బమ్మెర పోతనామాత్య ప్రణీత 
శ్రమహాభాగవతము 


సరళ వ్యాఖ్యానసహితం 


మూడవ సంపుటము 
4, 5 స్కంధములు 


వ్యాఖ్యాతలు 


డా! దావులూరి కృష్ణకుమారి 
డౌ! ఆర్‌. అనంతపద్యనాభ రావు 
డా॥ శలాక రఘునాథశర్మ 
డా| కె. సర్వోత్తమ రావు 


పుధాన సంపాదకులు 
ఉం సముద్రాల లక్ష్రణయ్య 





తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 
201౯7 


52010062 ౧౦౪2౧2౧౧20/2 ౧౧౫౧6602 
51 [4641164804 64౪/44141 ౮, ౪/10 ౧౦౧౧౧9౧02౧ 
*0141016-11! (520౧641౧25 - 46& 5) 


గీల000! : ౦20౧2 [1 2౧౧62౪! 


600%అ41€20/ 0/ 

౨[.02/4140/ కగ1900౧2 [46౧121 (51620602 - 4) 
౨.౧. ౧౧౧౮౭2 ౧26౧002౧20 02 [౧20 (5120602 - 4) 
0. 5212162 [2006౧26012 520002 (5162064102 - 4) 
0. 520౧/0ఈ2002 ౧20 (51620612 - 5) 


601660 0/ 
0[. 5201406/౧212 ౬౧15000202! 2౧ 


ర గ|| ౧1౦౧6 గ౧6ఆ0/60 
1.1.0. ౧61౦1౦౮5 ౧౮౪01!1041005 95౪1ఆ [10. 1239 


[1/56 60106100 : 201/ 
60016 : ౨౦౦౦ 


౧101150060 0 

010. 5201025172 [20, !.4&.5., 
6౫6౮46/6 0గ| 6ఈ 

1106002312 11౧౮౦౭6 0 ఆ/256020౧20౧05 
11060026. 


౧.|.0. 
౧|0110260095 |౪/15100 
1.1.0.. 11060020. 


౧౧|౧౧60 81 
1106002312 11౧4౮0౭6 0అ/25600202005 ౧౧/65 
1116026 - 51/ 50/ 





ఖ 
. ల శ 
సాయన. 


ల తనో 
న్న్న తో 


/ టు 


లా 


గ్ర 
ర 


ఇ, 


( 
(1 

యా 
షు 


్న 














న. వ్‌ 








మ నే ₹ 





ముందుమాట 


భారతీయ సనాతన వాబ్బయంలో అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథాలు చాలా ఉన్నాయి. అందులో అమూల్యమైన 
రత్నాల్లాగా శ్రీమద్రామాయణ, శ్రీ మహాభారత, శ్రీమద్భాగవత (గ్రంథాలు సంస్కృత వాజ్మయ ప్రపంచంలో 
ప్రకాశిస్తున్నాయి. 

వాటిల్లో శ్రీమద్రామాయణ మహాకావ్యం ఆదికవి వాల్మీకి మహర్షి ప్రణీతం. కాగా ఇక మిగిలిన భారత 
భాగవత [గ్రంథాలు రెండూ కృష్ణద్వైవాయనుడైన శ్రీవ్యాసమహర్ని రచించినవి. 


తి.తి. దేవస్థానం ధార్మిక సాహిత్య ప్రచురణలో భాగంగా ఇప్పటికే సంస్కృత శ్రీమద్రామాయణ కావ్యాన్సీీ 
తెలుగు కవిత్రయ మహాభారత కావ్యాన్నీ సవ్యాఖ్యానంగా ప్రచురించింది. 


అదేవరుసలో పోతన మహాకవి రచించిన తెలుగు భాగవతకావ్వాన్ని కూడా తెలుగువారికి అందించాలన్న 
సదాశయంతో ప్రముఖ పండితులు డా॥ కరుణశ్రీ గారి ప్రధాన సంపాదకత్వంలో సరళమైన తాత్పర్యంతో పోతన 
భాగవత[గ్రంథాన్ని ఐదుసంపుటాలుగా దేవస్థానం అందించింది. ఈ [గ్రంథం పాఠకుల విశేషాదరణకు పాత్రమై 
పలు ముద్రణలను పొందింది. 


ఆ తర్వాత కొందరు పండితుల సలహామేరకు, పాఠకుల అభ్యర్థనలమేరకు, “కవిత్రయ భారతం” మాదిరిగానే 
పోతన మహాకవి భాగవతాన్ని కూడా అందరికీ సులభంగా అర్ధం అయ్యేట్లు సరళమైనశైలిలో వ్యాఖ్యానాన్ని 
అందించాలనే లక్ష్యంతో దేవస్థానం ఆ కార్యక్రమాన్ని చేపట్టింది. 


ప్రస్తుతం బమ్మెర పోతనగారి భాగవత (గ్రంథం, ముప్పైమూడు మంది పండితులు సరళవ్యాఖ్యానాన్ని 
అందించగా ప్రముఖ సాహితీవేత్తలు డా॥ సముద్రాల లక్ష్మణయ్యగారి ప్రధానసంపాదకత్వంలో తయారయ్యింది. 
ఈ వ్యాఖ్యానగ్రంథం తయారీలో కృషిచేసిన దేవస్థానం ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి మరియు పోతన 
భాగవత వ్యాఖ్యాన పర్యవేక్షకులు, సమన్వయకర్త శ్రీ ప్రయాగ రామకృష్ణ గారికీ, వారి సహాయకులు, ఉపసంపాదకులు 
డా॥ నొస్సం నరసింహాచార్య గారికీ, ఈ పోతన భాగవత వ్యాఖ్యానగ్రంథ ప్రధాన సంపాదకులు డా! సముద్రాల 
లక్ష్మణయ్య గారికీ, వ్యాఖ్యాతలకూ, సంపాదకమండలి సభ్యులకూ, సహాయసహకారాలందించినవారికీ, 
కన్సల్టెంట్లందరికీ, ఈ గ్రంథాన్ని చక్కగా ముద్రింపజేసిన తి.తి. దేవస్థానం ప్రెస్సు వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు 
తెలియజేస్తున్నాను. పోతన పద్యాలకు వ్యాఖ్యానాలనదగిన చక్కనైన బాపుగారి రేఖాచిత్రాలను ఈ [గ్రంథ సంపుటాళ్లో 
అక్కడక్కడా పొందుపరుచుటకు అనుమతించిన శ్రీ బాపుగారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు 
తెలియజేస్తున్నాను. 


ఈ సరళవ్యాఖ్యాన (గ్రంథం ఎనిమిది సంపుటాలుగా, ఆయా పుటల్లో అక్కడక్కడ ప్రముఖ చిత్రకారులు 
బాపుగారి బొమ్మల మెరుపులతో సర్వాంగసుందరంగా, శ్రీ హేమలంబి నామసంవత్సరం తెలుగు ఉగాదినాడు 
తెలుగువారందరికి శ్రీ తిరుమలేశుడు అనుగ్రహిస్తున్న ప్రసాదంగా స్వీకరించగలరని ఆకాంక్షిస్తూ... 


(5 


నదా శ్రీవారి నేవలో... 


కార్యనిర్వహక్హూధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 


శ్రీరస్తు 


బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీమహాభాగవత ప్రాజెక్టు 
పుట్టుపూర్వోత్తరాలు 


వేదకల్పవృక్షవిగళితమై శుక 
ముఖసుధాద్రవమున మొనసియున్న్క 
భాగవతపురాణఫలరసాస్వాదన 
పదవి గనుడు రసికభావవిదులు. 
అని భాగవత రచనకు ఉపక్రమించిన సహజకవి పోతనామాత్యుడు భాగవత ప్రాశస్యాన్ని ఉగ్గడించాడు. 


వాల్మీకి విరచితమైన ఆదికావ్యం రామాయణం. “వేదః ప్రాచేతసాదాసీత్‌ సాక్షా ద్రామాయణాత్మనా” 
అన్నట్లు వేదానికి మారురూపంగా అది ప్రసిద్ది పొందింది. వ్యాసవిరచితమహాభారతాన్ని పంచమవేదంగా 
(భారతం పంచమో వేదణ) భావిస్తారు. సనాతనధర్నానికి అనల్పమైన వ్యాప్తిని గావించిన ఈ మూడు[గ్రంథాలు 
భారతీయ సాహిత్యంలో సాటిలేని మేటిరచనలుగా ప్రసిద్ధి పొందాయి. 


తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచారంకోసం ఆధ్యాత్మికగ్రంథాలను పెద్ద ఎత్తున ప్రచురిస్తోంది. 
దేశంలో మరే ఇతరదేవస్థానం కూడా ధర్మప్రచారంకోసం (గ్రంథముద్రణను ఇంత పెద్ద ఎత్తున చెయ్యడం లేదని 
చెప్పడం అతిశయోక్తి కాదు. వేదార్జాలను ప్రతిపాదించే వాబ్మయాన్ని వివిధ భాషల్లో ప్రచురించి ప్రచారం చేయడం 
తిరుమల తిరుపతి దేవస్థానం తన బాధ్యతగా స్వీకరించింది. అనేకభాషల్లో దేవస్థానం ద్వారా వెలువడుతున్న 
ధార్మికగ్రంథాలలో రామాయణ, భారత, భాగవతాలు మిక్కిలి ప్రధానమైనవని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 


1982లో జరిగిన భక్తకవి పోతన పంచశతాబ్బి జయంతి ఉత్సవాలలో పోతన భాగవతాన్ని తాత్పర్యంతో 
ముద్రించాలని దేవస్థానం సంకల్పించింది. కరుణశ్రీ జంధ్యాలపాపయ్యశాస్త్రి గారి నేతృత్వంలో 15 మంది పండితులు 
పోతనభాగవతానికి తాత్పర్యాన్ని సమకూర్చారు. తొలిసారిగా 1987లో తాత్చర్యసహిత పోతన భాగవతాన్ని తిరుమల 
తిరుపతి దేవస్థానం పాఠకలోకానికి అందించింది. 


కవిత్రయవిరచితమహాభారతానికి ప్రసిద్ధపండితులచేత ప్రతిపదార్థతాత్పర్యవిశేషవివరణలు వ్రాయించి 
ప్రచురించాలన్న సంకల్పం 1983లో తిరుమల తిరుపతి దేవస్టానానికి కలిగింది. ముప్పైమంది పండితులు 
ఈ పద్ధతిలో భారతానికి వ్యాఖ్యానం రచించారు. 2005వ సంవత్సరంలో మహాభారతం సంపూర్ణంగా సవ్యాఖ్యానంగా 
వెలువడింది. 


ప్రతిపదార్థ, తాత్పర్య, విశేషవ్యాఖ్యానాలతో కవిత్రయభారతం, తాత్పర్యసహితభాగవతం తిరుమల తిరుపతి 
దేవస్థానముల ప్రచురణలలో అగ్రశ్రేణికి చెందినవిగా రూపొంది అతివిస్తృతమైన ప్రజాదరణకు పాత్రమైనాయి. 
వేలకొలది ప్రతులు భక్తులకు, పాఠకులకు అందుతున్నాయి. 


1981లో డా॥ పన్నాల రాధాకృష్ణశర్మగారి నేతృత్వంలో వ్యాసవిరచితసంస్కృతభాగవతాన్ని ద్వైత, అద్వైత, 
విశిష్టాద్వైత సిద్దాంతాలను సమన్వయించే మూడువ్యాఖ్యానాలతో పరిష్కరించి ప్రచురించాలని దేవస్థానం 
నిర్ణయించింది. ఆ నిర్ణయం వరకు భాగవతం (ప్రాజెక్టు ఏర్పాటైంది. డా॥ రాధాకృష్ణ శర్మ, 
డా ఎన్‌.సి.వి.నరసింహాచార్యులు, శ్రీ మల్లంపల్లి శరభేశ్వరశర్మ, డా॥ సముద్రాల లక్ష్మణయ్య గార్ల నేతృత్వంలో 
శ్రీధరీయం (అద్వైతం), వీరరాఘవీయం (విశిష్టాద్వైతం), విజయధ్వజీయం (ద్వైతం) అన్న మూడువ్యాఖ్యానాలతో 
సమగ్రంగా 14 బృహత్‌ సంపుటాలుగా 2006 నాటికి భాగవతం సిద్ధమయింది. 

ఈ పరిష్కరణ కార్యక్రమం ముగియగానే పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా॥ సముద్రాల లక్ష్మణయ్య 
నాటి తితిదే శ్రీకార్యనిర్వహణాధికారి శ్రీ ఎ.పి.వి.ఎన్‌. శర్మ ఐ.ఏ.ఎస్‌., గారి వద్దకు వెళ్ళి వ్యాసభాగవత పరిష్కరణ 
పూర్తి అయిందని విన్నవించారు. అప్పుడు కార్యనిర్వహణాధికారిగారు ఎంతో సంతోషించి “పోతన భాగవతాన్ని 
తాత్పర్యంతో మాత్రమే ముద్రించగలిగాం. తెలుగు ప్రజలందరికీ ఎంతో ప్రియమైన భాగవతాన్ని కూడా అర్ధ 
తాత్పర్య వివరణలతో సిద్ధం చేస్తే బాగుంటుంది. ఇందుకు తగిన ప్రతిపాదనలను సిద్ధం చెయ్యండి” అని నిర్దెశించారు. 

ఈ బృహత్‌కార్యక్రమం భాగవత(ప్రాజెక్టుద్వారా కాకుండా కవిత్రయ మహాభారతానికి వ్యాఖ్యానం 
సమకూర్చడంలో అనుభవం గడించిన సప్తగిరి సంపాదక కార్యాలయం ద్వారానే నిర్వహించడం సముచితంగా 
ఉంటుందని తెలుపుతూ డా॥ సముద్రాల లక్ష్మణయ్య వ్యాఖ్యాన రచనకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసి 
కార్యనిర్వహణాధికారివారికి పంపగా వారు ఆమోదించారు. 


డా॥ సముద్రాల లక్షణయ్యగారి ప్రతిపాదనలో సారాంశం 


అ వ్యాఖ్య సామాన్యులకు కూడా అర్ధమయ్యే తీరులో ఉండాలి. 

అ శిష్వ్యావహారికభాషను ప్రయోగించాలి. 

అ వ్యాకరణాదివిశేషాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండరాదు. 

అ ఆధ్యాత్మిక అంశాలను పరిమితంగా విశేషాంశాలలో చెప్పవచ్చు. 

అ కార్యనిర్వహణాధికారి వారి అధ్యక్షతన తితిదే ప్రజాసంబంధాధికారి, సప్తగిరి ప్రధాన సంపాదకులు, 
తితిదే స్థానిక పండితులతో ఒక సంఘాన్ని ఏర్పాటుచేసి వ్యాఖ్యాతలను, సంపాదకమందలిని ఎన్నుకోవాలి. 


అ వ్యాఖ్యాత లందరితో తిరుపతిలో ఒక కార్యశాలను నిర్వహించి అందరి వ్యాఖ్యానం ఒకే విధంగా 
ఉండేలా చూడాలి. 


అ ఇంతకు మునుపు తితిదే ముద్రించిన తాత్పర్యసహిత భాగవతానికి తాత్పర్యం వ్రాసిన పండితులలో 
సమర్భులైనవారిని ఈ కార్యక్రమంలో వినియోగించుకోవచ్చు. 


2007లో కార్యనిర్వహణాధికారి డా॥ కె.వి.రమణాచారి ఐ.ఏ.ఎస్‌., గారి ఆమోదంమేరకు నాటి సప్తగిరి 
సంపాదకులు డా॥। సి.శ్రైలకుమార్‌, భాగవత ప్రాజెక్టు ప్రధానసంపాదకులుగా విద్వాన్‌ ముదివర్తి 
కొండమాచార్యులు గారిని నియమించారు. ఆ తరువాత ఈ బృహత్‌కార్యాచరణకు సలహాలు, సూచనలు చేసేందుకు 
కవిత్రయభారత వ్యాఖ్యాననిర్వహణలాగే తొమ్మిదిమందితో కూడిన సలహామండలిని ఏర్పాటు చేశారు. దీనికి 
తితిదే కార్యనిరర్వహణాధికారి గౌరవ సంపాదకులుగా వ్యవహరించారు. 


సలహామండలి 
శ్రీ కార్యనిర్వహణాధికారి - గౌరవ సంపాదకులు 
విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, తిరుపతి. - ప్రధాన సంపాదకులు 
డా॥ సముద్రాల లక్ష్మణయ్య, తిరుపతి =. సభ్యులు 
డా॥ దేవళ్ళ చిన్నికృృష్ణయ్య, మద్రాసు -.. సభ్యులు 
డా॥ శలాక రఘునాథశర్మ, రాజమండ్రి -.. సభ్యులు 
ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి - పదవీ నిమిత్త సభ్యులు 
సప్తగిరి సంపాదకుడు - సి. శైలకుమార్‌, కన్వీనర్‌ 
తితిదే ప్రజాసంబంధాధికారి - విశేష ఆహ్వానితులు 
తితిదే ప్రెస్‌ మేనేజర్‌ - విశేష ఆహ్వానితులు 


ఈ సంపాదక మండలిలోని పండితవర్గమైన విద్వాన్‌ ముదివర్తి కొందమాచార్యులు, డా॥ సముద్రాల లక్ష్మణయ్య, 
దా॥ దేవళ్ళ చిన్నికృష్ణయ్య, దా।॥ శలాక రఘునాథశర్మ గార్లతో ప్రధాన సంపాదకమండలిని నెలకొల్పారు. 
ఆ తరువాత కారణాంతరాలవల్ల డా॥ దేవళ్ళ చిన్నికృష్ణయ్య గారి స్థానంలో డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
గారు సంపాదక మండలి సభ్యులుగా నియమితులయ్యారు. ఈ ప్రధాన సంపాదక మండలివారు భాగవత 


16 


వ్యాఖ్యాన రచనకు ముప్పైమంది పండితులను ఎంపికచేసి ఒక్కొక్కరికి 300 - 350 పద్యగద్యాలకు వ్యాఖ్యాన 
రచనా బాధ్యతలను అప్పగించారు. 


ఆ తరువాత అనుకున్నంత వేగంగా ఈ కార్యక్రమం ముందుకు సాగలేదు. 


తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రచురణలను, సవ్వ్యాఖ్యాన భాగవతాన్ని త్వరితగతిన వ్యాప్తిలోకి తేవాలన్న 
ఉద్దేశ్యంతో 2011లో ద్రవిడ విశ్వవిద్యాలయ విశ్రాంత ఉపకులపతి ఆచార్య రవ్వా శ్రీహరిగారిని ప్రచురణల 
విభాగానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా నియమిస్తూ వీరికి సహాయకులుగా డా॥ నొస్సం నరసింహాచార్య, 
శ్రీమతి మొలకా ఉత్తరవఫల్తుణి గారను ప్రచురణల విభాగానికి ఉపసంపాదకులుగా, విద్వాన్‌ ముదివర్తి 
జాని ౧ గా అని 

కొండమాచార్యులు, శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం గార్లు కన్సల్టెంట్‌లుగా నియమితులయ్యారు. 


అప్పటిదాకా మందకొడిగా సాగుతున్న ప్రచురణ కార్యక్రమంతోపాటు వ్యాఖ్యాన రచనా కార్యక్రమం కూడా 
ఆచార్య రవ్వా శ్రీహరి గారి సారథ్యంలో వేగాన్ని పుంజుకున్నది. వ్యాఖ్యాన రచయితలతో నిరంతరం ఉత్తర 
ప్రత్యుత్తరాలు జరుపుతూ రాయలేమని తెలిపిన వారి భాగాలను వేరే పండితులకు అప్పగిస్తూ 2018 నాటికి 
దాదాపు పండితులందరినుండి భాగవత వ్యాఖ్యానాలను తెప్పించారు. వెనువెంటనే డి.టి.పి. వగైరా పనులుకూడా 
ముమ్మరంగా సాగాయి. పుటల సంఖ్య ఆధారంగా 12 స్మంధాల భాగవతాన్ని 8 సంపుటాలుగా ముద్రించేందుకు 
ప్రణాళికలు సిద్ధం చేశారు. 


ఆచార్య రవ్వా శ్రీహరిగారి తదనంతరం 2014లో ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన పురాణ ఇతిహాస 
ప్రాజక్టు ప్రత్యేకాధికారి డా॥ సముద్రాల లక్ష్మణయ్య ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేశారు. వ్యాఖ్యాన 
రచనలను పరిష్కరించడానికి, అక్షర దోషాలను తొలగించడానికి మరి కొందరు పండితులు అవసరం కావడంతో 
అప్పటికే భాగవతం కన్సల్టెంటుగా ఉన్న డా॥ గల్లా చలపతి గారితోపాటుగా దా॥॥ ముదివేడు ప్రభాకరరావు, 
శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు, శ్రీ కట్టా నరసింహులు గార్లు భాగవతం ప్రాజెక్టు కన్స్ఫల్టెంట్‌లుగా 
నియమితులయ్యారు. భాగవత స్మంధాలను సంపాదకమందలి పరిష్కరణ న్థాయికి వీరు తీసుకువచ్చారు. 2015 
ఏప్రిల్‌ 15వ తేదీన తితిదే కార్యనిర్వహణాధికారి డా॥ డి.సాంబశివరావు ఐ.ఏ.ఎస్‌., మరియు సంయుక్త 
కార్యనిర్వహణాధికారి (తిరుపతి) శ్రీ పోల భాస్కర్‌ ఐ.ఏ.ఎస్‌., గార్ల ఆధ్వర్యంలో 


విద్వాన్‌ ముదివర్తి కొందమాచార్యులు 
డా॥ సముద్రాల లక్షణయ్య 
దా।॥ శలాక రఘునాథశర్మ 


డా॥॥ అప్పజోడు వేంకటసుబ్బయ్యగార్లతో కూడిన పోతనభాగవత సంపాదకమండలి తొలి సమావేశం 
జరిగింది. త్వరితగతిన పరిష్కరణ పూర్తిచేసేందుకు గాను అనుసరించాల్సిన ప్రణాళికను ఈ సమావేశంలో సిద్ధం 


1/7 


చేశారు. ఆ తరువాత డా॥ సముద్రాల లక్ష్మణయ్య గారి సంయోజకత్వంలో జరిగిన సంపాదక మండలి సమావేశాలలో 
మూడుస్మంధాల పరిష్కరణ పూర్తిచేసి ముద్రణార్హమైన (ప్రతిని సిద్ధం చేశారు. అనివార్యకారణాలవల్ల 
సంపాదకమండలిలో కొందరు సభ్యులు తదుపరి సమావేశాలకు హాజరు కాలేకపోయారు. 

2016లో ప్రచురణల విభాగానికి శ్రీ ప్రయాగ రామకృష్ణగారు ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. 
కార్యనిర్వహణాధికారి గారి అమోదం మేరకు వీరు భాగవత పరిష్కరణ కార్యక్రమం త్వరితగతిన పూర్తికావడానికి 
అంతకు మునుపున్న సంపాదకమండలి స్థానంలో 

డా సముద్రాల లక్ష్మణయ్య (ప్రధాన సంపాదకులు) 

శ్రీ గరిమెళ్ళ అచ్యుత సత్య శేషగిరి సోమయాజి శర్మ 

డా॥ తిప్పాభట్ల రామకృష్ణమూర్తి 

డా॥ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి 

దా॥ ధూళిపాళ రామకృష్ణ 

డా॥ పమిడికాల్వ చెంచుసుబ్బయ్య 

డా॥ కసిరెడ్డి వెంకటరెడ్డి 

దా॥ కె.వి. సుందరాచార్యులు 

డా॥ కొంపెల్ల రామసూర్యనారాయణగార్లతో కొత్త సంపాదకమండలిని ఏర్పాటు చేశారు. అప్పటినుంచి 
వ్యాఖ్యాన పరిష్మరణ కార్యక్రమం వేగవంతం అయింది. కాగా 2017 ఉగాదినాటికి సవ్వ్యాఖ్యాన భాగవతం 
ముద్రించబడి ప్రజలకు అందుబాటులోకి రావాలన్న తితిదే సంకల్పాన్ని అనుసరించి పరిష్కరణ కార్యక్రమాన్ని 
మరింత త్వరగా పూర్తి చేసేందుకుగాను కార్యనిర్వహణాధికారి వారి ఆమోదంమేరకు 

డా॥ నిట్టల సుబ్రహ్మణ్యేశ్వర శాస్ర్రి 

దా॥ మరడాన శ్రీనివాసరావు 

డా॥ గల్లా చలపతి గార్లకు సంపాదకమండలిలో స్థానం కల్పించారు. 2016 సెప్టెంబరునుండి 
పండితులందరితో ప్రతినెలా దాదాపు 20 రోజులపాటు తిరుపతి శ్వేత సమావేశ మందిరంలో సమావేశాలు 
ఏర్పాటుచేసి పండితులందరి ఆమోదంమేరకు పరిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించి శుద్ధప్రతిని 
ముద్రణకు పంపేందుకు సిద్ధం చేశారు. ఇలా అనుకున్న సమయానికి శ్రీమహాభాగవతాన్ని ప్రకటించగలిగినందుకు 
సంతోషిస్తున్నాము. 


సామాన్య పాఠకులను దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యానం సరళంగా ఉండాలన్న కార్యనిర్వహణాధికారి, సంయుక్త 
కార్యనిర్వహణాధికారిగార్ల సూచనలమేరకు వ్యాఖ్యాన రచనలో విసృతంగా విశేషాలను వ్రాసిన పండితుల 
రచనల్లోంచి సంపాదకమండలి సూచనల ప్రకారం అవసరమైన మేరకు మాత్రమే విశేషాలను స్వీకరించడమయింది. 


కృతజ్ఞతలు 


ఈ ప్రణాళిక ఫలప్రదం కావడానికి ఆధికారికమైన ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థానముల 
పాలకమండలి అధ్యక్షులకు మరియు పాలకమండలి సభ్యులందరికీ కృతజ్ఞతలు. 


లోగడ తితిదేవన్ధానం కార్యనిర్వహణాధికారిగా ఉండి భాగవత ప్రాజెక్టు ప్రారంభానికి కారకులైన 
త్రీ ఎ.పి.వి.ఎన్‌. శర్మ ఐ.ఏ.ఎస్‌., గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదే పరంపరలో తితిదే 
కార్యనిర్వహణాధికారులుగా బాధ్యతలు నిర్వహించి భాగవత ప్రాజెక్టుకు సంపూర్ణ సహకారాన్ని అందించిన 
డా॥ కె.వి.రమణాచార్య ఐ.ఏ.ఎస్‌., శ్రీ ఐ.వై.ఆర్‌.కృష్ణారావు ఐ.ఏ.ఎస్‌. శ్రీ ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం ఐ.ఏ.ఎస్‌., 
త్రీ ఎమ్‌. బి.గోపాల్‌ ఐ.ఏ.ఎస్‌.. గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు. 


పోతనభాగవతం ముద్రణదశకు చేరుకునేందుకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చిన సలహామండలి 
సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. 


సవ్వాఖ్యాన భాగవత ప్రచురణలో ఆసక్తిని కనబరుస్తూ అన్నివిధాలా అందుకు తగిన ప్రోత్సాహాన్ని అందజేసిన 
గౌరవ శ్రీ కార్యనిర్వహణాధికారి డా॥ డి.సాంబశివరావు ఐ.ఏ.ఎస్‌. గారికి, సంయుక్త కార్యనిర్వహణాధికారి 
శ్రీ పోల భాస్మర్‌ ఐ.ఏ.ఎస్‌., గారికి మా హృదయపూర్వక నమోవాకాలు. 


భాగవత వ్యాఖ్యాన రచనకు అవసరమైన పండితులను ఎన్నుకొని వారికి వ్యాఖ్యాన బాధ్యతలను అప్పగించడంలో 
కృషిచేసిన నాటి సప్తగిరి ప్రధాన సంపాదకులు డా॥ సి.తైలకుమార్‌ గారికి, సంపాదకులు డా॥ కె.రాధారమణ 
(ప్రస్తుత ప్రధాన సంపాదకులు) గార్లకు కృతజ్ఞతలు. 

వ్యాఖ్యాతలందరినుండి వ్యాఖ్యాన భాగాలను రప్పించడంలో (మించి, విశేష కృషిచేసిన నాటి ప్రచురణల 
విభాగం అధికారి ఆచార్య రవ్వా శ్రీహరి గారికి, పరిష్కరణ కార్యక్రమాన్ని వేగవంతంచేసిన తదుపరి అధికారి 
దా సముద్రాల లక్ష్మణయ్య గారికి, కృతజ్ఞతాపూర్వక నమస్కతులు. 


పోతన భాగవత పరిష్మరణలో తమ అమూల్య సహాయసహకారాలనందించి శుద్ధప్రతిని తయారు చేయడంలో 
సహకరించిన పోతన భాగవత సంపాదకమండలి సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. 


19 


ఈ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ అన్నివిధాలా సంపూర్ణ సహాయ సహకారాలందించిన ప్రచురణల 
విభాగ ఉపసంపాదకులు డా! నొస్సం నరసింహాచార్య గారికి, పరిష్కరణ, అక్షరదోష సవరణల్లో సహకరించిన 
కార్యాలయ పండితులు విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, డా॥ గల్లా 
చలపతి, దా॥ ముదివేడు ప్రభాకరరావు, శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు, త్రీ కట్టా నరసింహులుగార్లకు, 
ప్రచురణల విభాగంలో కొంతకాలం ఉపసంపాదకురాలుగా పనిచేసి భాగవత పరిశీలనా కార్యక్రమంలో సహకరించిన 
శ్రీమతి మొలకా ఉత్తరఫల్గుణి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. 


సవ్యాఖ్యాన పోతన భాగవత ముద్రణకు సంబంధించిన దస్తాలను నదపడంలోను, సంపాదకమందలి 
సమావేశాలను ఏర్పాటు చేయడంలోను సహకరించిన ప్రచురణల విభాగ కార్యాలయ సిబ్బందికి నా ధన్యవాదాలు. 


సవ్యాఖ్యాన పోతన భాగవతం ఎనిమిది సంపుటాలలో చివరన ముద్రించిన అకారాదిక్రమ పద్యగద్య సూచికను 
తయారు చేయడంలో సహకరించిన త్రీ వాడపల్లి శేషతల్పశాయి (ఆంధ్రభారతి. కామ్‌) గారికి మా కృతజ్ఞతలు. 


ఈ పుస్తకాలను అందంగా డి.టి.పి. చేసి చక్కటి వర్ణచిత్రాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంలో 
సహకరించిన ప్రచురణల విభాగ కార్యాలయ డి.టి.పి. సిబ్బంది శ్రీమతి ఎమ్‌.సుబ్బరత్నమ్మ, శ్రీమతి జె.కరుణ, 
కుమారి ఎమ్‌.మానస, శ్రీ ఎమ్‌.రెడ్డిప్రసాద్‌ గార్లకు ధన్యవాదాలు. 


ఈ (గ్రంథంలో ప్రసిద్ధ చిత్రకారులు బాపుగారి అద్భుత వర్ణచిత్రాలను ముద్రించేందుకు అనుమతించిన 
బాపుగారి కుటుంబసభ్యులకు మా ప్రత్యేకధన్యవాదాలు. 


తక్కువ వ్యవధిలో (గ్రంథ ముద్రణను పూర్తిచేసి పాఠకులకు అందించేందుకు తోడ్పడిన టిటిడి ముద్రణాలయ 
ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎమ్‌.గౌతమి గారికీ, వారి సిబ్బందికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. 


నదా శ్రీవారి నేవలో... 


ర్స సవ. 
(ప్రయాగ రామకృష్ణు 
కన్వీనర్‌ 
ప్రత్యేకాధికారి, ప్రచురణల విభాగం 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 


సంపాదక మండలి 


అధ్యక్షులు 
డౌ ఉ.నాంబశివరావు, ఐ.ఏ.ఎస్‌, 
కార్యనిర్వహణాధికారి, తి.తి.దే., తిరుపతి 


పర్యవేక్షకులు 
శ్రీ పోల భాస్కర్‌, ఐ.ఏ.ఎస్‌, 


సంయుక్త కార్యనిర్వహణాధికారి, తి.తి.దే., తిరుపతి 


ప్రధాన సంపాదకులు : డౌొ॥ సముద్రాల లక్ష్యణయ్య 


శ్రీ గరిమెక్క సోమయాజులు శర్మ డా॥ తిప్పాభట్ల రామకృష్ణమూర్తి 
డా॥ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి డా॥ పమిడికాల్వ చెంచుసుబ్బయ్య 
డా॥ కసిరెడ్డి వెంకటరెడ్డి డా॥ కె.విసుందరాచార్యులు 


డా॥ కొంపెల్ల రామసూర్యనారాయణ 


కన్వీనర్‌ ;: ప్రయాగ రామకృష్ణ, ప్రత్యేకాధికారి, ప్రచురణల విభాగం 


వ్‌ కన్వీనర్‌ : డా॥ నొస్సం నరసింహాచార్య, ఉపసంపాదకులు, ప్రచురణల విభాగం 





22 


అ(ఫ్రల 
బమ్మెర పోతనామాత్య ప్రణీత 
శీమహాభాగవతము 





శ్రే 


వ్యాఖ్యాతలు 


డా॥ కేసాప్రగడ సత్యనారాయణ 


స్కంధాలు 


ప్రథమస్కంధము (1-275) 


2) డా॥ మల్లెల గురవయ్య ప్రథమస్కంధము (276-529) 

3) డా॥ సముద్రాల లక్షణయ్య ద్వితీయస్కంధము (1-288) 

4) దాః కడిమిళ్ళ వరప్రసాద్‌ తృతీయస్కంధము (1-388) 

5) డా! కసిరెడ్డి వెంకటపతిరెడ్డి తృతీయస్కంధము (389-717) 

6) డా॥ గల్లా చలపతి తృతీయస్కంధము (718-887) 

7 డా! కసిరెడ్డి వెకటపతిరెడ్డి తృతీయస్కంధము (888-1 055) 

8) డాః దావులూరి కృష్ణకుమారి చతుర్ధస్క్మంధము (1-322) 

9) డా! ఆర్‌. అనంతపద్మనాభరావు చతుర్ధస్కంధము (323-636) 

10) డా॥ శలాక రఘునాథశర్మ చతుర్ధస్క్మంధము (637-977) 

11) డా॥ 3. సర్వోత్తమరావు పంచమస్కంధము 
ప్రథమాశ్వాసము (1-183) 
ద్వితీయాశ్వాసము (1-167) 

12) డా॥ జోస్యుల సూర్యప్రకాశరావు షష్టస్కంధము (1-251) 

13) దా॥ కొంపెల్ల రామసూర్యనారాయణ ప ష్టస ౧ధము (252-346) 

14) డా॥ ఆకురాతి పున్వారావు ప ష్టస్కంధము (347-440) 

15) శ్రీ కోట వేంకట లక్ష్మీనరసింహం షష్టస్కంధము (441-530) 

16) డా॥ ఆకెళ్ళ విభీషణశర్మ సప్తమస్కంధము (1-186) 








11/7 
18) 
19) 
20 


నా 


21 


లో 


22 


వ 


23 


లో 


24 


లో 


256 
26 
2/7 


లో 


28 


ూ. 


29) 
30 


నా 


3] 


లో 


32 


లో 


33) 


డా॥ ఆకురాతి పున్వారావు 

డా॥ హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద 

శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు 
డా! డి. మీరాస్వామి 

శ్రీ కోట వేంకట లక్ష్మీనరసింహం 
డా॥ అప్పజోడు వేంకటసుబ్దయ్య 
డా॥ ఎ.ఎస్‌. గోపాలరావు 

శ్రీ ప్రభల సుబ్రహ్మణ్యశర్మ 

డా॥ పి. నరసింహారెడ్డి 

విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 
డా! పి.ఆర్‌. హరినాథ్‌ 

డా॥ నాగళ్ళ గురుప్రసాదరావు 
డా॥ ఎన్‌.వి.ఎస్‌. రామారావు 
డా॥ 38. మలయవాసిని 

డా! కె.జె. కృష్ణమూర్తి 

డా॥ సంగనభట్ల నరసయ్య 


డా॥ గల్లా చలపతి 


పోతన భాగవతప్రొజెక్టు కన్స్నల్డెంట్స 


శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం * డా॥ గల్లా చలపతి * డా॥ ముదివేడు ప్రభాకరరావు 
శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు * శ్రీ కట్టా నరసింహులు 


23 


అ(శ్రల 
సప్త్రమస్కంధము (187-482) 
అష్టమస్కంధము (1-391) 
అష్టమస్కంధము (392-744) 
నవమస్కంధము (1-364) 
నవమస్కంధము (365-737) 
దశమస్కంధము పూర్వభాగము (1-288) 
దశమస్కంధము పూర్వభాగము (289-610) 
దశమస్కంధము పూర్వభాగము (611-912) 
దశమస్కంధము పూర్వభాగము (913-1188) 
దశమస్కంధము పూర్వభాగము (1189-1485) 
దశమస్కంధము పూర్వభాగము (1486-1792) 
దశమస్కంధము ఉత్తరభాగము (1-245) 
దశమస్కంధము ఉత్తరభాగము (246-537) 
దశమస్కంధము ఉత్తరభాగము (538-764) 
దశమస్కంధము ఉత్తరభాగము (765-1033) 
దశమస్కంధము ఉత్తరభాగము (1034-1343) 
ఏకాదశస్కంధము (1-127) 
ద్వాదశస్కంధము (1-54) 





అ(ఫ్రం 


24. 


ర 


య 


బ్‌ 


వ స 
( 


లట 


ర 


సంకతాక్షర సూచి 

కందం య. ఆ యగణం 
ఆటవెలది మ. ఆ మగణం 
తేటగీతి త. ఆ తగణం 
సీసపద్యం ర. రగణం 
ఉత్పలమాల జ. జగణం 
చంపకమాల భ. ఆ భగణం 
మత్తకోకిల న. ల్ల నగణం 
మత్తేభవిక్రీడితం స. -.. సగణం 
శార్జూలవిక్రీడితం -.... లఘువు 
శ్లోకం డై గురువు 
వచనం వ. ఆ వగణం 
అలంకారం 

అవ. - అవతారిక 

తా. - తాత్పర్యం 

ప్రతి. - ప్రతిపదార్థం 

విశే. - విశేషార్ధం 

ప్ర.ఆ. -_ ప్రథమాశ్వాసం 

ద్వి ఆ. ఆ ద్వితీయాశ్వాసం 

క్రీశ. - క్రీస్తుశకం 

సం - సంవత్సరం 

మొ. - మొదలైన 


- తరువాతి పద్యం / వచనంతో అన్వయం 


25 


చతుర్ధస్కంధ ప్రాశస్యం 


వీదురమైత్రేయ సంవాదం తృతీయ స్మంధంతో ఆగ లేదు. చతుర్ధ స్కంధం చివరి దాకా సాగింది. కర్టమప్రజాపతి 
సంతానం, దక్షప్రజాపతి సంతానం, దక్షయజ్ఞం, ధ్రువోపాఖ్యానం, వేనుని చరిత్ర, పృథు చక్రవర్తి చరిత్ర, 
పురంజనోపాఖ్యానం, తపస్సు చేసిన ప్రచేతసులకు భగవంతుడు వరాలివ్వడం చతుర్ధస్మంధంలోని ప్రధానవిషయాలు. 
ఉపాఖ్యానాలు చతుర్ధ స్మంధంతోనే ప్రారంభమైనాయి. 


మనువంశం 


స్వాయంభువమనువు భార్య శతరూప. ఈ దంపతులకు 1. ఆకూతి 2. దేవహూతి 3. ప్రసూతి అనే 

ముగ్గురు కుమార్తెలు 1. ప్రియవ్రతుడు 2. ఉత్తానపాదుండు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. ఆకూతిని రుచి 

ప్రజాపతికిచ్చి పెండ్లి చేశారు. వీరికి శ్రీమహావిష్ణువు శ్రీయజ్ఞ్జుడై పుట్టాడు. శ్రీహరికి నిత్యానపాయిని అయిన 

శ్రీమహాలక్ష్మి దక్షిణ అనే పేరుతో పుట్టింది. శ్రీయజ్ఞుడు దక్షిణను పరిణయమాడాడు. ఈ దంపతులకు 1. తోషుడు 

2. ప్రతోషుడు 3. సంతోషుడు 4. భద్రుడు 5. శాంతి 6. ఇడస్పతి 7. ఇధ్ముడు 8. కవి 9. విభుడు 10. వహ్ని 

11. సుదేవుడు 12. రోచనుడు - అనే 12 మంది కొడుకులు పుట్టారు. వీరే తుషితు లనే దేవగణాలు. 
కర్ణ్వమప్రజాపతి భార్య దేవహూతి. దక్షప్రజాపతి భార్య ప్రసూతి. 
కర్మమవంశం 


కర్టముని కూతురు కళ. ఈమెను మరీచి 'పెండ్లాడాడు. ఈ దంపతులకు 1. కశ్యపుడనే కుమారుడు 
2, పూర్ణిమ అనే కుమార్తె పుట్టారు. పూర్ణిమ తరువాతి జన్మలో గంగ అయినది. ఈ గంగకు 1. దేవకుల్య అనే 
కూతురు 2. విరజుడనే కొడుకు పుట్టారు. 


అత్రి మహాముని భార్య “అనసూయ. ఈ పుణ్యదంపతులకు 1. బ్రహ్మ - చంద్రుడుగా 2. విష్ణువు - 
దత్తాత్రేయుడుగా 3. శివుడు - దుర్వాసుడుగాపుట్టారు. 


అంగిరసుని భార్య శ్రద్ధ. వీరికి 1. సినీవాలి 2. కుహువు 3. రాక 4. సుమతి అనే నలుగురు కుమార్తెలు 
గ ఉచధ్యుడు ల బృహస్పతి అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. పులస్య్యమహర్ని భార్య హవిర్భుక్కు వీరి మొదటి 
కొడుకు - అగస్త్యమహర్షి రెండవ కొడుకు విశ్రవసుడు. విశ్రవసుని భార్య-ఇలబిల. వీరికి పుట్టిన కుమారుని 
పేరు ఐలబిలుడు. ఇతడే తర్వాత కుబేరుడుగా పిలువబద్దాడు. విశ్రవసుని రెండవ భార్య కైకసి. వీరికి 
1. రావణుడు 2. కుంభకర్ణుడు ౩. విభీషణుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు. శూర్ప్చణఖ కుమార్తె. 
పులహుని భార్యపేరు గతి. వీరికి 1. కర్మశ్రేష్టుడు 2. వరీయాంసుడు 8. సహిష్టుడు - అను ముగ్గురు కొడుకులు 
పుట్టారు. క్రతువు భార్య క్రియ. ఈ దంపతులకు 60,000 వాలఖిల్యులు పుట్టి మహర్చులైనారు. వసిష్టుని భార్య 
ఊర్జ. వీరికి 1. చిత్రకేతుడు 2. సరోచి 3. విరజుడు 4. మిత్రుడు 5. ఉల్చ్బణుడు 6. వసుభృద్ధానుడు 


26 శ్రీమహాభాగవత చతుర్ధస్మంధ పీఠిక 


7. ద్యుమంతుడు అనే సప్తబుషులు పుట్టారు. వసిష్టుని రెండవ భార్యకు శక్తి మొదలగు పుత్రులు పుట్టారు. శక్తి 
కొడుకు పరాశరుడు. పరాశరుని కొడుకు వ్యాసుడు. వ్యాసుని కొడుకు శుకుడు. ఈ శుకమహర్షియే పరీక్షిత్తుకు 
భాగవతం ఉపదేశించిన పుణ్యాత్ముడు. 


అథర్వుని భార్య చిత్తి. వీరికి 1. ధృతవ్రతుడు ల దధ్యంచుడు పుట్టారు. ఈ దధ్యంచుడు గుజ్జం తలతో 
పుట్టాడు. భృగుమహర్షి భార్య ఖ్యాతి. వీరికి 1. ధాత 2. విధాత అనే కొడుకులు 3. శ్రీ అనే కూతురు పుట్టారు. 
ధాత భార్య - ఆయతి. వీరి కొడుకు మృకండుడు. విధాత భార్య నియతి. వీరి కొడుకు ప్రాణుడు. మృకందుని 
కొడుకు మార్కండేయుడు. ప్రాణుని కొడుకు వేదశిరుడు. భృగుమహర్షి భార్య ఉశన. వీరి కుమారుండు కవి 
(శుక్రాచార్యుడు). ఇది కర్దమప్రజాపతి వంశం. 


దక్షప్రజాపతి వంశం 


స్వాయంభువమనువు మూడవ కూతురైన ప్రసూతిని దక్షుడు పెండ్లాడాడు. ఈ దంపతులకు 16 మంది 
కుమార్తెలు పుట్టారు. వారిలో 1. శ్రద్ధ 2. మైత్రి 8 దయ 4 శాంతి 5. తుష్టి 6. పుష్టి 7. ప్రియ 8. ఉన్నతి 
9. బుద్ధి 10. మేధ 11. తితిక్ష 12. హ్రీ 18. మూర్తి అనే 18 మంది కుమార్తెలను ధర్ముడు పెండ్లాడాడు. 


ధర్మునికీ మూర్తి అనే భార్యకూ నర-నారాయణులనే బుషులు పుట్టారు. ఈ నరనారాయణులే ద్వాపరయుగంలో 
అర్జున - శ్రీకృష్ణులై పుట్టారు. 
దక్ష పుత్రిక అయిన స్వాహాదేవిని అగ్నిదేవుడు పెండ్లాడాడు. వీరికి 1. పావకుడు 2. పవమానుడు 3. శుచి 


అను ముగ్గురు కొడుకులు పుట్టారు. వీరి వలన 45 అగ్నులు పుట్టాయి. ఇవియే యజ్ఞాగ్నులు. దక్షుని కూతురైన 
స్వధకు 1. వయున 2. ధారిణి అనే ఇద్దరు కన్యలు పుట్టి బ్రహ్మనిష్ట లైనారు. 
దక్షయజ్ఞం 

దక్షప్రజాపతి కూతురైన సతీదేవిని శివుడు పెండ్లాడాడు. పూర్వం విశ్వస్రష్టలైన బ్రహ్మలు సత్రయాగం 
చేశారు. ఆ యాగానికి (బ్రహ్మ, శివుడు, దేవతలు, యోగులు, మునులు, బుషులు, ప్రజాపతులు వెళ్ళారు. 
యాగం చూడటానికి దక్షప్రజాపతి కూడ వెళ్ళాడు. దక్షుని చూచి బ్రహ్మ, శివుడు తప్ప దక్కిన సభ్యు లందరు లేచి 
నిలబడి పూజించారు. దక్షుడు బ్రహ్మకు నమస్కరించాడు. శివుడు లేవ లేదు. దక్షుడు కన్నులెర్రబేశాడు. సభ్యుల్ని 
చూచి శివుడు లేవకపోతే పోనీ! కూర్చునే ఉండనీ. నమస్మరింపక పోతే పోనీ! వదిలేయండి. కనీసం నన్నుచూచి 
“బాగున్నారా!” అనైనా పలకరించ వద్దా? అని దక్షుడు శివుణ్ణి ఇలా నిందించాడు. 


స్తీ. అనయంబు లుప్తక్రియా కలాపుండు మానహీనుండు మర్యాద లేనివాండు 
మత్తప్రచారుం డున్మత్తప్రియుండు దిగంబరుండు భూతప్రేత పరివృతుండు 
దామసప్రమథ భూతములకు నాథుండు భూతిలిప్త్పుం డస్థిభూషణుండు 
నష్టశౌచుండు నున్మదనాథుండును దుష్టహృదయుం డుగ్రుండును బరేతభూ ని 


శ్రీమహాభాగవత చతుర్ధస్కంధ పీఠిక 2/7 


తే. కేతనుండు వితతస్రస్తకేశుం డశుచి, యయిన యితనికి శివనాముం దను ప్రవాద 
మెటులు గలిగె? నశివుండగు నితని నెజింగి, యెజణింగి వేదంబు శూద్రున కిచ్చినట్లు. (4-48) 


విధి లేక మా అమ్మాయిని ఈతనికిచ్చి పెండ్లి చేశాను అని అల్లుడనే లోకువతో దక్షుండు శివుణ్ణి నిందించి 
“వీనికి యజ్ఞంలో హవిర్భాగం లేకపోవుగాక! అని శపించాడు. వెంటనే నందికేశ్వరుడు లేచి కోపంతో “దక్షుడు 
పశుప్రాయుడై ప్రీ లోలు డగుగాక! కాముకుడై త్వరలోనే మేషముఖుం డగు గాక!” అని శపించాడు. 'హరద్వేషులైన 
వీరు భక్ష్యాభక్ష్యశూన్యు లవుతారు” అని అచటి బ్రాహ్మణుల్ని శపించాడు, నంది. 


అది విని భృగుమహర్షి లేచి 'ఈ శైవులూ, వారి అనుయాయులూ పాషండులై భస్మం, జదలు, ఎముకలు 
ధరించి నశిస్తారు గాకి అని బదులుగా శపించాడు. 


దక్షునికి, శివునికి శత్రుత్వం పెరిగింది. దక్షుడు శివుని పిలువకుండ వాజపేయం, బృహస్పతియజ్ఞం 
చేశాడు. ఆ యజ్ఞానికి మునులు, బుషులు, ప్రజాపతులు, దేవతలు వచ్చారు. తండ్రి చేసే యజ్ఞం చూడటానికి 
సతీదేవి శివుడు వద్దంటున్నా వినక వచ్చింది. దక్షుండు సతీదేవిని ఆదరించకుండా అవమానించాడు. సతీదేవి 
కోపంతో- 


ఉ. నీలగళాపరాధి యగు నీకుం దనూభవ నౌట చాలదా! 
చాలుం గుమర్య్య! నీదు తనుజాత ననన్‌ మది సిగ్గు పుట్టెడి 
న్నేల ధరన్‌ మహాత్ములకు నెగ్గానరించెడి వారి జన్మముల్‌ 
గాలుపనే? తలంప జనకా! కుటిలాత్మక! యెన్ని చూడంగన్‌! (4-94) 


సతీదేవి తండ్రి చేసిన పరాభవం సహింపలేక పోయింది. తత్‌క్షణమే యోగాగ్నిలోబడి బూడిద అయింది, 
నారదుడీ విషయం శివునికి చెప్పాడు. శివుడు కోపించి తన జటను నేలపై కొట్టినాడు. ఆ జదనుండి వీరభద్రు 
దుదయించాడు- 


సీ. అభ్రం లిహా దభ్ర విభ్ర మాభ భ్రమ, కృన్నీల దీర్హ శరీర మమరం 
బ్రజ్వల జ్వలన దీప్తజ్వాలికాజాల, జాజ్వల్యమాన కేశములు మెజియం 
జండదిగ్వేదందశుండాభదోర్దండ, సాహస్రధృత హేతి సంఘ మొప్ప 
వీక్షణ త్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణ తతిదుర్నిరీక్షముగను 
తే.గీ. గ్రకచ కఠిన కరాళదంథష్టలు వెలుంగ, ఘనకపాలాస్థి వనమాలికలును దనర 
నఖీిలలోక భయంకరుం డగుచు వీర, భద్రుం డుదయించె మాజట రుదుం డగుచు. (4-107) 


సుదీర్హ కఠిన సంస్కృత సమాసాలతో నడచిన ఈసీసపద్యంలో వీరభద్రుండు సాక్షాత్మరిస్తున్నాడు. 


వీరభద్రుడు దక్షుని యజ్ఞశాల పై దాడి చేశాడు. యజ్ఞం ధ్వంసం చేశాడు. నందీశ్వరుడు భగుని కన్నులు 
పెకలించాడు. వీరభద్రుడు భృగుని మీసాలు పీకాడు. దక్షుని వక్ష్యస్థలం తొక్కి తల ఖండించాడు. దేవతలు 


28 శ్రీమహాభాగవత చతుర్ధస్మంధ పీఠిక 


పరాజయం పొందారు. ఈ విషయం బ్రహ్మకు తెలిసింది. వెంటనే దేవతలతో కైలాసానికి వెళ్ళాడు. శివుడు 
దక్షిణామూర్తిస్వరూపంతో దర్శనమిచ్చాడు. దేవతలు, బ్రహ్మ స్తుతించారు. శివుండు కరుణించాడు. దక్షునికి 
మేషశిరస్సును తగిలించారు. అతడు పునర్జీవితుదై పరమశివుని స్తుతించి యజ్ఞం పూర్తి చేశాడు. శ్రీమహావిష్ణువు 
ప్రత్యక్షమయ్యాడు. దక్షుడు మొదలైనవా రంతా విష్ణువును స్తుతించారు. మా ముగ్గురినీ వేరు చేయకుండా 
అద్వైతభావంతో ఎవరు కొలుస్తారో వారు కృతార్ధులవుతా రని చెప్పి దక్షుని 'సుఖంగా జీవింపు మని ఆశీర్వదించి 
త్రిమూర్తులు వారి లోకాలకు వెళ్ళారు. 


సతీదేవి పూర్వదేహం విడిచి మేనకాహిమవంతులకు కూతురై పుట్టి పార్వతియై మరల శివుని వివాహమాడింది. 


క. ఈ యాఖ్యానముం జదివిన, ధీయుతులకు వినిన యట్టి ధీరులకైశ్వ 
ర్యాయుఃకీర్తులు గలుగును, బాయును దురితములు, దొలంగు భవబంధంబుల్‌. 


కలిపురుషుని వంశవృక్షం 


అధర్ముని భార్య మృష. వీరికి దంభు డనే కొడుకు మాయ అనె కూతురు పుట్టి దంపతులయ్యారు. వీరికి 
లోభుడనే పుత్రుడు, నికృతి అనే పుత్రిక పుట్టి దంపతు లయ్యారు. వీరికి క్రోధు దనే కుమారుడు, హింస అనే 
కుమార్తె పుట్టి దంపతు లయ్యారు. వీరికి - కలి - దురుక్తి అనే బిడ్డలు పుట్టి దంపతులయ్యారు. వీరికి భయుడు 
- మృత్యువు పుట్టి దంపతు లయ్యారు. వీరికి నిరయుడు (నరకం) అనె సుతుడు, యాతన (నరకయాతన) అనే 
సుత పుట్టి దంపతు లయ్యారు. ఇదంతా అధర్మసంతానం. వావివరుసలు పాటించకుండా, ఆదినుండి ఒకేతల్లి 
కడుపులో పుట్టిన అన్నాచెల్లెళ్లు, భార్యాభర్తలు కావడం, ఈ అధర్మప్రవృత్తి ఆరుతరాలుగా కొనసాగడం, ధర్మగ్గానికి 
పరాకాష్ట సమాజానికి చేటు. ధర్మానికి గొడ్డలిపెట్టు. ఇదే కలిపురుషుని వంశవృక్షరహస్యం. కలిపురుషుడు 
నాల్గవతరంలో పుట్టాడు. అతనికి ముందూ వెనుకాకూడా అధర్మమే. అధర్మానికీ అబద్దానికీ పుట్టిన సంతానం 
యొక్క అక్రమసంబంధమె కలిపురుషుని వంశవృక్షం. అందరిపేర్లు ప్రతీకాత్మకంగా ఉండటంలో భవిష్యత్‌ 
యథార్థస్థితిని తెలియజేస్తున్నది. (విశేష విషయాలకు చూడుడు సంస్కృత కల్మిపురాణం. ) 


ర్రువోపాఖ్యానం 


స్వాయంభువమనువుకు శతరూపకు 1. ప్రియవ్రతుడు 2. ఉత్తానపాదుడు అనే నిద్దరు కొడుకులు పుట్టారు. 
ఉత్తానపాదుడు 1. సునీతి 2. సురుచి అనే నిద్దరు భార్యలను పెండ్డ్లాడాడు. సునీతి కొడుకు ధ్రువుడు. 
ఒకనాడుత్తానపాదుడు సురుచి కన్న కొడుకును తొడలపై కూర్చుండ బెట్టుకొని లాలిస్తూ ఉండగా, ధ్రువుడు కూడ 
తండ్రి ఒడిలో కూర్చోవడానికి వచ్చాడు. సురుచి సవతికొడుకైన ధ్రువుని జూచి “నీవు నాకు పుట్టి ఉంటే తండ్రి 
ఒడిలో చేరే భాగ్యం కల్లేది. నా సవతికి పుట్టిన నీకు అలాంటి అర్హత లేదు. నీవు శ్రీవిష్ణుమూర్తిని సేవించు. నా 
కడుపున పుడతావు అని పలికింది. పినతల్లి చెప్పిన దుర్భాషలు సహింపరానివికాగా ధ్రువుని హృదయాన్ని కలచి 
వేశాయి. కన్నీళ్ళు కారుతుండగా ఏడుస్తూ సునీతి దగ్గరకు వచ్చాడు. సునీతి ధ్రువుని తన తొడలమీద కూర్చోబెట్టుకొని 
విషయం తెలిసికొని “నేను నీతండ్రికి దాసినె. నిర్భాగ్యురాలైన నా కడుపున నీవు పుట్టావు. సురుచి చెప్పినట్లు 


శ్రీమహాభాగవత చతుర్ధస్కంధ పీఠిక 29 


సర్వశరణ్యుడైన శ్రీహరిని సేవించు. నీతండ్రి ఒడిని ఎక్కే భాగ్యం కల్గు” తుందని బోధించింది. ధ్రువుడు నగరాన్ని 
విడిచిపెట్టి తపస్సుకు బయలుదేరాడు. దారిలో నారదమహర్షి కనబడ్డాడు. ధ్రువుని పట్టుదలకు మెచ్చుకొని 
విష్ణువిగ్రహాన్ని వర్ణించి ధ్యానమార్దం చెప్పి 'ఓం నమో భగవతే వాసుదేవాయి అనే ద్వాదశాక్షరీ మంత్రాన్ని 
ఉపదేశించి పూజావిధానం వివరించాడు. (ధ్రువుడు మధువనానికి వెళ్ళి యమునలో స్నానం చేసి ఐదు మాసాలు 
నిరాహారుడై ఒంటికాలిపై నిలబడి ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మూడు లోకాలు కంపించాయి. 
భూతలం సగం వంగింది. ధ్రువుని తపస్సు మాన్పుమని దేవతలు నారాయణునికి మొర పెట్టుకొన్నారు. మహావిష్ణువు 
గరుడవాహనం ఎక్కి వచ్చి ధ్రువుని ముందు సాక్షాత్మరించాడు. (ధ్రువుడు సామ్టాంగనమస్మారాలు చేసి ఐదేండ్ల 
బాలుడుకావటంచే స్తోత్రం చేయడానికి సమర్ధుడు కాలేదు. భగవంతుడు భక్తుని మనస్సు తెలిసికొని తన శంఖం 
అతని బుగ్గకు తాకించాడు. (్రువనికి జ్ఞానోదయమై వేదాల వంటి వాక్కులలో బ్రహ్మస్వరూపా! 


తే.గీ. నీకు మొక్కెద నత్యంతనియమ మొప్ప, భవ్యచారిత్ర! పంకజపత్రనేత్ర! 
చిరశుభాకార! నిత్యలక్ష్మీవిహార!, యవ్యయానంద! గోవింద! హరి! ముకుంద! 


అని స్తుతించాడు. విష్ణువు ధ్రువునికి 'నక్షత్రమండలానికి పై ఉండే ధ్రువన్ధానం అలంకరిస్తావు. ముందు రాజ్యభోగా 
లనుభవించి అనేకయజ్ఞాలు చేసి నన్ను పొందుతా” వని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. విష్ణువు ప్రత్యక్షమైనా 
మోక్షం కోరలేక పోయాడు. పినతల్లి పలికిన పలుకులు ములుకుల్లా హృదయాన్ని గుచ్చుకోవడమే కారణం. 
నారదుడు ధ్రువుని తపస్సుసంగతి ఉత్తానపాదునికి చెప్పాడు. ధ్రువుడు తనపట్టణానికి తిరిగి వచ్చాడు. తండ్రి 
ధ్రువుని ఏనుగుపై ఎక్కించి ఇంటికి తెచ్చాడు. ఉత్తానపాదుడు ముసలివాడై ధ్రువునికి పట్టాభి షేకంచేసి అడవులకు 
పోయాడు. (ధ్రువునకు 1. భ్రమి 2. ఇల అనే ఇద్దరు భార్యలు భ్రమికి 1. కల్పుడు 2. వత్సరుడు అనే పిల్లలు; 
ఇలకు ఒక కూతురు పుట్టారు. (ధ్రువుడు గుహ్యకులతో యుద్ధం చేసి జయించాడు. కుబేరుడు వచ్చి 'ధ్రువుణ్జి 
అనుగ్రహించాడు. (ధ్రువుడు అనేక యజ్ఞాలు చేసి చివరికి హరిపదాన్ని చేరుకున్నాడు. 


ధ్రువుని తరువాత వత్సరుడు రాజయ్యాడు. వత్సరుని భార్య సర్వర్ధి. ఈ దంపతులకు 1. పుష్పార్జుడు 
2. చంద్రకేతుడు 3. ఇషుడు 4. ఊర్జుడు 5. వసువు 6. జయుడు అనే ఆరుగురు కొడుకులు పుట్టారు. 
పుష్పార్ణునకు 1 ప్రభ 2. దోష అనే భార్యలున్నారు. ప్రభకు 1. ప్రాతసుడు 2. మధ్యందినుడు ౩. వ్యష్టుడు 
పుట్టారు. వ్యష్టుని భార్య పుష్కరిణి. వీరి కొడుకు సర్వతేజుడు. సర్వతేజుని భార్య ఆకూతి. వీరి కుమారుడు “చక్షు? 
వనే మనువు. చక్షుని భార్య నద్వల. వీరికి 1. పురువు 2. కుత్సుదడు 3. త్రితుడు 4. ద్యుమ్నుడు 
5. సత్యవంతుడు 6. బుతుడు 7. వ్రతుడు 6. అగ్నిష్టోముడు 9. అతిరాత్రుడు 10. సుద్యుమ్నుడు 
11. శివి 12. ఉల్ముకుడు - అనే 12 మంది కొడుకులు పుట్టారు. ఉల్ముకుని భార్య పుష్కరిణి. ఈ దంపతులకు 
1. అంగుడు 2. సుమనసుడు 8. ఖ్యాతి 4. క్రతువు 5. అంగిరసుడు 6. గయుడు అనే కొడుకులు పుట్టారు. 
అంగునిభార్య సునీధ. వీరి కొడుకు వేనుడు. 


ఈ వేనుడు మాతామహదోషంచే దుర్మార్గుడయ్యాడు. ఇట్టి కుపుత్రుని జూచి సహింపలేక అంగుడు 
దుఃఖించి యర్ధరాత్రివేళ నెవరికి జెప్పకుండ రాజధానిని విడిచిపెట్టి పోయాడు. అప్పుడు భృగువు మొదలైన 


30 శ్రీమహాభాగవత చతుర్ధస్మంధ పీఠిక 


మహర్పులు వచ్చి సునీథ అనుమతితో వేనునకు పట్టాభిషేకం చేశారు. వేనుడు సజ్జనుల్ని బాధించాడు. యజ్ఞాలను 
మాన్పించాడు. తానే దేవుడనని చెప్పాడు. విష్ణువును నిందించాడు. దేశ మల్లకల్లోలమయింది. వేనుడు 
వివాహవ్యవస్థను వ్యతిరేకించాడు. స్తీ పురుషులు తమకిష్టమొచ్చినట్లు స్వతంత్ర జీవనం గడపవచ్చని చెప్పాడు. 
ప్రజలు పశువులవలె సంచరించారు. అప్పుడు మునులు వచ్చి వేనునికి బుద్దులు చెప్పి అనేకవిధాల బోధించారు. 
వేనుడు మునులను అవమానించాడు. మునులు హుంకరించారు. వేనుడు మరణించాడు. సునీథ యోగశక్తితో 
వేనుని తనువును రక్షించింది. దేశ మరాజక మైంది. అప్పుడు మునులు వేనుని తొడలు మథించారు. నిషాదుడు 
పుట్టాడు. వాని వంశజులు నిషాదు లయ్యారు. మునులు వేనుని బాహువు మధించారు. అప్పుడు నారాయణాంశంతో 
పృథుచక్రవర్తి, లక్ష్మీదేవి యంశతో “అర్చి” అనే కాంత పుట్టారు. పృథుచక్రవర్తి అర్చిని వివాహం చేసికొన్నాడు. 


సీ అందంద కురియించి రమరులు మునినాథవితతి మోదం బంద విరులవాన! 
బరమానురక్తి శుంభల్లీలం జూపట్టె, సురపతి వీట నచ్చరుల యాట 
కర్ణరసాయనక్రమమున వీతెంచెంబజపైన తేట కిన్నరుల పాట 
యనిమిషకరహతంబై చాలం జెలంగెను, విభవోత్సవంబు దుందుభిరవంబు 


తే.గీ. మునినుతి సెలంగె, శిఖిం గుందముల వెలింగె, నంత నచటికి సరసీరుహాసనుండు 
గరుడగంధర్వకిన్నరగణముతోడ, నర్థిం జనుదెంచె సమ్మోద మతిశయిల్ల. (4-426) 


(బ్రహ్మ దేవతలతో వచ్చాడు. బ్రాహ్మణులు పృథువుకు పట్టాభిషేకం చేశారు. దేవతలందరు తమ తమ 
ఆయుధాలను బహూకరించారు. వందిమాగధులు కీర్తించారు. పృథుమహారాజు ధర్మం తప్పక రాజ్యం చేయసాగాడు. 
భూదేవి నీరసించి గోరూపాన్ని ధరించి పారిపోయింది. పృథువు వెంటాడాడు. “నాకొక దూడను, పాలు పితికే 
వానిని తెచ్చియిస్తే, సకలపదార్దాలు పాలుగా ఇస్తానని” నని భూదేవి పలికింది. పృథువు మనువును దూడగా జేసి 
తాను స్వయంగా ఓషధులు అన్నింటిని పితికాదు. బుషులు బృహస్పతిని దూడగా జేసి వేదాలను పితికారు. 
దేవతలు ఇంద్రుని దూడగా చెసి అమృతాన్ని పిలికారు. ఈవిధంగా భూదేవి గోవై సమస్తవస్తువుల్ని ఇచ్చింది. 


పృథుచక్రవర్తి 99 అశ్వమేధాలు చేశాడు. 100వ యజ్ఞము చేస్తూఉండగా ఇంద్రుడు యజ్ఞపశువును 
అపహరించాడు. బ్రహ్మ ఆనతితో పృథువు ఇంద్రునితో స్నేహం చేశాడు. విష్ణుమూర్తి వచ్చి పృథువును 
అనుగ్రహించాడు. పృథుచక్రవర్తిని చూడటానికి సనకాదులు వచ్చారు. వారి దగ్గర వేదాంతతత్తం తెలిసికొని 
జ్ఞానవైరాగ్యవంతుడై పృథువు ముక్తి పొందాడు. 

పృథుచక్రవర్తి కొడుకు విజితాశ్వుడు. ఈయనకు 1. శిఖండిని 2. నభస్వతి అనే నిద్దరు భార్యలు. శిఖందినికి 
1. పావకుడు 2. పవమానుడు 3. శుచి అనే త్రేతాగ్నులు పుట్టారు. నభస్వతికి హవిర్జానుడు పుట్టాడు. హవిర్థానుని 
భార్య హవిర్దాని. వీరికి 1. బర్జిష్మదుడు 2. గయుడు 3. శుకుడు 4. కృష్ణుడు 5. సత్యుడు 6. జితవ్రతుడు అనే 
కొడుకులు పుట్టారు. బర్జిష్మదుడు అనేకయజ్ఞాలు చేసి లోకమంతట దర్భలు పరచి ప్రాచీనబర్జి అని పేరుపొందాడు. 
ఇతడు సముద్రుని కూతురైన శతధృతిని పెంద్లాదాడు. ఈదంపతులకు 10 మంది ప్రచేతసులు పుట్టారు. వీరికి 
శివుడు యోగాదేశమనే రుద్రగీత ఉపదేశించాడు. 


శ్రీమహాభాగవత చతుర్ధస్కంధ పీఠిక 3] 


పఫురంజనోపాఖ్యానము 


పురంజనుడనే రాజు ఉండేవాడు. అతనికి అవిజ్ఞాతుడనే మిత్రుడుండేవాడు. ఆ రాజుకు ఏ పట్టణాలూ 
నచ్చక చక్కని పట్టణానికై భూతలమంతా వెదకుతూ హిమాలయపర్వతం చేరి దాని శిఖరాలపై ఒక పట్టణాన్ని 
చూచాడు. దాని ముందు ఉద్యానవనం ఉంది. ఆ పురంలో 'పెండ్లికాక భర్తకై అన్వేషిస్తున్న ఒక సుందరి (పురంజని) 
ని చూచాడు. ఆమెకు పది మంది అనుచరులు (కావలివారు) ఉన్నారు. ఒక్కొక్క అనుచరుడు నూరు మందికి 
నాయకుడు. ఐదు పడగల పాము ఆమెకు తోడుగా ఉంది. పురంజను డామెను పెండ్లాడి సమస్తసుఖాలు అనుభవిస్తూ 
ఉండిపోయాడు. ఆమె పురానికి తొమ్మిది ద్వారాలున్నాయి. తూర్పుదిక్కున ఐదు, దక్షిణదిక్కున ఒకటి, ఉత్తరదిక్కున 
ఒకటి, పడమటిదిక్కున రెండు, ఉన్నాయి. ఆ నవద్వారాలలో ఏడు ద్వారాలు పైన; రెండు ద్వారాలు కింద 
ఉన్నాయి. అటువంటి పురంలో పురంజనుడు ఆ సుందరితో కాపురం చేస్తూ కొంతకాలం గడిపాడు. 


ఆయన ఒకరోజు గొప్ప రథమెక్కి వేంటకు వెళ్ళాడు. 


బ్రా 


పంచాశ్వయుక్తంబుం బంచబంధనముం జక్రద్వితయమును యుగద్వయంబు 
నాశువేగంబు నేకాక్షంబుం గూబరద్వయముం బతాకాత్రితయయుతంబు 
నేకరశ్మియుతంబు నేకసారథికంబుం సప్తవరూధంబు స్వర్దభూష 

మును, బంచవిక్రమమును నేకనీడంబుం బ్రకటపంచప్రహరణమునయిన 


తే.గీ. రథము కాంచనరచితవర్మము ధరించి, విలసదక్షయతూణీరకలితుం డగుచుం 
గడంక దీపింప నెక్కి యేకాదశప్ర, సంఖ్యసేనాసమేతుండై సరభసముగ.  (4-771) 


ఆ రథము ఐదు గుర్రాలు; ఐదు బంధనాలు (కట్టు), రెండు చక్రాలు; రెండు కాడులు; ఒక ఇరుసు; రెండు 
నొాగలు (కాడికర్రలు) మూడు జెండాలు ఒక పగ్గము; ఒక సారథి; ఏదు చక్రాల లోని మేకులు; ఐదు విక్రమాలు 
(గతులు); ఒక కూర్చొనే స్థలం; ఐదు ఆయుధాలు, గొప్ప వేగం గలిగింది. 


పురంజనుడు 'పంచప్రస్థ మనే అడవికి వెళ్ళి భార్యను ఒకచోట కూర్చోబెట్టి వేటకుపోయి జంతువుల్ని 
వధించాడు. తిరిగి వచ్చి భార్యను అనునయించాడు. తన పురానికి వచ్చి రేయింబవళ్ళు భార్యతో క్రీడించాడు. 
ఆయువు తగ్గుతున్న సంగతి అతనికి తెలియదు. ఆ దంపతులకు 1100 మంది కొడుకులు, 110 మంది 
కుమార్తెలు పుట్టారు. వారికి పెండ్లిండ్లు చేశాడు. మనుమలు, మునిమనుమలు పుట్టారు. ఆ రాజు లెక్కలేనన్ని 
పశువుల్ని చంపి చాలా యజ్ఞాలు చేశాడు. చెద్ద కాలం వచ్చింది. చండవేగు దనే గంధర్వపతి ౩60 గంధర్వదంపతులతో 
వచ్చి పురంజనుని పురాన్ని ముట్టడించాడు. కాలకన్య వచ్చి రాజు శక్తిని హరించింది. యవనులు వచ్చి పురాన్ని 
తగులబెట్టారు. పురంజను దేమి చేయలేక కొడుకులనూ, మనుమలనూ, బంధుకోటినీ చూచి దుఃఖించాడు. 
భయు డనేవాడు వచ్చి పురంజనుని పశువులాగా కట్టి తీసికొనివెళ్ళాడు. పురం నశించి ప్రకృతిలో కలసిపోయింది. 
ఆ సమయంలో తనకు పూర్వమిత్రుడైన భగవంతుడు గుర్తుకురాలేదు. పురంజనుడు పరలోకానికి వెళ్ళగా అతడు 
యజ్ఞంలో జంపిన పశువులు వచ్చి అతణ్ణి నరికాయి. పురంజనుని భార్య తరువాతి జన్మలో విదర్భరాజునకు 


32 శ్రీమహాభాగవత చతుర్ధస్మంధ పీఠిక 


కూతురై పుట్టి పాంద్యరాజును పెండ్లాడింది. వారికి సంతానం కలిగింది. పాండ్యరాజు మలయకేతనుండు గొప్ప 
విష్ణుభక్తుండు. అతడు బ్రహ్మజ్ఞానంతో మరణించాడు. భార్య సహగమనానికి సిద్ధమయింది. అప్పుడు 
విజ్ఞానుడనే (బ్రాహ్మణుడు వచ్చి - “సృష్టి పూర్వం నుండి నీతో సౌఖ్యాలు అనుభవించిన సఖుజణ్జి. నీవు వైదర్శివి 
కావు. పురంజనివి కావు. ఇతడు పాంద్యరాజు కాడు. పురంజనుడు కాదు. ఇది అంతా మాయ. మన మిద్దరం 
పూర్వంనుండి హంసలం. జీవాత్మ పరమాత్మలం. నీవే నేను, నేనే నీవు. (తత్వమసి - తత్‌ +త్వమ్‌ +అసి) అని 
చెప్పాడు. 


ఇది ఉపనిషత్తులలోని అద్వైతవేదాంతం అంతరార్థంగా గల ప్రతీకాత్మకకథ. ప్రకృతిలోని జీవుడు, దేహం 
మొదలైనవి ప్రతీకాత్మకపాత్రలు. 


పురంజనుండు - పురుషుడు (జీవుండు) 

అవిజ్ఞాతుడు - సఖుండు (నామరూపక్రియలు లేని దేవుడు) 

పురం - దేహం 

భార్య (పురంజని) - బుద్ధి 

ఐదు పదగల పాము - ప్రాణం (ప్రాణ -అపాన -వ్యాన -ఉదాన -సమానములు) పడగలు. 

నవద్వారములు - తొమ్మిది రంధ్రాలు (రెండు కన్నులు+రెండు ముక్కురంధ్రాలు+రెండు 
చెవులు + నోరు+జననేంద్రియం +గుదం) 

రథం - దేహం 

గుర్రాలు - ఇంద్రియాలు 

రెందు కాడులు - సంవత్సరం, వయస్సు 

రెండు చక్రాలు - పుణ్యం, పాపం 

మూడు జెండాలు - సత్త్వం, రజస్సు, తమస్సు - త్రిగుణాలు 

పంచబంధనాలు - ఐదు ప్రాణాలు 

పగ్గం - మనస్సు 

సారథి -ా బుద్ధి 

రథికన్థానం - హృదయం 

రెందు నొగలు - శోకం, మోహం 

ఐదు ప్రహరణాలు - (ఆయుధాలు) - ఐదు ఇంద్రియాలు చేసే పనులు 


ఐదు విక్రమాలు (గతులు) - ఐదు కర్మేంద్రియాలు 

ఏడు వరూధంబులు (మయేకులు)- ఏడు ధాతువులు 

బంగారు రథం - రజోగుణం 

అక్షయతూణీరం (అమ్ములపాొది) ఆ పూర్వజన్మవాసనా సమూహం 


శ్రీమహాభాగవత చతుర్ధస్కంధ పీఠిక 33 


వేట - సంసారం 

విజ్ఞానుడు అనే 'బ్రాహ్మణుండు - భగవంతుడు 

- జీవాత్మ - పరమాత్మలు 

- జీవాత్మ పరమాత్మెక్య కైవల్య స్థితి. 


హంసలు 

నీవే నేను; నేనే నీవు 

ఈ కథకు మూలం కృష్ణయజుర్వేదం - “అహం దేవేభ్యో హవ్యం వహామీతి వాగబ్రవీత్‌; అహం దేవేభ్య 
ఇతి మనూ (కృ.యజు.2-5-11-4) 


“నేను దేవతలకు హవ్యం తీసికొని వెళ్ళుతానని వాక్కు పలికింది. “నేనే ఇస్తానని నని మనస్సు పలికింది.” 
ఇక్కడ వాక్కు మనస్సు పాత్రలు. ఈ పురంజనోపాఖ్యానాన్ని బట్టి సంస్కృతంలో ఎన్నో ప్రతీకాత్మకనాటకాలు 


వెలిశాయి. 


ప్రతీకాత్మ్సకనాటకములు 
క్ష శారీపుత్తప్రకరణం - _ అశ్వఘోషుండు (1 శ.) - బౌద్ధమతం 
౨. ఆగమాడంబరం -ా జయంతిభట్టు (9శు) - పాంచరాత్రప్రామాణ్యం 
3. ప్రబోధచంద్రోదయం -ా శ్రీకృష్ణమిత్రుడు (11 శ) - అద్వైతం 
4 మోహపరాజయం -  యశఃపాలుడు (౧18 శ.) వేదాంతం 
ర్‌. సంకల్పసూర్యోదయం - వేదాంతదేశికులు (14 శ.) - విశిష్టాద్వైతం 
6. యతిరాజవిజయం - _ వాత్స్యవరదాచార్యులు (14 శ) - విశిష్టాద్వైతం 
"గ చైతన్యచంద్రోదయం - _ కవికర్ణపూరుడు (16 శ.) - కృష్ణభక్తి 
8. ఉభధభయ[గ్రహరాహూదయం ఆ శ్రీవిజయీంద్రతీర్థులు (16శ) - ద్వైతం 
9. భావనాపురుషోత్తమం -  రత్నఖేటదీక్షితులు (16 శ.) - భాగవతమతం 
10. శివలింగ సూర్యోదయం - చాగంటి మల్లనారాధ్యుడు (17 శ.) - శైవం 
11. ధర్మవిజయం - _ భూదేవశుక్త్లుడు (17 శ.) 
12. జ్ఞానసూర్యోదయం - _ వాదిచంద్రుడు (17 శ.) - జైనమతం 
19. విద్యాపరిణయం -  ఆనందరాయమనవ్‌ి (8 శ.) - శివాద్వైతం 
14. జీవానందనం -  అఆనందరాయమవి (౧8 శ.) - వైద్యశాస్త్రం 
15. అమృతోదయం -ా గోకులనాథోపాధ్యాయుడు (8 శ) - తర్మశాస్త్రం 
16. అనుమితిపరిణయం ఆ నృసింహకవి (18శు) - తర్మశాస్త్రం 
గే చిత్తవృత్తికల్యాణం -ా సామరాజదీక్షితులు (18 శ) - వేదాంతం 
18. జీవన్ముక్తి కల్యాణం - _ సామరాజదీక్షితులు (18 శ.) - వేదాంతం 
19. శ్రీరామచరితం - _ సామరాజదీక్షితులు (18 శ.) - వేదాంతము, భక్తి 
20. వివేకచంద్రోదయం - శివకవి (18 శ.) - ధర్మశాస్త్రం 


34 శ్రీమహాభాగవత చతుర్ధస్మంధ పీఠిక 


ప్రబోధచంద్రోదయాన్ని నందిమల్లయ - ఘంటసింగయ కవులు పద్యకావ్యంగా (1470); వద్దాది 
సుబ్బరాయకవి నాటకంగా (1893) తెనిగించారు. సంకల్పసూర్య్వోదయాన్ని రాయడప్ప రంగారావు (1790-1830) 
గారు పద్యకావ్యంగా రచించారు. జీవానంద నాటకాన్ని ఈశ్వర సత్యనారాయణశర్మగారు (1967) నాటకంగా 
అనువదించారు. 


పోతన మహాకవి గొప్పజ్ఞాని కాబట్టి, కిష్టమైన పురంజనోపాఖ్యానాన్ని సులువుగా సుందరంగా ఆంధ్రీకరింప 
గలాదు. 


(౧ 
పురంజనుని కథను నారదమహర్షి ప్రాచీనబర్దికి చెప్పాడు. ప్రాచీనబర్షి కొడుకులైన ప్రచేతసులు తపస్సుతో 
వి మెప్పించి వరాలు ఐవాంది నారదుని వి లు విని దారు. ఉతా ని 
శ్రీమహావిష్ణువును మెప్పించి వ పొ రదుని దగ్గర విష్ణుకథ ముక్తి పొందారు. ఉత్తానపాదు 
(ధ్రువుని తండ్రి) సోదరుడైన ప్రియవ్రతుడు నారదుని వల్ల విజ్ఞానం పొంది ముక్తు డయ్యాడు. 


ఈవిధంగా మైత్రేయుండు చెప్పిన విష్ణుమాహాత్యాాన్ని విని మునికి నమస్కరించి విదురుండు హస్తినాపురం 
చేరాడు. 


అలంకారయోజనం 
1) క్రమాలంకారం (యథాసంఖ్యం) 


అనఘతపో౭_ భిరాముండగు నత్రిమునీంద్రుండు గాంచెం దప్తకాం 

చనఘనచంద్రికారుచిరచారుశరీరుల; హంసనాగసూ 

దనవృషభేంద్రవాహుల; నుదార కమండలు చక్రశూలసా 

ధనుల విరించి విష్ణుపురదాహుల వాక్క్మమలాంబికేశులన్‌. (4-16) 

త్రిమూర్తులైన బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు; -బంగారం, మేఘం, వెన్నెల వంటి దేవాలు;- హంస, గరుత్మంతుడు, 
నంది వాహనాలు;- కమండలం, చక్రం, శూలం సాధనాలు; - సరస్వతి, లక్షి, పార్వతి భార్యలు-- గలవారని 
“'క్రమాలంకారం” చక్కగా నిర్వహింపబడింది. 


2) పరికరాలంకారం 


స్స్‌ దూర్వాంకురంబుల దూర్వాంకురశ్యాము, జలజంబులను జారుజలజనయను 


తులసీదళంబులం దులసికా దాముని.........44400006060060 00000 (4-251) 

ఇది విష్ణుపూజావిధానం. గరికగడ్డివలె నల్లని రంగు గల, విష్ణువును గరికపోచలతో; పద్మనేత్రుని పద్మాలతో; 
తులసిమాల థరించువానిని తులసీదళాలతో........ పూజించాలని విశేషణాలన్నీ సావిప్రాయంగా 
వాడబదినాయికాబట్టి, “ురికరాలంకారం”. 
8 యమకం 


క. మను మనుమని మను మను మని, మనమునం దలంచుచును (4-345) 


శ్రీమహాభాగవత చతుర్ధస్కంధ పీఠిక 35 


4) అంత్యప్రాసలు 
పోతన సీసపద్యాలకుగల ఎత్తుగీతిపద్యాల చివరిపాదాల్లో అంత్యానుప్రాసనువాడి పద్యాలకు సొగసు 
తెచ్చాడు - 
వినుతసుకృతములకు దండ వెండికొండ (4-134) 
వలయు సంపదలందు నావటము వటము (4-13) 
భక్తజనపోష! రాజితఫణివిభూష! (4ఉ-147) 
అయ్య! మాధవ! గోవింద! హరి! ముకుంద! 
చిన్మయాకార! నిత్యలక్ష్మీవిహార! (4-171) 
చారుతరమూర్తి యీ రాజచక్రవర్తి (4ఉ-458) 
చారుతరమూర్తి! యో పృథుచక్రవర్తి! (4-484) 
భక్తజనలోకమందార! భవవిదూర! (4-555) 
భక్తిసేవింపుగుణసాంద్ర! పార్ధివేంద్ర! (4-629) 
అవ్యయానంద! గోవింద! హరి! ముకుంద! (4-714) 
నారదుండు వివేకవిశారదుండు (4-946 మొదలగునవి. 
శాస్త్రపరిచయం 
క్ష్రే అర్ధవాదం 
వ. అర్ధవాదంబులయిన వేదంబులచే నష్టమనీషం గలిగిం (4-47) 


'అర్ధవాద' మనేది మీమాంసాశాస్త్రంలోని పారిభాషికపదం. 1. విధి 2. అర్ధవాదం 8. మంత్రం 4. నామధేయం 
అని వేదము నాల్దువిధాలు. అర్ధవాదాలు నిషిద్దాలైన వానిని (వెండి దానంచేయడం) తప్పుగా పరిగణిస్తాయి. 
విధుల్ని (యజ్ఞాలను) ప్రశంసిస్తాయి. అర్ధవాదవాక్యాలకు స్వార్ధంలో తాత్చర్యంఉండదు. 


“వాయుర్వై క్షేపిష్టా దేవతా వాయువు శీఘ్రగామియైన దేవత అంటే, - “ఐశ్వర్యాన్ని కోరేవాడు, వాయుదేవతను 
ఉద్దేశించి యజ్ఞం చేస్తే ఫలితాన్ని వెంటనే పొందుతాడని భావం. 


(2 యోగశాస్తం 


సీ, కోరి మదమలచే గుదపీడనము చేసి, పూని ముక్తాసనాసీనుండగుచుం 
దనరు మూలాధారముననుండి వాయువు, నొయ్యన నెగయించి యొనరనాభి.... (41-658) 


ఈ పద్యంలో యోగాభ్యాసం చెప్పబడింది. 


36 శ్రీమహాభాగవత చతుర్ధస్మంధ పీఠిక 


(ఆపంచభూతలయీకరణం 


పృష్ట పేలట టట లట పటల ప్రాణముల్‌ విడిచియా పవనుం బవను 
నందు నాకాశ మాకాశమందుం దేజ, మందుం దేజంబు నుదకంబు నందు నుదక 
మర్ధిం గాయంబు మేదిని యందుం గలిపెం బూని వాని యథోచితస్థానములుగ (4-653) 


వ మజథతియు భూమి నుదకంబునందు, నుదకంబును దేజంబునందు... (41-654) 


మన దేహంలోని పంచభూతాలను, ప్రకృతిలోని పంచభూతాలతో కలపడం యోగులకే సాధ్యం. పృథుచక్రవర్తి 
మహాయోగి. 


(4) సహగమనం 


ప్రాచీనకాలంలో సతీసహగమనం ఆచారంగా ఉండేది. పృథుచక్రవర్తి భార్య “అర్చి సహగమనం చేసినట్లు 
భాగవతంలో చెప్పబడింది (4-657.... 662), 


పాంద్యరాజు భార్య వైదర్భి సహగమనాని కుద్యుక్తురాలై విజ్ఞానసఖునిచే నివారింపబదినట్లు (4-845... 851) 
చెప్పబడింది. ఈ దురాచారం సంఘసంస్మర్తయైన రాజారామమోహనరాయలచే  రూపుమాపబడింది. 


ప్రయోగవిశేషాలు 
1) అశేషజగత్పరికీర్తనీయ కీర్తీ విభవప్రశస్తసుచరిత్రుందు (4-268) 


కీర్తిశబ్దం ఇకారాంతం. ఈకారాంతశబ్దంలేదు. 'అశేషజగత్బరికీర్తనీయకీర్తీ? యని ఉత్తానపాదునికి సంబోధనం 
చేస్తే దోషం లేదు. అప్పుడు ధ్రువుండు విభవప్రశస్తసుచరిత్రుడవుతాడు. 


2) భూరి యమంగళభూతమాయారూపములను (4-524) 


“భూరి యమంగళి అనేచోట విసంధి. 'భూర్యమంగళి అని ఉండవలెను. అన్ని ప్రతుల్లో పాఠమిట్లే ఉంది. 
“ఉపరి” (మీద) శబ్దం లాగా, 'భూరి (అధికం) శబ్దం అవ్యయంగా భావించి పోతన ప్రయోగించిఉంటారు. 


సంస్కృృతభాషాపద్యములు 
పోతన చతుర్ధస్మంధములో4 సంస్కృతభాషాపద్యాలు రచించాడు. 


బా 


పబజ్మజనాభాయ సజబ్మర్న్షణాయ శాన్తాయ (4-702) 


బ్రా 


స్వర్గాపవర్గసుద్వారాయ సర్వరసాత్మనే (4-708) 


బా 


సర్వసత్వాయ దేవాయ సన్నియామకాయ (4-704) 


తోయరుహోదరాయ భవదుఃఖహరాయ నమోనమః (4-920) 
వీరభద్రవిజయములోం గూడ (38-236.... 289) (4-217) 


బ్రా 


శ్రీమహాభాగవత చతుర్ధస్కంధ పీఠిక 3/7 


ఐదు సంసృృతపద్యాలు రచించాడు. సంస్కృతంలో తెలుగులో కూడ సమానంగా కవిత్వం చెప్పగల 

“ఉభయకావ్యకరణదక్షుడు” పోతనమహాకవి. 
ఛందోవిశేషములు 

“కవిరాజవిరాజితి అనే విశేషవృత్తం ఈ స్కంధంలో ఉంది. అరయంగ వైన్యుని దక్షిణహస్తము-నందు 
రమారమణీసుమనో. (4-439) 

“ప్రతిరస షద్యతి రా నముషడ్ద్వలు రాం గవిరాజవిరాజితమౌ, అని చిత్రకవి పెద్దన లక్షణసారసం[గ్రహం. 
కవిరాజవిరాజితంలో (బ్రతిపాదంలో (న-జ-జ-జ-జ-జ-జ-వ) గణాలుంటాయి. కొందజు లాక్షణికులు 
8-14-20 స్థానాలలో మూడు యతుల్ని చెప్పారు. కొందరు లాక్షణికులు పద్నాల్లవ స్థానంలో ఒకయతినే 


నియమించారు. నన్నయ, పోతన, అల్లసాని పెద్దన మొదలైనవారు పద్నాల్లవచోట ఒక యతినే వాడారు. తిక్కనగారు 
రెందు విధాలుగాను పద్యాలు రచించారు. 


సీసపద్యశిల్చ్బం 
పోతన చతుర్ధస్మంధంలో అనేకగతులతో సీసపద్యాలను నడిపారు. 


బ్రా 


తనరారు నవరత్నతాటంకరోచులు, చెక్కుటద్దములతోం జెలిమిసేయ.... (4-58) 


ఈ పద్యంలో నాలుగు పాదాల చివర - 'చెలిమిసేయ); '“ఆవరింప) 'మేలమాడ); *“ప్రబ్బికొనంగి అని 
(క్రియాపదాలు వాడాడు. 


స్ప మానితశ్యామాయమానశరీరదీ, ధితులు నల్చిక్కుల దీటుకొనంగ (4-163) 


ఈ పద్యంలో నాల్గుపాదాల చివర - 'దీటుకొనంగి; 'చెలిమిసేయ); “వన్నెసూప); 'మేలమాది అని క్రియాపదాలు 
వాడాడు. ఇది శ్రీనాథకవిసార్వభౌముని పద్ధతి. 


సీ, హారకిరీటకేయూరకంకణ, ఘన, భూషణుం దాశితపోషణుండు 
లాలితకాంచీకలాపశోఖితకటిమండలుం డంచితకుందడలుండు (4-249) 


ఈ పద్యంలో సీసపద్యంలోని రెండవఖండంలో అనుప్రాసం వేశాడు. ఇది ఒకవిధమైన చమత్మారం. 


బ్రా 


ధాతువిచిత్రితోదాత్తరత్నప్రభా, సంగతోజ్జ్వులతుంగశ్ళంగములను (184) 


బ్రా 


స్వర్గపరిచ్చదస్త నచ్చకుద్యద్వార, లాలితగోపురాట్టాలకంబు (815) 


బ్రా 


కాంచనమయమరకతకుద్యమణిజాల, సంచయరాజితసౌధములను (319) 
మొదలైన సీసపద్యాల్లోని పాదాలన్నీ ఏకసమాసంతో సాగాయి. 


38 శ్రీమహాభాగవత చతుర్ధస్కంధ పీఠిక 
క. లలితాయతాష్టభుజమం, దలమధ్యస్ఫురితరుచివిడంబితలక్ష్మీ 
లలనాకాంతిస్పర్దా, కలిత లసద్వైజయంతికాశోభితుందున్‌. (4-90389) 
ఈ కందపద్యమంతా ఏకసమాసం. 
ప్రాచీనకవుల అనుకరణాలు 
1) కాళిదాసు - పోతన 


శ్లో. ప్రజానామేవ భూత్యర్థం స తాభ్యో బలి మగ్రహీత్‌ । 
సహస్రగుణముత్షృష్టు మాదత్తే హి రసం రవిః ॥ (రఘు. 1-18) 


కం. జనవినుత! భూమివలనను, ధనముల మర్యాదం గొనుచు దాననిమిత్తం 
బునం గ్రమ్మణం దానిచ్చుచు, దిననాయకుం బోలి వసుమతీసతి యొప్పెన్‌ (4-641). 


2) నాచనసోమన - పోతన 


చ. చతురవచోవిలాసగుణసాగర! సాగరమేఖలావనీ. (ఉత్తరహరి. 1-64) 
చ. సరసవచోవిలాసగుణసాగర! సాగరమేఖలామహీ. (4 స్క974) 


పోతన పూర్వకవుల్ని అనుసరించడంకంటే దన పద్యాలను, గద్యాలను, భావాలను తానే ఎక్కువగా 
అనుకరించుకొనే స్వభావం గలవాడు. 


వ. అది మణియును మందార పారిజాత సరల తమాల సాల తాల తక్కోల కోవిదార శిరీషార్డున చూత కదంబ 
నీప నాగ పున్నాగ... (414-135) 


సరిగా ఇటువంటి గద్యాన్ని గబేంద్రమోక్షంలో రచించాడు. 


వ. అది మజియును మాతులుంగ లవంగ లుంగ చూత కేతకీ భల్తాతి 
కామ్రాతక సరళ పనస బదరీ వకుళ మంజుళ..... (8-24) 


తే.గీ. వినుతగుణశీల! మాటలువేయునేల? (38-1038) అని తృతీయస్మంధంలో వాడాడు. 

తే.గీ. వినుతగుణశీల! మాటలువేయునేల? (4-865) (4-490) 

అని ఈ స్కంధంలో రెండుసార్లు వాడాడు. సప్తమస్మంధంలో (7-150) మరలవాడాదు. 
పోతన ననుకరించిన కవులు 

పోతన -నందితిమ్మన 

చ. అరదము డిగ్గి ప్రేమ దొలంకాడ ససంభ్రముండై (4 స్క807) 

చ. అరదము నెక్కి కేతనపటాంచలచంచలమైన (పారి. 1-104) 


శ్రీమహాభాగవత చతుర్ధస్కంధ పీఠిక 39 


సంస్కృతవాక్యానుకరణములు 


1) నమో నమో దయావననిధయే (4-168) 

2) అయష్టవ్య మదాతవ్య మహోతవ్యం విప్రాః (41-413) 

త్రి పుత్రేణ లోకాన్‌ జయతి (44-594) 

శ) ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి (14-624) మొదలైనవి. 


సాభుపాఠనిర్ణయం 
1) _ తే.గీ. అలఘుమతిం బూర్జిమావాస్యలందు మజియు (4-882) 


అని తంజనగరం, వావిళ్ళ ప్రతులు. (వేళు లను సినీవాలిపూర్ణిమలందు మజియు (అకాడమీప్రతి). ఈ పాఠం 
సరైనది. అఖందయతి పోతనకు సమ్మతమే. 


2) తే.గీ. ఆత్మవ్యతిరిక్తవస్తువులందు వీత (4-619) 


అని తంజనగరం, వావిళ్ళ ప్రతులు. ఈ పాఠంలో సంయుక్తాక్షరానికి ముందున్న “త్మ గురువు అవుతుంది. 
కన్యములగు వానియందు వీత. అకాడమీప్రతిపాఠం సాధువు. 


8 సీ. సోమరూపాయ తేజోబలాధ్యాయ స్వ 
యం జ్యోతిషే 'దురంతాయ” కర్మ. (4-702) 


అని అకాడమీప్రతి పాఠం. యతిభంగం. *'దురంత్యాయ” తంజనగరం పాఠం. *'దురన్యాయి - వావిళ్ళపాఠం. 
ఈ రెండు పాఠాలలోను యతి సరిపోయింది. అందువల్ల ఇవి సాధుపాఠాలు. దుర్‌+అన్యః= దురన్య,, దుష్టులకు 
అన్యుందైన వాందు. దురన్యాయ ఆ చతుర్ధివిభక్తి. శిష్టులకు సహాయుడైన వాడని భావం. ఈ విధంగా చతుర్ధస్మంధంలో 
అనేక శాస్త్రవిషయాలున్నాయి. 


విజయవాద ఇట్లు 
07-01-2017 సకలసుకవిబుధజనవిధేయుడు 
గరిమెళ్ళ సోమయాజులు శర్మ 


40 
పంచమస్కంధ ప్రాశస్త్యం 


సీంస్కృతభాగవతంలోని పంచమస్మంధం చంపూ[గ్రంథం. దీనిలో భూగోళ -ఖగోళశాస్తవిషయాలు ఎక్కువగా 
ఉండటంచేత శ్రీవ్యాసమహర్ని పద్యాలతోపాటు గద్యాలనుకూడా ఎక్కువగా ఉపయోగించాడు. 


పోతనభాగవతంలోని పంచమస్మంధంలోగల శిథిలభాగాలను పూరించిన పుణ్యాత్ముండు బొప్పరాజు 
గంగనామాత్యుండు. 


ప్రియవ్రతునిచరిత్రం, బుషభావతారం, జడభరతోపాఖ్యానం, భూగోళనిర్ణయం, ఖగోళశాస్త్రం, 
నరకలోకవర్ణనం -పంచమస్మంధంలోని ప్రధానవిషయాలు. 


ప్రియవ్రతచరిత్ర 


శతరూపా స్వాయంభువుల పెద్దకొడుకు ప్రియవ్రతుడు. ఇతడు గొప్పవిష్ణుభక్తుడు. నారదమహర్షిదగ్గర 
అధ్యాత్మవిద్య నేర్చుకొన్నాడు. బ్రహ్మ వచ్చి, రాజ్యం చేయుమని ఆదేశించాడు. ప్రియవ్రతు డంగీకరించాడు. 
స్వాయంభువుడు ప్రియవ్రతునికి పట్టాభి షేకంచేసి రాజ్యం అప్పగించారు. ప్రియవ్రతునిభార్య విశ్వకర్మ కూతురైన 
బర్జిష్టృతి. ఈ దంపతులకు 1. ఆగ్నీధ్రుడు య; ఇధ్మజిహ్వుడు 8. యజ్ఞబాహువు 4. మహావీరుడు 5. హిరణ్యరేతసుడు 
6. ఘృతప్పష్టుడు 7. సవనుడు 8. మేధాతిథి 9. వీతిహోత్రుడు 10. కవి అనే పది మంది కొడుకులు; ఊర్జస్వతి 
అనే ఒక్క కూతురు జన్మించారు. ప్రియవ్రతునికి మరో భార్యవల్ల 1. ఉత్తముడు 2. తామసుడు 8. రైవతుడు అనే 
కుమారులు పుట్టారు. ప్రియవ్రతు డెక్కిన రథం నడచినమార్దాలు సప్తసముద్రాలు, సప్తద్వీపాలైనాయి. ప్రియవ్రతుడు 
తన కూతురైన ఊర్జస్వతిని శుక్రుని కిచ్చి వివాహం చేశాడు. వీరికి దేవయాని పుట్టింది. ప్రియవ్రతుని తరువాత 
'ఆగ్నీధ్రుడు రాజయ్యాడు. అతడు మందరపర్వతం సమీపంలో తపస్సు చేస్తూ “పూర్వచిత్త అనె అప్సరసను 
చూచాడు. 
క. సతి! నీవెవ్వతె వీ పృర్వతమునకే మేనిం గోరి వచ్చిన వనదే 

వతవో? శారదవో? రతి, పతి పంచిన మాయవో? తపస్సారమవో? (27) 


క. పొంకములగు కుచములపైం, గుంకుమపంకంబుం బూసికొని, వాసనలం 
గొంకక వెదచలైడు నీ బింకంబగు చన్నుదోయి 'పెంపో! సొంపో! (384) 


అని సంభాషించి యామెను వివాహం చేసుకొన్నాడు. ఇక్కడ శృంగారరసం చక్కగా పోషింపబడింది. 


ఈ దంపతులకు 1. నాఖీ 2. కింపురుషుడు ౨. హరివర్నుడు 4. ఇలావృతుడు 5. రమ్యకుడు 
6. హరిణ్మయుడు 7. కురువు 8. భద్రాశ్వుడు 9. కేతుమాలుడు అనే తొమ్మిది మంది పుత్రులు పుట్టారు. 


శ్రీమహాభాగవత పంచమస్మంధ పీఠిక 4] 


1. నాఖిభార్య వేరుదేవి 2. కింపురుషునిభార్య ప్రతిరూప 8. హరివర్నునిభార్య ఉ[గ్రదంఖ్ష 
త్తే ఇలావృతునిభార్య లత 5. రమ్యకునిభార్య రమ్య 6. హిరణ్మయునిభార్య శ్యామ /. కురునిభార్య నారి 
వి భద్రాశ్వునిభార్య భద్ర 9. కేతుమాలునిభార్య దేవవీతి. 


నాఖీ అనేకయజ్ఞాలు చేశాడు. నిత్యం శ్రీవిష్ణుమూర్తిని భక్తితో పూజించేవాడు. విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. 
విష్ణునివంటి కుమారుడు కావలెనని నాఖి ప్రార్థించాడు. విష్ణువు, అంగీకరించాడు. మేరుదేవీనాభులకు విష్ణువు 
సుతుడై జన్మించాడు. ఏకవింశతి అవతారాల్లో (21) ఎన్మిదవ అవతారం బుషభుడు. బుషభు దేలిన 
దేశం-అజనాభం. బుషభునిభార్య జయంతి. వీరి కుమారుడు భరతుడు. భరతుడు పాలించడంవల్ల మనదేశానికి 
భరతవర్షం, భరతఖండం, భారతదేశ మనే పేర్లువర్పడ్డాయి. 


భరతోపాఖ్యానం 


భరతునిభార్య పంచజని. ఈ దంపతులకు 1. సుమతి 2. రాష్ట్రభృత్తు 38. సుదర్శనుడు 4. ఆచరణుడు 
5. ధూమకేతువు - అని ఐదు మంది పిల్లలు పుట్టారు. భరతు డొకనాడు గందకీనదిలో స్నానం చేసి నీటిలో 
నుండి ఓంకారజపం చేస్తూండగా, అదే సమయంలో కడుపుతో నున్న ఒక ఆడుజింక నదిలో దిగి నీళ్ళు తాగుతూ 
ఉండింది. ఆ సమయంలో ఒక సింహం పెద్దగా గర్జించింది. ఆదడుజింక భయపడి ఎగిరింది. కడుపులో నున్న 
జింకపిల్ల నీళ్ళలోపడింది. భరతుడు దయామయుడై ఆ జింకపిల్లను తన ఆశమానికి తీసుకొని వచ్చి పెంచాడు. 
ఆ పెంపుడుజింకపై భరతునికి మక్కువ ఎక్కువయింది. పెద్దదయ్యేకొద్దీ దానితో ఆడుకోసాగాడు. 


చ. గుజువులు వాటి బిట్టుజికి కొమ్ములం జిమ్ముచు నంతనంత డ 
గ్గణచును గాలు ద్రవ్వుచు నఖంబుల గీజుచు గాసిచేయుచున్‌ 
ఒజగుచు ధారుణీశ్వరునియూరువులన్‌ శయనించి యంతలో 
నజణకడ మెక్కుచుం బొదవి యాడుచు నా హరిణంబు లీలతోన్‌ (5-1-106) 


ఒకనాడు ఆ జింకపిల్ల ఆశ్రమం విడిచి ఎక్కడికో పోయింది. భరతుడు దానికోసం బెంగ పెట్టుకొన్నాడు. 
కొన్నాళ్ళకు తిరిగి వచ్చింది. భరతుడు సంతోషించి, దానితో కాలం గడపసాగాడు. భరతునకి అంత్యకాలం 
సమీపించింది. ఆ బజింకపై దృష్టి పెట్టుకొని మరణించాడు. మరణించేటప్పుడు దేనిపై జీవునికి ధ్యాస ఉంటుందో 
ఆ జన్మమే వస్తుంది. భరతుడు తరువాతిజన్మలో జింకగా పుట్టాడు. పూర్వజన్మస్కృతి కలిగింది. మోక్షానికి 
దూరమయ్యానే అని దుఃఖించాడు. పులస్వపులహాశ్రమంచేరి నదిలో స్నానం చేసి, చనిపోయాడు. ఆ తరువాతి 
జన్మలో ఆంగిరసుడను బ్రాహ్మణునికి పుత్రుడై పుట్టాడు. పూర్వజన్మ్నపరంపరలు జ్ఞాపకం చేసుకొంటూ ప్రపంచంతో 
సంబంధం లేకుండ పిచ్చివానిలాగా, జడునిలాగా, చెవిటివానిలాగా తిరుగసాగాడు. అతణ్ణి బంధువులు వ్యవసాయంలో 
నియమించారు. పొలానికి కాపలా కాస్తూ - ఊక, తవుడు, తెలికపిండ్ది, పొట్టు, మాడిన అన్నం తింటూ కాలక్షేపం 
చేయసాగాడు. ఆ పట్టణంలోని వృషలపతి సంతానంకోసం కాళికాదేవికి బలిపశువుగా భరతుణ్లి తీసికొని వెళ్ళి 
గుడిలో చంపడానిక కత్తి ఎత్తాడు. అప్పుడు భద్రకాళి వృషలపతిని భృత్యులను చంపింది. భరతుడు చంపవచ్చినవారిని, 


42 శ్రీమహాభాగవత పంచమస్కంధ పీఠిక 


కత్తిని, కాళికాదేవినీ విష్ణుస్వరూపులుగా భావించి, ధ్యానించాడు. భరతుడు కాళికాదేవి గుడినుండి వచ్చి, మరల 
చేను కాయసాగాడు. 


సింధుదేశపురాజైన రహూగణుండు - అక్షుమతీనదిఒద్దున భరతుడు ఉండే కపిలుని దగ్గజకు తత్త్ప్వజ్ఞానం 
తెలుసుకోవడానికై పల్లకిపై పోతుండగా బోయలు భరతునిచే శిబిక మోయించారు. భరతునికి పల్లకీ మోసే 
అలవాటు లేక ఎగుడుదిగుడుగా నడవసాగాడు. రాజు బోయీలపై కోపింపగా వారు భరతుణ్లి చూపి “వీడు సరిగా 
పల్లకి మోయడం లేదని” చెప్పారు. రహూగణుడు భరతుణ్ణి నిందించాడు. అప్పుడు భరతుడు “శిబికాభారం 
శరీరానికే కాని నాకు లే” దని బదులుచెప్పాడు. భరతుడు వేదాంతవాక్యాలు పలుకసాగాడు. ఆ రాజు పల్లకి దిగి 
భరతునికి నమస్కరించాడు. భరతునికి - రహూగణునికి సంభాషణ జరిగింది. భరతుడు తత్త్ప్వజ్ఞానం నూరిపోశాడు. 
ఆ రాజుకూడ జ్ఞానియై మోక్షాన్ని పొందాడు. బ్రాహ్మణకుమారరూపంలో ఉన్న భరతుడు శ్రీమన్నారాయణుని 
ధ్యానించి కైవల్యం పొందాడు. 


భరతుడు ఇన్ని జన్నా లెత్తడానికి ప్రపంచసంబంధం కారణం కాబట్టి, ముక్తిని కోరేవారు ప్రాపంచికబంధాలైన 
వాటిని విడిచి పెట్టాలి. 

మన పురాణాలన్నీ విజ్ఞానసర్వన్వాలు. ఇవి చెప్పనిశాస్తాలు లేవు. ఈ పంచమస్మంధంలో భూగోళాన్ని 
గూర్చి, ఖగోళాన్ని గూర్చి విరివిగా చెప్పబడ్డాయి. ద్వీపాలు, పర్వతాలు, సముద్రాలు, (గ్రహాలు, నక్షత్రాలు, రాసులు, 
వీటి పరిమాణం యోజనాలలో చెప్పబడ్డాయి. 

భూరోళశాస్తం 

క్షే ద్వీపాలు 

1 జంబూ 2. ఫ్లక్ష ౩. శాల్మలీ 4. కుశ 5. క్రౌంచ 6. శాక 7. పుష్కరాలు. 


లె వర్షాలు 


1. ఇలావృత 2. రమ్యక 3. హిరణ్మయ 4& కురు 5. హరి 6. కింపురుష 7. భారత 8. కేతుమాల 
9. భద్రాశ్వ 10. పురోజవ 11. మనోజవ 12. వేపమాన 18. ధూమ్రానీక 14. చిత్రరథ 15. బహురూప 
16. విశ్వచారములు. 


8. పర్వతాలు 

1 మేరు 2. నీల ౨. శ్వేత 4. శృంగ 5. నిషధ 6. హేమకూట 7. హిమవత్‌ 8. మాల్యవత్‌ 
9. గంధమాదన 10. మందర 11. కుముద 12. కురంగ 18. కురర 14. కుసుంభ 15. వైకతంక 16. త్రికూట 
17. శిశిర 18. పతంగ 19. రుచక 20. శితివాస 21. కపిల 22. శంఖ 29. పారియాత్ర బడ కైలాస 


25. కరవీర 26. త్రిశ్చంగ 27. మకర 28. మలయ 29. మంగళ'ప్రస్థ 30. మైనాక 31. బుషభ 32. కూటర 
33. కోల్లక 34. సహ్య 85. వేదగిరి 36. బుశ్య్వమూక 37. శ్రీశైల 38. వేంకటాద్రి 89. మహేంద్ర 40. వారిధర 


త్న 
తం, 
56. 
63. 
70. 
"76. 
రిర్‌. 


శ్రీమహాభాగవత పంచమస్కంధ పీఠిక 43 


వింధ్య 42. శుక్తిమత్‌ 48. బుక్షగిరి 44. పారియాత్ర 45. ద్రోణ &6. చిత్రకూట 47. గోవర్ధన 48. రైవతక 
కుకుంభ 50. నీలగిరి 51. కాకముఖ 52. ఇంద్రకీల 58. రామగిరి 54. మణికూట 55. వజకూట 
ఇంద్రసేన 57. జ్యోతిష్మత్‌ 58. ధూమ్రవర్ణ 59. హిరణ్యగ్రీవ 60. మేఘమాల 61. స్వరస 62. శతశృంగ 
వామదేవ 64. ముకుంద 65. పుష్పవర్ష్న 66. శతస్ఫృతి 67. బభ్రు 68. చతుఃశ్చంగ 69. కపిల 
దేవానీక 71. ఊర్హ్వరోమ 72. ద్రవిణ 78. క్రౌంచ 74. శుక్ల 75. వర్ధమాన 76. భోజన 77. ఉపబర్హణ 
ఆనంద 79. నందన 80. సర్వతోభద్ర 81. ఈశాన 82. ఉరుశ్చంగ 83. బలభద్ర 84. శతకేసర 
సహస్రప్రోతో 86. దేవపాల 87. లోకాలోకాలు - మొదలైనవి. 


సముద్రాలు 


1. క్షార ఉప్పు 2. ఇక్షు చెజకురసం 3. సురా కల్లు 4. ఆజ్య నెయ్యి 5. క్షీర పాలు 6. దధి పెరుగు 


7. ఉదక నీళ్ళు సముద్రాలు. 


నదులు 


1. జంబూ 2. గంగా 3. సీతా 4. చక్షుస్సు 5. భద్రా 6. అలకనందా 7. చంద్రపటా 8. తామ్రపర్ణి 


9. అవటోదా 10. కృతమాలా 11. వైహాయసీ 12. కావేరీ 18. వేణీ 14. పయస్వినీ 15. పయోదా 


16. 
౨౩. 
81. 
85. 
406. 
58. 
61. 
6/. 
"/ర్త 


శర్మరావర్తా 17. తుంగభద్రా 18. కృష్ణవేణీ 19. భీమరథీ 20. గోదావరీ 21. నిర్వింధ్యా 22. పయోష్టీ 
తాపీ 24. రేవా 25. శిలా 26. సురనదీ 27. చర్మణ్వతీ 28. వేదస్కృతి 29. బుషికుల్యా 30. త్రిసమా 
కౌశికీ 32. మందాకినీ 38. యమునా 34. సరస్వతీ 35. దృషద్వతీ 386. గోమతీ 37. సరయూ 
భోగవతీ 39. సుషమా 40. శతద్రూ 41. చంద్రభాగా 42. మరుద్చృథా 48. వితస్తా 44. అసిక్నీ 45. విశ్వా 
అరుణా 47. సృమణా 48. ఆంగిరసీ 49. సావిత్రీ 50. సుప్రభాతా 51. బుతంభరా 52. సత్యంభరా 
అనుమతీ 54. సినీవాలీ 55. కుహూ 56. రజనీ 57. నందా 58. రాకా 59. రసకుల్యా 60. మధుకుల్యా 
(శుతవిందా 62. మిత్రవిందా 638. దేవగర్భా 64. ఘృతచ్యుతా 65. మంత్రమాలా 66. అభయా 
అమృతౌఘా 68. ఆర్యకా 69. తీర్ధవతీ 70. తృప్తిరూపా 71. పవిత్రవతీ 72. శుక్లా 73. అనఘా 
ఆయుర్ద్జా "75. ఉభయస్ప్ఫృష్టి "6. అపరాజితా 77. పంచపదీ 78. సహస్రసృతి "79. నిజధృతులు ఆ 


మొదలైనవి. 


ఆధునికభూగోళశాస్రజ్ఞులు సప్తద్వీపాలను, సప్త్రసముద్రాలను గూర్చి యిలా చెబుతున్నారు. 


ఎవి 


ర జంబూద్వీపం - ఆసియాఖందడం (గి5।&) 
క్షార సముద్రం - _ హిందూమహాసముద్రం (1౧06140 00620) 
2. ప్లక్షద్వీపం - _ ఆసియామైనర్‌ (4912 141000 


అఇక్షుసముద్రం - _ ఎజ్జనల్లసముద్రాలు (౧6౦ 964 & 810% 562) 


44 శ్రీమహాభాగవత పంచమస్కంధ పీఠిక 


8. శాల్మలీద్వీపం - ఆఫ్రికా ఖండం (ష[10ఇ) 
సురాసముద్రం - మధ్యధరా సముద్రం ([/460116%/20620) 
త్తే కుశద్వీపం -  ఐరోపాఖండం (5౯4౧0౧9) 
ఘృతసముద్రం - ఆర్కిటిక్‌ సముద్రం (010 00620) 
ర్‌ క్రాంచద్వీపం - ఉత్తర అమెరికా (10గ 4&గ౧6గ౦౪) 
దధిసముద్రం - _ అట్లాంటిక్‌ సముద్రం (140410 00620) 
6. శాకద్వీపం - దక్షిణ అమెరికా (5000 గీగంగంఖ 
క్షీరసముద్రం - _ శాంతమహాసముద్రం (20110 00620) 
// పుష్మరద్వీపం చా ఆస్టేలియా మొదలైన దీవులు (4514112) 
శుద్ధజలసముద్రం - అంటార్కిటిక్‌ సముద్రం (౧1/010) 


(కందూరి ఈశ్వరదత్తు - ప్రాచీనాంధ్రచారిత్రకభూగోళము, పుటలు 4, 5) 
ఖగోళశాస్తం 

నవగ్రహాలు, వాని స్థితిగతులు, పరిమాణం, దూరం, నక్షత్రాలు, సంవత్సరభేదాలు, సంవత్సరమాసాలు 
చెప్పబడ్డాయి. 

మొసలిఆకారంలో నున్న శింశుమారచక్రానికి (ధ్రువస్థానం) 1. ముఖం - కుజుడు 2. గుహ్యం - శని 
38. మేఢ్రం - గురుడు 4. వక్షస్థలం - సూర్యుడు 5. నాఖి - శుక్రుడు 6. మనస్సు - చంద్రుడు 
7. ప్రాణాపానాలు - బుధుడు 8. సర్వాంగాలు - కేతువు 9. కంఠం - రాహువు 

ఈ (గ్రహాలు తిరగడంవల్లనే కాలం వర్చడుతూజఉంది. 

చంద్రుడు శీఘ్రగమనం గలవాడు. శని మందగమనం గలవాడు. ఈ గ్రహాలన్నీ నక్షత్రమార్గంలో సంచరిస్తాయి. 


1. చంద్రు దొక్కొక్క రాశిలో రెండున్నర దినాలుంటాదు. అశ్విని (మేషంితో మొదలైన చంద్రుడు రేవతి 
(మీనం) దాక రావడానికి ఒక నెల పడుతుంది. అందువల్లనే చంద్రునికి 'నెల యని పేరు. చంద్రునిబట్టి తిథులు, 
నక్షత్రాలు ఏర్పడతాయి. ఇది చాంద్రమానం 


ల సూర్యు దొక్కొక్క రాశిలో ఒక నెల ఉంటాడు. పన్నిందు రాసులు తిరగడానికి ఒక సంవత్సరం 
పట్టుతుంది. సూర్యుణ్ణిబట్టి సంక్రాంతు లేర్పడతాయి. ఇది సౌరమానం. 


38. బుధుడు, శుక్రుండు ఒక్కొక్క రాశిలో ఒక నెల ఉంటాడు. పన్నెండు రాసులు తిరగడానికి ఒక 
సంవత్సరం పట్టుతుంది. 


శ్రీమహాభాగవత పంచమస్మ్కంధ పీఠిక 45 
4. కుజు దొక్కొక్క రాశిలో ఒకటిన్నర నెలలుంటాడు. పన్నెండురాసులు తిరగడానికి పద్దినిమిది నెలలు 
పట్టుతుంది. 


5. గురు డొక్కొక్కరాశిలో ఒక సంవత్సరం ఉంటాడు. పన్నెందురాసులు తిరుగదానికి పన్నెండు సంవత్సరాలు 
పట్టుతుంది. గురునివల్ల పుష్మరా లేర్పడుతాయి. ఇది బార్హస్పత్యమానం. 


6. రాహు-కేతువు లొక్కక్క రాశిలో ఒకటిన్నరసంవత్సరాలుంటారు. వీరి సంచారాన్నిబట్టి గ్రహణా 
లేర్పడుతాయి. 


"7 శని ఒక్కొకరాళిలో రెండున్నరసంవత్సరాలుంటాడు. శనిగతినిబట్టి ఏలినాటి శని మొదలైనవి ఏర్పడుతాయి. 


సూర్యుడు మొదలైన ఏడు[గ్రహాలు మేషం నుండి వృషభం ఈ విధంగా సవ్యంగా గడియారం తిరిగేటట్లు 
తిరుగుతారు. రాహు-కేతువు లిద్దరుమాత్రం మేషం, మీనం, కుంభం ఈ విధంగా అపసవ్యంగా తిరుగుతారు. 


ఈ భూగోళ - ఖగోళశాస్తాలు భాగవతంలో భౌతికవిజ్ఞానానికై చెప్పబడలేదు. విశ్వమంతా విష్ణుని 
విరాడ్విగ్రహమని భావించి, ధ్యానించడానికై ఉపదేశించబడింది. 


ప్రయోగ విశేషాలు 
1. అలంకార విశేషం 
క. అట్లె వివాహితుండై యీ పంచజని వలన నహంకారంబునం బంచ తన్మాత్రలు జనించిన తెజంగున 


1. సుమతి 2. రాష్ట్రభృత్‌ 3. సుదర్శన 4. ఆచరణ 5. ధూ[మమకేతువులనే నేవురు పుత్రులం బుట్టించె. 
(5-1-93) భరతునకు బంచజనియందు ఐదుగురు కొడుకులు పుట్టారు. వారు అహంకారంలో 1. శబ్ద 
2. స్పర్శ 3. రూప 4. రస 5. గంధాలు పుట్టినట్లు పుట్టారట! ఇక్కడ భాగవతకవి లౌకికోపమల్ని గ్రహించకుండా 
శాస్రోపమ చెప్పాడు. సామాన్యకవి కిది సాధ్యం కాదు. 


2, ఛందో విశేషం 
ఉ. అచ్చట విప్రసూనుండు - వచ్చినవారి - అచ్యుతభావము - మచ్చిక (5-1-187) 


ఈ పాఠంలో - 'చ్చ-చ్య ప్రాసఉంది. '“అచ్చుత భావి మని కాని, “అచ్చుతు భావి మని కాని, కవి 
ప్రయోగించి ఉంటాడు. 


అచ్యుతుడు - ప్రకృతి. అచ్చుతుడు - వికృతి. 


ఉ. వచ్చి ప్రభాసతీర్ధవనవాటి కడన్‌ విడి ప్రాణమిత్రుండా 
యచ్చుతుం బిల్వంబంప... (తాలాంకనందినీ పరిణయము 1-226) 


అని ఆసూరి మరింగంటి వేంకటనరసింహాచార్య కవి ప్రయోగం. 


46 శ్రీమహాభాగవత పంచమస్కంధ పీఠిక 


త వ్యాకరణవిశేషం 


క. ఇ ట్లకుతోభయంబుం చిత్రంబు నైన రాజ్యంబు నొల్లక. (5-2-115) అకుతోభయము= దేనివలన 
కూడా భయంలేనిది. ఇది మయూరవ్యంసకాది (పాణిని-2-1-72) సమాసం. నాస్తి కుతోభయం యస్య 
సో౭ కుతో భయః - అని సిద్ధాంతకౌముది. 


4 సామెత 
క. నీజు గప్పిన నిప్పునుంబోలె (6-1-142) 
నీఖు= బూడిద 
పంచమస్మంధం చివర నరకలోక వర్ణనం, యమకింకరులు పాపుల్ని పెట్టె, బాధలు విస్తారంగా వర్ణింపబడ్డాయి. 


బుద్ధిమంతుడైనవాడు పుణ్యాలు చేస్తూ భగవంతుని స్మరించాలి గాని, నాస్తికుడై పాపాలు చేయకూడదని 
పంచమస్మంధంయొక్క ఉపదేశం. 


సంస్కృత భాగవతంలో దేవతామంత్రా లెక్కువగా ఉన్నాయి. ఇది గురువు దగ్గజ ఉపదేశం పొంది, 
జపింపవలసిన రహస్యమంత్రాలు కాబట్టి, పోతన (గంగన) తెనిగింపలేదు. ఇది తిక్కనగారిపద్ధతి. 


బొప్పరాజా గంగన 


“ఇది సకలసుకవిజనానందకరబొప్పనామాత్యపుత్రగంగనార్య ప్రణీతంబైన శ్రీమహాభాగవత పురాణంబునందు... 
పంచమస్మంధంబునందు ద్వితీయాశ్వాసము” - అను స్మంధాంత గద్యాన్ని బట్టీ ఈ స్మంధాన్ని గంగనార్యుడు 
రచించినట్లు తెలుస్తోంది. ఈ కవి తండ్రి బొప్పనామాత్యు దనే సంగతి తప్ప కవినిగూర్చి ఇంక ఇతర విషయలేవీ 
తెలియడం లేదు. ఇతడు కూడ వెలిగందల నారయలాగా పోతనామాత్యుని శిష్యుడు కావచ్చు. 


గ్రంథపాతం - శిధిల పూరణాలు 


నందిమల్లయ - ఘంటసింగయ అనే జంటకవులు షస్టస్మంధాన్ని రచించి, చిక్క తిమ్మరాజుకు అంకిత 
మిచ్చారు. పోతనభాగవతాన్ని పాషండులు ధ్వంసం చేసినట్లు వీరు చెప్పారు. 


శా. చండాంశుప్రభ! చిక్క తిమ్మయతనూజా! తిమ్మ! విధ్వస్తవా 
షండంబైన త్రిలింగభాగవతషష్టస్కంధకావ్యంబు న్స్‌ 
కుం దక్కెన్‌ జతురాననత్వ గుణయుక్తుల్‌ మీణ వాణీమనో 
భండారోద్ధతచూరకారబిరుద ప్రఖ్యాతి సార్ధంబుగన్‌. 


ఈ షస్టస్మంధం నేడు లభించడం లేదు. ఈ పద్యాన్ని ముద్దరాజు రామన కవి సంజీవనిలో (1-35); 
కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణసారసంగ్రహంలో (1-210) ఉదాహరించారు. '“విధ్వస్తపాషండ' మనునది పోతనగారి 
3వల్య సంప్రాప్తలు (39-203; 3804) వంటి ప్రయోగం. 


శ్రీమహాభాగవత పంచమస్మ్కంధ పీఠిక 4/ 


పోతన భాగవతాన్ని పూర్తిగా రచించాడనీ, తనకు అంకితం చేయలేదనే కోపంతో సింగభూపాలుడు దాన్ని 
భూమిలో పాతి పెట్టించినాడనీ అందులో కొంతభాగం శిథిలమైనదనీ శిథిలస్మంధాలను గంగన - నారయాదులు 
పూరించి రనియు కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణసారసంగ్రహంలో చెప్పాడు. 


సీ ఘనుండు పోతనమంత్రి మును భాగవతము రచించి చక్రికి సమర్పించు నెడల 
సర్వజ్ఞ సింగయక్ష్మావరుం డది తన, కిమ్మని వేండిన నిడకయున్న 
నలిగి యా పుస్తకం బవనిం బాంతించినం, జివికి యందొక కొంత శిథధిలమయ్యెం 
[్రమ్మజ నది వెలిగందల నారప, రాజును మథి బొప్పరాజు గంగ 


తే.గీ.రాజు మొదలగు కవివరుల్‌ తేజ మెసంగం, జెప్పి రాగ్రంథముల యందె తప్పు లొదవెం 
గాని పోతకవీంద్రునికవితయందు, లక్షణం బెందుం దప్పదు దక్షహరణ! (సర్వ-8-844) 


శ్రీరాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగా రీ విషయం యథార్థంగా జరిగిందని విశ్వసించారు. 
(రాయల్‌ & కో. 1954, భాగవతపీఠికు. 
కొన్ని తాళపత్ర (గ్రంథాలలో పంచమ స్మంధాంతంలో గూడ పోతన గద్యమే ఉంది. 


అకాడమీవారిప్రతిలో ఇలా చెప్పబడింది. “ద. 2.నెం.40. రాజమహేంద్రవరం, గౌతమీ గ్రంథాలయం వారిది. 
పెద్దాపురం వత్సవాయి రాజు లిచ్చినది. వత్సవాయి సత్తిపాటి వెంకటపతిరాజుగారికి రేమెళ్ళ పాపయ్య ప్రమాది 
సంవత్సర కార్తికశుద్ధ పంచమీ శుక్రవారం (క్రీ.శ. 68-11-1792) నాటికి వ్రాసి యిచ్చినది. కోస్తాజిల్లాల ప్రతి. 
దీనిలో పంచమస్మంధాంతగద్యం పోతనామాత్యుని పేరుతో ఉంది. (అకాడమీ ప్రతి పీఠిక : 162 పుట.) 


పోతన స్మంధారంభాలలో శ్రీరామసంబోధనం గల కందపద్వాన్ని వ్రాసే ఆచారం కలవాడు. 
క. శ్రీకర! కరుణాసాగర!, ప్రాకటలక్ష్మీకళత్ర! భవ్యచరిత్రా! 

లోకాతీతగుణాశయ!, గోకులవిస్తార! నందగోపకుమారా! 

అని ఈ స్కంధం శ్రీకృష్ణస్టంబోధనంతో ఆరంభమైంది. కానీ, కొన్ని తాళపత్ర ప్రతులలో ఆ 
క. శ్రీ సీతానయనోత్పల, శ్రీసతిసహజన్మ! త్రిదశసేవిత! యాశా 

వాసప్రకాశ! జయ భా, సాసుర పతిహరణ! రామచంద్ర నృపాలా! 
అని శ్రీరామసంబోధనం గల కందమే ఉంది. 


వావిళ్ళ ప్రతిలో పంచమస్మంధం “సకలపురాణార్థ జ్ఞానవిఖ్యాతుండగు సూతుందడు శౌనకాది మహామునుల 
కిట్లనియెో” నను వాక్యంతో ఆరంభమైంది. కొన్ని తాళపత్రప్రతులు, తంజనగరంవారి ప్రతి, అకాడమీప్రతి - 
“మహనీయ గుణగరిష్టు లగు నమ్ముని శ్రేష్టులకు నిఖీలపురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండయిన సూతుండిట్లనియోఅని 
పోతనవచనంతో ఆరంభమయ్యాయి. పంచమస్మంధాంతంలో ఆ 


48 శ్రీమహాభాగవత పంచమస్కంధ పీఠిక 


చ. జలజభవాదిదేవమునిసన్నుతతీర్థపదాంబుజాత! ని 
ర్మృలనవరత్ననూపురవిరాజిత! కౌస్తుభభూషణాంగ! యు 
జ్వలతులసీకురంగమదవాసనవాసితదివ్యదేహ! శ్రీ 
'నిలయశరీర! కృష్ణ! ధరణీధర! భానుశశాంకలోచనా!' 


క. శ్రీతరుణీహృదయస్థిత!, పాతకహర! సర్వలోకపావన! భువనా 
తీతగుణాత్రయ! యతివి, ఖ్యాతసురార్జితపదాబ్ద! కంసవిదారీ! 


మత్తకోకిల 


దండితారిసమూహ! భక్తనిధాన! దానవిహార! మా 
ర్తాండమండలమధ్యసంస్థితతత్వరూప!” గదాసి కో 
దండ శంఖసుదర్శనాంక! సుధాకరార్మసునేత్ర! భూ 
మండలోద్ధరణార్త పోషణ! మత్తదైత్యవిదారణా! 


అని శ్రీకృష్ణపురమైన పద్యాలున్నాయి. ప్రాచీనతాళపత్రగ్రంథాలతో వీనికి బదులుగా - 
'శ్రీనిలయ! నిశాచరేంద్రఘననీరదమారుత! రాఘవేశ్వరా!” 
“'మార్తాండవంశసుధాబ్టిపూరసుధామయూఖ!” 


అని శ్రీరామపరమైన పాఠాలున్నాయి. తంజనగరంవారు ఈ పాఠాలను - “ఈ యాశ్వాసమున నంత్యపద్యములు 
నాది పద్యమునం బోలె రామాంకితముగాం జూపట్టెడి!” అని పాదటిప్పణిలో వ్రాశారు. అకాడమీ ప్రతిలో 
ఈ పాఠాంతరాలను చూపలేదు. అన్నిటికంటే మిక్కిలి విచిత్రమైన విషయం, మొత్తం 350 పద్యగద్యాలుగల 
ఈ చిన్న స్కంధం రెండాశ్వాసాలుగా విభజింపబడడం. తాళపత్రప్రతులలో - 


మ. నరదేవాసురయక్షరాక్షసమునీంద్రస్తుత్య... 

క. పరమపదవాస!... 

మాలిని. సరసహృదయవాసా! చారులక్ష్మీవిలాసా! 
అను పంచమస్మంధ ప్రథమాశ్వాసాంతపద్యాలుగానీ, 
క. శ్రీకాంతాహృదయప్రియ! 


అను ద్వితీయాశ్వాసాద్య కందపద్యం గాని లేవు. శ్రీపురాణం హయగ్రీవశాప్రిగారో, మరొకరో పరిష్మర్తలీ స్మంధాన్ని 
రెండాశ్వాసాలుగా విడగొట్టి ఈపద్వాలు చేర్చి ఉంటారు. ప్రథమ - ద్వితీయాశ్వాసాంతగద్యాలు కలిపి, ఏకస్మంధంగా 
పోతనపేరుతో ఉన్నాయి. ఈ విషయాన్ని తంజనగరం తేవప్పెరుమాళ్ళయగా రిట్లు చెప్పినారు. 


శ్రీమహాభాగవత పంచమస్మ్కంధ పీఠిక 49 


“ఈ యాశ్వాసాంత గద్య పద్యములు పెక్కు ప్రతులను గానిపింపవు. 178వ గద్యమునం 'బొందుదు రని 
యున్న పిదప 'సకల పురాణార్థ విజ్ఞాతుం డగు సూతుం డిట్లనియె నని యున్నది. కాన, యీ స్కంధ మేకాశ్వాసము 
గానే కొన్నిటం జూపట్టుచున్నది” (తంజనగరం, భాగ-1సం - 412 పుటు. 


“'మతజియు నీ స్మంధపు రెండాశ్వాసముల గద్యములను నేకగద్యముగాం గానిపించుచున్నవి”' (తంజనగరం, 
భాగ-1సం-448 పుట) 


అకాడమీ ప్రతిలో ఈవిధంగా ఉంది. - 


త: 2.నెం.4140. కాకినాడ, ఆంధ్రసాహిత్యపరిషత్తువారిది. తంజనగరం తేవప్పెరుమాళ్ళయ్యగారు 
సంపాదించింది. దీని పంచమస్మంధంలో ఆశ్వాసవిభజనం లేదు (పీఠిక - 160పుటిు). 


పోతన ఏ స్మంధాలనూ ఆశ్వాసాలుగా విభజించలేదు. దశమస్మంధంమాత్రం మిక్సిలి పెద్దదికావటంచేత, 
వ్యాసభాగవతానుసారంగా పూర్వోత్తరభాగాలుగా విభజించబడ్డాయి. 


దీన్నిబట్టి, పంచమస్మంధంలోని ప్రథమాశ్వాసంలోని 188 పద్వాలు పోతన రచించినవి భద్రంగానే ఉన్నాయనీ 
ద్వితీయాశ్వాసంలోని కొన్ని పద్యాలు శిథిలం కాగా వానిని పూరించి బొప్పరాజుగంగన శ్రీకృష్ణనామాంకిత పద్యాలను 
చేర్చి తన పేర గద్య వ్రాసికొన్నాడని స్పష్టమతున్నది. అందువల్లనే శేషాద్రిరమణ కవులు “పంచమస్మంధాన్ని 
బొప్పరాజు గంగయ సంస్కరించి గద్యము వ్రాసికొనెను” (వావిళ్ళ ప్రతిపీఠిక - 82పుట) అని చెప్పినారు. 


శ్రీ చాగంటి శేషయ్యగారు కూడ - “పంచమస్మంధమును బూర్తిగా రచియించినట్లు గంగనార్యుండు గద్యలో 
వ్రాసికొనీ యున్నను, ఫ్‌ స్మంధమునం బోతనామాత్యుని కవిత చాలగా నున్నదని నా యభిప్రాయము. షస్టస్మంధమును 
రచించడానికి హరిభట్టు మొదలైనవారు పూనుకొన్నారు గాని పంచమస్మంధము నెవ్వరు రచించినట్లు కన్పించదు. 
పోతనామాత్యుడు పంచమము, షష్ట స్మంధములను రచింపనే లేదని ఒక వాదమున్నది. కాని, అది 
యంగీకరింపదగిందికాదు”. 


“పంచమస్మంధమునం దేది పోతనకవిత్వమో యేది శిథిలభాగపూరణమో నిర్ణయింపలేము, కాని, దానిని 
జదివి చూచినవారి కది పూర్తిగా శిథిలము కాలేదనియు నందుం బోతన కవిత్వము కూడ నున్న దనియుం 
దోంపక మానదు (ఆంధ్రకవితరంగిణి - 6 స్మం. 212, 2138 పుటలు) అని చెప్పుచున్నారు. 


ఈ స్మంధంలోని కాన్ని ఘట్టాలు నీరసంగా సంగ్రహంగా ఉండటానికి పోతనరచన శిథిలమగుటయే కారణం. 
పంచమస్మంధంలో కూడ ఎక్కువభాగం పోతనదే అని సారాంశం. 


ఇట్లు 
విజయవాడ, సకలసుకవివిబుధజనవిధేయుండు 
9-1-2017 గరిమెళ్ళ సోమయాజులు శర్మ 


50 
చతుర్ధస్కంధం - కథాసారం 


సూతమహర్షి శౌనకాదిమునుల నుద్దేశించి తన ప్రవచనం కొనసాగిస్తూ “పరీక్షిత్తునకు శుకుడిలా చెప్పాడు” 
అని తదనంతర వృత్తాంతం ఇలా వివరించాడు. 


రాజా! మైత్రేయ మునీంద్రుడు విదురునితో స్వాయంభువునకు కల్టిన సంతానాన్స్నీ కర్ట్వమునకు కల్షిన 
సంతలతినీ వివరించాడు. అత్రికీ, అనసూయకూ త్రిమూర్తుల అంశంలో చంద్రుడు, దత్తుడు, దుర్వాసుడు సంభవించిన 
(క్రమాన్ని గూడా తెలిపాడు. 


పిదప అంగిరసుని వంశాన్ని ప్రస్తావించి దక్షప్రజాపతి వంశక్రమాన్ని తెలియజేస్తూ ఇలా అన్నాడు “దక్షుడు 
బ్రహ్మపుత్రుడు. అతనికి ప్రసూతి అన్న ధర్మపత్నియందు పదహారుమంది కన్యలు పుట్టారు. వారిలో పదముగ్గురిని 
అతడు ధర్మరాజుకు ఇచ్చాడు. ఒకతె అగ్నిక్రీ, మరొకతెను పితృదేవతలకూ, ఇంకొక కుమార్తెను శివునకూ ఇచ్చి 
పెండ్లి చేశాడు. నరనారాయణులు మూర్తి అనే దక్షపుత్రికకు జన్మించినవారే. వారే తరువాత కృష్ణార్దునులుగా 
జన్మించి భూభారం తగ్గించారు. 


శివుని భార్య సతీదేవి తన భర్తకూ, తండ్రికీ కల్లిన విరోధం కారణంగా తండ్రిపై రోషం పూని యోగశక్తితో 
శరీరం పరిత్యజించింది”. 


అది విని విదురుడు సతీదేవి తన దేహాన్ని త్యజించిన వృత్తాంతాన్ని వివరించి చెప్పుమన్నాడు. మైత్రేయు 
దతనితో ఇలా చెప్పాడు. పూర్వం బ్రహ్మలు ఒక సత్రం నిర్వహించారు. దాన్ని చూడాలని ప్రజాపతులు వచ్చారు. 
దక్షుడు గూడా రాగా అతణ్జి చూచి బ్రహ్మ, శివుడు తప్ప తక్కినవారంతా లేచి నిలబడ్డారు. దక్షుడు బ్రహ్మకు 
ప్రణమిల్లాడు. శివుడు లేవకుండడం చూచి ఆగ్రహించాడు. ఆ దేవుణ్ణి పరుషోక్తులతో తూలనాడాడు. యజ్ఞంలో 
శివుడు హవిర్భాగం లేనివాడగుగాక! అని శపించాడు. అతని చర్యను సదస్యు లాక్షేపించగా దక్షుడు కోపంతో 
సదస్సునుండి వెళ్ళిపోయాడు. 


అప్పుడు నందికేశ్వరుడు దక్షుడు పశుప్రాయు డవుతాదనీ, త్వరలో మేషముఖుడు కాగలదనీ శపించాడు. 
హరుణ్ణి ద్వేషించే ద్విజులు యాచకు లవుతారని కూడా శపించాడు. 


అందుకు భృగువు కోపించి ధూర్దటివ్రతులు పాషండు లవుతా రని ప్రతిశాపం ఇచ్చాడు. ఇది చూచి విమనస్సుడై 
శివు డటనుండి వెళ్లిపోయాడు. యజ్ఞం పూర్తి కాగానే బుషులు తమ తమ ఆశ్రమాలకు పయనమైనారు. 


దక్షునకూ, శివునకూ క్రమంగా విరోధం పెరిగింది. దక్షుడు రుద్రరహితమైన యాగం చేశాడు. ఆ పై 
బృహస్పతి సవనం చేయబూనాడు. దీన్ని చూడాలని మునులూ ప్రజాపతులూ వచ్చారు. గగనచరులు ఆ మఖాన్ని 
స్తుతించారు. అది విని సతీదేవి తానూ ఆ సవనానికి వెళ్లా లనుకొన్నది. భర్త వారించినా వినకుండా ఆమె తండ్రి 
యాగభూమికి వెళ్ళింది. అక్కడ తల్లి, సోదరులు తప్ప తక్కిన వారెవరూ ఆమె నాదరింపలేదు. ఆమె శివునిపట్ల 


శ్రీమహాభాగవత చతుర్ధస్కంధ కథాసారం ర్‌] 


ద్రోహం చేశా వని తండ్రిని ఆక్షేపించింది. సతీదేవి మౌనం పూని నేలపై కూర్చొని యోగమార్గంలో శరీరాన్ని 
పరిత్యజించింది. ఆమె శరీరం యోగాగ్నిలో దగ్ధ మయింది. 


అది చూచి రుద్రపార్షదులు దక్షుణ్ణి హతమార్చుట కుద్యమించారు. అందుకు ప్రతిగా భృగువు అభిచారహోామం 
చేశాడు. బుభునామకదేవత లావిర్భవించి రుద్రపార్షదులను పారదోలారు. 


పిమ్మట నారదుని ద్వారా జరిగిన వృత్తాంతం విన్న శివుడు ఆ(గ్రహోదగ్రుడై ఒక జటను పెరికి భూమిపై 
విసిరాడు. అందుండి వీరభద్రుడు పుట్టాడు. యజ్ఞంతో సహా దక్షుణ్జి హతమార్చవలసిందిగా భవుడు వీరభద్రుణ్జి 
ఆజ్ఞాపించాడు. ఆ వీరభద్రుడు వెళ్ళీ యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని మస్తకం ఖండించాడు. దాన్ని దక్షిణాగ్నిలో 
వ్రేల్పాడు. 


పిదప దేవతలు (బ్రహ్మ చెంతకు పోయి శివసైనికులవల్ల తమకు కల్షిన బాధలు వివరించారు. ఆయన శివుణ్ణి 
తిరస్కరించటం తగదని చెప్పి ఆయనను శరణుపొందుమని వారికి హిత ముపదేశించాడు. 


బ్రహ్మ, ఇతరదేవతలు కైలాసం చేరి అభవుని దర్శించి నమస్మరించారు. బ్రహ్మ శివుణ్ణి వినుతించి “దక్షాధ్వరాన్ని 
మరల ఉద్ధరించి దక్షుణ్శి బదికించుమని ప్రార్ధించాడు. బ్రహ్మ ప్రార్ధన మన్నించి శివుడు “దగ్ధశిరస్ముడైన దక్షుడు 
అజముఖు డగు గాక!” అని చెప్పి ఆ దేవతల ననుగ్రహించాడు. పిదప శివుడు బ్రహ్మాదులతో గూడి దక్షాధ్వరవాటికకు 
వెళ్ళాడు. ఆయన అనుగ్రహంతో క్షతగాత్రు లందరూ పూర్వస్థితి పొందారు. దక్షుణ్ణి మేషముఖుణ్ణి చేయగా, 
అతడు నిద్ర మేల్మొన్నట్లు లేచి రుద్రుని స్తుతించి తన్ను క్షమించుమన్నాడు. ఆ పై యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. 
విష్ణుదేవతాకమైన కర్మ చేయగా శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. అందరూ ఆ దేవునికి భక్తితో మొక్కారు. పెక్కు విధాల 
స్తుతించారు. శ్రీహరి దక్షాధ్వరాన్ని ఏ కొరత లేకుండా జరుగున ట్లనుగ్రహించాడు. 


యజ్ఞానంతరం విష్ణువు మున్నగు వారంతా తమ తమ నెలవులకు వెళ్ళారు. 
యోగాగ్ని దగ్జురాలైన సతి జన్మాంతరంలో హిమవంతుని కూతురుగా పుట్టింది. పూర్వదయితుడైన రుద్రుల్లే 
చేపటింది. 
అ. 
ఈ వృత్తాంతాన్ని బృహస్పతి ఉద్ధవునికి చెప్పగా అతడు తనకు చెప్పాదనీ, దానిని నీకు నేను చెప్పాననీ చెప్పి 
మైత్రేయుడు మరల విదురునితో ఇలా అన్నాడు. 
సనకాదులు గృహస్థులు కారు గాన వారి వంశాలు కొనసాగలేదు. 
ర్రువోపాఖ్యానం 


స్వాయంభువునకు శతరూపద్వారా ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇరువురు పుత్రులు కలిగారు. 
ఉత్తానపాదునికి సునీతి, సురుచి అని ఇరువురు భార్యలు. సునీతి ధ్రువుణ్లీ, సురుచి ఉత్తముణ్లీ కన్నారు. రాజుకు 
సురుచిపై మక్కువ ఎక్కువ. 


52 శ్రీమహాభాగవత చతుర్ధస్కంధ కథాసారం 


ఉత్తానవాదు డొకనాడు సురుచిసుతుడగు ఉత్తముణ్సి తొడలపై ఉంచుకొని లాలిస్తూ ఉన్నాడు. ధ్రువుడు 
వచ్చి తానూ తండ్రి తొడపై ఎక్కగోరాడు. ప్రక్కనే ఉన్న సురుచి “తండ్రి తొడ ఎక్కాలంటే నీవు నా కడుపున పుట్టి 
ఉండాలి. ఇతరగర్భజుడ వైన నీ కాభాగ్యం ఎక్కడిది? నీవు విష్ణుపాదసేవ చేస్తే ఆ దేవుడునా గర్భాన పుట్టిస్తాడు” 
అని తూలనాడింది. 


తంద్రి వింటూ వుండగా పినతల్లి అన్న మాటలు వానికి వ్యథ కల్గించాయి. ఏడుస్తూ వాడు తన తల్లి చెంతకు 
పోయాడు. ఆమె జరిగిన వృత్తాంతం అంతఃపురవాసుల ద్వారా విన్నది. “నాయనా! దుఃఖీంచకు. నా కడుపున 
పుట్టడం వల్లనే నీకీ అవమానం జరిగింది. తండ్రి తొడ ఎక్కా లనుకొంటే సురుచి చెప్పినట్లు హరిచరణాలను 
దర్శించు, ఆ దేవుణ్ణి సేవించు” అని ఆమె ఆ బిడ్డకు చెప్పింది. 


తల్లిమాట విని ధ్రువుడు నగరం వదలి వెళ్లాడు. దారిలో నారదు డతని వృత్తాంతం తెలిసి అతనిచెంతకు 
వచ్చాడు. సవతితల్లి వాగ్బాణంవల్ల కల్గిన వ్రణాన్ని భగవద్దాన రసాయనంతో మాపుకుంటా నని ధ్రువుడు నారదునితో 
అన్నాడు. ధ్యానదీక్షనుండి ఆ బాలుని విరమింపజేయడానికి ఆ ముని యత్నించాడు. కాని ఆ బాలుడు తన 
నిశ్చయంనుండి మరలలేదు. 


అతని పట్టుదలకు సంతసించిన నారదు డతజ్జి మధువనానికి పోయి ధ్యానం కొనసాగించు మని బోధించాడు. 
“శం నమో భగవతే వాసుదేవాయ” అన్న ద్వాదశాక్షరీమంత్రాన్ని గూడా ఉపదేశించాడు. (ధ్రువుడు మధువనం 
చేరుకొన్నాడు. పిదప నారదుడు ఉత్తానపాదుని చెంతకు పోయి పుత్రవియోగంతో దుఃఖిస్తున్న ఆ రాజును ఓదార్పాడు. 


అక్కడ ధ్రువుడు సర్వేశ్వరుణ్లి ధ్యానిస్తూ ఫలభక్షణతో మొదటిమాసం, జీర్ణతృణపర్హాలు ఆహారంగా రెండవ 
మాసం, జలపానంతో మూడవ మాసం, వాయుభక్షణతో నాల్లవ నెల, నిరుచ్చ్వాసుడై ఒంటికాలిపై నిలిచి ఐదవ 
నెల గడపాడు. 


అతని దీక్షకు భగవంతుడే కంపించాడు. ప్రాణనిరోధం పొందిన లోకపాలకులు నారాయణుని శరణు 
పొందారు. ఆ దేవుడు ధ్రువుని విషయం గ్రహించి అతణ్ణి తపోదీక్షనుండి మరలించడానికై మధువనానికి వెళ్ళాడు. 
ధ్రువుని ఎదుట ప్రత్యక్షమైనాడు. సంతోషాతిశయంవల్ల ధ్రువుడు భగవానుణ్ణి స్తుతించలేకపోయాడు. దేవుడు తన 
శంఖంతో అతని కపోలతలం అంటాడు. అప్పుడు ఆ బాలుడు భగవంతుణ్ణి పలువిధాల వినుతించాడు. 


అందుకు భగవానుడు సంతసించి ఆ బాలునికి “ధ్రువక్షితి అన్నన్థానం ప్రసాదించాడు. ఆ న్టానం లభించేవరకూ 
ధర్మబద్ధంగా రాజ్యం పాలించగల వన్నాడు. ఉత్తముడు వేటకు పోయి అడవిలో మరణిస్తాడని చెప్పాడు. వాని తల్లి 
వాణ్ణి అన్వేషిస్తూ పోయి అక్కడ దావాగ్నిలో బడి చనిపోతుందని తెలియజేశాడు. నీ వనేక యజ్ఞాలు చేసి నన్ను 
భజించి తుదకు సప్తర్నిమండలోన్నతమైన నా పదవి పొందగలవని చెప్పి గరుడారూఢుడై ధ్రువుడు చూస్తూ ఉండగా 
వైకుంఠానికి వెళ్ళాడు. 


శ్రీమహాభాగవత చతుర్ధస్కంధ కథాసారం 53 


పిదప (ధ్రువుడు భగవదనుగ్రహం పొందినా భగవానుణ్ణి మోక్షం కోరలేకపోయానే అని చింతిస్తూనే తన 
నగరానికి పయనమయ్యాడు. శ్రీహరి అనుగ్రహం పొంది వస్తున్న కుమారుని వార్త విని ఉత్తానపాదుడు సపరివారంగా 
ఆ బాలుని కెదురేగి నగరసమీపంలో అతణ్సి చూచాడు. రథం దిగి తనయుణ్ణి కౌగలించుకొన్నాడు. ధ్రువుడు 
తండ్రి ఆశీర్వాదం పొంది ఆయన పాదాలకు నమస్కరించాడు. పిమ్మట తల్లులకు ప్రణమిల్లుతూ సురుచికి 
మొక్కగా ఆమె అతణ్ణి నగుమోముతో ఆలింగనం చేసుకొని ఆశీర్వదించింది. ఉత్తముడూ, (ధ్రువుడూ అన్యోన్యంగా 
కాగలించుకొని ఆనందాశ్రువులు కార్పారు. సునీతి కుమారుణ్ణి కాగలించుకొని దుఃఖరహిత అయింది. పురజనులు 
ధ్రువుణ్ణి ప్రశంసించారు. 


ఉత్తానపాదుడు 'ధ్రువుజ్జి రాజ్యాభిషిక్తుణ్జి చేశాడు. ఆపై వనానికి వెళ్ళాడు. ధ్రువుడు “భ్రమి” అనే కన్యను 
చేపట్టి ఆమె ద్వారా కల్పుడు, వత్సరుడు అన్న ఇరువురు కొడుకులను కన్నాడు. “ఇల అన్న భార్యద్వారా ఉత్మలుడనే 
కొడుకునూ, ఒక అందమైన కన్యనూ సంతానంగా పొందాడు. 


పిమ్మట వివాహం లేకుండానే ఉత్తముడు వేటకు వెళ్ళి అక్కడ యక్షునిచే నిహతు డయ్యాడు. అతని తల్లి 
వనానికి పోయి అక్కడ దావానలంలో దగ్భురాలయింది. 


(ధ్రువుడు సోదరమరణానికి కోపించి రథమెక్కి అలకాపురికి వెళ్ళాడు. అతని శంఖనాదం విని యక్షభటు 
లతనితో తలపద్దారు. యుద్ధంలో యక్షులు పరాజితు లయ్యారు. ఇంతలో అసురమాయ వ్యాపించి ధ్రువుణ్ణి 
చీకాకుపరచింది. అతడు నారాయణాస్త్రం ప్రయోగించి అసురమాయను దూరీకరించాడు. 


అప్పుడు స్వాయంభువుడు వచ్చి ్రువుణ్శి శాంతింపజేశాడు. ఆపై కుబేరుడు రాగా (ధ్రువు డతనికి 
నమస్కరించాడు. కుబేరు డతనికి స్థిరమైన హరిస్మరణమనే వరం ప్రసాదించి అంతర్జితు డయ్యాడు. 


ధ్రువుడు తిరిగి తన నగరం చేరి పలుయజ్ఞాలు చేశాడు. శ్రీహరిని భక్తితో ఆరాధించాడు. ఇరవైయారు 
వేలేంద్లు రాజ్యం పాలించాడు. పిదప కొడుకుకు పట్టం గట్టి తాను విరక్తుడై బదరికాభూమికి వెళ్ళాడు. అక్కడ 
భగవద్దానం అనుష్టించాడు. అప్పుడొక విమానం అక్కడికి వచ్చింది. అందులో వచ్చిన నందసునందులు అనే 
భగవత్మింకరులు ద్రువుణ్ణి విమాన మెక్కించుకొని మాధవపదానికి తీసుకుపోయారు. అతని తల్లిగూడ అతనికి 
ముందె విమానమెక్కి వెళ్ళింది. ఇలా (ధ్రువుడు హరిపదం పొందాడు. నారదుడు ప్రచేతసుల సత్రంలో (ధ్రువుని 
మహిమను కీర్తించాడు. 


ఇలా చెప్పి మైత్రేయముని ధ్రువచరిత్ర విన్నవారికి కలిగే ఫలాన్ని గూడా విదురునికి వివరించాడు. ఆపై 
ప్రచేతసుల వృత్తాంతం వివరించవలసినదిగా విదురుడు అడుగగా మైత్రేయుడిలా చెప్పాడు - 


ప్రచేతసుల వృత్తాంతం 


ధ్రువుడు వనానికి పోగా అతని సుతుడు ఉత్మలుడు సర్వసంగాలూ వదలి సార్వభౌమపదవి కోరకుండా 
ఉండడం గమనించి కులవృద్దులు, మంత్రులు అతణ్ణి ఉన్న్మత్తుదని భావించారు. అతని తమ్ముడు వత్సరునికి పట్టం 


54 శ్రీమహాభాగవత చతుర్ధస్కంధ కథాసారం 


కట్టారు. అతని వంశంలోని అంగు డనువానికి వేను దనే కొడుకు జన్మించాడు. అతడు దుళ్ళీలుడు. అతని 
దౌష్ట్రం చూచి తండ్రి ఒంటరిగా నగరం వీడి ఎక్కడికో వెళ్ళాడు. మునులు కోపించి వేనుణ్లి శపించగా అతడు 
మరణించాడు. అరాజకమైన ఆరాజ్యంలో తస్మరబాధ ప్రబలింది. 


అప్పుడు మునులు వేనుని కుడిభుజాన్ని మథించారు. అందుండి పృథు డనే రాజు జనించాడు. ఇట్లని 
మైత్రేయు డనగా విదురుడు వేనుని చరిత్ర వివరంగా చెప్పుమని కోరాడు. 


అంతట మైత్రేయు డిలా అన్నాడు. 


రాజర్ని అంగుడు అశ్వమేధయాగం చేశాడు. అందు హవిర్భాగం (గ్రహించడానికి దేవతలు రాలేదు. అందుకు 
కారణమేమని అంగుడు సదస్యుల నడిగాడు. వాళ్ళు “రాజా! ఇది పూర్వ జన్మకృత దోషం. నీ వింతవాడవైనా నీకు 
సంతానం లేకపోవడంవల్ల దేవతలు యాగభాగం స్వీకరించడానికి రాలేదు. పుత్రకామేష్టి చేసి పుత్రుని పొందు” 
అని వచించారు. 


వారు చెప్పినట్లు ఆ రాజు విష్ణుదేవతాకమైన పురోడాశంచే హోమం చేశాడు. హోమ కుండంలో ఒక 
పురుషు డావిర్భవించి పాయస మిచ్చాడు. రాజు ఆపాయసం భార్య కివ్వగా ఆమెదాన్ని భుజించి గర్భం దాల్చి 
కుమారుణ్ణి కన్నది. ఆ కుమారుడే అధర్మపరుడై వేనుడన్న పేరుతో చరించాడు, పసిపిల్లలను చంపడం, మృగాలను 
హింసించడం చేసేవాడు. మాతామహదోషం వల్ల వాడు పాపాత్ము డయ్యాడు. అతణ్ణి చక్కదిద్దలేక అంగుడు 
రాజ్యం వదలి వెళ్ళాడు. 


అంతట వేనుని తల్లి అనుమతితో మునులు అతణ్సి రాజ్యాభిషిక్తుణ్సి కావించారు. వాడు దుష్టచర్యలు వీడక 
నిరంకుశుడై ప్రవర్తించాడు. యజ్ఞయాగాదులను నిషేధించాడు. అతని దుష్ప్రృవృత్తి మాన్పలేక మునులు అతణ్ణి 
కోధంతో హుంకారం చేసి వధించారు. అతని తల్లిగూడా యోగశక్తితో తనువు త్యజించింది. 


అంత రాజ్యంలో అరాజక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎటైనా రాజవంశాన్ని ఉద్ధరించాలని మునులు మృతుడైన 
వేనుని ఊరువులు మధించారు. అందుండి ఒక నిషాదుడు పుట్టాడు. పిదప బాహువులను మధించగా ఒక 
మిథునం ఆవిర్భవించింది. అందు పుట్టిన పురుషుడే పృథుచక్రవర్తి. స్తీ “అర్చి, అన్న పేరుగలదై ఆ పృథువునే 
వరించింది. 


(బ్రహ్మాదులు పృథునిలో నారాయణాంశకు చెందిన లక్షణాలు చూచి ఆశ్చర్యం పొందారు. బ్రాహ్మణోత్తములు 
పృథువును రాజ్యాఖీషిక్తుణ్ణి చేశారు. వందిమాగఢధులు అతణ్ణి బహువిధాల స్తుతించారు. వారి స్తుతులలో అతడు 
భూమిని ధేనువుగా చేసి నిఖిల పదార్దాలను పిదుకుతాడని గూడా వారు చెప్పారు. ఇలా చెప్పి మైత్రేయుడు 
విదురుని కోరికమేరకు పృథువు భూమిని పిదికిన వృత్తాంతం ఇంకా విసృతంగా ఇలా వివరించాడు. 


పృథుడు రాజ్యం పాలించేటప్పుడు భూమి నీరస అయింది. ప్రజలు అన్నం లేక నీరసించారు. వారు 
రాజుతో “మేము ఆకలితో అలమటిస్తున్నాము. మాకు అన్నం లభించేటట్లు చేసి రక్షించు” అని ప్రార్థించారు. 


శ్రీమహాభాగవత చతుర్ధస్కంధ కథాసారం 5్‌5 


అది విని రాజు కోపంతో ధనుర్దారియై గోరూపం ధరించి పారిపోయే భూమివెంట పరుగెత్తాడు. అప్పుడు 
గోరూపభూమి రాజుతో “అయ్యా! నేను ఈ ప్రజల కాధారమై వున్నాను. నన్ను చంపి నీవు ప్రజల నెలా రక్షించగలవు?” 
అని అడిగింది. ఆ రాజు భూమిని నిందించి సంహరింప బూనుకొన్నాడు. “నన్ను వధించదగదు. నేను నిన్ను 
శరణు పొందుతున్నాను అని ఆ గోవు రాజును స్తుతించింది. తనలోని ఓషధులను వెలికి తీసే ఉపాయం కూడా 
అతనికి తెలిపింది. 


గోరూపయగు భూమి చెప్పినట్లు పృథువు మనువును దూడగానూ, తన హస్తతలాన్ని పాత్రగానూ చేసి 
సకలౌషధులనూ ఆ గోరూపధారిణియగు ధరణినుండి పిదికాడు. 


అంతట ప్రజలు సుఖంగా వర్ధిల్లారు. పృథుచక్రవర్తి సరస్వతీ నదితీరంలో నూరు అశ్వమేధాలు చేయాలని 
నిశ్చయించాడు. అత డలా చేయడం సహించక దేవేంద్రుడు తొంబదితొమ్మది యజ్ఞాలు పూర్తి అయి నూరవయజ్ఞానికి 
ఉపక్రమించేటప్పుడు యజ్ఞపశువును హరించి గగనాని కెగిరిపోయాడు. 


పృథుడు ధనుర్జారియై అతని వెంటబడ్డాడు. ఇంద్రుడు జటాభన్మాస్థికలు గల మాయావేషం దాల్చ్బగా అతనిపై 
బాణప్రయోగం చేయలేకపోయాడు. అత్రిమహర్షి ఇంద్రుని మాయాప్రయోగం వివరించి అతణ్సి జయించుమన్నాడు. 
పృథుడు ఇంద్రునిపై విజ్బంభించగా అతడు అశ్వాన్ని వదలి అంతర్జితుడయ్యాడు. పృథుడు అశ్వాన్ని తిరిగి తెచ్చి 
“జితాశ్వుడయ్యాడు. 

మరలా ఇంద్రుడు మాయోపాయంతో అశ్వాన్ని హరించాడు. అత్రిప్రేరణతో పృథుడు ఇంద్రునిపై కురకగా 
ఇంద్రుడు మరల అంతర్జానం చెందాడు. చివరికి ఇంద్రుణ్ణి వధించడానికి, ఉద్యమించిన పృథుచక్రవర్తిని బుత్విక్కులు 
వారించారు. మంత్రాలతో ఆహ్వానం మేరకు ఇంద్రుడు వస్తే అతణ్జి అగ్ని కాహుతి చేస్తామని బుత్విక్కు లన్నారు. 
ఇంతలో (బ్రహ్మ వచ్చి బుత్విక్కులను ఆ పని చేయకుండా నివారించాడు. పృథువుకు ఇక యజ్ఞం చాలించుమని 
బోధించాడు. అంతట ఆరాజు ఇంద్రునితో విరోధం మాని సఖ్యం పాటించాడు. ప్రజ లతణ్జి వినుతించారు. 


ఇంతలో నారాయణుడు ఇంద్రునితో కూడా అచ్చటికి వచ్చి పృథువు ననుగ్రహించాడు. ఇంద్రునిపట్ల 
పృథుడు ద్వేషం త్యజించాడు. విష్ణుని కీర్తించాడు. ఆ దేవు దడతణ్జి అనుగ్రహించి వైకుంఠానికి వెళ్ళాడు. రాజు 
వైభవోపేతమైన తన నగరం చేరుకొన్నాడు. రాజ్యం చక్కగా పాలించి తుదకు పరమపదం చేరుకొన్నాడు. 


ఇలా మైత్రేయుడు చెప్పగా విదురుడు పృథుచక్రవర్తి ఏయే సత్మార్యా లొనర్పాడో వివరించుమని కోరాడు. 
మైత్రేయు డతనికి పృథువు కావించిన పలు సత్మార్యాలను వర్ణించి చెప్పాడు. అతడు చేసిన ధర్మబోధలుగూడా 
వివరించాడు. ఇంకా ఇలా చెప్పాడు - 


తదనంతరం సనకాదులు ఆ రాజు చెంతకు వచ్చారు. వారి నతడు యథోచితంగా పూజించాడు. సంసారంలో 
దేనివల్ల వేగంగా క్షేమం కల్గుతుందో వివరించమని వారిని ప్రార్ధించాడు. ననత్ముమారు డాతనికి మోక్షోపాయం 
బోధించాడు. ఆపై రాజు 'తన్ను అనుగ్రహించడానికే వారు వచ్చారని వారిని శ్లాఘించాడు. రాజుచే సతృతులై 
సనకాదులు ఆకాశగమనంతో వెళ్లారు. 


56 శ్రీమహాభాగవత చతుర్ధస్మంధ కథాసారం 


ఆపై పృథువు జ్ఞానవైరాగ్యాలు కల్లి తన భార్యయందు ఐదుగురు సుతులను కన్నాడు. వార్ధక్యదశలో భార్యతో 
కూడ తపోవనానికి పోయాడు. అక్కడ ఉగ్రతపస్సు అనుష్టించాడు. ఆపై యోగనిష్టతో శరీరం త్యజించాడు. అర్చి 
భర్తయొక్క ప్రాణరహిత శరీరాన్ని చితిపై చేర్చి తాను అనుగమనం చేసిందని చెప్పి మైత్రేయుడు పృథుచక్రవర్తి 
చరిత్ర శ్రవణఫలాన్ని వర్ణించాడు. 


పృథుని తరువాత అతని పుత్రుడు విజితాశ్వుడు రాజైనాడు. వసిష్టుని శాపంవల్ల త్రేతాగ్ను లతనికి పుత్రులై 
జన్మించారు. అతడు 'నభస్వతి” అన్న ద్వితీయ కళత్రంద్వారా “'హవిర్థానుడు” అనే పుత్రుణ్ణి కన్నాడు. తుదకతడు 
ఆత్మదర్శనుడై సర్వేశ్వరుణ్లి దీరయజ్ఞంతో ఆరాధించి యోగసమాధితో ముక్తిపొందాడు. 

హవిర్దానునికి ఆరుగురు పుత్రులు కలిగారు. వారిలో బర్జిష్టదు డనువాడు పలుయజ్ఞాలు కావించాడు. 
ప్రాచీనాగ్రమైన దర్భలతో భూతలమంతా కప్పడంవల్ల అతనికి “ప్రాచీనబర్షి అన్న పేరు కలిగింది, “శతధృతి' అనే 
భార్యవల్ల ఆ రాజుకు ఐదుగురు పుత్రులు సంభవించారు. వారే ప్రచేతసులుగా ప్రసిద్ధులయ్యారు. 


ఆ ప్రచేతసులు రుదు డుపదేశించినట్లు జపధ్యానాలు చేసి పదివేల దివ్యసంవత్సరాలు శ్రీమన్నారాయణుని 
అర్చించారు. 


ఇలా చెప్పి మైత్రేయుడు విదురునికి రుద్రునితో ప్రచేతసులకు కల్గిన కలయికనూ, ఆ దేవుడు వారి కుపదేశించిన 
“'యోగాదేశ మనే స్తోత్రాన్నీ వివరించాడు. ఆ స్తోత్రం పూర్వం బ్రహ్మ సనకాదులకు బోధించింది. అది అందరికీ 
రక్షకమైంది. ఆ స్తోత్రాన్ని ప్రచేతసులకు బోధించి రుద్రుడు వారి పూజ లందుకొని అంతర్జానమైనాడు. ప్రచేతసులు 
రుద్రోపదిష్టమైన మంత్రం జపిస్తూ జలమధ్యంలో పదివేల వత్సరాలు తపోనిష్టులై ఉండిపోయారు. 


పిదప కర్మాసక్తుడైన ప్రాచీనబర్జి వద్దకు వచ్చి నారదుడు కర్మవల్ల శ్రేయస్సు లేదని బోధించాడు. యజ్ఞంలో 
హింసింపబడిన పశువులచే పరలోకంలో బాధ తప్పదని చెప్పి జ్ఞానప్రాముఖ్యాన్ని తెలిపే పురంజనోపాఖ్యాన్ని ఇలా 
వినిపించాడు. 


పురంజనోపాఖ్యానం 


పూర్వం పురంజనుడనే ఒకరాజు ఉందేవాడు. అతని మిత్రుడు విజ్ఞాతుడు. ఆ రాజు నగరాన్ని అన్వేషిస్తూ 
ధరాచక్రమంతా తిరిగాడు. తగిన పుర మతనికి కనిపించలేదు. ఒకనాడతనికి హిమగిరి దక్షిణ సానువులలో 
వైభవోపేతమైన ఒకనగరం కనిపించింది. ఆ పురబాహ్యోద్యానంలో కామరూప అయిన ఒక వనితను గూడా 
అతడు చూచాడు. ఆమె వృత్తాంతమేమిటో చెప్పమని ఆమెనే అడిగాడు. 


ఆమె తన వృత్తాంతం తెలుపుతూ నవద్వార సమేతమైన ఆ పురాన్ని పరిపాలించవలసినదిగా అతణ్ణి అర్థించింది. 
తన్ను చేపట్టవలసినదిగా కూడా కోరింది. ఆమె నతడు వరించాడు. ఆ పురం ప్రవేశించి నూరు సంవత్సరాలు 
అందులో క్రీడిస్తూ నివసించాడు. కర్మాసక్తుడు, కామాత్మకుడునై బుద్ధి అనే ఆ మహిషి చేత వంచితుడయ్యాడు. 


శ్రీమహాభాగవత చతుర్ధస్కంధ కథాసారం 5/7 


ఒకనా డతడు ధనుర్ధారియై రథమెక్కి వనానికి వెళ్ళి వేటాడుతూ నానా మృగాలను వధించాడు. తిరిగి 
పురానికి వెళ్ళి అక్కడ తన గృహిణి కనిపించకపోయే సరికి విమనస్కు డయ్యాడు. ఆమె చెలికత్తెలు “నీ మహిషి 
వట్టి నేలపై బడి పొరలుతున్నది. కారణం మాకు తెలియదు. నీవే చూడు” అని అతనితో అన్నారు. 


రాజు ఆమెను చూచి దుఃఖితుడై ఎంతగానో ఆమె ననునయించాడు. అంతట ఆమె రోషం వీడి అతనిపట్ల 
అనురాగంతో మెలగింది. వారు రేయింబవళ్ళు రమించారు. ఆ రాజు తన ఆయువు తరిగిపోవడం గమనించలేదు. 


వారు పదకొందువందలమంది పుత్రులను, నూటపదిమంది పుత్రికలనూ కన్నారు. కాలక్రమంలో వారికందరికీ 
వివాహాలు జరివారు. వారి కుమారులకు ఒక్కొక్కరికీ నూరుగురు చొప్పున కొడుకులు పుట్టారు. వారిపై గల 
మమకారం ఆ రాజును బంధించింది. 


క్రమంగా ఆ రాజుకు ప్రతికూలమైన కాలం దాపురించింది. చండవేగుడైన ఒక గంధర్వాధిపతి సైన్యంతో ఆ 
నగరాన్ని ముట్టడించాడు. పురాధ్యక్షుడైన ప్రజాగరుడు ఆ గంధర్వులతో పోరాడి క్షీణబలు డయ్యాడు. రాజు 
చింతాక్రాంతుడైనాడు. 


ఈ కథ చెప్పి నారదుడు 'కాలకన్య' అనే మరొక వనితయొక్క చరిత్ర గూడా వివరించాడు. యవనులు 
పురంజనుని పురాన్ని పీడించారని గూడా తెలియజేశాడు. ఆ తరువాతి వృత్తాంతం వివరిస్తూ ఇలా వాక్రుచ్చాడు. 


ఆ పురంజనుడు గంధర్వులచే ఆక్రాంతుడై తనవారి కొరకై దుఃఖించి ఆ పురాన్ని విడిచిపోవడానికి ఇష్టం 
లేకున్నా విడవడాని కుపక్రమించాడు. ఇంతలో ప్రజ్వారు దనువాడు వచ్చి ఆ నగరాన్ని దహించాడు. రాజు తన 
దుః్థితికి వగచాడు. అంతట యవనులు బలాత్మారంగా పురంజనుణ్జి లాక్కుపోయారు. పరలోకం చేరిన అతణ్ణి 
పూర్వం యజ్ఞంలో హింసించబడ్డ పశువులు కుఠారాలతో నరికాయి. 


భార్యను స్మరిస్తూ శరీరం విడిచిన పురంజనుడు మరుజన్మలో విదర్భ రాజగ్భృహంలో “ప్రమదోత్తమ” గా 
జన్మించాడు. మలయకేతను డాప్రమదోత్తమను వరించాడు. వారి సంతతి బాగా విస్తరించింది. 

మలయకేతనుడు చివరికి తపోనిష్టు డయ్యాడు. అతడు మరణించగా అతని ధర్మపత్ని శోకాకుల అయింది. 
ఆమె అనుగమనం చేయడానికి నిర్ణయించుకోగా పూర్వమిత్రుడైన విప్రడొకడు వచ్చి ఆమె ననునయించాడు. 


తమ గతజన్మల వృత్తాంతం ఆమెకు తెలియజేశాడు. ఈ వృత్తాంతమంతా రాజకథావ్యాజంతో తెలిపిన అధ్యాత్మ 
తత్పమని [గ్రహించాలని నారదుడు ప్రాచీనబర్జికి ఎజుక పరచాడు. 


పిదప నారదుడు ఈ కథలోని అధ్యాత్మతత్త్వాన్ని నిరూపించాడు. కర్మమార్గగమనం కంటే భగవత్స్పరూప 
పరిజ్ఞానమే శ్రేష్టమని వివరించాడు. 


ప్రతీకాత్మకంగా సాగిన పురంజనోపాఖ్యానంలోని ఆధ్యాత్మిక తత్వాన్ని ఈ గ్రంథంలోని వ్యాఖ్యానంలో పాఠకులు 
చదువగలరు. 


58 శ్రీమహాభాగవత చతుర్ధస్మంధ కథాసారం 


తదుపరి ప్రాచీనబర్జి కర్మగతిని గూర్చి అడిగిన ప్రశ్నకు నారదమునీంద్రుడు తగిన సమాధానం చెప్పాడు. 
జీవేశ్వరస్వరూపాన్ని నిరూపించి ఆపై సిద్ధగమనంతో అటనుండి వెళ్ళిపోయాడు. 


పిమ్మట ప్రాచీనబర్జి ప్రజారక్షణకై తన కుమారుని నియోగించి కపిలాశ్రమానికి పోయాడు. అక్కడ భక్తియోగంతో 
అవ్యయానందపదవి నందుకొన్నాదని మైత్రేయుడు విదురునికి చెప్పాడు. విదురుడు ప్రచేతసుల వృత్తాంతం 
వివరించుమనగా మైత్రేయుడు సముద్రజలాలలో ప్రచేతసులు గావించిన తపోనిష్టనూ, భగవానుడు వారికి వరాలు 
ప్రసాదించిన వైనాన్నీ వివరించాడు. 

తదుపరి “ప్రమ్లోచి అనే అప్స్పరసపుత్రిక, శైశవంలో వృక్షాలచే పోషించబడిన 'మారిషును భార్యగా చేపట్టవలెనని 
భగవంతుడు ప్రచేతసులకు నిర్దెశించిన వృత్తాంతం చెప్పాడు. ప్రచేతసులు భగవద్దర్శనంచే ధన్యులై ఆ దేవుణ్ణి 
పలువిధాల స్తుతించారు. శ్రీహరి సంతుష్టుడై వారు కోరిన వరాలు ప్రసాదించాడు. 

ప్రచేతసులు సాగరజలాలనుండి వెలికి వచ్చి నాకద్వారాన్ని నిరోధించే వృక్షాలను నశింపజేయబూనారు. 
అప్పుడు బ్రహ్మదేవుడు సాక్షాత్మరించి వారిని శాంతింపజేశాడు. బ్రహ్మ ఆదేశం మేరకు తమ పుత్రిక మారిషను 
వృక్షాలు ప్రచేతసుల కిచ్చి పెండ్లి చేశాయి. 

దక్షుడు ప్రచేతసుల పుత్రుడుగా ఆ మారిషయందు జన్మించి ప్రజాసర్దరక్షణ కావించాడు. ఆపై ప్రచేతసులు 
పశ్చిమసాగరతీరం చేరగా వారిచెంతకు నారదుడు వచ్చాడు. వారామునిని ఆత్మతత్వం వివరించమని ప్రార్ధించారు. 


వారు కోరినట్లే వారికి ఆత్మతత్వం ఉపదేశించి ఆ మునిశ్రేష్టుడు బ్రహ్మసదనానికి వెళ్లాడు. నారదుడు చెప్పినట్లు 
ప్రచేతసులు భక్తిమంతులై శాశ్వతమైన హరిపదం పొందారని మైత్రేయుడు వివరించాడు. 


విదురుడు భగవతత్త్వం తెలిసిన మైశ్రేయమునికి ప్రణమిల్లాడు. ఆ మునీంద్రుని అనుమతితో బంధుదర్శనా పేక్ష 
గల్లి హస్తినకు పయనమైపోయాడు. 


శుకయాగి పై వృత్తాంతమంతా పరీక్షిత్తునకు వినిపించాడు. ఈ ఉపాఖ్యానం విన్నవాడు ఆయురైశ్వర్వాదిఫలాలను 
పొందుతాడని శుయోగీంద్రుడు చెప్పినాడని సూతమహర్షి శౌనకాదిమునులకు చెప్పినాడు. 


శ్రీమద్భాగవతంలోని చతుర్ధస్మంధంలో వున్న వృత్తాంతాలు ఈ కథాసారంలో సంగ్రహించి చెప్పబడ్డాయి. 


- డా॥ సముద్రాల లక్షణయ్య 


59 
పంచమస్కంధం - కథాసారం 


పీండైండు స్మంధాల భాగవతంలో పంచమస్మంధంలోని ప్రథమాశ్వాసం 183 గద్య పద్యాలతో అలరారుతోంది. 
ఉత్తరాఖీమన్యుల కుమారుడైన పరీక్షిన్మహారాజు మహాజ్ఞానియెన శ్రీశుకుణ్లి చూచి ఆనందంతో సరసంగా ఇలా 
ప్రశ్నించాడు. మునిత్రేష్టా! ప్రియవ్రతుడు ఆత్మారాముడు కదా! అటువంటివాడు ఇంట్లోనే ఉంటూ సుఖభోగాదులు 
ఎలా అనుభవించాడు? ఇల్లూ ఇల్లాలూ పిల్లలూ అంటే మమకారం పెంచుకొన్నవాడికి మోక్షసిద్ధి ఎలా కలిగింది? 
శ్రీహరిమీద గురి ఎలా కుదిరింది? ఈ నా సందేహాన్ని తీర్చు స్వామీ! అని పరీక్షిత్తు అడిగితే శుకయోగి ఇలా 
వివరించాడు. 


రాజా! విను. ప్రియవ్రతుడు ఒకరాజు. అతడు నారదమహర్షి పాదసేవ చేసుకుంటున్నవాడు. అతడొకసారి 
అధ్యాత్మసత్రయాగం చేపట్టాడు. తండ్రి రాజ్యపాలన చేపట్టమని ఆజ్ఞాపించినా, లౌకిక వ్యవహారాలు తన జ్ఞానానికి 
ఆటంకాలని ప్రియవ్రతుడు రాజ్యపాలనం అంగీకరించలేదు. అన్నీ తెలుసుకున్న బ్రహ్మదేవుడు ప్రియవతునికి 
రాజ్యపాలనయందు ఆసక్తి కల్గించడానికి ఇంద్రాదులు తన్ను సేవిస్తుండగా హంసవాహన మెక్కి సత్యలోకం 
నుండి మానవ లోకానికి వచ్చాడు. బ్రహ్మదేవుని నారద స్వాయంభువ ప్రియవ్రతులు ఎదురేగి పూజించారు. 


బ్రహ్మ ప్రియవ్రతునితో “ఓ రాజా! విష్ణుమూర్తి మాటలుగా నీకు చెబుతున్నాను మనమందరం నారాయణుని 
ఆజ్ఞానుసారం నడిచేవాళ్లం. గృహస్థాశ్రమంలో ఉంటూ నారాయణుని పాదాలు ఆశ్రయించి అరిషడ్వర్హాలను 
జయించి, భోగాలను అనుభవిస్తూ ముక్తసంగుడవై ముక్తి దక్కించుకోవయ్యా! అన్నాడు. ప్రియవ్రతుడు బ్రహ్మదేవుని 
మాటలను విని తలవంచి గౌరవపూర్వకంగా అంగీకరించాడు. బ్రహ్మదేవుడు తన లోకానికి వెళ్లాడు. స్వాయంభువ 
మనువు బ్రహ్మసంకల్పంతో కుమారుడైన ప్రియవ్రతుణ్శి రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేసి, తాను అరణ్యాలకు 
వెళ్లిపోయాడు. 


ప్రియవ్రతుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ విశ్వకర్మప్రజాపతి కుమార్తె అయిన 'బర్చిష్మతి అనే యువతిని 
వివాహమాడాడు. ఆమెయందు తనతో సమానులయిన “ఆగ్నీధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, 
హిరణ్యరేతసుడు, ఘృతపృష్టుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి అనే పదిమంది కుమారులను, 
ఊర్జస్వతి అనే కుమార్తెను కన్నాడు. కుమారులలో కవి, మహావీరుడు, సవనుడు చిన్నతనం నుండే బ్రహ్మచర్యం 
అవలంబించి బ్రహ్మవిద్యానిమ్హాతులై భక్తియోగ ప్రభావంతో ఈశ్వర తాదాత్యం పొందారు. ప్రియవ్రతుడు మరొక 
భార్యవల్ల ఉత్తముడు, తామసుడు, రైవతుడు అను ముగ్గుర్ని కన్నాడు. వీరు చాలా గొప్పవారు. వారు మనువులయి 
మన్వంతరాలకు అధిపతులయ్యారు. 


ప్రియవ్రతుడు “బర్జిష్మతి” మీద అధికమైన అనురాగంతో ఆమెయందే మనస్సు లగ్నంచేసి వివేకం కోల్పోయిన 
వానిలాగా సమస్త భోగాలూ అనుభవించాడు. 11 కోట్ల సంవత్సరాలు రాజ్యం పరిపాలించాడు. ఒకనాడు మేరు 
పర్వతానికి ప్రదక్షిణం చేస్తున్న సూర్యునికి ఆవలిభాగంలో కనిపించే చీకటిని పోగొట్టాలని తలచి సూర్యుని రథంతో 


60 శ్రీమహాభాగవత పంచమస్కంధ కథాసారం 


సమానమైన రథమెక్కి ఏడుమార్లు సూర్యుని చుట్టూ ప్రదక్షిణాలు చేశాడు. రథచక్రాల గాళ్లు పడిన దారులు సప్త 
సముద్రాలయ్యాయి. గాళ్ల నదుమ ఉన్న భూమి సప్తద్వీపాలయింది. ప్రియవ్రతుడు, ఆగ్నీధ్రుడు మొదలుగాగల 
ఏడుగురు కుమారులను జంబూద్వీపమాదిగా గల ఏడు ద్వీపాలకూ పట్టాభిషిక్తుల్ని చేశాడు. ఊర్జస్వతి అనే 
కుమార్తెను భార్లవుడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ దంపతులకు 'దేవయాని' అనే కన్యామణి పుట్టింది. తరువాత ప్రియవ్రతుడు 
విరక్తుడై శ్రీహరి అనుగ్రహంవల్ల లభించిన ఆత్మవిద్యను అందుకుని, కుమారులను రాజ్యంలో కుదుటపరిచాడు. 
భార్యలను పరిత్యజించాడు. నారదుని అడుగుజాడలలో నడచి సూర్యునికి ప్రతిసూర్యునిగా ప్రకాశించాడు. 
ప్రియవ్రతుని గొప్పతనం తెలుసుకోవడం ఈశ్వరునికే సాధ్యం. కాని మానవ మాత్రులకు సాధ్యం కాదు. 


తండ్రియైన ప్రియవ్రతుడు విరక్తుడు కాగా ఆతని కుమారుడు ఆగ్నీధ్రుడు జంబూద్వీపాన్ని పాలిస్తూ ప్రజలందర్నీ 
కన్నకొడుకుల్లా చూస్తూ వచ్చాడు. ఒకనాడు సంతానంకోసం మందరపర్వత సమీపానికి వెళ్లి అచంచలమైన 
మనస్సుతో బ్రహ్మదేవుణ్ణి ఆరాధించాడు. ఆగ్నీధ్రుని భక్తి ప్రపత్తులకు మెచ్చి బ్రహ్మదేవుడు తనవద్ద సంగీతమాలపించే 
'పూర్వచిత్తి అనే అప్పరసను ఆయన దగ్గరకు పంపాడు. ఆశ్రమవాటికలో అగ్నీధ్రుడు ఆమెను చూచి అందచందాలకు 
మురిసి 'విష్ణుకళి అని భావించి ఓ తలోదరీ! నాతోపాటు నీవు కూడ తపస్సు సాగించు. నా సంసారాన్ని పెంచు. 
బ్రహ్మదేవుడు నిన్ను నాకు ప్రసాదించాడు అని అన్నాడు. ఆగ్నీధ్రుని ప్రియవాక్కులకు, రూపానికి, శీలానికి, 
వయస్సుకు, విద్యకూ లొంగిపోయి, ఆగ్నీధ్రునితో కూడ నూరువేల సంవత్సరాలు భూలోకంలో స్వర్గసౌఖ్యాలూ 
అనుభవించింది. ఆగ్నీధ్రుడు పూర్వచిత్తి వల్ల నాభి, కింపురుషుడు, హరివర్చుడు, ఇలావృతుడు, రమ్యకుడు, 
హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అనే పేర్లుగల తొమ్మిదిమంది కొడుకులను కన్నాడు. తర్వాత 
పూర్వచిత్తి పిల్లలనూ, ఆగ్నీధ్రుణ్లీ విడిచి బ్రహ్మలోకానికి వెళ్లిపోయింది. ఆగ్నీధ్రుని కుమారులు తండ్రి అనుమతితో 
జంబూద్వీపాన్ని వర్షాలుగా విభజించుకొని పరిపాలించారు. వారు పాలించిన తొమ్మిది వర్షాలు వారి వారి పేర్లతో 
ప్రసిద్ధమయ్యాయి. పూర్వచిత్తితో ఆగ్నీధ్రుడు ఎంతోకాలం కామోపభోగాలు అనుభవించినా అతనికి తృప్తి కలుగలేదు. 
భార్యను తలచుకొంటూ, వేదోక్త కర్మలు ఆచరిస్తూ, చివరకు భార్య ఉన్న లోకానికి చేరుకున్నాడు. ఈ విధంగా 
తండ్రి పరలోకగతుడు కాగా, నాభి మొదలైన ఆగ్నీధ్రుని కుమారులు వరుసగా మేరువు “కుమార్తెలయిన మేరుదేవి, 
ప్రతిరూప, ఉగ్రదంథష్థ్ర లత, రమ్య, శ్యామ, నారి, భద్ర, దేవి అనేవారిని వివాహమాడారు. నర్రేష్టుడైన నాభి, 
భార్య అయిన మేరుదేవితో కలిసి సంతానంకోసం యజ్ఞపురుషుడైన వాసుదేవుణ్ణి పూజించాడు. నాఖి ప్రవర్మ్యమనే 
'క్రతువును బుత్విక్కులతో శ్రద్ధగా ఆచరించాడు. లక్ష్మీరమణుడు ఆ దంపతుల ముందు ప్రత్యక్షమైనాడు. బుత్విక్కులు 
నారాయణుజ్ణి అనేకవిధాలుగా స్తుతించారు. నాఖి నీతో సమానమైన సంతానం తనకు కలగాలనే కోరికతో నిన్ను 
పూజించాడు అని చెప్పగా నాభిపత్ని అయిన మేరుదేవికి నారాయణుడు తానే కొడుకునై పుడతానని చెప్పి 
అంతర్జానమయ్యాడు. శ్రీహరి మెరుదేవికి కుమారుడుగా అవతరించాడు. ప్రజలందరూ సంతోషించారు. పుట్టిన 
శిశువు వైఖరినిబట్టి అతడు బలవంతుడనీ, పరాక్రమవంతుదనీ, శౌర్యం కలవాదడనీ అర్ధం చేసుకున్న నాభి ఆ 
కుమారునికి “బుషభుడు” అని పేరు పెట్టాడు. అందరూ ఆ బుషభుని రాజుగా భావించారు. బుషభుని 


శ్రీమహాభాగవత పంచమస్కంధ కథాసారం 61 


మహిమలు విని ఇంద్రుడు లోలోపల కుమిలిపోయి బుషభుని రాజ్యంలో వానచినుకు పదకుండా చేశాడు. 
దేవేంద్రుని దుర్చుద్దికి బుషభుడు నవ్వుకొని “అజనాభమనే' పేరుతో వ్యవహరింపబడే తన భూమండలాన్ని 
యోగబలంతో వానలు కురిపించి సుభిక్షం చేశాడు. తాను కోరుకున్న విధంగా కొడుకు పుట్టడం పెరగడం 
చూచి, నాభి చాలా సంబరపడి, రాజ్యపాలనకు తగినవాడని భావించి పట్టం కట్టి, నాభిని బ్రాహ్మణులకూ, మంత్రి 
వర్గానికీ అప్పగించి, భార్య మేరుదేవితో కలిసి నరనారాయణ నిలయమైన బదరికాశ్రమం చేరుకున్నాడు. 
నరనారాయణ స్వరూపుడూ పురుషోత్తముడూ అయిన వాసుదేవుణ్ణి ధ్యానించి సతీసమేతుడై శ్రీహరితో తాదాత్యం 
చెందాడు. 


రాజ్రాన బుషభుడు తన రాజ్యాన్ని కర్మభూమిగా భావించాడు. ప్రజలందరికీ కర్మతం(త్రం 
తెలియజేయాలనుకున్నాడు. అందుచేత కర్మలు ఆచరించడానికి తానే స్వయంగా గురువులవద్ద వేదాలు చదివాడు. 
గురువుల ఆజ్ఞ శిరసావహించి, దేవేంద్రుడిచ్చిన “జయంతిని బుషభుడు వివాహం చేసుకున్నాడు. ఆ జయంతివల్ల 
బుషభుడు “భరతుడు మొదలుగా గల నూర్జ్వురు కొడుకులను కన్నాడు. భరతుని పేరు మీదుగా ఈ భూమండలం 
“భరతవర్న మనే ప్రశస్తి పొందింది. భారతవర్ష్నమనే పేరుతో ప్రసిద్ధి పొందిన భూమండలంలోని ఆ యా భాగాలకు 
తన సోదరులలో కుశావర్తుడు, ఇలావర్తుడు మొదలుగా గల తొమ్మండుగురను ప్రధానులుగా నియమించాడు. 
కవి మొదలుగా గల తొమ్మండుగురు సోదరులు భాగవతధర్మాన్ని ప్రకాశింపజేశారు. మిగిలిన ఎనబై యొక్క 
మంది కుమారులు తండ్రియైన బుషభుని మాట జవదాటనివారు. మహావినయసంపన్నులు. వేదధర్మాలు 
అనుష్టించేవారు. అందుచేత వారు బ్రాహ్మణోత్తములుగా పేరెన్నికగన్నారు. బుషభుడు ఇహలోక ఫలాన్ని ఏమాత్రం 
అపేక్షించక కొంతకాలం రాజ్యపాలన సాగించాడు. సంసారవ్యామోహాన్ని వదిలిపెట్టాడు. రాజ్యమంతా కొడుకుల 
కప్పగించాడు. తరువాత మెల్లగా బ్రహ్మావర్త దేశానికి పయనించాడు. కొడుకులూ, మంత్రులూ అతణ్జి అనుసరించారు. 
మహాత్ములైన మునుల సమక్షంలో కుమారులనందరినీ దగ్గరకు పిలిచి సంతోషంతో బుషభుడు వారికి విపులంగా 
తపస్సు, దానం, దీనజనరక్షణ మున్నగు విషయాలు బోధించాడు. కాముకులతో సహవాసం వద్దన్నాడు. 
పరమభాగవతుడు పెద్దవాడైన భరతునికి రాజ్యభారం అప్పగించాడు. తరువాత శరీరమాత్ర సహాయుడై దిగంబరుడై 
బ్రహ్మావర్తదేశాన్ని వదలి, జడునివలె, మూగవానివలె, చెవిటివానివలె, పిచ్చివానివలె అవధూత వేషం ధరించాడు. 
ఎవరయినా పలుకరించినా బదులు పలుకక మౌనవ్రతం చేపట్టాడు. నగరాలు, గ్రామాలు, కొండలు, తపోవనాలు 
మొదలగువానిని దాటి దేహాభిమానం లేకుండా నిశ్చలమైన చిత్తంతో ఏకాకిగా సంచరిస్తున్నాడు. ఎన్ని చేసినా 
శరీరసాందర్యం వన్నె తగ్గలేదు. దివ్యమంగళ విగ్రహంతో ఎవరూ గుర్తుపట్టకుండా అవధూత వేషంలో సంచరించాడు. 
ఎన్ని సిద్దులు లభించినా వాటిని స్వీకరించలేదు అని శుకమహర్షి చెప్పగా పరీక్షిత్తు మునివరేణ్యా! యోగాభ్యాసంవల్ల 
కర్మలు నశించి మహాసిద్దులు ప్రాప్తిస్తాయి కదా! బుషభుడు ఎందుకు స్వీకరించలేదు? అని ప్రశ్నించాడు. శుకుడు 
మనసుగతులు తెలిసినవాడు కాబట్టి తమంత తాముగా సిద్దులు వచ్చినా బుషభుడు స్వీకరించలేదు అని కథను 
కొనసాగించారు. దేహాభిమానాన్ని వదలిపెట్టి, యోగమాయా వాసనల కారణంగా లౌకికంగా దేహధారిగా చరించాడు. 


62 శ్రీమహాభాగవత పంచమస్మ్కంధ కథాసారం 


అతదు కోంకణం, వేంకటం, కుటక పర్వతాల సమీపంలోని ఉపవనం చేరుకున్నాడు. పిచ్చివానిలా, దిగంబరుడై 
సంచరించాడు. దుమ్ముతో కూడిన గాలికి అడవిలో నిప్పంటుకుంది. ఆ కార్చిచ్చులో బుషభుడు కాలిపోయాడు. 


బుషభుని చేతలను అచటివారు చెప్పుకోగా “అర్దతుండు” అనే పేరుగల ఆ రాష్ట్రాధికారి విన్నాడు. ఆ 
అర్హతుడు స్వధర్మం వదలిపెట్టి అర్హత, ఆచారానికి ఆమోదం తెలిపాడు. అధర్శజుష్టమైన కలియుగంలో భవిష్యత్తుకు 
లోబడి తన రాష్ట్రంలోని ప్రజలను అయోగ్యమైన వేదబాహ్య మతంవైపు మొగ్గేటట్లు చేశాడు. బుషభుడు విష్ణుమూర్తితో 
తాదాత్యం పొందాడు. అతడే సాక్షాద్విష్టువు. 


పరీక్షిత్తుతో శుకుడు ఇంకా ఇలా చెప్పనాగాడు. రాజా! బుషభుని అనంతరం పెద్ద కుమారుడైన భరతుడు 
ఎంతో దీక్షతో భూమండలాన్ని పరిపాలించి “విశ్వరూపుడనే” రాజు కమార్తె “పంచజని"ని కోరి వివాహం 
చేసుకున్నాడు. అతనికి ఆమెయందు సుమతి, రాషష్టభృత్తు, సుదర్శనుడు, ఆచరణుడు, ధూమకేతువు అనే అయిదుగురు 
కొడుకులు పుట్టారు. ఇంతకుముందు “అజనాభం”గా పిలువబడే ఈ భూభాగాన్ని భరతుడు పాలించడంవల్ల 
“భరతవర్షం” అనే పేరు రూఢమైంది. భరతుడు వేదోక్త కర్మలాచరిస్తూ, వాసుదేవునిపట్ల భక్తిఢద్ధలతో యాబై లక్షల 
వేల సంవత్సరాలు రాజ్యపాలన సాగించాడు. తాత తండ్రులనుండి సంక్రమించిన ధనరాశిని తన తనయులకు 
పంచియిచ్చి, భోగభాగ్యాలనూ, అపారసంపదనూ, రాజసాధాలనూ వదలిపెట్టి “పులహాభశ్రమానికి వెళ్లిపోయాడు. 
ఆశ్రమ సమీపంలో సాలగ్రామాలకు ఆలవాలమైన “గండకీ” నది ప్రవహిస్తోంది. ఆశ్రమంలో ఒంటరిగా శ్రీహరిని 
సమస్త పూజాద్రవ్యాలతో తనివి తీరా సేవిస్తున్నాడు. ఒకనాడు గండకీనదిలో స్నానం చేసి ప్రణవం జపిస్తున్నాడు. 
అపుడు నిండు చూలాలైన ఒక లేడి నీరు తాగడానికి నదీతీరానికి వచ్చింది. నీరు తాగుతుండగా సమీపంలో ఒక 
సింహం దిక్కులు దద్దరిల్లేటట్లు భయంకరంగా గర్జించింది. నీరు తాగకుండానే హరిణాంగన భయంతో పైకి 
ఎగిరి ఒక్క దూకు దూకింది. అలా దూకడంతో గర్భంలోని పిల్ల జారి నదిలో పడింది. దూకడంతో తల్లి లేడి 
మరణించింది. నదీజలాల్లో జారి మునిగి తేలుతున్న లేడిపిల్లను చూచి భరతుని హృదయం కరిగిపోయింది. 
దయా హృదయంతో లేడిపిల్లను ఆశ్రమానికి తెచ్చి గారాబంతో సాకడం మొదలుపెట్టాడు. ఆ లేడిపిల్లను 
సాకడంతో భరతుని జపతపాదులు మూలబడ్డాయి. కొంతకాలానికి ఆ లేడిపిల్ల ఆశ్రమం వదలి వెళ్లిపోయింది. 
భరతుడు దాన్ని గురించి ఎంతో దుఃఖాన్ని పొంది, దానినే తలుస్తూ విలపించి యోగభ్రష్టుడైనాడు. లేడిపిల్లకోసం 
ఎంతగానో విలపించాడు. ఈ విధంగా భరతుడు బాధపడుతున్న సమయంలో ఆ జింకపిల్ల తిరిగి వచ్చింది. 
దానిని చూచి భరతుడెంతో సంబరపడ్డాడు. కొంతకాలం గడిచిపోయింది. భరతుడికి చివరి క్షణం రానేవచ్చింది. 
అంత్యకాలంలో కన్న కొడుకువైపు చూస్తున్నట్లు ఆ జింకవైపు ఆసక్తితో చూస్తూ ఆ జింకనే భావించుకుంటూ, 
భరతుడు ప్రాణాలు విడిచాడు. తర్వాత జన్మలో జింకగా పుట్టాడు. అయినా అతనికి పూర్వసృతి మాత్రం పోలేదు. 
ఈ విధంగా భరతుడు లేడి కడుపున పుట్టినా పూర్వం చేసిన పుణ్యంచేత తానెందుకు జింకగా పుట్టవలసి 
వచ్చిందో తెలుసుకుని బాధపడి తల్లిజింకను వదిలి కాలాంజన పర్వతాన్ని వదిలిపెట్టి సాలగ్రామ సమీపంలో ఉన్న 
పులస పులహాశ్రమం చేరుకున్నాడు. ఎవరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా ఉండి, ఎండిన ఆకులూ, 


శ్రీమహాభాగవత పంచమస్కంధ కథాసారం 63 


గదడ్దిపరకలూ తింటూ తన జింక జన్మకు కారణమైన ఆ నదితీరంలోనే బతుకు ముగించాలని ఆ పుణ్యనదిలో 
స్నానం చేస్తూనే తన హరిణ శరీరాన్ని వదిలిపెట్టాడు. 


పరీక్షిన్మహారాజా! భరతుడు లేడి దేవాన్ని వదిలిపెట్టి తరువాత జన్మలో ఆంగీరసగోత్రుడైన ఒక బ్రాహ్మణునికి 
కుమారుడుగా పుట్టాడు. ఆ బ్రాహ్మణుడు వేదాధ్యయనసంపన్నుడు, సుగుణగరిష్టుడు నీతికోవిదుడు. అట్టి 
బ్రాహ్మణునకు భరతుడు పుత్రుడుగా జన్మించాడు. పుట్టినది మొదలు సంనారబంధాలకు దూరంగా ఉంటూ 
అచ్యుతుడూ, సర్వేశ్వరుడూ అయిన విష్ణుమూర్తి పాదాలను నిరంతరం ధ్యానిస్తూ కాలం గడపసాగాడు. ఆ 
బ్రాహ్మణునికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు తొమ్మిదిమంది పుత్రులు పుట్టారు. చిన్న భార్యకు ఒక కుమారి, ఒక 
కుమారుడు జన్మించారు. ఆ చిన్నభార్య కుమారుడే భరతుడు. పూర్వజన్మ స్కృతులవల్ల భరతుడు బంధవిముక్తికోసం 
ఉన్మత్తుడుగా, జడుడుగా, అంధుడుగా, జనులకు కనిపిస్తూ జీవితం గడుపుతున్నాడు. 


బ్రాహ్మణ కుమారుడైన భరతుడికి కర్మలంటే ఏమాత్రం ఆసక్తి లేకపోయినా, బోధించేవాడు తండ్రి కాబట్టి 
వాటిని పాటించడం తప్పనిసరి అయింది. తండ్రి వానికి ఉపనయనం చేసి, గాయత్రీ మంత్రోపదేశం చేసి, 
వేదాధ్యయనం చేయించి వానికి వాటిపట్ల అభినివేశం లేకపోవడం గమనించి తన కోరిక నెరవేరలేదని నిరాశపద్దాడు. 
కొంతకాలానికి ఆంగీరసగోత్రుదైన ఆ విప్రుడు ఆకస్మికంగా పరలోకగతుడైనాడు. తండ్రి పోగానే తల్లి సహగమనం 
చేసింది. సవతి పిల్లలు అవినీతిపరులు. అందువల్ల వారికి భరతుని గొప్పతనం తెలియలేదు. తండ్రి మరణానంతరం 
సవతితల్లి పిల్లలు భరతుణ్లి చదువనీయకుండా ఇంటిపనులు, పొలంపనులు చేయమని శాసించేవారు. ఆ పనులు 
చేస్తూ భరతుడు ఏ విషయంలోనూ ఆసక్తిలేకుండా ద్వంద్వాలలో సమబుద్ధి కలవాడై, వారేమి తిట్టినా పట్టించుకోకుండా 
కాలం గడిపాడు. అతడు పనిచేసే పొలానికి సమీపంలో ఒక నగరం ఉంది. దాని నాయకుడు భిల్లరాజు. వానికి 
సంతానం లేదు. సంతానంకోసం కాళికాదేవిని పూజించి ఆమెకు బలి ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. కాళికాదేవికి 
బలి యివ్వడానికి ఒక మనుష్యుణ్ణి వెంటపెట్టుకొని వెళుతూ ఉంటే ఆ మనిషి తప్పించుకుని పారిపోయాడు. 
వాడు ఎంత వెతికినా దొరకలేదు. అప్పుడు భిల్లరాజు భటులు పొలంలో వీరాసనంలో ధ్యానం చేస్తున్న భరతుణ్లి 
చూచి బలికి బలిపశువు దొరికిందని కాళికాలయానికి తీసుకొనిపోయి బలియివ్వపోగా సాక్షాద్విష్టుస్వరూపం 
అయిన భరతుళ్లి చూచి కాళికాదేవి బోయరాజు మీద, భటులమీద విజృంభించి వారి శిరస్సులు నేలకూల్చింది. 
తర్వాత భరతుడు పొలం దగ్గరికి వచ్చి పూర్వంలా కాపలా కాస్తున్నాడు. ఇలా సంవత్సరాలు గడిచాయి. 


ఒకసారి సింధుదేశాన్ని పరిపాలించే రహూగణుడనే రాజు కపిలముని దగ్గర ఆత్మవిద్య తెలుసుకోవాలని 
బుద్ధిపుట్టి ఇక్షుమతీ నదితీరంలోని కపిలమునిని దర్శించడానికి పల్లకీ ఎక్కి వెళుతున్నాడు. పల్లకి మోసేబోయీలకు 
పొలాన్ని కాపలాకాసే బలవంతుడైన భరతుడు పల్లకి మోయడానికి బాగుంటాడని ఆతనిని తీసుకువచ్చి పల్లకి 
బొంగు ఆతని భుజంమీద పెట్టారు. అలవాటు లేని, ఆసక్తి లేని, భరతుడు నడుస్తున్నాడు. మిగిలిన బోయీలకు 
ఇతని నడకతో జత కుదరలేదు. ఎగుడు దిగుడుగా పల్లకి నడుస్తుంటే రాజుకు కోపం వచ్చి బోయీలను 


64 శ్రీమహాభాగవత పంచమస్కంధ కథాసారం 


మందలించాడు. వారు భరతుడు సరిగా నడవటం లేదని చెప్పారు. రహూగణునకు కోపంవచ్చి బ్రహ్మతేజస్సుతో, 
నివురు గప్పిన నిప్పులా ఉన్న భరతుణ్సీ నిందించాడు. భరతుడు మారు చెప్పకుండా పల్లకి మోస్తూనే ఉన్నాడు. 
భరతునకు తనకిది చివరి జన్మమని తెలుసు. అహంకార మమకారాలకు మనస్సులో అవకాశం ఇవ్వలేదు. 
అతడు జ్ఞాని, పరబ్రహ్మ స్వరూపుడు. రహూగణుడు పల్లకి ఎగుడు దిగుడుగా పోతుంటే పిచ్చి కోపంతో అరిచాడు. 
ఓరీ పొగరుబోతా! నడపీనుగా! నీ కుంటినడకను వదిలించి సరి అయిన మార్గంలో నడిపిస్తాను అని కారుకూతలు 
కూశాడు. అది విని భరతుడు ఓ రాజా! నీవు చెప్పింది నిజం. బరువు శరీరానికే గాని నా కేమాత్రం కాదు. 
జీవన్ఫతుడను. నేను మాత్రమే కాదు. జననమరణాలు కల్లి ఉండే వారందరూ జీవన్కృతులే. యజమాని సేవకుడు 
అనే సంబంధం కర్మవల్ల కలిగింది. “నేను రాజును కదా” అనే అభిమానంతో నీవు ఆజ్ఞాపించావు. “న్పీవు మదోన్మత్తుడవై 
ఉన్నావు. మూగవాడు, పిచ్చివాడు, గుద్దివాడు ఎలాగో, నేనూ అంతే. జడుదడను, మృతుడను అయిన నాకు శిక్ష 
విధించిన నీ శ్రమ వ్యర్థం” అని చెప్పి పల్లకి ఎప్పటిలాగే మోయసాగాడు. రహూగణుడు భరతుని శాస్తసమ్మతాలైన 
వాక్యాలను విన్నాడు - అహంకారం తొలగింది. బ్రాహ్మణునకు సాష్టాంగదండప్రణామం చేశాడు. నీవు సామాన్య 
బ్రాహ్మణుడవు కావు. అవధూతలా కనిపిస్తున్నావు. నిగూఢమైన విజ్ఞాన రహస్యాలు నీకు తెలిసినట్టే ఉంది. నీవు 
లోకులను పరీక్షించడం కోసం ఎవరూ గుర్తించడానికి వీలుకాని ఆకారంలో తిరుగుతున్న కపిలమహామునీంద్రుడవే 
అనుకుంటున్నాను. అని రాజు రహూగణుడు బ్రాహ్మణుని ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక రహన్యాలు తెలుసుకున్నాడు. 
భరతుడు రహూగణునితో తాను భరతుడుగా రాజ్యం చేసిన నాటినుండి జరిగిన వృత్తాంతమంతా తెలిపాడు. 
సంసారమనే అడవిలోని కష్టాలను, దుఃఖాలను సవివరంగా చెప్పగా సింధుదెశాధిపతి రహూగణుడు భరతుడికి 
నమస్మారం చేశాడు. మీరు జ్ఞానులు, మీ సాంగత్యంతో నాకు తత్త్వం బోధపడింది. దేహమే ఆత్మ అనే భ్రమ 
నశించింది అన్నాడు. అని ఇలా భరతుడి కథ చెప్పిన శుకయోగీంద్రుడు పరీక్షిత్తుతో ఇలా అన్నాడు. రాజా! 
భరతుడి పవిత్రమైన చరిత్ర ప్రస్తుతించడం నాకు సాధ్యం కానిపని. భరతుడి చరిత్ర వినిపించినవారినీ, విన్నవారినీ 
శ్రీమన్నారాయణుడు తప్పక రక్షిన్తాడు. వారు స్వర్గసుఖం అనుభవిస్తారు అంటూ భరతుడి కథ ముగించాడు 
శుకుడు. 


చివరలో కవి, భక్తవత్సలుడూ, కృపాపారీణుడూ, త్రిజగత్మల్యాణుడూ అయిన శ్రీకృష్ణునికి నమస్కరించి 
ఆశ్వాసాంతంలో మంగళ ప్రదంగా స్వస్తిపలుకులు చెప్పి ముగించాడు. 


పంచమస్మంధంలోని ద్వితీయాశ్వాసంలో 166 గద్యపద్యాలున్నాయి. శుకయోగీంద్రుడు పరీక్షిన్మహారాజుకు 
భాగవతాన్ని వినిపిస్తున్నాడు. భరతుని చరిత్రను వర్ణించి ప్రస్తుతం భరతవంశాన్ని వర్ణించడంతో ఆరంభించి 
నూతనవిషయాన్ని చెప్పడానికి ప్రారంభించాడు. భరతుని కుమారుడైన సుమతి నుంచి విరజునివరకు 
భరతవంశంలోని పలుతరాల్ని వర్ణించాడు. అదే వంశంలో జన్మించిన గయమహారాజు సాక్షాత్తూ నారాయణుని 
అంశమని చెప్పాడు. పరీక్షిన్మహారాజు కోరిక మేరకు ద్వీపాలను, సముద్రాల్ని వర్ణించడానికి పూనుకొన్నాడు. 


శ్రీమహాభాగవత పంచమస్కంధ కథాసారం 65 
పరీక్షిన్మహారాజా! 


ఈ ద్వీపాలు, సముద్రాలు, భూమి ఇవన్నీ భగవంతుని మాయాగుణ విభూతులే. వీటినన్నిటినీ వర్ణించి 
చెప్పడం సాధ్యంకాదు. నాకు తెలిసినంతవరకు చెప్తాను. (శ్రద్ధగా ప్ర్‌న్ను; 


భూమి పద్మాకారంగా ఉంది. మధ్యలో జంబూద్వీపం ఉంది. దాని పొదవు లక్షయోజనాలు, వెడల్పు 
లక్షయోజనాలు. జంబూద్వీపంలో తొమ్మిదివేల యోజనాల విస్తీర్ణం ఉన్న తొమ్మిది వర్షాలు (దేశాలు) ఉన్నాయి. 
వాటికి సరిహద్దులుగా ఎనిమిది పర్వతాలున్నాయి. తొమ్మది వర్వాల మధ్యలో ఇలావృతమనే వర్షం ఉంది. దాని 
మధ్యలో భూపద్మానికి దుద్దులా బంగారు మేరుపర్వతం ఉంది. దాని ఎత్తు లక్షయోజనాలు. దానికి ఉత్తరాన 
నీలం, శ్వేతం, శృంగవంతం అనే మూడు పర్వతాలున్నాయి. ఈ పర్వతాల మధ్యలో రమ్యకం, హిరణ్మయం, కురు 
అనే మూడు వర్నాలున్నాయి. ఇలావృతవర్సానికి దక్షిణాన నిషధపర్వతం, హేమకూటపర్వతం, హిమవత్పర్వతం 
అనే మూడు సరిహద్దు పర్వతాలున్నాయి. వీటి మధ్యలో హరివర్షం, కింపురుషవర్షం, భారతవర్షం అని మూడు 
భూప్రదేశాలున్నాయి. ఇలావృత వర్షానికి పదమట మాల్యవంతం అని, తూర్పున గంధమాదనం అని సరిహద్దు 
పర్వతాలున్నాయి. ఈ రెండూ కేతుమాల, భద్రాశ్వవర్వాలకు సరిహద్దు పర్వతాలు. సుమేరుపర్వతానికి తూర్పున 
మందరపర్వతం, దక్షిణంలో మేరుమందర పర్వతం, పదమట సుపార్వపర్వతం, ఉత్తరాన కుముదపర్వతం ఉన్నాయి. 
ఈ పర్వతాల పైన పదకొండు వందల యోజనాల పొడవు, నూరు యోజనాల వెడల్పు ఉన్న మామిడిచెట్టు, 
నేరేడుచెట్టు, కడిమిచెట్టు, మర్రిచెట్లు ఉన్నాయి. ఈ పర్వతశిఖరాలమీద వందయోజనాల వైశాల్యం ఉన్న 
నాలుగుసరస్సులు, నందనం, చైత్రరథం, వైభాజకం, సర్వతోభద్రం అనే దేవతల ఉద్యానవనాలు ఉన్నాయి. 


మందరపర్వతం మీద ఉన్న మామిడిచెట్లకు కొండ శిఖరాలంత మామిడి కాయలుంటాయి. అవి పండి 
అమృతంలా తియ్యని రసం కలిగి ఉంటాయి. ఆ ఫలాలు మిగులముగ్గి రాలిపోతే వాటిరసం ఒక 
మహాఫప్రవాహమయ్యింది. ఆ ప్రవాహానికి అరుణోదయమని పేరు. ఆ నదిలో పార్వతీదేవి చెలికత్తెలు స్నానం 
చేస్తూంటారు. 

మేరు మందరపర్వతాలమీద నేరేడు చెట్లు ఉన్నాయి. వాటికి ఏనుగంత నేరేడు పండ్లు ఉంటాయి. అవి 
పగిలి వాటిరసం నదులై ప్రవహిస్తోంది. ఆ నదిపేరు జంబూనది. ఆ నదిలోని మట్టి బంగారం అవుతుంది. దానితో 
దేవతలు నగలు చేయించుకుంటారు. 


సుపార్వపర్వతం మీదనుండి ఐదు తేనెనదులు ఇలావృతవర్నాన్ని పదమట భాగంలో తడుపుతూ ప్రవహిస్తూ 
ఉంటాయి. కుముదపర్వతంమీద 'పెద్దమర్రిచెట్టు ఉంది. దానినుండి పాలు, పెరుగు, నేయి, తేనె, బెల్లం, రుచులుకల 
అనేక ఆహారపదార్హ్జాలు పుడుతూ ఉంటాయి. ఆ మర్రిచెట్టు కోరిన వాటినల్లా ఇస్తుంది. దేవతలు, మునులు 
మొదలైనవారు ఆ పర్వతాన్ని ఆశ్రయించుకుని ఆనందంగా కాలం గడుపుతూ ఉంటారు. మేరుపర్వతమనే దుద్దుకు 
కేసరాలవలె చుట్టూ అనేక పర్వతాలు ఉన్నాయి. మేరుపర్వతం మీద సువర్ణ్మమయమైన బ్రహ్మపురం ఉంది. ఆ 


66 శ్రీమహాభాగవత పంచమస్కంధ కథాసారం 


పురానికి ఎనిమిది దిక్కులలో లోకపాలుర పురాలున్నాయి. శ్రీమహావిష్ణువు త్రివిక్రమావతారం ఎత్తినపుడు ఆయన 
కాలిగోటి దెబ్బకు బ్రహ్మాండం పైభాగం బద్దలయ్యింది. ఒక రంధ్రం ఏర్పడింది. పైనున్న జలధార ఆ రంధ్రంద్వారా 
లోపలికి ప్రవహిస్తూ శ్రీమహావిష్ణువు పాదాన్ని స్పృశిస్తూ ప్రవహించింది. ఆ ప్రవాహానికి 'భగవత్సాది” అని పేరు. 
ఆ పాదోదకాన్ని అందరూ ఎంతో భక్తిశద్ధలతో సేవిస్తారు. ఆ ఆకాశగంగ చంద్రమండలాన్ని ఒరుసుకుంటూ 
మేరుశిఖరాన్ని చేరుకుంటుంది. అక్కడ బ్రహ్మపట్టణం చేరుకుని దాని నాల్గుద్వారాల గుండా వెలువడుతుంది. 
నాలుగు ద్వారాల నుండి వెలువడిన నాలుగు ప్రవాహాలకు సీశ్ర, చక్షువు, భద్ర, అలకనంద అని పేర్లు. అలకనంద 
హేమకూట, హిమకూట పర్వతాలను దాటుకుంటూ కర్మక్షేత్రమైన భారతవర్నాన్ని పవిత్రం చేస్తూ సముద్రంలో 
కలుస్తుంది. జంబూద్వీపంలో భారతవర్ష్నం కర్మభూమి. తక్కిన వర్షాలు భోగభూములు. స్వర్గంనుండి పుణ్యశేషాన్ని 
అనుభవించడానికి వచ్చినవారు, అక్కడ పుణ్యఫలాలు అనుభవిస్తూంటారు. అక్కడివారు పదివేలసంవత్సరాల 
ఆయుర్దాయం కలిగి, పదివేల ఏనుగులబలం కలిగి దేవతలతో సమానంగా ఉంటారు. కామసుఖం అనుభవిస్తూ 
మోక్షాన్ని కూడా కోరుకోరు. 


ఇలావృతవర్సానికి శివుడధిదేవత. అక్కడ ఉద్యానవనంలో పార్వతీదేవి విహరిస్తూ ఉంటుంది. అక్కడకు 
ప్రవేశించిన పురుషులు ప్రీలుగా మారిపోతారు. 


భద్రాశ్వవర్షానికి భద్రశ్రవుడు అధిపతి. అతనికి హయగ్రీవుడు ఇష్టదైవం. హరివర్షం లోని వారికి నరసిందుడు 
ఇష్టదైవం. 


కేతుమాలవర్షంలో శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి ప్రీతిని కలిగించడానికి మన్మథరూపంలో ఉంటాడు. 


రమ్యకవర్నానికి మత్స్యరూపుడైన హరి అధిదేవత. మనువు అధిపతి. హిరణ్మ్యయవర్వానికి కూర్మరూపుడైన 
శ్రీహరి అధిదేవత. పితృగణాధిపతి అయిన అర్యముడు అక్కడి ప్రజలతోబాటు ఆ శ్రీహరిని ఆరాధిస్తూ ఉంటాడు. 
ఉత్తరకురువర్నానికి వరాహరూపశ్రీహరి అధిదేవత. కింపురుషవర్నానికి సీతాలక్ష్మణపరివృతుడైన శ్రీరాముడు అధిదేవత. 
భారతవర్షానికి బదరికాశ్రమవాసి నారాయణుడు అధిదేవత. 


భారతవర్షంలో అనేక పర్వతాలు, వాటినుంచి ప్రవహించే అనేక నదీనదాలు ఉన్నాయి. భారతవర్షంలో 
జన్మించిన మానవులు తాము చేసే సత్త్వగుణ ప్రధానకర్మలవల్ల దేవతలుగా, రజోగుణప్రధానకర్మల వల్ల మానవులుగా, 
తమఃప్రధానకర్మల వల్ల నరకంలో యాతనలు పదేవారుగా జన్మిస్తారు. భక్తియోగంతో శ్రీహరిని కొల్చినవారు 
అజ్ఞానం నశించి పరమపదాన్ని పొందుతారు. అందువలన వర్షాలలో భారతవర్షం అత్యంతం ప్రశస్తమైంది. 


ఉ. భారతవర్షజంతువుల భాగ్యము లేమని చెప్పవచ్చు? నీ 
భారతవర్నమందు హరి పల్మజుంబుట్టుచు జీవకోటికిన్‌ 
ధీరతతోడం దత్త ముపదేశము సేయుచుం జెల్మి సేయుచు 
న్నారయ బాంధవాకృతిం గృతార్థులంజేయుచు నుండు నెంతయున్‌. భాగ.5్‌ స్మం.2 ఆ 56ప 


శ్రీమహాభాగవత పంచమస్కంధ కథాసారం 6/7 
అదృష్టమంటే భారతవర్షంలో పుట్టిన జీవులదే. 


శ్రీహరి ఎన్నో పర్యాయాలు ఇక్కడ అవతరించాడు. సాక్షాత్తూ తానే ఇచ్చటి జనులకు తత్తోపదేశం చేశాడు. 
ఈ జనులతో స్నేహం చేశాడు, బంధుత్వం నెరపాడు. ఈ జనులను కృతార్ణులను చేస్తూ ఉంటాడు. 


ఇంతకంటే అదృష్టమంటే ఏమిటి? ఇతరవర్నాలలో అనంతకాలం చస్తూ, పుడుతూ ఉండడం కంటె 
భారతవర్షంలో జన్మంచి సర్వసంగాలను పరిత్యజించి మనస్సును శ్రీహరి పాదపద్మాలయందు నిల్పి అనంత, 
ఆనందమయమైన పరమపదాన్ని పొందడమే కోరుకోదగింది కదా. శ్రీహరి స్మరణ లేని స్వర్గమైనా పరిత్యజింపదగిందే 


కదా. 
సగరపుత్రులు అశ్వమేధాశ్వం కోసమని భూమిని త్రవ్వడం వలన ఎనిమిది ఉపద్వీపాలు ఏర్పడ్డాయి. 


జంబూద్వీపం చుట్టూ లక్షయోజనాల వైశాల్యం ఉన్న ఉప్పుసముద్రం ఉంది. ఇక ఫ్లక్షద్వీపం రెండులక్షల 
యోజనాల వైశాల్యం కలిగి ఉంది. అందలి వారలకు అగ్నిదేవుడు అధిదేవత. ఆ ద్వీపాన్ని ప్రియవ్రతుని కుమారుడైన 
ఇధ్మజిహ్వుడు పరిపాలిస్తున్నాడు. ఆ ఇధ్మజిహ్వుడు ఆ ద్వీపాన్ని ఏడు భూభాగాలుగా విభజించి తన ఏడుగురు 
కుమారుల్ని వాటికి అధిపతులుగా చేసి తాను తపస్సుకై అరణ్యాలకు వెళ్ళిపోయాడు. 

స్లక్షద్వీపంలో ఏడు కులపర్వతాలు ఏడు మహానదులూ ఉన్నాయి. అక్కడి జనులు సహస్రవర్షాలు ఆయుర్ధాయం 
కలిగి దేవతాసమానులుగా ఉంటారు. ప్లక్షద్వీపం చుట్టూ ఇక్షురససముద్రం ఉంది. ప్లక్షద్వీపంకంటె రెంట్టింపు 
వైశాల్యం కలది శాల్మలీద్వీపం. ఆ ద్వీపంలో అనేకయోజనాల పొడవున్న బూరుగుచెట్టు ఉండడం వల్ల ఆ ద్వీపాకి 
ఆ పేరు వచ్చింది. ఆ ద్వీపానికి అధిపతి ప్రియవ్రతుని కుమారుడైన యజ్ఞబాహువు. ఆయన ఆ ద్వీపాన్ని 
ఏడుభాగాలుచేసి వాటికి తన ఏడుగురు కుమారుల్ని అధిపతులుగా చేశాడు. ఆ ద్వీపంలో ఏడు కులపర్వతాలు, 
ఏడు మహానదులూ ఉన్నాయి. ఆ ద్వీపం చుట్టూ సురాసముద్రం ఉంది. 


ఆ సురాసముద్రానికి చుట్టూ కుశద్వీపం ఉంది. అక్కడ గొప్ప దర్భదుబ్బు ఉన్న కారణంగా ఆ ద్వీపానికి 
ఆ పేరు వచ్చింది. ప్రియవ్రతుని కుమారుడు హిరణ్యరేతసుడు ఆ ద్వీపానికి అధిపతి. అత దడా ద్వీపాన్ని ఏడు 
భాగాలుగాచేసి తన ఏడుగురు కుమారులను వాటికి అధిపతుల్ని చేశాడు. ఆ ద్వీపంలో సప్త కులపర్వతాలు, సప్త 
మహానదులూ ఉన్నాయి. ఆ ద్వీపంచుట్టూ నేతిసముద్రం ఉంది. 


ఆ సముద్రానికి అవతల క్రౌంచద్వీపం ఉంది. క్రౌాంచమనే పర్వతం ఆ ద్వీపంలో ఉండడం చేత ఆ ద్వీపానికి 
ఆ పేరు వచ్చింది. ఆ ద్వీపానికి అధిపతి ఘృతపృష్టుడు. ఆయన ఆ ద్వీపాన్ని ఏడుభాగాలు చేసి తన ఏడుగురు 
కుమారుల్ని వాటి కధిపతుల్ని చేశాడు. ఆ ద్వీపంలో ఏడు కులపర్వతాలు, ఏడు మహానదులూ ఉన్నాయి. ఆ 
ద్వీపం చుట్టూ పాలసముద్రం ఉంది. 


పాలసముద్రానికి అవతల శాకద్వీపం ఉంది. ఆ ద్వీపంలో శాక మనే వృక్షం ఉంది. దాని వల్ల ఆ ద్వీపం 
అంతా పరిమళిస్తూ ఉంటుంది. ఆ కారణంచేత ఆ ద్వీపానికి శాకద్వీపం అనేపేరు వచ్చింది. ప్రియవ్రతుని 


68 శ్రీమహాభాగవత పంచమస్కంధ కథాసారం 


కుమారుడైన మేధాతిథి ఆ ద్వీపానికి అధిపతి. ఆ ద్వీపాన్ని ఏడుభాగాలు చేసి తన ఏడుగురు కుమారుల్ని వాటికి 
అధిపతుల్ని చేశాడు. ఆ ద్వీపంలో ఏడు కులపర్వతాలు, మహానదులూ ఉన్నాయి. శాకద్వీపం చుట్టూ దధిసముద్రం 
ఉంది. 


దధిసముద్రానికి అవతల పుష్మరద్వీపం ఉంది. ఆ ద్వీపంలో బ్రహ్మదేవునికి పీఠమయిన బంగారురేకుల 
తామరపువ్వు ఉంది. దానివలన ఆ ద్వీపానికి పుష్మరద్వీపమనే పేరు వచ్చింది. ఆ ద్వీపం మధ్యలో మానసోత్తరం 
అనే పర్వతం ఉంది. ఆ పర్వతానికి నాలుగుదిక్కులలో నాలుగు లోకపాలకుల పట్టణాలున్నాయి. ఆ పర్వతశిఖరం 
మీద సూర్యరథచక్రం తిరుగుతూ మేరుపర్వతానికి ప్రదక్షిణం చేస్తుంది. పుష్మరద్వీపాన్ని చుట్టి మంచినీటి సముద్రం 
ఉంది. సముద్రానికి అవతల లోకాలోక పర్వతం ఉంది. ఆ పర్వతానికి ఆ సముద్రానికి మధ్య రెండుకోట్ల 
యోజనాల విశాలమయిన నిర్ణనభూమి ఉంది. ఆ భూమిని చేరిన వస్తువు తిరిగి దొరకదు. ఆ పర్వతంమీద 
బ్రహ్మ నాలుగు దిగ్గజాలను లోకరక్షణకోసం నిర్మించాడు. 


ఆ పర్వతంమీద శ్రీహరి విష్వక్సేనాదులతోబాటు ఉంటాడు. లోకాలోక పర్వతానికి అవతలివైపు ఎవ్వరూ 
సంచరించలేరు. 


మహారాజా! ఇంతవరకు ధరణీమండలాన్ని గురించి చెప్పాను. ఇక కాంతిమందడలాన్ని గరించి చెబుతాను 
విను. సూర్యుడు బ్రహ్మాండానికి మధ్యలో ఉన్నాడు. సూర్యుడు మేష తులా రాసులలో సంచరించేటప్పుడు 
పగటికాలం రాత్రికాలం సమానంగా ఉంటాయి. వృషభం, మిథునం, కర్మాటకం, సింహం, కన్య అనే ఐదురాసులలో 
సంచరించేటప్పుడు రాత్రి ఒక్కొక్క గడియకాలం (24 నిముషాలు) తగ్గుతూ పగటికాలం పెరుగుతూ ఉంటుంది. 
వృళ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అనే ఐదురాసులలో సంచరించేటప్పుడు రాత్రి ఒకొక్క గడియ (24 
నిముషాలు) పెరుగుతూ, పగటికాలం తగ్గుతూ ఉంటుంది. సూర్యరథం ఒక్క ముహూర్తకాలంలో ముప్పెనాలుగు లక్షల 
ఎనిమిదివందల యోజనాలు ప్రయాణిస్తుంది. - 


సూర్యరథచక్రానికి ఒక ఇరుసు ఉంటుంది. దానికి ఒకవైపు మేరుపర్వతం ఒకవైపు మానసోత్తర పర్వతం 
ఉన్నాయి. సూర్యరథం కాడి ముప్పె ఆరులక్షల యోజనాల పొడవు ఉంటుంది. ఆ సూర్యరథానికి ఏడు ఛందస్సులు, 
ఏడు గుర్రాలుగా ఉంటాయి. త్రమాతటే ఆ రథానికి నారథి. తొమ్మిదికోట్ల ఏభైయొక్క లక్షలయోజనాల వైశాల్యం 
ఉన్న భూమండలాన్ని ఒకక్షణానికి రెండువేలయాబై యోజనాల చొప్పున సంచరిస్తూ ఒక్క పగలు రాత్రిలో 
భూమండలాన్నంతా సూర్యుడు చుట్టివన్తాడు. 


సూర్యుడు కాలచక్రంతోబాటు తిరుగుతూ ఆ యా రాసులలో కనబడుతుంటాడు. సూర్యుడు పన్నెండు 
రాసుల్లోనూ ఒకమారు సంచరించే కాలం సంవత్సరం. దాంట్లో ఆరవభాగం బుతువు. సగభాగం అయనం. ఇదే 
విధంగా సూర్యసంచారాన్ని బట్టీ సంవత్సరం, అయనం, బుతువు, మాసం, పక్షం, తిథులు అనే వ్యవహారం 
ఉంటుంది. సూర్యమండలానికి లక్షయోజనాలపైన చంద్రమండలం ఉంది. చంద్రమండలానికి లక్షయోజనాల 


శ్రీమహాభాగవత పంచమస్కంధ కథాసారం 69 


ఎత్తులో నక్షత్రమండలం ఉంది. అవన్నీ మేరుపర్వతానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. నక్షత్రమండలానికి రెండులక్షల 
యోజనాల ఎత్తులో శుక్రుడు ఉండి ప్రజలకు అనుకూలుడై వర్షం కురిపిస్తాడు. శుక్రునికి పైన రెండులక్షల 
యోజనాల ఎత్తులో బుధుడు ఉంటాదు. కరువు కాటకాలు దోపిడీల భయం కలిగిస్తాడు. బుధునిపైన రెండులక్షల 
యోజనాల ఎత్తులో కుజుడు ఉంటాడు. అతడు వక్రుదైనా అవక్రుడైనా పీడలు కలిగిస్తాడు. కుజునికి రెండు 
లక్షలయోజనాల ఎత్తులో గురుడు ఉంటాడు. వక్రుడైనా అవక్రుడైనా బ్రాహ్మణులకు మంచి చేస్తాడు. గురునికి 
పైన రెండులక్షల యోజనాల ఎత్తులో శని ఉంటాడు. పీడలు కలిగిస్తూ ఉంటాడు. శనికి పైన పదకొండు లక్షల 
యోజనాల ఎత్తులో సప్తర్షిమండలం ఉంది. దానికి పైన పదమూడులక్షల యోజనాల ఎత్తులో శింుమార చక్రం 
ఉంది. శింశుమార చక్రంలో (ధ్రువుడు ఉన్నాడు. ఆయన శింశుమారచక్రం తోక చివర ఉంటాడు. ఈ చక్రం 
శ్రీహరి దివ్యశరీరం. దీనిని భక్తితో ధ్యానిస్తే ఇహలోకంలో సకలసిద్ధులూ లభిస్తాయి. 


సూర్యమండలానికి దిగువ పదివేలయోజనాల దూరంలో రాహుమండలం ఉంది. ఈ రాహువు రాక్షసాధముడు. 
అయినా బ్రహ్మవరంచేత తానొాకగ్రహమై ఇతర[గ్రహాలలో స్ధానం పొందాడు. రాహువు పూర్ణిమనాడు చంద్రుణ్లీ, 
అమావాస్యనాడు సూర్యుణ్లీ కప్పేస్తాడు. వాటినే గ్రహణాలు అంటారు. రాహుగ్రహానికి దిగువన పదివేల యోజనాల 
దూరంలో సిద్ధచారణ, విద్యాధరులు సంచరిస్తూ ఉంటారు. వారికి దిగువన పదివేలయోజనాల దూరంలో యక్షులూ 
భూత, ప్రేతాలూ సంచరిస్తూంటాయి. వాటికింద మేఘమండలం ఉంది. భూమండలానికి పదివేల యోజనాలకింద 
అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలున్నాయి. అవి ఒకదాని కొకటి పదివేలయోజనాల 
దిగువన ఉన్నాయి. ఇవన్నీ స్వర్ణంకంటే ఎంతో గొప్పవి. ఇక్కడ దైత్యులూ, దానవులూ, నాగులూ ఉంటారు. వారు 
ఐశ్వర్యంతో సుఖభోగాలతో నిరంతరం తులతూగుతూ ఉంటారు. పాతాళంలో విష్ణుచక్రం ప్రవేశిస్తుందనే భయం 
మాత్రం ఉంటుంది. అతలంలో మయుని కొడుకైన బలాసురుడు స్వేచ్చగా విహరిస్తూంటాడు. వితలానికి 
హాటకేశ్వరుడనే పేరుతో శివుడే అధిపతి. శివుడు పార్వతితో సుఖీస్తుండగా వారి వీర్యం నుండి వాటకి అనే నది 
పుట్టింది. ఆ నదీజలాలను అగ్ని తాగి ఉమియగా అదే హాటకం (బంగారం) అయ్యింది. వితలం క్రింద సుతలం 
ఉంది. అక్కడ బలిచక్రవర్తి ఉన్నాడు. ఇంద్రునికోసం ఇంద్రుని కోరిక మేరకు బలిని శ్రీహరి యాచించాడు. 
నిజానికి శ్రీహరికి ఏం కావాలి కనుక! బలిచక్రవర్తికి విష్ణువు సుతలంలో ఇంద్రపదవిని ఇచ్చాడు. శ్రీహరి 
బలిచక్రవర్తి నుండి మూడడుగుల ప్రదేశాన్ని దానంగా స్వీకరించి లోకప్రదర్భనార్థం బలికి పాతాళస్వర్గరాజ్యాలు 
ఇచ్చాడు. శ్రీహరి యాచన అనే మిషతో బలిచక్రవర్తి సకలైశ్వర్యాల్ని హరించాడు. బలికి తాతగారు ప్రహ్లాదుడు. 
నరసింహావతారంలో శ్రీహరి ప్రహ్లాదుణ్ణి ఏంకావాలో కోరుకొమ్మన్నాడు. ఆయన రాజ్యాలు కోరలేదు శ్రీహరి పాద 
దాస్యాన్ని కోరాడు. 


కుతలలోకం లోని బలిగ్భృహద్వారంలో, శ్రీహరి శంఖచక్రాదులు ధరించి కాపలా కాస్తున్నాడు. రావణుడు 
లోకాలన్నీ జయించాలనే కోరికతో సుతలంలోకి ప్రవేశించినపుడు శ్రీహరియే రావణుణ్సి బొటనవేలితో 
పదికోట్లయోజనాల దూరంలో పడేవిధంగా విసిరివేశాడు. 


70 శ్రీమహాభాగవత పంచమస్కంధ కథాసారం 


సుతలానికి కింద తలాతలం ఉంది. దానికి మయుడు అధిపతి. ఆయన రాక్షసుల పట్టణాలకు రూపకల్పన 
చేసిన మహాశిల్పి. అతనికి సుదర్శనచక్రం వల్ల తప్ప మరి దేని వల్లా భయం లేదు. తలాతలానికి క్రింద మహాతలం 
ఉంది. ఆ లోకంలో కద్రువ కొడుకులయిన సర్పరాజులు ఉన్నారు. మహాతలం క్రింద రసాతలం ఉంది. 
ఈ లోకంలో దైత్యదానవులయిన నివాతకవచులు, కాలకేయులు అనే వారు నివసిస్తూ ఉంటారు. అన్నిటికన్నా 
దిగువన పాతాళలోకం ఉంది. ఈ లోకంలో వాసుకి మొదలయిన సర్పరాజులు పలుపడగలతో, పడగలమీద 
మణులతో ప్రకాశిస్తూ పాతాళంలో చీకటిలేకుండా చేస్తూ విహరిస్తూ ఉంటారు. పాతాళలోకం అడుగున ఆదిశేషుడు 
ఉన్నాడు. ఆదిశేషుని తలమీద ఉన్న భూమండలం ఆవగింజంత ఉన్నట్లు కనపడుతుంది. ఆదిశేషుడు ప్రథయకాలంలో 
లోకసంహారం కోసం పదకొండుమంది రుద్రులను సృష్టిస్తాడు. ఆదిశేషుణ్ణి సర్పరాజులందరూ సేవిస్తూ ఉంటారు. 
నాగకన్యలు తమ విలాసాలతో ఈయనను సంతోషపెడుతూ ఉంటారు. ఈ అనంతుణ్ణి అందరూ ధ్యానిస్తారు. 
ఈయన వైజయంతీమాలను ధరిస్తాడు. నల్లనివస్తాలు ధరించి, నాగలి పట్టుకుని ఉంటాడు. ముక్తిని కోరేవారికి 
ఈయన ఆరాధ్యుడు. ఎవ్వరైనా ఆయనను స్మరించినంతమాత్రాన అఖిలపాపాల నుండి విముక్తులై సకలశ్రేయస్సులూ 
పొందుతారు. అనంతుణ్లి ధ్యానించడంవల్ల భవబంధాలు తొలగిపోతాయి. 


ఈ విధంగా శుకయోగీంద్రుడు పరీక్షిన్మహారాజుకి వినిపించి, పరీక్షిన్మహారాజు కోరిక మేరకు అనేక నరకాలను 
గురించి ఈ విధంగా చెప్పసాగాడు. 


పరీక్షిన్మహారాజా! మూడులోకాలకు ఆవల దక్షిణదిశలో భూమ్యాకాశాల నడుమ భయంకరమయిన 
నరకలోకాలు ఉన్నాయి. అక్కడ యముడు జీవులను వారి వారిదుష్మర్మలకు తగినట్లుగా దందిస్తూ ఉంటాడు. 
నరకాలు అనేకవిధాలు. 


1. తామిస్రం 2. అంధతామిస్రం 3. రౌరవం 4. మహారౌరవం 5. కుంభీపాకం 6. కాలసూత్రం 
“7 అసిపత్రవనం 8. సూకరముఖం 9. అంధకూపం 10. (క్రిమిభోజనం 11. సందంశం 12. తప్పోర్మి 
18. వజకంటకశాల్మలి 14. వైతరణి 15. పూయోదం 16. ప్రాణరోధం 17. విశసనం 18. లాలాభక్షణం 
19. సారమేయాదనం 20. అవీచిరయం 21. రేతఃపానం అనే పేర్లున్న ఇరవైయొక్క మహానరకాలున్నాయి. 
ఇంతేకాక 1. క్షారకర్టమం 2. రక్షోగణభోజనం 8. శూలప్రోతం 4. దందశూకం 5. అవటనిరోధనం 
6. అపర్యావర్తనం 7. సూచీముఖం అనే మరొక ఏడు నరకాలున్నాయి. ఈ విధంగా మొత్తం ఇరవైఎనిమిది 


నరకాలు. 


ఇతరుల భార్వాపుత్రుల్ని అపహరించేవారిని యమభటులు తాళ్ళతో బంధించి పీడిస్తారు. తామిస్రనరకంలో 
అన్నం పెట్టక, కొండమీదనుండి పడవేసి, కర్రలతో మోది ఆ పాపాత్ముల్ని యమభటులు నరకబాధలకు గురిచేస్తారు. 


పరకాంతలను అనుభవించే వారిని అంధతామిస్రం అనే నరకంలో పడవేస్తారు. కుటుంబపోషణం కోసం 
ఇతరులకు ద్రోహం చేసేవాళ్ళను రౌరవనరకంలో పడవేస్తారు. సాధువులైన పశుపక్షిమృగాదుల్ని బాధించే వ్యక్తుల్ని 


శ్రీమహాభాగవత పంచమస్కంధ కథాసారం 7] 


నల్లచారల దుప్పుల రూపం ధరించి, ఆ మృగాలు హింసిస్తాయి. అవే రౌరవ మహారౌరవనరకాలు. కడుపు 
నింపుకోవడంకోసం ఎలుకల్ని వాటికన్నాలు మూసి చంపేవారిని కుంభీపాకంలో పడవేస్తారు. తల్లిదండ్రులకు, 
బ్రాహ్మణులకు బాధ కలిగించిన వాళ్ళకు కాలసూత్ర నరకమేగతి. పెద్ద పెద్ద లోహపాత్రలలో పైన సూర్యుడు కింద 
నిప్తు మండుతూండగా, ఆకలితో, బాధతో అలమటిస్తూ పరుగులు పెడుతూంటారు ఆ పాపాత్ములు. అదే 
కాలసూత్రనరకం. వేదమారాన్ని వదలిపెట్టి నాస్తికమార్గాన్ని అనుసరించే వాళ్ళను అసిపత్రవనం అనే నరకంలో 
పడవేస్తారు. అక్కడ కత్తులవంటి ఆకులున్నచెట్ల నడుమ పరుగులు తీయిస్తారు. ఆ ఆకులు తగిలి శరీరం ముక్కలు 
ముక్కలుగా తెగిపోతూంటుంది. మరొకవైపు కొరడాలతో కొడుతూంటారు. దండించ తగని వారిని దండించినా, 
బ్రాహ్మణ శ్రేష్టుల్ని శారీరకంగా హింసించినా, అటువంటివాళ్ళకు కాలసూత్రనరకమె గతి. అక్కడ అటువంటి 
పాపాత్ముల్ని యమభటులు చెరకుగడను విరిచినట్లు విరుస్తూ, కుయ్యో మొర్రో అని అంటున్నా లెక్కసేయకుండా 
మహాబాధలు పెడతారు. తమ బతుకేదో తాము బతుకుతున్న జంతువుల్ని హింసించేవాళ్ళను అంధకూపనరకంలో 
పడవేస్తారు. అక్కడ తాను వేటిని హింసించాడో ఆ జంతువులచేత హింసింపబడుతూ, నిద్రలేక, దిక్కు మాలినశరీరంతో 
చచ్చినవానిలా పడి ఉంటాడు. తానుకూడబెట్టిన సొమ్మును తానొక్కడే కాకిలా తినేవాడు క్రిమిభోజనం అనే 
నరకంలో పడతాడు. అక్కడ వాడు పురుగై పురుగులనే తినవలసి ఉంటుంది. బంగారాన్ని రత్నాదుల్నీ 
అపహరించినవాడు అగ్ని తప్తనరకంలో పడతాడు. యమభటులు మండుతున్న ఇనుపగుళ్ళను అతని శరీరం 
మీద విసిరి, మండుతున్న ఇనుపచువ్వల్ని శరీరంలో గుచ్చుతూ పీడిస్తారు. వావి వరుసలు లేకుండా ప్రవర్తించిన 
ప్రీపురుషుల్ని మండే ఉక్కుస్తంభాల్ని కౌగిలించుకొనేటట్లు చేస్తారు. 


జంతువులతో సంభోగించే వారిని వజ్రాలమేకుల బూరుగుచెట్లకు కట్టి కొడతారు. నాస్తికులకు వైతరణీనదియే 
గతి. ఆ నది మాంసం, ఎముకలు, చీము, నెత్తురు మొదలయిన జుగుప్సాకరమైన పదార్థాలతో నిండి ఉంటుంది. 
నాస్తికులు దానిలో పడి మునుగుతూ తేలుతూ వాటినే తింటూ ఉంటారు. వేటగాళ్ళు పదునైన ఆయుధాలతో 
చీల్చబడుతూ ఉంటారు. డాబుదర్పాల కోసం యాగాలు చేసి, పశుహింస చేసేవారిని అక్కడ రంపాలతో కోస్తారు. 
భార్యచేత రేతపానం చేయిస్తే నరకంలో రేతస్సుతో నిండిననదిలో మునుగుతూ అదే తాగుతూ ఉందాలి. ఇళ్ళకు 
నిప్పుపెట్టెవార్చి, విషంపెట్టి చంపేవార్ని అక్కడ కుక్కలు పీక్కు తింటాయి. లంచం పుచ్చుకునే వాళ్ళను దొంగసాక్ష్యాలు 
చెప్పేవాళ్ళను కొండల మీద నుండి బండరాళ్ళ మీదకు తోస్తారు. సోమపానం పేరుతో మద్యపానం చేస్తే వారిచేత 
మరిగే ఉక్కునీరు తాగిస్తారు. జంతువులను బలి ఇచ్చేవారిని చురకత్తులతో పొడుస్తారు. ప్రాణుల్ని సూదులు 
గుచ్చి బాధిస్తే వారిని కొరతవేస్తారు. వారక్కడ ఆకలితో అలమటిస్తూ ఉంటే రాబందులూ, గద్దలూ వాళ్ళను 
పీక్కుతింటూ ఉంటాయి. అతిథుల్ని చీదరించుకొనేవాళ్ళని, రాబందులు ముక్కులతో పొడిచి పీక్కుతింటాయి. 
పిసినారుల్ని యమకింకరులు నానాబాధలపాలు చేస్తారు. పాపాత్ములకు నరకం తప్పదు. ధర్మాత్ములు స్వర్గం 
పొందుతారు. 


72 శ్రీమహాభాగవత పంచమస్కంధ కథాసారం 


పరీక్షిన్మహారాజా! ఇంతవరకు అనేక లోకాల్ని గురించి నీకు చెప్పాను. ఈ సమస్తభువనాలు శ్రీమన్నారాయణుని 
స్టూలశరీరం. దీనిని ధ్యానించి, క్రమంగా ఆత్మధ్యానానికి సాగిపోవాలి. అది ముక్తికి మార్గం. అంటూ శుకుడు 
తరువాతి కథా కథనానికి సాగిపోయాడు. 


చివరలో కవి మూడుపద్యాలతో కృష్ణుణ్ణి స్తుతించి పంచమస్మంధంలోని రెండో ఆశ్వాసాన్ని ముగించాడు. 


సకలసుకవులసమూవహానికి ఎంతో సంతోషం కలిగించేవాడైన బొప్పనామాత్యుని కుమారుడు గంగనార్యుడు 
రచించిన శ్రీమహాభాగవతపురాణం పంచమస్మ్కంధంలోని ద్వితీయాశ్వాస సారాంశం ఇది. 


- దా॥ కొంపెల్ల రామసూర్యనారాయణ 


ఐిరకయనూచిక 


చతుర్ధస్కంధము 


విషయము 
మైత్రేయుండు విదురనకు స్వాయంభువమను పుత్రికల వంశవిస్తారంబు దెలుపుట 
కర్ట్వమప్రజాపతి సంతతి 
దక్షప్రజాపతి సంతతి 
ఈశ్వరునకు దక్ష్మప్రజాపతికిని విరోధము సంభవించుట 
దక్షప్రజాపతి యజ్ఞము చేయునపుడు దాక్షాయణి యచ్చటికిం బోవుట 
శివుండు వీరభద్రుచే దక్షయజ్ఞంబు ధ్వంసంబు 'సేయించుట 
దేవతలు వీరభద్రాదులచేం బరాజితులై బ్రహ్మతో విన్నవించుట 
(బ్రహ్మాదులు దక్షిణామూర్తి రూపుందగు నీశ్వరుని స్తుతించుట 
ఈశ్వరుండు బ్రహ్మాదులచేం బ్రార్ధింతుడై దక్షాదుల ననుగ్రహించుట 
దక్షాదులు విష్ణువును స్తుతించుట 
(ధ్రువోపాఖ్యానము 
('ధ్రువుండు నారదోపదేశంబు వడసి తపంబు సేయుట 
సాక్షాత్మరించిన భగవంతుని (ధ్రువుండు స్తుతించుట 
'ధ్రువుండు మరల దన పురంబునకు వచ్చుట 
'ధ్రువుండు కుబీరానుచరులైన గుహ్యకులతో యుద్ధము సేయుట 
అంగపుత్రుండగు వేనుని చరిత్ర 
పృథుచక్రవర్తి గోరూపిణియగు భూమివలన నోషధులం బిదుకుట 
పృథుచక్రవర్తి యశ్వమేధంబు సేయునెడ నింద్రుం డశ్వము నపహరించుట 
నారాయణుండు ప్రసన్నుండై పృథుచక్రవర్త్సి ననుగ్రహించుట 
పృథుచక్రవర్తి సభాసదులకు సద్ధర్మముల నుపదేశించి బ్రాహ్మణ ప్రశంస సేయుట 
పృథుచక్రవర్తి యొద్దకు సనకాదు లరుగుదెంచుట 


1086 
మేత 
134 
మేత్త్వ/ 
155 
192 
225 
ఐ4ఐి 
253 
267/7 
ఐరి4్వ 


73 


74 


పృథుచక్రవర్తి జ్ఞాన వైరాగ్యవంతుండై ముక్తినొందుట 

రుద్రుండు ప్రచేతసులకు యోగాదేశమను స్తోత్రముం దెల్పుట 
నారదుండు ప్రాచీనబర్జికి జ్ఞానమార్గమును దెలియంజేయుట 
పురంజనోపాఖ్యానము 

ప్రచేతసుల తపంబునకు భగవంతుండు మెచ్చి వరంబు లిచ్చుట 


పంచమస్కంధము 


ప్రథమాశ్వాసము 


ప్రియవ్రతుని చరిత్రము 

భగవంతుందడగు నారాయణుండు బుషభావతార మెత్తుట 
బుషభుండు పుత్రులకు నీతి యుపదేశించుట 
భరతోపాఖ్యానము 

వృషల రాజభృత్యులు కాళిబలికి భరతునిం గొాంపోవుట 
భరతుండు రహూగణుని మాటలకుం బ్రత్యుత్తరంబు లిచ్చుట 


ద్వితీయాశ్వాసము 


శుకయోగి యుపదేశమునం దెల్పు భూగోళ నిర్ణయము 
భగణ విషయము 
శుకయోగి పరీక్షిత్తునకుం దెలిపెడి నరకలోక వర్ణనము 








శ్రీరస్తు 


శీమహాభాగవతము 
చతుర్ధస్కంధము 


శ్రీవిలసితధరణీతన, యావదనసరోజవాసరాధిప! సితరా 
జీవదళనయన! నిఖిలధ, రావరనుత! సుగుణధామ! రాఘవరామా! | 


ప్రతిపదార్థం : శ్రీ= ఐశ్వర్యంతో; విలసిత= ఒప్పినట్టి; ధరణీతనయా= భూపుత్రి సీత యొక్క వదన= ముఖం అనే 
సరోజ= పదానికి; వాసర+అధిప= దిన రాజు అయిన సూర్యదేవుని వంటివాడా!; సిత= తెల్లని; రాజీవదళ= తామర 
రేకులవంటి; నయన! = నేత్రాలు కలవాడా!) నిఖిల= సమస్తమైన; ధరావర= భూపతులచేత; నుత= కొనియాడ బడినవాడా!; 
సుగుణధామ= ఉత్తమ గుణాలకు నిలయమైన వాడా!; రాఘవ= రఘువంశానికి చెందిన; రామా!= ఓ రామా! 


తాత్పర్యం : మంచి సిరిగల సీత్రాదేవిముఖపద్నానికి సూర్యునివంటివాడా! తెల్లతామర పూరేకుల్లా విప్పారిన నేత్రాలు 
కలవాడా! సమస్త రాజలోకం కీర్తించినవాడా! మంచిగుణాలు రాశిగా కలవాడా! రామా! (అంటూ పోతన శ్రీరాముని 
సంబోధిస్తున్నాడు). 


అవతారిక : ప్రధానకథకు (శ్రోత పరీక్షిత్తు కథకుడు శుకయోగి. పరీక్షిత్తుకి శుకమహర్షి చెప్పిన కథను సూతుడు 
మహర్చులందరికీ వినిపిస్తున్న కథ ఇది. పౌరాణికుడు సూతుడు. (శ్రోతలు మునివర్యులు. 


వ. మహనీయగుణగరిష్టులగు నమ్ముని శ్రేష్టులకు నిఖీలపురాణవ్యాఖ్యాన వైఖరీసమేతుందైన సూతుం 
డిట్లనియె: నట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె. 2 


ప్రతి : మహనీయ= గొప్పు గుణ= గుణాలచేత; గరిష్టులు+అగు= ఘనులైన; ఆ+మునిశ్రేష్టులకున్‌= ఆ శౌనకాది 
మహామునులకు; నిఖీల= సమస్తమైన; పురాణ= పురాణాలను; వ్యాఖ్యాన = తెలియజేసే; వైఖరీ= పద్ధతితో; సమేతుండు+ఐన = 
కూడినవాడైన; సూతుండు= సూతుడు; ఇట్లు= ఈ ప్రకారంగా; అనియెన్‌= చెప్పాడు; అట్లు= ఆ తీరున; ప్రాయ+ 
ఉపవిష్టుండు+ఐన= ఉపవాసాలతో ప్రాయోపవేశం చేస్తున్న; పరీక్షిత్‌+నర+ఇంద్రునకున్‌= మహారాజైన పరీక్షిత్తునకు; 
శుకయోగి+ఇంద్రుండు= యోగుల్లో శ్రేష్టుడయిన శుకమహర్షి ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 

తా; సూతుడు అవ్టాదశపురాణాలను విప్పి చెప్పే వైఖరి కలవాడు. శౌనకాది మహామునులంతా గొప్ప గుణవంతులు. ఆ 
మునివరేణ్యులకు, సూతుడు కథను చెప్పడం ప్రారంభించాడు. ఉపవాసాలతో ప్రాణ పరిత్యాగానికి సిద్ధమవుతున్న మహారాజు 
పరీక్షిత్తుతో శుకయోగి ఇలా అన్నాడు. 

విశే : ప్రాయోపవిష్పుడు- సంకల్పపూర్వకంగా అన్ని బంధాలను వదలివేసి దేహాన్ని త్యాగం చేయడం కోసం ఉపవసించేవాడు. 
దీనిచే పుణ్యలోక ప్రాప్తి కల్గుతుంది - ప్రకృష్టమేతి పుణ్యలోక మనేనేతి ప్రాయః - అని గురుబాల ప్రబోధిక. 


2 శ్రీమహాభాగవతము 


3 మైత్రేయుండు విదురునకు స్వాయంభువ మనువుత్రికల వంశవిస్తారంబు దెలువుట * 


సీ జననాథ! విను విదురునకును మైత్రేయ మునినాథచంద్రుండిట్లనియె మరల 
స్వాయంభువున కర్థి శతరూపవలనను గూంతులు మువ్వు రాకూతి దేవ 
హూతి ప్రసూతులు నొనరం బ్రియవ్రతోత్తానపాదులు నను తనయయుగము 
జనియించి రంద(గ్రసంభవయైన యాకూతిని సుమహితభ్రాత్భమతిని 


తే. దనకు సంతానవిస్తరార్థంబుగాంగం, బుత్రికాధర్మ మొంది యా పువ్వుంబోండిం 
బ్రకటమూర్తి రుచిప్రజాపతికి నిచ్చె, మనువు ముదమొంది శతరూప యనుమతింప. తి 


ప్రతి : జననాథా!= ఓరాజా!; వినుము= విను; విదురునకును= విదురుడితో; మైతశ్రేయ= మైత్రేయుడన) మునినాథచంద్రుండు = 
చంద్రునివలె ఆహ్లాదం కల్గించే మునీశ్వరుడు; మరల= తిరిగి; ఇట్లు= ఈ రీతిగ్రాా అనియెన్‌= అన్నాడు; స్వాయంభువునకున్‌= 
స్వాయంభువ మనువునకు; అర్ధిన్‌= కోరికతో; శతరూపవలనను= శతరూపవల్ల; ఆకూతి, దేవహూతి, ప్రసూతులు= 
ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే; మువ్వురు= ముగ్గురు; కూంతులు= పుత్రికలు; ఒనరన్‌= ఇంపుగా; ప్రియవ్రత+ 
ఉత్తానపాదులు+అను= ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే పేర్లుగల;) తనయ యుగము= ఇద్దరు కొడుకులు; జనియించిరి= 
పుట్టారు; అందున్‌= ఆ సంతతిలో; అ(గ్ర= ముందు; సంభవ+ఐన= పుట్టినదైన; ఆకూతిని= ఆకూతి అనే కన్యను; 
సుమహిత= గొప్పవారైన; భ్రాతృమతిని= సోదరులున్న ఆమెను, (సోదరులున్న కన్యను వివాహమాడుట సంప్రదాయం); 
మనువు= స్వాయంభువమనువు; తనకున్‌= తనకు; సంతాన = పుత్రపౌత్ర వంశరూపమైన; విస్తర= పరంపర (బాహుళ్యం); 
అర్థంబు= ప్రయోజనం; కాంగన్‌= అవునట్లుగా? పుత్రికా ధర్మమున్‌= పుత్రికా ధర్మాన్ని (మగ సంతానంలేని తండ్రి 
ఆడపిల్ల పెళ్ళి సమయంలో ఆమె తొలి చూలు పిల్లవాణ్ణి తనకు ప్రదానం చేయుమని అల్లుడితో ఒప్పందపడడం); ఒంది= 
అవలంబించి; ఆ, పువ్వు+పోండిన్‌= పూవు వంటి మృదువైన శరీరం కల ఆమెను; ప్రకటమూర్తి= స్ఫురద్రూపం కల; 
రుచిప్రజాపతికిన్‌= రుచి అనేపేరుగల ప్రజాపతికి; శఈతరూప= శతరూప; ముదమున్‌= సంతోషాన్ని ఒంది= పొంది; 
అనుమతింపన్‌= ఒప్పుకోగాా మనువు= స్వాయంభువుడు; ఇచ్చెన్‌= అప్పగించాడు. 
తా : ఓ రాజా! వినండి. విదురుడితో మైఖశ్రేయమునీంధద్రుడు తిరిగి ఇలా చెప్పసాగాడు. స్వాయంభువ, శతరూప దంపతులకు 
ముగ్గురు కూతుళ్లూ, ఇద్దరు కొడుకులూ ఎంతో ఇంపుగా పుట్టారు. వారు ఆకూతి, దేవహూతి, ప్రసూతి, ప్రియవ్రతుడు, 
ఉత్తానపాదుడు. వీళ్లల్లో తొలిబిడ్డ ఆకూతిని మనువు, రుచి అనే ప్రజాపతికి ధర్మ్శపత్నిగా చేశాడు. మనుమలు, మునిమనుమల 
పరంపర కోసం కలుపుకుంటున్న ఈ సంబంధాన్ని శతరూప కూడా సంతోషంగా సమ్మతించింది. 
విశే ; సుమహిత (భ్రాతృ్భమతిని - శ్రేష్టులగు సోదరులుగల దానిని - అని ఆకూతిని వర్ణించడం గమనార్హం. 

పితా న జ్ఞాయతే యస్యా భ్రాతా యదినవిద్యతే, 

నోపయిచ్చేత్తు తాం కన్యాం ధర్మలోపభయాత్యుధీః 1 అన్న ధర్మశాన్రిక్త్తి ననుసరించి సోదరుడు గల కన్యను 
పెండ్లాడడం సముచితమన్న దృష్టితో ఇలా వర్ణించడమైనది. 
వ. అట్లు వివాహంబైన రుచిప్రజాపతి బ్రహ్మవర్చస్వియుం బరిపూర్ణ గుణుందును గావునం జిత్తెకాగ్రతం దేసి 
యాకూతి యందు శ్రీవిష్ణుండు యజ్ఞరూపధరుం డగు పురుషుండుగను జగదీశ్వరి యగు నాదిలక్ష్మి 


చతుర్ధస్కంధము 3 


యమ్మహాత్మునకు నిత్యానపాయిని గావునం దదంశంబున దక్షిణ యను కన్యకారత్నంబుగను మిథునంబు 
సంభవించె; నందు స్వాయంభువుండు సంతుషవ్టాంతరంగుం డగుచుం బుత్రికాపుత్రుండును, వితతతేజోధనుందును, 
శ్రీ విష్ణుమూర్తి రూపుండును నగు యజ్ఞనిం దన గృహంబునకుం దెచ్చియునిచె; రుచియుం గామగమన మైన 
దక్షిణ యను కన్యకాలలామంబును దన యొద్దన నిలిపె; నంత సకల మంత్రాధిదేవత యగు శ్రీయజ్ఞుండు 
దనుం బతిగం గోరెడు దక్షిణయను కన్యకం బరిణయంబయ్యె; వార లాదిమిథునంబు గావున నది నిషిద్ధంబు 
గాకుందె నని చెప్పి మైత్రేయుండు వెండియు నిట్లనియె. శ 


ప్రతి : అట్లు= ఆ విధంగా; వివాహంబు+ఐన = పెళ్ళి అయిన; రుచిప్రజాపతి= రుచి అనే ప్రజాపతి; బ్రహ్మవర్చస్వియున్‌= 
బ్రహ్మతేజస్సు కలవాడు; పరిపూర్ణ గుణుండును = విశిష్టమైన గుణాలు నిండుగా కలవాడు కావునన్‌= కాబట్టి, చిత్త+ఏకాగ్రతన్‌+ 
చేసి= సహజ సమాధి నిష్టడవడంవల్ల ఆకూతి+అందున్‌= ఆకూతి కడుపున; శ్రీవిష్ణుందు= శ్రీవిష్ణువు; యజ్ఞరూపధరుండు+ 
అగు= యాగరూపాన్ని ధరించినవాదైన; పురుషుండుగను= మగవాడుగాను; జగత్‌+ఈశ్వరి+అగు= జగత్తుకు 
నియామకురాలగు; ఆదిలక్ష్మి= లక్ష్మీదేవి; ఆ+మహా+ఆత్మునకున్‌= ఆ పుణ్యపురుషునకు, (విష్ణువుకు); నిత్య+అనపాయిని= 
ఎప్పుడూ విడిచి ఉండనిది;ి కావునన్‌= కాబట్టి; తద్‌+అంశంబునన్‌= ఆ అంశతో; దక్షిణ= దక్షిణ అనే పేరుగల; 
కన్యకారత్నంబుగను= ఉత్తమ కన్యగను; మిథునంబు= కవలలుగా; సంభవించెను= పుట్టారు; అందున్‌= ఆ ఇద్దరిలో; 
స్వాయంభువుండు = స్వాయంభువమనువు; సంతుష్టా సంతోషించిన; అంతరంగుందడు = మనస్సు కలవాడు; అగుచున్‌= 
అవుత్తూ; పుత్రికాపుత్రుండును= తన కూతురైన ఆకూతి కొడుకున్నూ (మనుమడు) వితత= వ్యాపించిన; తేజస్‌+దనుందును= 
కాంతిసంపన్నుడునూ; శ్రీవిష్ణుమూర్తి రూపుండును= శ్రీమహావిష్ణువు పోలిక కలవాడున్తూ అగు= అయిన; యజ్ఞునిన్‌= 
యజ్ఞుణ్ణి తన గృహంబునకున్‌= తన ఇంటికి; తెచ్చి= తీసుకుని వచ్చి; ఉనిచెన్‌= ఉంచాడు; రుచియున్‌= రుచి ప్రజాపతిగూడ; 
కామగమన +ఐన = కోరుకున్నట్టు ప్రవర్తించేది అయిన, దక్షిణ +అను = దక్షిణ అనే; కన్యకాలలామంబును = కన్యకామణిని; 
తన+జఒద్దన్‌+అ= తన దగ్గరే నిలిపెన్‌= నిలిపాడు; అంత= ఆ తర్వాత; సకల= అన్ని మంత్ర= మంత్రాలకు; అధిదేవత+అగు= 
అధిష్టాన దేవత అయిన; శ్రీయజ్ఞుండు= శ్రీయజ్ఞుడు; తనున్‌= తనను; పతిగన్‌= మగనిగా కోరెడు= ఇచ్చగించ్వే దక్షిం+అను= 
“దక్షిణ” అనే; కన్యకన్‌= పడుచును; పరిణయంబు= వివాహం; అయ్యెన్‌= చేసుకున్నాడు; వారలు= వాళ్ళిద్దరూ; ఆది 
మిథునంబు= తొలి జంట; కావునన్‌= కాబట్టి, అది= (వారిపెళ్ళి); నిషిద్ధంబు= కాదనరానిది; కాక+ఉందెన్‌= కాకపోయింది; 
అని చెప్పి= అని మాట్లాడి; మైత్రేయుండు= మైత్రేయ ముని; వెండియున్‌= మళ్లీ; ఇట్లు= ఇలా; అనియెన్‌= పలికాడు. 


తా : అలా పెళ్లి జరిగిన రుచిప్రజాపతి, బ్రహ్మతేజస్పి, ఉన్నతుడు, సమబుద్ధితో మనస్సును లోబరుచుకోగలవాడు అవడం 
వల్ల ఆకూతి కడుపున విష్ణువు అంశతో యజ్ఞుడనే మగవాడూ, విష్ణుమూర్తిని ఎపుడూ విడిచి ఉండని (ఎడబాటు ఎరుగని) 
జగన్మాత ఆదిలక్ష్మి అంశతో “దక్షిణ అనే పడుచూ జంటగా పుట్టారు. మంచివర్పస్సు కలవాడూ, విష్ణుమూర్తి స్వరూపుడూ, 
తన దౌహిత్రుడూ అయిన యజ్ఞుణ్ణి, న్వాయంభువమనువు ఎంతో సంతోషపడుతూ తన ఇంటికి తీసుకుని వచ్చి, సత్వ 
ప్రకృతిగల తన కూతురు 'దక్షిణిను రుచిప్రజాపతి తనయొద్దనే ఉంచుకున్నాడు. సకల మంత్రాధిదేవత అయిన శ్రీయజ్ఞుడు, 
తననే వరించాలనే ఉద్దేశంతో ఉన్న 'దక్షిణను పెళ్లాడాడు. వాళ్లు ఆది దంపతులు కాబట్టి అన్నాచెల్లెళ్ల వరుసగల ఆ ఇద్దరి 
పెళ్లి ఎవరికీ నిషేధింపదగినది కాలేదు. (సరికాదనిగాని జరుగరానిదని కాని అనిపించనిదని భావం) అని చెప్పి మైత్రేయుడు 
మళ్లీ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. 


శ శ్రీమహాభాగవతము 


విశే ; ఈ విశిష్టవివాహవిధి నిషేధింపతగినది కాదని భావం. ఎందుకంటే తరువాతతరువాత వధూవర కులగోత్రాల 
నియమాలు అప్పటికి ఏర్పడినవి కావు. 


క. ధీమహిత! యంతవారల, యామాఖ్యలు గలుగు దేవతావళి గడంకన్‌ 

వేమజు నభినందించుచు, నా మిథునము వలనంబుట్టె నతిబలయుతమై. ర్‌ 
ప్రతి : ధీమహిత! = చక్కటిబుద్ధితో ఒప్పే ఓ విదురా!; అంతన్‌= ఆ తర్వాత; వారలన్‌= వాళ్లను; యామ= యామములు 
అనే; ఆఖ్యలు= పేరులు; కలుగు= కల; దేవత +ఆవళి= దేవతలసముదాయం; కడంకన్‌= ప్రయత్నపూర్వకంగా; వేమజు= 
పలుమార్గు; అభినందించుచున్‌= ప్రస్తుతిస్తూ ఆ మిథునమువలనన్‌= ఆ ఆలుమగల జంటకు; అతి బలయుతము+ఐ = 
కండపుష్టి కలిగి; పుట్టెన్‌= జన్మించారు. 
తా : ఓ విదురా! దేవతలచేత పొగడబడిన పుణ్యదంపతులు దక్షిణాల్రీయజ్ఞులకు అతిబలవంతులైన “యామ” అనే 
పేర్లుగల పిల్లలు కలిగారు. 


విశే ; యామములు అంటే జాములు అని అర్ధం. ఒక రోజులోని (పగలు, రాత్రి) 12 కాలభాగాలు. ఒక్కొక్క భాగం 
ఒకరాశి ప్రమాణంతో ఉంటుంది. 


వ. వారు తోషుండును బ్రతోషుందును సంతోషుందడును భద్రుండును శాంతియు నిడస్పతియు నిధ్ముండును 
గవియు విభుండును వహ్న్షియు సుదేవుండును రోచనుండును ననం బన్నిద్దజు సంభవించిరి; వారలు 
స్వాయంభువాంతరంబునం “దుషితు” లను దేవగణంబులై వెలసిరి; మశియు మరీచి ప్రముఖులైన 
మునీశ్వరులును యజ్ఞుండును దేవేంద్రుండును మహాతేజస్సంపన్ను లయిన ప్రియవ్రతోత్తానపాదులుం 
గలిగి పుత్రపౌత్రనప్పవంశంబులచే వ్యాప్తంబయి యా మన్వంతరంబు పాలితం బగుచు వర్తిలై; మనువు 
ద్వితీయపుత్రియైన దేవహూతిం గర్దమున కిచ్చి తద్వంశవిన్తారంబు గావించెనని మున్న యొజింగించితి; 
వెండియు నమ్మనువు మూండవచూలైన ప్రసూతి యను కన్యకను బ్రహ్మపుత్రుండగు దక్షప్రజాపతికి నిచ్చె; 
నా దక్షునకుం బ్రసూతివలన నుదయించిన ప్రజాపరంపరలచేత ముల్లోకంబులు విసృతంబు లయ్యె; 
మజియుం గర్దమపుత్రికా సముదయంబు బ్రహ్మర్షి భార్య లగుటం జేసి వారివలనం గలిగిన సంతాన 
పరంపరల వివరించెద. 6 

ప్రతి :; వారు= ఆ పిల్లలు; తోషుండును= తోషుడూ; ప్రతోషుందడును= ప్రతోషుడూ; సంతోషుందడును= సంతోషుడు; 
భద్రుండును= భద్రుడు; శాంతియున్‌= శాంతి; ఇడస్పతియున్‌= ఇడస్పతి; ఇధ్ముండునూ= ఇధ్యుడు; కవియున్‌= కవి; 
విభుండునూ= విభుడు; వహ్నియున్‌= వహి సుదేవుండును= సుదేవుడు; రోచనుండును= రోచనుడు; అనన్‌= అనే 
పేర్లతో; పది+ఇద్దజఖు= పన్నెండు మంది; సంభవించిరి= పుట్టారు; వారలు= ఆ పన్నెండుగురు; స్వాయంభువ +అంతరంబునన్‌= 
స్వాయంభువ మనువుకాలంలో; తుషితులు +అను= తుషితులనే పేరుతో; దేవగణంబులు +ఐ = దేవజాతులుగా; వెలిసిరి= 
ప్రసిద్ధి పొందారు మజియున్‌= మరికొంతకాలానికి; మరీచి ప్రముఖులు+ఐన= మరీచి మొదలైన; ముని+ఈశ్వరులును= 
గొప్ప మునులున్నూూ యజ్ఞుండును= యజ్ఞుడనే పేరుగలవాడూ; దేవ+ఇం[ద్రుండును= దేవేంద్రుడున్నూ; మహా= గొప్ప; 
తేజస్‌+సంపన్నులు+అయిన= కాంతికి నిధులైన; ప్రియవ్రత+ఉత్తాన పాదులు= ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 


చతుర్ధస్కంధము ర్‌ 


మనువు కొడుకులున్నూూ కలిగి= పుట్టి పుత్ర= కొడుకులూ; పొత్ర= మనుమలూ; నప్పు= మునిమనుమలూ అనే; 
వంశంబులచే= సంతతి సముదాయంచే; వ్యాప్తంబు+అయి= వ్యాపించబడది; ఆ= నిర్దేశించిన; మను+అంతరంబు= మరొక 
మనువుచే; పాలితంబు= పెంపొందించుకొనబడింది; అగుచున్‌= అవుతూ; వర్తిల్లెన్‌= ఉండసాగింది; మనువు= మనువు; 
ద్వితీయ పుత్రి+అయిన= రెండో కూతురు అయిన; దేవహూతిన్‌= దేవహూతిని; కర్టమునకున్‌= కర్టముడికి; ఇచ్చి= 
భార్యగా సమర్పించి; తద్‌= ఆ; వంశవిస్తారంబు= పుత్రపౌత్రాది వరుసలతో పెంపు కలదిగా; కావించెన్‌= చేశాడు; అని= 
అని మున్ను+అ (అవధారణార్థం)= ఇంతకు మునుపే ఎటింగించితిన్‌= తెలియచెప్పాను; వెండియున్‌= మళ్లీ ఆ+మనువు= 
ఆ స్వాయంభువ మనువు; మూండవ చూలు+ఐన= మూడవ బిడ్డ అయిన; ప్రసూతి+అను= ప్రసూతి అను పేరుగల; 
కన్యకను= కన్నెపిల్లను; బ్రహ్మపుత్రుండు +అగు = బ్రహ్మకొడుకు అయిన; దక్షప్రజాపతికిన్‌ +ఇచ్చెన్‌= దక్షప్రజాపతి కివ్వగా; 
ఆ+దక్షునకున్‌= ఆ దక్షునికి; ప్రసూతివలనన్‌= ప్రసూతి వల్లు ఉదయించిన = పుట్టిన; ప్రజాపరంపరలచేత= సంతానాల 
వరుసల చేత; మూడులోకంబులు = స్వర్ణమర్శపాతాళలోకాలు మూడునూ; విస్సృతంబులు +అయ్యెన్‌= విస్తరించాయి; 
మటీయున్‌= ఇంకనూ; కర్దమ= కర్దమ ప్రజాపతి; పుత్రికా సముదయంబు= కూతుళ్లందరూ; బ్రహ్మ+బుషి= బ్రహ్మర్నులకు; 
భార్యలు +అగుటన్‌ +చేసి= గృహిణు లవడంవల్లు వారివలనన్‌= వారివల్ల కలిగిన = పొందిన; సంతానపరంపలన్‌= 
పుత్రపౌత్రాది వంశాల తీరులను గూర్చి; వివరించెదన్‌= విస్తరించి చెప్తాను. 


తా : తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇడస్పతి, ఇధ్యుడు, కవి, విభుడు, వహి సుదేవుడు, రోచనుడు 
అనే పన్నెండుమంది పిల్లలు పుట్టారు. వీళ్లే స్వాయంభువ మన్వంతర కాలంలో *“తుషితులు” అనే పేరుతో దేవతలుగా 
ప్రసిద్ధిని పొందారు. ఇంకా ఆ మన్వంతరంలోనే మరీచి మొదలైన మునినాథులూ, యజ్ఞుడూ, ఇంద్రుడూ ఇంకా 
కాంతిమంతులైన ప్రియవ్రత ఉత్తానపాదులునూ ఆ కొడుకులూ, మనుమలూ, ముని మనుమలతో వ్యాపించి వృద్ధిపొందారు. 


మనువు రెండో కూతురైన దేవహూతిని కర్టమునికి అప్పగించి ఆ వంశాన్ని వృద్ధి చేశారని ముందే తెలిపాను. ఇక 
ఆ మనువు మూడవ సంతానం అయిన “ప్రసూతి” అనే కన్యకను బ్రహ్మకొడుకు దక్షుడి కిచ్చాడు. ఆ దక్షప్రసూతులకు కల్గిన 
సంతతి తరతరానికి పెరిగి పోయి ముల్లోకాలకూ వ్యాపించింది. ఇక కర్దముడి ఆడపిల్లలందరూ బ్రహ్మర్నులకు భార్య 
లయ్యారు. వాళ్ల సంతానక్రమాన్ని వివరిస్తాను. 


శ కర్ణమప్రజాపతి సంతతి + 


బ్ర 


ఘనుండా మరీచికిం గర్దమాత్మజయగు కళ యను నంగనవలనం గశ్య 
పుం దను కొడుకును బూర్జిమ యను నాండుబిడ్డయుం బుట్టిరి; పేర్చి వారి 
వలనం బుట్టిన ప్రజావళిపరంపరలచే భువనంబు లెల్ల నాపూర్ణ మగుచు 
జరగెను; బూర్జిమ జన్మాంతరంబున హరిపదప్రక్షాళితాంబువులను 


తే. గంగ యనుపేరం బుట్టి యక్కన్య “దేవ, కుల్య యనుదాని నొక్కతెం గూంతు నఖీల 
విష్టపవ్యాపకుం డగు “విరజుం” డనెడి, తనయు నొక్కనిం గాంచె మోదంబు తోడ. // 


ప్రతి : ఘనుండు+బె= గొప్పవాడైన; మరీచికిన్‌= మరీచి ప్రజాపతికి; కర్దమ = కర్దమ ప్రజాపతి, ఆత్మజ+అగు= కూతురు 
అయిన; కళ+అను= “కళ అని పిలువబడే; అంగన వలనన్‌= కాంతవల్ల; కశ్యపుండు+అను = కశ్యపుదనే; కొడుకును= 


6 శ్రీమహాభాగవతము 


కుమారుడూ మగబిడ్డయు; పూర్ణిమ+అను= పూర్ణిమ అనే; ఆండుబిడ్డయున్‌= ఆడబిడ్డా? పుట్టిరి= జన్మించారు; పేర్చి= 
మరింతగా; వారి వలనన్‌= వాళ్లవల్ల; పుట్టిన= ఉద్భవించిన; ప్రజా+ఆవళి= సంతతి సముదాయం యొక్క పరంపరలచేన్‌= 
వరుస క్రమంచేత (తరాలతో) భువనంబులు +ఎల్లన్‌= అన్ని లోకాలూ; ఆపూర్ణము = నిండియున్నవి; అగుచున్‌= అవుతూ; 
జరగెను= ప్రవర్తిల్లాయి; పూర్ణిమ= పూర్ణిమ; జన్మాంతరంబునన్‌= మరో పుట్టుకలో; హరిపద= విష్ణుపాదాలు; ప్రక్షాళిత= 
కడిగిన; అంబువులను = నీటితో; గంగ+అను= గంగ అనే; పేరన్‌= పేరుతో; పుట్టి= జన్మించి; ఆ+కన్య= ఆ గంగ; దేవ 
కుల్య+అనుదానిన్‌= “'దేవకుల్య' అను పేరుగల దానిని; ఒకతెన్‌= ఒక్క కూంతున్‌= పుత్రికనూ; అఖిల= అన్ని విష్టప= 
లోకాలలో; వ్యాపకుండు+అగు= ప్రశస్తి పొందినవాడైన; విరజుండు +అనెడి= విరజుదనే, తనయున్‌= కుమారుణ్ణి; ఒక్కనిన్‌= 
ఒక్కణ్ణి; మోదంబుతోడన్‌= సంతోషంతో; కాంచెన్‌= పొందింది. 

తా : కర్వమప్రజాపతి కూతురు 'కళ. 'మరీచికళిలకు కశ్యపుదనే మగబిడ్డా, పూర్ణిమ అనే ఆడుబిడ్డా పుట్టారు. వీళ్లకు 
క్రమంగా పుట్టిన తరతరాలసంతతి వల్ల పద్నాలుగు లోకాలూ నిండిపోయాయి. ఈ 'పూర్ణిమే” మరోజన్మలో విష్ణుపాదాలు 
కడిగిన నీళ్లవల్ల “గంగి అనే పేరుతో పుట్టింది. ఈ గంగ “'దేవకుల్యి అనే ఒక కుమార్తెనూ, '“విరజుడినే కొడుకునూ 
పొందింది. ఈ విరజుడు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినాడు. 

విశే : భూలోక, భువర్లోక, సువర్షోక, మహర్షోక, జనలోక, తపోలోక, సత్యలోక, అతల, వితల, సుతల, తలాతల, 
రసాతల, మహాతల, పాతాళ లోకాలు పద్నాలుగు లోకాలు. ఇవే 'భువనంబులు”. వీటిల్లో మొదటి ఏదూ ఊర్ధ్వలోకాలు. 
తర్వాత ఏడూ అధోలోకాలు. 


మూలంలో “పూర్ణిమ కొడుకు. తెనిగింపులో కూతురు. ఆ పూర్ణముడికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. అనువాదంలో 
ఒక కొడుకు. ఒక కూతురు దేవకుల్య గంగ. తెనిగింపులో పూర్ణిమ గంగ; ఈ గంగ కూతురు దేవకుల్య. 
క. అనఘుం డత్రిమహాముని, యనసూయాదేవివలన నజహరిపురసూ 

దనుల కళాంశంబుల నం, దనులను మువ్వురను గాంచెం దద్దయుం బ్రీతిన్‌. 8 
ప్రతి : అనఘుండు= పుణ్యవంతుదైన; అత్రిమహాముని= అత్రి మహర్షి అనసూయాదేవివలనన్‌= అనసూయాదేవి వల్ల; 
అజ, హరి, పురసూదనుల= బ్రహ్మ విష్ణువు, శివుడు అనువారి; కళా+అంశంబులన్‌= కళల అంశంతో; తద్దయున్‌= 
మిక్కిలి; ప్రీతిన్‌= సంతోషంతో; నందనులను = కొడుకులను; మువ్వరను= ముగ్గురిని; కాంచెన్‌= పొందాడు. 
తా :; అత్రి మహాముని, అనసూయవలన (కర్దముడి కూతురు) వల్ల బ్రహ్మ విష్ణు, శివాంశలతో ముగ్గురు కొడుకులను 
మిగుల ప్రీతితో కన్నాడు. 
విశే ; అద్రి= ఇతడు సప్తర్షుల్లో మూడవముని. పురసూదనుడు= టత్రిపురాలను దహించిన వాడని - మహేశ్వరుడని 
వ్యుత్పత్తి. దత్తాత్రేయుడు, దుర్వాసుడు, చంద్రుడు అత్రి కొడుకులు. 
క. అనవుడు విదురుండు మైత్రే, యునిం గనుంగొని పలికె మునిజనోత్తమ! జగతిన్‌ 

జననస్థితిలయకారణు, లన వెలసిన పద్మగర్భహరిహరు లెలమిన్‌. రి 
ప్రతి : అనవుడున్‌= అని చెప్పగా? విదురుండు= విదురుడు; మైల్రేయునిన్‌= మైత్రేయుణ్ణి; కనున్‌+కొని= చూసి; పలికెన్‌= 
మాట్లాడాడు; మునిజన +ఉత్తమ! = మునులలో శ్రేష్టుడవైన ఓ మైత్రేయా!; జగతిన్‌= లోకంలో; జనన = పుట్టుకకు; స్థితి= 


చతుర్ధస్కంధము / 


ఉనికికి లయ= ప్రళయానికి; కారణులు+అనన్‌= కారణమైనవారనగ్గా ఎలమిన్‌= ఒప్పినట్లు; వెలసిన= విలసిల్లిన 
వారుగా వెలుగొందిన; పద్మగర్భ= పద్మంగర్భంలోగల, బ్రహ్మ హరి= విష్ణువు; హరుడు= శివుడు; 

తా : విదురుడు మైశ్రేయుణ్ణి ఇలా అడిగాడు. ఓ మునివరా! సృష్టికీ, పోషణకూ, లయానికీ కారణమైన బ్రహ్మ, విష్ణు, 
మహేశ్వరులు 


క. ఏమి నిమిత్తం బత్రిమ, హాముని మందిరమునందు ననసూయకు ను 
ద్దామగుణు లుదయమై రన, నా మైత్రేయుండు పలికె నవ్విదురునితోన్‌. 10 


ప్రతి ; అత్రిమహాముని= అత్రిమహర్షియొక్క మందిరము+అందున్‌= ఇంటిలో; అనసూయకున్‌= అనసూయకు; 
ఉద్దామగుణులు= ఆ మహాగుణవంతులు; ఏమి నిమిత్తంబు= ఏమి కారణంగా; ఉదయము+ఐరి= పుట్టారు; అనన్‌= 
అనగానే మైత్రేయుండు= మైశత్రేయముని; ఆ+విదురునితోన్‌= ఆ విదురుడితో; పలికెన్‌= చెప్పాడు. 


తా : అత్రిమహాముని ఇంట అనసూయకు త్రిమూర్తులు ఉన్నత గుణవంతులైన చక్కటి కొడుకులుగా పుట్టడానికి అసలు 
కారణం ఏమై ఉంటుందని విదురుడు ప్రశ్నించాడు. అతడితో మైత్రేయుడు ఇలా చెప్పసాగాడు. 


సీ. సుచరిత్ర! విను విధిచోదితుందై యత్రి దప మాచరింపం గాంతాసమేతుం 
డయి బుక్షనామకులాద్రితటంబున ఘుమఘుమారావసంకులవిలోల 
కల్లోలజాలసంకలితనిర్వింధ్యానదీజలపరిపుష్టరాజితప్ర 
సూనగుచ్చస్వచ్భమానితాశోకపలాశకాంతారస్థలమున కైలమి 


తే. నరిగి యచ్చట నిర్వంద్వుం డగుచుం బ్రాణ, నియమమున నేకపదమున నిలిచి గాలిం 
దివుటం గ్రోలి కృశీభూతదేహుం, డగుచుం దపము గావించె దివ్యవత్సరశతంబు. క్ష 


ప్రతి : సుచరిత్ర= మంచి నదవడికల ఓ విదురా!; విను= ఆలకించు; విధి= బ్రహ్మచే, చోదితుండు+ఐ= నడుపబడినవాదై; 
అడత్రి= అత్రిముని; తపమున్‌= తపస్సును; ఆచరింపన్‌= చేయడానికి; కాంతాసమేతుండు +అయి= ఇల్లాలితో కూడినవాడ్రై; 
బుక్షనామ= బుక్షమనే; కులాద్రి= కులపర్వతంయొక్క తటంబున = చరియలో; ఘుమఘుమ+ఆరావ = ఘుమ ఘుమ 
అనే ధ్వనులవంటి; ఆరావ= మోతలతో; సంకుల= వ్యాపించి; విలోల= పొంగి పొర్లిపోయే; కల్లోల= పెద్ద పెద్ద అలల; 
జాల= సమూహంతో; సంకలిత= కూడిన (కలిసిన); నిర్వింధ్యానదీజల = నిర్వింధ్య అనే నదినీటిచే; పరిపుష్ట= ఏపుగా 
పెరిగి; రాజిత= ప్రకాశించే; ప్రసూన గుచ్చ= పూలగుత్తుల యొక్క స్వచ్చ= అచ్చమైన; మానిత= ఆదరించబడే; అశోక= 
అశోక వృక్షాలూ; పలాశ= మోదుగ చెట్లు గల; కాంతార స్థలమునకున్‌= అటవీ ప్రదేశానికి; ఎలమిన్‌= ప్రీతితో; అరిగి= 
వెళ్లి అచ్చటన్‌= ఆ చోట; నిర్ద్వంద్వుండు +అగుచున్‌= శీతోష్ణ సుఖదుఃఖాదులకు అతీతుడిగా వుంటూ; ప్రాణనియమమునన్‌= 
ప్రాణాయామంచేత; వఏకపదమునన్‌= ఒంటి కాలిమీద; నిలిచి= నిలబడి; గాలిన్‌= వాయువును; తివుటన్‌= కోరిక కొద్ది; 
కోలి= భక్షించి; కృశీభూత= కృశించిన; దేహుండు +అగుచున్‌= శరీరం కలవాడు అవుతూ; దివ్యవత్సర శతంబు= వంద 
దివ్యసంవత్సరాలు; తపమున్‌= తపస్సును; కావించెన్‌= చేశాడు. 


తా : ఓ మునివరా! విను. దైవప్రేరణతో అత్రిమహర్షి అనసూయతో కలిసి బుక్షమనే కులపర్వతానికి వెళ్లి తపస్సు చేశాడు. 
ఆ కొండచరియల్లో నిర్వింధ్యానది పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. దాని అలల రొదలు ఊదినట్లుగా ఉంటాయి. ఆ నీటిలో 


8 శ్రీమహాభాగవతము 


ఏపుగా పెరిగిన అశోక చెట్లు, మోదుగు చెట్లు గల ఒక వనం అక్కడ ఉంది. ఆ చెట్లు విరబూసిన పూల గుత్తులతో 
అందంగా ఉంటాయి. అక్కడనే ఆ ముని ఒంటికాలిమీద నిలబడి గాలి ఆహారంగా ప్రాణాయామంతో సుఖదుఃఖాలను 
శీతోష్టాలను జయించినవాడై వంద దివ్యసంవత్సరాలు తపస్సు చేశాడు. 


విశే :; ప్రాణవాయువుని నియమబద్ధంగా నిరోధించడాన్ని (ప్రాణాయామం అంటారు. 


- మానవులకు ఒక ఏడాది దేవతలకు ఒకరోజు. అలాంటి 30 ఏళ్లు దేవతలకు ఒక నెల. ఇలాంటి 12 నెలలు 
(1,29,600ల రోజులు) దేవతలకు ఒక ఏడాది. దీనినే “దివ్యవర్షం” అంటారు. 

- మహేంద్రం, మలయం, సహ్యం, మాల్యవంతం, బిక్షం, వింధ్యం, పారియాత్రం. ఈ ఏడింటిని 
“కులపర్వతా'లంటారు. 

- కష్టనష్టాలు, నిందాస్తుతులు, ఆకలిదప్పులు, మానావమానాలు, రాగద్వేషాలు, సుఖదుఃఖాలు, శీతోష్టాలు మొదలైనవి 
“ద్వంద్వాలు”. వీనికి లోబడనివాడు “'ద్వంద్వాతీతుడు”. 
వ. ఇట్లతిఘోరంబైన తపంబు సేయుచుం దన చిత్తంబున. 12 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; అతి ఘోరంబు+ఐన= చాలా భయంకరమైన; తపంబు+చేయుచున్‌= తపస్సు చేస్తూ తన 
చిత్తంబునన్‌= తన మనస్సులో... 


తా : ఇలా భయంకరమయిన తపస్సు చేస్తూ, తన మనస్సులో 


క. వఏ విభుండు జగదధీశ్వరుం, దా విభుశరణంబు సొత్తు నతండాత్మ సమం 

బై వెలసిన సంతతిని ద, యావరమతి నిచ్చుంగాక యని తలంచు నెదన్‌. 13 
ప్రతి : ఏ విభుండు= ఏ ప్రభువు; జగద్‌+అధి+ఈశ్వరుండు= లోకనాథుడో; ఆ విభు= ఆ సార్వభౌముని; శరణంబు = 
రక్షణను; చొత్తున్‌= ఆశ్రయిస్తాను; అతండు= ఆ దైవం; ఆత్మసమంబు+ఐ= తనతో తుల్యమై; వెలసిన= ఒప్పిన; సంతతిని= 
బిడ్డల్ని, దయావరమతిన్‌= గొప్పదయాబుద్ధితో; ఇచ్చున్‌ +కాక+అని= ప్రసాదించుగాక యని; తలంచున్‌+ఎడన్‌= అలోచించే 
సమయంలో... 
తా : జగన్నాథుదయిన ఆ దైవాన్ని శరణు కోరుతాను. అతడు, నామీది బెదార్యంతో “తనకు సమానులైని సంతతిని 
ప్రసాదించు గాక, అని అత్రిమహాముని అనుకునేంతలో 


చ. మునుకొని యత్తపోధనుని మూర్ధజమైన తపఃకృశానుచే 
తనుం ద్రిజగంబులుంగరంగి తప్తములైనను జూచి బంకజా 
సనమురశాసనత్రిపురశాసను లచ్చటి కేగి రప్పరో 
జనసురసిద్ధసాధ్యమునిసన్నుతభూరియశోభిరాములై. క్షే4 


ప్రతి :; మునుకొని= ముందుగా ఆ+తపోధనుని= ఆ అత్రిమహర్షియొక్క మూర్ధజము+ఐన = తలనుంచి పుట్టిన; 
తపస్‌+కృశానుచేతను= తపోగ్నిచేత; కరగి= రూపు చెడి; త్రిజగంబులున్‌= ముల్లోకాలు; తప్తములు+ఐనను= తపించినప్పటికీ; 


చతుర్ధస్కంధము 9 


పంకజ+ఆసన= పద్మం గద్దెగాగల బ్రహ్మ మురశాసన= మురుడనే రాక్షసుని శిక్షించిన విష్ణువు; త్రిపురశాసనులు= 
త్రిపురాలను అరికట్టిన శివుడు; చూచి= చూచి; అప్పరస్‌+జన= అచ్చరల గుంపుచేత; సుర= దేవతలచేత; సెద్ధ= సిద్ధులచేత; 
సాధ్య= సాధ్యులచేత; ముని= మునులచేత; సన్నుత= పొగడబడిన; భూరియశస్‌= గొప్ప కీర్తిచే; అభిరాములు +ఐ= 
మనోహరులై; అచ్చటికిన్‌= అత్రి ఆశ్రమానికి; ఏంగిరి= వెళ్ళారు. 

తా : ఆ అత్రిముని శిరస్సుమీది అగ్నిజ్వాలలకు ముల్లోకాలూ ఉడికి పోవడం కళ్లారా చూశారు త్రిమూర్తులు. వారు 
అప్సరసలు, సురలు, సిద్ధులు, సాధ్యులు తమ కీర్తిని స్తుతిస్తుండగా ఆ మహాముని ఆశ్రమానికి వెళ్ళారు. 

వ. అట్లు మునీంద్రు నాశ్రమంబు డాయంజను నవసరంబున. 15 


ప్రతి : అట్లు= ఆ విధంగా; మునీంద్రు= మునివరుని; ఆశమంబు= పర్ణశాలను; డాయన్‌= సమీపించటానికి; చను= 
వెళ్లే అవసరంబునన్‌= సమయానికి... 


తా : అలా త్రిమూర్తులు అత్రిమహర్షిఆశ్రమం చేరుకోబోతుండగా 


చ. అనఘతపోభిరాముండగు నత్రిమునీంద్రుండుం గాంచెం దప్తకాం 

చనఘనచంద్రికారుచిరచారుశరీరుల హంసనాగసూ 

దనవృషభేంద్రవాహుల నుదారకమండలచక్రశూలసా 

ధనుల విరించివిష్టుపురదాహుల వాక్క్మమలాంబికేశులన్‌. 16 
ప్రతి : అనఘ = గొప్పదైన; తపస్‌= తపస్సుచే; అభిరాముండు+అగు= ఒప్పుతున్న అత్రిముని+ఇంద్రుండు= అత్రి 
మునీశ్వరుడు; తప్త= పుటంపెట్టిన; కాంచన= బంగారంవలె; ఘన= మబ్బువలి; చంద్రికా= వెన్నెలవలె; రుచిర= ఒప్పిదమైన; 
చారు= మనోహరమైన; శరీరులన్‌= శరీరం కలవాళ్లను; హంస= హంసను; నాగసూదన= పాములను నశింపచేసే 
గరుత్మంతుడిని; వృషభ+ఇంద్ర= ఆంబోతును; వాహులన్‌= వాహనాలుగా కలవాళ్లను; ఉదార = గొప్పదైన; కమందల= 
కమండలం; చక్ర= చక్రం; శూల= త్రిశూలం; సాధనులన్‌= పరికరాలుగా కలవాళ్లను; వాక్‌= సరస్వతికి; కమలా= 
లక్ష్మికి అంబికా= పార్వతికి; ఈశులన్‌= పతులైన; విరించి= (బ్రహ్మను; విష్ణు= విష్ణుమూర్తిని; పురదాహులన్‌= త్రిపురాలను 
దహించిన శివుణ్ణి; కాంచెన్‌= చూశాడు. 
తా : పసిమిఛాయతో మిలమిల మెరిసిపోతున్న బ్రహ్మ చేతిలో కమండలం ఉంది. ఆయన హంస మీద వచ్చాడు. 
నల్లటిమబ్బు ఛాయతో ఒప్పుతున్న విష్ణువు చేతిలో సుదర్శనచక్రం ఉంది. ఆయన గరుత్మంతుడిమీద వచ్చాడు. వెన్నెల్లా 
తెల్లటి ఛాయగల శివుని చేతిలో త్రిశూలం ఉంది. ఆయన అఆబోతుమీద వచ్చాడు. ఇలా త్రిమూర్తులైన వాక్చతినీ, 
లక్ష్మీపతినీ, పార్వతీపతినీ అత్రిమహాముని కళ్లారా చూశాడు. ఆ ముని మహాతపస్సంపన్నుడు. 
వ మజియుం గృపావలోకన మందహాస సుందరవదనారవిందంబులుగల మహాత్ముల సందర్శించి 
యమందానందకందళితహృదయారవిందుండై సావ్టాంగదండప్రణామంబు లాచరించి పుష్పాంజలి గావించి 
నిటలతటఘటితకరపుటుందై దుర్నిరీక్ష్యం బైన తత్తేజోవిశేషంబుం దేజి చూడంజాలక ముకుళిత నేత్రుందై 
తత్పదాయత్త చిత్తుం డగుచు సర్వలోకప్రశస్యంబు లైన మృదుమధురగంభీరభాషణంబుల నిట్లని స్తుతియించె. 17 


10 శ్రీమహాభాగవతము 


ప్రతి : మజియున్‌= ఇంకా; కృపా= దయతోకూడిన; అవలోకన= చూపులుగల మందహాస= చిరునవ్వులుగల; సుందర = 
చక్కటి; వదన +అరవిందంబులు +కల= పద్మం వంటి ముఖాలు కల; మహా+ఆత్ములన్‌= ఆ మహా మనస్ముల్ని సందర్శించి= 
చూసి; అమంద= తక్కువకాని; ఆనంద= సంతోషంతో; కందళిత= వికసించిన; హృదయ +అరవిందుండు +ఐ= హృదయ 
కమలం కలవాడై; స+అష్ట+అంగ= ఎనిమిది అవయవాలతో కూడిన; దందడ= సాగిలిపడిన; ప్రణామంబులు= నమస్మారాలు; 
ఆచరించి= చేసి; పుష్పు= పూలతో; అంజలి= దోసిలిని; కావించి= ఘటించి; నిటలతట= నుదుటి ప్రదేశంలో; ఘటిత+ 
కరపుటుందు+ఐ= చేర్చిన అరచేతులు కలవాడై దుర్‌+నిర్‌+ఈక్ష్యంబు+ఐన= చూడదవీలుకాని; తద్‌= వారి; తేజస్‌+విశేషంబున్‌= 
దివ్యకాంతుల అతిశయాన్నిి తేజిచూడన్‌= పరకాయించి చూడడానికి; చాలక= శక్తిచాలక; ముకుళిత= మోడ్చిన; 
నేత్రుండు+ఐ= కన్నులున్నవాడై) తద్‌పద= వారి పాదాలమీద; ఆయత్త= నిలిపిన; చిత్తుండు+ఐ= మనస్సుకలవాడై; 
సర్వలోక= అన్నిలోకాల్త్లో; ప్రశస్యంబులు+ఐన = ప్రసిద్ధి కక్కగల; మృదు= మెత్తనైన; మధుర= కమ్మనైన; గంభీర= లోతైన; 
భాషణంబులన్‌= పలుకులతో; ఇట్లు+అని= ఇలా అన్ని స్తుతియించెన్‌= ప్రశంసించాడు. 

తా : చల్లని చూపులతో చిరునవ్వులు చిందించే ముఖాలుగల త్రిమూర్తుల్ని అత్రిమహర్షి కనులారా చూశాడు. మహానందంతో 
ఎంతో పొంగిపోయాడు. సాష్టాంగ పడ్డాడు. పూలదోసిళ్లు పట్టాడు. చేతులెత్తి మొక్కాడు. వాళ్ల కాంతుల ధగధగల్లో కళ్లు 
చెదరి తేరిపార చూడలేక పోయాడు. ఆ మిలమిలలకు కంటిరెప్పలు మూతపడిపోయాయి. వాళ్ళ పాదాలమీదే ధ్యాస 
నిలిపాడు. అందరి మెప్పు పొందే చక్కటి కమ్మని లోతైన మాటలతో ఇలా స్తోత్రం చేశాడు. 


సీ, ప్రతికల్పమందు సర్వప్రపంచోదృవస్థితివినాశంబులం జేయునట్టి 
మహితమాయాగుణమయదేహములం బొల్పు నజవాసుదేవశివాభిధాన 
ములు గల్లు మీ పాదజలజాతములకు నే నతిభక్తి వందనం బాచరింతు; 
నఖిలచేతనమానసాగమ్య మన నొప్పు మూర్తులు గల్లు మీ మువ్వురందుం 


తే. బరంగ నాచేతం బిలువంగంబడిన ధీరుం,డెవ్వండే నొక్కరునింబిల్వ నిపుడు మీరు 
మువ్వు రేతెంచుటకు నాదు బుద్ధి విస్తృయంబు గదిరెడిం జెప్పరే యనఘులార! 18 


ప్రతి : అనఘులార= ఓ పుణ్యాత్ములారా!; ప్రతికల్చ్పము +అందున్‌= వేయి యుగాలకొకసారి; సర్వ= సమస్తమైన; ప్రపంచ= 
విశ్వంయొక్క ఉద్భవ= పుట్టుకను; స్థితి= పోషణను; వినాశంబులన్‌= లయమును; చేయున్‌+అట్టి= పొందింప చేసే; 
మహిత= గొప్పది అయిన; మాయాగుణమయ = మాయతో ఏర్పడ్డ త్రిగుణ వికారం అయిన; దేహములన్‌= శరీరాలతో; 
పొల్ప్చు= ఒప్పే; అజ= బ్రహ్మ వాసుదేవ= విష్ణువు; శివ= శివుడనే; అభిధానములు+కల్పు= పేరులు కల; మీపాద 
జలజాతములకున్‌= మీ పాదకమలాలకు; ఏన్‌= నెను; అతిభక్తిన్‌= మిక్కిలి భక్తితో; వందనంబు= నమస్మారాన్ని, ఆచరింతున్‌= 
చేస్తాను; అఖిల= సమస్తమైన; చేతన= జీవులయొక్క మానస= మనస్సుకి; అగమ్యము= గోచరించనిది; అనన్‌= అన్నట్లుగా; 
మూర్తులు+కల్లు= ఆకారాలు కల; మీ= మీ యొక్క మువ్వురు+అందున్‌= ముగ్గురిలో; పరంగన్‌= ఒప్పునట్లుగా; 
నాచేతన్‌= నా చేత; పిలువన్‌+కన్‌+పడిన = ఆహ్వానించబడిన; ధీరుడు= బుద్ధిశాలి; ఎవ్వండు= ఎవ్వరు; ఏన్‌= నేను; 
ఒక్కరునిన్‌= ఒక్కరిని; పిలువన్‌= ఆహ్వానించగా; ఇపుడు= ఇపుడు; మీరు మువ్వురు = మీరు ముగ్గురు; ఏతెంచుటకున్‌= 
వచ్చుటకు; నా+బుద్ధిన్‌= నా యొక్క మతిలో; విసయంబు= ఆశ్చర్యం; కదిరెడిన్‌= అలముకుంటున్నది; చెప్పరు +ఏ= 
చెప్పరా!; చెప్పవలసిందని భావం. 


చతుర్ధస్కంధము 11 


తా : ఓ పుణ్యమనస్ములార! ఇది చెప్పవలసింది. మీరు ముగ్గురూ ప్రతికల్పంలోనూ లోకాలన్నిటిని సృష్టిస్తుంటారు. 
పోషిస్తుంటారు. లయింప చేస్తుంటారు. మాయాగుణ వికారమైన శరీరాలు ధరిస్తుంటారు. మీరు త్రిమూర్యాత్మకులు. 
అలాంటి మీ పాదపద్మాలకు వినయపూర్వకంగా ప్రణమిల్లుతున్నాను. మీరు సకల జీవుల మనస్సులకు గోచరించనివారు. 
అందనివారు. మీ ముగ్గురిలో నేను పిలిచిన ఆ ఒక్కరు ఎవ్వరు. ఒక్కరిని పిలిస్తే, మీరు ముగ్గురూ ఒక్కసారిగా ప్రత్యక్షమవడం 
నాకు చాల ఆశ్చర్యంగా ఉంది. 


విశే : మానవులలెక్కలో ఒక కల్పం (బ్రహ్మకు ఒక దినం. 


వ. అదియునుం గాక సంతానార్థంబు నానావిధ పూజలు గావించి నా చిత్తంబున ధరియించిన మహాత్ముం 
డొక్కరుండ యనిన నమ్మువ్వురు విబుధశ్రేష్టులు నతనిం గనుంగొని సుధామధురంబు లయిన వాక్యంబుల 
నిట్లనిరి. కేం 


ప్రతి : అదియునున్‌+కాక= అంతేకాకుండా; సంతాన +అర్థంబు= సంతతిని ఆశించి; నానావిధ= అనేక రీతుల; పూజలు= 
అర్చనలు, కావించి= చేసి; నా చిత్తంబునన్‌= నా మదిలో; ధరియించిన = స్థిరంగా నిలుపుకున్న; మహా+ఆత్ముండు = 
మహనీయుడు, ఒక్కరుండు+అ= ఒక్కడే; అనినన్‌= అని పలుకగానే; ఆ+మువ్వరు= ఆ ముగ్గురు; విబుధ శ్రేష్టులున్‌= 
దేవతోత్తములున్నూ్యూ అతనిన్‌= ఆ అత్రిమునిని; కనున్‌+కొని= చూసి; సుధామధురంబులు = అమృతం లాంటి తీపి గల; 
వాక్యంబులన్‌= మాటలతో; ఇట్లు= ఈ విధంగా; అనిరి= పలికారు. 

తా : అంతేకాదు. నేను సంతానంమీద అ పేక్షతో ఎన్నోవిధాల పూజలు చేశాను. కాని నామనసులో స్థిరంగా ఉన్న 


మహానుభావుడు ఒక్కడే. అనగానే, ఆ త్రిమూర్తులు మువ్వరూ అత్రిమహామునిని చూస్తూ ఇలా తీయటి మాటలు 
మాట్లాడారు. 


క. విను మేము ముగుర మయ్యును, ననుపమమతిం దలంప నేకమై యుందుము; నీ 

మనమందు నేమి గోరితిి వననయమునా కోర్కి సఫల మయ్యెడుంజుమ్మీ! 20 
ప్రతి : వినుము= విను; ఏము= మేము; ముగురము+అయ్యునున్‌= ముగ్గురుగా ఉన్నప్పటికి, అనుపమమతిన్‌= సాటిలేని 
మనస్సుతో; తలంపన్‌= ఆలోచించగా; ఏకము+ఐ= ఒక్కటిగా ఉందుము= ఉంటాం; నీమనమున్‌+అందున్‌= నీ మనస్సులో; 
ఏమి+కోరితివి= ఏమి కావాలనుకుంటున్నావో; ఆ కోర్మి= ఆ వాంఛ; అనయమున్‌= అవశ్యము; సఫలము +అయ్యెదున్‌= 
ఫలవంతం అవుతుంది; చుమ్మీ= సుమా! 
తా : అత్రి మునీ! ఆలకించు. మేం ముగ్గురమే అయినా నిజానికి బుద్ధిపెట్టి ఆలోచించి చూస్తే మేం ఒక్కరమే. నువ్వు 
మనసులో కోరుకున్న కోరిక తప్పక నెరవేర్తుంది సుమా! 
క. మా మువ్వర యంశంబుల, ధీమంతులు సుతులు పుట్టి త్రిభువనములలో 

నీ మంగళగుణకీర్తిన్‌, శ్రీమహితము సేయంగలరు సిద్ధము సుమ్మీ! 21 


ప్రతి; మామువ్వరా మా ముగ్గురియొక్క అంశంబులన్‌= భాగాలవల్ల; ధీమంతులు= మతిమంతులు అయిన; 
సుతులు = కొడుకులు; పుట్టి= ఉదయించి; త్రిభువనములలోన్‌= స్వర్గ మర్త్య పాతాళ లోకాల్లో; నీ= నీయొక్క మంగళ= 


12 శ్రీమహాభాగవతము 


శుభప్రదమైన; గుణ= స్వభావం యొక్క కీర్తిన్‌= యశస్సును; శ్రీ= సిరితో) మహితము= గొప్పదిగా; చేయన్‌ +కలరు= 
చేస్తారు; సిద్ధము సుమ్మీ= (ఇది) నిశ్చయం సుమా! 

తా : మా ముగ్గురియొక్క అంశాలతో మతిమంతులైన కొడుకులు పుడతారు. వారు త్రిలోకాల్లో నీ యశస్సును వ్యాప్తి 
గావించగల సమర్థులై ఉంటారు. ఇది నిశ్చయం సుమా! 


క. అని మునిచంద్రుండు తన మన, మునం గామించిన వరంబు బుధవరులు ముదం 

బున నొసంగి యతనిచేం బూ, జనములం బరితృప్తు లగుచుం జనిరి యథేచ్చన్‌. 22 
ప్రతి : అని= ఈ తీరున మాట్లాడి; మునిచంద్రుండు= మునీశ్వరుడు; తన= తనయొక్క మనమునన్‌= హృదయంలోపల; 
కామించిన= వాంఛించిన; వరంబున్‌= కోరికను; బుధవరులు = దేవతా శ్రేష్టులు (త్రిమూర్తులు) ముదంబునన్‌= ఆనందంతో, 
ఒసంగి= ప్రసాదించి; అతనిచేన్‌= అత్రిమునిచే; పూజనములన్‌= పూజలతో; పరితృప్తులు+అగుచున్‌= బాగా సంతృప్తిపొందిన 
వారవుతూ]; యథా+ఇచ్చన్‌= ఇష్టానుసారంగా; చనిరి= వెళ్లారు. 
తా : అలా చెప్పిన సురేశ్వరులు అత్రి మహాముని మనోఖీష్టాన్ని తీర్చారు. ఆ మునిచంద్రుని పూజలకు తృప్తి చెందినవారై 
ఇష్టానుసారంగా తిరిగి వెళ్లిపోయారు. 
ఉ. ఆ సుచరిత్రదంపతు లుదంచితలీలం గనుంగొనంగ న 

బ్లాసను నంశమందు నమృతాంశుండు, విష్ణుకళన్‌ సుయోగ వి 

ద్యాసుభగుండు దత్తుండు, పురాంతకు భూరికళాంశమందు దు 

ర్వాసుండునై జనించి రనవద్యపవిత్రచరిత్రు లిమ్ములన్‌. 23 
ప్రతి : ఆ= ప్రసిద్ధమైన, సుచరిత్ర= మంచినడవడిగల; దంపతులు= భార్యాభర్తలైన అత్రి అనసూయలు; ఉదంచిత= 
పూజింపబడిన; లీలన్‌= విధానంతో; కనున్‌+కొనన్‌+కన్‌= చూడగా; అబ్ద+ఆసను= పద్మం పీటగాగల బ్రహ్మయొక్క 
అంశము +అందున్‌= అంశతో; అమృత +అంశుండు= అమృతంవంటి కిరణాలుగల చంద్రుడు; విష్ణుకళన్‌= విష్ణుమూర్తి 
అంశచే; సుయోగవిద్యాసుభగుండున్‌= మంచి యోగవిద్యా సంపన్నుడగు; దత్తుండున్‌= దత్తాత్రేయమహర్ని పురాంతకు= 
శివుడియొక్క భూరి= ఎక్కువైన; కళా+అంశమందు= కళలయందలి భాగంతో; దుర్వాసుండున్‌+ఐ= దుర్వాస మహర్షియును 
అయి; న+అవద్య= మచ్చలేని; పవి(త్ర= శుద్ధమైన; చరిత్రులు= ప్రవర్తనలు కలవారు; ఇమ్ములన్‌= ఇంపుగా; జనించిరి= 
అవతరించారు. 
తా :; సుచరిత్రులు ఆ అత్రి దంపతులు. వాళ్లకు (బ్రహ్మ అంశంచే చంద్రుడు పుట్టాడు. విష్ణ్రంశతో యోగవిద్యావిశారదుడైన 
దత్తాత్రేయుడు పుట్టాడు. శివుడి అంశతో దుర్వాసుడు పుట్టాడు. ఈ ముగ్గురూ వేలెత్తి చూపలేని పరిశుద్ధమైన చరిత్ర 
కలవాళ్లు. 
క. అంగిరసుం డనెడు మునికిం గు, లాంగన యగు శ్రద్ధయందు నంచితసౌంద 

ర్యాంగులు గూంతులు నలువురు, మంగళవతు లుదయమైరి మాన్యచరిత్రా! 2డ్మ 


ప్రతి : మాన్యచరిత్రా!= గౌరవించ దగ్గ ప్రవర్తనం కల విదురా!; అంగిరసుండు +అనెడు = అంగిరసుదనే; మునికిన్‌= 
బుషికి; కులాంగన +అగు= భార్య అయిన; ్రద్ధ+అందున్‌= శ్రద్ధ కడుపున; అంచిత= ఒప్పి ఉన్న సౌందర్య +అంగులు= 


చతుర్ధస్కంధము 13 


సుందరమైన దేహాలు కలవారు; మంగళవతులు = మిక్కిలి శుభంకలవాళ్లు (అయిన); నలువురు= నల్చురు; కూంతులు= 
కుమార్తెలు ఉదయము+ఐరి= జనించారు. 


తా : ఓ విదురా! అంగిరసుడు అనే మునికి, శ్రద్ధ అనే కులకాంతకు పుట్టిన పుత్రికలు నల్గురు. వాళ్లు మంచి లక్షణాలుగల 
పిల్లలు. చక్కటి అందగత్తెలు. 


క. వారు సినీవాలియనం గు, హూ రాకానుమతు లనంగ నొప్పిరిి మజియుం 

గోర సుతయుగము గలిగెను, స్వారోచిషమనువువేళ శస్తఖ్యాతిన్‌. £2గ్‌ 
ప్రతి : వారు= ఆ నల్లురూ సినీవాలియునున్‌= సినీవాలి అనే పేరుతో; కుహూ= కుహువు అనే పేరుతో; రాకా= రాక అనే 
పేరుతో; అనుమతులు +అనంగన్‌= అనుమతి అనే పేరుతోనూ; ఒప్పిరి= ప్రకాశించిరి మజియున్‌= మళ్లీ; కోరన్‌= 
కోరుకోగా; స్వారోచిషమనువు వేళన్‌= స్వారోచిషమనువుకాలంలో; శస్త= శుభకరమైన; ఖ్యాతిన్‌= ప్రసిద్ధితో; సుతయుగము= 
కొడుకుల జంట; కలిగను= పుట్టింది. 
తా: ఆ నల్గురు కూతుల పేర్లు సినీవాలి, కుహువు, రాక, అనుమతి. ఆ తర్వాత అంగిరస, (శద్ధలకు ఇద్దరు కొడుకులు 
పుట్టారు. వారు స్వారోచిష మన్వంతరంలో పేరు ప్రఖ్యాతులు పొందారు. 
విశే : సినీవాలి= చంద్రకళ కన్పించే అమావాస్య. (కృష్ణచతుర్దశి) అంటే అంతకుముందు వేకువన చంద్రకళ సన్నగా 
కన్ప్సించగా ఆ రోజు గడచివచ్చిన అమావాస్య రాత్రిని కెనీవాలి' అంటారు. కిందటి తెల్లవారుజామున చంద్రకళ కనుపించని 
అమావాస్యను 'కుహువు అంటారు. రాకా= పూర్ణిమ, అనుమతి= శుక్ష చతుర్దశి. ఇవి దర్శ పూర్ణమాసలు మొదలైన వైదిక 
కర్మలకు ప్రధానమైన కాలాలకు ప్రతీకలు. 
వ. వార లెవ్వ రనిన భగవంతుం డగు నుచథ్యుండును బ్రహ్మనిష్టుండగు బృహస్పతియు ననం ట్రసిద్ధి 
వహించిరి; పులస్త్వుండు హవిర్భుక్కను నిజభార్యయందు నగస్తునిం బుట్టించె; నా యగస్తుండు 
జన్మాంతరంబున జరరాగ్నిరూపంబై ప్రవర్తించె; వెండియు నా పులస్తుండు విశవసునిం గలిగించె; నా 
విశ్రవసునకు “నిలబిల” యను భార్యవలనం గుబేరుందును, “గైకసి” యను దానివలన రావణ కుంభకర్ణ 
విభీషణులునుం బుట్టీరి; పులహునకు గతియను భార్యవలనం గర్మశ్రేష్టుండును వరీయాంసుండును 
సహిష్టుండును నను మువ్వరుగొడుకులు జనియించిరి. మజియుం [గ్రతువునకుం “గ్రియొ యను 
భార్యయందు బ్రహ్మతేజంబున జ్వలించుచున్న షష్టిసహ(స్రసంఖ్యలు గల వాలఖీల్యులను మహర్షులు గలిగిరి; 
వసిష్టుం డూర్జ్ణయను భార్యయందుం జిత్రకేతుండును సురోచియు విరజుండును మిత్రుండును నుల్బణుండును 
వసుభృద్యానుండును ద్యుమంతుండును నను సప్తబుషులను, భార్యాంతరంబున శక్తి ప్రముఖపుత్రులనుం 
బుట్టించె; నథర్వుం డనువానికిం “జిత్త” యను భార్యయందు ధృతవ్రతుండు నశ్వశిరస్కుండు నయిన 
దధ్యంచుండు పుట్టె; మహాత్ముందగు భృగువు “ఖ్యాతి” యను పత్నియందు ధాతయు విధాతయు నను 
పుత్రద్వయంబును భగవత్పరాయణయగు త్రీ? యను కన్యకం బుట్టించె; నా ధాతృవిధాతృ్భలు మేరు 
వనువాని కూంతు లయిన “యాయతి” “నియతు” లను భార్యలవలన మృకండుప్రాణు లను కొడుకులం 


14 శ్రీమహాభాగవతము 


బుట్టించి; రందు మృకండునకు మార్మండేయుండును, బ్రాణునకు వేదశిరుం డను మునియు బుట్టిరి; 
భార్గవునకు నుశన యను కన్యయందుం గవి యనువాండు పుట్టె; నిట్లు కరమ దుహిత లయిన కన్యకా 
నవకంబువలనం గలిగిన సంతానపరంపరలచే సమస్తలోకంబులును బరిపూర్ణంబులయ్యె; నట్టి సద్యః 
పాపహరంబును శ్రేషమంబును నైన కర్టమదౌహిత్రసంతాన ప్రకారంబు శ్రద్దాగరిష్ట చిత్తుండవగు నీకుం 
జెప్పితి; నింక దక్షప్రజాపతివంశం బెటింగింతు, వినుము. 26 


ప్రతి : వారలు= ఆ కుమారులు; ఎవ్వరు+అనినన్‌= ఎవ్వరనగా; భగవంతుండు +అగు= దేవుడయిన; ఉచథ్యుండును= 
ఉచథ్యుడూ; బ్రహ్మనిష్టుండు +అగు= బ్రహ్మ నిష్టగలవాడగు; బృహస్పతియును= బృహస్పతీ, అనన్‌= అనే పేర్లతో; ప్రసిద్ధి= 
ప్రశస్తి, వహించిరి= పొందిరి; పులస్వుండు= పులస్వుడు; హవిర్భుక్కు+అను= “'హవిర్భుక్కు అనే; నిజభార్య+అందున్‌= 
తన భార్యవల్ల; అగసునిన్‌= అగస్వుణ్ణి; పుట్టించెన్‌= పుట్టించాడు; ఆ+అగస్తుండు= ఆ అగసుడు; జన్మ+అంతరంబున = 
మరొక జన్మలో; జఠరాగ్ని రూపంబు+ఐ= కడుపులో అన్నాది పదార్థాల్ని అరిగింప చేసే అగ్నిరూపం కలవాడై; ప్రవర్తించెన్‌= 
నడుచుకున్నాడు; వెండియున్‌= తిరిగి; ఆ పులస్వుండు= ఆ పులసుడు; విశ్రవసునిన్‌= విశ్రవసుణ్ణి; కలిగించెన్‌= కన్నాడు; 
ఆ విశ్రవసునకున్‌= ఆ విశ్రవసువునికి; ఇలబిల+అను= '“ఇలబిలి అనే పేరుగల; భార్యవలనన్‌= భార్య గర్భంలో; 
కుబేరుండును= కుబేరుడు; కైకసి+అనుదానివలనన్‌= జైకసి' అనే ప్రీవల్ల; రావణ,కుంభ కర్ణ, విఖీషణలునున్‌= రావణుడూ, 
కుంభకర్ణుడూ, విభీషణుడూ; పుట్టిరి =జన్మించారు; పులహునకున్‌= పులహుడికి; గతి అను భార్యవలన = గతి అనే 
కాంతవల్ల; కర్మశ్రేష్టుండును= కర్మ(శ్రేష్టుడు; వరీయాంసుందడును= వరీయాంసుడు; సహిష్టుండునున్‌= సహిష్టుడు; అను 
మువ్వురు+కొడుకులు = అనే ముగ్గురు పుత్రులు; జనియించిరి= ఉదయించారు; మజియున్‌= మళ్లీ; 'క్రతువునకున్‌= 
'కతువునకు; క్రియ+అను= 'క్రియి అనే; భార్యయందు= సతివల్ల; బ్రహ్మతేజంబునన్‌= బ్రహ్మ వర్చస్సుతో; జ్వలించుచున్న 
ప్రకాశిస్తున్న షస్టిసహస్ర సంఖ్యలు = అరవైవేల సంఖ్యగల; వాలఖీల్యులు +అను= వాలఖీల్యులనే; మహర్నులు= మహామునులు; 
కలిగిరి= జనించారు; వసిష్టుండు= వసిష్టుడు; ఊర్జ+అను భార్యయందు= ఊర్జ' అనే (అరుంధతి) కులసతి వల్ల!; 
చిత్రకేతుండును= చిత్రకేతుడు; సురోచియున్‌= సురోచి; విరజుండును= విరజుడు; మిత్రుండును= మిత్రుడు; ఉల్చణుందును= 
ఉల్చ్బణుడు; వసుభృద్దానుండును= వసుభృద్ధానుడు; ద్యుమంతుడును= ద్యుమంతుడు అన్వే సప్తబుషులను= ఏడుగురు 
మునుల్ని భార్యా+అంతరంబునన్‌= మరొక భార్యవల్ల; శక్తి ప్రముఖ= శక్తి మొదలైన; పుత్రులనున్‌= కుమారుల్నిి 
పుట్టించెన్‌= పుట్టించాడు; అథర్వుండు +అనువానికిన్‌= అథర్వుడనే వానికి; చిత్తి+అనుభార్య+అందున్‌= చిత్తి అనే భార్యవల్ల; 
దధృత= ధరించిన; వ్రతుండు= నియమం కలవాడున్నూూ అశ్వశిరస్కుండును +అయిన= గుర్రం తల కల్గినవాడైన; దన్యంచుందు= 
దధ్యంచుడు; పుట్టెన్‌= పుట్టాడు; మహాత్ముండు+అగు= మహాభాగుడైన; భృగువు= భృగుమహర్షి ఖ్యాతి+అను పత్ని+అందున్‌= 
“ఖ్యాతి” అనే భార్యవల్ల; ధాతయు= “ధాత విధాతయును= విధాత; అను పుత్రద్వయంబును= అనే ఇద్దరు కొడుకుల్ని 
భగవత్పరాయణ+అగు= భగవంతునిపట్ల ఎంతో ఆసక్తి కనబరచ్చే; శ్రీ+అను కన్యకన్‌= “శ్రీ అనె కన్యకను; పుట్టించెన్‌= 
పుట్టించాడు; ఆ ధాతృవిధాతృలు; మేరువు అనువాని= మేరువు అనేవాడి; కూంతులు+అయిన = కూతుర్లయిన; 
ఆయతి నియతలను= యాయతి, నియతి అనే; భార్యలవలనన్‌= పత్నులవల్ల; మృకందడ+ప్రాణులు+అను= మృకండుడు, 
ప్రాణుడు అనే; కొడుకులన్‌= పుత్రుల్ని పుట్టించిరి= కన్నారు; అందు= వీరిలో; మృకండునకున్‌= మృకండునికి; 
మార్మండేయుండును = మార్శ్మండేయుడూ; ప్రాణునకున్‌= ప్రాణుడికి; వేదశిరుండు+అను= వేదశిరుడనే; మునియున్‌= 


చతుర్ధస్కంధము 15 


మున్సీ; పుట్టిరి= జనించారు; భార్లవునకున్‌= భార్లవునిక్సి ఉశన +అను= ఉశన అనే) కన్య+అందున్‌= కన్యవల్ల కవి+అనువాడు= 
కవి అనేవాడూ; పుట్టెన్‌= కలిగాడు; ఇట్లు= ఈ విధంగా కర్టమదుహితలు +అయిన= కర్దమ ప్రజాపతి కూతుర్లయిన; 
కన్యకానవకంబువలనన్‌= తొమ్మిదిమంది కన్యకలవల్ల; కలిగిన = పొందిన; సంతానపరంపరలచేన్‌ = వరుససంతతిచే; 
సమస్తలోకంబులును= ప్రపంచం అంతా; పరిపూర్ణంబులు +అయ్యెన్‌= నిండాయి; అట్టి= అలాంటి; సద్యః= ఆ వెంటనే (ఆ 
మరునిమిషంలోనే) పాపహరంబును = పాపాల్ని తుడిచి పెట్టేది; శ్రేషఘక్రమంబునున్‌= ఉత్తమోత్తమమును; ఐన = అయినట్టి; 
కర్ద్వమ= కర్ట్వమముని; దౌహిత్ర= మనుమల (కూతుళ్ల కూతుళ్లు) సంతాన= సంతతియొక్క ప్రకారంబు= విధానాలను; 
శ్రద్ధా= (శ్రద్ధతో; గరిష్ట= ఎంతో మెటి అయిన; చిత్తుందవు+అగు= మనస్సు కలట్టి; నీకున్‌= నీకు; చెప్పితిన్‌= చెప్పాను; 
ఇంకన్‌= ఇకపై; దక్ష ప్రజాపతి= దక్షబహ్మయొక్క వంశంబున్‌= దౌహిత్ర సంతతిని ఎజింగింతున్‌= తెలియచెప్తాను; 
వినుము= వినవలసింది. 

తా: ఆ పుత్రసంతానం భగవంతుడైన ఉచథ్యుడూ, బ్రహ్మనిష్టుడైన బృహస్పతి అనేవారు. వీళ్లిద్దరూ చాలా ప్రసిద్ధిక్కినవారు. 


పులసుడు, హవిర్భుక్కు దంపతులకు పుట్టిన మగబిడ్డ అగస్త్వుడు. ఇతడు జన్మాంతరంలో జరఠరాగ్నిగా ఉన్నాడు. ఆ 
తర్వాత ఈ మునికే విశ్రవసుడు అనే మరో కొడుకు పుట్టాడు. 


ఆ విశవసుడికి ఇలబిలకు కుబేరుడు పుట్టాడు. మరోభార్య కైకసి కడుపున రావణ, కుంభకర్ణ, విభఖీషణులు 
జన్మించారు. 


పులహుడివల్ల గతి అనే కాంత, కర్మన్రేష్టుడు, వరీయాంసుడు, సహిష్టువు అనే ముగ్గురు మగపిల్లల్ని కన్నది. 
'క్రతువుకి క్రియ అనే పల్నికి కల్టిన సంతానం అరవై వేలమంది. వీళ్ళు బ్రహ్మవర్చస్సుగల వాలఖిల్యులనే మహామునులు. 


వసిష్టుడు ఊర్జ (అరుంధతి మారు పేరు) అనే మునిదంపతులకు కల్గిన సంతానం ఏడుగురు. వారు చిత్రకేతుడు, 
సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్చణుడు, వసుభృద్వానుడు, ద్యుమంతుడు. ఈయనే మరొక భార్యవల్ల 'శక్తి మొదలైన 
పుత్రుల్ని పుట్టించాడు. 


అథర్వుని భార్య చిత్తి గర్భాన దధ్యంచుడు పుట్టాడు. గుర్రం తలవంటి తల కల ఇతణ్లి అశ్వశిరసుడనీ అంటారు. 
ఇతడు ధృతవ్రతుడు. 


భృగుమహర్నికి ఖ్యాతి అనే పల్నివల్ల పొందిన సంతతి ధాత, విధాత అనే ఇద్దరు కుమారులు. శ్రీ అనే ఒక 
కూతురు. ఈమె భగవత్పరాయణ. 


ఈ కొడుకులిద్దరూ మేరువు కుమార్తెలు. ఆయతి, నియతలవల్ల మృకండుడు, ప్రాణుడు అనే కుమారుల్ని పొందారు. 
మృకండుడి కొడుకే మార్శ్మండేయుడు. ప్రాణుడి కొడుకు వేదశిరసుడు. భృగువు ఉశనల కొడుకు “కవి”. 


ఈ తీరున కర్దమ ప్రజాపతి తొమ్మిదిమంది కూతుర్ల, కుమారుల సంతానపరంపరలతో ఈ భూప్రపంచం వర్ధిల్లింది. 
అలాంటి కర్టమముని సంతతి క్షణాల్లో పాపాల్ని తుడిచి పెద్దుంది. ఉత్తమోత్తమం అయినది. ఆ ముని వరుససంతతి 
వివరాలు చాల శ్రద్ధపెట్టి వింటున్న నీకు చెప్పాను. 


ఇక దక్షప్రజాపతి వంశక్రమాన్ని తెలియచెప్తాను. విను. 


16 శ్రీమహాభాగవతము 
ఫి దక్షప్రజాపతిసంతతి + 


క. వనజజునివలన భవ మం, దిన యా దక్షప్రజాపతికి మనునిజనం 
దన యగు “ప్రసూతి” సతియం, దనఘా! పదియార్వు రుదయ మందిరి కన్యల్‌. 27 


ప్రతి : అనఘా! = ఓ పుణ్యవంతుడా!; వనజజుని వలనన్‌= పద్మంనుంచి పుట్టిన బ్రహ్మవల్ల; భవము+అందిన = పుట్టిన; 
ఆ దక్షప్రజాపతికిన్‌= ఆ దక్ష బ్రహ్మకు; మను= స్వాయంభువ మనువుయొక్క నిజనందన +అగు= తన కూతురు అయిన; 
ప్రసూతి= ప్రసూతి అనే; సతి+అందున్‌= భార్య గర్భంవల్లు పది+ఆర్వురు= పదహారుమంది; కన్యల్‌= పడుచులు; 
ఉదయము+అందిరి= పుట్టారు. 


తా : బ్రహ్మ కొడుకు దక్షుడు. మనువు కూతురు “ప్రసూతి. వీళ్ళిద్దరికి పదహారుమంది కన్యలు పుట్టారు. 


వ. ఇట్లావిర్భవించిన కన్యకలందు (శ్రద్ధయు మైత్రియు దయయు శాంతియుం దుష్టియుం బుష్టియుం 
బ్రియయు నున్నతియు బుద్ధియు మేధయుం దితిక్షయు హ్రీయు మూర్తియు నను నామంబులు గల 
పదుమువ్వురను ధర్మరాజున కిచ్చె, నొక్కకన్యక నగ్నిదేవునకును నొక్కతెం బితృదేవతలకును నొక్కతె 
జన్మమరణాదినివర్తకుండగు నభవునకుం బెండ్లి సేసె; నంతనా ధర్మపత్నులయందు (్రద్ధవలన (శుతంబును, 
మైత్రివలనం బ్రసాదంబును, దయవలన నభయంబును, శాంతివలన సుఖంబును, దుష్టివలన ముదంబును, 
బుష్టివలన స్మయంబును, గ్రియవలన యోగంబును, నున్నతివలన దర్పంబును, బుద్ధివలన నర్థంబును, 
వేధవలన నసృృతియు, దితిక్షవలన క్షేమంబును, హీవలనం (బ(శయంబును, మూర్తివలన 
సకలకల్యాణగుణోత్పత్తిన్థానభూతులగు నరనారాయణలను బుషు లిద్దణును సంభవించిరి; వారల 
జన్మకాలంబున. 28 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; ఆవిర్భవించిన= ఉదయించిన; కన్యకల+అందున్‌= కన్యకల్లో; (శ్రద్ధయున్‌= (శ్రద్ధ మైత్రియున్‌= 
మైత్రి దయయున్‌= దయ; శాంతియున్‌= శాంతి; తుష్టియున్‌= తుష్టి పుష్టియున్‌= పుష్టి ప్రియయున్‌= ప్రియ; ఉన్నతియున్‌= 
ఉన్నతీ; మేధయున్‌= మేధ; తితిక్షయున్‌= తితిక్ష హ్రీయున్‌= హ్రీ: మూర్తియున్‌= మూర్తీ అనునామంబులు +కల= అనే 
పేర్లు కల్గినట్టి పదుమువ్వురను= పదమూడుమందిని; ధర్మరాజునకున్‌= ధర్మువునకు; ఇచ్చెన్‌= (వివాహంచేసు) అప్పగించాడు; 
ఒక కన్యకన్‌= ఒక కన్యకను; అగ్నిదేవునకునున్‌= అగ్నిదేవుడికిని; ఒక్కతెన్‌= ఒక్క ఆడపిల్లను; పితృదేవతలకునున్‌= 
పితృదేవతలకును; ఒక్కతెన్‌= ఒకదానిని జన్మ= పుట్టుకు మరణ = చావు; ఆది= మొదలైన వాటిని; నివర్తకుండు +అగు= 
మరల్చువాడు అయిన; అభవునకున్‌= శివుడికి ఇచ్చి; పెండ్లి+చేసెన్‌= వివాహం చేశాడు; అంతన్‌= ఆ పిమ్మట; ఆ 
ధర్ముని= ఆ ధర్మరాజు యొక్క పత్నుల+అందున్‌= భార్యల్తో (శద్ధవలనన్‌= ఢ్రద్ధవల్లు శ్రుతంబును= శ్రుతము; మైత్రివలనన్‌= 
మైత్రివల్లు ప్రసాదంబును= ప్రసాదము; దయవలనన్‌= దయవల్ల అభయంబును= అభయమూ; శాంతివలనన్‌= శాంతివల్ల 
సుఖంబును= సుఖము; తుష్టివలనన్‌= తుష్టివల్లు ముదంబును= ముదము; పుష్టివలనన్‌= పుష్టివల్ల స్మయంబును= 
స్మయమూ; క్రియవలనన్‌= క్రియవల్లు యోగంబునన్‌= యోగమున్న్యూ ఉన్నతివలనన్‌= ఉన్నతివల్ల) దర్చంబును= 
దర్పము; బుద్ధివలనన్‌= బుద్ధివల్ల; అర్ధంబును= అర్థము; మెధవలనన్‌= మెధవల్ల; స్ఫృతియున్‌= స్కృతి; తితిక్షవలనన్‌= 
తిలిక్షవల్ల; క్షేమంబును= క్షేమము; హ్రీవలనన్‌= హ్రీవల్ల; ప్రథ్రయంబును= ప్రశయము; మూర్తివలనన్‌= మూర్తివల్ల; 


యె యె 


చతుర్ధస్కంధము 1/7 


సకల= సమస్తమైన; కల్యాణగుణ= శుభగుణాలు; ఉత్పత్తి= పుట్టడానికి; న్థానభూతులు+అగు = తావైనవంటి వారగు; 
నరనారాయణులు +అను= నరుడు, నారాయణుడు అనే; బుషులు= మునులు; ఇద్దజఖును= ఇద్దరూ; సంభవించిరి= 
పుట్టారు; వారల= వారిద్దరి యొక్క జన్మకాలంబున= పుట్టుకవేళ... 


తా : ఇలా పుట్టిన కన్యల్లో (శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, ప్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష హ్రీ, మూర్తి అనే 
పదముగ్గురిని ధర్మరాజునకిచ్చి పెళ్లి చేశాడు. ఒక కుమార్తెను అగ్నిదేవుడికి, ఇంకొక కూతురిని పితృదేవతలకు, మరో 
అమ్మాయిని శివుడికీ ఇచ్చి పెళ్లి చేసి పంపాడు. శివుడు జననమరణాదులను తొలగించువాడు. 


ఆ తర్వాత ఆ ధర్ముని పత్నులవల్ల పుట్టినవారు వీరు. (శద్ధవల్ల శుతమూ, మైత్రివల్ల ప్రసాదమూ, దయవల్ల 
అభయమూ, శాంతివల్ల సుఖమూ, తుష్టివల్ల ముదమూ, పుష్టివల్ల స్మయమూ, క్రియవల్ల యోగమూ, ఉన్నతివల్ల దర్పమూ, 
బుద్ధివల్ల అర్థమూ, మెధవల్ల స్థృతీ, తితిక్ష వల్ల క్షేమమూ, హ్రీవల్ల ప్రశయమూ, మూర్తివల్ల నరనారాయణులు అవతరించారు. 
ఈ నరనారాయణులు అన్ని మంచి గుణాల ఉత్పత్తికి నెలవైనవారు. వీళ్లు పుట్టిన సమయంలో 


సీ గంధవాహుండు మందగతి ననుకూలుండై వీచె; నల్దిక్కులు విశద మయ్యె; 
నఖిలలోకంబులు నానందమును బొందెం; దుములమై దేవదుందుభులు (మోసెం; 
గర మొప్ప జలధుల కలంక లడంగెను; మించిన గతిం బ్రవహించె నదులు, 
గంధర్వకిన్నరగానముల్‌ వీతెంచె; నప్సరోజనుల లాస్యములు సెలంగె; 


తే. సురలు గురియించి రందంద విరులవాన, మునిజనంబులు సంతోషమునం జెలంగి 
వినుతు లొనరించి; రవ్వేళ విశ్వమెల్లం, బరమమంగళమై యొప్పె భవ్యచరిత! 29 


ప్రతి : భవ్య= మంగళకరమైన; చరిత= ప్రవర్తనం కలవాడా!) గంధవాహుండు = పరిమళాలు మోసుకుపోయే వాయువు; 
మందగతిన్‌= మెల్లమెల్లగా; అనుకూలుండు+ఐ= అనుకూలంగా; వీచెన్‌= వీచింది; నలు+దిక్కులు= నలువైపులూ; 
విశదము +అయ్యెన్‌= స్పష్టపడ్డాయి; అభిలలోకంబులును = అన్నిలోకాలూ; ఆనందమును = సంతోషాన్ని పొందెను= 
పొందాయి; తుములము+ఐ= సంకులంగా; దేవదుందుభులు= దేవతల వాద్యాలు; మైోసెన్‌= మోగాయి; కరము+ఒప్పన్‌= 
ఎంతో ప్రకాశమానంగా; జలధుల= సముద్రాలయొక్క కలంకలు= ఎగిరి పడటాలు; అడంగెను= సమసిపోయాయి; 
నదులు= ఏరులు; మించినగతిన్‌= ఉరవడితో; ప్రవహించెన్‌= పారాయి; గంధర్వ= గంధర్వుల; కిన్నర= కిన్నరుల యొక్క 
గానముల్‌= పాటలు; వీతెంచెన్‌= ప్రసరించాయి; అప్సరస్‌+జనములు = దేవప్రీల; లాస్యములు= నృత్యాలు; చెలంగెన్‌= 
అతిశయించాయి; సురలు = దేవతలు; అందున్‌ +అందున్‌+అ = అక్కడక్కడ; విరులవాన = పూలవానను; కురియించిరి= 
కురిపించారు; మునిజనంబులు = మునులందరూ; సంతోషమునన్‌= ఉల్లాసంతో; చెలంగి= చెలరేగి; వినుతులు= ప్రస్తుతులు; 
ఒనరించిరి= చేశారు; ఆ+వేళన్‌= ఆ సమయంలో (నరనారాయణులు అవతరించే వేళ); విశ్వము+ఎల్లన్‌= జగం అంతా; 
పరమ = మిక్కిలి మంగళము+ఐ= శుభమై; ఒప్పెన్‌= ప్రకాశించింది. 


తా : ఓ శుభచరిత్రా! నరనారాయణులు పుట్టినసమయంలో లోకమంతా శుభంగా ఉంది. గాలి మెల్లమెల్లగా అనుకూలంగా 
వీచింది. నాలుగుదిక్కులూ తేటపడ్డాయి. సమస్తలోకం సంతోషించింది. దేవలోకంలో బాజాలు మార్రోగాయి. సముద్రాల 
క్షోభ తగ్గింది. ఏరులన్నీ పొంగి ప్రవహించాయి. గంధర్వుల, కిన్నరుల గానాలు వినవచ్చాయి. అప్పరసలు ఉత్సహించి 
నాట్యాలు చేశారు. దేవతలు చెదురుమదురుగా పూలజల్లులు కురిపించారు. మునులంతా పట్టరాని సంతోషంతో స్తుతించారు. 


18 శ్రీమహాభాగవతము 


వ. ఆ సమయంబున బ్రహ్మాదిదేవత లమ్మహాత్ముల కడకుం జనుదెంచి యిట్లని స్తుతియించిరి. 80 


ప్రతి : ఆ సమయంబునన్‌= అప్పుడు; బ్రహ్మా+ఆది= బ్రహ్మమొదలైన; దేవతలు= సురలు; ఆ+మహా+ఆత్ములకడకున్‌= 
ఆ మహామహుల వద్దకు; చనుదెంచి= వెళ్లి ఇట్లు+అని= ఈ లాగున; స్తుతియించిరి= ప్రశంసించారు. 


తా : అదే సమయంలో బ్రహ్మ మొదలైన దేవతలందరు ఆ పుణ్యపురుషులను చేరుకొని ఇలా నుతించారు. 


స్‌ గగనస్థలిం దోంచు గంధర్వనగరాది రూపఖేదము లట్టు రూధిమెజసి 

యే యాత్మయందేని నేపారు మాయచే నీ విశ్వమిటు రచియింపంబడియె 

నట్టి యాత్మప్రకాశార్థమై మునిరూపముల ధర్ముగృహమునం బుట్టినట్టి 

పరమపురుష।! నీకుం బ్రణమిల్లెద; మదియుంగాక యీ సృష్టి దుష్కర్మవృత్తి 
తే. జరగనీకుండు కొజకునై సత్వగుణము, చే సృజించిన మ మ్మిట్లు శ్రీనివాస 

మైన సరసీరుహప్రభ నపహసించు, నీ కృపాలోకనంబుల నెమ్మింజూడు. త్ర 
ప్రతి : గగనస్థలిన్‌= ఆకాశ ప్రదేశంలో; తోంచు= కన్పట్టే) గంధర్వ+నగర+ఆది= గంధర్వపురం మొదలైనవాటి; 
రూపభఖేదములు+అట్లు= ఆకారాల తేడాలవలె; రూఢిన్‌+మెజసి= స్థిరంగా ప్రకాశించి; ఏ+ఆత్మ+అందు+ఏనిన్‌= ఏ 
ఆత్మలోనైతే; ఏపారు= శోభిల్లే మాయచేన్‌= మాయాశక్తితో) ఈ విశ్వము= ఈ జగత్తు ఇటు= ఈ తీరున; రచియింపన్‌+ 
పడియెన్‌= కూర్చబడిందో; అట్టి= అలాంటి; ఆత్మప్రకాశ+అర్ధము+ఐ= మనః ప్రకాశంకోసమై; మునిరూపములన్‌= 
మునుల ఆకారాలతో; ధర్ముగ్భహమునన్‌= ధర్మరాజు ఇంట; పుట్టిన +అట్టి= అవతరించినట్టి పరమపురుష!= ఓ ఉత్తముడా!; 
నీకున్‌= నీకు; ప్రణమిల్లైదము= నమస్కరిస్తాము; అదియునున్‌+కాక= అంతే కాకుండా; ఈ సృష్టి= ఈ లోకసృజన; 
దుష్మర్శవృత్తి= చెడ్డపననుల నడతను; జరగన్‌+ఈక= ప్రవర్తిల్ల నీయకుండా; ఉండుకొజకును+ఐ= ఉండడం కోసమై; 
సత్ష్పగుణముచే= సాత్వికత్వంతో; సృజించిన= సృష్టించిన; పుట్టించిన; మమ్మున్‌= మమ్ములను; ఇట్లు= ఇలా; శ్రీ= లక్ష్మికి; 
నివాసము+ఐన= గేహం వంటిదైన; సరసీరుహప్రభన్‌= పద్మశోభను; అపహసించు= గేలిచేసే, నీ= నీయొక్క కృపా+ 
ఆలోకనంబులన్‌= దయతోకూడిన (కరుణగల) చూపులతో; నెమ్మిన్‌= ప్రీతిగా; చూడు= చూడవలసింది. 
తా :; ఆకాశంలో కనిపించే గంధర్వాది నగరాల వివిధరూపాల మాదిరి రూఢం చేసి ప్రతి ఆత్మను మాయతో కప్పి ఈ 
ప్రపంచం సృజించబడింది. అలాంటి ఆత్మ ప్రకాశం కోసం యముడి ఇంట జన్మనెత్తావు. అలాంటి ఓ ఉత్తమ పురుషా! 
నీకు మా నమోవాకాలు. అంతేకాక ఈ ప్రజాఉత్పత్తిలో చెడుకర్మకు తావు లేకుండా ఉండేందుకు సత్వగుణంతో మమ్మల్ని 
పుట్టించావు. అలాంటి మా ఇద్దరికీ లక్ష్మీనివాసం అయిన పద్మకాంతిని కూడ పరిహసించు నీ కరుణాకటాక్షాన్ని ప్రసాదించు. 


విశే : నరనారాయణులిద్దరు. కానీ బ్రహ్మాదులు వారి ఏకాత్స్ములుగా దర్శించుకుంటున్నారు. అందువలననే పరమపురుషా; 
నీకు, నీ ఇత్యాదిగా ఏకవచన ప్రయోగం సరిపడుతుంది. 
క. అని యిట్లు దేవగణములు, వినుతింపం గృపాకటాక్ష వీక్షణములచేం 

గని వారు గంధమాదన, మున కేగిరి తండ్రి ముదము ముప్పిరిగొనంగన్‌. 3జి 
ప్రతి : అని= అని; ఇట్లు= ఈ విధంగా; దేవగణములు= సురగణాలు; వినుతింపన్‌= స్తుతి చేయగా; కృపా= దయతో 
కూడిన; కటాక్ష= కడగంటి; వీక్షణములచేన్‌= చూపులతో; కని= చూసి; వారు= ఆ ఇద్దరు; తండ్రి= తండ్రియొక్క 


చతుర్ధస్కంధము 19 


ముదము= సంతోషం; ముప్పిరి+కొనన్‌= మూడు పేటలుగా పేనుకోగ్యా గంధమాదనమునకున్‌= గంధమాదన పర్వతానికి; 
ఏగిరి= వెళ్ళిపోయారు. 

తా : ఆ తీరుగా దేవతలంతా నరనారాయణుల్ని స్తుతించారు. వారిమీద వారిద్దరి కృపాదృష్టి ప్రసరించింది. అపుడు ఆ 
నరనారాయణు లిద్దరివల్ల తండ్రియైన ధర్ముని సంతోషం మూడింతలు అయింది. ఆ ఇద్దరూ గంధమాదన పర్వతంవైపు 
వెళ్ళిపోయారు. 

విశే : 'ముప్పిరిగొను' ఒక జాతీయం. దారం మూడు పొరలతో పేనగా అది బాగా బలపడుతుంది. మూడును కలసి 
పటిష్టం కావడం, అధికమవడం అనేది ఈ పలుకుబడి పరమార్థం. మూడు+పిరి= ముప్పిరి. 


క. ధరణీభర ముడుపుట కా, నరనారాయణులు భువి జనన మనయము నాం 

దిరి యర్జ్హునకృష్ణాఖ్యలం, గురుయదువంశముల సత్త్వగుణయుతు లగుచున్‌. తతి 
ప్రతి : ధరణీ భరమున్‌= భూమి బరువును; ఉడుపుటకున్‌= పోగొట్టడానికి ఆ, నరనారాయణులు= ఆ నరుడూ; 
నారాయణుడూ; అర్జున +కృష్ణ+ఆఖ్యలన్‌= అర్జునుడు; కృష్ణుడూ అనే పేర్లతో; కురుయదువంశములన్‌= కురువంశంలోనూ; 
యదువంశంలోనూ; సత్వగుణయుతులు= సత్వగుణంతో కూడినవాళ్లు; అగుచున్‌= అవుతూ; భువిన్‌= భూలోకంలో; 
జననము= పుట్టుకను; అనయమున్‌= ఎల్లప్పుడూ; ఒందిరి= పొందారు. 
తా : ఆ నరనారాయణులలో భూ భారాన్ని తేలిక పరచడానికి నరుడు అర్జునుడుగా కురువంశంలో పుట్టాడు. కృష్ణుడు 
యదువంశంలో అవతరించాడు. వీళ్లిద్దరూ సత్వగుణసంపన్నులు. 


వ. మఖజియు నగ్నిదేవునకు దక్షపుత్రియైన “స్వాహాదేవి” యను భార్యయందు హుతభోజనులగు 
పావకుండును, బవమానుందును, శుచియు నను మువ్వురుకొడుకులు గలిగిరి: వారివలనం బంచచత్వారింశ 
తృంఖ్యగల యగ్ను లుత్పన్నంబులయ్యె; నిట్లు పితృపితామహయుక్తంబుగా నేకోనపంచాశత్సంఖ్యలు గల 
యగ్నులు బ్రహ్మవాదులచే యజ్ఞకర్మంబులం దగ్నిదేవతాకంబులైన యిష్టులు దత్తన్నామంబులచేతం 
జేయంబడుచుండు; నా యగ్ను లెవ్వరనిన నగ్నిష్వాత్తులు బర్జిషదులు సౌమ్యులుం బితలు నాజ్యపులు 
సాగ్నులు నిరగ్నులు నన నేడుదెజంగులై యుందురు. దాక్షాయణియగు స్వధ యను ధర్మపత్నియందు 
వారలవలన “వయున” యు, “ధారిణి” యు నను నిద్దజు కన్య లుదయించి జ్ఞానవిజ్ఞానపారగ లఅగుచు 
బ్రహ్మనిష్ట లయి పరంగిరి; వెండియు. తడ 

ప్రతి: మజియున్‌= ఇంకా; అగ్నిదేవునకున్‌= అగ్నిదేవుడికి; దక్షపుత్రి+ఐన = దక్షుడి కూతురైన; “'స్వాహాదేవి= స్వాహాదేవి; 
అను= అనే పేరుగల; భార్యయందు= సతిగర్భాన; హుత= అగ్నిలో కాల్చబడిన పదార్ధాలు; భోజనులు +అగు = ఆహారంగా 
కలవాళ్లగు; పావకుండును= అగ్ని దేవుడూ; పవమానుందును= పవమానుడూ (ాలివీచడానికి 'హేతువైనవాడు); శుబియును= 
శుచీ (పరిశుద్ధిగలవాడు); అను= అనే; మువ్వురు కొడుకులు= ముగ్గురు పుత్రులు; కలిగిరి= పుట్టారు; వారివలనన్‌= ఆ 
ముగ్గురి వల్లు పంచ చత్వారింశత్‌సంఖ్యగల= నలభైఐదు అలెక్కగల; అగ్నులు = అగ్నిదేవతలు; ఉత్పన్నంబులు +అయ్యెన్‌ = 
పుట్టాయి; ఇట్లు= ఇలా; పితృ= తండ్రి; పితామహ = తాతలతో; యుక్తంబు+కాన్‌= కలుపగా; ఏక+ఊన= ఒకటి తక్కువ; 
పంచాశత్సంఖ్యలు +కల= యాభైమందిగా గణన గల; అగ్నులు= అగ్నులు; (బ్రహ్మ వాదులచే = వేదవేత్తలచే; 


20 శ్రీమహాభాగవతము 


యజ్ఞకర్మంబులందు = యాగవిధుల్లో; అగ్నిదేవతాకంబులు+ఐన = అగ్ని దేవతగా కలిగిన; ఇష్టులు = (కోరికలు నెరవేర్చే) 
యాగాలు; తద్‌+తద్‌+నామంబులచేతన్‌= ఆ యా పేర్లమీద; చేయన్‌ +పడుచున్‌+ఉండున్‌= నిర్వర్తించబడుతూ ఉంటాయి; 
ఆ+అగ్నులు= ఆ అగ్నులు; ఎవ్వరు +అనినన్‌= ఎవ్వరంటే; అగ్నిష్వాత్తులు= అగ్నిష్వాత్తులు; బర్జిషదులు= బర్జిషదులు; 
సౌమ్యులున్‌= సౌమ్యులు; పితలున్‌= పితలు; ఆజ్యపులున్‌= ఆజ్యపులు; సాగ్నులు= అగ్నిసహితులు; నిరగ్నులును= 
అగ్నిరహితులు; అనన్‌= అని; ఏడు, తెజంగులు+ఐ= ఏడు విధాలుగా; ఉందురు= ఉంటారు; దాక్షాయణి +అగు= దక్షుడి 
సంతానానికి చెందిన; స్వధ+అను= 'స్వధి అనిపిలిచే; పలత్ని+అందు= భార్యయందు; వారలవలనన్‌= ఆ అగ్నులవల్ల; 
'వయుని యున్‌= వయున; ధారిణియున్‌= ధారిణియు; అను= అనే; ఇద్దజు కన్యలు= ఇద్దరు ఆడపడుచులు; ఉదయించి= 
పుట్టి జ్ఞానవిజ్ఞాన పారగలు+అగుచున్‌= జ్ఞాన, విజ్ఞానాల్లో తుదముట్టిన వారవుతూ; బ్రహ్మనిష్టలు +అయి = బ్రహ్మమునందు 
నిష్ట్ణలవారయి; పరంగిరి= ఒప్పారు; వెండియున్‌= మళ్లీ... 


తా ; ఇంకా అగ్నిదేవుడికీ, దక్షుడి కూతురు “'స్వాహాదేవికి పావకుడు, పవమానుడు, శుచి అనే ముగ్గురు కొడుకులు 
కలిగారు. వీళ్లవల్ల నలభై ఐదుగురు అగ్నిదేవులు పుట్టుకొచ్చారు. ఈ విధంగా తండ్రి తాతలతో కలుపుకుంటే ఈ అగ్నులు 
మొత్తం నలభై తొమ్మిది మంది. యాగ విధుల్లో ఈ అగ్నులు దేవతలుగా ఉంటూ, కోరిన కోరికలు తీరుస్తూ ఆ యా పేర్ల 
మీద బ్రహ్మనిష్టులచే అనుష్టించబడుతూ ఉంటారు. ఈ అగ్నులు “అగ్నిష్వాత్తులు, బర్జిషదులు, సౌమ్యులు, పితలు, ఆజ్యపులు, 
సాగ్నులు, నిరగ్నులు అని ఏడు రకాలుగా ఉన్నారు. ఈ అగ్నులకు, దక్షుడి కూతురు 'స్వధికు వయున, ధారిణి అనే ఇద్దరు 
ఆడపిల్లలు పుట్టారు. ఈ పిల్లలిద్దరూ జ్ఞానవిజ్ఞానాలను తుదముట్టిన బ్రహ్మవాదినులుగా ఘనత పొందారు. 


$ ఈశ్వరునకు దక్షప్రజాపతికిని విరోధము సంభవించుట * 


బ్ర 


దక్షప్రజాపతితనయ యా భవుని భార్యయు ననందగు 'సతిి యను అతాంగి 
సతతంబుం బతిభక్తి సలుపుచుండియుం దనూజాతలాభము నందంజాలదయ్యె; 
భర్లుని దెసం జాలం బతికూలుం దైనట్టి తమ తండ్రిమీంది రోషమునం జేసి 
వలనేది తా ముగ్ధవలె నిజయోగమార్గంబున నాత్మదేహంబు విడిచె; 


లే. శన మునీందులడు.ఏినిపిలంపన మ్మహాత్ముం,డైన విదురుండు మనమున నద్భుతంబు 
గదురం దత్మథ విన వేడ్క గడలుకొనంగ, మునివరేణ్యునిం జూచి యిట్లనియె మజియు. 35 


ప్రతి : దక్షప్రజాపతి= దక్షుడి యొక్క తనయ= కూతురు; ఆ భవుని= ఆ శంకరుడి; భార్యయున్‌= పతి అనన్‌= 
అనటానికి తగు= ఒప్పే, సతి+అను= 'సతి అనే పేరుగల; లతా+అంగి= ప్రీ సతతంబున్‌= ఎల్లప్పుడూ; పతిభక్తి= 
పెనిమిటి సేవను; చలుపుచున్‌+ఉండియున్‌= చేస్తూ ఉన్నప్పటికిన్నీ తనూజాత లాభమున్‌= సంతానయోగ్యత; అందన్‌= 
పొందుటకు; చాలదు +అయ్యెన్‌= చాలనిది అయింది; భర్ణుని దెసన్‌= శివుడివైపు; చాలన్‌= ఎంతగానో; ప్రతికూలుండు+ 
ఐనట్టి= వ్యతిరేకభావం కలవాడైన; తమ తండ్రి మీంది= తన తండ్రిపై ఏర్పడిన; రోషమునన్‌+చేసి= ఆగ్రహంవల్ల; 
వలను= ఉపాయం; యుక్తి ఏది= నశించి; తాన్‌= తాను; ముగ్ధవలె= తెలివిలేనిదిగా నిజయోగ మార్గంబునన్‌= తనదైన 
యోగ ఉపాయంతో; ఆత్మదేహంబున్‌= తన శరీరాన్ని విడిచెన్‌= వీడింది; అని= అని; ముని+ఇంద్రుడు= ముని శ్రేష్టుడు; 
వినిపింపన్‌= వినిపించగా? ఆ+మహా+ఆత్ముండు+ఐన= గొప్ప మనస్సుగల; విదురుండు= విదురుడు; మనమునన్‌= 


చతుర్ధస్కంధము 2] 


ఆత్మలో; అద్భుతంబు= ఆశ్చర్యం; కదురన్‌= అతిశయించగా; తద్‌+కథ= ఆ వృత్తాంతం; వినన్‌= వినడానికి; వేడ 
ఉత్సాహం; కడలు+కొనంగన్‌= ఉప్పాంగగా; మునివరేణ్యునిన్‌= మునిసత్తముని; చూచి= చూసి; మజియున్‌= ఇంకా; 
ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 

తా : దక్షప్రజాపతి కుమార్తె సతి. ఆమె భవుడి భార్య. ఆమె ఎంతో పతిభక్తి కలది. అయినా సంతానయోగం లేదు. తన 
మగడంటే పదని తన తండ్రిమీది కోపం కొద్దీ మరొకదారి లేక అమాయకంగా యోగమార్దంతో దేహాన్ని చాలించింది 
అంటూ మైత్రేయుడు విదురుడితో చెప్పాడు. అది విన్న విదురుడికి ఎంతో ఆశ్చర్యం అయింది. ఆ సంగతంతా తెలుసుకోవాలనే 
ఉబలాటంతో ఆ మైత్రేయుణ్లి చూసి ఇలా పలికాడు. 


స్స్‌ చతురాత్మ! దుహితృవత్సలుందైన దక్షుండు దన కూంతు సతి ననాదరము సేసి 
యనయంబు నఖీలచరాచరగురుండు నిర్వైరుండు శాంతవిగ్రహుండు ఘనుండు 
జగముల కెల్లను జర్చింప దేవుండు నంచితాత్మారాముం డలఘుమూర్తి 
శీలవంతులలోన శ్రేష్టుండు నగు నట్టి భవునందు విద్వేషపడుట కేమి 


తే. కారణము? సతి దా నేమి కారణమున, విడువరానట్టి ప్రాణముల్‌ విడిచె? మజియు 
శ్వశురజామాతృవిద్వేషసరణి నాకుం, దెలియ నానతి యిమ్ము సుధీవిధేయ! 86 


ప్రతి : సుధీవిధేయ!= పండితులకు విధేయుడైన వాడా!; చతుర+ఆత్మ! = నేర్ప్చుగల బుద్ధిగలవాడా! ఓ మైత్రేయా!; 
దుహితృ= కూతురిపట్ల, వత్సలుండు+ఐన = ప్రేమ కలిగిన; దక్షుండు= దక్ష ప్రజాపతి; తన కూంతు= తన పుత్రి అయిన; 
సతిన్‌= సతీదేవిని న+ఆదరము= అనాదరము,; చేసి= అగౌరవపరచి; అనయంబున్‌= ఎల్లపుడూ; అఖిల= సమస్తమైన; 
చర+అచర= కదిలేవాటికి; కదలనివాటికి; గురుండు= తండ్రి వంటివాడు; నిర్‌+వైరుండు= వైరం లేనివాడు; శాంత 
విగ్రహుడు= శాంతమూర్తి ఘనుండు= గొప్పవాడు; జగములకున్‌+ఎల్లను = అన్నిలోకాలకు; చర్చింపన్‌= చింతించగా; 
దేవుందు= భగవత్స్వరూపుడు; అంచిత= ఒప్పుతున్నట్టి; ఆత్మ+ఆరాముండు = తనయందే రమించేవాడు; అలఘుమూర్తి= 
ఉన్నతాకారుడు; శీలవంతులలోన్‌= సత్పురుషుల్తో; శ్రేష్టుండు= మేలు; అగున్‌ +అట్టి= అయినట్టి; భవునందు = శివుడిమీద; 
విద్వేషపడుటకున్‌= ద్వేషించడానికి; కారణము+ఏమి= హేతువు ఏమిటి?; సతి= సతీదేవి; ఏమికారణంబునన్‌= ఏ 
హేతువుచే; విడువరాని+అట్టి= వదలించుకోరాని; ప్రాణముల్‌= ప్రాణాలను; విడిచెన్‌= విడిచిపెట్టింది మజియున్‌= 
ఇంక్సా శ్వశుర= మామ; జామాతృ్ఫ= అల్లుడి; విద్వేషసరణి= పగపద్ధతి; నాకున్‌= నాకు; తెలియన్‌= తెలిసేలా; ఆనతి= 
ఆజ్ఞ ఇమ్ము= ఇయ్యవలసింది. 

తా; నేర్పరివైన ఓ మైత్రేయ మహర్షీ! దక్షుడికి కూతుళ్లంటే ప్రాణం. అంతటి (ప్రేమైక మూర్తి అయిన దక్షుడు 'సతీదేవిని 
మన్నించక పోవడానికి మూలకారణం ఏమై ఉంటుంది. శివుడు చరాచర ప్రపంచాని కంతటికీ తండ్రి. శత్రుభావన 
లేనివాడు. ప్రసన్నమూర్తి. మహోన్నతుడు. సమస్తలోకాలకు దైవం. ఆత్మారాముడు. సజ్జనుల్లో మేటి. అలాంటి మహాదేవుడి 
మీద దక్షుడికి వైరం ఎందుకు కల్లి ఉంటుంది? ఏ కారణంగా సతీదేవి విడువదగని తన ప్రాణాలు విడిచింది? మామ 
అల్లుళ్ల మధ్యగల ద్వేషభావాన్ని నాకు తెలిసేటట్లు వివరించండి. 


క. అని యడిగిన నవ్విదురునిం, గనుంగొని మైత్రేయుండనియెం గౌతుక మొప్పన్‌ 
విను మనఘ'! తొల్లి బ్రహ్మలు, జననుతముగం జేయునట్టి సత్రముం జూదన్‌. త్‌ 


22 శ్రీమహాభాగవతము 


ప్రతి : అని+అడిగినన్‌= అని ప్రశ్నించిన; ఆ విదురునిన్‌= ఆ విదురుణ్ణి; కనున్‌+కొని= చూచి; మైత్రేయుండు= మైత్రేయుడు; 
కౌతుకము= కుతూహలం; ఒప్పన్‌= 'ప్రకాశించేలా; అనియెన్‌= పలికాడు; వినుము= ఆలకించు; అనఘ!= ఓ పాప 
రహితుడా; తొల్లి= మునుపు; బ్రహ్మలు= ప్రజాపతులు; జననుతము+కన్‌= ప్రజలు మెచ్చేలా; చేయునట్టి= చేసే, సభత్రమున్‌= 
సత్రయాగాన్ని చూడన్‌= చూడడానికి... 
తా : అలా అడిగిన విదురుడితో, మైత్రేయుడు చాల కుతూహలంగా చెప్పసాగాడు. ఓ విదురా! పూర్వకాలంలో నవబ్రహ్మలు 
సత్రయాగం చేయ తలపెట్టారు. ఆ యజ్ఞాన్ని ప్రజలంతా ఇష్టపడేలా చేయాలని వాళ్ల తలంపు. దాన్ని చూడడానికి 
విశే : బ్రహ్మలు తొమ్మిదిమంది. భృగువు, పులసుడు, పులహుడు, క్రతువు, అంగిరసుడు, దక్షుడు, అత్రి, మరీచి, వశిష్టుడు 
అనేవారిని నవబ్రహ్మలంటారు. 
చ. సరసిజగర్భయోగిజనసర సుపర్వమునీంద్రహవ్యభు 

కృరమబుిుషి ప్రజాపతులు భక్తిమెయిం జనుదెంచియుండ న 

త్తరణిసమానతేజుండగు దక్షుండు వచ్చినం దత్సదస్యు లా 

దరమున లేచి; రప్పుడు పితామహభర్లులు దక్క నందబున్‌. 88 
ప్రతి : సరసిజగర్భ= పద్మం గర్భంగాగల బ్రహ్మదేవుడు; యోగిజన= యోగులూ; సర్వ= సమస్త సుపర్వ= దేవతలూ; 
ముని+ఇంద్ర= మునివర్యులూ; హవ్యభుక్‌= (యాగహవ్యం భోజనమైన) అగ్నిహోత్రుడు; పరమబుషి= మహర్షులు; 
ప్రజాపతులు= మరీచి మొదలైన నవబ్రహ్మలు; భక్తిమెయిన్‌= భక్తితో; చనుదెంచి+ఉండన్‌= వచ్చి చేరి ఉండగా; ఆ 
తరణి= ఆ సూర్యుడితో; సమాన= సాటిరాగల; తేజుడు+అగు= కాంతి కల్టినట్టి, దక్షుడు= దక్షబ్రహ్మ వచ్చినన్‌= ఆ 
సత్రయాగానికి రాగా అపుడు= ఆ సమయంలో; తద్‌= ఆ; సదస్యులు= సభలోనివారు; పితామహ భర్ణులు +తక్కన్‌= 
బ్రహ్మ, శివుడు తప్పు అందజున్‌= అంతా; లేచిరి= లేచి నిలబడ్డారు. 
తా: బ్రహ్మ శివుడు, యోగులు, దేవతలు, మునులు, మహర్షులు, అగ్ని నవ బ్రహ్మలు ఆసక్తితో విచ్చేశారు. సూర్య 
ప్రభలతో సాటి కాగల తేజం గల దక్షప్రజాపతి అరుదెంచాడు. అతడు రాగానే బ్రహ్మ శివుడు తప్ప సభలోని మిగతా 
వాళ్లంతా గౌరవంగా లేచి నిలబడ్డారు. 
క. చనుదెంచిన యా దక్షుండు, వనజజునకు మొక్కి భక్తివశులై సభ్యుల్‌ 

దన కిచ్చిన పూజలు గై, కొని యర్హాసనమునందుం గూర్చుండి తగన్‌. 89 
ప్రతి : చనుదెంచిన= ఏతెంచిన; ఆ+దక్షుండు= ఆ దక్షప్రజాపతి; వనజజునకున్‌= బ్రహ్మదేవుడికి; మొక్కి నమస్మరించి; 
భక్తివశులు+ఐ= 'సేవాతత్పరులై; సభ్యుల్‌= సభలోనివారు; తనకున్‌= తనకు; ఇచ్చిన= అర్పించిన; పూజలు= పూజలను; 
కైకొని= స్వీకరించి; అర్హ తగిన; ఆసనమునందున్‌= పీఠంపై; తగన్‌= ఒప్పిదంగా; కూర్చుండి= కూర్చుని. 
తా : అట్లా విచ్చేసిన దక్షుడు బ్రహ్మకు నమస్కరించాడు. సభాసదులంతా చేసిన సత్మారాల్ని అందుకున్నాడు. తనకు తగిన 
పీఠం మీద ఆసీనుడయ్యాడు. 
తే. తన్నుం బొడగని సభ్యు లందజును లేవ, నాసనము దిగనట్టి పురారి వలను 

గన్ను గొనలను విస్పులింగములు 'సెదరం, జూచి యిట్లను రోషవిస్పురణ మెజయ. త్త 


చతుర్ధస్కంధము 23 


ప్రతి : తన్నున్‌= తనను; పొడగని= చూచి; సభ్యులు= సదస్యులు; అందజును= అంతమంది; లేవన్‌= లేచినిలబడగా; 
ఆసనమున్‌= గద్దెను; దిగనట్టి= దిగనటువంటి; పురారి వలను= శివుడి వైపును; కన్నుకొనలను= కంటి కొనలనుంచి; 
విస్ఫులింగములు = నిప్పుకణాలు; చెదరన్‌= వ్యాపించగాా; చూచి= కాంచి; రోషవిస్ఫురణ= కోధపుకాంతులు; మెజయన్‌= 
తళుక్కుమనగా; ఇట్లు= ఇలా; అనున్‌= అన్నాడు. 


తా : తాను రాగానే అందరూ లేచినా శివుడు మాత్రం తన ఆసనం దిగలేదు. అది చూసి దక్షుడు రోషపడ్డాడు. కంటికొనల్లో 
అలముకొన్న చురచుర చూపులు తళుక్కుమన్నాయి. వాళ్లతో ఇలా సంభాషించాదు. 


తే. వినుండు మీరలు రొదమాని విబుధముని హు, తాశనాదిసురోత్తములార! మోహ 
మత్సరోక్తులు గావు! నా మాట లనుచు, వారి కందజ కా పురవైరింజూపి, త్తే 


ప్రతి : విబుధ= పండితులు, జ్ఞానులూ; ముని= మునులూ) హుతాశన +ఆది= అగ్ని మొదలైన; సుర+ఉత్తములార! = 
దేవతలార!; మీరలు= మీరందరూ; రొదమాని= నిశ్శబ్దం పాటించి; వినుండు= ఆలకించండి; నా మాటలు= నా పలుకులు; 
మోహ= అజ్ఞానంతో; మత్సర= అసూయతో కూడిన; ఉక్తులు+కావు= మాటలు కావు; అనుచున్‌= అంటూ; వారికిన్‌+ 
అందజకున్‌= వాళ్లందరికీ; ఆ పురవైరిన్‌= ఆ శివుణ్ణి; చూపి= చూపించి... 


తా : విబుధులారా! మహర్షులారా! అగ్నిమొదలగు దేవతలారా! మీరంతా మీ మాటలు మాని నా మాటలు ఆలకించండి. 
నా వచనాలు కేవలం తెలివిమాలి ఈర్య్యతో పలికేవి కావు అంటూ శివుణ్ణి వేలెత్తి చూపిస్తూ 


సీ, పరికింప నితండు దిక్సాలయశోహాని కరుండీ క్రియాశూన్యపరునిచేతం 
గరమొప్ప సజ్జనాచరితమార్గము దూషితంబయ్యె; నెన్న గతత్రపుండు 
మహితసావిత్రీసమానను సాధ్వి నస్మత్తనూజను మృగశాబనేత్ర 
సకలభూమీసురజనసమక్షమున మర్కటలోచనుండు కరగ్రహణ మర్థిం 


తే. జేసితా శిష్యభావంబుం జెందు టాత్మ, దలంచి ప్రత్యుద్గమాభివందనము లెలమి 
నడపకుండిన మాననీ; నన్నుం గన్న నోరిమాటకుందన కేమి గోరువోయె. త్తం 


ప్రతి : పరికింపన్‌= విచారించగా; ఇతండు= ఈ శివుడు; దిక్పాల= లోకపాలుర యొక్క యశస్‌= కీర్తికి; హానికరుండు= 
చెజుపు కల్లించేవాడు; ఈ (క్రియాశూన్యపరునిచేతన్‌= ఇలాంటి కర్మానువ్రానం లేనివాడితో; కరము+ఒప్పన్‌= ఎంతో 
ఒప్పునట్లుగా; సత్‌+జన= సత్పురుషులచే; ఆచరిత= నడుపబడిన; మార్గము= తోవ; దూషితంబు +అయ్యెన్‌ = 
నిందలపాలయిందిి ఎన్నన్‌= ఎంచి చూడగా; గత= పోయిన; త్రపుండు= సిగ్గుకలవాడు (కూడా) మహిత గొప్ప; 
సాధ్విన్‌= శీలవతి అయిన; సావిత్రీసమానను= సావిత్రితో తులతూగే; అస్మత్‌= నాయొక్క తనూజను= పుత్రికను; 
మృగశాబనేత్రన్‌= లేడి కన్నులవంటి కన్నుల కలదాన్న్సి సకల= సమస్త భూమీసురజన = బ్రాహ్మణ సమాజం యొక్క 
సమక్షమునన్‌= ఎదుట; మర్శ్మటలోచనుందు= కోతికన్నుల వంటి కన్నులుగల శివుడు; కరగ్రహణమున్‌= పాణిగ్రహణాన్నిి 
అర్ధిన్‌= కోరికతో; చేసి= చేసికొని; తాన్‌= తాను; శిష్యభావంబున్‌= శిష్యత్వమును; చెందుట= పొందుట; ఆత్మన్‌= 
మనస్సులో; తలంచి= అనుకొని; ప్రతి+ఉద్దమ= ఎదురురాకతో; అభివందనములు = నమస్మారములు; ఎలమిన్‌= ప్రీతితో; 
నడపకన్‌= ఆచరింపక; ఉండినన్‌= ఉంటే; మాననీ= మానుకోనీ; నన్నున్‌= నన్ను; కన్నన్‌= చూడగానే; నోరిమాటలకున్‌= 
చిన్న పలకరింపులకు; తనకున్‌= తనకు; ఏమి; కోరు+పోయెన్‌= కొరత గలిగింది? 


24 శ్రీమహాభాగవతము 


తా : ఆలోచించి చూడగా శివుడు అష్టదిక్పాలకుల ప్రతిష్టను మంటగలుపుతున్నాడు. వైదికంగా పనీపాటాలేని ఇతడివల్ల 
సచ్చీలుర పంథా పాడయిపోయింది. పట్టి చూస్తే సిగ్గు లేనివాడు కూడ. మరొక సావిత్రి అనదగిన నా బిడ్డను పెద్దల 
సమక్షంలో పెళ్లాడాడు. నా కూతురు పరమసాధ్వి, బెదురుచూపులు కలది. అమాయకురాలు. శివుడివి కోతిచూపులు. ఈ 
రీతి శిష్యుడు కావటాన్ని బట్టి అయినా భావించి ఎదురువచ్చి నమస్మరించకపోతే పోనీ. నన్ను చూడగానే చిన్నపలుకు 
పలికే మాత్రానికి తన నోటికి ఏమి తక్కువయింది? 


సీ అనయంబు లుప్తక్రియాకలాపుండు మానహీనుండు మర్యాద లేనివాండు 
మత్తప్రచారుం డున్మత్తప్రియుండు దిగంబరుండు భూత(ప్రేతపరివృతుండు 
దామసప్రమథభూతములకు నాథుండు భూతిలిప్తుం డస్థిభూషణుండు 
నష్టశౌాచుండు నున్మదనాథుండును దుష్టహృదయుం దుగ్రుండును బరేతభూని 


తే. కేతనుండు వితతస్రస్తకేశుం డశుచి, యయిన యితనికి శివనాముం డను ప్రవాద 
మెటులు గలిగె? నశివుండగు నితని నెణింగి, యెణింగి వేదంబు శూద్రున కిచ్చినటులు. 48 


ప్రతి ;: అనయంబు= నిత్యమూ; లుప్త= లోపించిన; క్రియా కలాపుండు= కర్మముల అనుషవ్రానంకలవాడు; మాన= 
అభిమానం; హీనుందు= తక్కువెనవాడు; మర్యాద= కట్టుబాటు; లేనివాండు= కొరవడినవాడు; మత్త ప్రచారుండ = పెచ్చితిరుగుళ్ళు 
కలవాడు; ఉన్మత్త= వెట్టిత్తిన వాళ్లకు; ప్రియుండు= ఇష్టుడు; దిగంబరుండు= దిస మొలవాడు; భూతప్రేత పరివృతుందడు = 
భూతాలూ; పీనుగులు చుట్టూ ఉన్నవాడు; తామస= తమోగుణం కల; ప్రమథ= ప్రమథగణాలకు; భూతములకున్‌= 
భూతగణాలకు; నాథుండు= అధిపతి; భూతి+లిప్తండు= బూడిద పూసుకున్నవాడు; అస్థి= బొమికెలు; భూషణుందు = 
నగలుగా ధరించినవాడు; నష్ట కోల్పోయిన; శౌాచుందు= శుద్ధికలవాడు; ఉన్మద= మనసు చలించినవారికి; నాథుం 
డును= ప్రభువును; దుష్ట= చెడ్డ మనస్సు కలవాడు; హృదయుండు= పాపాత్ముడు; ఉగ్రుండును= భయంకరమైనవాడు; 
పరేతభూ= వల్లకాడు; నికేతనుండు= ఇల్లుగాగలవాడు; వితత= విరివి చేసిన; ప్రస్త= జారిన; కేశుండు= జుత్తుకలవాడు; 
అశుచి= అపవిటత్రుడు, శుద్దిలేనివాడు; అయిన= అయినట్టి; ఇతనికిన్‌= ఇతడికి; శివనాముండు= మంగళ స్వరూపుడనే 
అర్థంగల శివుడనే పేరు కలవాడు; అను= అనే; ప్రవాదము= వదంతి; ఎటుల= ఎలా; కలిగెన్‌= ఏర్పడింది; అశివుండు+ 
అగున్‌= అమంగళుడైన; ఇతనిన్‌= ఇతణ్ణి; ఎటింగి ఎటింగి= తెలిసి తెలిసి వేదంబు= వేదాన్ని శూద్రునకున్‌= నాల్గవ 
వర్ణం వాడికి; ఇచ్చినటులు= అప్పగించిన రీతి. 


తా : ఈ శివుడు యాగక్రియానుష్థానాదులు ఎపుడూ చేసి ఎరుగనివాడు. ఆత్మాభిమానం లేనివాడు. అహంకారంతో 
తిరిగేవాడు. వెట్టివాళ్లకు హితుడు. దిసమొలవాడు. భూతపిశాచాదులు ఇతడిచుట్టూ ఉంటాయి. తామస ప్రవృత్తిగల 
శివభటులకూ, భూతగణాలకూ ఇతడు ఏలిక. ఒళ్లంతా బూడిద పులుముకుంటాడు. ఎముకలే ఇతడి నగలు. శుచిని 
పాటించనివాడు. పిచ్చివాళ్లకు ఇతడు మారాజు. దుష్టమనస్పి. భీతి పుట్టే ఆకారం కలవాడు. శృశానమే ఇతడి నివాసస్థానం. 
విరియబోసిన (జారిన) జుత్తు కల్లి ఉంటాడు. ఇతడికి శివుడనే పేరు దేశమంతా ఎలా వ్యాప్తి చెందిందో? కాని ఈ 
అమంగళుడైన శివుడికి, తెలిసి తెలిసి శూద్రుడి చేతిలో వేదం పెట్టినట్లు 


వ. ఇతనికి నస్మత్తనూజను విధిప్రేరితుండనై యిచ్చితి. శ 


చతుర్ధస్కంధము 25 
ప్రతి : ఇతనికిన్‌= ఇలాంటి శివుడికి; అస్మత్‌= నా యొక్క తనూజను= పుత్రికను; విధి= బ్రహ్మచే; ప్రేరితుండును+ఐ= 
'ప్రేరేపించబడిన వాడనై ఇచ్చితిన్‌= కట్టబెట్టాను. 
తా : ఇలాంటివాడికి నా బిడ్డను కట్టబెట్టాను. అంతా విధి(పేరితం. 


క. అని యిట్టుల ప్రతికూల వ, చనములు దక్షుండు వలికి 'శపియింతును శ 

ర్వుని” నని జలములు గొని కర, మున, నిలిచిట్లనియె, రోషమున ననఘాత్మా! 4ీగ్‌ 
ప్రతి : అనఘ = పాపబుద్ధిలేని; ఆత్మా= మనస్సుకలవాడా?; అని= అని; ఇట్టులు= ఈ ప్రకారంగా; ప్రతికూల= ఎదురు; 
వచనములు= మాటలు; దక్షుండు= దక్ష్మప్రజాపతి; పలికి= మాట్లాడి; శర్వునిన్‌= శివుణ్ణి; శపియింతును= శపిస్తాను; 
అని= అంటూ; రోషమునన్‌= ఆగ్రహంతో; కరమునన్‌= చేతియందు; జలములు +కొని= నీటిని గ్రహించి; నిలిచి= లేచి 
నిలబడి ఇట్లు= ఈ విధంగా అనియెన్‌= అన్నాడు. 
తా : ఓ పుణ్యమనస్కుడా! ఈ తీరున తిరస్మారపుమాటలు మాట్లాడి దక్షుడు శివుణ్శి శపించడానికి పూనుకున్నాడు. చేత 
నీళ్లుపట్టి నిలిచి రోషంగా ఇలా అన్నాడు. 
క. ఇతం డింద్రోపేంద్రపరీ, వృతుందై మఖసమయమున హవిర్భాగము దే 

వతలం గూడంగ మహిత ని, యతిం బొందక యుండుంగాక యని శపియించెన్‌. 46 
ప్రతి : ఇతండు= ఈ శివుడు; ఇంద్ర+ఉపేంద్ర+పరీవృతుడై = ఇంద్ర, విష్ణువులతో కూడినవాదై) మఖ సమయమునన్‌= 
యాగ సమయంలో; హవిస్‌+భాగమున్‌= హోమద్రవ్యం పాలు; దేవతలన్‌+కూడంగన్‌= దేవతలతో పాటు; మహిత = 
గొప్పు నియతిన్‌= వ్రతనిష్టతో; పొందక= ప్రాప్తించక; ఉందున్‌+కాక= ఉండుగాక; అని= అని; శపియించెన్‌= శాపం 
ఇచ్చాడు. 
తా : శివుడి చుట్టూ ఇంద్రుడు, విష్ణువులుండగా యజ్ఞసమయంలో మిగతా దేవతలతోపాటు హవిర్భాగం లభించకుందుగాక 
అని శపించాడు. 


వ. ఇట్లు దక్షుండు పల్కిన గర్జితవాక్యంబులు వినిందితంబులుగ నుండియును నర్ధాంతరంబున 
వాస్తవంబులగుచు భగవంతుండగు రుదునందు ననిందితంబులై స్తుతిరూపంబుల నొప్పెం; దదనంతరంబ 
రుద్రునకు శాపంబిచ్చిన కారణంబున దక్షుండు సదస్యముఖ్యులచే నకృత్యంబని నిషేధింపబడి ప్రవృద్ధంబయిన 
క్రోధంబుతోడ నిజనివాసంబునకుం జనియె; నంత గిరిశానుచరాగ్రేసరుండగు నందికేశ్వరుండు దక్షుండు 
నిటలాక్షుని శపియించిన శాపంబు, నతనిం బల్మిన యనర్హవాక్యంబులును విని కోపారుణిత లోచనుండదై 
యిట్లను; నీ దక్షుండు మర్యశరీరంబు శ్రేష్టంబు గాందలంచి యప్రతిద్రోహియైన భగవంతునందు భేదదర్శియై 
యపరాధంబు గావించె; నిట్టి మూధాత్ముండు దత్త్వవిముఖుండగు; మజియుం గూటధర్మంబు లయిన 
నివాసంబుల (గ్రామ్యసుఖకాంక్షలం జేసి సక్తుందై యర్ధవాదంబు లయిన వేదంబులచే నష్టమనీషం గలిగి 
కర్మతంత్రంబు విస్సృతంబుసేయు; వెండియు దేహాదికంబు లుపాదేయంబులుగాం దలంచుచు బుద్ధిచేత 


26 శ్రీమహాభాగవతము 


నాత్మతత్త్వంబు మజచి వర్తించుచుం బశుప్రాయుందై స్రీకాముండు నగు నిదియునుం గాక దక్షుం 
డచిరకాలంబున మేషముఖుండగు నని మజియు. త్తే 


ప్రతి : ఇట్లు= ఇలా; దక్షుండు= దక్షుడు; పల్మిన= భాషించిన; గర్జిత= దూషించిన; వాక్యంబులు= వచనాలు; 
వినిందితంబులుగన్‌= మరీ తూలనాడినట్లుగ; ఉండియునున్‌= ఉన్నప్పటికీ; అర్భాంతరంబునన్‌= మరొక అర్ధంలో; 
వాస్తవంబులు +అగుచున్‌= యథార్థములైనవి అవుతూ; భగవంతుండు+అగు= మహాదేవుడు అయిన; రుద్రుని+అందున్‌= 
శివుడిపట్ల; అనిందితంబులు+ఐ= దూషణలేనివై; స్తుతిరూపంబులన్‌= స్తోత్రాలుగానే; ఒప్పెన్‌= ఒప్పాయి; తద్‌+ 
అనంతరంబు +అ= ఆ తరువాత; రుద్రునకున్‌= శివుడికి; శాపంబు +ఇచ్చిన= శాపం పెట్టిన; కారణంబునన్‌= నిమిత్తంగా; 
దక్షుండు = దక్షుడు; సదస్య ముఖ్యులచేన్‌= సభాప్రముఖులచే; అకృత్యంబు+అని= చేయకూడదని పని అని; నిషేధింపన్‌+పది= 
వారించబడి; ప్రవృద్ధంబు+అయిన = పెచ్చుమీరిన; (కోధంబు తోడన్‌= కినుకతో; నిజనివాసంబునకున్‌= తన ఇంటికి; 
చనియెన్‌= పోయాడు; అంతన్‌= ఆ తరువాత; గిరిశ= కైలాసగిరిపతి శివుడియొక్క అనుచర= సహాయుల్లో, అగ్రేసరుండు+ 
అగు= ప్రథముడగు; నందికేశ్వరుండు = నందికేశ్వరుడు; దక్షుండు= దక్షుడు; నిటల+అక్షునిన్‌= నుదుట కన్నుగల శివుణ్ణి; 
శపియించిన = తిట్టిన; అనర్హ తగని; వాక్యంబులును= మాటలు; విని= ఆలకించి; కోప= కోపంచే; అరుణిత= ఎరుపెక్కిన; 
లోచనుండు+ఐ= నేత్రాలు కలవాదై; ఇట్లు= ఇలా; అనున్‌= పలికాడు; ఈ దక్షుండు= ఈ దక్షుడు; మర్యశరీరంబు= 
మృత్యువుపాలిటబడే మానవదేహం; శ్రేష్టంబు +కాన్‌= ఉత్తమమైందిగా; తలంచి= భావించి; అప్రతిద్రోహి+ఐన = తిరిగి 
చెరుపు చేయపూనుకొనని; భగవంతుని +అందు= పరమాత్మపట్ల; భేదదర్శి+ఐ= వేరు చూపు కలవాడై; అపరాధంబున్‌+ 
కావించెన్‌= తప్పు చేశాడు; ఇట్టి= ఇలాంటి; మూధఢ+ఆత్ముందడు = మూర్చుడు; తత్పవిముఖుండు= పరాత్పర జ్ఞానాన్ని 
ఇష్టపడనివాడు; అగున్‌= అవుతాడు; మజియున్‌= ఇంకా; కూటధర్మంబులు +అయిన= కపట ఆచారాలుగల; నివాసంబులన్‌= 
నెలవులయందు; గ్రామ్యసుఖ+కాంక్షలన్‌+చేసి= ప్రీ సంభోగపు వాంఛలపట్ల సక్తుండు+ఐ= ఆసక్తుడై; అర్ధవాదంబులు+ 
అయిన= స్తుతి రూపాలైన; వేదంబులచే= శ్రుతులచే; నష్టమనీషన్‌= పోయిన మతిని; కలిగి= పొంది; కర్మతంత్రంబు= 
కర్శసిద్ధాంతాల్ని విస్సతంబు+చేయున్‌= వ్యాపింపచేస్తాడు; వెండియున్‌= మళ్లీ, దేహ+ఆదికంబులు = శరీరం మొదలైనవి; 
ఉపాదేయంబులు+కాన్‌= గ్రహింపదగినవిగా;? తలంచుచున్‌= సంకల్పిస్తూ బుద్ధిచేత= ఆ తెలివివల్లు ఆత్మతత్త్వంబు= 
పరమాత్మ స్వరూపాన్ని మజచి= విస్మరించి; వర్తించుచున్‌= తిరుగాడుతూ; పశుప్రాయుడు+ఐ= మూర్తుడై; ప్రీకాముం 
దు= ప్రీలపట్ల ఇచ్చకలవాడు; అగు= అవుతాడు; ఇదియునున్‌+కాక= ఇంతే కాకుండా; అచిరకాలంబునన్‌= అతిత్వరలోనే; 
మేష ముఖుండు= మేక మొహం కలవాడు; అగున్‌+అని= అవుతాడని; మజియున్‌= మళ్లీ. 


తా : ఈ తీరున దక్షుడి దూషణల్లోని వాక్యాలు ఎక్కువగా నిందించినవి అయినప్పటికీ ఆ మహాదేవుడి విషయంగా 
అర్భాంతరంలో ఆ నిందలు స్తుతులుగానే పరిణమించాయి. ఆ తర్వాత శివుణ్శి శపించిన కారణంగా దక్షుణ్ణి, సభలో 
ముఖ్యమైన వాళ్లందరూ ఇది తగని పని అని వారించారు. ఆ అడ్డగింత దక్షుడిలో కోపాన్ని మరింత హెచ్చించింది. ఏమీ 
అనలేక ఇంటికి వెళ్ళిపోయాడు. 


ఆ పిమ్మట శివుడి కింకరుల్లో మొదట లెక్కించదగ్గ నందికేశ్వరుడు శివుణ్ణి శపించడం, శివుణ్ణి గూర్చిన అనుచితవాక్యాలు” 
విన్నాడు. కోపంతో అతని కళ్లు ఎర్రబారగా. ఇట్లా అన్నాడు. ఈ దక్షుడు నశించే స్వభావంగల మానవ శరీరాన్నె 
ఉత్కష్టమైందిగా భావించాడు. తిరిగి చెడుచేయ తలపెట్టని శివుడిపట్ల వేర్పాటుధోరణి కలవాడై అతడికి ద్రోహం తలపెట్టాడు. 


చతుర్ధస్కంధము 2/7 


ఇలాంటి జడుడు, పరతత్త్వజ్ఞానం పట్ల అనాసక్తుడవుతాడు. కపటాచారాల నివాసాలలో, ప్రీ కామనతో విధినిషేధ రూప 
భేదాలవల్ల మతి తప్పి కర్మసిద్దాంతాల్ని విస్తరింపచేస్తాడు. 

ఇతడు శరీరాదుల్నే మేల్తరంగా యోచించాడు. అందువల్ల ఇతడు పరాత్పరుడి తత్త్వాన్ని గ్రహించుకోలేని పశతుల్యుడు. 
ప్రీవ్యామోహితుడు. ఇతడు మిక్షిలి తొందరలోనే మేకముఖం కలవాదడవుతాడు. 


మ. అనయంబుం దన మానసంబున నవిద్యల్‌ ముఖ్యతత్త్వంబుగాం 

గని గౌరీశుం దిరస్కరించిన యసత్మర్మాత్ము నీ దక్షుని 

న్ననువర్తించినవాడు సంసరణకర్మారంభుడదై నిచ్చలున్‌ 

జననం బందుచుం జచ్చుచున్‌ మరల నోజం బుట్టుచున్‌ వర్తిలున్‌. 48 
ప్రతి : అనయంబున్‌= ఎల్లప్పుడున్లూ తన మానసంబునన్‌= తన హృదయంలో; అవిద్యల్‌= బ్రహ్మ విద్యలు కానివాటిని; 
ముఖ్య తత్ప్వంబు +కాన్‌= ప్రధానమైన తత్ప్వజ్ఞానంగా; కని= చూచి; గౌరీ+ఈశున్‌= పార్వతీపతియైన శివుణ్ణి; తిరస్కరించిన = 
అనాదరించిన; అసత్‌= చెడ్డ; కర్మ+ఆత్మున్‌= కర్మలయందు బుద్ధిగల; ఈ దక్షునిన్‌= ఈ దక్షుణ్ణి; అనువర్తించినవాడు= 
అనుసరించి చరించేవాడు; సంసరణ = సంసారంయొక్క కర్మ= కర్మల్ని ఆరంభుడు +ఐ= మొదలు పెట్టినవాదై; నిచ్చలున్‌= 
నిత్యమూ, మాటిమాటికి; జననంబు= పుట్టుకను; అందుచున్‌= పొందుతూ; చచ్చుచున్‌= కాలధర్మం చెందుత్తూ మరల= 
తిరిగి ఓజన్‌= వరుసగా పుట్టుచున్‌= జన్మిస్తూ వర్తిలున్‌= ఉంటాడు. 
తా ; ఈ దక్షుడు తనలోపలి అవిద్యనే ముఖ్య తత్ప్వజ్ఞానంగా ఎపుడూ భావిస్తుంటాడు. ఇతడు శివుణ్శి అవమానించిన 
దుష్టుడు. ఇతడి మార్గాన్ని ఆమోదించేవాడు ఇతడితోపాటు ఎపుడూ సంసారకర్శల్లోపడి పుడుతూ చస్తూ మళ్లీ మళ్లీ పుడుతూ 
ఉంటాడు. 
వ. అదియునుంగాక యూ హరద్వేషులైన ద్విజు లర్థవాదబహుళంబులైన వేదవాక్యంబులవలన 
మధుగంధసమంబైన చిత్తక్షోభంబుచేత విమోహితమనస్ములయి కర్మాసక్తులగుదురు; మశియును 
భక్ష్యాభక్ష్య విచారశూన్యులై దేహాదిపోషణంబుకొజకు ధరియింపం బడిన విద్యాతపోవ్రతంబులు 
గలవారలై ధనదేహేంద్రియంబుల యందుం బ్రీతిం బొంది యాచకులై విహరింతురని నందికేశ్వరుండు 
బ్రాహ్మణ జనంబుల శపియించిన వచనంబులు విని భృగుమహాముని మరల శపియింపం బూని 
యిట్లనియె. త్త 
ప్రతి : అదియునున్‌+కాక= అంతేకాకుండా; ఈ హరద్వేషులు+ఐన = శివుణ్శి ద్వేషించే వారైన; ద్విజులు= విప్రులు; 
అర్ధవాద బహుళంబులు+ఐన= పరమాత్మస్తుతులు అధికంగా గలిగిన; వేదవాక్యంబులవలన = వేద ప్రవచనాలవల్ల 
దూరమై; మధు= కల్గువంటి; గంధ= వాసనలతో; సమంబు+ఐన= సాటి అయిన; చిత్త= మనస్సు యొక్క క్షోభంబుచేతన్‌= 
కలతవల్లు విమోహిత= అధికంగా వికలత్వం పొందిన; మనస్ములు+అయి= హృదయం కలవారై; కర్మ+ఆసక్తులు = 
కర్శకాండలో చిక్కుకొన్నవారలు; అగుదురు= అవుతారు; మజియును= ఇంకా; భక్ష్య= తినదగినవి; అభక్ష్య= తినదగనివి 
అనే; విచార= విచక్షణ; శూన్యులు+ఐ = లేనివారైె; దేహ+ఆది= శరీరం మొదలైనవాటి; పోషణంబుకొఅకున్‌= పెంపుదల 


కోసం; ధరియింపన్‌+పడిన = తాల్చ్బబడిన; విద్వా= జ్ఞానం; తపస్‌= తపస్సు; వ్రతంబులు = పుణ్యకర్మలు; కలవారలు+ఐ = 


26 శ్రీమహాభాగవతము 


పొందినవాళ్లయి; ధన= ఆస్త్పియందు; దేహ= మేనునందు; ఇంద్రియంబుల+అందున్‌= కర్మజ్ఞాన ఇంద్రియాల మీద; 
ప్రీతిన్‌= సుఖాన్ని పొంది= కల్లి ఉండి; యాచకులు+ఐ= తిరిపెం ఎత్తుకొనేవారై; విహరింతురు = తిరుగుతుంటారు; అని= 
అంటూ; నందికేశ్వరుండు= నందికేశ్వరుడు; బ్రాహ్మణ జనంబులన్‌= బ్రాహ్మణులను; శపియించిన= శాపం ఇచ్చిన; 
వచనంబులు= మాటలు; విని= ఆలకించి; భృగుమహాముని= భృగుమహర్షి మరల= తిరిగి; శపియింపన్‌+పూని= 
శపించటానికి ప్రయత్నించి; ఇట్లు= ఈ విధంగా? అనియెన్‌= పలికాడు. 

తా :; అంతేకాక ఈ శివద్రోహులు విధినిషేధ రూపంలో ప్రతిపాదితమైన విషయాన్ని బలపరచే, స్తుతి వచనాల నుండి 
దూరమైనందు వల్ల కల్లు, తేనెల వంటి స్వర్గ సౌఖ్య పురుషులతో మనోవికలురై కర్మకాందల మీద మోజు కల్గిన వారవుతారు. 
ఇంకా “ఇవి తినదగ్గవి, ఇవి తినగూదనివి" అనే యోచన లేనివారవుతారు. కేవలం దేహధారణ కోసమే విద్య, తపస్సు, 
వ్రతాలు ఆచరిస్తారు. ధనం, దేహం, ఇంద్రియాల సుఖాన్నే ప్రీతిగా భావిస్తారు. వేడుకపడి భిక్షాటనం చేస్తారు అంటూ 
నందికేశ్వరుడు (బ్రాహ్మణుల్ని శపించాడు. వీటిని విన్న భృగుడు ప్రతిశాపం పెట్ట పూనుకుని ఇలా అంటాడు. 


చై. వసుధ నెవ్వారు ధూర్జటివ్రతులు వారు, వారి కనుకూలు రగుదు రెవ్వారు వారు 

నట్టి సచ్చాస్తపరిపంథు లైనవారు, నవనిరోబాషండు” లయ్యెద రని శపించె. 5్‌0 
ప్రతి : వసుధన్‌= ఈ నేల మీద; ఏ+వారు= ఎవరు; ధూర్జటివ్రతులు = శివదీక్ష పట్టినవారు; వారున్‌= వారూ; వారికిన్‌= 
ఆ శివవ్రతులకు; ఏ+వారు= ఎవ్వరు; అనుకూలురు= ఒద్దికగా ఉంటారో; వారున్‌= వాళ్లూ అట్టి= అటువంటి వాళ్లు; 
సత్‌+శాస్త= మంచి శాస్త్రాలకు; పరిపంథులు+ఐనవారు= విరోధులైన వాళ్లు; అవనిన్‌= లోకంలో; పాషండులు= వేద 
బాహ్యులు; అయ్యెదరు= అవుతారు; అని= అని; శపించెన్‌= శాపం పెట్టాడు. 
తా : ఈ దేశంలో శివదీక్షాపరులూ, వీళ్లపక్షం ఉందేవాళ్లూ ఉత్తమ శాస్తాలన్నింటిని వ్యతిరేకించే వాళ్లూ 'పాషండులు” 
అవుతారు అని శపించాడు. 
విశే : ధూర్దటి= బరువైన జడలు కలవాడు వ్యుత్పత్తి, శివుడు (అమరకోశం) పాషండుడనగా కర్మభ్రష్టుడు- 


స్స్‌ సకలవర్షాశ్రమాచార హేతువు లోకమునకు మంగళమార్గమును, సనాత 
నముం, బూర్వబుషి సమ్మతము, జనార్దనమూలమును, నిత్యమును, శుద్ధమును, శివంబు, 
నార్యపథానుగంబగు వేదమును విప్రగణము నిందించిన కారణమున 
నే శివదీక్ష యందేని మధ్యమపూజ్యుండై భూతపతి దైవ మగుచు నుండు 


తే. నందు మీరలు భస్మజటాస్థిధారణములం దగి మూఢబుద్దులు నష్టశౌచు 
లై నశింతురు పాషండు లగుచు ననుచు, శాపమొనరించె నా ద్విజసత్తముండు. ర్‌ కే 


ప్రతి : ఆఅ, ద్విజసత్తముండు= ఆ బ్రాహ్మణోత్తముడు (భృగుముని); సకల= అన్ని వర్ణ+ఆశమ= బ్రాహ్మణ, క్షత్రియ, 
వైశ్య, శూద్ర జాతులవారి; ఆచార= సంప్రదాయాలకు; హేతువున్‌= కారణమూ; లోకమునకున్‌= జగత్తుకి, 
మంగళమార్గమును= శుభదాయకమైన దారి; సనాతనమున్‌= పురాతనమయిందిన్నీ; పూర్వబుషి సమ్మతమున్‌= 
పూర్వమహర్నులకు అభిమతమయిందిన్నీ జనార్దన = శ్రీమహావిష్ణువే; మూలమును= ప్రమాణముగాగలది; నిత్యమును = 
శాశ్వతమైనదిన్నీ, శుద్ధమును= శుచి అయినదిన్నీీ శివంబున్‌= మంగళకరమయిందిన్నీీ ఆర్య= పెద్దల; పథ= త్రోవను; 


చతుర్ధస్కంధము 29 


అనుగంబు +అగు= అనుసరించేది అయినట్టి; వేదమును= (శ్రుతినీ; విప్రగణమున్‌= (బ్రాహ్మణజాతినీ; నిందించిన 
కారణమునన్‌= తూలనాడిన హేతువుచే; ఏ శివదీక్ష+అందు+ఏనిన్‌= ఎలాంటి శివవ్రతంలో అయినా; మధ్యమ = 
జనులచే; పూజ్యుండు+ఐ= గౌరవించదగ్గవాడై; భూతపతి= (భూతగణాలకు నాయకుడైన) శివుడు; దైవము= దైవంగా; 
అగుచున్‌+ఉండున్‌= అవుతాడు; అందున్‌= ఆ ఆరాధకుల్లో; మీరలు= మీరు; భస్మ= బూడిదను; జటా= జడలను; అస్థి= 
ఎముకలను; ధారణములన్‌= ధరించుటచేత; తగి= ఒప్పి; మూఢబుద్దులు = మూర్ధమైన మతులూ; నష్ట పోగొట్టుకోబడిన; 
శౌచులు+ఐ= శుచికలవారూఅయి; పాషండులు +అగుచున్‌= వేదనిందకులు అవుతూ; నశింతురు= నశిస్తారు; అనుచున్‌= 
అంటూ; శాపమున్‌= శాపాన్ని ఒనరించెన్‌= ఇచ్చాడు. 


తా : వేదం అన్ని వర్ణాలవారి ఆచారాలకు పెన్నిధి. ప్రపంచానికి మేలుకల్లించేది. సనాతనమయింది. పూర్వపు మునుల 
సమ్మతి కలది. విష్ణువే ప్రమాణదైవంగా కలది. ఎప్పటికీ నశించనిది. పవిత్రమయింది. శుభకరమైంది. శిష్టుల పంథా 
ననుసరించేది. అలాంటి వేదాన్సీ బ్రాహ్మణజాతినీ దూషించిన కారణంగా శివవ్రతులు ఎవరికైనా మధ్యమజనులచే 
పూజింపబడే భూతపతే దైవం అవుతాడు. ఇట్టివారు బూడిద, జడ, ఎముకలనూ ధరిస్తారు. మూఢులుగా, శుచీ శుభం 
పాటించని వేద బాహ్యులుగా అంతం అవుతారు అని భృగుమహర్షి శపించాడు. 

విశే : జనైః అర్హతే - యాచ్యతే ఇతి జనార్దనః - జనులచే పురుషార్థ విషయమై కోరబడేవాడు, జనాన్‌ అర్దయతి= 
పీడయతి= కోరికలు తీర్చేందుకు జనంచే యాచించబడేవాడు, జన్మల్ని నశింపచేసేవాడు. 

వ. ఇట్లన్యోన్యంబును శాపంబులం బొందియు భగవదనుగ్రహంబు గలవార లగుటం జేసి నాశంబు 
నొందరై; రట్టియెడ విమనస్కుండగుచు ననుచరసమేతుందై భవుందడు సనియె నంత. ర్‌2ి 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; అన్యోన్యంబును = ఒకరికొకరు; శాపంబులన్‌= శాపాలను; పొందియున్‌= పొందినప్పటికిన్నీ 
భగవత్‌= ఆ పరాత్పరుడి, అనుగ్రహంబు = కనికరం; కలవారలు అగుటన్‌+చేసి= కల్టినవారు కావడంవల్ల నాశంబు= 
నష్టాన్ని ఒందరు+ఐరి= పొందనివారయ్యార్సు అట్టి+ఎడన్‌= అలాంటి సమయంలో; విమనస్ముండు +అగుచున్‌= కలత 
చెందిన మనస్సు కలవాడవుతూ; అనుచరసమేతుండు+ఐ= తోడుగా నడిచే వాళ్లతో కూడిన వాడై; భవుండు= శివుడు; 
చనియొన్‌= వెళ్ళిపోయాడు; అంతన్‌= ఆ పిమ్మట... 

తా; నందికేశ్వరుడు, భృగుమహర్షి ఒకరినాకరు శపించుకున్నా దైవకృపవల్ల వారు ఎలాంటి నాశాన్ని పొందలేదు. 
అయినా శివుడు వికల మనస్స్ముడై తన అనుచరులతో సహా అక్కణ్జుంచి వెళ్లిపోయాడు. 

విమనస్ముడు అంటే జరిగిన సంఘటనను మనస్సునకు పట్టించుకోనివాడై అనే అర్ధాన్ని సంభావించటం సముచితం. 
అనఘాత్మ! యే యజ్ఞమందు సర్వశ్రేష్టుండగు హరి సంపూజ్యుందై వెలుంగు 

నట్టి యజ్ఞంబు సమ్యగ్విధానమున సహస్రవత్సరములు నజుండొనర్చెం 

గరమొప్ప నమరగంగాయమునా సంగమావనిం గలుగు ప్రయాగయందు 

నవభృథస్నానంబు అతిభక్తిం గావించి గతకలృషాత్ములై ఘనత కెక్కి 


తే. తగ నిజాశమభూములం దలంచి వార, లందజును వేద్మతోం జని రనుచు విదురు 
నకును మైత్రేయుందను మునినాయకుండు, నెజుంగ వినిపించి వెండియు నిట్టులనియె. 538 


బ్ర 


30 శ్రీమహాభాగవతము 


ప్రతి : అనఘ+ఆత్మా= పుణ్యవంతుడా!; ఏ యజ్ఞము+అందున్‌= ఏ యాగంలోనైతే; సర్వశ్రేష్టుండు+అగు= దేవతలందరిలో 
మేటి అయిన; హరి= మహావిష్ణువు; సంపూజ్యుండు+ఐ= ఎన్నో గౌరవాలకు తగినవాడై; వెలుంగున్‌= ప్రకాశిస్తాడో; అట్టి= 
అలాంటి; యజ్ఞంబు= (సత్ర) యాగం; సమ్యక్‌= చక్కటి; విధానమునన్‌= పద్ధతితో; సహస్రవత్సరములున్‌= వెయ్యేళ్లు; 
అజుండు= బ్రహ్మ ఒనర్చిన్‌= నిర్వహించాడు; కరము= ఎంతో; ఒప్పన్‌= ఒప్పునట్లుగా అమరగంగాయమునాసంగమావనిన్‌= 
దేవగంగాయమునలు కలసినచోట; కలిగిన= ఉన్న ప్రయాగ+అందున్‌= ప్రయాగలో; అవభృథస్నానంబులు = 
యజ్ఞదీక్షాస్నానాన్ని; అతిభక్తిన్‌= మిక్కిలి ప్రీతితో; కావించి= చేసి; గత= పోయిన; కల్మ్గష= పాపం కల; ఆత్ములు+ఐ= 
స్వభావంకలవారై; ఘనతకున్‌= గొప్పతనంతో; ఎక్కి= అతిశయించి; తగన్‌= యోగ్యంగా; నిజ+ఆశ్రమ భూములన్‌= 
తమవైన ఆశ్రమ ప్రదేశాలను; తలంచి= ఉద్దేశించి; వారలు +అందఖజున్‌= వాళ్లంతా; వేదృతోన్‌= సంతోషంతో; చనిరి= 
వెళ్లిపోయారు; అనుచున్‌= అంటూ; విదురునకునున్‌= విదురుడికి; మైత్రేయుండు+అను= మైశత్రేయుడన్వే మునినాయకుండు= 
మునిపతి; ఎజుంగన్‌= తెలిసేలా; వినిపించి= వినేలా చేసి; వెండియున్‌= తిరిగి; ఇట్టులు= ఇలా; అనియెన్‌= పల్మాడు. 
తా:;ఏ యాగకర్శకైనా విష్ణువే సర్వపూజ్యుడు. అలాంటి యాగాన్ని బ్రహ్మదేవుడు వెయ్యేళ్లపాటు చక్కగా అనుష్టించాడు. 
'సురనది గంగానది, యమునానది సంగమ స్థలం” అయిన ప్రయాగలో యజ్ఞసమాప్తి స్నానం ఎంతో భక్తితో చేశారు. 
అందు పాల్గొన్నవారు గతంలోని పాపాలన్నీ తుడిపేసుకొని నిర్మలులుగా ఘనత పొందారు. వాళ్లంతా తమ తమ 
ఆశ్రమభూములకు ఎంతో సంతోషంతో వినోదంగా తరలి వెళ్లారు” అంటూ విదురుడికి మైత్రేయుడు తేటతెల్లంగా వినిపించి, 
మళ్లీ ఇలా అన్నాడు. 


ఫి దక్షప్రజాపతి యజ్ఞము చేయునపుడు దాక్షాయణి యచ్చటికింబోవుట 


వ. అంత శ్వశురుండగు దక్షునకు జామాతలయైన భర్గునకు నన్యోన్యవిరోధంబు వెరుంగుచుండ 
నతిచిరంబగు కాలం బరిగెనంత దక్షుండు రుద్రవిహీనంబగు యాగంబు లేనిది యైనను శర్వుతోడి 
పూర్వవిరోధంబునను బరమేప్టికృతంబైన సకల ప్రజాపతి విభుత్వగర్వంబుననుం జేసి బ్రహ్మనిష్టులగు 
నీశ్వరాదుల ధిక్కరించి యరుద్రకంబుగా వాజపేయసవనంబు గావించి తదనంతరంబ బృహస్పతిసవన 
నామకంబైన మఖంబు సేయ నుపక్రమించిన నచ్చటికిం గ్రమంబున. ర్‌డ 


ప్రతి : అంతన్‌= ఆ తర్వాత; శ్వశురుండు +అగు= మామ అయినట్టి; దక్షునకు = దక్షప్రజాపతికి; జామాత+ఐన = అల్లుడు 
అయినట్టి, భర్గునకున్‌= శివుడికీ, అన్యోన్య= పరస్పరం; విరోధంబు= పగ; పెరుగుచున్‌+ఉందన్‌ = వృద్ధి పొందుతుండగా; 
అతిచిరంబు+అగు= చాలా; కాలంబు= కాలం; అరిగెన్‌= గడచింది; అంతన్‌= అంతలో; దక్షుండు= దక్షుడు; 
రుద్రవిహీనంబు+అగు= శివుడు లేనట్టి; యాగంబు= యజ్ఞక్రియ; లేనిది+ఐన= లేకున్నప్పటికీ; శర్వుతోడి= శంకరునితోటి; 
పూర్వ= మునుపటి; విరోధంబునను = వైరంవల్లనూ; పరమేష్టి= బ్రహ్మచే కృతంబు+ఐన = చేయబడింది అయిన; సకల= 
సమస్త ప్రజాపతి= ప్రజాపతుల; విభుత్వ= ఆధిపత్య; గర్వంబునన్‌+చేసి= అహంకృతి వల్లనూ; బ్రహ్మనిష్టులు +అగున్‌= 
బ్రహ్మవిదులైనట్టి;ి ఈశ్వర+ఆదులన్‌= ఈశ్వరుడు మొదలైన వాళ్లను; ధిక్కరించి= తిరస్కరించి; అరుద్రకంబు+కాన్‌= 
శివుడు లేకుండగనే; వాజపేయ సవనంబున్‌= పదిహేడు మంది ప్రజాపతులతో చేసే వాజపేయ యాగాన్ని కావించి= 
చేసి; అనంతరంబు+ఆ= ఆ పిమ్మట; బృహస్పతి సవన నామకంబు+ఐన= “బృహస్పతి సవనంి అనే పేరు కలది అయిన; 


చతుర్ధస్కంధము 3] 


మఖంబున్‌= యాగాన్ని చేయన్‌= చేయడానికి; ఉపక్రమించినన్‌= ప్రారంభించగా; అచ్చటికిన్‌= ఆ ప్రదేశానికి క్రమంబునన్‌= 
వరుసగా... 
తా : ఆ తర్వాత మామ దక్షుడికీ, అల్లుడు శివుడికీ ఒకరిపట్ల ఒకరికి ద్వేషం వర్దిల్లుతూనే చాల కాలం దొర్లిపోయింది. 
అంతట్లో శివుడు లేకుండా యాగం మొదలుపెట్టి చేసినా చేయనట్లేనని దక్షుడికి తెలుసు. అయినా సరే శివుడితో ముందునుంచి 
కొనసాగిస్తున్న వైరంవల్తా, బ్రహ్మ, దక్షుణ్ణి “'ప్రజాపతులందరికీ ఏలికిను చేయడంవల్ల దక్షుడిలో అహం భావం ఏర్పడింది. 
బ్రహ్మ నిష్టులైన ఈశ్వరాదుల్ని లెక్కచేయక, దక్షుడు శివుడులేని “'వాజపేయయజ్ఞం” చేశాడు. ఆ తర్వాత “బృహస్పతి 
సవనంి అనే పేరిట మరోయజ్ఞం చేయ మొదలుపెట్టాడు. ఆ యాగభూమికి క్రమంగా 
విశే : వాజపేయేనేష్ట్రా బృహస్పతిసవేన యజేత - అని (శ్రుతి. 

వాజపేయం అంటే నేతిని ఆహారంగా స్వీకరిస్తూ చేసే దైవకార్యం. *వాజం పేయం అత్రి అని వ్యుత్పత్తి. ఈ 
ధర్మకార్యంలో నేయి కేవలం దేహధారణకోసమే కాని, రుచికోసం స్వీకరించేది కాదు. 

తిండి, తీర్ధం, పలకరింపులు ధర్మార్ధకర్మలుగా కాక, స్వార్థ కర్మలుగా ప్రవర్తింపచేసేది బృహస్పతి సవనం. అయినా 
వీటిని ప్రసాదించే దేవతలు ఈ సవనకర్తను దీవించడం సంప్రదాయం. 
చ. కర మనురక్తి నమ్మఖము గన్గాను వేడుక తొంగలింపంగా 

బరమముని ప్రజాపతి సుపర్వ మహర్షి వరుల్‌ సభార్యులబై 

పరువడి వచ్చి యందజు శుభస్థితి దీవన లిచ్చి దక్షుచేం 

బొరింబొరి నచ్చటన్‌ విహితపూజల నొందిరి సమ్ముదంబున్‌. ర్‌ర్‌ 
ప్రతి :; కరము= మిక్కిలి; అనురక్తిన్‌= ఆసక్తితో), ఆ+మఖము= ఆ క్రతువును; కనున్‌+కొను= చూడాలనే; వేడుక= 
తహతహ; తొంగలింపన్‌+కాన్‌= పుట్టగా; పరమముని= బ్రహ్మర్నులూ; ప్రజాపతి= ప్రజాపతులూ; సుపర్వ= దేవతలు; 
మహర్షివరుల్‌= బుషి పుంగవులూ; స+భార్యులు+ఐ= పత్నులతో కూడినవారై; పరువడి= ఒకరి వెనుక ఒకరుగా; వచ్చి= 
వరుసగా వచ్చి; అందజున్‌= అందరునూ; శుభస్థితిన్‌= మంగళకరమైన (వచనాలతో); దీవనలు= ఆశీర్వాదాలు; ఇచ్చి= 
ఒసగి; దక్షుచేన్‌= దక్షునిచేత; పొరిన్‌+పారిన్‌= క్రమంగా; అచ్చటన్‌= ఆ యాగస్థలంలో; సమ్‌+ముదంబునన్‌= చాల 
సంతోషంతో; విహిత= చేయబడిన, పూజలన్‌= గౌరవాలను; ఒందిరి= అందుకున్నారు. 
తా: ఆ బృహస్పతి యాగం చూడాలనే ఆత్రంతో ('బ్రహ్మర్చులూ, ప్రజాపతులూ, నారదునివంటి దేవర్ష్నులూ, తమ 
భార్యలతో కలసి క్రమంగా ఎంతో ఆసక్తితో తరలివచ్చారు. అందరూ దక్షుడికి శుభాలు కలగాలని దీవనలు పలికారు. 
దక్షుడి యాగదక్షైణలను యథార్హంగా స్వీకరించారు. 


తే. దక్షతనయ సతీదేవి దవిలి యాత్మ, సదనమున నుండి జనకుని సవనమహిమ 
గగనచరులు నుతింప నా కలకలంబు, విని కుతూహలిని యయి విన్వీధిం జూద. 56 


ప్రతి :; దక్షతనయ= దక్షుడి కుమార్తె సతీదేవి= సతీదేవి; తవిలి= ఆసక్తి చెంది; ఆత్మసదనముననుందడి= తన నిలయం 
నుంచి; జనకుని= తండ్రియొక్క సవన= యజ్ఞంయొక్క మహిమన్‌= మాహాత్యాాన్ని గగనచరులు = ఆకాశంలో తిరిగే 


32 శ్రీమహాభాగవతము 


గంధర్వులు; నుతింపన్‌= కొనియాడగా; ఆ కలకలంబున్‌= ఆ వాక్కుల సందడిని; విని= ఆలకించి; కుతూహలిని+అయి= 
ఉత్సుకతకలదై; విను+వీథిన్‌ (విన్వీథిన్‌)= ఆకాశపు దారిని; చూడన్‌= చూడగా... 


తా : దక్షుడి కూతురు సతీదేవి తన నివాసం నుంచే తండ్రి చేసే యాగం గొప్పలను, గంధర్వుల స్తోత్రాల కలకలాన్ని 
ఆసక్తితో విన్నది. ఎంతో ఉత్సాహంగా ఆకాశంవైపు చూడగా 


వ. అయ్యవసరంబునం దదుత్సవదర్శనకుతూహలులై సర్వదిక్కులవారును జనుచుండి; రా సమయంబున. 57 


ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; తద్‌+ఉత్సవ= ఆ యాగం వేడుకను; దర్శన= చూడాలనే; కుతూహలులు+ఐ= 
ఉత్సాహం కలవారై; సర్వదిక్కుల వారును= అన్నిదిశల ప్రజలు; చనుచున్‌+ఉండిరి= పోతూ ఉన్నారు; ఆ సమయంబునన్‌= 
ఆ వేళ... 


తా : అదే సమయానికి ఆ దక్షుడు చేసే యాగం వేడుకలను కన్నులారా తిలకించాలనే ఉబలాటంతో అన్నివైపుల నుంచి 
ప్రజలు వెళ్తూ ఉన్నారు. ఆ వేళలో 


సీ తనరారు నవరత్నతాటంకరోచులు చెక్కుటద్దములతోంజెలిమిసేయ 
మహనీయతపనీయమయపదకద్యుతు లంసభాగంబుల నావరింప 
నంచితచీనిచీనాంబరప్రభలతో మేఖలాకాంతులు మేలమాడం 
జంచలసారంగచారువిలోచనప్రభలు నల్దిక్కులం బ్రబ్బికొనంగ 


తే. మించు వేడుక భరృసమేత లగుచు, మానితంబుగ దివ్యవిమానయాన 
అగుచు నాకాశపథమున నరుగుచున్న, ఖచరగంధర్వకిన్నరాంగనలంజూచి. ర్‌తి 


ప్రతి : తనరారు (శబ్బపల్లవం)= శోభించే; నవరత్న వజవైడూర్యాది తొమ్మిది రత్నాలు తాపిన; తాటంక = చెవి కమ్మల; 
రోచులు= వెలుగులు; చెక్కు+అద్దములతోన్‌= అద్దాల్లాంటి చెక్కిళ్లతో; చెలిమి+చేయన్‌= స్నేహం కావించగా; మహనీయ = 
దిట్టమైన; తపనీయమయ= బంగారుమయమైన; పదక= మెడలో వేసుకునే హారంయొక్క ద్యుతులు= కాంతులు; 
అంసభాగంబులన్‌= మూయంపు ప్రదేశాలను; ఆవరింపన్‌= అలముకోగా; అంచిత= ఒప్పిఉన్న చీని చీనాంబర= 
మేలిమిపట్టుబట్టల; ప్రభలతో= మెరుపులతో; మేఖలా= ఎనిమిదిపేటల మొలనూలుయొక్క కాంతులు= వెలుగులు; 
మేలము+ఆడన్‌= ఎక్కసెక్కెము లాడగాా చంచల= చలనంకల; సారంగ= లేడివంటి; చారు= చక్కనైన; విలోచన= 
చూపులయొక్క ప్రభలు= కాంతులు; నలుదిక్కులన్‌= నలువైపులా; ప్రబ్బికొనన్‌+కన్‌= విస్తరించగా; మించి= మీరిన; 
వేడుకన్‌ = అభిలాషతో; భర్భసమేతలు +అగుచున్‌ = తమతమ పతులతో కూడినవారవుతూ; మానితంబు+కన్‌ = 
మన్నింపబడునట్ట్లు; దివ్య= దేవతాసంబంధమైన; విమానయానలు +అగుచున్‌= విమానంలో బయలుదేరిన వారవుతూ; 
ఆకాశపథమునన్‌= విన్వీథిలో; అరుగుచున్‌+ఉన్న= వెళ్తూ ఉన్న ఖచర= ఆకాశంలో చరించే; గంధర్వ గంధర్వుల; 
కిన్నర = కిన్నరుల; అంగనలన్‌= కాంతలను; చూచి= కాంచి. 


తా : మితిమించిన ఉత్కంఠతో తమ పతులతో జంటగా గగనచరులైన గంధర్వ, కిన్నర ప్రీలు మన్ననతో విమానంలో 
పయనమై నింగికి పోతూ ఉండడం సతీదెవికి అవుపించింది. ఆ దివ్య ప్తీల చెవిపోగుల నవరత్నాల ధగధగలు బుగ్గలమీద 


చతుర్ధస్కంధము 33 


ప్రతిఫలిస్తున్నాయి. ఘనమైన బంగారుపతకం తళతళలు భుజాగ్రాలమీద ప్రసరిస్తున్నాయి. వాళ్లు కట్టుకున్న చీనీ పట్టుబట్టల 
తళతళలను మొలనూళ్ల వెలుగులు వేళాకోళం చేస్తున్నాయి. లేళ్ల చూపులవంటి వాళ్ల బెదురుచూపుల కాంతులు నలువైపులకు 
విస్తరిస్తున్నాయి. 
క. సతి దన పతియగు నా పశు, పతిం జూచి సముత్సుకతను భాషించె; ప్రజా 

పతి మీ మామ మఖము సు, వ్రతమతి నొనరించుచున్న వాండంట వింటే. ర్‌9 
ప్రతి : సతి= సతీదేవి తన పతి+అగున్‌= తనకాంతుడైన; ఆ, పశుపతిన్‌= ఆ శివుణ్ణి; చూచి= కాంచి; సముత్సుకతను= 
విశేషమైన కుతూహలంతో; భాషించెన్‌= మాట్లాడింది; మీ మామ= మీ మామగారు; ప్రజాపతి= దక్షప్రజాపతి; మఖము= 
యజ్ఞం; సువ్రతమతిన్‌= దీక్షాబుద్ధితో; ఒనరించుచున్‌+ఉన్నవాండు +అంట = చేస్తున్నవాడట; వింటి+ఏ= విన్నావా? 
తా : సతీదేవి తన మగదైన శివుణ్ణి చూచి ఎంతో ఉత్సాహంగా ఇలా మాట్లాడింది. మీ మామగారు దక్షప్రజాపతి దీక్షతో 
యాగం చేస్తున్నాడట కదా. వింటిరా? 


క. కావున నయ్యజ్ఞమునకు, నీ విబుధగణంబు లర్ధి నేగెద; రదిగో; 

దేవ! మన మిప్పు డచటికిం, బోవలె నను వేడ్మ నాకుం బుట్టెడు నభవా! 60 
ప్రతి : దేవ!= ఓ ప్రభూ; అభవా= శివా!; కావునన్‌= కాబట్టి; ఆ+యజ్ఞమునకున్‌= ఆ యాగానికి ఈ విబుధగణంబులు = 
ఈ వేల్పులంతా; అర్ధిన్‌= ఆసక్తితో; ఏగెదరు= వెళ్తున్నారు; అదిగో= అదిగో చూడండి; మనము= మనమిద్దరమూ; 
ఇపుడు= ఈ వేళ; అచటికిన్‌= అక్కడకు; పోవలెన్‌+అను= వెళ్లాలి అనే; వేద్మ= కుతూహలం; నాకున్‌= నాకూ; పుట్టెడున్‌= 
కలుగుతున్నది. 


తా : కాబట్టి ఆ యాగానికి దేవతలంతా ఇష్టంగా ఎలా పోతున్నారో చూడండి! ఓ దేవా! ఓ శివా! మనమిద్దరం కూడా 
ఆ యాగానికి వెళ్లివస్తే బాగుంటుందని నాకు ఉబలాటంగా ఉంది. 


క. ఆ యజ్ఞముం గనుంగొనంగా, నా యనుజలు భక్తిం బ్రాణనాథులతోడం 
బాయక వత్తురుమనముం, బోయిన నే వారి నచటంబొడగనంగల్లున్‌. 61 


ప్రతి : ఆ యజ్ఞమున్‌= ఆ బృహస్పతి సవాన్న్సి కనున్‌+కొనన్‌+కాన్‌= కాంచదానికి; నా+అనుజలు= నా తోడబుట్టిన 
చెల్లెళ్లు; ప్రాణనాథులతోడన్‌= తమ పతులతో కలసి; భక్తిన్‌= ప్రీతితో; పాయక= తప్పక; వత్తురు= వస్తారు; మనమున్‌= 
మనం కూడా; పోయినన్‌= వెళ్లినట్లయిన; ఏన్‌= నేను; వారిన్‌= వాళ్లందరినిి అచటన్‌= అక్కడ; పొడగనన్‌+కల్లున్‌= 
చూడ వీలు కల్చుతుంది. 


తా : ఆ మహాయాగాన్ని చూడటానికి నా చెల్లైళ్లలందరూ తమతమ పతులతో సహా తప్పక విచ్చేస్తారు. మన జంటా 
పోయినట్లయితే అక్కడ, వాళ్లందరినీ నేను చూడగల్లుతాను. 


క. జనకుని మఖమున కర్థిం, జని నీతోం బారిబర్హ సంజ్హికతంగడుం 
దనరిన భూషణములం గై, కొన వేడ్మ జనించె నీశీ కుజనవినాశా? 62 


34 శ్రీమహాభాగవతము 


ప్రతి ; ఈశ! = శివా!) కుజన వినాశా!= కుత్సితులను నశింప జేసేవాడా!; జనకుని= తండ్రి యొక్క మఖమునకున్‌= 
క్రతువునకు; అర్ధిన్‌= వేడుకతో; నీతోన్‌= నీతోకూడా; చని= పోయి; పారిబర్హ్హ పరిబర్దసంబంధంగా; సంజ్ఞ్హికతన్‌ = 
పేరుపొందిన, కడున్‌= మిక్కిలి, తనరిన= ఉచితమైన, భూషణములన్‌= అలంకారాదులను, కైకొనన్‌= స్వీకరించాలనే, 
వేడ్మ= కాతూహలం, జనించెన్‌= కల్గింది. 


తా : దుష్టసంహారా! శివా! నీతో కలసి నా తండ్రి చేసే యాగానికి పోయి, పారిబర్హం పేరిట తల్లిదండ్రులు ఇచ్చే 
అలంకారాదిద్రవ్యాలను తెచ్చుకోవాలనే కుతూహలం నాలో కల్గింది. 


క. నాతోడను స్నేహము గల, మాతను దత్సోదరీసమాజము బుషి సం 
ఘాతకృతమఖసమంచిత, కేతువుం గన వేడ్మ గగనకేశ! జనించెన్‌. 638 


ప్రతి : గగనకేశ!= శివా!; నాతోడను= నాతోనూ; స్నేహము+కల= ప్రమము కల్గిన మాతను= తల్లిని; తద్‌= ఆ; సోదరీ= 
తోడబుట్టిన అక్కచెల్లెళ్లు సమాజమున్‌= సమూహాన్ని బుషి మునుల; సంఘాత= సముదాయంచేత; కృత= ఆచరించబదిన; 
మఖ= యాగంలో; సమంచిత కేతువున్‌= ప్రకాశిస్తున్న పతాకబెన్నత్యాన్ని, కనన్‌= చూడాలనే; వేడ ఉత్సాహం; జనించెన్‌= 
పుట్టింది. 

తా :; నామీద అనురాగం చూపేమా అమ్మనూ, ఆ చెల్లెళ్ళనూ, సోదరీసమూహాన్ని, పిన్నమ్మలనూ, బుషులు సిద్ధం చేసిన 
యాగానికి అలంకార ప్రాయమైన ధ్వజాన్నీ చూడాలనే ఉల్లాసం పుట్టుకొస్తోంది. 


విశే ; గగనకేశ= ఆకాశంలో ఎగురుతున్న కేశాలుగలవాడా! (వ్యు) శివుడి అష్టమూర్తుల్లో ఒకరైన సూర్యుడి కిరణాలే 
ఆకాశంలో ఎగిరే కేశాలు కనక శివుడిని గగనకేశుడంటారు. వ్యోమకేశుడని నామాంతరం. 


వ. అదియునుంగాక! దేవా! మహాశ్చర్యకరంబై గుణత్రయాత్మకంబగు ప్రపంచము భవదీయ మాయా 
వినిర్మితం బగుటం చేసి నీకు నాశ్చర్యకరంబుగా; దయినను భవదీయ తత్త్వంబెజణుంగం జాలక 
కామినీస్వభావంబు గలిగి కృపణురాలనై మదీయ జన్మభూమింగనుంగొన నిచ్చగించితి నని వెండియు 
నిట్లనియె; 64 
ప్రతి : అదియున్‌+కాక! = అంతే కాకుండా; దేవా!; మహా+ఆశ్చర్యకరంబు +ఐ= గొప్ప ఆశ్చర్యం అన్పించేదై; గుణత్రయ = 
సత్త్వ, రజ, స్తమోగుణాల యొక్క ఆత్మకంబు +అగు= స్వభావం కలదై ప్రపంచము= లోకం; భవదీయ = నీ సంబంధమైన; 
మాయా= మాయచే; వినిర్మితంబు = సృష్టించబడింది; అగుటన్‌+చేసి= కావడంవల్ల; నీకున్‌= నీకు; ఆశ్చర్యకరంబు= 
వింత గొలుపునది; కాదు= అన్పించదు; అయినను= అయినా; భవదీయ = నీదైన; తత్త్పంబున్‌= పరమాత్మ స్వరూపమైన, 
నిజస్థితిని; ఎజుంగన్‌+చాలక= తెలుసుకోలేక; కామినీ= ఆదుదాని; స్వభావంబున్‌= ప్రకృతి సిద్ధమైన గుణాన్ని కలిగి= 
ఉండి; కృపణురాలను+ఐ= దీనురాలనై, మదీయ= నాదైన; జన్మభూమిన్‌= పుట్టిన ప్రదేశాన్ని కనున్‌+కొనన్‌= చూడడానికి; 
ఇచ్చగించితిన్‌= కాంక్షించాను; అని= అనిచెప్పి వెండియున్‌= మళ్లీ; ఇట్లు+అనియెన్‌= ఇలా పల్మింది. 


తా : అంతేకాదు. ఓ ప్రభూ! ఈ ప్రపంచం సత్త్వరజస్తమోగుణాల స్వభావంకల్లి మహాద్భుతంగా ఉంటుంది. ఈ ప్రపంచం 
నీమాయ చేత సృష్టించబడింది. కాబట్టి నీకు అంత విచిత్రంగా అన్పించకపోవచ్చు. కానీ నేను నీ నిజస్థితిని (గ్రహించుకునే 


చతుర్ధస్కంధము 35 


శక్తిలేని దానిని. ప్రీ సహజమైన నైజం కల దీనురాలిని. నా పుట్టినింటిని చూడాలని నా కోరిక. అంటూనే మళ్లీ ఇలా 
చెప్పింది. 
చ. ముదమునం దన్మఖోద్భృవవిభూతింగనుంగొన నన్యకామినుల్‌ 
పదువులు గట్టి భూషణవిభాసితలై నిజనాథయుక్తలై 
మదకలహంసపాందురసమంచితదివ్యవిమానయానలై 
యదె చనుచున్నవారు గను మభ్రపథంబున నీలకంధరా! 65 


ప్రతి : నీలకంధరా= నల్లని కంఠంగల ఓ శివా!; ముదమునన్‌= సంతోషంగా; తత్‌= ఆ; మఖ= యజ్ఞంలో; ఉద్భవ= 
పుట్టిన; విభూతిన్‌= ఐశ్వర్యాన్ని కనున్‌+కొనన్‌= చూడను; అన్యకామినుల్‌= ఇతర ప్త్రీలు; పదుపులు+కట్టి= వరుసలుకట్టి; 
భూషణ= నగలచే; విభాసితలు+ఐ = మెరుస్తున్న వారలై; నిజనాథ= తమ పతులతో; యుక్తలు +ఐ= కూడినవారై; మద= 
అమితసంతోషంతో ఉన్న కలహంస= రాజహంసల్లా పాందుర= తెల్లగా సమంచిత= చక్కగా ఒప్పిఉన్న్యు దివ్య= మహిమగల; 
విమానయానలు+ఐ= విమానంలో పయనిస్తున్న వారలై; అభపథంబునన్‌= ఆకాశమార్దంలో; అది+ఎ= అదిగో!; 
చనుచున్‌+ఉన్నవారు= పోతూ ఉన్నారు; కనుము= చూడండి. 


తా : ఏ సంబంధమూలేని అన్య ప్రీలందరూ కూద ఆ మహాయాగ వైభోగాన్ని చూడాలని గుంపులుకట్టి ఎంతో సంతోషంగా 
పోతున్నారు. ఆ ప్రీలు అలంకరణలతో మెరిసిపోతున్నారు. తమ తమ భర్తలతో కలసి కలహంసల్లాగా ప్రకాశిస్తున్న 
విమానాల్లో బయలుదేరి ఆకాశంలో పోతున్నారు. అల్లదిగో చూడండి. 


క. అనఘా! విను లోకంబుల, జనకుని గేహమునం గలుగు సకలసుఖంబుల్‌ 
తనయలు సని సంప్రీతిన్‌, గనుంగొన కే రీతి నిలుచుం గాయము లభవా! 66 


ప్రతి : అనఘా! = ఓ పుణ్యాత్ముడా!; అభవా= శివా!; విను= ఆలకించు; లోకంబులన్‌= స్వర్ణమర్య్య పాతాళాది లోకాల్లో; 
జనకుని= తండ్రియొక్క గేహమునన్‌= ఇంట్టో; కలుగు= జరిగే) సకల= అన్ని సుఖంబుల్‌= పుణ్యకార్యాల వలని 
ఆనందాలను; తనయలు= ఆ ఇంటి ఆడపడుచులు; సంప్రీతిన్‌= నిండు ప్రేమతో; చని= వెళ్లి కనున్‌+కొనక= చూడకుండా; 
కాయములు= శరీరాలు; ఏ దీతిన్‌= ఏతీరున; నిలుచున్‌= ఆగి ఉంటాయి. 

తా : ఓ పుణ్యపురుషుడా! విను, ముల్లోకాల్లోనూ ప్రతి ఆడపిల్ల తమ పుట్టింటి మీది మమకారంతో ఆ ఇంట్లో జరిగే ప్రతి 
పుణ్యకార్యాలను తానుగా చూచి ఆనందించాలను కుంటుంది. అలా చూడని ఆమె శరీరం నిలకడగా ఎలా ఉంటుంది? 
ఉందదని భావం. 


క. అనయముం బిలువకయుండం, జన ననుచిత మంటివేని జనకగురుసుహృ 

జ్ఞననాయకగేహములకుం, జనుచుందురు పిలువకున్న సజ్జను లఅభవా! 67 
ప్రతి : అభవా= శివా!; అనయమున్‌= ఎల్లప్పుడూ; పిలువక ఉండన్‌= ఆహ్వానించకపోయి నట్లయినా; చనన్‌= వెళ్లడం; 
న+ఉచితము= ఒప్పనిపని; అంటివి+ఏనిన్‌= అన్నట్లయితే; సత్‌+జనులు = సత్పురుషులు; పిలువక+ఉందన్‌= పిలువనప్పటిక్తీ 
జనక= తండ్రి గురు= ఉపాధ్యాయుడు; సుహృద్‌= ప్రాణమిత్రుడు; జననాయక= ప్రజలను నడిపే ప్రభువులయొక్క 
గేహములకున్‌ = గృహాలకు; జనుచున్‌+ఉందురు= పోతూ ఉంటారు. 


36 శ్రీమహాభాగవతము 


తా : ఎపుడూ పిలవని వారింటికి పోవడం తగింది కాదు అని నువ్వు అనుకోవచ్చు. కాని ఉత్తములు *'తండ్ర్రి, గురువు, 
మిత్రుడు, రాజు పిలువకపోయినప్పటికీ వాళ్ల ఇళ్లకు వెళ్తూనే ఉంటారు. 


వ. అని మజియు నిట్లనియె; దేవా! నాయందుం బ్రసన్నుందనై మదీయ మనోరథంబుం దీర్చ నర్హుండవు; 
సమధికజ్ఞానంబు గల నీచేత నేను భవదీయదేహంబునం దర్ధంబున ధరియింప బడితి; నట్టి నన్ను ననుగ్రహింప 
వలయునని ప్రార్ధించిన మందస్మిత వదనారవిందుం డగుచు జగత్రృష్టల సమక్షంబున దక్షుండు తన్నాడిన 
మర్మభేదంబులైన కుహకవాక్యసాయకంబులం దలంచుచు నిట్లనియె. 68 


ప్రతి : అని= అనిచెప్పి మజియున్‌= మళ్లీ; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నది; దేవా!= ఓ నాథా!; నా+అందున్‌= నాపట్ల; 
ప్రసన్నుండవు+ఐ= దయకలవాడవై; మదీయ= నాదైన; మనోరథంబున్‌= కోరికను; తీర్చన్‌= నెరవేర్చ; అర్హుందవు = 
తగుదువు; సమధిక= ఎంతో ఎక్కువ; జ్ఞానంబుగల= తెలివిగల; నీచేతన్‌= నీవల్ల; నేను= నేను: భవదీయదేహంబునందు = 
నీదైన శరీరంలో; అర్ధంబున= సగపాలుగ; ధరియింపన్‌ పడితిని= తాల్చబడ్డాను; అట్టి= అలాంటి అర్ధాంగిని అయిన; 
నన్నున్‌= నన్ను అనుగ్రహింపవలయును = కనికరించాలి; అని= అని; ప్రార్ధించినన్‌= కోరగా, వేడుకోగా; మందస్మిత = 
చిరునగవుకల; వదన +అరవిందుండు +అగుచున్‌= ముఖపద్మం కలవాదవుతూ; జగత్రృష్టల= 'ప్రజాపతుల; సమక్షంబునన్‌= 
ఎట్టఎదుట; దక్షుండు= దక్షప్రజాపతి; తన్నున్‌+ఆడిన = తనను గూర్చి తూలనాడిన; మర్మ భేదంబులు+ఐన = జీవస్థానాల్ని 
చీల్చేవి అయిన; కుహక= మోసపు; వాక్య= మాటలనే; సాయకంబులన్‌= బాణాలను; తలంచుచున్‌= స్మరించుకుంటూ; 
ఇట్లు+అనియెన్‌= ఇలా చెప్పాడు. 
తా : సతీదేవి శివుణ్ణి ఇంకా ఇలా అడిగింది. ఓ దేవా! నాపై కనికరించు. నీవు నా కోరిక తీర్చదగుదువు. సర్వజ్ఞుడవైన 
నీచేత నేను నీ శరీరంలో సగభాగంగా [గ్రహించబడ్డాను. అలాంటి నన్ను కరుణించవలసిందని వేడుకుంది. ఆ మాటలకు 
శివుడు, ముఖంలో చిరునవ్వు చిందించాడు. ప్రజాపతుల ఎదుట దక్షుడు తన జీవనాడుల్ని చీల్చుతూ పలికిన కపటపు 
మాటల బాణాలను స్మరిస్తూ శివుడు సతీదేవితో ఇలా అన్నాడు. 
స్స్‌ కల్యాణి! నీ మాట గడునొప్పు; బంధువుల్‌ పిలువకుండినను సంప్రీతిం జనుదు 

రంటి; విదియు లెస్స యైనను దేహాభిమానమదమున నమర్నమునను 

గడంగి యారోపితఘనకోపదృష్టులు గారేనిం బోందగుంగాని వినుము 

వినుతవిద్యాతపోవిత్త్రవయోరూపకులములు సుజనులకును గుణంబు; 


తే. లివియ కుజనులయెడ దోషహేతుకంబు, లై వివేకంబు సెజుచు; మహాత్ములైన 

వారి మాహాత్య మాత్మగర్వమునం జేసి, జడులు పొడగానం జాలరు జలజనేత్ర! 69 
ప్రతి : జలజనేత్ర= పద్మాలవంటి కన్నులుకలదానా; కల్యాణి= ఓ సతీదేవి! నీ మాట= నీ పలుకు; కదున్‌= మిక్షిలి; 
ఒప్పు= ఒప్పయినది; బంధువుల్‌= చుట్టపక్కాలు; పిలువక= ఆహ్వానించక; ఉండినను= ఉన్నాా సంప్రీతిన్‌= పూర్తి 
ఇష్టంతో; చనుదురు= వెళ్తారు; అంటివి= అన్నావు; ఇదియున్‌= ఈ మాట; లెస్స = బాగానే ఉంది; ఐనను= అయినా; 
దేహాభిమాన= శరీరంమీది అభిమానంవల్ల గల్గిన గర్వం చేతను; మదమునన్‌= పొగరు చేతనూ; అమర్షమునను= 


చతుర్ధస్కంధము 3/7 


అసహనం చేతనూ; కడంగి= అతిశయించి; ఆరోపిత= లేనిది మోపబడిన; ఘన= అధికమైన; కోప= క్రోధంతో కూడిన; 
దృష్టులు= చూపులు; కలవారు కారు+ఏనిన్‌= ఉన్నవారు కాకపోయినట్లయిన; పోన్‌+తగున్‌= వెళ్లడం ఉచితమే; కాని= 
కాకపోతే; వినుము= ఆలకించు; వినుత= ప్రశంసనీయమయిన; విద్యా= జ్ఞానం; తపస్‌= తపస్సు; విత్త= సొమ్ము 
వయస్‌= యౌవనం; రూప= అందం; కులముల్‌= గొప్పకులంలో పుట్టడం; సుజనులకును= మంచివాళ్లకు మాత్రమే; 
గుణంబులు= సుగుణములు; ఇవియున్‌= ఈ గుణాలే; కుజనుల+ఎదన్‌= దుష్టలపట్ల; దోష= అపరాధానికి; 
హేతుకంబులు+ఐ= కారణం కలవియైై; వివేకంబున్‌= విచక్షణను; చెబుచున్‌= నళశింపచేస్తాయి; మహా+ఆత్ములు+ఐనన్‌= 
మహా పురుషులు అయినట్టి వారి= వారియొక్క మాహాత్యమున్‌= గొప్పతనాన్ని, ఆత్మ గర్వమునన్‌+చేసి= తమ అహంకృతివల్ల; 
జడులు= మందమతులు; పొడన్‌+కానన్‌= చూడడానికి; చాలరు= సమర్థులు కారు. 

తా:ఓ కల్యాణీ! నీ మాటలు ఒప్పయినవె. బంధువర్గం ఆహ్వానించక పోయినా వారి మీద తనకు గల గౌరవం కొద్దీ 
ఇష్టపడి పోయి రావడమూ న్యాయమే. కాని ఆ చుట్టాల బుద్ధి శరీరం మీది దురభిమానం కొద్దీ పొగరు, అసహనం, కోపం 
పొందనంతవరకూ వెళ్లిరావడం సరి అయిందే అవుతుంది. అయితే ఒకటి విను. జ్ఞానం, తపస్సు, ధనం, ప్రాయం, 
అందం, ఆభిజాత్యం మంచివాళ్లకు మాత్రమే మంచి గుణాలు. ఇవే ధర్మాలు చెడ్డవారిలో చెదుగుకు కారణాలవుతాయి. 
వాళ్ల వివేకాన్ని కోల్పోయేలా చేస్తాయి. ఓ సతీ! ఆత్మాభిమానంవల్ల మందమతులు మహానుభావుల గొప్పను చూడలేని 
వారవుతారు. 


క. విను; మట్టి కుటిలు లగు దు, ర్దనుల గృహంబులకు బంధుసరణిని బోవం 

జనదు! వినీతుల కది గదు, ననుచితమైయుండు నింతి! యది యొట్లనినన్‌. 70 
ప్రతి : వినుము= జాగ్రత్తగా విను; అట్టి= అలాంటి; కుటిలులు+అగు= వంకర బుద్ధిగలవారు అయిన; దుర్దనుల= 
దుర్మార్దులయొక్క గృహంబులకున్‌= ఇళ్లకు; బంధుసరణిని= చుట్టరికం వరుసనుబట్టి; పోవన్‌= వెళ్లడం; చనదు= తగదు; 
వినీతులకున్‌= వినయంకలవారికీ; అది= ఆ పోవడం; కడున్‌= మిక్షిలి; న+ఉచితము= అనుచితము; తగనిదికాదే; 
ఐ+ఉండున్‌= అయి ఉంటుంది; అది= ఆ ఒప్పనిది; ఎట్లు+అనినన్‌= ఏవిధంగా అంటే. 
తా : అలాంటి కపట ప్రవర్తనగల దగ్గరి సంబంధికుల ఇళ్లకు బంధుత్వం ప్రధానంగా పెట్టుకుని పోవడం అసలు మంచిది 
కాదు. మర్యాదగలవారికి అది ఇంకా కూడని పని. అది ఎలా గంటే. 


ఆ. కుటిలబుద్దు లయిన కుజనుల యిండ్లకు, నార్యు లేగ వా రనాదరమున 
బొమలు ముడివడంగ భూరిరోషాక్షులై, చూతు రదియుంగాక సుదతి! వినుము. //్ష 


ప్రతి : సుదతి!= ఓ కాంతా; కుటిల= వంకర అయిన; బుద్దిగల= ఆలోచనలు కల; కుజనుల= చెడు నదత గలవారి; 
ఇంగ్లకున్‌= నివాసాలకు; ఆర్యులు= పూజ్యులు; ఏగన్‌= వెళ్లగా వారు= ఆ కుజనులు; అనాదరమునన్‌= అగౌరవంగా; 
బొమలు= కనుబొమలు; ముడి+పడన్‌+కన్‌= ముడిపడగ్గా; భూరి= ఉగ్రమైన; రోష= కోపంగల; అక్షులు+ఐ= నేత్రాలు 
కలవారై; చూతురు= చూస్తారు; అదియున్‌+కాక= అంతే కాకుండా; విను= (ఈ మాటనూ) విను. 


తా : వక్రబుద్ధి పరులైన చెడ్డవారి ఇళ్లకు మర్యాదాపరులు వెళ్ళినట్లయితే వాళ్లు మన్నించరు. సరికదా కనుబొమలు చిట్లించి 
మరీ తీవ్రమైన కోపంతో చూస్తారు. అయినా ఓ సతీ! ఈ మాటను చెవిని పెట్టుకో. 


368 శ్రీమహాభాగవతము 


చ. సమదరిపుప్రయుక్తపటుసాయకజర్దరితాంగుం డయ్యు దుః 

ఖమును దొజింగి నిద్రం గనుం గాని కృశింపండు మానవుండు; నో 

యుమః! విను మిష్టబాంధవదురుక్తులు మర్మము లంటనాటంజి 

త్తమున నహర్నిశంబుంబరితాపము నొంది కృశించు నెప్పుడున్‌. "72 
ప్రతి : మానవుడు= మనిషి సమద= గర్వితుడైన; రిపు= విరోధిచే) ప్రయుక్త= ప్రయోగించబడిన; పటు= బలమైన; 
సాయక= బాణాలచే; జర్జరిత= సడలించబడిన; అంగుండు+అయ్యున్‌= అవయవాలు కల్లినప్పటికిన్నీ; దుఃఖమును = 
వెతను; తొజంగి= వీడి; నిద్రన్‌+కనున్‌+కాని= నిద్రను పొందుతాడు కాని; కృశింపండు= సన్నగిల్లడు; బాధపడడు; 
ఓ+ఉమ!= ఓ ఉమా!; వినుము= విను; ఇష్ట= ప్రియమైన; బాంధవ= బంధువుల; దుస్‌+ఉక్తులు = చెడ్డమాటలు; 
మర్శ్మములు= ఆయుస్మానాల్ని అంటనాటన్‌= తాకి గుచ్చుకోగా; చిత్తమునన్‌= మనస్సులో; అహస్‌+నిశంబున్‌= పగలూ; 
రాత్రీ పరితాపమున్‌= “సంతాపాన్ని ఒంది= పొంది; ఎప్పుడున్‌= ఎల్లకాలం; కృశించున్‌= క్షీణిస్తూ ఉంటాడు. 


తా ; మహాగర్వితుడైన పగవాడు గట్టిగా సారించి వదలిన బాణాలచే బాగా దెబ్బతిన్న శరీరంకల మనిషి ఆ బాధనంతా 
మరచిపోయి హాయిగా కునుకు తీస్తాడు. ఏ మాత్రం దిగులు పడడు. కాని ఓ ఉమ! తనకు దగ్గర వాళ్లనుకున్నవారి పుల్ల 
విరుపు మాటలు గుండెల్లో గుచ్చుకుంటాయి. అవి రాత్రనక పగలనక మనసును బాధపెడుతూ మనుష్యుని వై క్షీణింపజేస్తుంటాయి. 
విశే; ఉం ఓ పార్వతి! మా= తపః మాస్తు (తపస్సు వద్దు) అని తల్లిచే వారించబడుటచే 'ఉమి అనె పేరు వచ్చింది. (ఉమేతి 
మాత్రా తపసో నిషిద్దా పశ్చాదముఖ్యాం జగామ అని కాళిదాసు) 
క. విను లోకోతృష్టుండు ద, క్లునికిం దనూభవలలోనం గూరిమిసుత వై 

నను నా సంబంధంబున, జనకునిచేం బూజం బదయంజాలవు తరుణీ! "78 
ప్రతి : తరుణీ! = ఓ కాంతా!; విను; లోక +ఉత్కష్పుండు= లోకంలో, సర్వోన్నతుడు (అయిన); దక్షునికిన్‌= దక్షప్రజాపతికి; 
తనూభవలలోనన్‌= పుత్రికల్లో; కూరిమి= అతివాత్సల్యంకల; సుతవు+ఐనను= పుత్రివైనాా నా సంబంధంబునన్‌= నా 
భార్యవైనందువల్ల; జనకునిచేన్‌= (మీ) నాన్నచేత; పూజన్‌= సమ్మానాన్ని; పడయన్‌ చాలవు= పొందలేవు. 
తా : ఓ కాంతా! విను. లోకంలో అందరిలోనూ దక్షప్రజాపతి స్ధితి మంతుడు. అతడి పుత్రికా సంతానంలో నీవు అత్యంత 
ప్రీతి పాత్రమైన కుమార్తెవు. కాని నాతో నీకుగల సంబంధం వల్ల మీ తండ్రి నిన్ను మన్నింపజాలడు. 


వ. అదియె ట్లతనిచేత భవత్సంబంధంబునం జేసి పూజం బదయమికి నతనికి నీకు విరోధంబునకు 
హేతు వెట్టిదని యంటివేని. 7డ్త 
ప్రతి : అది+ఎట్లు= అది ఎలా?; అతని చేతన్‌= తండ్రి దక్షునిచే) భవత్‌= మీ యొక్క సంబంధంబునన్‌+చేసి= వైవాహిక 
సంబంధం చేసినందువల్ల; పూజన్‌= గౌరవాన్ని పడయమికిన్‌= పొందక పోవడానికి; అతనికిన్‌= నా తండ్రికి; నీకున్‌ = 
నీకు; విరోధంబునకున్‌= పగకు; హేతువు= కారణం; ఎట్టిది= ఎలాంటిది; అంటివి ఏని= అన్నట్లయితే. 

తా : నాకు మీతోగల పెళ్లి సంబంధం వల్ల నాతండ్రి నన్ను గౌరవించకపోవడం ఏమిటి? అసలు అతనికీ మీకూగల పగకు 
కారణం ఎలాంటిది అంటావేమో (ఏను). 


చతుర్ధస్కంధము 39 


మ. నిరహంకారనిరస్తపాపసుజనానింద్యోల్లసత్మీర్తింగొం 

దజు కామించి యశక్తులై మనములన్‌ దందహ్యమానేంద్రియా 

తురులై యూరక మచ్చరింతురు; మహాత్ముండీశ్వరుండైన యా 

హరితో బద్ధవిరోధముందొడరు దైత్యశ్రేణిచందంబునన్‌. ౯5 
ప్రతి : మహాత్ముండు= పరమపురుషుడు; ఈశ్వరుండు= పరమాత్మ ఐన= అయినట్టి; ఆ హరితోన్‌= ఆ మహావిష్ణువుతో; 
దైత్యశ్రేణి= రక్క్మసిమూక; బద్ధ= తీవ్రమైన; విరోధమున్‌= పగను; తొడరు= తాల్చు; చందంబునన్‌= మాదిరి; నిరహంకార= 
గర్వం లేని; నిరస్తపాప= పాపం అంటని; సుజన= సజ్జనుల యొక్క అనింద్య= నింద పొందని; ఉల్లసత్‌= ప్రకాశిస్తున్న; 
క్రీర్తిన్‌= యశస్సును; కొందజు = కొంతమంది; కామించి= కోరి అశక్తులు+ఐ= సమర్థత లేనివార్రె మనములన్‌= ప్పాదయంలో; 
దందహ్యమాన = మిక్కిలి కాల్బబడుతున్న్యు ఇంద్రియ= జ్ఞానేంద్రియాలచేత; ఆతురులు+ఐ= తొందరపాటుగలవారై; ఊరక = 
కారణం లేకనే; మచ్చరింతురు = ద్వేషిస్తారు. 
తా : గర్వం లేని పాపరహితులైన సజ్జనుల పుణ్యమూ, పేరూ ప్రతిష్టల్ని కొంతమంది ఇష్టపడ్డారు. కాని ఆ ఉన్నతిని 
అందుకోగల సామర్థ్యం వారిలో ఉండదు. అందువల్ల వారి మనస్సు మండిపోతుంటుంది. దానితో ఇంద్రియ 
దుఃఖితులవుతారు. ఏమీ హేతువు లేకపోయినా పగ పెంచుకుంటారు. పరమ పురుషుడు, పరమాత్మ స్వరూపుడు అయిన 
విష్ణుమూర్తితో ద్వేషంకల రాక్షసుల మాదిరిగా కారణంలేని పగపూని ఉంటారు. ప్రతీకారేచ్చకు వారి వారి అశక్తతే 
మూలస్థానం అని తాత్పర్యం. 
విశే : చర్మం, కన్ను, చెవి, నాలుక, ముక్కు - జ్ఞానేంద్రియాలు. వాక్కు పాణి, పాదం, పాయువు; ఉపస్థ -ా కర్మేంద్రియాలు. 
మనస్సు 11వ ఇంద్రియం. 
వ. అదియునుం గాక నీ వతనికిం బ్రత్యుత్ధానాఖివందనంబులు గావింపకుండుటం జేసి యతండు 
తిరసృృతుండయ్యె నంటివేని లోకంబున జను లన్యోన్యంబును బ్రత్యుత్ధానాభివందనంబులు గావింతు, 
రదియు ప్రాజ్ఞు లయినవారు సర్వభూతాంతర్యామియైన పరమపురుషుండు నిత్యపరిపూర్ణుండు గావునం 
గాయిక వ్యాపారం బయుక్తంబని తదుద్దేశంబుగా మనంబునంద నమస్మారాదికంబులు గావింతురుగాని 
దేహాభిమానంబులు గలుగు పురుషులందుం గావింపరు, గాన నేనును వాసుదేవ శబ్దవాచ్యుండు, శుద్ధ 
సత్వమయుండు, నంతఃకరణంబునందు నావరణవిరహితుండును నయి ప్రకాశించు వాసుదేవునకు నా 
హృదయంబున నెల్లప్పుడు నమస్కరించు చుండుదు; నిట్లనపరాధినైన నన్నుం బూర్వంబున బ్రహ్మలు 
సేయు సత్రంబునందు దురుక్తులం జేసి పరాభవించి మద్దేషియై దక్షుండు భవజ్ఞనకుందైన నతండు 
దదనువర్తులయిన వారలును జూడందగరు; కావున మద్వచనాతిక్రమంబుం జేసి యరిగితివేని నచట 
నీకుం బరాభవంబు సంప్రాప్తం బగు; లోకంబున బంధుజనంబులవలనం బూజ వదయక తిరస్మ్కారంబు 
వొందుట చచ్చుటయ కాదే; యని పలికి మజియు నభవుండు పొమ్మని యనుజ్ఞ యిచ్చిన నచ్చట 
నవమానంబునం జేసి యశుభంబగు ననియు, నిచ్చటం బొమ్మనక నివారించిన మనోవేదన యగు ననియు 
మనంబునం దలపోయుచు నూరకుందె; నంత. "76 


40 శ్రీమహాభాగవతము 


ప్రతి : అదియునున్‌+కాక= అంలేకాక; నీవు= నువ్వు (శివుడు) అతనికిన్‌= అతడికి (దక్షుడికి); ప్రతి+ఉత్చాన= ఎదురువెళ్లి; 
అభివందనంబులు = నమస్కతులు; కావింపక= చేయక; ఉండుటన్‌+చేసి= ఉండడంవల్ల; అతండు= అతడు (దక్షుడు); 
తిరస్కృతుండు= న్యూనత నొందినవాడు; అయ్యెన్‌= అయ్యాడు; అంటివి+ఏని= అంటావేమో; లోకంబున= ఈ జగత్తులో; 
జనులు= ప్రజలు; అన్యోన్యంబును= ఒకరికొకరు; ప్రత్యుత్తాన = ఎదురు వెళ్లి ఆదరించి; అఖివందనంబులు= చేమోడ్పులు; 
కావింతురు= చేస్తారు; అదియున్‌= అదియునూ; ప్రాజ్ఞులు +అయినవారు = జ్ఞానవంతులైనవాళ్లు; సర్వభూత = జీవులందరిలో; 
అంతర్వామి+ఐన= మనస్సులోపలసంచరించే; పరమపురుషుందు = పరమాత్ముడు; నిత్యపరిపూర్జ్ణుండు = ఎల్లపుడూ అంతటా 
నిండి ఉండేవాడు; కావునన్‌= కాబట్టి; కాయిక= శారీరకమైన; వ్యాపారంబు= (చేతులెత్తి నతులొనరించే) పని; అయుక్తంబు= 
అర్హమైందికానిద్వి అని= అనుకుని; తద్‌+ఉద్దేశంబు+కాన్‌= అది లక్ష్యంగా మనంబున్‌+అందున్‌+అ= హృదయంలోనే; 
నమస్మార+ఆదికంబులు= ప్రణామం మొదలుగా కలవి; కావింతురు= ఆచరిస్తారు; కాని= కాకపోతే; దేహ +అభిమానంబులు = 
శారీరక చర్యలపట్ల అభిలాషలు; కలుగు= ఉన్నట్టి; పురుషుల+అందున్‌= మనుజులకు; కావింపరు= చేయరు; కానన్‌= 
కాబట్టి వఏనును= నేనున్నూ; వాసుదేవశబ్ద= వాసుదేవుడను పదంచిే; వాచ్యుండు = చెప్పదగ్గవాడు; శుద్ధ= పరిశుద్ధమైన; 
సత్వమయుండు= సాత్పికుడు; అంతఃకరణంబున్‌+అందు= మనస్సునందు; ఆవరణ = దాపరికాలు; విరహితుడు = లేనివాడు 
అయి; ప్రకాశించు= వెలుగు; వాసుదేవునకు= ఆ సర్వవ్యాపి అయిన భగవంతునకు; ఎల్లప్పుడు= నిరంతరం; నమస్మరించు 
చుండుదున్‌= నమస్మరిస్తు ఉంటాను; ఇట్లు= ఈ విధంగా? న +అపరాధిని+ఐన +నన్నున్‌= తప్పులేని నన్ను పూర్వంబున = 
మునుపు; బ్రహ్మలు+చేయు= బ్రహ్మాదులు అనుష్టించిన; సత్రంబు +అందు= యాగసమయంలో; దుస్‌+ఉక్తులన్‌ +చేసి = 
పరుషమైన మాటలతో; పరాభవించి= అవమానించి; మద్‌= (నా మట్టుకు) నాకు; ద్వేషి అయిన =ద్వేషించువాడగు; 
దక్షుండు= దక్షప్రజాపతి; భవత్‌= నీకు; జనకుండు+ఐనన్‌= జన్మనిచ్చిన తండ్రి అయినా; అతండు= ఆ దక్షుడు, తద్‌= 
అతణ్ణి; అనువర్తులు= అనుసరించి నడుచుకునేవారు; అయిన = అయినట్టి; వారలును= వారందరు కూడా; చూడన్‌= 
మన్నించడానికిి తగరు= తగినవారు కారు; కావునన్‌= కాబట్టి మద్‌= నా యొక్క వచన= మాటలను; అతిక్రమంబునన్‌+చేసి= 
పాటించకపోవటంవల్ల; అరిగితివి+ఏనిన్‌= పోయినావంటే; అచటన్‌= అక్కడ; నీకు; పరాభవంబు= అవమానం; 
సంప్రాప్తంబు +అగున్‌= కలుగుతుంది; లోకంబునన్‌= లోకంలో; బంధుజనంబుల వలనన్‌= చుట్టాలవల్లు పూజవడయక= 
సమ్మానం పొందక; తిరస్మ్కారంబున్‌= అవమానమును; పొందుట = పొందడం; చచ్చుటయ కాదే= మరణించుటే కదా; 
అని పలికి= అని చెప్పి మజియున్‌= ఇంకనూ; అభవుండు= శివుడు; పొమ్మని అనుజ్ఞ యిచ్చినన్‌= వెళ్ళమని అనుమతిస్తే 
అచ్చట= అక్కడ; అవమానంబున +చేసి= తిరస్కారం వల్ల అశుభంబు +అగున్‌ +అనియున్‌= జరగరానిది జరుగుతుందని 
భావించిన్నీ ఇచ్చటన్‌= ఇక్కడ ఈ సమయంలో; పొమ్ము+అని= వెళ్ళుమని చెప్పక; నివారించిన= ఆపినట్లయిన; మనోవేదన= 
మనస్తాపం; అగున్‌+అనియున్‌= కల్గుతుందనీ; తలపోయుచున్‌= తలచుకుంటూ; ఊరక= మిన్నక; ఉండెన్‌= ఉన్నాడు; 
అంతన్‌= ఆ తర్వాత... 


తా : అంతేకాదు నువ్వు “పెద్దవాడుగా అతడికి నమస్మరించి ఆదరించకపోవడం తక్కువ చేసినట్లుగా అనుకుని ఉండవచ్చు] 
అంటావేమో. మనుషులు ఒకరికొకరు ఎదురుగా వెళ్లి నమస్మరించుకోవడం లోకసహజం. 


పండితులు 'అందరిలో ఆత్మస్వరూపుడై అంతటా నిండి ఉండే ఆ పరమపురుషుడికి చేతులెత్తి నమస్మరించడం అనే 
కాయికమైన చర్య అనుచితం అయినట్టిది అనుకుంటారు. మనస్సులోనే నమస్కరిస్తారు. అందువల్ల శారీరకమైన ఈ 
చేష్టలను కాంక్షించేవాళ్లకు నమస్మరించరు. 


చతుర్ధస్కంధము ల 


కాబట్టి నేను, 'పరమేశ్వరపద ప్రసిద్ధుడూ, శుద్ధ సత్వరూపుడు, ఎపుడూ లోపలి మనసును మాత్రమే చుట్టి ఉండే 
సర్వవ్యాపి అయిన ఆ వాసుదేవ ఆరాధకుణ్లి. 


నన్ను దక్షుడు పూర్వం (బ్రహ్మాదులు చేసిన క్రతువులో కటువు మాటలతో అవమాన పరచాడు. నాకు పగవాడు 
నన్ను ద్వేషించే నీ తండ్రి దక్షుడు, అతడి అనుయాయులు, గౌరవించదగ్గవారు కారు. 


నా మాటలను కాదని నువ్వు వెళ్లినట్లయితే అక్కడ నీ కన్నవారింట్లో అవమానాల పాల పడ్డావు. ఈ భూప్రపంచంలో 
బంధువుల ఆదరణ పొందకపోవడం చావుతో సమానమే అవుతుంది కదా అని చెప్పాడు. 


ఆ తర్వాత మళ్లీ ఈవిధంగాను ఆలోచించాడు. తన భార్యను ఆ మహోత్సవానికి వెళ్లిరమ్మని అంటే అక్కడ ఏమైనా 
అనుకోనిది జరుగుతుందేమో! అలా చెప్పక ఇక్కడే వారించి ఉంచినట్లయితే సతీదేవి, మానసికవేదనకు గురి అవుతుందేమో! 
అనుకుని శివుడు మౌనంగా ఊరుకున్నాడు. ఆ తర్వాత 


సీ సతి సుహృద్దర్భనేచ్చాప్రతికూల దుఃఖస్వాంత యగుచు నంగములు వడంక 
నందంద తొరంగెడు నశుపూరంబులు గండభాగంబులం గడలుకొనంగ 
నున్నతస్తనమండలోపరిహారముల్‌ వేండి నిట్టూర్పుల వెచ్చం గంద 
నతిశోకరోషాకులాత్యంతదోదూయమానమై హృదయంబు మలంగుచుండ 


తే.  మతియుం గుపితాత్మయై స్వసమానరహితు, నాత్మ దేహంబు సగ మిచ్చినట్టి ధవుని 
విడిచి మూధాత్మ యగుచు నవ్వెలంది సనియె, జనకుం జూచెడు వేడుక సందడింప. "77 


ప్రతి : సతి= సతీదేవి; సుహృత్‌= ఆస్తుల్ని దర్శన= చూడాలనే; ఇచ్చా= వాంఛయొక్క ప్రతికూల= విరుద్ధమైన ఆచరణంవల్లు 
దుఃఖ= బాధతోకూడిన; స్వాంత+అగుచున్‌= మనస్సుకలదవుతూ; అంగములు= అవయవాలు; వడంకన్‌= కంపించగా; 
అందు +అందు +అ= అక్కడక్కడా; తొరంగెడు= జారిపడే; అశుపూరంబులు= కన్నీటిధారలు; గండభాగంబులన్‌= చెక్కిలి 
ప్రదేశాల్లో) కడలుకొనన్‌+కన్‌= పరచుకోగాా ఉన్నత = ఎత్తెన; స్తనమండల = వక్షప్రదేశం; ఉపరి= మీది; హారముల్‌= 
ముత్యాలపేరులు; వేండి= వెచ్చటి; నిడు+ఊర్పుల= పెద్దనిశ్వాసాల; వెచ్చన్‌= సెగకు; కందన్‌= కమలగా; అతిశోక = 
ఎక్కువైన దుఃఖఖంతోనూ; అతిరోష= అధికమైన కోపంతోనూ; ఆకుల= కలతపడి; అత్యంత= మిక్కిలిగా; దోదూయమానము+ఐ= 
తపించబదినదైన హృదయంబు= మనస్సు మలంగుచున్‌+ఉందన్‌= మరలుతుండగా? మజియున్‌= మళ్లీ కుపిత+ఆత్మ+ఐ= 
కోపించిన స్వభావంకలది అయి; స్వా తనతో; సమానరహితున్‌= సాటిలేనట్టి; ఆత్మ= తనయొక్క దేహంబున్‌= శరీరాన్ని; 
సగము= అర్ధభాగం; ఇచ్చినట్టి= పంచి ఇచ్చినటువంటి; భవుని= శివుని; విడిచి= వదిలి; ఆ+వెలంది= ఆ కాంత; మూధఢ= 
వివేకం లేని; ఆత్మ+అగుచున్‌= స్వభావం కలదవుతూ; జనకున్‌= తండ్రిని, చూచెడు= చూడాలనే; వేడుక= ఉత్సాహం; 
సందడింపన్‌= ఇబ్బడి కాగా చనియెన్‌= వెళ్లింది. 


తా : ఆస్తుల్ని చూసి రావాలన్న కాంక్ష సతీదేవికి తీరలేదు. ఆ మనోవ్యథతో ఒళ్లంతా కంపించి పోతోంది. స్రవిస్తున్న కన్నీటి 
ధారలతో బుగ్గలు తడిసిపోతున్నాయి. పెద్దపెద్ద నిట్టూర్పుల వేడికే ఎదపైని (ముత్యాల) పేరులు మసక బార్తున్నాయి. 
కన్నవారింటికి పోలేదన్న రోషంతోనూ, భర్తమాట దాటిపోవాలన్న దుఃఖంతోనూ మనస్సు వ్యాకులిత మవుతున్నది. అంతలోకి 
వెనక్కి మరలుతుంటుంది. మళ్లీ కోపన' అవుతుంటుంది. 


42 శ్రీమహాభాగవతము 


చివరకు తనతో సాటి లేనట్టి, తన శరీరాన్ని సగపాలు పంచినట్టి శివుణ్ణి వీడి, తనవారిని చూడాలనే ప్రబలమైన 
వ్యామోహంతో ఆ సతీదేవి భర్తను విడిచి వెళ్లింది. 


వ. ఇట్లతిశీఘ్రగమనంబున. 78 
ప్రతి ఏ ఇట్లు= ఈ విధంగా; అతిశీఘ్రగమనంబునన్‌= ఎంతో వేగవంతమైన నడకతో... 
తా : ఇలా తొందర తొందరగా వెళుతుండగా 


సీ మానిని చనుచుండ మణిమన్మదాదిసహ(స్రసంఖ్యాతరుద్రానుచరులు 
యక్షులు నిర్భయులై వృషభేంద్రుని మున్నిడికొనుచు నమ్ముదిత దాల్చు 
కందుకాంబుజశారికాతాళవృంత దర్పణ ధవళాతపత్ర ప్రసూన 
మాలికాసౌవర్ణమణివిభూషణ ఘనసార కస్తూరికా చందనాది 


తే. వస్తువులు గొంచు నేగి శర్వాణిం గదిసి, శంఖదుందుభివేణునిస్వనము లొప్ప 
మానితంబైన వృషభేంద్రయానం జేసి, యజ్ఞభూమార్లులై యర్ధి నరిగి యరిగి. 79 


ప్రతి : మానిని= ఆ సతీదేవి; చనుచున్‌+ఉండన్‌= పోతూఉండగా; మణిమత్‌= మణిమంతుడు; మద= మదుడు; ఆది= 
మొదలుగా? సహస్ర సంఖ్యాత= వేలకొద్దీ; రుద్ర+అనుచరులు= శివుడి సహాయులు అయిన ప్రమథులూ; యక్షులు= 
యక్షులూ; నిర్భయులు+ఐ= వెరపు లేనివారై; వృషభ+ఇంద్రునిన్‌= బుషభరాజు నందీశ్వరుణి; మున్ను] ముందు; 
ఇడికొనుచున్‌= పెట్టుకుంటూ; ఆ+ముదిత= ఆ మగువ; తాల్చు= ధరించే; కందుక= పూబంతులు; అంబుజ= పద్మాలు; 
శారికా= గోరువంకలు; తాళవృంత= తాటాకుల విసనకరలు; దర్పణ= అద్దాలు; ధవళ= తెల్లటి; ఆతపత్ర= ఛత్రాలు; 
ప్రసూన మాలికా= పూలదండలు; సౌవర్ణ= బంగారంతో చేసిన; మణి= మణులు పొదిగిన; విభూషణ= ఆభరణాలు; 
ఘనసార= (ఎక్కువ పరిమళంగల) పచ్చకర్పూరం; కస్తూరికా= కస్తురి చందన= మంచిగంధం; ఆది= మొదలైన; 
వస్తువులున్‌= ద్రవ్యాలను; కొంచున్‌= వెంట తీసుకునిపోతూ; శర్వాణిన్‌= శివుడి భార్య సతీదేవిని; కదిసి= చేరుకుని; 
శంఖ= సంకువులు; దుందుఖి= భేరీలు; వేణు= పిల్లనగ్రోవుల; నిస్వనములు = నినాదాలు; ఒప్పన్‌= అందగించగా; 
మానితంబు+ఐన = గౌరవింపదగ్గ; వృషభ+ఇంద్రయానన్‌+చేసి= నందీశ్వరుణ్లి వాహనంగా చేసి; యజ్ఞభూ= యాగ 
ప్రదేశ సంబంధమైన; మార్గులు+ఐ= త్రోవకలవారై; అర్థిన్‌= భక్తితో; అరిగి+అరిగి= వెళ్లి వెళ్లి. 


తా : ఆ సతీదేవి అలా వెళ్తూ ఉండగా, వేల సంఖ్యలో మణిమంతుడూ, మదుడూ మొదలైన శివుడి సహచరులూ, 
యక్షులూ ఆ వెనుకనే బయలుదేరారు. వీళ్లకుముందు నందికేశ్వరుడు నడక సాగించాడు. ఆమె వహించే పూలబంతులు, 
పద్మాలు, గోరువంకలు, తాటాకు విసనక(ర్రలు, తెల్ల గొడుగులు, పూలమాలలు, బంగారునగలు, కస్తూరి చందనాది 
పరిమళద్రవ్యాలు వెంట తీసుకుని వెళ్లారు. నిర్భయంగా ఆమెను చేరుకున్నారు. గొప్పవాడైన నందికేశ్వరుణ్లి శర్వుడి 
భార్యకు వాహనంగా చేశారు. సంకువుల, ఖేరీల, పిల్లనగ్రోవుల మోతల సందడితో యజ్ఞస్థలం దిశగా పయనమై పోయి 
పోయి. 


వ. ముందట. 80 


చతుర్ధస్కంధము 43 

ప్రతి : ముందట= ఆ మీదట... 
తా : ఆ తర్వాత 
చ. మనమున మోదమందుచు నుమాతరుణీమణి గాంచె దారు మృ 

తృనకకుశాజినాయసనికాయవినిర్మితపాత్రసీమము 

న్ననుపమవేద ఘోష సుమహత్పశుబంధన కర్మభూమమున్‌ 

మునివిబుధాభిరామము సముజ్వలహోమము యాగధామమున్‌. న! 
ప్రతి: ఉమా తరుణీ మణి= ప్రీ శిరోమణి అయిన ఆ సతీదేవి; దారు= కొయ్య; మృత్‌= మన్ను, కనక= బంగారం; కుశ= 
దర్భలు; అజబిన= లేడి చర్మం; ఆయస= ఇనుము; నికాయ= (అనేవాటి) సముదాయంతో; వినిర్మిత= నిర్మించబడిన; 
పాత్ర= పరికరాలుగల; సీమమున్‌= ప్రదేశాన్ని అనుపమ= సాటిలేని; వేదఘోష= వేదమంత్రనినదాలతో; సుమహత్‌= 
బాగా గొప్పది అయిన; పశుబంధన= యాగపశువును కట్టె; కర్మ= కర్మలచే; భూమమున్‌= గొప్పది; ముని= బుషులచేత; 
విబుధ= దేవతలచేత; అభిరామము= ఒప్పిదమైనది; సం+ఉత్‌+జ్వల= చక్కగా ప్రకాశిస్తున్న్యమండుతున్న; హోమము = 
వేలిమిగల;ు యాగధామమున్‌= యజ్ఞపుచోటును; మనమునన్‌= మనస్సులో; మోదమున్‌= సంతోషాన్ని అందుచున్‌= 
పొందుతూ; కాంచెన్‌= చూసింది. 
తా : సతీదేవి ఎంతో సంతోషపడుతూ యజ్ఞవాటికను కళ్లారా చూసింది. ఆ భూమి, చెక్కతో, మట్టితో, బంగారంతో, 
దర్భలతో, లేడి చర్మంతో, ఇనుముతో చేసిన పాత్రలతో ఒప్పి ఉంది. శుద్ధమైన వేద ధ్వనులు, యాగ పశువును కట్టిన 
పూజ్యమైన యూపస్తంభం గల్లి ఉంది. ఆ ప్రదేశం మహర్షులు, దేవతలచేత ప్రకాశిస్తూ ఉంది. ఉవ్వెత్తు మంటలతో 
హోమం తేజరిల్లుతూ ఉంది. 
వ. ఇట్లు గనుంగొని యజ్ఞశాలం బ్రవేశించిన. 82 
ప్రతి : ఇట్లు= ఈ తీరున; కనున్‌+కొని= చూసి; యజ్ఞశాలన్‌= యజ్ఞసభలోకి; ప్రవేశించినన్‌= ప్రవేశించగా... 
తా : ఆ యాగస్టలాన్ని దర్శించి యజ్ఞవాటికలో ప్రవేశించగా 

థి న 


క. చనుదెంచిన యమ్మగువను, జననియు సోదరులుం దక్క సభంగల జనులె 
బల్లను దక్షువలని భయమున, ననయము నపు డాదరింపరైరి మహాత్నా! 88ి 


ప్రతి : మహాత్మా!= ఓ మహాపురుషా!; చనుదెంచిన= అలా వచ్చిన; ఆ+మగువను= ఆ కాంతను జననియున్‌= తల్లియును; 
సోదరులున్‌= చెల్లెండ్రును; తక్క= తప్ప; సభన్‌+కల= ఆ శాలలో ఉన్న జనులు+ఎల్లను= మునులు; దేవతలు, మొదలయిన 
వారు అందరూ; దక్షువలని భయమునన్‌= దక్షుడి భయంవల్ల; అనయమున్‌= తప్పని పరిస్థితిలో; అపుడు= ఆ సమయంలో; 
ఆదరింపరు+ఐరి= మన్నించరైరి. 


తా : అలా చూస్తూ సంతోషంగా వచ్చిన ఆ సతీదేవిని అమ్మా, తోడపుట్టినవాళ్లు ఆదరించారు. ఆ సభతీర్చి ఉన్న మిగతా 
వాళ్లందరూ దక్షుడికి భయపడి తప్పనిపరిస్థితుల్లో ఆ సతీదేవిని గౌరవించలేకపోయారు. 


ఉష శ్రీమహాభాగవతము 


క. నెటిం దల్లియుం బినతల్లులుం, బరిరంభణ మాచరింపం బరితోషాశుల్‌ 

దొరంగంగ డగ్గుత్తికతో, సరసిజముఖి సేమ మరయ సతి దా నంతన్‌. 84 
ప్రతి : నెటిన్‌= క్రమంగా; తల్లియున్‌= తల్లీ); పినతల్లులున్‌= పిన్నమ్మలూ; పరిరంభణమున్‌= ఆలింగనాన్ని ఆచరింపన్‌= 
చేయగా నడపగా? పరితోష= మహానందంతో కూడిన; అత్రుల్‌= కన్నీళ్లు: తొరంగన్‌+కన్‌= కారగా; డగ్గుత్తికతోన్‌= 
బొంగురుపోయిన కంఠంతో; సరసిజముఖి= పద్మంవంటి మోముకల ఆ సతీదేవియొక్క 'సేమము= కుశలం; అరయన్‌= 
విచారించగా; సతి= సతీదేవి; తాను= తనకు తానే) అంతన్‌= ఆ తర్వాత... 


తా; అమ్మా పిన్నమ్మలు వరుసగా ఆమెను దగ్గరకు తీసుకున్నారు. ఆ ఆనందం పట్టలేక కంటనీరు పెట్టుకున్నారు. కంఠం 
బొంగురు పోయింది. గద్దదస్వరంతో ఆమె క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు. అంతలో ఆ సతీదేవి తానుగా 


క. జనకుం డవమానించుట, యును సోదరు లర్ధిం దనకు నుచితక్రియంజే 

సిన పూజల నందక శో, భన మరసిన మాజుమాటం బలుకక యుందెన్‌. 85 
ప్రతి : జనకుండు= తండ్రి దక్షుడు; అవమానించుటయును = పరాభవించడంవల్ల; సోదరులు= తోబుట్టువులు; అర్ధిన్‌= 
కోరికతో; తనకు= తనకు; ఉచిత= తగిన; క్రియన్‌= పద్ధతిలో; చేసిన= ఆచరించిన; పూజలన్‌= గౌరవాలను; అందక= 
స్వీకరించక; శోభనము= శుభ సమాచారం గూర్చి; అరసినన్‌= ప్రశ్నించినప్పటికీ; మాజుమాట = బదులుమాట; పలుకక = 
మాట్లాడక; ఉందెన్‌= ఉండిపోయింది. 


తా : తండ్రి ఆదరణ కరవుకాగా ఆ సతీదేవి తోబుట్టువులు ఆప్యాయంగా తనకు తగిన విధంగా సమ్మానాలు చేసినప్పటికీ 
స్వీకరించలేకపోయింది. వారు అడిగిన కుశలప్రశ్నలకు ప్రతి సమాధానం చెప్పకుండా మిన్నకుండిపోయింది. 


వ. ఇట్లు తండ్రిచే నాదరింపబడనిదై విభుండైన యీశ్వరునందు నాహ్వానక్రియాశూన్యత్వ రూపంబైన 
తిరస్మ్కారంబును, నరుద్రభాగంబైన యజ్ఞంబునుం గనుంగొని నిజరోషానలంబున లోకంబులు భస్మంబు 
సేయంబూనిన తెజంగున నుద్రేకించి రుద్రవిద్వేషియుం [గ్రతుకర్మాభ్యాస గర్విష్టుండునగు దక్షుని వధియింతు 
మనుచు లేచిన భూతగణబుల నివారించి రోషావ్యక్తభాషణంబుల నిట్లనియె; లోకంబున శరీరధారులైన 
జీవులకు ంబ్రియాత్మకుందైన యీశ్వరునకుం బ్రియాప్రియులును నధికులును లే; రట్టి సకల కారణుండును 
నిర్మత్సరుండును నైన రుదునందు నీవు దక్కనెవ్వండు ప్రతికూలంబాచరించు? నదియునుంగాక మిముబోం 
టి వారలు పరులవలని గుణంబులందు దుర్గుణంబులన యాపాదింతురు; మణియుం గొందజు మధ్యస్థులైన 
వారలు పరుల గుణంబులయందు దోషంబుల నాపాదింపరు; గొందజు సాధువర్తనంబు గలవారలు 
పరుల దోషంబులనైన గుణంబులుగా ననుగ్రహింతురు. మజియుం గొంద బుత్తమోత్తములు పరులయందు 
దోషంబుల నాపాదింపక తుచ్చగుణంబులు గలిగినను సద్ద్గుణంబులుగాం గై కొందు, రట్టి మహాత్ములయందు 
నీవు పాపబుద్ధి గల్పించితివి అని వెండియు నిట్లను; మహాత్ములగు వారల పాదధూలళిచే నిరస్తప్రభావులై 
జడస్వభావంబు గల దేహంబు నాత్మ యని పల్కుకుజనులగు వారు మహాత్ముల నిందించు టాశ్చర్యంబుగా; 
దదియు వారి కనుచితం బగు నని వెండియు నిట్లనియె. 86 


చతుర్ధస్కంధము 45 


ప్రతి : ఇట్ల= ఈ విధంగా; తండ్రిచేన్‌= తండ్రిచేత; ఆదరింపబడదనిది+ఐ= మన్నన పొందనిదై; విభుండు+ఐన= 
పెనిమిటి అయిన; ఈశ్వరుని+అందున్‌= శివుడి విషయంలో; ఆహ్వాన= పిలుపు అనే; క్రియా= పని; శూన్యత్వరూపంబు +ఐన = 
లేనిది అయిన; తిరస్మారంబునున్‌= అనాదరమూ; అరుద్ర భాగంబు +ఐన= శివుడికి 'పాలు” లేనిది అయిన; యజ్ఞంబునున్‌= 
యాగాన్నీ కనున్‌+కొని= పరీక్షించి చూసి; నిజరోష+అనలంబునన్‌= తనదైన కోపాగ్నిచే; లోకంబులు= ప్రపంచాలను; 
భస్మంబు+చేయన్‌= బుగ్గి చేయడానికి; పూనిన = ప్రయత్నించిన; తెజంగునన్‌= విధాన; ఉదేకించి= విజృంభించి; 
రుద్రవిద్వేషియున్‌= శివుని విరోధీ; (క్రతుకర్మ అభ్యాస= యాగధర్శ్మకర్మాచరణం చేత ఆవృత్తివల్ల; గర్విష్టుండును +అగు = 
అనేక యాగకర్మచేయుటచే గర్వించినవాడు, అహంకరించినవాడు అయిన; దక్షున్‌= దక్షుని; వధియింతుము= చంపుతాము; 
అనుచున్‌= అంటూ; లేచిన= లేచినిలబడిన; భూతగణంబులన్‌= ప్రమథగణాలను; నివారించి= నిరోధించి; రోష+అవ్యక్త= 
కోధంతో (అస్పష్టమైన) భాషణంబులన్‌= మాటలతో; ఇట్లు+అనియెన్‌= ఇలా పల్మింది; లోకంబునన్‌= ప్రపంచంలో; 
శరీరధారులు +ఐన = దేహాన్ని ధరించి ఉన్న; జీవులకున్‌= ప్రాణులకు; ప్రియాత్మకుండు+ఐన= (యగ్రేమ స్వరూపుడైన; 
ఈశ్వరునకున్‌= శివుడికి; ప్రియ= ఇష్టులూ; అప్రియులును= అనిష్టులూ; అధికులును= ఉన్నతులును; లేరు= ఉండరు; 
అట్టి= అలాంటి; సకల= సమస్తానిక్తీ; కారణుండును= హేతు వైనవాడునూ; నిర్‌+నిర్మత్సరుండునున్‌= ద్వేషం లేనివాడును, 
ఐనన్‌= అయినట్టి; రుద్రుని+అందు= రుద్రుడిపట్ల; నీవు +తక్కన్‌= నువ్వుదప్పు ఎవ్వండు= మరెవ్వడూ; ప్రతికూలంబున్‌= 
వ్యతిరేకమగుపని; ఆచరించున్‌= చేయ పూనుకుంటాడు; అదియునున్‌+కాక= అంతేకాక; మిముబోటివారలు= మీ యట్షూరు; 
పరులవలని= ఇతరులలోని; గుణంబులందు= గుణాలలో; దుర్గుణంబులను+అ= దుర్గుణాలన్వే ఆపాదింతురు= ఆరోపిస్తారు; 
మఖజియున్‌ కొందజు= ఇంకా కొంతమంది; మధ్యస్థలైనవారలు = నడిమివాళ్లు; పరులవలని= ఇతరులవలన; 
దుర్దుణంబుల+అందున్‌= చెడుగుణాల్లో, దోషంబులన్‌= తప్పులను; ఆపాదింపరు= ఆరోపించరు; కొందజు= మరికొందరు; 
సాధువర్తనంబు +కలవారలు= మంచినడవడిక గలవాళ్లు; పరుల= అన్యుల; దోషంబులను+ఐన = తప్పులనయినా; 
గుణంబులుగా= సుగుణాలుగా; అనుగ్రహింతురు = స్వీకరిస్తారు; మథతియున్‌; కొందజు= ఇంకొందరు; ఉత్తమ+ఉత్తములు= 
ఉన్నతుల్లో మేటి అయినవాళ్లు; పరుల+అందున్‌= ఇతరులలో; దోషంబులన్‌= తప్పులను; ఆపాదింపక= చూపక; 
తుచ్చగుణంబులన్‌= నీచగుణాలు; కలిగినను = ఉండిఉన్నా సద్‌+గుణంబులు +కాన్‌= మంచిగుణాలుగా; కైకొందురు= 
స్వీకరిస్తారు; అట్టి= అలాంటి మహా+ఆత్ముల+అందున్‌= మహానుభావుల్లోనూ; నీవు= నువ్వు పాపబుద్ధిన్‌= చెడు ఆలోచనను; 
కల్పించితివి= పుట్టించావు; అని= అంటూ; వెండియున్‌= మళ్లీ ఇట్లు+అనున్‌= ఇలా అన్నది; మహా+ఆత్ములు+అగు+వారల= 
పుణ్యవంతులైనవారి యొక్క పాదరధ్గూలిచే= అడుగుల దుమ్ముచేత; నిరస్త= పోగొట్టబడిన; ప్రభావులు+ఐ= మహిమగలవాళ్లయి; 
జదస్వభావంబు +కల= తెలివితక్కువదనంగల; దేహంబున్‌= శరీరాన్ని ఆత్మ+అని= ఆత్మ స్వరూపంఅని; పల్కు వచించే; 
కుజనులు +అగువారు = దుర్జను లన్పించుకునేవాళ్లు; మహాత్ములన్‌= గొప్పమహనీయుల్ని నిందించుట= తెగదుట; 
ఆశ్చర్యంబు+కాదు= అచ్చెరువైనదికాదు; అదియున్‌= అదీ; వారికిన్‌= ఆ దుష్టులకు; అనుచితంబు (న+ఉచితంబు)= 
యోగ్యం కానిది; అగున్‌= అవుతుంది; అని= అనిచెప్పి; వెండియున్‌= మళ్లీ; ఇట్లు+అనియెన్‌= ఇలా పల్మింది. 


తా : తండ్రి తాను చేసే యజ్ఞంలో తన మగనికి భాగం కల్పించలేదనీ, ఆహ్వానించక చిన్నచూపు చూశాడని [గ్రహించుకుంది. 
ఈ ముల్లోకాల్ని బుగ్గి చేద్దామన్నంత కోపం తనలో రగులుకొంది. శివుడంటే గిట్టనివాడు, నెనే యజ్ఞకర్మను ఆచరిస్తున్నాననే 
పొగరుగల దక్షుణ్ణి చంపివేస్తామని శివుడి అనుచరులు పూనుకున్నారు. వాళ్లను వారించి, చాలా కోపంగా తండ్రితో ఇలా 
పలికింది. మహాదేవుడు, ప్రపంచంలోని శరీరధారులైన సమస్తజీవకోటికి ప్రియమైనవాడు. అలాంటి ఈశ్వరుడికి వీళ్లలో 


46 శ్రీమహాభాగవతము 


ఇష్టమైనవాళ్లు, ఇష్టంకాని వాళ్లు, అధికులు అనేవారే ఉండరు. సకల జగత్తుకీ కారణస్వరూపుడు, అసూయపడదే తత్త్వం 
లేనివాడు అతడే. నీవు తప్ప మరెవ్వరూ శివుణ్ణి వ్యతిరేకించరు. (కాదనుకోరు) 


అంతేకాదు మీబోటివాళ్లు ఇతరుల గుణాల్లో తప్పులు ఎంచుతుంటారు. కొందరు మధ్యస్థులు ఇతరుల దుర్గుణాల్లోని 
తప్పుల్ని ఎంచరు. కొందరు సత్పురుషులు అన్యుల దోషాలను కూడా సద్గుణాలే అంటారు. వీరిలో సజ్జనులు కొందరు మరీ 
మంచివాళ్లు ఎదుటివారిలోని దోషాల్ని పట్టించుకోకపోగా వారి నీచగుణాల్నికూడా మంచి గుణాలుగా గుర్తిస్తారు. వీరు 
మంచివాళ్లల్లో మంచివాళ్లు. అలాంటి సర్వోత్తముల్లో కూడా నీవు చెడ్డ బుద్ధిని ఆపాదించావు అంటూ ఆ సతీదేవి మళ్లీ ఇలా 
అనడం మొదలు పెట్టింది. 


అలాంటి పుణ్యుల అడుగుల దుమ్ముముందు ఎందుకూ పనికిరాని తేజోవంతులూ, మొద్దుతనం గల దేహాన్న 
పరమాత్మగా అనుకునే దుష్టులూ, మహాత్ముల్ని తెగడడంలో వింత ఏముంటుంది! అది వారికి అర్హమైంది కాదు. అని మళ్లీ 
సతీదేవి ఇలా చెప్పింది. 


సీ అనయంబు “శివి యను నక్షరద్వయ మర్ధి వాక్కునం బలుక భావమునం దలంప 
సర్వజీవుల పాపసంఘముల్‌ సెడు; నట్టి మహితాత్మునందు నమంగళుండ 
వగు నీవు విద్వేషి వగుట కాశ్చర్యంబు నందెద, వినుము నీ వదియుం గాక 
చర్చింప నెవ్వని చరణపద్మంబుల నరసి బ్రహ్మానంద మను మరంద 


తే. మతులభక్తిని దమ హృదయంబు లనెడి, తుమ్మెదలచేతం [గ్రోలి సంతుష్టచిత్తు 
లఅగుదు రత్యంతవిజ్ఞాను; లట్టి దేవు, నందు ద్రోహంబు సేసి; తే మందు నిన్ను? 87 


ప్రతి : అనయంబున్‌= ఎల్లప్పుడూ; “శివి అను= “శివి అనే అక్షరద్వయము= రెండు వర్ణాలను; అర్ధిన్‌= ఆసక్తితో; 
వాక్కునన్‌= నోటిమాటతో; పలుకన్‌= ఉచ్చరిస్తే భావమునన్‌= ఆత్మలో; తలంపన్‌= భావించుకోగానే; సర్వజీవుల= 
అన్నిప్రాణుల) పాపసంఘముల్‌= పాపాల సముదాయం); చెడున్‌= నశించిపోతుంది; అట్టి= అలాంటి; మహిత= పరమ; 
ఆత్మునందున్‌= స్వరూపుడియందు; అమంగళుండవు+అగు= అపవిషత్రుడవైన; నీవు= నువ్వు విద్వేషివి= విరోధివి; అగుటన్‌= 
కావడానికి ఆశ్చర్యంబున్‌= అచ్చారువును; అందెదన్‌= పొందుతున్నాను; వినుము; అదియున్‌+కాక = అంతేకాక; అతి+అంత= 
మిక్కిలి; విజ్ఞానులు = విశేష విజ్ఞానవంతులు; చర్చింపన్‌= ఆలోచింపగా; ఏ+వాని= ఏ శివుడి; చరణపద్మంబులన్‌= 
పాదకమలాలను గూర్చి, అరసి= తెలిసికొని బ్రహ్మానందము+అను= బ్రహ్మరసమను; మరందము= తేనెను; అతుల= 
ఎనలేని; భక్తిని= అనురాగంతో; తమ= తమయొక్క పృాదయంబులు +అనెడి= మనస్సులనే; తుమ్మెదలచేతన్‌= షట్పదాలచేత; 
కోలి= ఆస్వాదించి; సంతుష్ట= సంతృప్తి పొందిన; చిత్తులున్‌= మనస్సుకలవారు; అగుదురు= అవుతారో; అట్టి= అలాంటి; 
దేవుని+అందున్‌= ప్రభువుపట్ల; (ద్రోహంబున్‌= కీడును; చేసితి= ఆచరించావు; నిన్నున్‌= నిన్ను ఏమి+అందున్‌= ఏమని 
అనగలను. 

తా : శివి అనే రెండక్షరాలు ఇష్టంగా నోటపలికినా, మనసులో అనుకున్నా సమస్త ప్రాణికోటికి అశుభాలన్నీ తుడిచి 


పెట్టుకుపోతాయి. అలాంటి గొప్ప స్వభావం కలవాడు శివుడు. అమంగళుడవైన నీవు అతడికి శత్రువు కావడం నాకు 
వింతగా ఉంది. కాని ఒక్కమాట విను. బ్రహ్మవేత్తలు యుక్తాయుక్త విచక్షణతో “బహ్మానందం” అనే తేనె యందలి అ పేక్షతో, 


చతుర్ధస్కంధము 4/7 


హృదయాలనే తుమ్మెదలతో తాగి, శివుడి పాదపద్మాలను గూర్చి తెలిసికొని సంతృప్తులవుతుంటారు. అటువంటి స్వామికి 
నువ్వు ద్రోహం చేశావు. నిన్ను ఏమని అనగలను. (అనేందుకు ఏమీ లేదని భావం). 


క. మజణజియును నమ్మహితాత్ముని, చరణసరోజాతయుగము సకలజగంబుల్‌ 

నెజిం గొలువంగోరు కోర్కులు, దరమిడి వర్షించు నతనిం దగునే తెగడన్‌? 88 
ప్రతి ;: మజియునున్‌= మళ్లీను; ఆ+మహిత+ఆత్మునిన్‌= ఆ పరమపురుషునియొక్క చరణ= పాద; సరస్‌+జాత= 
పద్మముల; యుగమున్‌= జంటను; సకలజగంబుల్‌= అన్నిలోకాలు; నెటిన్‌= నిండుగా; కొలువన్‌= సేవించగా; కోరు= 
వాంఛించేవారి; కోర్ములు= కోరికలు; తరము+ఇడి = వరుసపెట్టి వర్షించున్‌= కురుస్తుంటాయి; అతనిన్‌= అతణ్ణి; తెగదన్‌= 
దూషించడం; తగును+ఏ= ఒప్పునా? 
తా: ఇంకాఆ పరిపూర్జ్ణాత్ముడి పాదపద్మాల జంట, చక్కగా సేవించే వారందరూ కోరుకునే కోరిక లన్నింటిని విడువక 
తీరుస్తుంటాయి. అలాంటి శివుణ్ణి దూషించడం తగునా? 


చ. పరంగం జితాస్థిభస్మనృకపాలజటాధరుండుం బరేత భూ 

చరుండు పిశాచయుక్తుందడని శర్వు నమంగళుగాం దలంప రె 

వ్వరు; నొకండీవు దక్క మథి వాక్పతిముఖ్యులు నమ్మహాత్ము స 

చ్చరణసరోజరేణువులు సమ్మతిం దాల్తురు మస్తకంబులన్‌. 89 
ప్రతి : పరంగన్‌= ఒప్పగా; చితా= చితిపై ఉందే; అస్థి= ఎముకలు; భస్మ= బూడిద; నృ= నరుల; కపాల= పుర్రెలు; 
జటా= జడలు; ధరుండున్‌= తాల్చినవాడు; పరేతభూ= వల్లకాటిలో; చరుండు= తిరిగేవాడు; పిశాచ= భూతాలతో; 
యుక్తుండు= కలసి ఉందేవాడు; అని= అని భావించి; శర్వున్‌= ఈశ్వరుణ్ణి; ఈవు= నీవు; ఒక్కందు +తక్క ఒక్కడు తప్ప; 
ఎవ్వరున్‌= ఏ ఒక్కరూ; అమంగళున్‌+కాన్‌= అశుభంకరునిగ్యా తలంపరు= భావించరు; మటి= తిరిగి; వాక్సతి ముఖ్యులు= 
బ్రహ్మాదులుకూడా; ఆ+మహాత్మున్‌= ఆ మహనీయుడి; సత్‌+చరణ = యోగ్యమైన పాదాలనే; సరోజ = పద్మాల; రేణువులున్‌= 
పరాగపు నలకలను; సమ్మతిన్‌= మంచిబుద్ధితో; మస్తకంబులన్‌= తలలందు; తాల్తురు= ధరిస్తారు. 
తా : చితి మీది ఎముకలు, బుగ్గి, మానవుల కపాలాలు, జడలు ధరించి శ్మశానంలో తిరుగుతుంటాడు. పిశాచాలతో 
కలసి ఉంటాడని నువ్వు తప్ప మరెవ్వరూ శివుణ్ణి అమంగళుడని తలంపరు. పైగా బ్రహ్మాది దేవతలంతా శివుని పాదపద్మాల 
పరాగపు ధూళిని బుద్ధిపూర్వకంగా శిరస్సున ధరిస్తారు. 
చ. నెలకొని ధర్మపాలనవినిర్మలు భర్లుం దిరస్కరించు న 

క్కలుషుని జిహ్వంగోయందగుం గా; కటుసేయంగ నోపండదేని దాం 

బొలియుట యొప్పు; రెంటికిం బ్రభుత్వము సాలమిం గర్జ్హరంధ్రముల్‌ 

బలుపుగ మూసికొంచుం జనం బాడి యటందురు ధర్మవర్తనుల్‌. 90 
ప్రతి : నెలకొని= కుదురుకొని; ధర్మపాలన= పుణ్యరక్షణలో; వినిర్మలున్‌= పరిశుద్ధమూర్తి అయిన; భర్ణున్‌= శివుని; 
తిరస్మరించు= దూషించే; ఆ+కలుషుని= ఆ పాపాత్ముని; జిహ్వన్‌= నాలుకను; కోయన్‌= తైంచడం; తగున్‌= యోగ్యం; 


46 శ్రీమహాభాగవతము 


కాక= అగుగాక అటు= ఆ విధంగా; చేయన్‌+కన్‌= చేయడానికి; ఓపండు+ఏనిన్‌= శక్తుడు కాకపోతే; తాన్‌= తనకు 
తానుగా పొాలియుట= మరణించడం; ఒప్పు= మేలు; రెంటికిన్‌= ఈ రెండింటికి; ప్రభుత్వము = దొరతనం; చాలమిన్‌= 
తగనిదైతే; కర్ణరంధ్రముల్‌= చెవుల చిల్లులను; బలుపు+కన్‌= బలంగా; మూసికొంచున్‌= కప్పుకుంటూ; చనన్‌= వెళ్లిపోవడం; 
పాది= న్యాయం; అటు= ఆ ప్రకారంగా; ధర్మవర్తనుల్‌= నీతిమంతులు; అందురు= అంటారు. 

తా : ప్రయత్నపూర్వకంగా ధర్మరక్షణలో పరిశుద్దాత్ముడైన శివుణ్ణి దూషించే దురాత్ముడి నాలుకను తెగకోయడం తగినపనే 
అవుతుంది. అలా చేయను చేత కాకపోతే మరణించడం ఉత్తమం. ఈ రెంటికీ శక్తి చాలకపోతే చెవులు రెండూ గట్టిగా 
మూసుకుంటూ వెళ్లడం న్యాయం అని నీతిమంతులు చెప్తుంటారు. 


వ. అది గావున 9 
ప్రతి : అది+కావునన్‌= ఆ కారణంచేత... 
తా ; అందువల్ల 


మ. జనుందజ్ఞానమునన్‌ భుజించిన జుగుప్పంబైన యన్నంబు స 

య్యన వెళ్ళించి పవిత్రుండైన గతి దుష్టాత్ముండవై యీశ్వరున్‌ 

ఘను నిందించిన నీ తనూభవ ననంగా నోర్వ, నీహేయభా 

జనమైనట్టి శరీరమున్‌ విడిచి భాస్వచ్చుద్ధిం బాటిల్లెదన్‌. 92 
ప్రతి : జనుండు= మానవుడు; అజ్ఞానమునన్‌= తెలియక పోవడంవల్ల జుగుప్పంబు అయిన= ఏహ్యం కల్గించే; అన్నంబున్‌= 
ఆహార పదార్దాన్ని భుజించినన్‌= తిన్నట్లయిన; చయ్యన = వెంటనే; వెళ్లించి= వెడల గక్కించి; పవిత్రుండు+ఐ= శుచి 
అయిన; గతిన్‌= విధంగా; దుష్ట+ఆత్ముండవు+ఐ= చెడుమతికలవాడవై; ఘనున్‌= గొప్పవాడైన; ఈశ్వరున్‌= శివుణ్ణి; 
నిందించిన= తెగడిన; నీ= నీయొక్క తనూభవన్‌= ఆత్మజను; అనన్‌+కాన్‌= అన్పించుకోవడాన్ని ఓర్వన్‌= సహించను; 
ఈ హేయ= ఈ రోతకు; భాజనమైన +అట్టి= పాత్రమైనట్టి, శరీరమున్‌= దేహాన్ని, త్యజించి= విడచి; భాస్వత్‌= హూశమానమైన; 
శుద్ధిన్‌= పవిత్రతతో; పాటిల్లెదన్‌= ఉంటాను. 
తా :; మానవుడు తెలియనితనంతో ఏహ్యం పుట్టించే ఇష్టంకాని తింది పదార్థాల్ని తిన్నప్రుడు వెంటనే బయటకు కక్కించి 
శుద్ధుణ్జి చేస్తాం. అట్లే నీవు కుత్సితమతివి. పూజ్యుడైన శివుణ్స్‌ తిరస్కరించిన వాడివి. వ్‌ ఆత్మజనుగా నన్ను చెప్పడం నేను 
సహించలేను. నీ వల్ల కల్గిన ఈ నీచమైన శరీరాన్ని వదిలిపెట్టి పవిత్రంగా ఉండదలిచాను. 
వ. అదియునుం గాక దేవతల కాకాశగమనంబును, మనుష్యులకు భూతలగమనంబును, స్వాభావికంబు 
లయినట్లు ప్రవృత్తినివృత్తిలక్షణకర్మంబులు రాగవైరాగ్యాధికారంబులుగా వేదంబులు విధించుటం జేసి 
రాగయుక్తులై కర్మతంత్రులయిన సంసారులకు వైరాగ్యయుక్తులయి యాత్మారాము లయిన యోగిజనులకు 
విధినిషేధరూపంబు లయిన వైదికకర్మంబులు గలుగుటయు లేకుండుటయు నైజంబు లగుటంబజేసి స్వధర్మ 
నిష్టుం డగువాని నిందింప జన; దా యుభయకర్మ్శ్మశూన్యుండు బ్రహ్మభూతుండు నయిన సదాశివునిం 
గ్రియాశూన్యుందని నిందించుట పాపంబగు, తండ్రీ! సంకల్పమాత్ర ప్రభవంబు లగుటం జేసి మహాయోగి 


చతుర్ధస్కంధము 49 


జనసేవ్యంబు లయిన యస్మదీయంబు లగు నణిమాద్య ప్టైశ్వర్యంబులు నీకు సంభవింపవు; భవదీయంబులగు 
నైశ్వర్యంబులు ధూమమార్గప్రవృత్తులై యాగాన్న భోక్తలైన వారిచేత యజ్ఞశాలయందె చాల నుతియింపంబడి 
యుండుంగాన నీ మనంబున నే నధిక సంపన్నుండ ననియుం, జితాభస్మాస్థిాధారణుందైన రుద్రుండు 
దరిద్రుం దనియును గర్వింపం జనదని వెండియు నిట్లనియె. 03 


ప్రతి : అదియున్‌+కాక= అంతేకాక; దేవతలకున్‌= వేలుపులకును; ఆకాశగమనంబును= ఆకాశంలో పయనించడమూ; 
మనుష్యులకున్‌= నరులకు; భూతలగమనంబును = నేల మీది పయనమూ; స్వాభావికంబులు= సహజాలు; అయినట్లు= 
అయినరిీతి; ప్రవృత్తి= ప్రవృత్తి అనేది; నివృత్తి= నివృత్తి అనేది; లక్షణ= స్వరూపంగాకల; కర్మంబులున్‌= కర్మలను; రాగ= 
అనురాగం; వైరాగ్య= విరక్తి అధికారంబులుగాన్‌= యోగ్యతలుగా; వేదంబులు= వేదాలు; విధించుటన్‌+చేసి = 
ఆజ్ఞాపించడంవల్ల; రాగయుక్తులు +ఐ = (ప్రమకలవారయి; కర్మతంత్రులు= పనిచేయు విధానం తెలిసినవారు; అయిన = 
అయినట్టి; సంసారులకున్‌= గృహస్టులకూ; వైరాగ్యముచే= వైరాగ్యంతో; యుక్తులు +అయి= కూడిఉన్న ఆత్మారాములు+ 
అయిన = ఆత్మానందం కల; యోగిజనులకున్‌ = ధ్యాననిష్టులైనవారికీ; విధి= చేయడం; నిషేధం= చేయకపోవడం; అనే; 
రూపంబులు+అయిన= విధాలు కలవి అయిన; వైదిక కర్మంబులు= వేదసంబంధితమైన పనులు; కలుగుటయున్‌= 
పొందడం; లేకుండుటయున్‌ = పొందకపోవడమున్నూ నైజంబులు= సహజాలు; అగుటన్‌+చేసి= అవడం వల్ల; స్వధర్శ= 
తన యొక్క ధర్మా పుణ్యకార్యాల్లో; నిష్టుండు +అగువానిన్‌= నిలుకడగల వాడిని; నిందింపన్‌= దూషించడం; చనదు= 
ఒప్పదు; ఆ ఉభయకర్మ్శ= ఆ రెండు పనులూ; శూన్యుండు= లేనివాడు; బ్రహ్మభూతుండున్‌= బ్రహ్మస్వరూపుడూ; అయినన్‌= 
అయినట్టి సదాళివునిన్‌= సదాశివుని; క్రియాశూన్యుందు +అని= కర్మాచరణం లేనివాడు అని; నిందించుట= అవమానించడం; 
పాపంబు+అగు= పాపం అవుతుంది; తండ్రీ= నాన్నా సంకల్పమాత్ర= ఉద్దేశం కొద్దీ; ప్రభవంబులు +అగుటన్‌ +చేసి= 
పుట్టినవి అవడంవల్ల మహాయోగిజన = మహాధ్యానవంతులైనవారికి; సేవ్యంబులు+అయిన = 'సేవింపదగినవి అయినట్టి; 
అస్మదీయంబులు +అగు= మాకు చెందినవి అయిన; అణిమ+ఆది= అణిమ మొదలైన; అష్ట ఎనిమిది సంఖ్యగల; 
ఐశ్వర్యంబులు= సంపదలు; నీకున్‌= నీకు; సంభవింపవు= కలుగనేరవు; భవదీయంబులు+అగున్‌= నీకు చెందినవి 
అయినట్టి; ఐశ్వర్యంబులు = భాగ్యాలు; ధూమమార్ల ప్రవృత్తులు +ఐ= ధూమ మార్గంలో ప్రవర్తించేవారై; యాగ= యజ్ఞకర్మల్లో; 
అన్న= అన్నం మొదలైనవి; భోక్తలు అయినవారి చేతన్‌= తృప్తిగా తినేవారిచేే యజ్ఞశాల+అందె= యజ్ఞవాటిక అందు 
మాత్రమే; చాల= ఎక్కువగా? నుతియింపన్‌+పడి= స్తుతించబడి; ఉండున్‌+కాన= ఉంటుంది కనక; నీ మనంబున = నీదు 
చిత్తంలో; నేను= నెను; అధిక సంపన్నుండన్‌= భూరి సంపదలు కలవాడను; అనియున్‌= అనీ; చితా= సొదమీది; భస్మ= 
బూడిద; అస్థి= బొమికెలు; ధారణుందు +అయిన = ధరించేవాడైన; రుద్రుండు= శివుడు; దరిద్రుండు అనియును= పేదవాడు 
అనీ; గర్వింపన్‌= అహంకరించడం; చనదు= తగదు; అని= అని పలికి; వెండియున్‌= మళ్లీ; ఇట్లు= ఇలా; అనియెన్‌= 
పల్మింది. 


తా : అంతేకాదు దేవుళ్లకు ఆకాశసంచారం, మానవులకు భూతలసంచారమూ అనేగతులూ సహజసిద్ధమైనవి. అదే రీతిగా 
ప్రవృత్తి రూప, నివృత్తి రూప, కర్మల్ని రాగ, వైరాగ్యాలకు తగినవని వేదాలు ఆదేశిస్తున్నాయి. సరాగులై కర్మజ్జులయిన 
భౌతిక జీవనులకూ, విరాగులై ఆత్మారాములయిన యోగి సముదాయాలకూ విధి, నిషేధరూపంలో వైదికకర్మలు పొందడం 
పొందకపోవడం అనేది ప్రకృతి ధర్మం. అందువల్ల తన ధర్మనిర్వహణలో స్థిరుడైన వారిని దూషించడం తగనిపని. 


50 శ్రీమహాభాగవతము 


ఈ రెందూ కర్మ విధానాలను నిర్వహించనివాడూ, 'బబ్రహ్మస్వరూపుడూ అయిన శివుణ్ణి పనీపాటలేనివాడని 
అవమానించడం గొప్ప పాపం. 

నాన్నా! సంకల్ప మాత్రంగా కల్టేవి అణిమాది అప్టసిద్దులు. వీటిని మహాయోగులందరూ కొలుస్తుంటారు. అవి నీకు 
సిద్ధించవు. నీకు సంబంధించిన సంపత్తిని యాగాదికర్మలు ఆచరించేవారూ యాగవిధుల్లో ఆ అన్నపానాదులతో తృప్తి 
పొందేవారూ యజ్ఞశాలలో ఎంతగానో పొగడుతుంటారు. ఆ ప్రశంసలు నీ మనస్సులో భూరి సంపన్నుడనని గర్వింపచేస్తాయి. 
“చితి మీది బూడిదను, బొమికల్ని దండలుగా వేసుకునే శివుడు పేదవాడిని విర్రవీగడం నీకు ఒప్పని పని. అని మాట్లాడి 
మళ్లీ ఇలా అంది. 


విశే : 1. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం అనేవి అష్టసిద్ధులు. 
మ ధూమమార్దం : పుణ్యకార్యాలు చేసినవారు శరీరపతనానంతరం స్వర్గానికి వెళ్ళేమార్గాన్ని ధూమమార్లం అంటారు. 


ఉ. నీలగళాపరాధి యగు నీకుం దనూభవ నౌట చాలదా! 

చాలుం గుమర్య! నీదు తనుజాత ననన్‌ మది సిగ్గు పుట్టెడి 

న్నేల ధరన్‌ మహాత్ములకు నెగ్గానరించెడి వారి జన్మముల్‌ 

గాలుపనే? తలంప జనకా! కుటిలాత్మక! యొన్ని చూడంగన్‌! రడ 
ప్రతి : కుటిలాత్మక= కుత్సితుడవైన; జనకా= ఓ తండ్రీ!; తలంపన్‌= విచారించగా; నీలగళ= నల్లని కంఠంగల శివుడికి; 
అపరాధి+అగున్‌= ద్రోహి అయినట్టి; నీకున్‌= నీకు; తనూభవన్‌= శరీరంనుండి పుట్టిన కుమార్తెను; జెట= అవడం; 
చాలదా= సరిపోదా; కుమర్య= దుష్ట జనుడ!; చాలున్‌= ఇకచాలు; నీ+తనుజాతన్‌= నీ శరీరం నుండి పుట్టిన దానను; 
అనన్‌= అనడానికి; మదిన్‌= మనస్సులో; సిగ్గుపుట్టెడిన్‌= సంకోచం కలుగుతుంది; ఏల= ఎందువల్లనంటే; ధరన్‌= 
నేలమీద; మహా+ఆత్ములకున్‌= పరమాత్ములకు; ఎగ్గు= కీడు; ఒనరించెడి వారి= చేసేవారి యొక్క జన్మముల్‌= పుటకలు; 
ఎన్ని చూడంగన్‌= ఎంచి చూడగా; కాలుపను+ఏ= కాల్చడానికా ఏమి? 
తా : ఆ నీలకంకఠుడికి ద్రోహం తలపెట్టిన నీ కూతురుగా పుట్టడమే చాలు. ఓ దుష్టాత్ముడా! నీ తనూజాతనని చెప్పుకోవడానికి 
బిడియపడ్డున్నాను. పరమ పురుషులకు అపకారం తలపెట్టెవారి పుటకలు పుటం పెట్టడానికి తప్ప ఎందుకూ కొరగావు. 
చ. వరవృషకేతనుండు భగవంతుండు నైన హరుండు నన్ను నా 

దర పరిహాసవాక్యముల “దక్షతనూభవ!” యంచుం బిల్వ నేం 

బురపురం బొక్కుచున్‌ ముదముం బొందక నర్మవచస్సితంబులం 

దొజంగుదు? నీ తనూజ నను దుఃఖముకంటెను జచ్చు టొప్పగున్‌. 905 
ప్రతి :; వర= (జాతికి) ఉత్తమమైన; వృషా ఎద్దు చిహ్నంకల; కేతనుండు= జెండా కలవాదూ; భగవంతుండున్‌= దైవమున్నూూ 
ఐన= అయినట్టి హరుండు= శివుడు; నన్నున్‌= నన్ను ఆదర= గౌరవంగానో; పరిహాస = వేళాకోళంగానో; వాక్యములన్‌= 
పలికేపలుకుల్లో; దక్షతనూభవ= దక్షుడి పుత్రిక; అంచున్‌= అంటూ; పిల్వన్‌= పిలువగా ఏన్‌= నేను; పురపురన్‌= 
పురపురమని; పొక్కుచున్‌= దుఃఖిస్తూ ముదమున్‌= ఆనందాన్ని పొందక= అనుభవించక; నర్మవచస్‌= పరిహాసపు 


చతుర్ధస్కంధము ర్‌] 


మాటలతో; స్మితంబులన్‌= చిరునవ్వులను; తొజంగుదు= వదలిపెట్తాను; న్‌్‌ యొక్క తనూజను= దేహంవలన 
పుట్టినదానను; అను= అనే; దుఃఖము కంటెను= శోకంకంటే; చచ్చుట= ప్రాణం పోవడమే; ఒప్పు+అగున్‌= మంచిది 
అవుతుంది. 


తా: ధర్మాత్ముడు, దైవం అయిన శివుడు నన్ను ఆదరంతోనో, ఎకసక్కెంగానో “దక్షతనూభవి అని పిలుస్తుంటాడు. ఆ 
మాటలకు నేను పరపురమని దుఃఖిస్తూ ఆ సంతోషాన్ని పొందలేను. ఆ మేలపు మాటల్లోని చిరునవ్వును పోగొట్టుకుంటున్నాను. 
నీ కూతురుగా దుఃఖించడంకంటే చావడం మేలనిపిస్తోంది. 


వ. అని యిట్లు యజ్ఞసభామధ్యంబునం బ్రతికూలుండగు దక్షు నుద్దేశించి పలికి కామక్రోధాది శత్రువిఘాతిని 
యగు సతీదేవి యుదజ్ముఖీయయి జలంబుల నాచమనంబు సేసి శుచియై మౌనంబు ధరియించి జితాసనయె 
భూమియం దాసీన యగుచు యోగమార్గంబునం జేసి శరీరత్యాగంబు సేయం దలచి. 06 


ప్రతి : అని= అనిభావించి; ఇట్లు= ఈ విధంగా; యజ్ఞసభా మధ్యంబునన్‌= యజ్ఞశాల మధ్యలో; ప్రతికూలుండు+అగు = 
విరోధి అయిన; దక్షున్‌= దక్షుణ్ణి; ఉద్దేశించి= గురించి; పలికి= మాట్లాడి; కామ= కోరిక; క్రోధ= కోపం; ఆది= మొదలు 
గాగల(అరిషడ్వర్థాలనే); శత్రువిఘాతిని+అగు= శత్రునాశనకారి అయిన; సతీదేవి= సతీదేవి ఉదక్‌+ముఖి+అయి= 
ఉత్తర దిక్కువైపు మొగం ఉంచుకొన్నదై; జలంబులన్‌= నీటిని ఆచమనంబు+చేసి= అరచేతిలో నీళ్లు పోసుకుని మంత్రం 
పలుకుతూ పుచ్చుకుని; శుచి+ఐ= పరిశుద్దురాలై మౌనంబు= మాటలను మానడం; ధరియించి= తాల్చి, జిత= అనుకూలమైన; 
ఆసన+ఐ= ఆసనం వేసిందై; భూమి+అందున్‌= నేలమీద; ఆసీన +అగుచున్‌= కూర్చుని; యోగమార్దంబునన్‌+చేసి= 
యోగమార్దంలో; శరీర త్యాగంబు+చేయన్‌= శరీరం వీడాలని; తలంచి= భావించి... 
తా :; అని ఈ విధంగా తీర్చి ఉన్న యాగసభలో అందరి మధ్యన సతీదేవి దక్షునితో ఇలా పలికి అరిషడ్వర్గాల్ని జయించిన 
ఆ సతీదేవి ఉత్తరంవైపుకి ముఖంపెట్టి నీటిని సమంత్రకంగా స్పుశించి పవిత్రురాలయింది. ఇంకా ఏమీ మాట్లాడదలచుకోనిదై 
తగిన యోగాసనంలో నేలమీద కూర్చుంది. యోగమార్గంలోనే శరీరాన్ని త్యజించాలని నిర్ణయించుకుని 
సీ వరుసం బ్రాణాపానవాయునిరోధంబు గావించి వాని నేకముగ నాఖి 

తలమునం గూర్చి యంతట నుదానము దాక నెగయించి బుద్ధితో హృదయపద్మ 

మున నిల్పి వాని మెల్లన కంఠమార్గము నను మథీి 'భూూమధ్యమున వసింపం 

జేసి శివాంఘ్రిరాజీవ చింతనముచే నాథునిం దక్క నన్యంబుం జూడ 


తే. కమ్మహాత్ముని యంకపీఠమ్మునందు, నాదరంబున నుండు దేహంబు దక్షు 
వలని దోషంబునను విడువంగం దలంచి, తాల్చెం దనువున ననిలాగ్నిధారణములు. 07 


ప్రతి : వరుసన్‌= క్రమంగా; ప్రాణ= ప్రాణం; అపాన= అపానమనే; వాయు= వాయువుల; నిరోధంబు +కావించి= 
అడ్డగించి; వానిన్‌= వాటిని, ఏకము+కన్‌= సమానంగా; నాభితలమునన్‌= బొడ్దుప్రదెశంలో; కూర్చి= నిలిపిపెట్టి, అంతటన్‌= 
ఆ తర్వాత; ఉదానము దాకన్‌= బొడ్డుదాకా ఎగయించి= వ్యాపింపచేసి; బుద్ధితో = తెలివితో; పహృదయపద్మమునన్‌= 
మనః పద్మంలో; నిల్పి= ఆపి, ఉంచి; వానిన్‌= వాటిని మెల్లన = ఒయ్యన; కంఠమార్గమునను = కంఠబిలంనుంచి; మటి= 
ఇంకా భ్రూమధ్యమునన్‌= కనుబొమల మధ్యన; వసింపన్‌+చేసి= ఉండేలాచేసి; శివ+అంఘ్రిరాజీవ= పరమేశ్వరుని 


52 శ్రీమహాభాగవతము 


పాదపద్మాల మీది; చింతనముచే= ధ్యానంచే; నాథునిన్‌+తక్క= భర్తను తప్ప; అన్యంబున్‌= ఇతరమైన దానిని; చూడక= 
చూడకుండా; ఆ+మహా+ఆత్ముని= ఆ మహా పురుషుని; అంకపీఠమ్మున +అందున్‌= ఒడి అనే పీట మీద; ఆదరంబునన్‌= 
మన్ననతో; ఉండు= ఉందే; దేహంబున్‌= శరీరాన్ని; దక్షువలని= దక్షుడివల్ల కల్గిన; దోషంబునను= అపరాధంచేత; 
విడువన్‌+కన్‌= త్యజించాలని; తలంచి= నిశ్చయించి; తనువునన్‌= శరీరం మీద; అనిలాగ్ని ధారణములు= వాయువునూ, 
అగ్నినీ ఉత్పత్తి చేయుటకవసరమైన ధ్యానమును; తాల్చెన్‌= ధరించింది. 

తా : వరుసగా ప్రాణవాయువు, అపానవాయువుల్ని సమానంచేసి, ధ్యానమును నాభిస్థానంలో నిలిపి, ఆ తర్వాత 
ఉదానవాయువుని బొద్దు పైకి నెట్టి, క్రమంగా హృదయంలో పట్టి ఉంచింది. వాటిని క్రమంగా కంఠంనుంచి కనుబొమల 
నడుమకు పంపించింది. 


ఆ సతీదేవి, శివుని పాదపద్మాలమీది ధ్యాసతో పతిని తప్ప మరొకటి చూడజాలకపోయింది. ఆ మహాదేవుడి 
ఒడిలో మన్నన పొందిన దేహాన్ని దక్షుడి అపరాధ హేతువుగా విడిచి పెట్టాలనుకుంది. శరీరంలో గాలి, అగ్నుల ఉత్పత్తికి 
తగిన ధ్యానం చేసింది. 


వ. ఇట్లు ధరియించి గత కల్మషంబైన దేహంబుగల సతీదేవి నిజయోగసమాధిజనితం బయిన వహ్షిచేం 
దత్‌క్షణంబ దగ్ధ యయ్యె నంత. 08 
ప్రతి : ఇట్లు= ఇల్వా ధరియించి= యోగాగ్నిని తాల్చి గత= విడచిన; కల్మషంబు+ఐన = మకిల కలది అయిన; 
దేహంబు= తనువు; కల= కల్టిన; సతీదేవి= శివుడిభార్య; నిజయోగ= స్వకీయ ధ్యాన సంబంధమైన; సమాధి= నియమంవల్ల; 
జనితంబు+అయిన = పుట్టినట్టి; వహ్షిచేన్‌= అగ్నిచే; తత్స్దణంబు+అ= ఆ నిమిషమే; దగ్ధ+అయ్యెన్‌= కాలిపోయింది; 
అంతన్‌= ఆ పిమ్మట... ల 
తా : ఆ విధంగా సతీదేవి యోగాగ్నిని వహించడంవల్ల నిర్మలమైన దేహం, ఆ యోగనిష్టవల్ల పుట్టిన నిప్పుల్లో ఆ 
మరుక్షణమే మాడి మసైపోయింది. ఆ తర్వాత 
క. అది గనుంగొని హాహాధ్వని, వాదలంగ నిట్లనిరి మానవులుం ద్రిదశులు నీ 

మదిరాక్షి యకట! దేహము, వదలెంగదా! దక్షుతోడి వైరము కతనన్‌. 09 
ప్రతి : అది= ఆ దృశ్యాన్ని కనున్‌+కొని= చూసి; మానవులున్‌= మనుష్యులు; త్రిదశులున్‌= వేల్పులూ; హాహాధ్వని= 
హాహాకారాలు; పొదలంగన్‌= చుట్టుముట్టగా; ఇట్లు= ఇల్యా అనిరి= పల్మారు; అకట!= అయ్యో; మదిర+అక్షి= చక్కని 
ఇల్లాలైన సతీదేవి; దక్షుతోడి= దక్షుడితో; వైరముకతనన్‌= విరోధం కారణంగా; దేహము= తనువును; వదలెన్‌ +కదా= 
వీడింది కదా!. 


తా : దాన్ని చూసిన మనుష్యులూ, దేవతలూ హాహాకారాలు చేశారు. అయ్యో! మంచి లక్షణవతి అయిన సతీదేవి దక్షుడితో 
వైరంవల్ల ప్రాణాలు పోగొట్టుకుంది కదా! అంటూ వాపోయారు. 


వ. మజియు నిట్లనిరి. 100 


ప్రతి : మజియున్‌= మళ్లీ, ఇట్లు= ఇలా, అనిరి= మాట్లాడారు. 


చతుర్ధస్కంధము 53 
తా : మళ్లీ ఇంకా ఇలా అన్నారు. 


సకలచరాచరజనకుందడై నట్టి యీ దక్షుండు దన కూర్మితనయ మాన 

వతి పూజనీయ యీ సతి దనచే నవమానంబు నొంది సమక్షమందుం 
గాయంబు దొజంగంగం గనుంగొను చున్నవాండిట్టి దురాత్ముం డెందేనిం గలండె? 
యనుచుం జిత్తంబుల నాశ్చర్యములం బొంది, రదియునుంగాక యిట్లనిరి యిట్టి 


బ్ర 


తే. దుష్టచిత్తుండు బ్రహ్మబంధుండు నయిన, యీతం దనయంయిబుం దా నపఖ్యాతిం బొందు 
నిందంబడి మీంద దుర్గతిం జెందుగాక, యనుచు జనములు వలుకు న య్యవసరమున. 101 


ప్రతి : సకల= సమస్తమైన; చర= కదిలేవి; అచర= కదలనివి అయిన ప్రాణిసంతానానికి; జనకుండు= జననకారకుదైన 
తండ్రి; ఐనట్టి= అయినటువంటి; ఈ, దక్షుండు= ఈ దక్షప్రజాపతి; తన= తానుకన్న; కూర్మి= అత్యంత ప్రియమైన; 
తనయ= ముద్దులపట్టి, మానవతి= చిత్తబెన్నత్యం కలది; పూజనీయ= గౌరవ పాత్రమైనది అయిన; ఈ, సతి= ఈ భవాని; 
తనచేన్‌= తనవల్ల అవమానంబున్‌= తిరస్మారాన్ని ఒంది= పొంది, సమక్షము; అందున్‌= తన కళ్ల ఎదుటన; కాయంబు= 
శరీరం; తొజంగంగన్‌= వదలగా; కనుంగొనుచున్‌ ఉన్నవాండు= కళ్లప్పగించి చూస్తూ ఉన్నట్టివాడు; ఇట్టి= ఇటువంటి; 
దుర్‌+ఆత్ముండు= చెడుమనసుగలతండ్రి; ఎందున్‌; ఏనిన్‌= ఏ లోకంలో అయినా; కలందె= ఉన్నాడా!; అనుచున్‌= 
అంటూ; చిత్తంబులన్‌= మనస్సుల్లో; ఆశ్చర్యములన్‌= అబ్బురపాటులను; పొందిరి= ఒందిరిి అదియునున్‌, కాక= 
అంతేకాకుండా; ఇట్లు= ఈ విధంగా; అనిరి= నిష్టూరాలాడారు; ఇట్టి= ఇంతటి; దుష్టచిత్తుండున్‌= పాపాత్ముడూ; 
బ్రహ్మబంధుండున్‌= భ్రష్టబ్రాహ్మణుడూ; అయిన= ఐన; ఈతండు= ఈ దక్షుండు; అనయంబున్‌= అనుదినమూ (అవశ్యం); 
తాన్‌= తానుగా? అపఖ్యాతిన్‌= చెడ్డపేరును; పొందున్‌= ఒందుతాడు; నిందన్‌, పడి= అపవాదం పొంది; మీంద= ఇకపైన; 
దుస్‌+గతిన్‌= నరకాన్ని చెందున్‌, కాక= తప్పక చేరుకొనుగాక; అనుచున్‌= అంటూ; జనములు= లోకులు; పలుకు= 
తూలనాడుతున్న ఆ+అవసరమునన్‌= ఆ తరుణంలో... 


తా; స్థావర జంగమాత్మకమైన ఈ సకల ప్రాణిలోకాన్ని పుట్టించేవాడు దక్షుడు. ఇతడి గారాబుపట్టి సతీదేవి. మానం, 
మర్యాదగల బిడ్డ. ఇలాంటి తన కన్న కూతురు తన వల్లనే పరాభవం పొందింది. తన కళ్లముందటే తనువు చాలించింది. 
అయినా కళ్లు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాడు తప్ప కన్నకూతురు చావును అభ్యంతరం పెట్టని ఇలాంటి పాపిష్టి తండ్రి 
ఎక్కడన్నా ఉంటాడా అని తిట్టుకుంటూ ముక్కుమీద వేలేసుకున్నారు. అంతటితో ఊరుకోలేదు. శాపనార్జాలూ పెట్టారు. 
ఇంతటి పరమకిరాతుడు, ఇంతటి భ్రష్టబ్రాహ్మడు ఇక మీదటన్నూ తానుగా అప్రతిష్టుడు కావాలి. ఎన్నెన్నో లేనిపోని 
నిందలు కాయాలి. ఆపై నరకాన్ని కళ్లచూడాలి అని ఏవగించుకుంటూ అనేకరకాలుగా ఆడిపోస్తున్నారు. ఆ సమయంలో 


క. దేహము విడిచిన సతిం గని, బాహాబల మొప్ప రుద్ర పార్షదులును ద 
ద్రోహింద్రుంచుటకై యు, త్సాహంబున లేచి రసిగదాపాణులునై. 102 


ప్రతి : దేహము= తనువు; విడిచిన= వదిలిన; సతిన్‌= సతీదేవిని; కని= చూసి; బాహాబలము= జబ్బబలుపు; ఒప్పన్‌= 
ప్రకాశించగా; రుద్ర= శివుడియొక్క పార్షదులును= అనుచరులున్నూ్యూ తద్‌= ఆ; ద్రోహిన్‌= చెడుతలంపు గల దక్షుని; 
త్రుంచుటకున్‌; ఐ= ఉత్తరించదానికై; అసి గదాపాణులును +ఐ= కత్తులు గదలు చేతబూనినవారై; ఉత్సాహంబునన్‌= ఒక్క 
ఊపున; లేచిరి= లేచి నిలబడ్డారు. 


54 శ్రీమహాభాగవతము 


తా : శివుడి ప్రమథగణాలు అలా సతీదేవి శరీరం వీడడాన్ని కళ్లారా చూశారు. తమరెక్కల పుష్టి బయలుపడేలా ఆ ద్రోహి 
దక్షుణ్సి నరికి పోగులుపెట్టడానికి కత్తులూ గదలూ చేతపట్టారు. పూనికగా ఒక్కపెట్టున లేచి నిలబడినారు. 


విశే ; పార్షదులు= సహచరులు, చండీశ్వరుడు, నంది, భృంగి, వీరభద్రుడు మొ॥ శివుడి అనుచరగణం. 


క. అరవ మపు డీక్షించి మ, హారోషము తోడ భృగుమహాముని క్రతుసం 
హారకమారక మగు నభి, చారకహోమం బొనర్చె సరభసవృత్తిన్‌. 103 


ప్రతి : అపుడు= అదే క్షణంలో; భృగుమహాముని= భృగుమహర్షి ఆ రవము= ఆ గందరగోళం; ఈక్షించి= చూసి; 
మహారోషముతోదన్‌= పట్టలేనంత ఆగ్రహంతో; క్రతు= యాగాన్ని సంహారక= ధ్వంసంచే సేవాళ్లకు; మారకము+అగు= 
మరణం కల్గించేదైన; అభిచారక= (అపహతమ్‌; రక్ష ఇత్యాది యజుర్వేద మంత్రాలతో వేల్చే) అభిచారకమను = యజ్ఞనాశనాన్ని 
చేసేవారిని సంహరించే హోమం; హోమంబు= హోమం; సరభసవృత్తిన్‌= త్వరితంగా; ఒనర్చెన్‌= నడిపించాడు. 


తా : అదే సమయాన భృగుముని ఆ గొడవనంతా గమనించాడు. మండిపోయాడు. యాగం పాడుచేయాలనుకున్న 
శివసేన శక్తిని చంపి యాగాన్ని రక్షించే “అభిచారక” హోమాన్ని తొందరతొందరగా కానిచ్చాడు. 


విశే : అభిచార హోమం = క్రతుసంహారమారకహోమం; ఇది యజ్ఞనాశకుల హింసార్థం యాగరక్షణార్థం చేసే హోమం. 
అపహతమ్‌, రక్షమొదలైన యజుర్వేద మంత్రాల్ని పఠిస్తూ దక్షిణాగ్నిలో ఆహుతి చేసేది. యాగధ్వంసకుల శ్త్తిని క్షీణింపచేయడం, 
తద్వారా యాగధర్మం కాపాడడం ఈ హోమప్రయోజనం. 


వ. ఇట్లు దక్షిణాగ్ని యందు వైేల్పిన నందుం దపం బొనర్చి సోమలోకంబున నుండు సహస్రసంఖ్యలు 
గల *బుభు” నామధేయులైన దేవత లుదయించి బ్రహ్మతేజంబునం జేసి దివ్యవిమానులై యుల్ముకంబులు 
సాధనంబులుగా ధరియించి రుద్రపార్షదులయిన ప్రమథగుహ్యగణంబులం బాజందోలిన వారును 
బరాజితులైరి, తదనంతరంబ నారదువలన నభవుండు దండ్రిచే నసత్కృతురా లగుటం జేసి భవాని పంచత్వంబు 
నొందుటయుం బ్రమథగణంబులు బుభునామకదేవతలచేం బరాజితు లగుటయు విని. 104 


ప్రతి : ఇట్లు= ఇలా; దక్షిణ+అగ్జి అందున్‌= దక్షిణాగ్నిలో; వ్రేల్పినన్‌= నేయి మొదలైన వాటిని అర్పించగానే; అందున్‌= 
ఆ హోమకుండంనుంచి; తపంబు= తపస్సు; ఒనర్చి= చేసి; సోమలోకంబునన్‌= చంద్రలోకంలో; ఉండు= వసించే; 
సహస్రసంఖ్యలు; కల= వేల అంకెల్లో ఉన్న; బుభునామధేయులు, ఐన= బుభువులనే పేరుగల; దేవతలు = దేవులు; 
ఉదయించి= పొడమి; బ్రహ్మతేజంబునన్‌, చేసి= 'బ్రహ్మవర్చస్సు చేత; దివ్య= దేవలోకానికి చెందిన; విమానులు,ఐ= 
విమానాలు కలవారై; ఉల్ముకంబులు= కొజవులు; సాధనంబులు +కాన్‌= పోటుముట్టులుగా; ధరియించి= పట్టి; రుద్ర= 
శివుడి; పార్షదులు+అయిన = అనుచరులు అయినట్టి; ప్రమథ = ప్రమథులూ; గుహ్యక= గుహ్యకులు అనే; గణంబులన్‌= 
సమూహాలను; పాజన్‌, తోలినన్‌= వెంటాడి పరుగులు పెట్టించగా; వారును= ఆయా జట్టులవారున్నూ పరాజితులు, 
ఐరి= ఓటమి పొందినవారయ్యారు; తద్‌+అనంతరంబ= ఆ పిమ్మట; నారదువలనన్‌= నారదమునివల్ల; అభవుండు = 
(పుట్టుకలు లేని) ఆ శివుడు; తండ్రిచేన్‌= జనకుదైన దక్షుడి కారణంగా; అసత్‌కృతురాలు +అగుటన్‌+చేసి= అవమానితురాలు 
కావడంవల్ల భవాని= భవునిదేవి 'సతి; పంచత్వంబున్‌= పంచభూతభావాన్ని (మరణాన్ని; ఒందుటయున్‌= పొందడమున్న్యూ 


చతుర్ధస్కంధము 5్‌5్‌ 


ప్రమథగణంబులు= ప్రమథులనే సేనలు; బుభునామక= బుభువులని పిలిచే; దేవతలచేన్‌= దేవతలచేతిలో; పరాజితులు= 
అపజయం పొందినవారు; అగుటయున్‌= కావడమున్నూ విని= విన్న... 

తా: ఆ సమయంలో భృగువు ఏమాత్రం జాగుచేయకుండా దక్షిణానలంలో హోమద్రవ్యాలు వేల్పాడు. తమ తపోమహిమచే 
ఏనాటినుంచో చంద్రలోకంలో ఉంటున్న బుభువులనే దేవతలు ఆ హోమగుండంనుంచి వేలలెక్కన పుట్టుకొచ్చారు. 
వాళ్లంతా బ్రహ్మతేజస్సులతో ఉట్టిపడుతున్నారు. ఈ బుభువులు దేవతల ఆకాశరథాలు ఎక్కి కొజవులను కొరముట్టులుగా 
పట్టారు. రుద్రానుచరులైన ప్రమథుల, గుహ్యకుల మూకలను వెంటాడి తరిమికొట్టారు. ఆ యా గణాలన్నీ ఒక్కుమ్మడిగా 
ఓడిపోయాయి. ఆపైన కన్నతండ్రి వల్ల పొందిన అమర్యాదవల్ల కల్గిన సతీదేవి చావువార్తా బుభుదేవతలు ప్రమథసేనలను 
జయించిన సంగతీ, నారదముని మాటల్లో శివుడు విని 


శా. అద్యుం డుగ్రుండు నీలకంఠుం డిభదైత్యారాతి దష్టోష్టుందై 

మాద్యద్భూరిమృగేంద్రఘోషమున భీమప్రక్రియన్‌ నవ్వుచున్‌ 

విద్యుద్వహ్నిశిఖాసముచ్చయరుచిన్‌ వెల్లొందు చంచజ్జటన్‌ 

సద్యఃక్రోధముతోడం బుచ్చి వయిచెన్‌ క్షాచక్రమధ్యంబునన్‌. 105 
ప్రతి : ఆద్యుండు= ఆదిదేవుడు; ఉగ్రుండు= భయంకరుడు; నీలకంఠుడు= నల్లనికంఠం కలవాడు; ఇభదైత్య= గజాసురుని; 
అరాతి= శత్రువు; దష్టా కజచుకొన్న ఓష్టుండు+ఐ= పెదవికలవాడూఅయి; మాద్యత్‌= మత్తిల్లిన; భూరి= పెద్ద మృగ+ఇంద్ర= 
మృగరాజైన సింహంయొక్క ఘోషమునన్‌= కఠోరమైన గర్జనతో; భీమ= భయంకరమైన; ప్రక్రియన్‌= పద్ధతిన; నవ్వుచున్‌= 
హాసంచేస్తూ విద్యుత్‌= తటిత్తు కాంతివంటి; వహ్ని= అగ్నియొక్క శిఖా= జ్వాలలయొక్క సముచ్చయ = ప్రోవులయొక్క 
రుచిన్‌= కాంతితో; వెల్లొందు= విలసిల్లుతున్నట్టి;, చంచత్‌= ఊగుతున్నట్టి, జటన్‌= జడను; సద్యస్‌+క్రోధము తోదన్‌= 
అప్పటి మండిపాటుతో; పుచ్చి= పెరికి; క్షాచక్ర= భూవలయం యొక్క మధ్యంబునన్‌= నడుమ; వయిచెన్‌= విసిరికొట్టాడు. 
తా : ఆ తొలిదైవం, ఆ రుద్రుడు, ఆ నీలగళుడు, ఆ గజాసురసంహారి, పట్టలేని కోపంకొద్దీ మునిపళ్లతో పెదవిని కొరికాడు. 
మత్తుగొన్న సింహంవలె కఠోరంగా గర్జించాడు. అత్యంత భీకరంగా పగలబడి నవ్వాడు. మెరుపులవంటి అగ్ని కీలల 
పరంపరల అన్వయకాంతితో ్రకాశిస్తున్నట్టి, అప్పటికోపతీవ్రతతో ఊగుతున్నట్టి ఒక జటను సర్రున పీకి భూమిపైన 
విసరికొట్టాడు. 
వ. ఇట్లు పెటికివైచిన రుద్రుని జటయందు. 106 
ప్రతి : ఇట్లు= అలా క్రోధంకొలది; పెటికి= పట్టిపీకి; వైచిన= విసరివేసిన; రుద్రుని= శివుడి; జట, అందు= జడలో... 


తా : అలా గట్టిగా ఊడలాగి విసరుగా నేలకేసి కొట్టిన శివుడి జటనుంచి 
ఫి శివుడు వీరభద్రుచే దక్షయజ్ఞంబు ధ్వంసంబు సేయించుట + 


సీ అభ్రంలిహాద భ్రవిభ్రమాభ్రభ్రమకృన్నీలదీర్హశరీర మమరం 
బ్రజ్వలజ్వ్వలనదీప్తజ్వాలికాజాలజాజ్వల్యమానకేశములు మెజయం 


56 శ్రీమహాభాగవతము 


జందదిగ్వేదండశుండాభదోర్దండసాహస్రధృత హేతిసంఘ మొప్ప 
వీక్షణత్రయలోకవీక్షణద్యుతిలోకవీక్షణతతి దుర్నిరీక్షముగను 


తే. గ్రకచకఠినకరాళదంష్టలు వెలుంగ, ఘనకపాలాస్థివనమాలికలును దనర 
నఖిలలోకభయంకరుం డగుచు వీర, భద్రుం డుదయించె మాజట రుద్రుం డగుచు. 107 


ప్రతి : అభ్రంలిహ= ఆకసమంటే; అదభ్ర= ఘనంగా; విభ్రమ= కదలుతున్నట్టి, అభ్ర= మేఘమా అనే; ('భ్రమకృత్‌= 
భ్రాంతినికొల్పేట్టి; నీల= నల్లని; దీర్హ= పొడవైన; శరీరము = విగ్రహం; అమరన్‌= ఒప్పగా; ప్రజ్వలత్‌= బాగా మండుతున్న 
జ్వలన = నిప్తుమంటలచే; దీప్త= 'ప్రకాశమానమైన; జ్వాలికా= అగ్నిశిఖలయొక్క జాల= మాలికలతో; జాజ్వల్యమాన = 
మిక్కిలిగా కాంతులీనుతున్న కేశములు= వెంట్రుకలు; మెజియన్‌= ప్రకాశించగా; చంద = భయంకరమైన; దిక్‌+వేదండ= 
అష్టదిగజాలయొక్క శుండా= తొండాలతో; ఆఅభ= సమానమైన; దోర్‌+దండ = కైదండలయొక్క సాహస్ర= వేనవేలచే; 
ధృత= పట్టుకోబడిన; హేత్రి= ఆయుధాలయొక్క సంఘము= సమూహం; ఒప్పన్‌= మెరయగా; వీక్షణత్రయ= మూడుకళ్లనే; 
లోకవీక్షణ= సూర్యుడి ద్యుతి= వెలుతురు; లోక= జనులయొక్క వీక్షణతతి= చూపులశ్రేణులకు; దుర్‌+నిర్‌+ఈక్ష్యముగను= 
తేరిచూడ అశక్యంకాగా; కకచ= రంపం వలె; కఠిన= కరకైన; కరాళ= భయంకరమైన; దంష్టలు = కోరలు; వెలుంగన్‌= 
ప్రకాశించగా; ఘన= గట్టి, కపాల= పునుకలు/తలపురైల మాలలు; అస్థి= ఎముకల మాలలు; వనమాలికలును= 
ఆకులు పూలుకట్టిన మాలలున్న్యూ తనరన్‌= (మెడను) కలిగి ఉండగా; అఖీల= సమస్తమైన; లోక= ప్రపంచానికి; 
భయంకరుండున్‌+అగుచున్‌= వెజిపు పుట్టించేవాడు అవుతూ; మాజట= మరొక; రుద్రుడు అగుచున్‌= శివుడవుతూ; 
వీరభ(ద్రుండు= వీరభద్రుడు; ఉదయించెన్‌ = ఆవిర్భవించాడు. 


తా; మహోన్నతంగా, నిండుగా, భారీగా ప్రయాణించే కారుమేఘమా అన్పించేటటువంటి నల్లటి నిలువెత్తురూపంతో, 
కణకణమందే నిప్పుమంటల వరుసల వెలుగులవలె ఒప్పుతున్న తలజుత్తుతో, వేనవేల ఆయుధాల ధారణతో భయంకొల్పే 
అష్టదిగజాల తొండాల్లాంటి వేయి భుజదండాలతో, లోకుల కళ్లకు మిరుమిట్లు గొలిపే లోకవీక్షణుడి భగభగమండే 
ఎందడవంటి మూడుకళ్ళతో, రంపం పళ్లలా పదనెక్కి ఉగ్రంగా ఉన్న కోరలతో, గట్టి పుచ్చెలదండలూ, ఎముకలపేరులూ, 
ఆకుల పూలమాలికలూ వేసుకున్న మెడతో వీరభద్రుడు లోకభయంకరుడుగా, మరొక శివుడుగా పుట్టుకొచ్చాడు. 


తే. వీరభద్రుండు విహతవిద్వేషి భద్రుం, డగుచుం దన వేయిచేతుల మొగిచి వినయ 

మెసంగ నే నేమి సేయుదు? నెజుంగ నాకు, అన తిమ్మన్న నతని క య్యభవుం దనియె. 108 
ప్రతి : వీరభద్రుందు= ఆ వీరభద్రుడు; విహత= నశింపజేయబడిన; విద్వేషి= శత్రువులయొక్క భద్రుందు+అగుచున్‌= 
శుభాలు గలవాదై; తన= తనయొక్క వేయిచేతులు = సహస్రహస్తాలూ; మొగిచి= జోడించి; వినయము= అణకువ; 
ఎసంగన్‌= అతిశయించగా; నేను= ఏను; ఏమి, చేయుదున్‌= ఏమి చేయవలయునో; ఎజుంగన్‌= తెలిపేటట్టు; నాకున్‌= 
నాకు; ఆనతి= ఆన; ఇమ్ము= ఇవ్వవలసింది; అన్నన్‌= అని అడుగగాన్వే అతనికిన్‌= ఆ వీరభద్రుడికి; ఆ+అభవుడు= 
ఆ శివుడు; అనియెన్‌= చెప్పాడు. 
తా : ఆ వీరభద్రుడు పగవారి శుభాలను హతమార్చి తన వేయిచేతులతో ఒక్కసారిగా దందం పెట్టాడు. అతి వినమతతో 
నేను ఏమి చేయాలో తెలపండి. సెల విప్పించండి అని అడిగాడు. దానికి శివుడు వీరభద్రుడితో ఇలా అన్నాడు. 


విశే : వీరభద్రుడు: ప్రతివీరుడుగా భద్రం చేకూర్చేవాడు. 


చతుర్ధస్కంధము 5/7 


చ. గురుభుజశౌర్య! భూరిరణకోవిద! మద్భటకోటి కెల్ల న్‌ 
వరయ వరూధినీవరుండవై చని యజ్ఞము గూడ దక్షునిన్‌ 
బరువడిం ద్రుంపు; మీ వచట బ్రాహ్మణతేజ మజేయ మంటి వే 
నరిది మదంశసంభవుండవై తగు నీకు నసాధ్య మెయ్యెడన్‌ 109 


ప్రతి : గురుభుజశౌర్య!= గొప్పవైన భుజముల పరాక్రమం కలవాడా!; భూరిరణకోవిద! = గొప్ప యుద్ధ పండితుడా!; 
మద్‌= నాయొక్క భటకోటికిన్‌= వీరుల సముదాయానికి; ఎల్లన్‌= అంతటికీ; ఈవు= నీవు; అరయన్‌= విచారించగా; 
వరూధినీ+వరుండవు; ఐ= సేనాగ్రణివి అయి; చని= దక్షయజ్ఞవాటికకు వెళ్లి యజ్ఞము, కూడ= యాగంతో సహా; 
దక్షునిన్‌= దక్షుణ్ణిి పరువడిన్‌= వేగవంతంగా త్రుంపుము= చంపు; ఈవు= నువ్వు) అచటన్‌= ఆ యాగశాలలో; 
బ్రాహ్మణతేజము = బ్రహ్మవర్చస్సు; అజేయము= జయించశక్యం కానిది; అంటివి+ఏన్‌= అన్నట్లయితే; మద్‌= నాయొక్క 
అంశ= భాగాన; సంభవుందవు+ఐ= జన్మించినవాడవు అయి; తగు= వర్తిల్లే, నీకున్‌= నీకు; ఏ+ఎడన్‌= ఏ చోట అయినా; 
అసాధ్యము= సాధ్యం కానిది; అరిది= ఉండదు. 

తా : గొప్ప జబ్బపుష్టిగల ఓ వీరభద్ర! యుద్ధకళాకుశల! నా సమస్తశూరగణానికి నువ్వే సైన్యాధిపతివి. ఆ ఆధిపత్యంతో 
నువ్వు దక్షయాగవాటికకు పో. చాల (శద్దాళువువై యాగంతో సహా దక్షుణ్ణి చంపు. ఆ యాగవాటికలో “బ్రాహ్మణతేజం” 


ఎదిరించ సాధ్యమా, అని నువ్వు ఏమాత్రం తలంచవద్దు. దుర్లభమైన నా అంశాన జన్మనెత్తిన నీకు సాధ్యంకానిది 
ఏచోటనైనా ఉంటుందా? 


వ. అని కుపితచిత్తుందై యాజ్ఞాపించిన నట్లకాక యని. 110 


ప్రతి : అని= అని; కుపితచిత్తుండు+ఐ= కోపగించిన మనస్సుకలవాడై; ఆజ్ఞాపించినన్‌= శాసించగా; అట్లకాక= ఆ 
ప్రకారంగానే జరుగుకాక; అని= అని వచించి... 


తా :; అంటూ శివుడు కోపపడి తీవ్రంగా ఆనతిచ్చిన క్షణాననే ఆ వీరభద్రుడు సరే! అట్లాగే అని చెప్పి 


చ. అనఘుండు రుద్రుంజేరి ముదమారంబ్రదక్షిణ మాచరించి వీ 
డ్శొని యనివార్యవేగమునం గుంభిని [గ్రక్కదలన్‌ రుళంర్వుళ 
ధ్వని మణినూపురంబులు పదంబుల మైోయంగ భీషణప్రభల్‌ 
దనరం గృతాంతకాంతకశితస్ఫుటశూలముం బూని చెచ్చెరన్‌. 111 


ప్రతి : అనఘుడు= పుణ్యవంతుడైన వీరభద్రుడు; రుద్రున్‌, చేరి= పగతురను దుఃఖపెట్టే శివుడి దరికిపోయి, ముదము+ఆరన్‌= 
నిండుసంతోషంతో; ప్రదక్షిణము = శివుడికి ప్రదక్షిణం, ఆచరించి= నెరపి; వీడ్మాని= 'సెలవతీసికొని; అనివార్య = నిలువరించలేని; 
వేగమునన్‌= వేగంతో; కుంభిని= భూమి; కదలన్‌+కదలన్‌= ఎక్కువప్రకంపించగా; రుళంరుళధ్వని= ఘల్‌పల్లనే రవళులతో; 
మణినూపురంబులు= మణులు పొదిగిన అందెలు; పదంబులన్‌= పాదాలలో; మైయంగన్‌= శబ్దించగా; భీషణ = 
భయంకరమైన; ప్రభల్‌= కాంతులు; తనరన్‌= విజ్బృంభించగా; కృత +అంతక= వినాశం చేయగల యముణ్ణి; అంతక= 
తుదముట్టించగలట్టి; శిత= వాడియైన; స్ఫుట= ప్రకాశించే; శూలమున్‌= శూలం అనే ఆయుధాన్ని పూని= (బలంగా) 
పట్టి, చెరన్‌+చెరన్‌= అతి శీఘ్రంగా... 


58 శ్రీమహాభాగవతము 


తా : వీరభద్రుడు శివుడి దగ్గరకు పోయాడు. మహా ఆనందంగా శివుడికి ప్రదక్షిణం చేశాడు. పోయి వస్తానని సెలవు 
తీసుకున్నాడు. పట్టరానంత వేగంతో ఒక్క ఊపున కదిలాడు. ఆ వేగానికి నేల ఊగిపోయింది. కాలి మణిమంజీరాలు 
రుళంరుళల మోతలు పెట్టాయి. భయంకరమైన కాంతులు విజ్బృంభీంచాయి. యముడిని అంతం చేయగల పదునైన, 
మెరిసిపోతున్న శూలాన్ని బలంగా పైకెత్తి పట్టి మరింత పుంజుకున్న వేగంతో 


విశే : ప్రదక్షిణం - దక్షిణం నుండి చుట్టూ తిరుగుట. దక్షిణం అనగా కుడి. 


చ. సరభసవృత్తి నట్లరుగు 'సైన్యపదాహతధూతధూళి ధూ 

సరితకుబేరదిక్తటము సభ్యులు దక్షుండుం జూచి “యెట్టి భీ 

కరతమ?” మంచనం, *'దమము గాదు, రజఃపటలంి బటంచుని 

వ్వెజపడి పల్కి రాత్మల వివేకవిహీనతంబొంది వెండియున్‌. 112 
ప్రతి : సరభస= తొందరతో కూడిన; వృత్తిన్‌= నడకతో; అట్లు= విధంగా; అరుగు = వెళ్తున్న సైన్య= కాలిబంటులయొక్క 
పద= అడుగులచే; ఆహత= నలగగొట్టబడ్డు ధూత= రేగగొట్టబడిన; ధూళి= దుమ్ము ధూసరిత= బూడిదవర్ణంగా 
చేయబడ్డ కుబేర; దిక్‌+తటము= కుబేరుడి దిశ అయిన ఉత్తరం వైపున నున్న; సభ్యులు= యాగసభలోనివారూ; దక్షుడున్‌= 
దక్షప్రజాపతీ; చూచి= కాంచి; ఎట్టి= ఎంతటి; భీకర= భయంకరమైన; తమము= చీకటి; అంచు+అనన్‌= అని ఊహించే 
అంతలోనే; తమము, కాదు= అంధకారం కాదు; రజః= ధూళియొక్క పటలంబు= సమూహం; అటు +అంచున్‌= 
కాబోలు అని తలపోస్తూ నిండు+వెజగు+పడి= మిక్కిలి బెదరిి ఆత్మలన్‌= అంతరాల్తో; వివేకవిహీనతన్‌ పొంది= 
తెలివిడిని కోల్పోయి; వెండియున్‌= మళ్లీ; పల్కిరి= చెప్పుకున్నారు. 


తా :; అంతటి వేగిరపాటుగమనంతో సాగిపోతూ ఉన్న కాలిబంటుల పదాల తొక్సిడికి రేగిన దుమ్ము, ఉత్తరం పక్కన 
బూడిదవర్ణంగా అలముకుంది. ఆ ధూళి పొగను కొలువులోని సదస్యులూ, దక్షుడూ ఒక్కసారిగా చూచారు. ఎంత “చిమ్మ 
చీకటి అనుకున్నారు. అంతలోనే కాదు అది కాలి ధూళి అంటూ అదరిపోయారు. తెలివిని కోలుపోయారు. మరియు 


సీ. ఈ ధూళి పుట్టుట కెయ్యది హేతువో? విలయసమీరమా? పొలయ దిపుడు; 
ప్రాచీనబర్హి ధరాపతి మహితోగ్రశాసనుం డిపుడు రాజ్యంబు సేయం 
జోరసంఘములకో రారాదు; మథి గోగణాళి రాకకు సమయంబు గాదు; 
కావున నిప్పుడు కల్పావసానంబు గాంబోలు; గా కటు గాకయున్న 


తే. నిట్టి యౌత్సాతికరజ మెందేనిం గలదె?, యనుచు మనముల భయమంది రచటి జనులు 
సురలు దక్షుండు; నంతం బ్రసూతి ముఖ్య, లయిన భూసురకాంత లిట్లనిరి మజియు. 118 


ప్రతి : ఈ ధూళి= ఈ దువ్వ పుట్టుటకున్‌= ఏర్పడడానికి; ఏ+అది= ఏమిటి; హేతువు+ఓ= కారణమో?; విలయ= 
కల్పాంతంనాటి; సమీరమా= గాలియా?; ఇపుడు= ఈ కాలంలో; పొలయదు= అలమదు; మహిత= బహుళంగా; ఉ[గ్ర= 
కఠోరంగా; శాసనుండు = దండించే అధికారంకల; ప్రాచీనబర్ది= “ప్రాచీనబర్షి అనే ఆకాలంనాటి; ధరాపతి= భూమినేత; 
ఇపుడు= ఈ కాలంలో; రాజ్యంబు= పాలనం; చేయన్‌= చేస్తుండగా; చోరసంఘములకున్‌+ఓ= వఏదొంగల దండులకో; 


చతుర్ధస్కంధము 59 


రాదు+రాదు= రాపనిలేదు; మథి= పోన్సీ గోగణ +ఆళి= ఆలమందల పంక్తుల; రాకకున్‌= పొద్దుమళ్లిన పోకకు; సమయంబు= 
సందెవేళ; కాదు= కానే కాదు; కావునన్‌= అందువల్ల; ఇప్పుడు= ఈవేళ; కల్ప+అవసానంబు= (బ్రహ్మ ఒక్కదినానికి, 
అంత్య సమయం; కాంబోలున్‌కాక= కావచ్చునేమో; అటు, కాక, ఉన్నన్‌= అలా కానిచో; ఇట్టి= ఇంతపెద్ద; బెత్చాతిక= 
కీడును శంకింపచేసే; రజము= దుమ్ము ఎందు+ఏనిన్‌= ఎక్కడనైనా; కలదే= ఉందా; అనుచున్‌= అని తలస్తూ అచటి 
జనులున్‌= ఆ ప్రదేశంలో గుమిగూడిన సామాన్యులూ; సురలున్‌= దేవతలూ; దక్షుండున్‌= దక్షుడూ; మనములన్‌= 
లోలోపల; భయము= భఖీతును; అందిరి= పొందారు; అంతన్‌= ఈ లోపున; 'ప్రసూతి= (దక్షపత్ని;ి ముఖ్యలు అయిన = 
మొదలైన; భూసురకాంతలు= బ్రాహ్మణ ప్రీలు మజియున్‌= మళ్లీ; ఇట్లు= ఇలా అనిరి= పలకసాగారు. 


తా : విడ్డూరంగా ఈ దుమ్ము ఇంత ఎత్తున ఎగయడానికి కారణం ఏమిటి? ప్రళయం నాటి విసురు గాలియా? ఈ 
అసమయంలో వీచదు కదా!, మరి చోరులగుంపు వచ్చిపడే సమయమా! గొప్ప చండశాసనుడైన ప్రాచీనబర్చిరాజు 
పరిపాలనంలో దొంగలముఠా దాడికి దిగేపని కాదు. మరి ఆలమందల గుంపులు వెనక్కి మళ్లిపోయే సమయమా? కాని 
ఇది గోధూలివేళ కాదు. కాన ఇపుడు విలయసమయం కావచ్చును. లేకపోతే ఇంతటి పెద్ద ఉపద్రవంగా ధూళి ఎక్కబ్లుంచి 
వచ్చిపడుతుంది అనుకుంటూ ఆ ప్రదేశంలో పోగయిన మానవసమాజమూ, దేవతలూ, దక్షుడూ పెద్దగా వణకిపోయారు. 
ఈ లోగా ప్రసూతి (దక్షపత్ని)ి మొదలైన బ్రాహ్మణ ప్రీలు మళ్లీ ఇలా అనుకున్నారు. 


క. తన కూంళులు సూడంగ నిజ, తనయను సతి ననపరాధందగవటణి? యిటె 
గ్లొనరించిన యీ దక్షుని, ఘనపాపవిపాక మిదియుం గాందగు ననుచున్‌. 114 


ప్రతి : తన= తన (దక్షుడి యొక్క కూంతులు= (సతి మినహా) పుత్రికలు; చూడన్‌+కన్‌= చూస్తుండగానే; నిజతనయను = 
తనకూతును; న+అపరాధన్‌= ఏ తప్పూ ఎరుగని దానిని; సతిన్‌= భవానిని;ి తగవు+అటి= ధర్మం తప్పి; ఇట్లు= ఈ 
విధంగా ఎగ్గు, ఒనరించిన= అవమానం చేసిన; ఈ దక్షుని= ఈ దక్షునియొక్క ఘనపాప= ఘోరకలియొక్క విపాకము= 
పరిణామఫలం; ఇదియున్‌= ఈ మహాధూళి; కాన్‌+తగున్‌= కావచ్చును; అనుచున్‌= అని తలపోస్తూ... 


తా : దక్షుడు తన తక్కిన ఆడుసంతానం ముందు ఏ అపరాధం ఎరుగని తన అమ్మాయి 'సతిని అన్యాయంగా అగౌరవించాడు. 
ఈ ఘోరానికి మారు ఫలితమే ఈ దుమారం కాబోలు నన్పిస్తుంది అని అంటూ 


వ. వెండియు నిట్లనిరి: కుపితాత్ముందైన దక్షుండు దన కూంతుతో విరోధంబు సాలక జగత్సంహార 
కారణుం డయిన రుదునిం గ్రోధింపంజేసె; నమ్మహాత్ముం డెంతటివాండన్నం బ్రళభయకాలంబున. 115 


ప్రతి : వెందియున్‌= మళ్లీ; ఇట్లు= ఈ రీతిగా? అనిరి= ఇలా చెప్పుకున్నారు; కుపిత= కోపించిన; ఆత్ముండు= స్వభావం 
కలవాడు; ఐన= అయినట్టి; దక్షుండు= దక్షుడు; తన కూంతుతోన్‌= తన కుమార్తెతో; విరోధంబు= మచ్చరం; చాలక = 
సరిపోక; జగద్‌సంహార= లోకాల లయానికి; కారణుండు, అయిన = మూలమైనవాడు అయిన; రుద్రునిన్‌= (దుఃఖాన్ని 
పోగొట్టె) శివుణ్ణి కోధింపన్‌+చేసెన్‌= మండిపడేలా చేశాడు; ఆ+మహా+ఆత్ముండదు= ఆ గొప్పమనస్సు కలవాడు, ఎంతటివాడు; 
అన్నన్‌= ఎంతపాటి వాడంటే; ప్రళభయకాలంబునన్‌= విలయం సంభవించినపుడు... 


తా : ఇంకా ఇలా చెప్పుకున్నారు. ఆగ్రహించిన దక్షుడు తన సొంతబిడ్డతో పగ చాలదన్నట్టు విశ్వవినాశకారకుడైన శివుడు 
చిటపటలాడేలా చేశాడు. ఆ పరమపురుషుడు ఎలాంటి వాడంటే, ప్రళయం ముంచుకొచ్చినపుడు 


60 శ్రీమహాభాగవతము 


బ్ర 


సుమహితనిశితత్రిశూలాగ్రసంప్రోత నిఖీలదిక్కరిరాజనివహుండగుచుం 
జటులో గ్రనిష్టురస్తనితగంభీరాట్టహా సనిర్భిన్నాఖిలాశుండగుచు 
భూరికరాళవిస్సారదం్రాహతి పతితతారాగణప్రచయుం డగుచు 
వివిధ హేతివ్రాతవిపులప్రభాపుంజ మండితచండదోర్దండుం డగుచు 


తే. వికటరోషభయంకరభ్రుకుటి దుర్చిరీక్ష్య దుస్సహతేజోమహిమం దనర్చి 
ఘనవికీర్ణజటాబంధకలితుండగుచు, నఖిలసంహారకారణుండయి నటించు. 116 


ప్రతి ; సుమహిత= అతిగొప్పదైన; నిశిత= వాడి అయిన; త్రిశూల= ముమ్మొనల బల్లెం యొక్క అగ్ర= అంచున; 
సంప్రోత= గుచ్చబడ్డ; నిఖిల= సమస్తమైన; దిక్‌+కరిరాజ= గొప్ప దిగజాలయొక్క నివహుండు, అగుచున్‌ మంద 
కలవాడవుతూ; చటుల= గాఢమైన; ఉగ్ర= భయంకరమైన; నిష్టర= కర్ణకలోరమైన; స్తనిత= ఉరుముల మోతవలె; గంభీర= 
లోతుగా; అట్టహాస = పెద్దనవ్వు నవ్వడంచే; నిర్భిన్న= పిక్కటిల్లిన అఖీల= సమస్తమైన; ఆశుండు అగుచున్‌= దిక్కులు 
కలవాడవుతూ; భూరి; కరాళ= కడు భయానకమైన; విస్సార= విష్పారినవైన; దం(మ్రా= కోరలయొక్క ఆహతి= దెబ్బలవల్ల; 
పతిత= రాలిన; తారాగణ ప్రచయుండు అగుచున్‌= చుక్కల గుంపుకలవాడు అవుతూ; వివిధ= పెక్కు రకాలైన; హేత్రి= 
ఆయుధాలయొక్క వ్రాత= సమూహం యొక్క విపుల= విస్తారమైన; ప్రభా= కాంతులయొక్క పుంజ= ప్రోవులచే; 
మందిత= అలంకరించబడిన; చండ = మిక్కిలి చురుకైన; దోర్‌+దండుండు= భుజదండాలు కలవాడు; అగుచున్‌ = అవుతూ; 
వికట= విరివి అయిన; రోష= క్రోధంవల్ల భయంకర= బెదరు పుట్టించే; భ్రుకుటి= కనుబొమ ముడిచేత; దుర్‌+నిర్‌ +ఈక్ష్య= 
తేరి చూడగ రాని; దుస్‌+సహ= సహించలేని; తేజః= వర్చస్సుయొక్క మహిమన్‌= గొప్పతనంతో; తనర్చి= ప్రకాశించి; 
ఘన= ఒత్తైన; వికీర్ణ= విరబోసి ఉన్న జటా= జుట్టును పాయలుగా తీసి అల్లిన జదలయొక్క బంధ= ముడిలో; కలితుం 
డు= కూడినవాడు; అగుచున్‌= అవుతూ; అఖీల= సమస్తమైన; సంహార= ప్రళయానికి; కారణుండు అయి= మూలవైనవాడయి; 
నటించున్‌= నర్తిస్తాడు. 


తా ; మంచి పదనుగల తన త్రిశూలం మొనలతో దిగ్గజాలన్నింటిని గుదిగుచ్చుతాడు. అతిభీషణంగా, కర్ణకఠోరంగా 
ఉరుము గర్జిల్లినట్టు, దిక్కులు బద్దలై పోయేట్టు గంభీరంగా అట్టహాసం చేస్తాడు. వెజపు పుట్టించేంత వెడల్పుగా విప్పిన 
కోరల దెబ్బలతో నక్షత్రరాశులను కుప్పలు పడేలా కిందికి జారుస్తాడు. చురుకైన భుజదండాలకు అలంకరణగా తళతళకాంతులు 
విరజిమ్మే రకరకాల ఆయుధాలు పట్టీ ఉంటాడు. మించిన కోపంతో కనుబొమలు ముడివేసినపుడు సహించశక్యంకాని 
తేజస్సుతో అతిశయించి ఉంటాడు. ఒత్తుగా కిందికి వేలాడుతున్న జుత్తు అల్లిన జదలముడి జారిపోయేంతగా ప్రళయానికి 
మూలభూతుడై తాండవం చేస్తాడు. 


తే. అట్టి దేవునిం ద్రిపురసంహారకరునిం, జంద్రశేఖరు సద్గుణనాంద్రు నభవు 

మనము రోషింపం జేసిన మంగళములం, బొందవచ్చునె పద్మగర్భునకునైన? 117 
ప్రతి : అట్టి= అలా విలయతాందవం చేస్తున్న; దేవునిన్‌= మహాదేవుణ్ణి; త్రిపుర= (మయనిర్శ్మితమైన,) మూదు పురాలను; 
సంహారకరునిన్‌= అంతం చేసినవాణ్ణి; చంద్రశేఖరున్‌= చంద్రకళ సిగదండగా కలవాణ్ణి; సద్గుణ= నిర్వికారాది మంచిగుణాలు; 
సాంద్రున్‌= ఘనంగా కలవాణ్ణి; అభవున్‌= పుట్టుకలులేని శివుని మనమున్‌= ఎదను; రోషింపన్‌ చేసినన్‌= క్రోధం 


చతుర్ధస్కంధము 61 


తెప్పింప చేసినట్లయితే; పద్మగర్భునకున్‌ ఐన= ఆ బ్రహృదేవుడికైనా; మంగళములన్‌= శుభాలను; పొందవచ్చున్‌+ఎ= 
అందుకోనగునా? 

తా ; అలాంటి తాందవళివుడు, శ్రేష్టదేవుడు. త్రిపురాలనూ మట్టు పెట్టినవాడు, చంద్రకళాధరుడు, సత్వవంతుడు, పుట్టువు 
లేనివాడు. అంతటి శివుని మనస్సును కెలికి కోపింప చేస్తే క్షేమంగా ఉండగల్దడం చివరకు ఆ విధాతవల్లా కానిదే 
అవుతుంది. ఇక ఇతరుల గురించి మాటాడే పనేముంటుందని భావం. 


వ. అని యివ్విధంబున భయవిహ్వలలోచనలై పలుకుచున్న సమయంబున మహాత్ముందైన దక్షునకు 
భయావహంబులై సహస్రసంఖ్యాతంబులైన మహోత్పాతంబులు భూనభోంతరంబులం గానంబడు చుందె; 
నా సమయంబున రుద్రానుచరులు నానావిధాయుధంబులు ధరియించి కపిలపీతవర్ణంబులు గలిగి 
వామనాకారులు, మకరోదరాననులునై యజ్ఞశాలాప్రదేశంబునం బరువులు వెట్టుచుం గదియం జనుదెంచి 
దక్షాధ్వర వాటంబులు విటతాటంబులు సేయుచుం గొందటజు ప్రాగ్వంశంబు, గొందజు పత్నీశాలయుం, 
గొందజు సదస్యశాలయుం, గొంద జాగ్నీధ్రశాలయుం, గొందబజు యజమానశాలయుం, గొందజు మహానస 
గృహంబును విధ్వంసంబులు గావించిరి; మతశియుం గొందజు యజ్ఞపాత్రంబుల నగ్నులం జెజచిరి; 
వెండియుం గొందజు హోమాగ్ను లార్చిరి;ి పదంపడి కొందజు పహోమకుండంబులయందు మూత్రంబులు 
విడిచిరి; కొంద జుత్తరవేదిక మేఖలలు ద్రెంచిరి; కొందజు మునుల బాధించిరి; కొందజు తత్పత్నుల వెజపించిరి; 
మరికొందజు దేవతా నిరోధంబు గావించిరి; అంత మణిమంతుండు భృగువును, వీరభద్రుండు దక్షునిం 
జండీశుండు పూషుని, భగుని నందీశ్వరుండును బట్టీరి. ఇవ్విధంబున సదస్యదేవర్విజ్నికాయంబుల శిలల 
ఆయువ్వియు, జానువులం బొడిచియు, నజచేతుల నడిచియు, కూర్ప్చరంబులం బొడిచియు, వివిధబాధలం బజచిన 
వారు కాందిశీకులై యెక్కడెక్క దేనియుంజనిరి. మజణియును- 118 

ప్రతి : అని= అన్నట్లు ఈ+విధంబునన్‌= ఈ క్రమాన;ు భయ= భీతితో; విహ్వుల= ప్రచలితమైన; లోచనలు+ఐ= 
కనుగుడ్లు కలవార్రె] పలుకుచున్‌; ఉన్న= మాట్లాడుతున్న సమయంబునన్‌= కాలంలో; మహా+ఆత్ముండు+ఐన = వెద్దమనస్సు 
కలవాడైన; దక్షునకున్‌= దక్షప్రజేశ్వరుడికి; భయ+ఆవహంబులు+ఐ= దడ పుట్టించేవి అయిన; సహస్రసుఖ్యాతంబులు +ఐన = 
వేలసంఖ్యల్లో లెక్కపెట్టబడేవి అయిన; మహా+ఉత్పాతంబులు = గొప్పవిపత్తులను సూచించే దుర్లక్షణాలు; భూ= అవనియొక్క 
నభస్‌= ఆకాశం యొక్క అంతరంబులన్‌= నడుమలందు; కానంబడుచున్‌ ఉండెన్‌= కంటిచూపు మేరకి గోచరిస్తున్నాయి; 
ఆ సమయంబునన్‌= అప్పుడు; రుద్ర= శివుడి; అనుచరులు= కూడా తిరిగే ప్రమథ సేవకులు; నానావిధ= పలురకాలైన; 
ఆయుధంబులు= ఆస్త్రశస్త్రఖడ్డాదులు; ధరియించి= పట్టి; కపిల= పుల్లావు; పీత్ర= ఎండ్రి; వర్ణంబులు= చాయలు; కలిగి= 
ఉన్నట్టి, వామన, ఆకారాలు= పొట్టిరూపులు: మకర+ఉదర +ఆననులు= మొసలి పొట్టవంటి పొట్ట మకర ఆననులును+ఐ= 
మొసలి ముఖం (నోరువంటి ముఖం (నోరు)న్నూ కలవారై; యజ్ఞశాలా= యాగవేదికలున్న ప్రదేశంబునన్‌= స్థలంలో; 
పరువులు+పెట్టుచున్‌= పరుగెత్తుతూ; కదియన్‌= దరిదాపుకు; చనుదెంచి= వచ్చి; దక్ష+అధ్వరవాటంబులు= దక్షయాగ 
శాలాపంక్తులను; విటతాటంబులు = తారుమారులు; చేయుచున్‌= కావిస్తూ కొందజు= కొంతమంది; ప్రాక్‌= తూర్పుముఖంగల 
ప్రధానహోమగ్భహం; వంశంబును= నడికొప్పు వెదురుదూలాన్నీ; కొందజు = కొంతమంది; పత్నీశాలయున్‌= యాగశాలకు 


62 శ్రీమహాభాగవతము 


పడమరగా ఉన్న ధర్మపల్నిపాకనూ; కొందజు= కొంతమంది; సదస్యశాలయున్‌= ఆ శాలకు తూర్పున ఉన్న కొలువుకూటాన్నీ 
కొందజు= కొంతమంది; ఆగ్నీధ్రశాలయున్‌= ఈ సభామంటవానికి ఉత్తరం వేపు ఆగ్నీధ్రుడు (బుత్విక్‌) ఉందేపాకనూ; 
కొందజు= కొంతమంది; యజమాన శాలయున్‌= యాగకర్త విహరించే పాఠకనూ; మహానసగ్భహంబును = వంటింటినీ; 
విధ్వంసంబులు; కావించిరి= సర్వనాశనం చేశారు; మజియున్‌= ఇంకా; కొందజు= కొంతమంది; యజ్ఞపాత్రంబులన్‌= 
వేలిమి భాజనాలను; అగ్నులన్‌= నిప్పులను; చెజచిరి= చెడగొట్టారు; వెండియున్‌= మళ్లీ; కొందజు= కొంతమంది; 
హోమ+అగ్నులు= ఆహుతులనిచ్చే అగ్నులను; ఆర్చిరి= చల్లార్చారు; పదంపడి= ఆవల; కొందజు= కొంతమంది; 
హోమకుండంబుల, అందున్‌= నిప్ప్తులగుండాల్తో; మూత్రంబులు= ఉచ్చలను; విడిచిరి= వదిలారు; కొందజు= కొంతమంది; 
ఉత్తరవెదికా= ఉత్తరం దిశన యాగతిన్నెలకు కట్టిన; మేఖలలు= చిలుకడ (కట్టు) (తాళ్లను) తెంచిరి= తెంపారు; కొందజు= 
కొంతమంది; మునులన్‌= మౌనులను,; బాధించిరి= హింసించారు; కొందజు= కొంతమంది; తద్‌+పత్నులన్‌= ఆ మునుల 
పెళ్లాలను; వెజపించిరి= జదిపించారు; మజికొందజు= మరికొంతమంది; దేవతా నిరోధంబు= వేల్పులను అడ్డగించడం; 
కావించిరి= చేశారు; అంతన్‌= ఆ సమయంలో; మణిమంతుందు= మణిమంతుడు; భృగువును= భృగుమహర్షిని; వీరభద్రుందు= 
వీరభద్రుడు; దక్షునిన్‌= దక్షుణ్ణి, చండీశుండు= చండీశుడు; పూషనిన్‌= పూషుణ్ణి; భగునిన్‌= భగుణ్జి; నందీశ్వరుండును= 
నందీశ్వరుడూ; పట్టిరి= బందీచేశారు; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; సదస్య= యజ్ఞవిధి పరీక్షాధికారులయొక్క దేవ= 
దేవతలయొక్క బుత్విక్‌= బుత్విక్కులయొక్క నికాయంబులన్‌= సముదాయాలను; శిలలన్‌= రాళ్లను; జువ్వియున్‌= 
విసరీీ జానువులన్‌= మోకాళ్లతో; పొడిచియున్‌= కుమ్మీ అఅచేతులన్‌= అరచేతులతో; అడిచియు= చాచికొట్టీ; 
కూర్చరంబులన్‌= మోచేతులతో; పొడిచియున్‌= మోదీ; వివిధ బాధలన్‌= నానా కష్టాలను; పజచినవారు= పెట్టినవారు 
కాగా; కాందిళశీకులు+ఐ= భయంతో దిక్కుతోచక ఎవరికి వారుగా పరుగెత్తుతున్నవారై; ఎక్కడ +ఎక్కడ+ఏనియున్‌ ఎటుపడితే 
అటువేపుకి; చనిరి= వెళ్లారు మజియును= ఇంకా... 


తా ; మాటిమాటికి ఆ బ్రాహ్మణ స్త్రీలు ఈ (క్రమాన భయంచేత చలిస్తున్న కండ్లతో మొరపెడుతూనే ఉన్నారు. 
ఆ తరుణంలో ఉదార స్వభావుడు అయిన దక్షుడికీ దడ పుట్టించేవిధంగా మహోపద్రవాలు నేలనించి నింగిదాకా వేల 
లెక్కన కంటికి తోస్తున్నాయి. ఆ సమయంలోనే శివప్రమథగణం రకరకాల ఆయుధాలను చేపట్టారు. వాళ్లు రకరకాల 
వికృత ఆకారాల్లో ఉన్నారు. చామనచాయ, పసిమిచాయవాళ్లు కొందరైతే, మరికొందరు పొట్టిగా ఉన్నారు. కొందరు 
మొసలి కడుపువలె బాన కడుపుతో ఉన్నారు. ఇంకొందరు మొసలి ముఖం (నోరు) వంటి ముఖం (నోరుతో ఉన్నారు. 
వీళ్లంతా దక్షయజ్ఞ వాటికలోకి ఉరుకుతూ దాదాపుగా చేరుకున్నారు. దక్షయాగస్థలం చుట్టూ ఉన్న కంచెలను, నడవలను, 
ఇళ్లభాగాలను అస్తవ్యస్తం చేసేస్తున్నారు. కొందరు ప్రధాన యాగగ్భహం వెన్నుగాదిని తన్నేవారు. కొందరు కొందరుగా 
ధర్మగేహినులుండే పాకఠను, సభతీర్చేపాకను, అగ్నివహులైన బుత్విక్కులుందే పాఠకను, యాగయాజమాని పాకను, 
వంటశాలలనూ, కూల్చేవారు. కొంచెం ఆగి కొందరు అక్కడి యాగపాత్రలను వహ్నలను పాడుచేశారు. ఇంకా కొంచెం 
సేపటికి అగ్నిహోత్రాలను ఆర్పేశారు. కొందరు అగ్నిగుండాల్లో మూత్రాలను విసర్జించారు. కొందరు ఉత్తరం పక్కగా 
తీర్చిన వేదికల సోమసూత్రాలు తెంపేశారు. కొందరు మునుల్ని కష్టపెట్టారు. కొందరు మునిపత్నుల్ని గజగజలాడించారు. 
ఇంకొందరు దేవతలను నిలువరించారు. ఆ సమయంలో భృగుబుషిని మణిమంతుడూ, దక్షుణ్ణి వీరభద్రుడూ, పూషుణ్ణి 
చండీశుడు, భగమునిని నందీశ్వరుడూ నిర్భంధించారు. ఇలాగున సభ్యుల, దేవతల, బుత్విక్కుల, వర్గాలపైకి రాళ్లు విసరి, 
మోకాళ్లతో కుమ్మీ, అరచేతులతో చరచి, మోచేతులతో పొడిచీ పెక్కురకాలుగా పీడించారు. వాళ్లంతా భయంతో దిక్కుతోచక 
తలకొక దిక్కుకు పరుగు తీశారు. తరువాత 


చతుర్ధస్కంధము 63 


క. మును దక్షుం డభవుం బలుకంగం, గనుగీంటిన భగునిం బట్టి కన్నులు పెకలిం 

చెను నందీశ్వరుం డచ్చటి, జనముల హాహారవంబు సందడి గొలుపన్‌. 119 
ప్రతి : మును= వెనక కాలాన; దక్షుండు= దక్షప్రజాపతి; అభవున్‌= శివుని; పలుకన్‌+కన్‌= దూషించగా; కనుగీంటిన = 
కనుసైగ చేసిన; భగునిన్‌= భగుణ్జి; నందీశ్వరుండు= నందీశ్చరుడనే ప్రమథుడు; పట్టి= కట్టి కన్నులు= కనుగుడ్లు రెంటిని; 
అచ్చటి= యాగవాటికలోని; జనముల= సామాన్యుల యొక్క వా, హా= అయ్యో, అయ్యో అనే కష్టదశను తెలిపే), రవంబు= 
ఆర్తనాదం; సందడి= గగ్గోలు; కొలుపన్‌= పుట్టించగా; పెకలించెను= పెల్లగించాడు. 
తా : అప్పట్లో యాగవాటికలో దక్షుడు శివుణ్ణి తిట్టిపోశాడు. అప్పుడు కనుసైగచేసిన భగుణ్సి, ఇపుడు నందీశ్వరుడు పట్టి 
కట్టేశాడు. రెండుకళ్లూ పెరికి వేశాడు. ఇదంతా చూస్తున్న జనంలో ఆర్తనాదం చెలరేగింది. 
తే. కుపితుండై నాండు భవుని దక్షుండు శపింపం, బరిహసించిన పూషుని పండ్లు డుల్లం 

గొట్టె బలభద్రుం డాకళింగుని రదంబు, లెలమి డులిచిన పగిదిం జండీశ్వరుందు. 120 
ప్రతి : కుపితుండు+ఐ= కోపించినవాదడై; నాండు= ఆ నాడు; భవుని= శివుని; దక్షుండు= దక్షుడు; శపింపన్‌= దూజగ్గా; 
పరిహసించిన = వెక్కిరింతగా నవ్విన; పూషుని= పూషుడియొక్క పందడ్లు= దంతాలు; బలభద్రుడు= బలరాముడు; కళింగుని= 
కళింగరాజుయొక్క రదంబులు= పళ్లు ఎలమిన్‌= కుతుకంతో; దులిచిన పగిదిన్‌= ఊడగొట్టిన తీరుగా; చండీశ్వరుండు= 
చండీశుడనే ప్రమథుడు; డుల్లన్‌+కొట్టెన్‌= రాలగొట్టాడు. 
తా : దక్షుడు శివుణ్ణి దూషించినపుడు పూషుడు పల్లికిలిస్తూ నవ్వాడు. ఆకారణంగా ఇపుడు అలనాటి కలింగదేశం రాజు 
దంతవక్రుడి దంతాలు బలరాముడు కుతుకం కొద్దీ రాలగొట్టిన విధంగానే పూషుడి దంతాలను చండీశుడు ఊడపీకాడు. 


క. తగవేది దక్షుం డా సభ, నగచాపుం దిరస్మరించునాం డట శ్మశ్రుల్‌ 

నగుచుం జూపుట నా భృగు, పగకై శ్మశ్రువులు వీరభద్రుండు వెటికిన్‌. క్ష21 
ప్రతి : దక్షుండు= దక్షబ్రహ్మ తగవు+ఏది= న్యాయం విడచి; ఆ సభన్‌= ఆ నాటి యాగసదస్సులో; నగచాపున్‌= మేరు 
పర్వతం విల్లుగాగల శివుని; తిరస్మరించునాండు = తెగదే సమయంలో; అటు= అక్కడ; నగుచున్‌= నవ్వుతూ; శ్శ్మశుల్‌= 
మీసాలనూ గడ్డాన్స్సీ చూపుటన్‌= దువ్వుతూ కనబరచిన కారణంగా; వీరభద్రుండు= వీరభద్రుడు; పగకై= ప్రతీకారార్థం; 
ఆ భృగు శ్మశువులు= ఆ భృగుముని మీసం, గెడ్డం; పెటికెన్‌= పీకాడు. 
తా : దక్షుడు ధర్మం తప్పి ఆనాటి కొలువులో శివుని నిందించేటపుడు అక్కడ భృగుముని మీసం, గెడ్డం మెలిపెడ్డూ 
నవ్వాదట. ఆ ద్వేషంతో వీరభద్రుడు ఆ ముఖమీసం, గెడ్డం మెలి తిప్పి పెరికివేశాడు. 
సి అతులదర్చోద్ధతుందై వీరభద్రుండు గైకొన దక్షువక్షంబుం ద్రొక్కి 

ఘనశితధారాసిం గొని మేను వొడిచియు మంత్రసమన్విత మహితశస్ర 


జాలావినిర్భిన్న చర్మంబు గల దక్షుం జంపంగా లేక విసయము నొంది 
తద్వధోపాయంబు దన చిత్తమునం జూచి కంఠనిష్పీడనగతిం దలంచి 


64 శ్రీమహాభాగవతము 


క. మస్తకము ద్రుంచి యంచితామర్న్షణమున, దక్షిణానలమున వేల్చెం దదనుచరులు 
హర్షమును బొంద, నచటి బ్రాహ్మణజనంబు, లాత్మలను జాల దుఃఖంబు లందుచుండ. 122 


ప్రతి : వీరభద్రుండు= ఆ వీరభద్రుడు; అతుల= అసమానమైన; దర్ప= అహంకారంతో; ఉద్ధతుండు+ఐ= దుడుకుకాదై) 
కైకొని= వశపరచుకొని; దక్షువక్షంబున్‌= దక్షుడి రొమ్మును; త్రాక్కి= పాదంతో నొక్కి ఘన= గొప్పు శిత= వాది అయిన; 
ధారా= అంచుగల; అసిన్‌= ఖడ్డాన్ని కొని= పట్టుకొని; మేను= శరీరాన్ని; పొడిచియున్‌= కసిగా గుచ్చి, మంత్ర= 
బుక్కులతో; సమన్విత= కూడుకొన్న మహిత = గొప్ప; శస్త్ర= ఆయుధాల; జాల= సమూహంతో; అవినిర్భిన్న= చీల్చబడని; 
చర్మంబు+కల= తోలుఉన్న; దక్షున్‌= దక్షుని, చంపన్‌+కాన్‌లేక= చంపచేతకాక; విససయమున్‌= ఆశ్చర్యాన్ని ఒంది= 
పొంది; తద్‌= ఆ దక్షుని వధ= చంపునట్టి ఉపాయంబు = వెరవు; తన చిత్తమునన్‌= తన మనస్సులో; చూచి= కనుగొని; 
కంఠ= గొంతును; నిప్పీడన= నులమదడం అనే; గఠిన్‌= ఉపాయాన్ని తలంచి= వివేచించి; మస్తకము= శిరం; కత్రుంచి= 
నరికి అంచిత= ఒప్పిదమైన; అమర్షణమున = కోపంతో; తద్‌= ఆ వీరభద్రుడి; అనుచరులు= సహచరప్రమథులు; 
హర్షమును= సంతోషాన్ని పొందన్‌= అనుభవించగా; అచటి= ఆ యాగశాలలోని; బ్రాహ్మణజనంబులు = బ్రాహ్మణులందరు; 
ఆత్మలను= తమలో; చాల= ఎక్కువ; దుఃఖంబులు= వేదనలు; అందుచున్‌+ఉండన్‌= పొందుతూ ఉండగా; దక్షణానలమునన్‌= 
దక్షిణాగ్నియందు; వేల్చెన్‌= ఆహుతి చేశాడు. 

తా : ఆ వీరభద్రుడు విర్రవీగినవాదై దక్షుణ్జి అధీనం చేసుకున్నాడు. అతడి ఉదరభాగాన్ని తన కాలితో తొక్కిపట్టాడు. పదను 
దేరిన కొనలుగల కత్తిపట్టుకుని ఒళ్లంతా గాయపరచాడు. మంత్రపూతమైన శన్రశక్తితో దక్షుడిచర్మం చీల్చబడలేదు. దానికి 
వీరభద్రుడు ఎంతో విభ్రాంతి పొందాడు. అతణ్ణి చంపే ఉపాయం మనస్సున యోచించుకున్నాడు. గొంతు నులిమి చంపే 
మార్గం తట్టింది. అంతే దక్షుడి తలకాయ తెగిపదేలా నరికాడు. కోపం ఆపుకోలేక దక్షిణాగ్నికి ఆహుతి చేశాడు. ఆ 
వీరభద్రుడి పరివారం ఎగిరి గంతులేసింది. అక్కడే ఉన్న బ్రాహ్మణులందరూ లోలోపల కుమిలిపోతూ ఉండగా. 


వ. ఇట్లు వీరభద్రుండు దక్షుని యాగంబు విధ్వంసంబు గావించి నిజవాసంబైన కైలాసంబునకుం జనియె 
న య్యవసరంబున. 128 

ప్రతి : ఇట్లు= ఇలా మెలకువగా; వీరభద్రుండు= వీరభద్రుడు; దక్షుని= దక్షునియొక్క యాగంబున్‌= యజనాన్నిి 
విధ్వంసంబు= వినాశనం; కావించి= చేసి నిజవాసంబు+ఐన= తననివాసం అయిన; కైలాసంబునకున్‌= కైలాసానికి; 


చనియెన్‌= వెళ్లిపోయాడు; ఆ+అవసరంబున= అదే సమయాన... 
తా : ఇలా భద్రంగా ఆ వీరభద్రుండు దక్షుడి అధ్వరాన్ని నాశనంచేసి తన కైలాసవాసానికి తిరిగిపోయాడు. అపుడు 


$ దేవతలు వీరభద్రాదులచే(బరాజతులై బ్రహ్మతో విన్నవించుట * 


చ. హరభటకోటిచేత నిశితాసిగదాకరవాలశూలము 
ద్గరముసలాదిసాధనవిదారితజర్జరితాఖీలాంగులై 
సురలు భయాకులాత్ము లగుచున్‌ సరసీరుహజాతుం జేరి త 
చ్చరణసరోరుహంబులకు సమ్మతిం జాంగిలి మొక్కి నములై. 124 


చతుర్ధస్కంధము 65 


ప్రతి : హర= శివుడియొక్క భటకోటి చేతన్‌= సేవాగణం చేతిలో; సురలు= దేవతలు; నిశిత= వాదరగల; అసి= కత్తి 
గదా= గద; కరవాల= కటారి; శూల= బల్లెం; ముద్దర= ఇనుపగుదిగఖ్జ; ముసల= రోకలి; ఆది= మొదలైన; సాధన= 
ఉపకరణాలచేత; విదారిత= చీల్చబడిన; జర్జరిత= నుగ్గునుగ్గు చేయబడిన; అఖిల= సమస్తమైన; అంగులు+ఐ= అవయవాలు 
కలవారై; భయ= భీతిచేత; ఆకుల= కలవరపడిన; ఆత్ములు అగుచున్‌= మనసుగలవారు అవుతూ; సరసీరుహజాతున్‌= 
పద్మసంజాతుడైన బ్రహ్మను; చేరి= సమీపించి; తద్‌+చరణ, సరోరుహంబులకున్‌= ఆయన పాదపద్మాలకు; సమ్మతిన్‌= 
అంగీకారంతో; చాంగిలి= సాష్టాంగపడి; మొక్కి దండంపెట్టి, నములు+ఐ= అడకువ కలవారై. 

తా : శివుడి ప్రమథసేనలచే దేవతలంతా వాళ్ల కత్తులు, గదలు, చురకత్తులు వంటి పోటు ముట్టుల తాకిళ్లకు చీలి చివికిన 


ఒంటిచీకాకుతో హడలెత్తిపోయారు. ఆకులతతో బ్రహ్మను ఆశ్రయించారు. ఎవరికివారే ఒక్కుమ్మడిగా ఆతడి పాదాలకు 
సాగిలపడి మొక్కుకున్నారు. వినయంతో వంగినవారై 


క. తము ధూర్జటి సైనికు లగు, ప్రమథులు దయమాలి పెలుచ బాధించుట స 

ర్వముం జెప్పి రనుచు మైత్రే, యమునీంద్రుండు విదురుతోడ ననియెన్‌; మజియున్‌. 125 
ప్రతి : తము= దేవతలైన తమను; ధూర్జటి= భారమైన జటలుకల శివుడియొక్క సైనికులు+అగు= బంటులు అయినట్టి; 
ప్రమథులు = ప్రమథగణం; దయమాలి= కనికరం కోల్పోయి; పెలుచన్‌= ఆటోపంతో; బాధించుట = వేధించడం; సర్వమున్‌= 
ఆసాంతమున్నూూ చెప్పిరి= మొరపెట్టుకున్నారు; అనుచున్‌= అంటూ; మైత్రేయ= మైత్రేయుడనే) ముని+ఇంద్రుడు= 
మునీశ్వరుడు; విదురుతోడన్‌= విదురుడితో; అనియెన్‌= చెప్పాడు మజియున్‌= ఇంకాను... 
తా : శివుడి ప్రమథభటులు నిర్ణయతో బలాత్కారంగా తమను బాధించిన తీరునంతా ఆసాంతం దేవతలు వెళ్లగక్కుకున్నారు 
అని మైత్రేయుడు విదురుడితో చెప్పాడు. మళ్లీ 
తే. ఇంతయును మున్ను మనమున నెటింగి యున్న కతన విశ్వాత్మకుందడును గమలలోచ 

నుండు నన నొప్పు నారాయణుండు నజుండుం, జూడ రారైరి తాము దక్షుని మఖంబు. 126 
ప్రతి : ఇంతయును= దక్షాధ్వర ధ్వంసం సంగతి మొత్తమున్ను మున్ను ముందుగనే; మనమునన్‌= మనస్సులో; 
ఎలఅింగి ఉన్నకతనన్‌= తెలుసుకొని ఉన్నకారణాన; విశ్వ+ ఆత్మకుండును= సమస్తమూ (తనతేజస్సుతో) ఆవరించి ఉన్నవాడును; 
కమలలోచనుందున్‌= పద్మనేత్రుడూ; అనన్‌= అనగా ఒప్పు= తగి ఉన్నట్టి, నారాయణుండున్‌= విష్ణువూ; అజుండున్‌= 
బ్రహ్మ తాము= వారికి వారుగా; దక్షుని= దక్షునియొక్క మఖంబు= యజ్ఞం; చూడన్‌= కనడానికి; రారు+ఐరి= పోని 
(వెళ్లని) వారయ్యారు. 
తా : విశ్వం తానుగా ఉన్నవాడు, తామరసాక్షుడు అని పేర్కొనదగిన విష్ణువూ, (బ్రహ్మా, వీళ్లిద్దరూ ఆ యాగం ఇలా 
భగ్నమవుతుందని ముందే గ్రహించినవారు. కాబట్టే వారు దక్షయజ్ఞం చూడటానికి ప్రత్యక్షంగా వెళ్ళలేదు. 
వ. అని చెప్పి సుర లిట్లు విన్నవించినం జతుర్ముఖుండు వారల కిట్లనియె. 127 


ప్రతి : అని చెప్పి= అని పల్మి సురలు= దేవతలు; ఇట్లు= ఇలా; విన్నవించినన్‌= మనవి చేయగా; చతుర్‌+ముఖుందడు= 
నలుమొగాలవేలుపు (బ్రహ్మ); వారలకున్‌= ఆ దేవతలతో; ఇట్లు+అనియెన్‌= ఇలా మారు పలికాడు. 


తా : దేవతల విన్నపం విని బ్రహ్మ వాళ్లతో తిరిగి ఇలా బదులు మాట్లాడాడు. 


66 శ్రీమహాభాగవతము 


క. ఘనతేజోనిధి పురుషుం, దననయంబుం గృతాపరాధుం డయినను దామ 

ల్లన ప్రతికారముం గావిం, చిన జనులకు లోకమందు సేమము గలదే? 128 
ప్రతి : ఘన= పరమమైన; తేజస్‌ +నిధి= ఆత్మశక్తి సంపన్నుడైన; పురుషుండు= మానవుడు; అనయంబున్‌= ఎల్లప్పుడు; 
కృత= చేయబడ్డ; అపరాధుండు= తప్పు కలవాడు; అయినను= అయినప్పటికిన్ని తాము= అలా చేసినవారు; అల్లన = 
తిన్నగా? ప్రతికారమున్‌= మాజుచేతను; కావించిన= చేసిన; జనులకున్‌= లోకులకు; లోకము+అందు= జగత్తులో; 
'సేమము= బాగు; కలదు+ఏ= ఉంటుందా? ఉండదని భావం. 
తా :; మహాతలేజస్స్వరూపుడైన పురుషుడు పొరపాటున తప్పు దొర్లినవాడు అయి ఉండవచ్చు. అంతమాత్రంచేత వారిపై 
ప్రతీకారానికి పూనుకుంటే ప్రజలకు లోకంలో మేలు అనేదే మిగులదు. మంచిగా మనలేరని భావం. పొరపాటున తప్పు 
జరిగినా హాని తలపెట్టక పోవడం పెద్దల లక్షణం. 


వ. అని మజియు నిట్లనియె. 129 
ప్రతి : అని= (బ్రహ్మ హితవు చెప్పి మజియున్‌= మరొక తడవు; ఇట్లు= ఈ లాగున; అనియెన్‌= దేవతలతో మాట్లాడాడు. 
తా : అని బ్రహ్మ బోధించి, మళ్లీ దేవతల దృష్టిని మరలుస్తూ ఇలా అన్నాడు. 
క. క్రతుభాగార్హుం డగు పశు, పతి నీశ్వరు నభవు శర్వు భర్లుని దూరీ 

కృత యజ్ఞభాగుం జేసిన, యతి దోషులు దుష్టమతులు నగు మీరింకన్‌. 180 
ప్రతి : క్రతు= సవనంయొక్క భాగ= వంతుకు; అర్హుండు +అగు = తగినట్టి; పశుపతిన్‌= జీవులకు అధిపతిని; ఈశ్చ్వరున్‌= 
ఈశ్వరుని అభవున్‌= పుట్టుకలేనివానిని; శర్వున్‌= లయకారుని; భర్గుని= మన్మథుణ్ణీ, యముణ్లీ, జయించినవాణ్ణి; మీరు; 
ఇంకన్‌= ఇక; దూరీకృత= దూరంచేయబడిన; యజ్ఞభాగున్‌+చేసిన = యజ్ఞం భాగంకల వానినిగా చేసినట్టి; అతిదోషులున్‌= 
పెద్ద తప్పు చేసిన వారలూ; దుష్టమతులున్‌= హానికి తలపడిన వారలూ; అగున్‌= అగునట్టి... 
తా : పశుపతీ, ఈశ్వరుడూ, అభవుడూ, శర్వుడూ అయిన శివుడు దక్షయాగాంశకు తగినవాడు. అయినా యాగాంశ 
పంపకంలో అతణ్ణి దూరంగా పెట్టారు. ఆ సభలో సభ్యులుగా మీరున్నందువల్ల మహాపరాధకులూ, దుర్చుద్ది కారకులూనూ, 
అగు 
సీ పూని యే దేవుని బొమముడి మాత్రాన లోకపాలకులును లోకములును 

నాశ మొందుదు; రట్టి యీశుండు ఘన దురుక్య్యస్తనికాయవిద్ధాంతరంగుం 

డును బ్రియావిరహితుండును నైనవాం డమ్మహాత్మునిం ద్రిపురసంహారకరుని 

మఖపునస్సంధానమతి నపేక్షించు మీరలు సేరి శుద్ధాంతరంగు లగుచు 


తే. భక్తినిష్టలం దత్పాదపద్మయుగళ, ఘనపరి[గ్రహపూర్వంబు గాంగ నతని 
శరణమొందుం దతండు ప్రసన్నుండయినం దివిరి మీ కోర్కి సిద్ధించు దివిజులార! 131 


ప్రతి : పూని= కడగి; ఏ దేవుని= ఏ దేవుడి; బొమముడిమాత్రాన= కనుబొమలు బిగించినంతనే; లోకపాలకులును= 
దిక్కుల ఏలికలూ; లోకములును= ప్రజలున్న్యూ నాశము = చేటును; ఒందుదురు= పొందుతారో; అట్టి= అటువంటి 


చతుర్ధస్కంధము 6/7 


మహత్తుగల; ఈశుండు= పరమశివుడు; ఘన= ఎక్కువయిన,; దుర్‌+జిక్తి= చెడ్డమాటలనే; అస్ర= అమ్ములయొక్క నికాయ= 
సమూహంతో; విద్ధ= గాయపడ్డ; అంతరంగుండును= హృదయం కలవాడునూ; ప్రియా= ఇష్టసఖీ; విరహితుండును = 
లేనివాడునూ; ఐనవాదడు= అయినట్టివాడు; ఆ+మహాత్మునిన్‌= ఆ ఘనపురుషుని;ి మఖ= క్రతువును; పునః= తిరిగి; 
సంధాన= ఒనగూర్చునట్టి; మతిన్‌= బుద్దిని; అపేక్షించు= కోరుకునే; మీరలు= మీరు; త్రిపుర సంహారకరునిన్‌= మూడు 
పురాలను మట్టుబెట్టిన శివుని; చేరి= చెంతకువెళి; శుద్ధ= నిర్మలమైన; అంతరంగులు = హృదయులు; అగుచున్‌= అవుతూ; 
భక్తిన్‌= భయంతో కూడిన స్నేహంతోనూ; నిష్టలన్‌= ఎడతెగని శ్రద్ధతోనూ; తద్‌= ఆతన్ని పాద పద్మయుగళ= చరణారవిందాల 
జంటను, ఘన= దృఢంగా; పరిగ్రహ= పట్టుకొనడం; పూర్వంబు+కాగన్‌= మొదటిది అవునట్లుగా? అతని= ఆ శివుడి; 
శరణము = రక్షణం; ఒందుండు= పొందండి; దివిజులారా! = దేవతలార!; అతండు= ఆ శివుడు; ప్రసన్నుండు, అయినన్‌= 
దయగలవాడు అయినచో; తివిరి= ప్రయత్నంతో; మీ కోర్కె= మీ అభీష్టం; సిద్ధించున్‌= ఈడేరుతుంది. 


తా : పనిపడి ఆ మహాదైవం మహాక్రోధుడయితే, ప్రజలు నామమాత్రానికి కూడా మిగలని వారవుతారు. అంతటి శివుడి 
ఎద పుల్లవిరుపు మాటలనే బాణాలపొదితో గాయపడింది. సతీదేవి ఆత్మాహుతి చేసుకోవటంవల్ల భార్యా విరహమూ 
దానికి తోడయింది. ఆ యాగాన్ని తిరిగి సంధానింప చేయాలని మీ అందరి అభిలాష. అందుకుగాను ఆ పరమహృదయుని, 
త్రిపురాలను దగ్ధంచేసిన ఆ ఘనుని దరిచేరండి. నిర్మలమైన అంతుకరణంతో ముందుగా ఆతడి పాదపద్మాలను విడవక 
గట్టిగా పట్టుకొనంది. భక్తిశద్ధలతో శరణువేడండి. ఓ దేవతలారా! ఆ శివుడి కనికరం దక్కినట్లయితే మీ కోర్కె నెరవేరిన 
వారవుతారు. 


విశే : విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అను ముగ్గురు రాక్షసులు మూడుపురాలరూపంలో లోకానికి హాని కల్టిస్తుండగా 
శివుడు వారిని సంహరించిన కథ ఇక్కడ అనుసంధేయం. 


వ. అని మజియు నిట్లనియె; న ద్దేవుని డాయం జన వెజతు మని తలంపకుం; దతనిం జేరు నుపాయం 
బెళింగింపు మంటిరేని నేను నింద్రుండును మునులును మీరలును మతజియు దేహధారు లెవ్వరేని న 
మహాత్ముని రూపంబు నతని బలపరాక్రమంబుల కొలందియు నెజుంగం జాల; మతండు స్వతంత్రుండు 
గావునం దదుపాయం బెటింగింప నెవ్వండు సమర్శుండగు? నయిన నిపుడు భక్తపరాధీనుండును శరణాగత 
రక్షకుండును నగు నీశునిం జేరంబోవుద మని పలికి పద్మసంభవుండు దేవ పితృగణ ప్రజాపతులం గూడి 
కైలాసాభిముఖుండై చని చని. 132 

ప్రతి : అని= బ్రహ్మ దేవతలకు చెప్పి; మజియున్‌= మళ్లీ! ఇట్లు= ఇలా; అనియెన్‌= ప్రస్తావించాడు; ఆ+దేవుని= ఆ 
శివదేవుని డాయన్‌+చనన్‌= దాపుకి వెళ్లడానికి; వెజతుము= భయపడుతున్నాం; అని= అని; తలంపకుండు= 
అభిప్రాయపడకండి; అతనిన్‌= ఆ శివుణ్ణి; చేరు= సమీపించుటకు; ఉపాయంబు= వెరవు; ఎటింగింపుము = తెలపండి; 
అంటిరి+ఏనిన్‌= అన్నట్లయితే; నేనున్‌= విధాత నయిన నేనూ; ఇంద్రుండును= దేవేంద్రుడదూ; మునులును= బుషులూ; 
మీరలును= వేల్పులయిన మీరూ] మథఖియున్‌= ఇంకా; దేహధారులు= శరీరులూ; ఎవ్వరు+ఏనిన్‌= ఎవ్వరయినా; 
ఆ+మహా+ఆత్ముని= ఆ శివుడి యొక్క రూపంబున్‌= సహజ ఆకారాన్ని అతని= ఆశివుని యొక్క బలపరాక్రమంబులన్‌= 
సత్తువ, శౌర్యాలయొక్క కొలందియున్‌= మితినీ; ఎజుంగన్‌= తెలుసుకోవడానికి; చాలము= సమర్భులం కాము; అతండు= 
ఆ శివుడు; స్వతంటత్రుండు= తనకునచ్చినట్లు నడచు కొనేవాడు; కావునన్‌= కాన; తద్‌= ఆ; ఉపాయంబు= నేర్పును; 


68 శ్రీమహాభాగవతము 


ఎటింగింపన్‌= తెల్పను; ఏ+వాడు= ఏ ఒక్కడు; సమర్థుండు +అగున్‌= నేర్పరి అవుతాడు?; అయినన్‌= అయినా సరే; 
ఇపుడు= ఈ వేళు భక్తపర+అధీనుండును= భక్తులకు లోబదేవాడూూ శరణ+ఆగత= కాపుదల కోరివచ్చిన వాళ్లను; 
రక్షకుండునున్‌= ఆదుకునే వైఖరికలవాడునూ; అగు= అయినట్టి, ఈశునిన్‌= ఐశ్వర్యయుతుడైన శివుణ్ణి; చేరస్‌= కలియడానికి; 
పోవుదము= వెళ్ళివద్దాం; అని పలికి= అని చెప్పి; పద్మసంభవుండు= బ్రహ్మ దేవగణ = దేవతలను; పితృగణ= పితృదేవతలను; 
ప్రజాపతులన్‌= ప్రజాపతులను; కూడి= కలసి; కైలాస అభిముఖుండు+ఐ= కైలాసం వైపు మొగమైనవాదై; చని చని= 
వెళివెళ్లి... 


తా : అని బ్రహ్మ దేవతలకు చెప్పి మరొక విషయాన్ని ఇలా చెప్పుకొచ్చాడు. ఆ మహామహానని సన్నిధికి పోవడానికి మాకు 
బెరుకు అని తలపోయకండి. ఆ శివుణ్ణి చేరుకునే ఉపాయం గగ్రహించుకోవాలని ఉన్నట్లయితే ఈ మాటలు వినండి. నేను 
గాని, ఇంద్రుడుగాని, మునులుగాని, మీరుగాని ఇంకా జీవులు మరెవరైనాగాని ఆ పరమాత్ముడి యథార్థమైన రూపునూ, 
అతడి శక్తి వీర్యాల పరిమితిని తెలుసుకోవడానికి ఉన్నశక్తి చాలదు. ఆ శివుడు తనదైన మనస్తత్వంతో నడుచుకోగల 
స్వతంత్రుడు. ఆ వెరవు ఇది అని వెల్లడించుటం ఎవరివల్ల కాని పనే. అయినా సరే భక్తులకు లొంగి, శరణు కోరిన వారిని 
ఆదుకునే స్వభావం గల ఈశ్వరుణ్ణి కలసి రావడానికి ఈ పూటే బయలుదేరుదాం అని చెప్పి బ్రహ్మ, దేవతలనూ, 
పితృదేవతలనూ, ప్రజాపతులను అందరిని జట్టులుగా కూడగట్టుకొని నేరుగా కైలాసం దిశగా తరలిపోయాడు. చాలా 
దూరం సాగినాక 


ఉ. భాసురలీలం గాంచిరి సుపర్వులు భక్తజనైకమానసో 
ల్లాసముం గిన్నరీజనవిలాసము నిత్యవిభూతిమంగళా 
వాసము సిద్ధగుహ్యక నివాసము రాజతభూవికాసికై 
లాసముం గాంతినిర్జితకులక్షితిభృత్సుమహద్విభాసమున్‌. 198 


ప్రతి : సుపర్వులు= దేవతలు; భాసురలీలన్‌ = చక్కగా ప్రకాశించే క్రియలో; భక్తజన= భక్తులకు; ఏక= ముఖ్యంగా; 
మానస= మనస్సుకు; ఉల్లాసమున్‌= సంతోషం కూర్చేది; కిన్నరీజన= కిన్నరప్రీలోకం యొక్క విలాసమున్‌= సొగసు 
చేష్టల విశేషం కలదీ; నిత్య విభూతిమంగళ= శాశ్వతమైన ఐశ్వర్యానికీ, శుభాలకు; ఆవాసము= నిలయం అయినది; 
సిద్ధ= (అణిమాది) సిద్దులు అయినవారిని;ి గుహ్యక= యక్షులకూ నివాసము= నిలయమూ; రాజత భూవికాసి= 
వెండిభూములతో ప్రకాశిస్తున్న కాంతి= ఆ వన్నెలచే; నిర్ణిత= గెలిచిన; కులక్షితిభృత్‌= కులపర్వతాలతో కూడిన; సుమహత్‌= 
మంచిఘనత గల; విభాసమున్‌= శోభ కలదిన్ని అయిన; కైలాసమున్‌= కైలాసగిరిని; కాంచిరి= దర్శించారు. 

తా : దేవతలు కైలాసపర్వతాన్ని చక్కగా కంటినిండుగా చూశారు. ఆ శైలం ప్రముఖంగా సేవకుల మదికి ఆనందమయమపైంది. 
అది కిన్నరుల కేల్డీ విహారభూమి. అది నిచ్చలూ వైభవం కలది. అది శుభాలకు ఆలయమైంది. అది సిద్దులు, గుహ్యకులు 


వంటి దేవయోనులకు వాసన్థ్ధానమైంది. అది వెండి కాంతుల నేల కలది, అది స్వయం ప్రయుక్త ప్రకాశంలో కులపర్వతాలను 
మించిపోయిన గొప్ప ప్రత్యేకమైన శోభ కలది. 


వే ధాతువిచిత్రితోదాత్తరత్నప్రభాసంగతోజ్వలతుంగశ్ళంగములును 
గిన్నరగంధర్వకింపురుషాప్పరోజననికరాకీర్ణసానువులును 


చతుర్ధస్కంధము 69 


మానితనిఖిలవైమానికమిథున సద్విహరణైకశుభప్రదేశములును 
గమనీయనవమల్లికాసుమనో వల్లికామతల్లీలసత్మందరములు 


తే. నమరసిద్ధాంగనాశోభితాశమములు, విబుధజనయోగ్యసంపన్నివేశములును 
గలిగి బహువిధపుణ్యభోగముల నొప్పు వినుతసుకృతములకు దండ వెండికొండ. 134 


ప్రతి : వెండికొండ= రజతాద్రి;ి ధాతు= గైరికాది ధాతువులచే; విచిత్రిత= చిత్ర విచిత్రంగా చేయబడిన; ఉదాత్త= 
గొప్పవైన; రత్నప్రభా= రతనాల వన్నెలతో; సంగత= కూడిన; ఉజ్వుల= బాగా ప్రకాళిస్తున్నట్టి; తుంగ= ఎత్తయిన; 
శృంగములు= శిఖరాలును; కిన్నర= కిన్నరులు; గంధర్వ= గంధర్వులు; కింపురుష కింపురుషులు; అప్పరస్‌+జన = 
దేవజన్ములైన అప్సర స్త్రీల యొక్క నికర= మొత్తంతో; ఆకీర్ణ= అంతటానిండి ఉన్న సానువులును= చరియలూ; మానిత= 
గౌరవించబడే; నిఖిల= సమస్తమైన; వైమానిక= విమానాలు ఎక్కి సంచరించే; మిథున= దివ్యుల జంటలకు; సద్‌= 
యోగ్యంగా? విహరణ = వేదుకపడి తిరుగదానికి; ఏక= ముఖ్యమైన; శుభప్రదేశములును= క్షేమంకరమైన స్థలాలు; 
కమనీయ = కోరదగిన; నవమల్లికా= విరజాజి; సుమనః +వల్లికా మతల్లీ= శ్రేష్టమైన పూదీవలతో; లసత్‌= ప్రకాళిస్తున్న; 
కందరములున్‌= గుహలును; అమర= దేవతల; సిద్ధ= సిద్దుల; అంగనా= కాంతల చేత; శోభిత= శోభిల్లిన; ఆశ్రమములు= 
కుటీరాలు; విబుధజన= దేవతలకు; యోగ్య= తగ్గ సంపత్‌= సిరిగల; నివేశములును= ఇళ్లున్నూ కలిగి= ఉండి; 
బహువిధ= పలు ప్రకారాలైన; పుణ్య= శుభంకరమైన; భోగములన్‌= సంపదలతో; ఒప్పు= ప్రకాశించే; వినుత= కీర్తించబడే; 
సుకృతములకున్‌= సత్మార్యాలకు; దండ = సరం వంటిది. 

తా : ఆ వెండికొండ కొమ్ములు రంగురంగుల గైరికాది ద్రవ్యాలతో, నిరంతరమైన రతనాల వన్నెల మిశ్రమంతో పైపైకి 
ఎంతో ఎత్తున ప్రకాశిస్తుంటాయి. ఆ కొండమీది విశాలసమ ప్రదేశాలు, కిన్నరులు, గంధర్వులు, కింపురుషులు, అచ్చరల 
గుంపులతో కిటకిటలాడుతుంటాయి. కొండప్రదేశాలు, మాన్యులు, విమానవిహారులు అయిన దేవదంపతుల వినోద 
విహారాలకు మేలుగా ఉంటాయి. కొండగుహలు, నవకమైన విరజాజి పూల తీగల కప్పుతో మనోహరంగా ఉంటాయి. 
పర్ణశాలలు, దేవతల సిద్ధుల ఇల్లాండ్రతో అందగిస్తుంటాయి. దేవతలగ్భహాలు, వారి వారి కలిమికి అనువుగా ఉంటాయి, 
వెరసి పెక్కువిధాలుగా ఒప్పే శుభసంపదలకు, మెప్పుగల మంచిపనులకు హారం వంటిది ఈ వెండికొండ. 

విశే : మతల్లి, మతల్లిక, మచర్చిక - పదములు శ్రేష్టతా వాచకాలు సమాసంలో ఉత్తరపదంగా వస్తుంటాయి. 


వ. అది మజీయును మందార పారిజాత సరల తమాల సాల తాల తక్కోల కోవిదార శిరీషార్డున చూత 
కదంబ నీప నాగ పున్నాగ చంపక పాటలాశోక వకుళ కుంద కురవక కన కామ శతపత్ర కింశు కైలా 
లవంగ మాలతీ మధూక మల్లికా పనస మాధవీ కుటజోదుంబ రాశ్వళ్థ పక్ష వట హింగుళ భూర్ణ పూగ 
రాజపూగ జంబూ ఖర్జూ రామ్రాత ప్రియాళు నారికేళేంగుద వేణు కీచక ముఖర తరుశోభితంబును, గలకంఠ 
కాలకంఠ కలవింక రాజకీర మత్తమధుకర నానా విహంగ కోలాహల నినదబధిరీభూత రోదోంతరాళంబును, 
సింహ తరక్షు శల్య గవయ శరభ శాఖామృగ వరాహ వ్యాఘ్రకుర్కుర రురు మహిష వృక సారంగ ప్రముఖ 
వన్యసత్త్వ సమాశ్రయ విరాజితంబును, గదళీషండ మండిత కమల కహ్లార కైరవ కలిత పులినతల లలిత 
కమలాకర విహరమాణ కలహంస కారండవ సారస చక్రవాక బక జలకుక్కుటాది జలవిహంగకుల కూజిత 


70 శ్రీమహాభాగవతము 


సంకులంబును, సలిల కేళీవిహరమాణ సతీరమణీ రమణీయ కుచమండల విలిప్తమృగమద మిళిత 
హరిచందన గంధ సుగంధి జలపూరిత గంగా తరంగిణీ సమావృతంబును నైన కైలాస పర్వతంబు వొడగని 
యరవింద సంభవ పురందరాది దేవగణంబు లత్యద్భుతానందంబులం బొంది ముందటం దారహీర 
హేమమయ విమాన సంకులంబును; బుణ్యజన మానినీ శోభితంబును వైన యలకాపురంబుం గడచి 
తత్పుర బాహ్య ప్రదేశంబునం దీర్ధపాదుందైన పుండరీకాక్షు పాదారవింద రజః పావనంబును, రతికేలీ 
వ్యాసంగ పరిశ్రమ నివారక సలిల కేళలీవిలోల దేవ కామినీ పీనవక్షోజ విలిప్తకుంకుమ పంక సంగత 
పిశంగవర్ణ వారిపూర విలసితంబునునై, నందాలక నందాభిధానంబులు గల నదీద్వితయంబు దాంటీి 
తత్పురోభాగంబున వనగజసంఘృష్టమలయజపరిమిళితమలయపవనాస్వాదననముహుర్ముహురున్ముదిత 
మానస పుణ్యజనకామినీకదంబంబును, వైదూర్యసోపాన సమంచిత కనకోత్పల వాపీ విభాసితంబును, 
గింపురుషసంచారయోగ్యంబును నగు సౌగంధిక వన సమీపంబు నందు. 135 


ప్రతి : అది= ఆ వెండికొండ; మజియును= ఇంకనూ; మందార= మందార వృక్షాలు; పారిజాత= పారిజాతవృక్షాలు; 
సరల= తెల్లతెగడచెట్లు తమాల= చీకటి చెట్లు; సాల= మద్దిచెట్లు; తాల= తాడిచెట్లు తక్కోల= తక్కులపుచెట్లు; కోవిదార= 
రక్తకాంచన వృక్షాలు; శిరీష= దిరిసెన చెట్లు; అర్జున = తెల్లమద్ది చెట్లు; చూత= మామిడి చెట్లు) కదంబ= కడిమిచెట్టు; 
నీప= మంకెనచెట్లు; నాగ= పొన్న చెట్లు పున్నాగ= సురపొన్నచెట్లుు చంపక= సంపెగ చెట్లు; పాటల= కలిగొట్టుచెట్లు; 
అశోక= కంకేళి వృక్షాలు; వకుళ= పొగడచెట్లు కుంద= మల్లెచెట్లుు కురవక= ఎ(ర్రగోరంట చెట్లు; కనక= పచ్చసం పెంగచెట్టు 
ఆ(మ= మామిడిచెట్టు శతపత్ర= తామరలు; కింశుక= మోదుగుచెట్టు ఏలా= ఏలక్మాయలచెట్లు లవంగ= కరాపువుచెట్సు; 
మాలతీ= జాజిచెట్లు) మధూక= ఇప్పచెట్లు; మల్లికా= మల్లె తీగలు; పనస= పనసచెట్లు; మాధవీ= పూలగురివిందతీగలు; 
కుటజ= కొండమల్లెచెట్లు; ఉదుంబర= మేడిచెట్టు; అశ్వత్థ = రావిచెట్లు; ప్లక్ష= జువ్విచెట్లు వట= మళ్టిచెట్లుు హింగుళ= 
ఇంగువచెట్లు భూర్ణ్ద= బుజపత్తిరిచెట్లు పూగ= పోకచెట్లు రాజపూగ= రాజపూగ చెట్లు) జంబూ= నేరేడు చెట్టు; ఖర్జూర = 
ఖర్జూరం చెట్లు: ఆమ్రాత= అంబాళపుచెట్లు; ప్రియాళు= మోరటిచెట్లు; నారికేళ= కొబ్బరిచెట్లు; ఇంగుద= గారచెట్లు; 
వేణు= వెదురుచెట్స్లు; కీచక= సన్నవెదురుచెట్లుు ముఖర= మొదలైన; తరు= చెట్లతో; శోభితంబును= అలంకరించబడినదీ; 
కలకంఠ= కోకిలలు; కాలకంఠర= నెమళ్లు కలవింక= ఊరపిచ్చికలు; రాజకీర= రాచిలుకలు; మత్తమధుకర= గండుతుమ్మెదలు; 
నానావిహంగ= రకరకాల పక్షుల; కోలాహల= కలకలల; నినద= కూతలతో; బధిరీభూత = చెవుడుపుట్టెలా చేయబడ్డ; 
రోదస్‌= ఆకాశం యొక్క అంతరాళంబును = నడిమిచోటు కలది; సింహ= సింహాలు; తరక్షు= సివంగులు; శల్య= ఏదు 
పందులు; గవయ = కారుదున్నలు; శరభ= మీగండ్ల మెకాలు; శాఖామృగ= కోతులు; వరాహ= అడవిపందులు; వ్యాఘ్ర= 
పులులు; కుర్ముర= కుక్కలు; రురు= నల్లచారల దుప్పులు; మహిష= దున్నలు; వృక= తోదేళ్లు; సారంగ= లేళ్లు; ప్రముఖ= 
మొదలైన; వన్యసత్ష= అడవి జంతువులకు; సమాశ్రయ= ఆశ్రయమై; విరాజితంబును= మిక్కిలి శోభిల్లుతున్నద్రీ, కదళీషండ= 
అరటితోటలతో; మండిత = అలంకృతమైన; కమల= పద్మాలతో; కహ్లార= సౌగంధికాలతో; కైరవ= తెల్లకలువలతో; కలిత= 
కూడిన; పులినతల= ఇసుక దిన్నె ప్రదేశాలు; లలిత= మనోజ్ఞమైన; కమలాకర= సరోవరాల్తో; విహరమాణ = విహరిస్తున్న; 
కలహంస= రాచహంసల; కారందడవ= కొంగలు; సారస= బెగ్గురులు; చక్రవాక= జక్కవలు; బక= కొంగలు; జలకుక్కుట= 
నీటికోళ్లు; ఆది= మొదలైన; జలవిహంగకుల= నీటి పిట్టల గుమియొక్క కూజబిత = కూతలతో; సంకులంబును= ఒకటితో 


చతుర్ధస్కంధము 71 


ఒకటి కలసి పోయినదీ; సలిలకేళీ= జలక్రీడలయందు; విహరమాణ= విహరిస్తున్న సతీరమణీ= భవానీదేవి యొక్క 
రమణీయ = సుందరమైన; కుచమండల= స్తనభాగంలో; విలిప్త= బాగా పులుముకోబడిన; మృగమద= కస్తూరిపరిమళంతో; 
మిళిత= కూడిన; హరిచందన = పసుపు వన్నె గంధంయొక్క గంధ= వాసనగల; సుగంధి= పరిమళాలతో మిశ్రితమైన; 
జలపూరిత= నీటితో నింపబడిన; గంగా తరంగిణీ= గంగానదితో; సమావృతంబునున్‌+ఐన= నలుపక్కలా చుట్టుకొన్నదీ 
అయిన; కైలాస పర్వతంబు = కైలాసగిరిని; పొడగని= గుర్తించి; అరవిందసంభవ = (బ్రహ్మ పురందర= దేవేంద్రుడు; ఆది= 
మొదలైన; దేవగణంబులున్‌= దేవతల వర్దాలు; అతి+అద్భుత= కనీ వినీ ఎరుగనంత ఆశ్చర్యాన్ని ఆనందంబున్‌= 
సంతోషాన్ని పొంది= అనుభవించి; ముందటన్‌= ముంగల; తార= ముత్యాలు; హీర= రవ్వలు; హేమమయ:= బంగారు 
నిండిన; విమాన = దివ్యరథాలతో; సంకులంబునున్‌= పర్యాకులమైన; పుణ్యజన = పుణ్య జనులయొక్క మానినీ= వెలదులతో, 
శోభితంబునున్‌+ఐన = విలసిల్లేది అయిన; అలకాపురంబున్‌= అలకాపట్టణాన్ని కడచి= దాటి తద్‌+పుర= ఆ అలకానగరానికి; 
బాహ్యప్రదేశంబునన్‌= వెలుపలి స్థలంలో; తీర్ధపాదుండు+ఐన = పవిత్రపాదాలు కలవాడయిన; పుండరీక +అక్షు= 
విష్ణువుయొక్క పాద+అరవింద= పద్మాలవంటి పాదాలయొక్క రజస్‌= పరాగంచే; పావనంబును= పవిత్రమైనది; రతికేల్లీ= 
శృంగార క్రీడలందలి; వ్యాసంగ= అత్యాసక్తి వలని; పరిశ్రమ= అలసటను; నివారక= పోగొట్టునట్టి; సలిలకేల్లీ= ప్రీ 
పురుషుల జలక్రీడల్లో; విలోల= కదల్తున్న దేవకామినీ= అప్పరసలయొక్క పీనవక్షోజ= బలిసిన కుచములందు; విలిప్త= 
ఎక్కువగా అద్దబడదిన; కుంకుమపంక= కుంకుమపూవు లేపనంతో; సంగత = కూడిన; పిశంగవర్ణ= గోరోజనం వన్నె కల్గిన; 
వారిపూర = నీటి వెల్లువతో; విలసితంబునున్‌+ఐ= ప్రకాళించేది ఐ; నందా, అలకనందా, అభిధానంబులు, కల= నంద 
అలకనంద అనే పేర్లుగల; నదీ ద్వితయంబున్‌= జంటనదులను; దాంటి= కడచని; తద్‌= అక్కడ; పురస్‌+భాగంబున = 
ముందుపట్టున; వనగజ= అడవి ఏనుగులు; సంఘృష్ట= ఒరసు కొనడంవల్ల కల్గిన; మలయజ= చందనం చెట్లయొక్క 
పరిమళిత= మనోహరమైన సువాసనలుగల) మలయపవన = దక్షిణం పక్కకొండ గాలిని; ఆస్వాదన = అనుభవించడంవల్ల; 
ముహుర్‌+ముహుర్‌= మాటిమాటికి; ఉత్‌+ముదిత= ఉప్పాంగింపచేస్తున్న మానస= మనస్సుగల; పుణ్యజనకామినీ= 
యక్ష స్త్రీల; కదంబంబును= సమూహమున్ను) వైదూర్య= పచ్చలు పొదిగిన; సోపాన = మెట్లతో; సమంచిత= చక్కగా ఉన్న; 
కనక= బంగారురంగు గల; ఉత్పల= కలువపువ్వులుగల; వాపీ= బావులతో; విభాసితంబును= శోఖభించేది; కింపురుష= 
కింపురుషులకు; సంచారయోగ్యంబునున్‌ +అగు = తిరుగుటకు తగినదీ అయిన; సౌగంధికవన= ఎర్రకలువ పూ మొక్కల 
తోట; సమీపంబున్‌+అందు= దగ్గర... 


తా :; మందారాలు, పారిజాతాలు, తెల్లతెగడ, చీకటిమాను, మద్ది, తాడి, తక్కల, రక్తకాంచన, దిరిసెన, తెల్లమద్ది, మామిడి, 
కడిమి, ప్రబ్బలి, పొన్న సురపొన్ను సంపెగ, పాటలి, అశోక, పొగడ, మల్లె, ఎ(ర్రగోరంట, పచ్చసంపెగ, మామిడి, 
తామర, మోదుగు, ఏలక్మాయ, లవంగ, జాజి, ఇప్ప, మల్లియ, పనస, గురివింద, కొండమల్లె, అత్తి, రావి, జువ్వి, మళ్చి, 
ఇంగువ, భుజపత్తిరి, పోక, రాజపూగ, నేరెడు, ఖర్జూరం, అంబాళం, ప్రియాళు, కొబ్బరి, గార, వెదురు, మొదలైన గాలికి 
గలగల మోగే చెట్లతో, రక రకాల ('ద్రుమాలతో, గుబురు పొదలతో, పూలమొక్కలతో ఆ వెండికొంద అలరారుతుంది. 
కోయిలలు, నెమళ్లు, ఊరబిచ్చుకలు, రాచిలుకలు, గండుతుమ్మెదలు వంటిభిన్న భిన్నపక్షుల కూహూ, కేగ్రో. కిచకిచ, 
ర్సుంకారాది కూతలు అన్ని వైపులనించి మరేదీ విన్సించనంతగా గింగురుమంటున్నాయి. సింహాలు, సివంగులు, ఏదుపండులు, 
ఎద్దులు, మీగండ్లమెకాలు, కోతులు, అడవి పందులు, పెద్ద పులులు, కుక్కలు, దుప్పులు, దున్నలు, తోదేళ్లు, లేళ్లు, 
మొదలైన అడవిజంతువులకు నెలవై శోభిస్తుంది. అరటి తోపులతోనూ, విచ్చుకున్న తామరలు, ఎ(ర్ర, తెల్ల కలువపూల 
శోభతోనూ తిన్నని ఇసుకప్రదేశాలతోనూ అందగిస్తున్న మంచి కొలనులున్నూూ ఆ సరస్సుల్లో స్వేచ్చగా, అటు ఇటు 


72 శ్రీమహాభాగవతము 


తిరుగాడే రాయంచలు, కొంగలు, బెగ్గురులు, జక్కవ పిట్టలు, కొంగలు, నీటికోళ్లు మొదలుగా పోగయిన నీటి పిట్టల 
కలకలరవాలు, ఒక దానితో ఒకటి కలిసిపోయి చెవులు చిల్లులు పడేంత రొదలతో విరాజిల్లుతుంది. జలకాలాటల 
వేడుకల్లో సతీదేవి చక్కటి కుచ మండలాల్లో దట్టంగా పులుముకొన్న కస్తూరిపరిమళంతో పచ్చగంధం పరిమళం మేళవించిన 
నీటి ప్రవాహంతో గంగానది నిండుగా ఆనందాన్ని అందింపచేస్తోంది. ఆ కైలాస శిఖరాన్ని బ్రహ్మ, ఇంద్రుడు, మొదలైన 
దేవతలందరూ దర్శించి చెప్పలేనంత ఆశ్చర్యానందాల్లో మునిగి తేలారు. తమ ముందరే ముత్యాలు రవ్వలు పొదిగిన 
బంగారు విమానాలతో నిండి ఉన్నట్టి, పుణ్యకాంతలతో కళ కళలాడుతున్నట్టి అలకాపట్టణాన్ని దాటారు. ఆ అలకానగరానికి 
వెలుపలగా నంద, అలకనంద అనే రెండు నదులు జమిలిగా ప్రవహిస్తుంటాయి. అవి పుణ్యప్రదమైన తీర్ధపాదుడైన 
విష్ణుమూర్తి పాదపద్మాల ధూళిరేణువులతో పవిత్రమైనవి. శృంగార క్రీడాసక్తిగల జంటల బడలిక సేద తీర్చే ఓలలాటలకు 
అనువైనవి. ఆ జలవిహారాల్లో అటు ఇటు కదలాడే ఘనకుచాలమీది కుంకుమపూల/పూత కలసిపోయి గోరోజనం 
రంగుకు తిరిగిన నీటి వెల్లువ గల ఆ నదులను దాటి ముందుకు కదిలారు. ఆ తరువాత తెల్ల/ఎర్ర కలువపూల 
సౌగంధికవనం తమ ముందర అగపడింది. ఆ పెంపుడు తోటలో అడవి ఏనుగుల రాపిడివల్ల చందనంచెట్ల నుంచి 
ఘుమఘుమ సువాసనలు మోసుకొస్తున్న కొండగాలిని తదవలు తడవలుగా అనుభవిస్తూ తన్మయులయిపోతున్న యక్షిణుల 
మూక ఉంది. ఆ వనంలో పచ్చలు తాపిన మెట్లతో, పసిమిపూసిన కలువపూలతో, దిగుడు బావులు నిండుగా ముచ్చటగా 
ఉన్నాయి. ఆ పూలతోట కింపురుషుల సంచారాలకు అనువుగా ఉంది. ఈ పుష్పవనాన్ని ఆనుకొని 


+ బ్రహ్మాదులు దక్షిణామూర్తి రూపుం డగు నీశ్వరుని స్తుతించుట 1 


బ్ర 


ఉజ్జ్వలంబయి శతయోజనంబుల పొడ వొగిం బంచసప్తతియోజనముల 
పజపును గల్లి యేపట్టునం దలజుంగని నీడ శోభిల్ల నిర్ణీత మగుచుం 
బర్జశాఖాసమాకీర్ణమై మాణికృ్యములం బోలంగల ఫలములం దనర్చి 
కమనీయసిద్ధయోగక్రియామయమయి యనఘముముక్షుజనాశయంబు 


తే. భూరిసంసారతాపనివారకంబు, నగుచుం దరురాజ మనంగ బెం పగ్గలించి 
భక్తజనులకు నిచ్చలుం బ్రమద మెసంగ, వలయు సంపద లందు నావటము వటము. 186 


ప్రతి : ఉత్‌+జ్వలంబు +అయి= ప్రకాశిస్తున్నదై; శతయోజనంబులు= వంద ఆమడల; పొడవు = నిడివి (ఎత్తు); ఒగిన్‌= 
చక్కగా పంచసప్తతి యోజనముల = డెబ్బి అయిదు ఆమడల; పఅపును= వెడల్పును; కల్లి= ఉండి; ఏ+పట్టునన్‌= 
ఎటుపక్క నుంచి అయినా (నలువైపులా); పర్ణ= ఆకులతో; శాఖా= కొమ్మలతో; ఆకీర్ణము+ఐ= అలుముకొని ఉన్నదై; 
తజుంగని= ఏ కాలమూ వెలితిపడని; నీడన్‌= ఛాయతో; శోఖిల్లన్‌= వెల్గొందగా; నిర్ణీతము+అగుచున్‌= అమర్చబడిందిగా 
అవుతూ; మాణిక్యములన్‌= కెంపులతో; పోలన్‌+కల= సాటిరాగల; ఫలములన్‌= దోర పండ్లతో; తనర్చి= ఒప్పి; కమనీయ= 
కోరదగిన; సెద్ధయోగ= అణిమాదుల్లో ఒక మహిమ కల్గిన; క్రియామయము+అయి= యోగసాధనలో ఒకటైన కర్మయోగరూపం 
కలదై; అనఘ = పుణ్యమూర్తులైన; ముముక్షు= మోక్షవాంఛగల; జన = సిద్ద పురుషులకు; ఆశయంబు = ప్రాపు అయినదిన్ని 
భూరి= పెద్దదైన; సంసార= జీవలోకం యొక్క తాప= బాధను; నివారకంబున్‌= పోగొట్టేది; అగుచున్‌= అవుతూ; 
తరురాజము= పెద్దమాను; అనంగన్‌= అనేట్లు; పెంపు= వపుదల; అగ్గలించి= అతిశయించి; భక్తజనులకు= భక్తకోటికి; 


చతుర్ధస్కంధము /3 


నిచ్చలున్‌= కలకాలం; ప్రమదము= సంతోషం; ఎసంగన్‌= పెంచే విధాన; వటము= మర్రిమాను; వలయు= అవసరమైన; 
సంపదలందు= సమృద్ధిలో; ఆవటము= పొందికైనది. 


తా: ఆ పూలవనం పక్కనే ఒక పెద్ద వటవృక్షం కంటికి అనింది. ఆ మర్రిమాను వందయోజనాల నిడివి, డెబ్బె అయిదు 
యోజనాల వైశాల్యం కల్గి ఉంది. ఆ చెట్టు పచ్చ పచ్చటి ఆకుల రెమ్మలతో కొమ్మలతో గుబురుగా అల్లుకొని గుమ్మటంగా 
ఉంది. ఎటుపక్కనుంచి చూచినా ఆ చెట్టు నీడపట్టుకు ఏమీ కొదువ ఉండదు. పక్వానికివచ్చిన కెంపురంగు పండ్లగుత్తులతో 
ఇంపుగా ఉంది. ఆ నీడ సిద్ధక్రియాయోగాభ్యాసకులకు ఆటపట్టుగాను, పుణ్యస్వరూపులైన మోక్షగాములకు ఉనికి పట్టుగాను, 
మహాసంసారమనే తాపానికి నివారకంగాను ఉంటుంది. చేవదేళిన ఆ మర్రి “అబ్బ! చాలగొప్పమాను' అని అనేట్లు 
చేస్తున్నది. భక్తకోటిని ఎపుడూ ఆనందపరుస్తూనే ఉంటుంది. ఆ వటం వలసినంత ఐశ్వర్యప్రాప్తికి పొందికైనది. 


వ. ఆ వృక్షమూలతలంబున. 137 
ప్రతి: ఆవృక్ష= ఆ వటం; మూలతలంబున= మొదలు ప్రదేశంలో... 
తా: ఆ మర్రిమాను మూలంలో 


న్‌ ఇద్ధసనందాదిసిద్ధసం సేవితు శాంతివిగ్రహుని వాత్సల్యగుణునిం 
గమనీయలోకమంగళదాయకుని శివు విశ్వబంధుని జగద్వినుతయశుని 
గుహ్యకసాధ్యరక్షోయక్షనాథకుబేర సేవితుని దుర్వారబలుని 
నుదితవిద్యాతపోయోగయుక్తుని బాలచంద్రభూషణుని మునీంద్రనుతునిం 


తే. దాపసాభీష్టకరు భస్మదండలింగ, ఘనజటాజినధరుని భక్తప్రసన్ను 
వితతసంధ్యాభ్రరుచివిడంబిత వినూత్న రక్తవర్హు సనాతను బ్రహ్మమయుని. 138 


ప్రతి : ఇద్ధ= ప్రసిద్ధులైన; సనంద+ఆది= సనందుడు మొదలైన; సిద్ధ= సిద్ధపురుషులచే; సంసేవితున్‌= సేవించబదేవాణ్ణి; 
శాంతి విగ్రహునిన్‌= శాంతాకారుని; వాత్సల్యగుణునిన్‌ = పుత్రస్నేహధర్మునీ; కమనీయ = కోరదగిన; లోక= విశ్వానికి; 
మంగళదాయకునిన్‌= కల్యాణకరునీ; శివున్‌= ఈశ్వరుని; విశ్వబంధునిన్‌= లోక బాంధవునీ, జగత్‌; వినుత యశునిన్‌ = 
లోకశ్తాఘ్యమైన క్రీర్తిమంతునీ; గుహ్యక= కుబేరుని నిధులను కాపలా కాయువారు; సాధ్య= గణదేవతలు; రక్షస= జంతురక్షకులు; 
యక్షనాథ= యక్షుల ప్రభువు అయిన; కుబేర= ధనదుడు మున్నగు దేవతలచే; సేవితునిన్‌= కొలువబదేవాణ్ణి; దుర్వార= 
వారింప నలవికాని; బలునిన్‌= శక్తిగలవాణ్ణీ; ఉదిత= పుట్టిన; విద్యా= ఉపాసన జ్ఞానం; తపస్‌= చిత్త, ఏకాగ్రత; యోగ= 
ధ్యానంతో; యుక్తునిన్‌= అన్వితుదైనయోగిని; బాలచంద్ర= చంద్రవంక; భూషణునిన్‌= తొడవుగా గలవాణ్ణీ ముని+ఇంద్ర= 
బుషి పుంగవులచే; నుతునిన్‌= స్తుతించబడేవాణ్లీ; తాపస= తపస్వులకు; అభీష్టకరున్‌= కోరికలీడేర్చేవాణ్ణీ భస్మ= విబూదిని; 
దంద= యోగదండాన్ని లింగ= లింగాన్ని ఘన= భారమైన; జటా= జడలను; అజిన= మృగచర్నాన్నిి ధరుని= ధరించిన 
వాణ్ణి; భక్తప్రసన్నున్‌= భక్తులయందు కరుణ చూపేవాణ్ణి; వితత= విస్తారమైన; సంధ్యా= సంజవేళలోని; అభ్రరుచి= మబ్బు 
వెలుగును; విడంబిత= అనుకరించిన; వినూత్న= సరికొత్త; రక్తవర్జున్‌= జేగురు రంగు చాయ కలవాణ్ణి; సనాతనున్‌= 
శాశ్వతుని; బ్రహ్మమయుని= తత్త్వ రూపుని... 


04 శ్రీమహాభాగవతము 


తా: పేరు ప్రఖ్యాతులుపొందిన సనందనాది జ్ఞానులచే ఉపాసితుడు, శాంతమూర్తి, స్నేహస్వభావి, లోకకల్యాణకారి, 
ఈశ్వరుడు, జగత్తుకు చుట్టమూ, విశ్వయశస్ప్వి, గుహ్యక, రాక్షస, సాధ్య, కుబేరాది దేవజాతి కొలువుకాడు, ఎదురులేని 
శక్తిమంతుడు, జ్ఞాన, భక్తి, కర్మయోగ సాధననైష్టిక యోగి, నెలవంకను ఆభరణంగా ధరించినవాడు, మౌనిస్తుత్యుడు, 
తపసుల వాంఛలను తీర్చేవాడు, విబూదితో, దండంతో, లింగంతో, జటాజూటంతో, మృగచర్శంతో ఆనవాలు పట్ట 
కలవాడు, భక్త ప్రసన్నుడు, ముని చీకటి మబ్బుచాయను పోలిన తాజా లోహితవర్ణం కలవాడు, శాశ్వతుడు, తత్వస్వరూపుడు. 


వ. మథజియును. 1389 
ప్రతి ;: మజియును= ఇంకాను... 
సీ అంచితవామపాదాంభోరుహము దక్షిణోరుతలంబున నొాయ్య నునిచి 


సవ్యజానువుమీంద సవ్యబాహువు సాంచి వలపలి ముంజేత సలలితాక్ష 
మాలిక ధరియించి మహనీయతర్మముద్రాయుక్తుం డగుచుం జిత్తంబులోన 
నవ్యయం బయిన బ్రహ్మానందకలితసమాధినిష్టుండు వీతమత్సరుండు 


తే. యోగపట్టాఖిరాముందై యుచిత వృత్తి, రోషసంగతింబాసి కూర్చున్న జముని 
యనువునను దర్భరచిత బ్రుస్యాసనమున, నున్న మునిముఖ్యు నంచితయోగనిరతు, 140 


ప్రతి : అంచిత= ఒప్పుతున్ను దక్షిణ= కుడిదైన ఊరుతలంబునన్‌= తొడమీద; వామ= ఎడమదైన; పాద+అంభస్‌+ 
రుహమున్‌= పాదమనే పద్మాన్ని ఒయ్యన= తిన్నగా; ఉనిచి= ఉండబెట్టి, సవ్య= ఎడమదైన; జానువు మీంద= మోకాలి 
చిప్పపైన; బాహువు= చేతిని; చాంచి= సాగచాపి; వలపలి= కుడిచేతి ముందు+చేతన్‌= మణికట్టున; సలలిత= అందమైన; 
అక్షమాలికన్‌= జపమాలను; ధరియించి= పట్టుకొని; మహనీయ = గొప్పదయిన; తర్హ జ్ఞానముయొక్క ముద్రా= 
ముద్రతో; యుక్తుండు +అగుచున్‌= కూడినవాడు అవుతూ; చిత్తంబులోనన్‌= మనస్సులోన; అవ్యయంబు అయిన= క్షీణించనిది 
అయిన; బ్రహ్మానంద = పరమానందంతో; కలిత= కూడిన; సమాధి నిష్టుండు= సమాధి స్థితిలో ఉన్నవాడు; వీత= తొలగి 
పోయిన; మత్సరుండు= ఈసు కలవాడు; యోగపట్ట= యోగపీఠంతో; అభిరాముండు+ఐ= ఒప్పినవాదై; ఉచితవృత్తిన్‌= 
తగిన నదడవడికతో; రోష= కోపావేశంయొక్క సంగతిన్‌= పొత్తును; పాసి= వదులుకొని; కూర్చున్న= ఆసీనమై ఉన్న; 
జముని= యముని; అనువునను= విధాన; దర్భరచిత= కుశలతో అల్లబడిన; బుసీ+ఆసనమునన్‌= దీక్షావతులయొక్క 
పీటమీద; ఉన్న ఉపవిష్టుడైఉన్న మునిముఖ్యున్‌= మననశీలురలో ప్రధానుని; అంచిత= తగ్గట్టి యోగనిరతున్‌= ఎల్లప్పుడు 
యోగ అనుష్టానంలో వున్నవాడును... 


తా : కుడితొడపై ఎడమపాదాన్ని తిన్నగా ఉంచిపెట్టి, ఎడమ మోకాలిపైన ఎడమ చేతిని నిలువుగా చాపాడు. కుడిచేతి 
ముంజేతితో రుద్రాక్షమాలను చక్కగా పట్టి, గొప్పజ్ఞాన ముద్రా లక్షితుడై ఉన్నాడు. మనసున తిరుగులేని పరమానందం 
వల్ల తెలిసిన మనోలయంతో నిలకడగా ఉన్నాడు. మాత్సర్యాన్ని వదిలించుకున్నాడు. యోగపట్టం కట్టుకున్నాడు. పూర్తిగా 
రోషాన్ని తొలగించుకొని ధర్మపీఠం మీద కూర్చున్న రెండవ యముడివలె దర్భలతో కూర్చిన యోగపీఠం మీద దీక్షావ్రతిలా 
కూర్చొని ఉన్నాడు. అట్టి మునులలో అ([గ్రగణ్యుని, యోగ్యుడైన ధ్యాననిష్టుని 


చతుర్ధస్కంధము 7/5 


క. అలఘుని నభవుని యోగీం, ద్రులు వినుచుండంగ నారదునితోం బ్రియభా 

షలు జరుపుచున్న రుద్రుని, సలలితపన్నగవిభూషు సజ్జనపోషున్‌. కేశ1 
ప్రతి : యోగి+ఇంద్రులు= ధ్యాన నిష్టుల్లో శ్రేష్టులు) వినుచున్‌+ఉండంగన్‌= ఆలకిస్తుండగా; నారదుతోన్‌= నారద 
మునితో; ప్రియభాషలు= తియ్యమైన నిండదు మాటలు; జరుపుచున్‌+ఉన్న= సలుపుతున్న సలలిత = మనోజ్ఞమైన; పన్నగ= 
సర్పం; విభూషున్‌= ఆభరణంగాధరించిన వానిని సద్‌+జనపోషున్‌= సౌజన్యుల్ని ప్రోత్సహిస్తున్నవాణ్ని అలఘునిన్‌= 
పెద్దవాణ్ణి; అభవునిన్‌= పుట్టుకలు లేనివానిని; రుద్రునిన్‌= శివుణ్జి. 
తా ; మహాయోగి వర్యులంతా వింటూ ఉండగ నారదమహర్షితో ఇష్టాలాపనలు సాగిస్తున్నవాణ్ణి, మెడలో పాము ఆభరణంగా 
కలవాణ్ణి, సాధుపురుషులను పెంపుచే సేవాళ్ణి, ఘనుజ్జి, జన్మలేనివాణ్ణి, శివుణ్ణి. 
క. కని లోకపాలురును ముని, జనులును సద్భక్తి నతని చరణంబులకున్‌ 

వినతు లయి, రప్పు డబ్లా సనుం, గని యయ్యభవుం డధిక సంభ్రమ మొప్పన్‌. 142 
ప్రతి : కని= ఈక్షించి; లోకపాలురును= దిక్సాలకులున్నూ్యూ మునిజనులును = బుషిలోకమున్నుు సద్‌+భక్తిన్‌= మంచిసేవతో; 
అతని= ఆ శివుడియొక్క చరణంబులకున్‌= పాదాలకు; వినతులు +అయిరి= వంగి దండాలు పెట్టారు; అప్పుడు= ఆ 
సమయంలో; అబ్ద్బ+ఆసనున్‌+కని= బ్రహ్మను చూచి; ఆ+అభవుడు= ఆ శివుడు; అధిక= హెచ్చయిన; సంభ్రమము= 
తత్తరపాటు; ఒప్పన్‌= కూడగా... 
తా : వచ్చిన వాళ్లంతా శివుణ్ణి చూశారు. లోకపాలురూ, ముని ముఖ్యులూ పరమ భక్తితో వంగి పాదప్రణామం చేశారు. 
అదే సమయంలో శివుడు బ్రహ్మను గమనించాడు. ఎంతో తత్తర పడుతూ 


క. అనఘ! మహాత్ముం డగు వా, మనుం డా కశ్యపున కొగి నమస్కారము సే 

సిన గతి నజునకు నభివం, దన మొగిం గావించె హరుండు దద్దయుం బ్రీతిన్‌. 148 
ప్రతి : అనఘ= ఓ పుణ్యమూర్తీ! విదురో; మహా+ఆత్ముండు +అగు= గొప్ప ఉదారస్వభావం కల; వామనుడు= వామనమూర్తి 
ఆ కశ్యపునకున్‌= ఆ కశ్యపప్రజాపతికి; ఒగిన్‌= శ్రద్ధతో; నమస్మారము+చేసినగతిన్‌= వందనం చేసిన విధంగా; అజునకున్‌= 
బ్రహ్మదేవుడికి; ఒగిన్‌= చక్కగా హరుండు= శివుడు; తద్దయున్‌= మిగులు; ప్రీతిన్‌= అభిమానంతో; అభివందనము= 
ఎదురుపడి నమస్మారం; కావించెన్‌= చేశాడు. 
తా : ఓ పుణ్యాత్ముడా! విదురా! బ్రహ్మకు శివుడు ఎంతో (శ్రద్ధతో చక్కగా ఎదురువెళ్లి ప్రీతి పూర్వకంగా నమస్మారం 
పెట్టాడు. ఆ పెట్టిన తీరు పూర్వం కశ్యపబ్రహ్మకు వామనావతారంలో విష్ణువు నమస్మరించినట్లుగా ఉంది. 
తే... అంత రుద్రానువర్తులైనట్టి సిద్ధ, గణమహర్షి జనంబులు గని పయోజ 

గర్భునకు (మొక్కి రంతన కమలభవుండు, శర్వుం గని పలఠ్మె మందహాసంబుతోడ. క్షేడ్షడ 


ప్రతి :; అంతన్‌= అలా శివుడు నమస్మరించేటపుడు; రుద్ర+అనువర్తులు +ఐన +అట్టి= శివుడి వెంట ఉండే వారైన; సిద్ధగణ= 
సిద్దుల సమూహం; మహర్షి జనంబులు= మహామునులలోకం; కని= చూసి; పయోజగర్భునకున్‌= బ్రహ్మకు; మొక్కిరి= 


76 శ్రీమహాభాగవతము 


ప్రణామం చేశారు; అంతన్‌= ఆవల; ఆ కమలభవుందు= ఆ బ్రహ్మ శర్వున్‌= శివుని; కని= కాంచి; మందహాసంబుతోడన్‌= 
చిరునవ్వుతో; పల్మెన్‌= పల్మరించాడు. 

తా : శివుడు బ్రహ్మకు నమస్కరిస్తున్న సమయంలో శివుడి అనుచరులయిన సనందాదిసిద్దులూ, మహామునిజనం (బ్రహ్మను 
చూశారు. చేతులెత్తి జోతలు పెట్టారు. తదుపరి వారి వందనా లందుకుని ఆ బ్రహ్మ శివుణ్ణి అవలోకించి నవ్వు మొహంతో 


పల్మరించాడు. 


తే. జగములకు నెల్ల యోనిబీజంబులైన, శక్తిశివకారణుండవై జగతి నిర్వి 

కారబ్రహ్మంబ వగు నిన్నుం గడంగి “విశ్వ, నాథులొ గా నెజింగెద నామనమున నభవ! 145 
ప్రతి : అభవ= ఓ శివ! జగములకున్‌; ఎల్లన్‌= సర్వజగత్తులకున్ను యోనిబీజంబులు+ఐన= జన్యు కారణరూపం,; 
విత్తురూపం అయినట్టి; శక్తి= ప్రకృతి (ప్రీ పోలికకు; శివ= పురుషుని పోలికకు; కారణుండవు+ఐ= మూలమైన వాడవు 
అయి; జగతిన్‌= విశ్వంలో; నిర్వికార= మారుపాటులు లేనట్టి; బ్రహ్మంబవు= పరమాత్మవు; అగు= అయినట్టి; నిన్నున్‌= 
నిన్ను కడంగి= యత్నించి; నా మనమునన్‌= నాదు చిత్తాన; విశ్వనాథున్‌+కాన్‌= జగదీశ్చ్వరుండవని; ఎలింగెదన్‌= 
గ్రహించగల్తాను. 
తా : ఓ శివ! జగానికంతటికీ యోనిబీజరూపాలైన ప్రకృతి పురుషస్థితులకు నువ్వు నిజరూపుడవు. ఈ విశ్వంలోని స్త్రీ 
పురుషతత్వపు మార్పులు పట్టనట్టి పరబ్రహ్మరూపుడవని తెలుసును. కాని నువ్వే జగదీశ్వరుండవు అని ఎంతో యత్నించిగాని 
నేను ఎరుగ లేకపోయాను. 
తే. సమత నది గాక తావకాంశంబులైన, శక్తిశివరూపములం గ్రీడ సలుపు దూర్ణ 

నాభిగతి విశ్వజననవినాశవృద్ధి, హేతుభూతుండ వగుచుందు విశ! రుద్ర! 146 
ప్రతి : రుద్ర= ఓ శివా!) ఈశా! = ఈశ్వరా!; అది+కాక= ఆ ఎజుకేకాక; సమతన్‌= చెరిసగమైన; తావక= నీ సంబంధి; 
అంశంబులు+ఐన= భాగాలు అయిన; శక్తి శివ రూపములన్‌= శక్తి (ప్రీ ఆకారంలో; శివ (పురుషు ఆకారంలో 
అభేదంగా; క్రీడన్‌= లీలను; సలుపుదు= జరుపుతావు; ఊర్జనాభిగతిన్‌= సాలెపురుగు వలె; విశ్వ= జగత్తు యొక్క జనన= 
సృష్టికి వినాశ= లయానికి; వృద్ధి= పెంపుకు/పోషణకు; హేతుభూతుండవు = నిమిత్తమైనవాడవు; అగుచున్‌ +ఉందువు = 
అవుతుంటావు. 
తా : ఓ ఈశా! ఈశ్వరుదడ! ఆ ఎరిగింపే కాదు, సమమైన అంశలే అయిన శక్తి శివ ఆకృతులలో విశ్వలీలలు నదపుతుంటావ. 
సాలెపురుగు వలె ఈ లోకాలసృష్టికి, ప్రళయానికి పాలనకు నువ్వే ప్రధానకారణుడివి అవుతుంటావు. 


విశే ; సాలెపురుగు తననుంచే గూడును సృష్టించి తిరిగి తనలోనే లయం చేసుకుంటుంది. 

సీ అనఘ! లోకంబులయందు వర్ణాశ్రమసేతువు లఅనంగం బ్రఖ్యాతి నొంది 
బలిసి మహాజనపరిగృహీతంబులై యఖీలధర్మార్ధదాయకములైన 
వేదంబులును మటథి వృద్ధి నొందించుట కొజకునై నీవు దక్షుని నిమిత్త 
మాత్రునిం జేసి య మ్మఖముం గావించితి; వటుగాన శుభమూర్తివైన నీవు 


చతుర్ధస్కంధము ల 


తే. గడంగి జనముల మంగళకర్ము లయిన, వారి ముక్తి నమంగళాచారు లయిన 
వారి నరకంబు, నొందింతు భూరిమహిమ, భక్తజనపోష! రాజితఫణివిభూష! కే47 


ప్రతి : అనఘ= ఓ పుణ్యాత్ముడా!; లోకంబుల+అందున్‌= జగత్తులో; వర్ణ= బ్రాహ్మణులు మొదలైన నాలుగు తెగల 
సాంఘిక ధర్మాలకు; ఆశ్రమ= బ్రహ్మ చర్యము మొదలైన నాలుగు ఆశ్రమాల క్రమశిక్షణ మర్యాదలకు; 'సేతువులు= 
ఆనకట్టల వంటివి; అనంగన్‌= అనేట్టుగా; ప్రఖ్యాతిన్‌= ప్రసిద్ధిని ఒంది= పొంది; బలిసి= వాడుకలో బాగా నాటుకుని; 
మహాజన = పెద్దలచే; పరిగృహీతంబులు+ఐ= లెస్సగా నేర్చుకొనబడినవి అయి; అఖీల= సమస్తమైన; ధర్మ= ధర్మాలను; 
అర్ధ= ప్రయోజనాలను; దాయకములు+ఐన= ప్రాపింపచేసేవి అయిన; వేదంబులను= (శ్రుతులను; మథి= ఇంకా; 
వృద్ధిన్‌= నింపును; ఒందించుట కొజకున్‌+ఐ= కల్గించడం కోసరమై; నీవు= నీవే; దక్షుని= దక్షబ్రహ్మను; నిమిత్తమాత్రునిన్‌= 
సర్వకారణుని; చేసి= కావించి; ఆ+మఖమున్‌= ఆ దక్షయాగాన్ని కావించితిని= అలా సాగించావు; అటు+కాన= 
అందుకని; శుభమూర్తివి+ఐన= మంగళమయుడవైన; నీవు= నువ్వు), కడంగి= నిలబడి; భక్తజనపోషా!= ఓ భక్తలోకపోషకుడ; 
రాజిత= ప్రకాళిస్తున్న ఫణి విభూషా!= పన్నగం అలంకారంగా కలవాడా!; జనములన్‌= లోకుల్లో) మంగళ= 
క్షేమంకరమయిన,; కర్ములు= పనులు ఆచరించువారు; అయినవారి= అయినట్టివాళ్లకు; ముక్తిన్‌= కైవల్యాన్ని అమంగళ= 
క్షేమంకాని కర్మలను; ఆచారులు= పాటించేవాళ్లు; అయినవారి = అయినట్టి వాళ్లకు; నరకంబున్‌= దుర్లతిని; ఒందింతువు= 


తా : ఓ పాప రహితుడా! “'వర్గాశమ ధర్మాలను కట్టడి చేసేవి, శిష్టులచే అమితంగా గ్రహించబడినవి, సకలపుణ్యాలూ 
సకలఫలాలు లభింపచేసేవి వేదాలు” అని ప్రజల నాలుకల నాని ఉన్నాయి. ఆ ప్రశస్తి సంహితల ధర్మాలను సమృద్ధిగా 
అలవరచాలని కోరి మరీ నీకు నువ్వే ఆ దక్షబ్రహ్మను ఈ సమస్తానికి కారణ భూతుని చేశావు. అలాగే ఆ యాగాన్నీ 
నడిపించావు. అందువల్లనే నువ్వు క్షేమస్వరూపుడివిగా నిలిచిపోయావు. ఓ భక్తలోక పోషకా! పన్నగాలంకారా! నువ్వే 
మెలుపనులకు పూనుకునేటువంటి వాళ్లకు మోక్షపదాన్నీ అను[గ్రహించగలవు, కీడు పనులకు తలపడే వాళ్లకు దుర్దతినీ 
అందించగలవు. 


వ. అట్లగుటం దత్మర్మ్శ్మంబు లొకానొకనికి విపర్యాసంబ నొందుటకుం గారణం బెయ్యదియో? భవదీయ 
రోషంబు హేతువని తలంచితినేనిం ద్వదీయపాదారవిందనిహితచిత్తులై సమస్తభూతంబులయందు నినుం 
గనుంగొనుచు భూతంబుల నాత్మయందు వేజుగాం జూడక వర్తించు మహాత్ములయందు నజ్ఞులైన వారి 
యందుంబోలె రోషంబు దజుచు వొరయ దంట! నీకుం [గ్రోధంబు గలదే? యని. 148 


ప్రతి : అట్లు= ఆ చేసినంతలో; అగుటన్‌= కృతకృత్యత కావడమూ; తద్‌= ఆ చేసిన; కర్మంబులు= చేతలు; ఒకానొకనికిన్‌ = 
వ్యక్తికి విపర్యాసంబున్‌= అస్తవ్యస్తమున్నుు ఒందుటకున్‌= పొందడానికీ; కారణంబు= నిమిత్తం; ఏ+అది+ఓ= ఏదికావచ్చునో 
(ఆ ఒక్కటి) భవదీయ = నీదైన; రోషంబు= ఆగ్రహం; హేతువు +అని= కారణం అని; తలంచితిన్‌+ఏనిన్‌= ఊహించాను 
అన్నట్లయితే; త్వదీయ = నీవైన; పాద+అరవింద= పాదపద్మాలందు; నిహిత= ఉంచబడిన; చిత్తులు+ఐ= మనస్సు కలవారై; 
సమస్త= సర్వ భూతంబుల+అందున్‌= ప్రాణుల్లోనూ; నినున్‌= నిన్ను, కనుగొనుచున్‌= దర్శిస్తూ భూతంబులన్‌= ప్రాణులను; 
ఆత్మ+అందున్‌= అంతఃకరణంలో; వేజుగా= అన్యమైనవిగాా చూడక= కానక; వర్తించు= సంచరించే; మహాత్ముల+అందున్‌= 


78 శ్రీమహాభాగవతము 


ప్రాజ్జుల్లో; రోషంబు= కోపం; అజ్జులు +ఐనవారి+అందున్‌+పోలె= మందమతులలోవలఠలె; తజచు= అంత అధికంగా; 
పొరయదు+అంట= చొరబడదు కదా!; నీకున్‌= ఆ కోవలోని నీకూ; క్రోధంబు= రోషం; కలదే= ఉందా; అని= అని. 


తా : ఆ విధంగా, చేసినవారికి, చేసినంతలో జరగడానికీ, ఆ జరుగుబాటు ఏ ఒక్కడి విషయంలోనో అటుదిటు కావదడానికీ 
కారణం ఏదో కావచ్చు. ఒక వేళ ఆ ఒక్కటికి నీ రోషం కారణం అని అనుకున్నట్లయితే నీ పాదపద్మాల మీదే మనస్సు పెట్టి, 
ప్రాణులందరిలోనూ నిన్నే చూస్తూ, ఆ ప్రాణులనూ తనకంటే అన్యమైనవి కాదని లోపల దర్శిస్తూ ప్రవర్తిల్లె గొప్పప్రజ్ఞావంతుల్లో 
కోపం, మూర్ధంగా ప్రవర్తించే వాళ్లలో వలె అంత ఎక్కువగా పుట్టదు కదా. అటువంటి పూజ్యుడవే అయిన నీకూ 
హానికరమైన ఆ రోషం కల్దుతుంటుందా? (కల్లదు.. 


సీ మటథి భేదబుద్ధిం గర్మప్రవర్తనముల మదయుతు లయి దుష్టహృదయు లగుచుం 
బరవిభవాసహ్యభవమనో వ్యాధులం దగిలి మర్మాత్మభేదకము లయిన 
బహుదురుక్తులచేతం బరుల వీడించుచు నుండు మూఢులను దైవోపహతులుం 
గాం దలపోసి య కృపటచిత్తులకు నీ వంటి సత్పురుషుం డే వలన నైన 


తే. హింసం గావింపకుండు సమిద్ధచరిత!, నీలలోహిత! మహితగుణాలవాల! 
లోకపాలన! కలిత గంగాకలాప!, హర! జగన్నుతచారిత్ర! యదియుం గాక. 49 


ప్రతి : సమిద్ధ చరిత! = చక్కని నడవడి కలవాడా!; నీలలోహిత= నలుపు (కంఠం); ఎరుపు (కేశాలు)= చాయకలవాడా!; 
మహిత= మేటి; గుణ= సుగుణాలకు; ఆలవాల= పాదు అయిన వాడా!; లోక= విశ్చ్వప్రజల; పాలన= రక్షకుడా!; కలిత= 
పొందబడిన; గంగా= గంగానది; కలాప= సిగభూషణంగా కలవాడా!; హర= ప్రళఠయంలో సర్వం హరించగల ఓళివ!; 
జగత్‌= లోకంచే; నుత= స్తుతించదగ్గ; చారిత్ర= జీవనవృత్తం కలవాడా; మథి= ఇంకనూ; భేదబుద్ధిన్‌= వేబుమతితో; 
కర్మప్రవర్తనములన్‌= నిత్యనైమిత్తికాది కార్యాలు జరపడంలో; మదయుతులు +అయి= అహంకరించినవార్రె; దుష్టహదయులు 
అగుచున్‌= చెడు అభిప్రాయం కలవారవుతూ; పర= ఒరులయొక్క విభవ= సంపత్తికి, అసహ్య= ఓర్వ లేనందువల్ల; 
భవ= పుట్టినట్టి, మనస్‌ +వ్యాధులన్‌= మానసిక ఆధివ్యాధుల యందు; తగిలి= చిక్కి మర్మ+ఆత్మ= ఆయువుపట్టులకు; 
భేదకములు+అయిన = చీల్చివి అయినట్టి; బహుదురుక్తులచేతన్‌= పలు చెడుమాటలతో; పరుల= బయటివాళ్లను; 
పీడించుచున్‌= వేధిస్తూ ఉండు= ఉండదే; మూఢులను= అవివేకులను; దైవ= విధిచేతు ఉపహతులు +కాన్‌= దెబ్బతిన్న 
వారినిగాా తలపోసి= ఎంచి; నీవంటి= నిన్ను సరిపోలిన; సత్‌ పురుషుండు= సాధుజనుడు; ఆ+కపట చిత్తులకున్‌= 
ఉద్దేశపూర్వకంగా వంచించే స్వభావంగల అట్టివారికి; ఏ వలనన్‌+ఐన= ఏ విధంగానూ అయినా; హింసను = ద్రోహాన్ని 
కావింపక= కల్టించక; ఉండున్‌= ఉండగలడు; అదియున్‌+కాక = అంతేకాకుండా... 


తా: చక్కని నడవడిక కలవాడా! కంఠం నీల వర్ణంగా, కేశాలు రక్తవర్ణంగా కలవాడా! సత్వగుణవంతుడా! జగద్రక్షకా! సిగ 
నగగా గంగను తాల్చినవాడా! లోకం నచ్చిన నడవడి కలవాడా! ఓహరా! మరొక విషయం. వాళ్లు భిన్నమైన తలంపు కల్లి 
దైనందిన కార్యక్రమాల అమలులో పొగరుపట్టి పాపమతులై నదచుకుంటారు. అలాంటి వాళ్లు ఒరుల కలిమికి ఓపలేని 
మచ్చరంవల్ల ఆధివ్యాధి పీడితులవుతారు. ఆయువుపట్టులను సైతం చీల్చి సలుపు పుట్టించే అతిఘారమైన పెక్కు విరుపుమాటలతో 
వెలుపలి వారిని వేపుకు తింటుంటారు. ఆ రకం మందబుద్దుల్నీ నీ వంటి సాధు స్వభావులు విధినిహతులుగా భావించుకొని 


చతుర్ధస్కంధము 79 


ఆ టక్కరులకు ఏలాగున్నూ చెడ్డను చేయరు. మహోపకారి మహాపకారిని దండించక మంచి వైపుకు మరల్చ్బుట అతని 
కర్తవ్యం అని భావం. అంతేకాక 


సీ, అమరసమస్తదేశములందు నఖిలకాలములందుం దలంప దుర్తంఘ్యమహిముం 
డగు పద్మనాభు మాయామోహితాత్మకు లై భేదదర్భ్శనులైన వారి 
వలనను ద్రోహంబు గలిగిన నైనను నది దైవకృత మని యన్యదుఃఖ 
ముల కోర్వలేక సత్పురుషుండు దయసేయు గాని హింసింపండు గాన నీవు 


తే. నచ్యుతుని మాయ మోహము నందకుంటం, జేసి సర్వజ్ఞుండవు; మాయచేత మోహి 
తాత్ములై కర్మవర్తను లయినవారి, వలన ద్రోహంబు గలిగిన వలయుం బ్రోవ. 150 


ప్రతి : అమరన్‌= కుదిర్చినట్లుగా; సమస్త= అఖిలమైన; దేశముల +అందున్‌= దేశాల్లోనూ, అఖీల= అన్ని, కాలముల+అందున్‌= 
సమయాల్లోనూ; తలంపన్‌= యోచించగా; దుర్‌+లంఘ్య= జవదాటగ రాని, మహిముండు+అగు = మాహాత్యం కలవాదడైనట్టి; 
పద్మనాభు = విష్ణుమూర్తి యొక్క మాయా= కపటంచే; మోహిత = మోహింప చేయబడిన; ఆత్మకులు+ఐ= బుద్దికలవార్రై; 
భేద= వేరు అయిన; దర్శనులు+ఐన = దృష్టి కలవారైనట్టి; వారివలనను = వాళ్లకారణంగా; ద్రోహంబు= కీడు; కలిగినన్‌+ 
ఐననున్‌= సంభవించినప్పటికినీ; అది= ఆ ముప్పు; దైవకృతము+అని= విధివిహితం అని; అన్య= ఇతరులయొక్క దుః 
ఖములకున్‌= వేదనలకు; ఓర్వలేక = తాళలేక; సత్పురుషుండు= సాధుజీవిి దయశ+చేయున్‌+కాని= జాలి చూపిస్తాడుకాని; 
హింసింపండు= కష్టపెట్టడు; కాన = కాబట్టి; నీవున్‌= నువ్వూ అచ్యుతుని= విష్ణువుయొక్క మాయన్‌= మాయచే; మోహమున్‌= 
అజ్ఞానాన్ని అందక+ఉంటన్‌+చేసి= పొందకపోవడంవల్ల; సర్వజ్ఞుడవు= సర్వం తెలిసిన వాడవయ్యావు; మాయచేత 
మోహిత ఆత్ములు+ఐ= మోహంలో పడినవారై, కర్మవర్తనులు= కర్మాచరణంలో ఆసక్తి గలవారు; అయిన వారివలన = 
అయినట్టి వాళ్లవల్ల; ద్రోహంబు= హాని; కల్గినన్‌= పొందినప్పటికిన్ని ప్రోవన్‌ వలయున్‌= తప్పక కాపాడాలి. 

తా : హరి తన గొప్ప ప్రతిభను, ఏ దేశానికి అయినా ఏ కాలానికి అయినా అనువుగా తప్పించుకోలేనిదిగా తీర్చాడు. ఆ 
విష్ణు మాయ కమ్మి, అజ్ఞానులైన వాళ్లు వేరుచూపు కలవారవుతారు. వీళ్లవల్ల చేటు వాటిల్లినప్పటికిన్ని అది నొసటిరాత 
అనుకుని ఎదుటివారి నొవ్వును చూసి తట్టుకోలేక సజ్జనుడు కనికరం చూపిస్తాడు తప్ప ఏ మాత్రం బాధించడు. కాబట్టి 
నువ్వు విష్ణు మాయామోహం పట్టనివాడవు. కనుకనే నువ్వు సర్వజ్ఞుడవు. మాయామోహితులై కర్మపరులైన వారివల్ల 
ఏమైనా చేటు జరిగినా వాళ్లను నువ్వు రక్షించి తీరాలి. ద్రోహుల పట్లను అనుగ్రహం చూపే సాధుజనుల తత్త్వం 
అనుసరణీయం అని భావం. 

వ. అది గావున యజ్ఞభాగార్హుండ వయిన నీకు సవనభాగంబు సమర్పింపని కతన నీచేత విధ్వస్తంబయి 
పరిసమాస్తి నొందని దక్షాధ్వరంబు మరల నుద్ధరించి దక్షునిం బునర్జీవితుం జేయుము; భగుని నేత్రంబులును, 
భృగుముని శ్మశువులును, బూషుని దంతంబులును గృపసేయుము. భగ్నాంగు లయిన దేవబుత్విజ్ని 
కాయంబులకు నారోగ్యంబు గావింపుము; ఈ మఖావశిష్టంబు యజ్ఞ పరిపూర్తి హేతుభూతం బయిన 
భవదీయభాగం బగుంగాక. 151 


80 శ్రీమహాభాగవతము 


ప్రతి : అది+కావున= కాబట్టి; యజ్ఞభాగ= యాగభాగానికి; అర్హండవు+అయినన్‌= యోగ్యుడవయిన; నీకున్‌= నీకు, 
సవనభాగంబున్‌= యాగాంశను; సమర్పింపని= అప్పగించని; కతనన్‌= కారణంగా; నీ చేత= నీ వల్ల; విధ్వస్తంబు +అయి= 
పూర్తిగా నశించింది అయి; పరిసమాప్తిన్‌= సమాపనం; ఒందని= పొందని; దక్ష+అధ్వరంబు = దక్షుడియాగాన్నీ మరలన్‌= 
మళ్లీ ఉద్ధరించి= నిలిపి; దక్షునిన్‌= దక్షుణ్ణి; పునర్‌+జీవితున్‌= తిరిగి ఊపిరి అందిన వాణ్ణిగాా చేయుము= చేయవలసింది; 
భగుని= భగునియొక్క నేత్రంబులును= రెండు కళ్లున్నూ; భృగుముని= భృగుమహర్షి శ్మశువులను= మీసాలూ గడ్డాలూ; 
పూషుని= పూషుడ్రి దంతంబులను= పళ్లున్ను; కృపచేయుము= అనుగ్రహించు; భగ్న= విరిగిన; అంగులు +అయిన = 
అవయవాలుగలవారయినట్టి; దేవ+బుత్విక్‌ +నికాయంబులకున్‌= వేల్పుల; బుగ్వేదవిప్రుల సమూహానికి; ఆరోగ్యంబు= 
స్వస్థత కావింపుము= కల్గించు; ఈ+మఖ+అవశిష్టంబు= ఈదక్షయాగంలో మిగిలినట్టిది యజ్ఞపరిపూర్తి= యాగపరిసవాప్తికి; 
హేతుభూతంబు +అయిన = కారణమైన; భవదీయ = నీకు చెందాల్సిన; భాగంబు= పంపకం; అగున్‌+కాక= అవుతుందికాక! 
తా ; అదిగాక ఆ యాగం వంతుకు నువ్వ యోగ్యుడవే. అయినా నీ భాగాన్ని నీకు దక్కనీయని కారణంగా నీచేత 
దక్షుడియాగం పూర్తిగా బూడిద పాలయింది. కొలిక్కిరాని ఆ దక్షయాగాన్ని పునరుద్ధరించు. దక్షుడికి తిరిగి ప్రాణం 
పొయ్యి. భగుడికి కళ్లు తెప్పించు. భృగుడి మీసాలు గడ్డాలు మళ్లీ మొలిపించు. పూషుడి దంతాలు పెట్టించు. విరిగి 
తునాతునకలైన అవయవాల గాయాలనుంచి దేవతలకు, బుత్విక్కులకూ విముక్తి కల్గించి ఆరోగ్యవంతులను చెయ్యి. ఈ 
దక్షయాగంలో మిగులు భాగం ఈ యాగ పరిపూర్తికి తగిన కారణమై నీ భాగమే అవుతుంది. 


ఫి ఈశ్వరుండు బ్రహ్మాదులచే. బ్రార్ధితుండై దక్షాదుల ననుగ్రహించుట + 


చ. అని చతురాననుండు వినయంబున వేండిన నిందుమౌళి స 
య్యనం బరితుష్టిం బొంది దరహాసమునన్‌ గృప దొంగలింప ని 
ట్లను హరిమాయచేత ననయంబును బామరు లైనవారు సే 
సిన యపరాధ దోషములు చిత్తములో గణియింప నెన్నండున్‌. 152 


ప్రతి : అని= అని నుడివి; చతుర్‌+ఆననుండు = నాలుగు ముఖాలు కలబ్రహ్మ వినయంబునన్‌= మర్యాదతో; వేండినన్‌= 
ప్రార్ధించగా; ఇందుమౌళి= శివుడు; చయ్యనన్‌= వెంటనే; పరితుష్టిన్‌= సంతుష్టిని పొంది= ఒంది; దరహాసమునన్‌= 
చిరునగవుతో; కృప= దయ; తొంగలింపన్‌= ప్రకాశించగా; ఇట్లు= ఈ విధంగా; అనున్‌= అంటున్నాడు; హరి= 
విష్ణుమూర్తియొక్క మాయచేత= మాయవల్ల; అనయంబునున్‌= మజిమటి; పామరులు +అయినవారు= మూర్చులయినవారు; 
చేసిన= కావించిన; అపరాధదోషములు = తప్పువలని తప్పులను; చిత్తములో= ఉల్లంలో; ఎన్నడున్‌= ఏనాడూ; గణియింపన్‌= 
తలంచను. 


తా : అని ఇలా చతుర్ముఖుడు అననయిస్తూ శివుణ్ణి వేడుకున్నాడు. ఆ వెంటనే శివుడు ఎంతో ఆనందపడి చిరునవ్వు 
చిందిస్తూ ప్రసన్నంగా ఇలా మాట్లాడాడు. హరిమాయలో పడిన అమాయకులు మళ్లీ మళ్లీ చేసే తప్పుల మీది తప్పులను 
నేను ఎప్పుడూ మనస్సున పెట్టుకోను. 

విశే : ఇందుమౌళి: చంద్రుడు సిగయందు కలవాడు - శివుడు. 


చతుర్ధస్కంధము 81 


వ. అట్లయ్యును. 1538 
ప్రతి : అట్లు= ఆ విధంగా; అయ్యును= అయినప్పటికిన్ని. 
తా ; అలా తలంచనప్పటికిన్ని 


క. బలియుర దండించుట దు, రృలజన రక్షణము ధర్మపద్ధతి యగుటం 
గలుషాత్ముల నపరాధము, కొలందిని దండించుచుందుం గొనకొని యేనున్‌. 154 


ప్రతి : బలియురను = శక్తిమంతులను; దండించుట = శిక్షించడం; దుర్చల= శక్తిహీనమైన; జన= ప్రజలయొక్క రక్షణము = 
పాలనం; ధర్మ పద్ధతి= న్యాయవిధానం; అగుటన్‌= కావడంవల్ల కలుష+ఆత్ములన్‌= పాపబుద్ధి కలవారలను; అపరాధము 
కొలందిని= తప్పుకు తగినట్లుగానే; ఏనున్‌= నేను; కొనకొని= పూని; దండించుచున్‌+ఉందున్‌= శిక్షిస్తూ ఉంటాను. 


తా ; బలవంతులను శిక్షైంచడం, బలహీనులను రక్షించడం న్యాయమార్దం. కాబట్టి దుష్టుల తప్పులను బట్టియే నేను 
పట్టుబట్టి దండన విధిస్తూ ఉంటాను. 


వ. అని దగ్ధశీర్నుండయిన దక్షుం డజముఖుం డగు! భగుండు బర్హిస్సంబంధ భాగంబులు గలిగి మిత్ర 
నామధేయచక్షుస్సునం బొడగాంచుం; బూషుండు పిష్టభుక్కగుచు యజమానదంతంబులచే భక్షించు; దేవతలు 
యజ్ఞావశిష్టంబు నా కొసంగుటంజేసి సర్వావయవపూర్తులై వర్తింతురు. ఖండితాంగులైన బుత్విగాది జనంబు 
లశ్వినీదేవతల బాహువులచేతను బూషుని హస్తంబులచేతను లబ్బబాహుహస్తులై జీవింతురు; భృగువు 
బస్తశ్మశువులు గలిగి వర్తించు నని శివుం డానతిచ్చిన సమస్తభూతంబులును సంతువ్రాంతరంగంబులై 
“తండ్రి! లెస్సయ్యె” యని సాధువాదంబుల నభినందించిరి. అంత నా శంభుని యామంత్రణంబు వదసి 
సునాసీరప్రముఖులగు దేవతలు బుషుల తోడంగూడి రా నజుండును రుద్రునిం బురస్కరించుకొని 
దక్షాధ్వరవాటంబునకుం జనియె నంత. 155 


ప్రతి : అని= అని చెప్పి; దగ్ధ= కాల్చబడిన; శీర్చుండు+అయిన= తల కల్లినవాడు అయిన; దక్షుండు= దక్షప్రజాపతి; 
అజముఖుండు+అగున్‌= మేక మోముకలవాదవుతాడు; భగుండు= భగుడు; బర్జిస్‌+సంబంధ= దర్భకు చెందిన; 
భాగంబులు+కలిగి= వంతులు పొంది, మిత్రనామధేయ= మిత్రుడనే పేరు గలవాని; చక్షుస్సునన్‌= నేత్రంతో; పొడకాంచున్‌= 
చూస్తాడు; పూషుండు= పూషుడు; పిష్టభుక్కు+అగుచున్‌= పిండిపదార్జాలు తినేవాదవుతూ; యజమాన = యాగకర్తయొక్క 
దంతంబులచే= దంతాల సాయంతో; భక్షించున్‌= తింటాడు; దేవతలు = వేల్పులు; యజ్ఞ+అవశిష్టంబున్‌= యాగశేషభాగాన్ని; 
నాకున్‌= నాకు; ఒసంగుటన్‌+చేసి= ఇవ్వడంవల్లు సర్వ= అన్నీ అవయవ = కరచరణాది అంగాలతో; పూర్చులు+ఐ= 
నిండినవారై) వర్తింతురు= విలసిల్లుతారు; ఖండితాంగులైన= ఖండింపబడిన అవయవాలు గల; బుత్విక్‌+ఆది= అధ్వర్యులు 
మొదలైన; జనంబులు= ఇతరజనులు; అశ్వినీదేవతల= దేవవైద్యుల; బాహువులచేతను= భుజాలచేతా; పూషుని= 
పూషుడియొక్క హస్తంబులచేతను= కరముల చేతా; లబ్ధ= తిరిగి పొందిన; బాహుహస్తులు +ఐ= రెక్కలూ చేతులూ కలవై; 
జీవింతురు= బతుకుతారు; భృగువు= భృగుముని; బస్త= మేకయొక్క శృ్మశ్రువులు= మీసం, గడ్డం; కలిగి= పొంది; 
వర్తించున్‌= ఉంటాడు; అని= అని శివుండు= ఈశుడు; ఆనతి ఇచ్చినన్‌= చెప్పగా; సమస్తభూతంబులును= సకలప్రాణులున్ను; 
సంతుష్ట= సంతోషించిన; అంతరంగంబులు +ఐ= హృదయములు కలవారై; తండ్రీ! = అయ్యా!; లెస్స +అయ్యె= బాగు 


82 శ్రీమహాభాగవతము 


జరిగింది; అని= అని; సాధువాదంబులన్‌= ప్రశంసలతో; అభినందించిరి= శ్లాఘించారు; అంతన్‌= ఆ పిమ్మట; ఆ 
శంభుని= ఆ శంకరుని యొక్క ఆమంత్రణంబు= వీడ్కోలు పలుకును; పదసి= పొంది; సునాసీర= ఇంద్రుడు; ప్రముఖులు+ 
అగు= మొదలైనట్టి; దేవతలు= వేల్పులూ; బుషులతోడన్‌ కూడి= మునులతోనూ కలసి; రాన్‌= రాగా అజుండును= 
బ్రహ్మయు; రుద్రునిన్‌= శివుణ్ణి; పురస్మరించుకొని= ముందిడుకొని; దక్ష+అధ్వర+వాటంబునకున్‌= దక్షుని యజ్ఞవాటికకడకు, 
చనియెన్‌= వెళ్లాడు, అంతన్‌= అంతలో. 


తా : తల కాలిపోయి మొండెం మాత్రంగా ఉన్న దక్షుడు గొరైముఖం పొందుతాడు. భగుడు దర్భసంబంధి యాగాంశాన్ని 
అంది మిత్రుడని పిలిచే కంటితో మిగతా యాగాన్ని చూస్తాడు. పూషుడు పిండి ఉండలను యాగకర్తదంతాలతో తింటాడు. 
యాగశేషభాగాన్ని దేవతలు నాకు ఒప్పగించడం వల్ల దేవతలందరూ యథావిథిగా సంపూర్ణ దేహులవుతారు. విరిగిన 
అవయవాలుగల బుత్విక్కులూ, ఇతరులూ అశ్వినీదేవతల భుజాలతోనూ, పూషుని చేతులతోనూ తిరిగి తమ తమ 
బాహువులనూ చేతులనూ పొంది జీవవంతులవుతారు. భృగుముని మేక మీసాలూ గడ్డాలూ పొందుతాడు. అని చెప్పిన 
శివుడి మాటలు విని జీవులందరూ అమితంగా ఆనందించారు. తండ్రీ! మేలు అయింది. బాగుంది బాగుంది అనే 
అరుపులతో ప్రశంసించారు. ఆ పై శివుడి పిలుపు మేరకు ఇంద్రుడు మొదలైన దేవతలు, మునులను కలుపుకుని వచ్చారు. 
శివుడు ముందరవరుసలో నడుస్తుండగా వేలుపుల పెద్ద “బ్రహ్మా వాళ్లందరితో దక్షవాటికకు నడిచాడు. 


క. శర్వుని యోగక్రమమున, సర్వా్వ్యయవములుం గలిగి సన్మునిబుత్వి 

గ్గీర్వాణముఖ్యు లొప్పిరి, పూర్వతనుశ్రీల నార్యభూషణ! యంతన్‌. 156 
ప్రతి : ఆర్యభూషణ! = పెద్దలకు అలంకారప్రాయమైన విదురా!; అంతన్‌= ఆ పైన; శర్వుని= శివుడి, యోగ క్రమమున = 
యోగమతం వరుసను; సర్వ= మొత్తం; అవయవములున్‌= శరీర భాగాలను; కలిగి= పొంది; సద్‌+ముని= మంచివారైన 
మునులు; బుత్విక్‌= బుత్విజులు; గీర్వాణ = దేవతలలో; ముఖ్యులు= ప్రధానులు; పూర్వ= ముందటి; తనుశ్రీలన్‌= 
ఒంటిసిరులతో; ఒప్పిరి= ప్రకాశించారు. 
తా; పెద్దలకే పెద్ద అయిన ఓ విదురుడా! ఆ సమయంలో శివుడి యోగసాధన తీరులో అన్ని అవయవాలతో కూడినవారై 
మునులూ, బుత్విక్కులూ, దేవతా ముఖ్యులూ మునుపటివలెనే అదే శరీర సంపదతో శోభిల్లారు. 


విశే : గీర్వాణులు వాక్కులే బాణంగా గలవారు = వేలుపులు. 


క. విను దక్షు నంత మేషము, ఖునిం జేసిన నిద్ర మేలుకొని లేచిన పో 
ల్మిన నిలిచె దక్షుం, డదభవుండు, గనుంగొనుచుండంగ నాత్మం గౌతుక మొప్పన్‌. 157 

ప్రతి : విను= ఆలకించు; దక్షున్‌= దక్షుని; అంతన్‌= అంతలోపున; మేష= మేకయొక్క ముఖునిన్‌= మొగంకలవాణ్ణిగా; 
చేసినన్‌= కావించగా; అభవుండు = శివుడు; ఆత్మన్‌= లోపల; కౌతుకము = ఉత్సుకత; ఒప్పన్‌= తనరగా; కనుగొనుచున్‌= 
పరికిస్తూ ఉండంగన్‌= ఉండగా; నిద్ర= నిద్దుర నుండి; మేలుకొని= తెలివొంది; లేచినపోల్మిన= లేచినట్టుగా; దక్షుండు= 
దక్షుడు; నిలిచెన్‌= నిలబడ్డాడు. 

తా : విదురా! బాగా విను, అంతలోన దక్షుని మేక ముఖం కలవాణ్ణిగా చేశాడు. శివుడు లోలోపల కుతూహలపడుతూ 
ఆ ఘటనను వీక్షిస్తూ ఉండగా, దక్షుడు అప్పుడే నిద్ర మేల్మాంచిన వాడివలె లేచాడు. 


చతుర్ధస్కంధము 83 


వ. ఇట్లు లేచి నిలిచి ముందజ నున్న శివునిం గనుంగొనిన మాత్రాన శరత్మాలంబున నకల్మషం బైన 
సరస్సునుంబోలెం బూర్వరుద్రవిద్వేషజనితంబులైన కల్మషంబులం బాసి నిర్మలుందై యభవుని నుతియింపం 
దొడంగి మృతిం బొందిన సతీతనయం దలంచి యనురాగోత్మంఠబాప్పపూరితలోచనుండును, గద్గదకంఠుండు 
నునై పలుకంజాలక యెట్టకేలకు దుఃఖంబు సంస్తంభించికొని ప్రేమాతిరేకవిహ్వలుం డగుచు సర్వేశ్వరుండగు 
హరున కిట్లనియె. 158 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; లేచి= మేలుకొని; నిలిచి= నిలబడి; ముందజన్‌= ఎదుటన; ఉన్న= ఉండిన; శివునిన్‌= 
శివుణ్ణి; కనుంగొనిన మాత్రాన= చూచినంత మాత్రానికే; శరత్మాలంబునన్‌= శరదృతువులో; అకల్మషంబు+ఐన = మకిలి 
లేనిది అయినట్టి; సరస్సునున్‌+పోలెన్‌= కొలనును వలె; పూర్వ= గతకాలాన; రుద్ర= శివుడి మీది; విద్వేష= గొప్పద్వేషం 
వల్లు జనితంబులు+ఐన= పుట్టినవి అయిన; కల్మషంబులన్‌= పాపాలను; పాసి= వదలి; నిర్మలుండు+ఐ= తేట తేరినవాడై; 
అభవుని= శివుని; నుతియింపన్‌= స్తుతించను; తొడంగి= పూనుకొని; మృతిన్‌ పొందిన= మరణించిన; సతీతనయన్‌= 
కూతురు సతిని; తలంచి= స్మరించి; అనురాగ= ఎనలేని ప్రేమవల్ల; ఉత్మంఠ= ఉత్సుకతతో; బాప్పు= కన్నీళ్లతో; పూరిత= 
నిండిన; లోచనుండును= నేత్రాలు కలవాడున్నూ్యూ గద్దదకంఠుండునున్‌+ఐ= దడగ్గుత్తిక పడ్డ గొంతుకలవాడున్నూ అయి; 
పలుకన్‌= మాటాడను; చాలక= శక్తిలేక; ఎట్టకేలకున్‌= అతి ప్రయాసతో; దుఃఖంబు= బాధను; సంస్తంభించుకొని= 
ఉగ్గబట్టుకొని; (ప్రేమ= అనురాగంయొక్క అతిరేక= అతిశయంచే; విహ్వలుండు +అగుచున్‌= స్వాధీనం తప్పినవాడు 
అవుతూ; సర్వేశ్వరుండు= అఖిలేశుడు; అగు= అయినట్టి; హరునకున్‌= శివునకు; ఇట్లు= ఇలా; అనియెన్‌= అన్నాడు. 
తా : ఇలా నిద్ర నుంచి తుళల్లిపడ్డట్టు లేచి నించున్న దక్షుడు ఎదురుగా ఉన్న శివుణ్ణి దర్శించినంత మాత్రాననే శరత్మాలంలో 
బురదలేని తేటనీటికొలను వఠె ఇతఃపూర్వం శివుడి మీద పగవల్ల కల్గిన వాని పాపాలు ్రక్షాళలితమయ్యాయి. మనస్సు 
తేరుకుంది. శివుణ్ణి స్తుతించాలనుకునేంతలో చచ్చిపోయిన ముద్దుబిడ్డ సతి తలపులోకి వచ్చింది. ఆ అమితమైన (ప్రేమకూ, 
ఆ వగపుకూ కంటి నిండా నీళ్లు కమ్ముకున్నాయి. గొంతు పూడుకొని పోయింది. నోటి మాట పెగలడంలేదు. అతి కష్టం 
మీద, పొర్గుకువచ్చే ఆ బాధనంతా బీగబట్టుకున్నాడు. పట్టలేని (ప్రేమతో ఎంతో విలవిల లాడుతూ శివుడితో ఇలా 
అన్నాడు. 
క. విను! నీ కపరాధుండ నగు, నను దండించు టది దండనము గాదు మది 

న్నను రక్షించుటగా మన, మున దలంతును దేవ! యభవ! పురహర'! రుద్రా! 159 
ప్రతి : దేవ= దేవరా!; అభవ= భవరహితుడా!; పురహర!= టత్రిపురనాశకా!; రుద్రా= శివా!; విను= వినవలసింది; 
నీకున్‌= నీ విషయంలో; అపరాధుడన్‌+అగు= తప్పు చేసినవాడను ఐనట్టి ననున్‌= నన్ను, దండించుట = శిక్షించడం; 
అది= ఆ; దండనం కాదు= శిక్షించడం కాదు; మదిన్‌= మతిలో; ననున్‌= నన్ను రక్షించుట+కాన్‌= కాచుట అని; 
మనమునన్‌= నా అంతరంగంలో; తలంతును = అనుకొంటున్నాను. 
తా : ప్రభూ! అభవ! పురహర! శివ! ఆలకించు. నేను చేసిన తీరని అపరాధానికి నన్ను శిక్షించడం ధర్మమే. నీ 
అభిప్రాయంలో అది నన్ను మన్నించడానికే అని నా మనస్సు చెప్తుంది. 


స్స్‌ అనఘాత్మ! తగ నీవు నబ్దనాభుండును బరికింప బ్రాహ్మణాభాసు లయిన 
వారల యొడల నె వ్వలన నుపేక్షింప రంట! దృఢవ్రతచర్యులైనవారి 


84 శ్రీమహాభాగవతము 


యెడ నీ కుపేక్ష యెక్కడిది? సర్గాదిని నామ్నాయసంప్రదాయప్రవర్త 
నము నెజింగించుట కమరవిద్యాతపోవ్రతపరాయణులైన బ్రాహ్మణులను 


తే. వరుసం బుట్టించితివి; కాక వారి నెపుడు, గేల దండంబుం బూని గోపాలకుండు 
బలసి గోవుల రక్షించు పగిది నీవు, నరసి రక్షించుచుందు గదయ్య రుద్ర! 160 


ప్రతి : అనఘ+ఆత్మ!= ఓ పుణ్యరూపుడా!; తగన్‌= ఒప్పిదంగా; నీవున్‌= నువ్వూ గాని; అబ్దనాభుండును= (పద్మనాభుడు) 
విష్ణువుగాని; పరికింపన్‌= పట్టిచూడగా; బ్రాహ్మణ +ఆభాసులు +అయిన = బ్రాహ్మణులుగా కనిపిస్తున్నా బ్రాహ్మణ స్వభావం 
లేనివారయిన; ఎడన్‌= వాళ్లపక్షమందు; ఏ వలనన్‌= ఏ వేపు నించిన్ని; ఉపేక్షింపరు అంట= చూసీచూడనట్లు ఉండరట; 
దృఢ వ్రతచర్యులు ఐనవారి= దృఢమైన నియమం కలవారగు; ఎడన్‌= విషయాన; నీకున్‌= నీకు; ఉపేక్ష=- ఉదాసీనత; 
ఎక్కడిది= ఎక్కడ ఉంటుంది; సర్దాదినిన్‌= సృష్ట్యారంభంలో; ఆవమ్నాయసంప్రదాయ = వేదకాలం నాటి నుంచి 
గురుపరంపరాయాతంగా వాడుకపడ్డ; ప్రవర్తనమున్‌= ఆచారాన్ని ఎజీంగించుటకున్‌= అభ్యసింపచేయడానికి; అమరవిద్వ్యా= 
వేల్పుల తత్వజ్ఞానంలోని; తపః= వర్ణాశమవిహితధర్మంలోని; వ్రత= నియమ నిష్టబ్టయందు; పూయణులు +ఐన = తత్పరులైన; 
బ్రాహ్మణులను; వరుసన్‌= పరంపరగా; పుట్టించితివి= ఉదయింపచేసితివి;ి కాన= కాబట్టి; వారిన్‌= ఆ (బ్రాహ్మలను; 
ఎపుడు= ప్రతిదినం; కేలన్‌= చేతియందు; దండంబున్‌= కర్రను; పూని= పట్టుకొని; గోపాలకుండు= ఆలకాపరి; బలసి= 
మందకూడిన; గోవులన్‌= ఆవులను; రక్షించుపగిదిన్‌= కావలికాచే రీతిలో; రుద్ర!= ఓ శివ!) నీవున్‌= నువ్వూ; అరసి= 
తెలిసి; రక్షించుచున్‌+ఉందువు+కద +అయ్య= కాస్తూ ఉంటావు కదా తండ్రీ. 

తా: ఓ! మహాత్మా! నువ్వూ, విష్ణుమూర్తీ, ఎటుగా, ఎంతగా, గాలించి చూచినా 'బ్రహ్మబంధులను పట్టీపట్టనట్లు ఉంచరట 
కదా. మంచి నియమం నిష్టగల బ్రాహ్మలపట్ల తటస్థ భావం మీకు ఎందుకు ఉంటుంది? తరతరాల నుంచి అలవాటు పడ్డ 
వేదధర్శ్మాన్ని అలవరించడానికి అటు అమరుల పర/ఆత్మ విద్యలోనూ, ఇటు మరుల అపర/ధర్మ విద్యలోనూ వ్రతదీక్షగల 
బ్రాహ్మణులను వంశంగా జన్మలనెత్తించావు. ఆ కారణాన ఓ శివా! నువ్వూ చేతక(ర పట్టీ పసుల కాపరి కదుపును కావలి 
కాచినట్లు ఆ బ్రాహ్మణ వ్రతులను ఎపుడూ ఓ కంట కనిపెడ్తూనే ఉంటావు కదా. 


సీ తలపోయ నవిదితతత్త్వవిజ్ఞానుండ నైన నాచేత సభాంతరమున 
నతిదురుక్ష్యంబకక్షతుండ వయ్యును మత్కృతాపరాధము పహృదయంబునందు 
దలంపక త్యక్త నిందాదోషమున నధోోగతిం బొందుచున్న దుష్కర్ము నన్నుం 
గరుణం గాచిన నీకుం గడంగి ప్రత్యుపకార మెటింగి కావింప నే నెంతవాండ? 


తే. నుతచరిత్ర! భవత్పరానుగ్రహాను, రూపకార్యంబుచేత నిరూధమైన 
తుష్టి నీ చిత్తమందు నొందుదువుగాక, క్షుద్రసంహార! కరుణాసముద్ర! రుద్ర! 161 


ప్రతి : క్షుద్ర సంహార!= నీచులను హతమార్చేవాడా!; కరుణా సముద్ర! = దయాసాగరుడా!; రుద్ర= శివా!; తలపోయన్‌= 
తలచుకోగా; అవిదిత= తెలియబదని; తత్త్వ మహాబ్రహ్మ స్వరూపంయొక్క విజ్ఞానుండును = విశేష జ్ఞానం కలవాదను; 
ఐనన్‌= అయినట్టి; నా చేతన్‌= నా వల్ల; సభా+అంతరమునన్‌= ఒడ్టోలగం నడిమిని; అతి= మితిమించిన; దుర్‌+ఉక్తి= 
విరుపుడు పలుకులనే; అంబక= ములుకులతో; కతుందవు= గాయపడిన వాడవు; అయ్యును= అయినప్పటికీ; మద్‌=నా 


ఆ్యై 


చతుర్ధస్కంధము 85 


చేత; కృత= చేయబడిన; అపరాధము= తప్పు; హృదయంబునందు= మదిలో; తలంపక= పెట్టుకొనక; త్రి+అక్ష ఓ 
త్రినేత్రుడా!; నిందా= దూజువలని; దోషమునన్‌= తప్పువల్ల; అధస్‌+గతిన్‌= నీచ స్థితిని; పొందుచున్‌+ఉన్న= 
చేరుకుంటున్నట్లి; దుర్‌+కర్మున్‌= చెడ్డ పనులు చేసినట్టి; నన్నున్‌= నన్ను, కరుణన్‌= జాలితో; కాచిన = రక్షించిన; నీకున్‌= 
నీకు; కడంగి= ప్రయత్నించి; ప్రతి+ఉపకారము= బదులు మేలు; ఎటిగి= తెలిసి; కావింపన్‌= చేయను; నేను= నేను; 
ఎంతవాడ? = ఎంత పాటివాడను; నుత చరిత్ర! = కొనియాడదగిన నడత కలవాడా!; భవద్‌= నీయొక్క పర= ఇతరులపై 
గల; అనుగ్రహ= దయాస్వభావానికి; అనురూప= అనుగుణమైన; కార్యంబుచేత= కర్మచేత; నిరూఢము+ఐన= సంకేత 
సిద్దం అయినట్టి; తుష్టిన్‌= సంతృప్తిని; చిత్తము +అందున్‌= న్స్‌ హృదయంలో; ఒందుదువు +కాక= అనుభవింతువు కాక. 


తా : నీచుల తుదముట్టించేవాడా! ఆర్ధ హృదయుడా! భయంకరుడా! నీ బ్రహ్మమయత్వం అవగతంకాని పరమదుర్వివేకిని 
అని యోచించగా యోచించగా నాకు తెలియవచ్చింది. నువ్వు ఆనాటి సదస్సు మధ్యలో నా పెళుసు మాటలనే బాణాలచే 
దెబ్బతిన్నావు. అయినా కూడ నేను చేసిన పొరపాటును ఒక మాటు అయినా మనస్సులో కూడ తలవ లేదు. ఓ ముక్కంటీ! 
ఆ నిందారోపణం వలని అపరాధం కారణంగా అట్టడుగుకు కూరుకొని పోతున్న నా వంటి పాపిని దయతో కాచావు. 
అంతటి నీకు నేను ప్రత్యామ్నాయంగా తెలిసి తెలిసి ఉపకారం చేయపూనుకో గలంతవాడినా, ఆదర్శప్రాయమైన వర్తనుడవు 
నువ్వు. ఎదటివారిపై దయతలచి తలపడి చేయ పూనే పనులచేతనే నీ మనస్సు సంతుష్టి చెందుగాక! “నిస్స్వార్ధమైన 
ద్వేషరహితమైన మంచికార్యం పరమసంతృప్తికి మార్గం” అని హిత భావన. 


వ. అని యిట్లు రుద్రక్షమాపణంబు గావించి పద్మసంభవుచేత ననుజ్ఞాతుందై దక్షుం డుపాధ్యాయ బుత్విగ్గణ 
సమేతుం దడగుచుం [గ్రతుకర్శంబు నిర్వర్తించు సమయంబున బ్రాహ్మణజనంబులు యజ్ఞంబులు నిర్విఘ్నంబులై 
సాగుటకుం బ్రమథాది వీర సంసర్గకృత దోషనివృత్త్యర్థంబుగా విష్ణుదేవతాకంబును ద్రికపాల పురోడాశ 
ద్రవ్యకంబును నైన కర్మంబుం గావింప నధ్వర్యుకృత్య ప్రవిష్ణుండగు భృగువుతోడం గూడి నిర్మలాంతః 
కరణుం డగుచు దక్షుండు ద్రవ్యత్యాగంబుం గావింపం బ్రసన్నుందై సర్వేశ్వరుండు. 162 


ప్రతి : అని; ఇట్లు= ఈ విధంగా; రుద్ర= శివుణ్ణి; క్షమాపణంబు= క్షమించమని వేడుకొనడం; కావించి= ఒనర్సి; 
పద్మసంభవుచేతన్‌= బ్రహ్మచేత; అనుజ్ఞాతుండు +ఐ= అనుమతించబడినవాదడై; దక్షుండు = దక్షుడు; ఉపాధ్యాయ = ఒజ్జల 
యొక్క బుత్విక్‌= యాగం చేయించే పురోహితులయొక్క గణ = బృందంతో; సమేతుందు+అగుచున్‌= కూడుకొన్న వాడవుతూ; 
'క్రతుకర్మంబు= యాగ కృత్యం; నిర్వర్తించు = ఆచరించే; సమయంబునన్‌= వేళలో; బ్రాహ్మణజనంబులు= (బ్రాహ్మణవర్గం; 
యజ్ఞంబులు= యజ్ఞాలు; నిర్విఘ్నంబులు+ఐ= అంతరాయం లేనివై, సాగుటకున్‌= ప్రవర్తిల్లడానికి; ప్రమథ +ఆది= 
ప్రమథులు, గుహ్యకులు, ఇతరులు, అయిన; వీర= శూరుల యొక్క సంసర్గ= సంబంధంచే; కృత= చేయబడిన (ధ్వంసం 
వలని; దోష నివృత్తి +అర్ధంబు+కాన్‌= దోషనివారణ కొరకు; విష్ణుదేవతాకంబును= విష్ణువును దేవతగా ఉద్దేశించే; 
త్రికపాల= మూడుకపాల పాత్రల్లో ఇగిరిన అన్నంతోనూ; పురోడాశ= పురోడాశము అనే, (యాగార్పితం కోసమే చేసే 
అపూపం అనే పిండివంట); ద్రవ్యకంబునున్‌+ఐన= హోమ పదార్థం కలది అయిన; కర్మంబును= హోమకర్శ్మను; కావింపన్‌= 
నిర్వర్తించగా; అధ్వర్యుకృత్య = యజ్ఞంలో యజుర్వేద తంత్రం నడిపే పనికి; ప్రవిష్టుండు+అగు= ప్రవేశించినవాదగు; 
భృగువుతోడన్‌= భృగుమునితో; కూడి= కలసి; నిర్మల= నిష్క్మల్మషం అయిన; అంతః కరణుందు అగుచున్‌= అంతరంగం 
గలవాడు అవుతూ; దక్షుడు= దక్ష బ్రహ్మ ద్రవ్యత్యాగంబున్‌+కావింపన్‌= అన్నం, నేయి మొదలయిన పదార్థాలతో 
హోమం చేయగా; సర్వ+ఈశ్వరుండు = లోకేశ్వరుడైన విష్ణుడు; ప్రసన్నుండు+ఐ= సంతోషించినవాడ్రై... 


86 శ్రీమహాభాగవతము 


తా : ఇలాంటి పశ్చాత్తాపంతో దక్షుడు రుద్రుణ్సి క్షమాపణను కోరాడు. బ్రహ్మ ఆదేశాన్ని అంది పుచ్చుకున్నాడు. వేద 
పండితుల, పురోహితుల చెంతకు వచ్చి యాగకార్యానికి సిద్ధం అయ్యాడు. అపుడు (బ్రాహ్మణులందరూ క్రతువు ఏ అడ్డూ 
లేకుండ సక్రమంగా జరిగిపోవడానికీ, శివదండువల్ల వాటిల్లిన యాగ విధ్వంసదోషాన్నీ ఉపశమింపచేయడానికీ పురోడాశ 
హోమకర్మను కావించాడు. ఈ కర్మ విష్ణుదేవతాసంబంధసంస్కారం కలది. దీన్ని (బ్రాహ్మణులు “మూడు కపాలాల్లో 
వండిన అన్నం, అపూపం వంటి పదార్థాలతో తయారు చేసిన పురోడాశం” అనే హవిస్సుతో నిర్వర్తించారు. ఆ పిమ్మట 
యాగ అధ్వర్యుడు భృగుముని తోడుగా యజమాని దక్షుడు నిర్మలమైన మనస్సుతో హవిస్సును సమర్పించాడు. అందుచే 
విష్ణుమూర్తి అనుగ్రహించినవాడై 


స్ప మానితశ్యామాయమానశరీర దీధితులు నల్దిక్కుల దీటుకొనంగం 
గాంచనమేఖలాకాంతులతోడం గౌశేయచేలద్యుతుల్‌ 'సెలిమి సేయ 
లక్ష్మీసమాయుక్తలలితవక్షంబున వైజయంతీప్రభల్‌ వన్నె సూప 
హాటకరత్నకిరీటకోటిప్రభల్‌ బాలార్మరుచులతో మేలమాడ 


తే. లలితనీలాభ్రరుచిం గుంతలములు దనరం, బ్రవిమలాత్మీయదేహజ ప్రభ సరోజ 
భవభవామరముఖ్యుల ప్రభలు మాప, నఖిలలోకైకగురుండు నారాయణుందు. 168 


ప్రతి ; మానిత= పూజించబడ్డ; శ్యామాయమాన= నల్లనైన; శరీర దీధితులు= మేనియొక్క కాంతులు; నల్‌దిక్కులన్‌= 
నాలుగువైపులా; దీటుకొనన్‌+కన్‌= నిండుకోగా; కాంచన= సువర్ణ్షమయమైన; మెఖలా= ఎనిమిది పేటల మొలనూలియొక్క 
కాంతులతోడన్‌= జిలుగులతో; కౌాశేయచేల= పట్టువలువ యొక్క ద్యుతుల్‌= శోభలు; చెలిమిచేయన్‌= స్నేహం కల్పగా; 
లక్ష్మీ= లచ్చితో;) సమాయుక్త= కూర్చబడిన; లలిత= సుందరమైన; వక్షంబునన్‌= రొమ్మున; వైజయంతీ= వైజయంతీ 
మాలిక; ప్రభల్‌= వెలుగులు; వన్నె చూపన్‌= కాంతిని వెదజల్లగా; హాటక= బంగారుమయమైన; రత్న= రతనాల; కిరీట = 
మకుటం యొక్క కోటిప్రభల్‌= కాంతిప్రోవులు; బాల+అర్మ్హ ఉదయ సూర్యుడి; రుచులతో= కాంతులతో; మేలము+ఆదన్‌= 
పరియాచకం చేయగా; లలిత= మనోజ్ఞమైన; నీల= నల్లని అభ్ర= మేఘం యొక్క రుచిన్‌= రంగుతో; కుంతలములు = 
వెండ్రుకలు; తనరన్‌= ప్రకాశించగా; ప్రవిమల= స్వచ్చమైన; ఆల్మీయ= తనయొక్క దేహజ= శరీరంనుంచి పుట్టిన; ప్రభ= 
తేజస్సు; సరోజభవ= బ్రహ్మ భవ= శివుడు, ఇంద్రల ; అమరముఖ్యుల= దేవతాప్రముఖుల యొక్క ప్రభలు= వర్చస్సులు; 
మాపన్‌= మాసిపోయేలా చేయగా; అఖభిలలోక +ఏక= అఖిలలోకైక; గురుండు= విళశ్వైక ఆచార్యుడు; నారాయణుండు= 
విష్ణువు... 

తా: నీలదేహచ్చాయలు ఆదరణ యోగ్యంగా నాలుగు దిక్కులా వ్యాపించాయి. బంగారు మొలతాదు మెరుపులు, కట్టిన 
పట్టుపంచె వన్నెలతో జతగూడాయి. లక్ష్మితో కూడిన మనోజ్ఞమైన ఎదమీద వైెజయంతిమాల సొగసు తీరి ఉంది. నెత్తిన 
రత్నాలు తాపిన బంగారు కిరీటపుకాంతి పుంజాలు ఉదయసూర్యుని రోచిస్సులతో వేళాకోళాలాడ్డ్తున్నాయి. ముందటి 
కురులు చక్కనైన నీలిమబ్బుల వన్నెలతో శోభిల్లుతున్నాయి. దివ్యమైన తన శరీరం నుంచి పుట్టిన ప్రభ బ్రహ్మ శివ 
దేవతాముఖ్యులందరి తేజస్సులు వెలవెలపోవునట్లుచేయగా జగదేక గురువు విష్ణుమూర్తి 


చ. సలలితశంఖచక్రజలజాతగదాశరచాపఖడ్గ ని 
ర్మలరుచులన్‌ సువర్జ్దరుచిమన్మణికంకణముద్రికాప్రభా 


చతుర్ధస్కంధము 8/7 


వళులను దేజరిల్లు భుజవర్గ మనర్గళకాంతియుక్తమై 
విలసితకర్ణికారప్పథివీరుహముంబురుడింప బిట్టుగన్‌. 164 


ప్రతి : సలలిత= ముచ్చటపడదే; శంఖ= శంఖం; చక్ర= చక్రం; జలజాత= పద్మం; గదా= గద; శర= బాణం; చాప= 
ధనుస్సు; ఖద్గ= కత్తుల యొక్క నిర్మల= స్వచ్చమైన; రుచులన్‌= కాంతులతో; సువర్ణ= కాంచనం వంటి; రుచిమత్‌= 
రంగుగల; మణి= మణులుపొదిగిన; కంకణ= కడియాలయొక్క ముద్రికా= ముద్దుటుంగరాలయొక్క ప్రభా+ఆవళులను = 
వెలుగుల చాలుల తోనూ; తేజరిల్లు= ప్రకాశించే; భుజవర్గము= చతుర్భాహువులు; అనర్గళ= ధారాళమైన; కాంతియుక్తము+ఐ = 
దీప్తితో కూడినదై; విలసిత= ప్రకాశితమైన; కర్ణికార= కొండగోగు; పృథివీరుహమున్‌= పూలచెట్టును; బిట్టుగన్‌= మిక్కిలిగా; 
పురుడింపన్‌= పోలగా... 

తా: తీరైన శంఖం, చక్రం, పద్మం, గద, బాణం, విల్లు, కత్తుల అచ్చపు కాంతులతోనూ, కనక కాంతుల మణులు పొదిగిన 
చేతి కడియాల వేలి ఉంగరాల మెరుగులు చిమ్ముతూ, విశ్చంఖలంగా విరగబూచిన కొండగోగు పూలచెట్టును పోలుచూ 
భుజాలు మెరుస్తూ ఉన్నవి. 


క. సరసోదారసమంచిత, దరహాసవిలోకనములం దగ లోకములం 
బరితోషము నొందించుచుం, బరమోత్సవ మొప్ప విశ్వబంధుండగుచున్‌. 165 


ప్రతి : సరస= ప్రేమతో గూడి; ఉదార= బెదార్యం గల్గి సమంచిత= బాగా ఒప్పిఉన్న దరహాస= చిరునగవు తొణికే; 
విలోకనములన్‌= చూపులతో; తగన్‌= శోభించగా; లోకములన్‌= జగాలను; పరితోషమున్‌= మిక్కిలి ఉల్లాసాన్ని 
ఒందించుచున్‌= పొందిస్తూ పరమ= దివ్యమైన; ఉత్సవము= పండువు; ఒప్పన్‌= దీపించగా; విశ్చ్వబంధుండు= లోకానికి 
చుట్టం; అగుచున్‌= అవుతూ. 


తా : సరసమై, గంభీరమైన చిరునవ్వు ఒలికే చూపులతో సమస్త జగత్తును రమింపచేస్తున్నాడు. అదిపెద్ద పండువుగా 
ప్రకాశించగా లోకబాంధవుడు అవుతూ 


చ. మజియును రాజహంసరుచిమదమణీకృతతాలవృంత చా 
మరముల వీవంగా దివిజమానిను లచ్చసుధామరీచివి 
స్పురణసితాతపత్రరుచిపుంజము దిక్కులంబిక్కటిల్లంగాం 
గరివరదుండు వచ్చె సుభగస్తుతివరసుపర్ణయానుందై. 166 


ప్రతి ; మజియును= ఇంకనూ; రాజహంస= రాయంచలయొక్క రుచిమత్‌= కాంతులవంటి, కాంతులుగల్ల్టిన; బ్రమణీకృత= 
విసరబడ్డున్న తాలవృంత= విసనకర్రలవంటి; చామరములన్‌= వింజామరలను; దివిజమానినులు= దేవతాకాంతలు; 
వీవన్‌+కాన్‌= వీస్తుండగా; అచ్చ = తెల్లని సుధా= అమృతమయమైన; మరీచి= కిరణాలు గల చంద్రుడివలె; విస్ఫురణ= 
ప్రకాశమానమైన, సిత= తెల్లని ఆతపత్ర= గొడుగులయొక్క రుచి= కాంతులయొక్క పుంజము= ప్రోవు; దిక్కులన్‌= 
అన్నిదిశలా; పిక్కటిల్లన్‌+కాన్‌= వ్యాపించగా; సుభగ= రమ్యమైన; స్తుతి= బృహత్తు, రథంతరం అనే సోమస్తోత్రా? వర్ణ= 
రూపాలే/అక్షరాలే; సుపర్ద= చక్కటి రక్కలుగాగలగరుడపక్షి యానుండు+ఐ= వాహనంగా ప్రయాణిస్తున్నవాడై; కరివరదుండు= 
గజేంద్రుడికి వరాలిచ్చిన; విష్ణువు= విష్ణుమూర్తి; వచ్చిన్‌= వేంచేశాడు. 


88 శ్రీమహాభాగవతము 


తా : దేవకాంతలు విసన కర్రలవలె ఊపుతున్న వింజామరలు తెల్లటి రాజహంస కాంతుల్లో తిరుగాడుతున్నాయి. 
శ్వేతచ్చత్రం తెల్లని చల్లని చంద్రుడివలె వెలుగులు విరజిమ్ముతుంది. బృహత్తు, రథంతరం అనే సోమస్తోత్రాలు రెండూ 
రెండు రెక్కలుగాగల గరుత్మండుడిపై పయనిస్తూ కరివరదుడు విష్ణువు విచ్చేశాడు. 


చ. ఘనరుచి నట్లు వచ్చిన వికారవిదూరుముకుందుంజూచి బో 

రన నరవిందనందనపురందరచంద్రకళాధరామృతా 

శనముఖు లర్థి లేచి యతిసంభమ మొప్ప “నమో నమో దయా 

వన నిధయే” యటంచు ననివారణ (మొక్కిరి భక్తియుక్తులై. 167 
ప్రతి : ఘన= అధికమైన; రుచిన్‌= ప్రభతో; అట్లు= ఆ రీతిని ప్రయాణంచేసి; వచ్చిన= చేరిన; వికారవిదూరున్‌= 
వికారాలకు దూరమైనవానిని ముకుందున్‌= మోక్షప్రదుడైన విష్ణువును; చూచి= కాంచి; బోరనన్‌= హుటాహుటిగా; 
అరవిందనందన = బ్రహ్మ పురందర= ఇంద్రుడు; చంద్రకళాధర= శివుడు; అమృతాశన= అమృతం తిండిగాగల దేవతలు; 
ముఖులు= మొదలైనవారు; అర్థిన్‌= ప్రీతితో; లేచి= నిలబడి; అతిసంభ్రమము= మిక్కిలి తొట్రుబాటు; ఒప్పన్‌= కూడుకొనగ్గా; 
దయావననిధయే= దయాసముద్రునికి నమస్‌+నమస్‌= కైమోడ్పులు, నమస్మారాలు; అటంచున్‌= అని ఉచ్చరిస్తూ; 
భక్తియుక్తులు +ఐ= భక్తితో కూడినవారై; అనివారణన్‌= ఆపకుండా; 'మొక్కిరి= నమస్కరించారు. 
తా ; మహాతేజస్సు ఉట్టిపడ్లూ అలా వేంచేసిన విష్ణుమూర్తిని, భావ వికారాలకు దూరమైన వానిని, బ్రహ్మ ఇంద్రుడు, 
శివుదూ, మిగతా దేవతాముఖ్యులు దర్శించారు. ఆ వెంటనే భక్తితో ఆదరాబాదరాగా లేచి నిలబడ్డారు. ఉత్సాహం 
ఉరుకులెత్తుతుండగా, దయాసముద్రుడవైన ఓ సామీ! నీకు మా దండాలు నీకు మా దండాలు అని నోట పలుకుతూ 
ఆపుకోలేని భక్తితో ఒక్కసారిగా మోకరిల్లారు. 


వ. అట్లు కృతప్రణాములైన యనంతరంబ. 168 
ప్రతి : అట్లు= ఆ విధంగా; కృత= చేయబడిన; ప్రణాములు+ఐన= అంజలి గలవారైన; అనంతరంబు+అ= వెంటనే... 
తా : అలా నమస్కరించిన వెనువెంటనే 


ఉ. ఆ నలినాయతాక్షుని యనంతపరాక్రమదుర్నిరీక్ష్య తే- 

జోనిహతస్వదీప్తులగుచు న్నుతిసేయ నశక్తులై భయ 

గ్లాని వహించి బాష్పములు [గ్రమ్మంగ గద్గదకంఠులై తనుల్‌ 

మ్రానుపడంగ న వ్విభుని మన్ననం గైకొని యెట్టకేలకున్‌. 169 
ప్రతి: ఆ= ఆ; నలిన= తామరపూలవలె; ఆయత = విరివిగా విరిసిన/విచ్చిన; అక్షుని= నేత్రాలు కలవానిని; అనంత = 
దరిలేని; పరాక్రమ= వీర్యశక్తిచే; దుర్‌+నిర్‌ +ఈక్ష్య= తేరిపారచూడరాని; తేజస్‌= ప్రకాశంచేత; నిహత= కొట్టబదిన; స్వ= 
తమ; దీప్త్పలు= ప్రభలు కలవారు; అగుచున్‌= అవుతూ; నుతిచేయన్‌= సోత్రం చేయుటకు; అశక్తులు+ఐ= సామర్థ్యం 
చాలనివార్రైై భయ= వెరపు అనే; గ్లాని= బాధ; వహించి= తాల్చి; బాప్పములు= కన్నీరు; (క్రమ్మంగా= పైకి ఉబుకగా; 
గద్దదకంఠులు+ఐ = గద్దదకంఠంతో,; తనుల్‌= శరీరాలు; మ్రానుపడన్‌+కన్‌= చేష్టలుడిగినవి కాగా; ఎట్టకేలకున్‌= చివరకు; 
ఆ+విభుని= ఆ ప్రభుని; మన్ననన్‌= ఆదరాన్ని కైకొని= గ్రహించి... 


చతుర్ధస్కంధము 89 


తా :; తామర పూవులవలె విప్పారిన కందోయి కల విష్ణుని అపారమైన సామర్థ్యంచే కళ్లు గుచ్చి చూచినా కనలేని 
మిరుమిట్లచేత వారివారి కాంతుల్ని కోల్పోయారు. స్తోత్రం చేసే స్తోమత లేని వారయ్యారు. “జడుపు” అనే జబ్బు 
పట్టుకున్నవారయ్యారు. ఆ బాధ వల్ల కన్నీళ్లు పొంగి పొర్లాయి. గొంతు గద్దదమయింది. శరీరం చలనం తప్పింది. 


చాలసేపటికి ఆ దైవం ఆదరం అఖించి 
$ దక్షాదులు విష్ణువును స్తుతించుట శ 


వ. నిటలతట ఘటిత కరపుటులై య మృహాత్ముని యపారమహిమం బెటింగి నుతియింప శక్తులు 
గాక యుండియుం, గృతానుగ్రహని[గ్రహుం డగుటం జేసి తమ తమ మతులకు గోచరించిన కొలంది 
నుతియింపం దొడంగి, రందు గృహీతంబు లగు పూజాద్యుపచారంబులు గలిగి బ్రహ్మాదులకు జనకుందును, 
సునందనందాది పరమభాగవతజనసేవితుందడును, యజ్జేశ్వరుండును నగు భగవంతుని శరణ్యునింగాం 
దలంచి దక్షుం డిట్లనియె. దేవా! నీవు స్వస్వరూపంబునం దున్న యప్పు డుపరతంబులు గాని రాగాద్యఖిల 
బుద్ధ్యవస్థలచే విముక్తుండవును, నద్వితీయుండవును, జిద్రూపకుండవును, భయరహితుండవును నై మాయం 
దిరస్మరించి మజియు నా మాయ ననుసరించుచు లీలామానుషరూపంబుల నంగీకరించి స్వతంత్రుండ 
వయ్యును మాయా పరతంత్రుండవై రాగాది యుక్తుండునుంబోలె రామకృష్ణాద్యవతారంబులం 
గానంబడుచుందువు; గావున నీ లోకంబులకు నీవ యీశ్వరుండ వనియు నితరులైన బ్రహ్మరుద్రాదులు 
భవన్మాయావిభూతు లగుటం జేసి లోకంబులకు నీశ్వరులు గారనియును భేదదృష్టి గల నన్ను రక్షింపు; మీ 
విశ్వకారణులైన ఫాలలోచనుండును (బ్రహ్మయు దిక్పాలురును సకలచరాచరజంతువులును నీవ; 
భవద్వతిరిక్తంబు జగంబున లేదని విన్నవించినం దదనంతరంబ బుత్విగ్దనంబు లిట్లనిరి. 170 

ప్రతి : నిటలతట= నుదుటిపై; ఘటిత= కూర్చబడిన; కరపుటులు+ఐ= అంజలులు కలవారై; ఆ+మహాత్ముని= ఆ 
ఘనమూర్తి విష్ణుని; అపార= తుదలేని;ి మహిమంబు= గొప్పతనం; ఎటింగి= తెలిసి నుతియింపన్‌= స్తుతించను; 
శక్తులు +కాక= సమర్ధులు కాక; ఉండియున్‌= ఉన్నప్పటికిన్నీ కృత= ప్రకటించబడిన; అనుగ్రహ= దయారూపుడు; 
నిగ్రహుండు= దండనరూపుడు; అగుటన్‌చేసి= అవడంవల్ల తమ తమ= వారి వారియొక్క మతులకున్‌= బుద్ధులకు; 
గోచరించిన కొలంది= తోచినట్లు, నుతియింపన్‌= పొగడడానికి; తొడంగిరి= పూనుకొన్నారు; అందున్‌= వాళ్లల్లో; 
గృహీతంబులు+అగు= స్వీకరించబడినవి అయినట్టి; పూజా= అర్చన; ఆది= మొదలగు; ఉపచారంబులు= "సేవలు; 
కలిగి= పొందినవాదై; బ్రహ్మ+ఆదులకున్‌= బ్రహ్మమొదలైన వేల్పులకు; జనకుందును= తండ్రి; సునంద= సునందుడు; 
నంద= నందుడు; ఆది= మొదలైన; పరమ= ఉత్తములైన; భాగవతజన = దైవభక్తులచే; సేవితుండును= పూజించబడినవాడూ; 
యజ్ఞ+ఈశ్వరుండునున్‌= యాగానికి అధిపతియూ; అగు= అయినట్టి; భగవంతుని= విష్ణుని; శరణ్యునిన్‌+కాన్‌= శరణువేడ 
దగినవాణ్ణిగా; తలంచి= భావించి; దక్షుండు= దక్షప్రజాపతి; ఇట్లు= ఇలా అనియెన్‌= అన్నాడు; దేవా!= ఓ దైవమ!; 
నీవు= నువ్వు స్వ= నీ యొక్క స్వరూపంబున +అందున్‌= కలరూపుతో; ఉన్న+అప్పుడు = ఉన్నప్పటికాలంలో; ఉపరతంబులు 
కాని= నివర్తిల్లనిి రాగ+ఆది= అనురాగం మొదలైన; అఖీల= సమస్తమైన; బుద్ధి+అవస్థలచే = అంతఃకరణస్థితులచే; 
విముక్తుండవునున్‌ = విశేషంగా వదలబడినవాడవును; అద్వితీయుండవును= రెందవది లేనివాడదవున్నూ్యూ 


90 శ్రీమహాభాగవతము 


చిద్‌+రూపకుండవును= శుద్ధచైతన్యస్వరూపుడవును; భయరహితుండవునున్‌+ఐ= అభయ స్వరూపుడవు అయిన్ని మాయను= 
ప్రకృతిశక్తిని; తిరస్మరించి= అనాదరించి; మజియున్‌= మళ్లీ ఆ+మాయన్‌= ఆ మాయను; అనుసరించుచున్‌= అనుసరిస్తూ 
లీలామానుషరూపంబులన్‌ = మనుష్య రూపంలో కనపడే దబైవరూపాలనూ; అంగీకరించి= పుచ్చుకొని; స్వతంత్రుందవు= 
ఆత్మతంత్రుడవు; అయ్యును= అయికూడా; మాయాపరతంత్రుడవు+ఐ= మాయకు లోబడ్డవాడవై; రాగ+ఆది= డ్రేమ, పగ 
మొదలైనవాటితో; యుక్తుండునున్‌ +పోలెన్‌= ఐక్యం కలవాదివలె; రామ+కృష్ణ+ఆది= రాముడు; కృష్ణుడు మొదలుగాగల 
అవతారంబులన్‌= అవతారాలలో; కానన్‌+పడుచున్‌; ఉందువు= కంటపడుతూ ఉంటావు; కావునన్‌= కాబట్టి ఈ 
లోకంబులకున్‌= ఈ లోకాలకు; నీవు+అ= నీవే; ఈశ్వరుండవు= ప్రభువవు; అనియున్‌= అనియూ; ఇతరులు +ఐన = 
పరులు అయిన; బ్రహ్మ రుద్ర= శివుడు; ఆదులు= మొదలైనవాళ్లు భవద్‌= నీ యొక్క మాయా; విభూతులు= మాయారూపులు; 
అగుటన్‌చేసి= అయిన కారణాన; లోకంబులకున్‌= విశ్వానికి, ఈశ్వరులు= అధిపతులు; కారు +అనియును= కానివారు 
అనిన్ని భేద= వేజు; దృష్టా= చూపు; కల= కల్లి ఉన్న నన్నున్‌= నన్ను రక్షింపుము= మన్నించు; ఈ విశ్వకారణులు+ఐన = 
ఈ ప్రసిద్ధమైన లోకాలకు మూలాలయిన; ఫాలలోచనుండును= ముక్కంటియు; బ్రహ్మయున్‌= బ్రహ్మయు; దిక్పాలురు= 
దిశల ఏలికలూ; సకల= సమస్తమైన; చర= కదిలేవి;ి అచర= కదలనివీ; అయిన జంతువులును= ప్రాణులు; నీవ= నువ్వే; 
భవద్‌= నీకంటే; వ్యతిరిక్తంబు = వేరయినది; జగంబున= లోకాన; లేదు= ఉండదు; అని= అని; విన్నవించినన్‌= మనవి 
చేయగా; తద్‌+అనంతరంబు = ఆ వెంబడినే; బుత్విగ్‌+జనంబులు= బుత్విక్‌వర్లం అంతా; ఇట్లు= ఇలా అనిరి= కీర్తించారు. 


తా : బ్రహ్మాదులంతా నొసటిపై దోసిలి ఒగ్గి నమస్కరిస్తూ ఆ ఘనమూర్తి ఘనత అంతూ పొంతూ లేనిదని (గ్రహించుకున్నారు. 
పొగడటం వాళ్లతరం కావడం లేదు. అయినా ఆ స్వామి దయామయ, దండనమయరూపాన్ని కనిపింపచేయడంవల్ల 
ఎవరికి తోచినంతలో వారు కీర్తించసాగారు. వాళ్లల్లో దక్షుడు పూజాపునస్మారాది అర్చనసేవలను స్వీకరింపచేశాడు. 
బ్రహ్మాది దేవతలందరికి పరమపిత అయిన, నంద సునందాది అనుచర భక్తశిఖామణుల సేవలు అందుకుంటున్న తన 
యజ్ఞానికి, యజమాని అయిన విష్ణుదేవుని శరణుకోర దగ్గవాణ్ణిగా ఊహించుకున్నాడు. ఇలా వర్ణించాడు. ఓ దేవా! నీవు 
నిజరూపంలో ఉన్నప్పుడు కాలగతినిబట్టి రాగద్వేషాది మనోదశలన్నింటికీ నిత్యమూ అతీతుడుగా ఉంటావు. నీవు 
సాటిలేనివాదడవు. అయినా ఓ పక్మన మాయను కాదంటావు. మరో వైపున మాయను అనుసరిస్తావు. పురుషరూపంలో 
నటించే దైవరూపంలో స్వచ్చందుడివే. అంతలోనే మాయకు పడి పోతుంటావు. అనురాగం, ద్వేషాదులు కూడిన వాడిలా 
రామకృష్ణాది మానవ అవతారాల్లో 'ప్రత్యక్షమవుతుంటావు. ఇన్ని కారణాలవల్ల ఈ విశ్వానికంతటికీ అధినాథుడివి నువ్వే. 
తక్క్మిన 'బ్రహ్మరుద్రాదులు నీ మాయలోని ఐశ్వర్యరూపులు. కనుక లోకనాథులు కారనే వేరు భావనగల నన్ను ఆదరించు. 
విశ్వానికి మూలకారణులయిన శివుడూ, (బ్రహ్మా లోకపాలకులూ, చేతనాచేతన జీవకోటి సర్వస్వమున్నూ నీవే. నీకంటే 
వేరైనది మరేదీ ఈ లోకంలో ఉండబోదు, అనే దక్షుడి విజ్ఞాపనం ముగిసిన మరుక్షణాననే తక్కిన బుత్విగాదులందరూ 


స్తుతించారు. 


సీ వామదేవుని శాపవశమునం జేసి కర్మానువర్తులము మే మైనకతన 
బలసి వేదప్రతిపాద్యధర్న్మోపలక్ష్యంబైన యట్టి మఖంబునందు 
దీపింప నింద్రాదిదేవతాకలితరూపవ్యాజమునం బొంది పరంగు నిన్ను 
యజ్ఞస్వరూపుండ వని కాని కేవలనిష్కించనుండవు నిర్మలుందవు 


చతుర్ధస్కంధము 9] 


తే... నరయ ననవద్యమూర్తివి యైన నీదు, లలితతత్వస్వరూపంబుం దెలియంజాల 
మయ్య! మాధవ! గోవింద! హరి! ముకుంద! చిన్మయాకార! నిత్యలక్ష్మీవిహార! 171 


ప్రతి :; మాధవ! = లక్ష్మీపతీ!; గోవింద= గోవులను పొందేవాడా!; హరి= వెన్నుడా!; ముకుంద= ముక్తిదాయకా!; 
చిత-ామయ+ఆకార! = జ్ఞానమయస్వరూపుడా!; నిత్యలక్ష్మీవిహార! = ఎల్లవేళలా లచ్చితో వేడుకగా తిరిగేవాడా!; అయ్యా! = 
స్వామీ; మేము= బుత్విక్కులమైన మేమందరం; వామదేవుని= శివునియొక్క శాపవశమునన్‌ +చేసి= శాపానికి అధీనులం 
అవడంవల్ల; కర్మ= యాగకర్శకాందను; అనువర్తులము = అనుసరించే వారలం; ఐన+కతన= అయిన మూలాన; బలసి= 
గట్టినమ్మకంతో; వేద= వేదంలో; ప్రతిపాద్య= నిరూపించబడ్డు ధర్మ= పుణ్యనిధికి; ఉపలక్ష్యంబు+ఐన +అట్టి= అవలంబనమైనట్టి; 
మఖంబునందు= యజ్ఞాదికర్మమందు; దీపింపన్‌= ప్రకాశించగా; ఇంద్ర+ఆది= ఇంద్రుడు మొదలైన; దేవతా= దివిజులచే; 
కలిత= తెలియబదే; రూప= ఆకారాల; వ్యాజమునన్‌= మిషచే; పొంది= పదసి; పరంగు= వర్తించు; నిన్ను నిన్ను; 
యజ్ఞస్వరూపుండవు= యాగమూర్తివి; అనికాని= అని తక్క కేవలనిష్కించనుండవు = పొందదగింది లేనివాడవు మాత్రమే 
కాదు; నిర్మలుండవున్‌= స్వచ్చమైనవాడవుకూడ; అరయన్‌= విచారించగా? అనవద్యమూర్తివి= అనింద్యస్వరూపుడవు; ఐన = 
అయినట్టి; నీ+లలిత= నీమనోహరమైన; తత్వ= చైతన్యవంతమైన; స్వరూపంబున్‌= నిజస్వభావం; తెలియన్‌+చాలము = 
ఎరుగజాలము. 


తా : నందీశ్వరుని శాపబద్దులమై కేవలం యాగకర్మానుసారం మసలుకునే బతుకులు మా బుత్విక్కులవి. దానివల్ల మా 
వాళ్లందరం వేదం తెల్పిన ధర్మం ప్రకారం చేపట్టగల యాగాది క్రియలలోనే వర్తిస్తుంటాం. ఇంద్రుడు మొదలైన దేవతాకృతుల 
వంకతో వర్తించే నిన్ను యజ్ఞస్వరూపుడవనిన్నీ ఎరుగుదుము. కాకపోతే అప్రాప్యుడవే కాదు శుద్ధస్వరూపుడవని కూడా 
తెలుసును. ఓ లచ్చిమగడ! గోవింద! విష్ణువ! మోక్షప్రదుడ! జ్ఞానమూర్తి! నిచ్చలూ లక్ష్మివెంట విహరించేవాడ! ఇంకా 
ఇంకా ఆలోచించగా నెపం ఎంచలేని అందమైన నీ అచ్చమైన చేతనాతత్తాన్ని తెలుసుకోగల తెలివి మాకు లేదని తెలిసింది. 


విశే: వ్యాసభాగవతంలోనూ పోతనభాగవతంలోనూ శివుని శాపం అని ఉన్నా శ్రీధరుడూ మొదలగు వ్యాఖ్యాతలు నందీశ్వరుడని 
చెప్పారు. నందీశ్వరుడు శివస్వరూపుడని తెలుస్తూ ఉంది. 


ల్‌ 


సదస్యు లిట్లనిరి. 172 


నే 


ప్రతి : సదస్యులు= సభాసదులు, యజ్ఞవిధి పరీక్షాధికారులు; ఇట్లు= ఇలా; అనిరి= అన్నారు. 
తా : సభాసభ్యులు ఇలా అన్నారు. 
శోకదావాగ్నిశిఖాకులితంబు పృథు క్షేశఘనదుర్గదుర్గమంబు 
దండధరక్రూరకుండలిళ్లిష్టంబు, పాపకర్శవ్యాఘ్రపరివృతంబు 
గురుసుఖదుఃఖకాకోలపూరితగర్త మగుచు ననాశ్రయ మైనయట్టి 
సంసారమార్గసంచారులై మృగతృష్టికలం బోలు విషయసంఘము నహమ్మ 
తే. మేతి హేతుకదేహనికేతనములు, నయి మహాభారవహు లైనయట్టి మూఢ 
జనము లేనాంటమీ పదాబ్దములు గానం, జాలువారలు? భక్తప్రసన్న! దేవ! 173 


బ్ర 


92 శ్రీమహాభాగవతము 


ప్రతి : భక్తా భక్తులకు; ప్రసన్న= ప్రసన్నుడైనవాడా!; దేవా! = భగవంతుడా!; శోక= వగ అనే; దావ+అగ్ని= కారుచిచ్చుయొక్క 
శిఖా= సెగలచే; ఆకులితంబు= చీకాకుపడినది; పృథు= పెద్ద; క్లేశ= తంటాలు అనే; ఘన= గట్టివైన; దుర్గ= కోటలచే; 
దుర్గమంబు = దాటిపోరానిది; దండధర= యముదనే; క్రూర= భయంకరమైన; కుండలి= సర్పంతో; శ్లిష్టంబు= మిళితమైంది; 
పాపకర్మ= దుష్టచేష్టలనే; వ్యాఘ్ర= పులులచే; పరివృతంబు= చుట్టబడినది; గురు= గొప్పు సుఖదుఃఖ= భోగాలు శోకాలు 
అనే; కాకోల= విషంచే; పూరిత= నింపబడ్డ; గర్తము= పడియ; అగుచున్‌= అవుతూ; అనాశ్రయము +ఐన +అట్టి= 
ఆ(శయించదగని; సంసార= పుట్టుటగిట్టుటఅనే; మార్గ= బాటవెంట; సంచారులు +ఐ= పోతున్నవారలై; మృగతృష్టికలన్‌+ 
పోలు= ఎందమావులను పోలెడి; విషయ = ఇంద్రియార్థాలయొక్క సంఘమున్‌= గుమినిగూర్చి అహమ్‌ = నేను మమ= 
నాది; ఇతి= అనే అహంకార; మమకారాదులకు; హేతుక= నిమిత్తాలయిన; దేహనికేతనములున్‌= శరీరాలు, గృహాలు 
గలవారు; అయి మహాభారవహులు = పెద్ద బరువును మోస్తున్నవారు; ఐన +అట్టి= అయినటువంటి; మూధఢథజనములు = 
అజ్ఞానులు; ఏనాంటన్‌= ఎన్నాక్లకి; మీ పద+అబ్దములు = మీ పాదపద్మాలను; కానన్‌+చాలువారలు = చూడగలవారలు 
అవుతారు. 

తా : భక్తిపరులయందు దయకల ఓ దేవా! సంసృతిసరణి, “దుఃఖం అనే కారుచిచ్చుకాకలతో ఎపుడూ కలవరపెట్టుంది. 
కడు తిప్పలనే కోటలతో దాట నలవి కానిది, యముడనే పెద్దపాముతో కూడుకొని ఉంది. పాపపు పనులనే పులులతో 
కమ్ముకుని ఉంది. గొప్పసుఖాలు గొప్పదుఃఖాలు అనే గరళంతో నింపిన చెలమలు కల్గిఉంది. ఇలా ఏ అండాదండాలేని 
ఈ సంసారంలోబడి మోటుజనులు తిరుగుతుంటారు. ఎందమావుల్త్లా ఆశపెట్టే ఇం[ద్రియరూప భోగాలన్నిటిని 
అహంకారహేతువైన ఒళ్లు, మమకారహేతువైన ఇల్లు అనే పెద్ద బండరాళ్లను మోస్తూ ఉంటారు. ఆ మొరకులు నీ 
పాదపద్మాలను ఎప్పటికి చూడగలుగుతారో కదా! 


వ. రుద్రుండిట్లనియె. క్షే/4 
ప్రతి : రుద్రుండు= శివుడు; ఇట్లు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
తా ; శివుడు ఇలా అన్నాడు. 


చ. వరద! నిరీిహయోగిజనవర్గసుపూజిత! నీ పదాబ్దముల్‌ 
నిరతము నంతరంగమున నిల్పి సమగ్రభవత్పరి[గ్రహ 
స్పురణ దనరు నన్ను నతిమూధఢధులు సంతతము న్నమంగళా 
చరణుండటంచుంబల్క నది సమ్మతి నే గణియింప నచ్యుతా! 175 


ప్రతి : వరద!= కోరికను ఇచ్చేస్వామీ!; నిర్‌+ఈహ= కాంక్షను వీడిన యోగిజన= యోగాభ్యాసకుల యొక్క వర్గ= 
తరగతులచే; సుపూజిత= పరమభక్తితో ఆరాధించబడేవాడా!; నీ+పద+అబ్దముల్‌ =నీ పాదపద్మాలు; నిరతమున్‌= ఎల్లపుడూ; 
అంతరంగమునన్‌= ఎదలో; నిల్పి= ప్రతిష్టించి సమగ్ర= నిండుగా? భవద్‌= నీ వలని; పరిగ్రహ= స్వీకరించడం అనే, 
స్ఫురణన్‌= ఆచరణ తోచడంచే; తనర్చు= ఉప్పాంగే; నన్నున్‌= నన్ను (శివుని) అతిమూఢులు= అతిమూర్చులు; సంతతమున్‌= 
అవిచ్చిన్నంగా? అమంగళ +ఆచరణుందు = అశుభాచారం పాటించేవాడు; అటు +అంచున్‌= అని అంటూ; పల్మన్‌= మాటాడగ్గా 
అది= ఆ ప్రేలాపనను; సమ్మతిన్‌= నీ యందుండే ఇచ్చవల్ల; నేన్‌= నేను అచ్యుతా!= అవినాశా!; గణియింపన్‌= 
లక్ష్యపెట్టను. 


చతుర్ధస్కంధము 93 
తా :; వరదాయకా దేవా! కోరికలులేని యోగులచే పూజింపబడినవాడా! నేను నీ పాదపద్మాలను నా ఎదలో ఎల్లపుడూ 


నిలుపుకుంటాను. భగవానుడవైన నీ నుంచి సర్వవాంఛలను పుచ్చుకునే స్ఫూర్తి కలిగిన నన్ను పరమమూర్చులు 'సదాచారభ్రప్టుడు” 
అని నిందిస్తుంటారు. ఆ మాటలను నేను నీ మీది అపేక్షవల్ల పట్టించుకోను. 


వ. _భృగుండిట్లనియె. 176 
ప్రతి : భృగుండు= భృగుముని; ఇట్లు+అనియెన్‌= అన్నాడు. 


మ. అరవిందోదర! తావకీనఘనమాయామోహితస్వాంతులై 

పరమంబైన భవన్మహామహిమముంబాటించి కానంగ నో 

పరు బ్రహ్మాదిశరీరు లజ్ఞు లయి; యో పద్మాక్ష! భక్తార్తి సం 

హరణాలోకన! నన్నుంగావందగు నిత్యానందసంధాయివై. 177 
ప్రతి : అరవింద+ఉదర= పద్మం నాభియందు కలవాడా!) తావకీన = త్వదీయమైన; ఘన= మిక్కుటమైన; మాయా= 
వంచనచేత; మోహిత = వలపించబడ్డ; స్వాంతులు+ఐ= మనస్సులు కలవారై; పరమంబు+ఐన = ఉత్కష్టం అయిన; 
భవద్‌= నీయొక్క మహామహిమమున్‌= గొప్ప మాహాత్యాన్ని పాటించి= ఆదరించి; బ్రహ్మ+ఆది= బ్రహ్మప్రభృతులైన; 
శరీరులు= జీవులు; అజ్జులు+అయి= తెలియలేనివారై; కానంగన్‌= కనుగొనను; ఓపరు= ఇచ్చగించరు; ఓ పద్మ+అక్ష= ఓ 
నలిననయనా!; భక్త= భక్తులయొక్క ఆర్తి= చిక్కులను; సంహరణ= చెరిపే) ఆలోకన= కటాక్షం కలవాడా!) నిత్య= 
శాశ్వతమైన; ఆనంద= పరమసంతోషాన్ని సంధాయివి+ఐ= కూర్చి పెట్టేవాడివై; నన్నున్‌= నన్ను కావన్‌+తగున్‌= 
రక్షించడం ఒప్పవుతుంది. 
తా ; పద్మగర్భుడా! నీ మాయ అతిగా కమ్మిన మనస్సులు కలవారై నీ గొప్ప తత్వమహిమను పాటించిన బ్రహ్మాదిదేవతలు 
దేహధారులై ఆ తత్త్వజ్ఞతను అర్ధం చేసుకోలేనివారై నిన్ను చూడలేకపోతున్నారు. తామరసాక్షా! నువ్వు నీ చూపులతోనే 
భక్తులసంకటాలను హరించగల గొప్పవాదడవు. ఎప్పటికీ తరుగని పరమసంతసాన్ని సంఘటింప చేసేందుకు నన్ను 
అనుగ్రహించవలసింది. 
వ. బ్రహ్మ యిట్లనియె. 178 
తా : బ్రహ్మ ఇలా అన్నాడు. 
సీ. తవిలి పదార్థభేదగ్రాహకములైన చక్షురింద్రియముల సరవింజూడం 

గలుగు నీ రూపంబు గడంగి మాయామయం బగు; నసద్వతిరిక్త మగుచు మజియు 

జ్ఞానార్ధ్థకారణసత్తాదిగుణముల కాశ్రయభూతమై యలరుచున్న 

నిరుపమాకారంబు నీకు విలక్షణ మైయుండు ననుచు నె నాత్మందలంతు 


తే. నిర్వికార! నిరంజన! నిష్మళంక!, నిరతిశయ! నిషియారంభ! నిర్మలాత్మ! 
విశ్వసంబోధ్య! నిరవద్య! వేదవేద్య!, ప్రవిమలానంద! సంసారభయవిదూర! 179 


94 శ్రీమహాభాగవతము 


ప్రతి : తవిలి= సంబంధం కల్పించుకొని; పదార్థ= వస్తువుల; భేద= తేడాను; గ్రాహకములు+ఐన= గ్రహించేవి అయిన; 
చక్షుస్‌= కన్ను ఇంద్రియముల= ఇతర ఇంద్రియాల యొక్క సరవిన్‌= క్రమంగా; చూడన్‌+కలుగు= కనగలట్టి; , 
రూపంబు= నీ ఆకారం; కదంగి= ఉత్సహించి; మాయామయంబు +అగున్‌= మాయతో నిండినది అయిన; అసత్‌= 
అసత్పదార్థాలకు; వ్యతిరిక్తము +అగుచున్‌= విలక్షణం అవుతూ] మజియున్‌= ఇంకా; జ్ఞాన = తెలివికి; అర్ధ= పదార్ధానికి 
కారణ= హేతువుఅయిన; సత్స+ఆది= సత్వ రజస్తమస్సులనే; గుణములకున్‌= గుణాలకు; ఆశయభూతము +ఐ= ఆధారమైనద్రె; 
అలరుచున్‌+ఉన్నా ప్రకాశిస్తున్న నిరుపమ = సాటిలేని; ఆకారంబు= రూపం; నీకున్‌= నీకంటే; విలక్షణము +ఐ= వేరైనదై; 
ఉందున్‌= ఉంటుంది; అనుచున్‌= అనుకుంటూ; నేన్‌= నేను (బ్రహ్మ); ఆత్మన్‌= నాలో; తలంతున్‌= భావిస్తాను; నిర్వికార! = 
ఏ మార్పులు లేనివాడా!; నిరంజన = మాలిన్య దోషం అంటని వాడా!; నిష్కళంక! = ఏ మచ్చ పడనివాడా!; నిరతిశయ = 
నీకన్న అధికులు లేనివాడా!; నిష్మియ+ఆరంభ! = ఏ కార్యారంభం లేనివాడా!; నిర్మల+ఆత్మ! = స్వచ్చమైన ఆత్మ కలవాడా!; 
విశ్వసంబోధ్య= జనంచే పిలువదగినవాడా!; నిరవద్య= ఏ దోషం లేనివాడా!; వేదవేద్య= వేదంచేత తెలియదగ్గవాడా!; 
ప్రవిమల+ఆనంద= నిర్మలమైన ఆనందస్వరూపుడా!; సంసారభయ = సంసారం వలని భయాన్ని విదూర= తొలగించేవాడా! 


తా : జోలి కల్పించుకొని వస్తుతారతమ్యాది విశేషాలను గుర్తించే కళ్లు మొదలైన ఇంద్రియాలతో వరుసగా అతికష్టం మీద 
నీరూపం గోచరిస్తుంది. ఆ రూపం, మాయామయమైనది. అది లేనిది ఉన్నట్టుగాను, జ్ఞానానికి పదార్థానికి మూలమైన 
సత్వాది త్రిగుణాలకు ఆశ్రయమైనట్టిదిగానూ ఒప్పుతుంటుంది. దీటు లేని రూపం నీ కంటే వేరై ఉంటుంది. అని 
చెప్పుకుంటూ నాకు నేను గుర్తు చేసుకుంటుంటాను. మానసిక శారీరక పరిణామాలు పొందనివాడా! పరమాత్ముడా! 
కళంకంలేనివాడా! నిక్కు లేనివాడా! చేయని సంకల్పం కలవాడా! మలినం తాకనివాడా! జనంచే పిలువదగ్గవాడా! 
శ్రేష్టుడా! వేదాలవల్ల తెలియదగ్గవాడా! రమ్యమైన ఆనందరూపుడా! భవభయ విదూరా! 


వ. ఇంద్రుం డిట్లనియె. 180 


తా : ఇంద్రు డిలా పలికాడు. 


మ. దితిసంతానవినాశసాధనసముద్దీప్తాష్టబాహాసమ 
న్వితమై యోగిమనోనురాగకరమై వెల్లొందు నీ దేహ మా 
యత మైనట్టి ప్రపంచముంబలెను మిథ్యాభూతముంగామి శా 
శ్వతముంగా మదిలోందలంతు హరి! దేవా! దైవచూడామణీ! 181 


ప్రతి : హరి!= విష్ణువా!; దేవా!= భగవంతుడా!; దైవచూడామణీ= దేవతా శిఖామణీ!; దితి= దితి (అసురులమాత) 
యొక్క సంతాన= బిడ్డలైన రాక్షసులను; వినాశ= చంపే; సాధన= పోటు ముట్టులతో; సమ్‌+ఉత్‌+దీప్త= చక్కగా 
ప్రకాశమానమైన; అష్ట= ఎనిమిదైన; బాహా= చేతులతో; సమన్వితము+ఐ= కూడినదై యోగి= ధ్యాననిష్టులయొక్క 
మన= హృదయాలకు; అనురాగకరము+ఐ = (ప్రేమకల్లించేది అయి; వెల్టొందు= ఒప్పిల్లే; నీ దేహము= నీ ఒడలు; 
ఆయతము+ఐనట్టి= విశాలమైనట్టి; ప్రపంచముంబలెను = విశ్వంవలెను; మిథ్యాభూతమున్‌= అసత్యప్రపంచం; కామి= 
కాకపోవడంచే; శాశ్వతమున్‌+కాన్‌= స్థిరమునుగా; మదిలోన్‌= మనస్సులో; తలంతున్‌= ధ్యానిస్తుంటాను. 


చతుర్ధస్కంధము 95 


తా : దైవమా! విష్ణువా! దైవతోత్తమా! నీ మేను దైత్యజాతి సంహారంకోసం ఆయుధాన్ని చేపట్టిన ఎనిమిది బాహువులతో 
గూడి నీ దేహం మెరుస్తూ ఉంటుంది. అది యోగిజనుల అంతరంగప్రేమకు నిధానమైనట్టిది. విపులమైన విశ్వంవలె కల్ల 
కానిది, సత్యమైనది, శాశ్వతమైనది అనే యావతో యోచిస్తుంటాను. 

విశే : శ్రీమహావిష్ణువు యొక్క ఎనిమీది చేతుల్లోని శత్రు సంహారక సాధనాలు. 1.శంఖం 2.చక్రం 8.డాలు 4.ఖద్దం 
5.గద 6.బాణాలు 7.చాపం 8.పాశం. 


వ. బుిత్విక్పత్ను లిట్లనిరి. 182 
ప్రతి :; బుత్విక్‌+పత్నులు= బుత్విక్కుల భార్యలు; ఇట్లు+అనిరి= ఇలా అన్నారు. 
తా : బుత్విక్కుల భార్యలు ఇలా అన్నారు. 
చ. కడంగి భవత్పదార్చనకుం గా నిటు దక్షునిచే రచింపంగాం 

బడి శితికంఠరోషమున భస్మము నొంది పరేతభూమియై 

చెడి కడు శాంత మేధమునం జెన్నజియున్న మఖంబుం జూడు మే 

ర్పడ జలజాభనేత్రములంబావన మై విలసిల్లు నచ్యుతా! 1838 
ప్రతి : అచ్యుతా! = అవినాశా!; కడంగి= తలపడి; భవత్‌= నీ పాదాలయొక్క అర్చనకున్‌+కాన్‌= పూజకుగాను; ఇటు= 
ఈ చందాన; దక్షునిచేన్‌= దక్షబ్రహ్మ్నచే; రచింపన్‌ +కాన్‌+పడి= క్రితంలో కల్పించబడి; శితి= నల్లటి; కంఠ= గొంతుగల 
శివుడియొక్క రోషమునన్‌= క్రోధంచే; భస్మమున్‌+ఒంది= బూడిద కుప్పగామారి; పరేతభూమియై= వల్లకాడై; చెడి= 
ధ్వంసమై; కడు= మిక్షిలి; శాంతమేధమునన్‌ = పూర్తిగా ఆపివేయబడ్డ కర్మానుష్థానంతో; చెన్ను= కాంతి; అథటి= హీనమై; 
ఉన్న ఉన్నటువంటి; మఖంబున్‌= యాగాన్ని జలజ+ఆభ= పద్మకాంతులతోసమానమైన కాంతిగల; నేత్రములన్‌= 
కళ్లతో; ఏర్పడన్‌= విశదంగా; చూడుము = కాంచుము; పావనము+ఐ= పవిత్రమై; విలసిల్లున్‌= (యాగం) ఒప్పుతుంది. 
తా : చ్యుతిలేని ఓ విష్టూ! కావాలని నీ పాదసేవకోసమే ఇలా ఈ యాగం అప్పట్లో దక్షునిచే కూర్చబడింది. శివుడి 


ఆగ్రహంవల్ల అదంతా వల్లకాడయి నాశనమై పోయింది. పూర్తిగా నిలిపివేసిన బలికర్మలతో ఉత్సవకళ తప్పిపోయింది. నీ 
కాంతిమంతమైన నేత్రాలతో స్పష్టంగా ఒక్కమారు తేరిపార పరికించు. అది తప్పక పవిత్రకర్మగా ప్రకాశిస్తుంది. 


వ. బుషు లిట్లనిరి. 184 
ప్రతి : బుషులు +ఇట్లు+అనిరి= మునులు ఇలా అన్నారు. 
తా : బుషు లిలా కీర్తించారు. 


మ. అనఘా! మాధవ! నీవు మావలెనె కర్మారంభివై యుండియున్‌ 
విను తత్మర్మఫలంబు వొంద; వితరుల్‌ విశ్వంబునన్‌ భూతికై 
యనయంబున్‌ భజియించు నిందిర గరం బర్ధిన్‌ నినుం జేరం గై 
కొన; వే మందుము నీ చరిత్రమునకున్‌ గోవింద; పద్మోదరా! 185 


96 శ్రీమహాభాగవతము 


ప్రతి : అనఘా= పుణ్యపురుషా!; మాధవ! = లక్ష్మీపతీ!; విను= వినవలసింది; నీవు= నువ్వు) మావలెనె= మా శరీరుల 
మాదిరిగనే; కర్మ= పనులు; ఆరంభివి= మొదలు పెట్టినవాడవు; ఐ+ఉండియున్‌= అయి ఉండికూడా; తద్‌= ఆ; కర్మ 
చేతలయొక్క ఫలంబు= ప్రయోజనం; పొందవు= అనుభవించవు; ఇతరుల్‌= అన్యజనం; విశ్వంబునన్‌= ఈ జగత్తునందు; 
భూతికిన్‌+ఐ= సంపదలకొరకై అనయంబున్‌= నిత్యమూ; భజియించున్‌= సేవించు; ఇందిరన్‌= సిరిని; కరంబు= కడు; 
అర్ధిన్‌= ప్రీతితో; నినున్‌= నిన్ను; చేరన్‌= ఆశ్రయించగా; కై కొనవు= ఒప్పుకొనవు; గోవింద!= గోపాలక!; పద్మ+ఉదరా= 
పద్మగర్భుడ!; నీ చరిత్రమునకున్‌= నీ నడతకు; ఏమి+అందుము= ఏమి చెప్పగలవారం? 

తా : ఓ సుకృతుడా! లక్ష్మీపతీ! విను. నువ్వూమా లోకుల వలెనే పనులు తలపెడుతూ ఉంటావు. కాని ఆ పని ఫలితాన్ని 
పొందవు. ఈ లోకంలో నువ్వు తప్ప మిగతావాళ్లు ఐశ్వర్యం కోసరం ఎల్లకాలం లక్ష్మిని అవలంబిస్తుంటారు. అలాంటి లక్ష్మి 


చాలఇష్టంగా నీ చెంతకు చేరితే నువ్వు సమ్మతించవు. ఓ గోవిందా! ఓ పద్మగర్భా! నీ ప్రవర్తనం గురించి మేర్రవ్‌ 
మనగలం? 


వ. సిద్ధు లిట్లనిరి. 186 


ప్రతి : సిద్ధులు +ఇట్లు+అనిరి= సిద్ధులైన యోగులు ఇలా అన్నారు. 
తా : సిద్దు లిలా ప్రార్ధించారు. 


హరి! భవదుఃఖభీషణదవానలదగ్ధతృషార్తమన్మనో 

ద్విరదము శోభనంబును బవిత్రము నైన భవత్మథాసుధా 

సరిదవగాహనంబునను సంసృతితాపము వాసి క్రమ్మణం 

దిరుగదు బ్రహ్మముంగనిన ధీరుని భంగిం బయోరుహోదరా! 187 


ప్రతి : హరి= ఓ విష్టూ!; భవదుఃఖ= సంసారతాపం అనే; భీషణ= భయంకరమైన; దవ+అనల= అడవి అంటుకున్న 
మంటచే; దగ్గ= దహించబడి; తృషా= దప్పితో; ఆర్త= తల్లడిల్లి పోయినట్టి; మద్‌= మా యొక్క మనః= ఎడద అనే; 
ద్విరదము= గజం; భవత్‌+కథా= నీ కథాచరితమనబడదే; సుధాసరిత్‌= అమృతపుసోనల్లో, అవగాహనంబునను= 
మునగడంవల్ల; శోభనంబును= శుభమూ; పవిత్రమున్‌ +ఐన = పరిశుద్ధమున్నూ అయినట్టి; సంసృతి= సంసారం వలని; 
తాపము= బాధ; పాసి= వీడి; పయోరుహ+ఉదరా= పద్మగర్భా!; బ్రహ్మమున్‌= పరమాత్మను; కనిన = వీక్షించిన; ధీరుని= 
నిర్వికారచిత్తుని; భంగిన్‌= పోలె; క్రమ్మణన్‌= మళ్లీ; తిరుగదు= మరలిరాదు. 

తా: ఓ విష్ణూ! మా మనస్సనే మదపుటేనుగు సంసారపీడ అనే దారుణమైన కార్చిచ్చుతో కాలి పోయింది. దప్పికతో 
అల్లల్లాడింది. మంగళకరమూ పరిశుద్ధమూ అయిన నీ గాథలనే అమృతప్రవాహాల్లో మునిగింది. భవతాపాన్ని తో సేసుకుంది. 
పద్మగర్భా! పరమాత్మ సాక్షాత్కారం పొందిన నిర్వికారచిత్తుడివలె ఆ మనస్సు తిరిగి వెనక్కి మళ్లిపోదు. 


ల 


విశే ; అడవిలో పుట్టె మంటను దావాగ్ని అంటారు. సముద్రంలో పుట్టె మంటను బడబాగ్ని అంటారు. 
వ. యజమాని యగు ప్రసూతి యిట్లనియె. 188 


ప్రతి ;: యజమాని+అగు= యజమానుడి పత్ని అయిన; ప్రసూతి= ప్రసూతి; ఇట్లు+అనియె= ఇలా మాట్లాడింది. 
తా; యాగ యజమాని ప్రసూతి ఇలా అంది. 


చతుర్ధస్కంధము 9/7 
విశే : యజమానుడు - యజమాని (యజమానుని భార్య). 


చ. కరచరణాదికాంగములు గల్గియు మస్తము లేని మొందెముం 

బరువడి నొప్ప కున్న గతిం బంకజలోచన! నీవు లేని య 

ధ్వరము ప్రయాజలం గలిగి తద్దయు నొప్పక యున్న దీ యెడన్‌ 

హరి! యిటు నీదు రాక శుభ మయ్యె రమాధిప! మమ్ముంగావవెే! 189 
ప్రతి : కర= హస్తాలు; చరణ= పాదాలు; ఆదిక= మొదలుగాగల; అంగములు = అన్ని శరీరఅవయవాలు; కల్గియున్‌= 
తీరుగా ఉండి; మస్తములేని= తలలేని; మొండెమున్‌= కబంధము, (తలతెగినా తుల్లిపడే దేహం); పరువడిన్‌= క్రమంగా; 
ఒప్పక= శోభిల్లక; ఉన్నగతిన్‌= ఉన్న విధంగా; పంకజలోచన! = పద్మనేత్ర!; నీవు లేని= నువ్వు నిలబడదని; అధ్వరము = 
మఖం; ప్రయాజలన్‌+కలిగి = ప్రకృష్ణమైన పూజాద్రవ్యపరికరాలు కలి; తద్దయున్‌= మిక్కిలి, ఒప్పక+ఉన్నది= శోభిల్లకుంది; 
హరి!= ఓ విష్ణు; ఇటు= ఈ వాటిక వైపు; ఈ+ఎడన్‌= ఇలాంటి సందర్భంలో; నీ+రాక= నీదురాక, నీ ఆగమనం; 
శుభము= భద్రం; అయ్యెన్‌= అయింది; రమా+అధిప= లక్ష్మీనాథా!; మమ్మున్‌= మా భక్తులనందరినీ; కావవే= ఆదుకోవా. 
తా : చేతులూ, కాళ్లూ వంటి అంగాలు అన్నీ పొందికగా ఉన్నా తలకాయ లేని మొండెం జీవనానికి తగనిదే అవుతుంది. 
పూజాద్రవ్యాది యాగాంగాలు ఎన్నో ఉన్నాా శీర్మప్రాయుడవైన నువ్వు లేని యజ్ఞం అందగించదు. ఈ అవసరంలో 
నువ్విటుగా విచ్చేయడం చాలామేలు అయింది. లక్ష్మీ ప్రియునిగా భక్తురాండ్రమైన మా అందరినీ ఆదుకో. 


విశే : యాగోపకారకాలైన దర్శపూర్ణమాసాదులకు ఒక అంగం ప్రయాజం. ఇది అయిదువిధాలు. ప్రయాజాద్యంగాని 
సమిధోయజతి, ఇడాంయజతి, వహ్నిర్యజతి, తనూనపాతం యజతి, స్వాహాకారం యజతీతి పంచ విధాని (దీపికా). 


వ. లోకపాలకు లిట్లనిరి. 190 
ప్రతి : లోకపాలకులు +ఇట్లు+అనిరి= లోకపాలకులు ఇలా అన్నారు. 


తా; దిక్పాలకులు ఇలా సన్నుతించారు. 


సీ _దేవాదిదేవ!ీ యీ దృశ్యరూపంబగు సుమహితవిశ్వంబుం జూచు ప్రత్య 
గాత్మభూతుండ వైనట్టి నీవు నసత్రకాశరూపంబులై గలుగు మామ 
కేంద్రియంబులచేత నీశ్వర! నీ మాయ వాందించి పంచభూతోపలక్షి 
తంబగు దేహివిధంబునం గానంగం బడుదువు గాని యేర్పడిన శుద్ధ 


తే. సత్వగుణయుక్తమైన భాస్వత్స్వరూప, ధరుండవై కానంబడవుగా? పరమపురుష! 
యవ్యయానంద! గోవింద! యట్లు గాక, యెనయ మా జీవనము లింక నేమి కలవు? 101 


ప్రతి : దేవాదిదేవా!= దేవతలకే తొలిదేవుడా!; ఈ దృశ్యరూపంబు+అగు= ఇలా ఎదుట కనదగ్గవస్తుస్థితి కలట్టి;ి సుమహిత= 
పెద్ద గొప్పది అయినట్టి; విశ్వంబున్‌= ప్రపంచాన్ని చూచు= కనుగొనే; ప్రత్యక్‌ +ఆత్మభూతుండవు +ఐనట్టి= జీవులకు 
ఆత్మరూపుడవైనట్టి; నీవున్‌= నువ్వూ అసత్‌= మిథ్యాత్వాన్ని ప్రకాశ బయటకు పొక్కింపచేసే; రూపంబులు +ఐ= 
నామరూపాలై; కలుగు= ఉన్నట్టి; మామక= మావైన; ఇంద్రియంబుల చేతన్‌= కన్ను మొదలగు వానిచేత; ఈశ్వర! = 


98 శ్రీమహాభాగవతము 


ప్రభూ!; నీ మాయన్‌= నీ మాయను; ఒందించి= కలిగించి; పంచభూత= పంచభూతాలచే; ఉపలక్షితంబు +అగు= కూడి 
ఉన్నట్టి; దేహి= శరీర; విధంబునన్‌= రీతిని కానంగన్‌+పడుదువు= గోచరిస్తుంటావు; కాని; ఏర్పడిన= విలక్షణం 
అయిన; శుద్ధ= పవిత్రమైన; సత్వగుణ = సత్త్వగుణంతో; యుక్తము+ఐన= కూడినదైన; భాస్వత్‌= ప్రకాశమానమైన; 
స్వరూపధరుండవు+ఐ= నీ అసలుమూర్తిని తాల్చినవాడవై; కానన్‌+పడవుగా= ప్రత్యక్షం కావు కదా!; పరమపురుష= 
పురుషోత్తమా!; అవ్యయ +ఆనంద! = నిత్యసంతోషరూపుడ!; గోవింద= గోవులకు సంతోషాన్ని కలిగించేవాడా!; అట్లు 
కాక= అలా కానిపక్షంలో; మా= మా బోటి సామాన్యుల; జీవనములు= బతుకులు; ఎనయన్‌= సరిపోల్చ్బను; ఇంకన్‌= 
ఇంకా; ఏమి కలవు= ఏమి ఉంటాయి. 

తా : దేవరలకు తొలిదేవరా! కంటితో కానగల సహజస్థితి కలిగి, ఎంతో సువిశాలమైన ఈ సమస్తవిశ్వానికి సాక్షిభూతమైన 
ప్రాణిస్వరూపుడవు నువ్వు నీ బహిర్ముఖాలైన నామరూపాలతో మా నెత్రాది ఇంద్రియాలచేత ఓ దేవ! కపటాన్ని 
పులుముతుంటావు. పంచభూతాత్మకమైన జీవి వలెనె మాకంటికి అగపడుతుంటావు. కాకపోతే తద్భిన్నమైన నీశుద్ధ 
సత్త్వమూర్తిమత్వంతో మాత్రం మాకు గోచరించవు. ఓ పరటబ్రహ్మమా! శాశ్వతసంతోషసంధాయీ!, గోరక్షకా! అలాకాక 
గోచరించేట్టు కటాక్షించినట్లయిన మా బోటివాళ్ల బతుకులు ఉపమించుటకేమి మిగిలిఉంటాయి. ఎల్లప్పటికీ మాకు 
అగోచరుడవనే బుద్ధితోనే జీవిస్తుంటాం సుమా! 


వ. యోగీశ్వరు లిట్లనిరి. 192 
ప్రతి : యోగి+ఈశ్వరులు= యోగిక్రేష్టులు; ఇట్లు+అనిరి= ఇలా చెప్పారు. 
తా ; యోగిపుంగవులు ఇలా పలికారు. 


స్‌ విశ్వాత్మ! నీయందు వేజుగా జీవులం గనం దెవ్వం; డటు వానికంటెం బ్రియుండు 
నీకు లేం; దయినను నిఖిలవిశ్వోద్భవస్థితివిలయంబుల కతన దైవ 
సంగతి నిర్భిన్నసత్వాదిగుణవిశిష్టాత్మీయమాయచే నజభవాది 
వివిధభఖభేదము లొందుదువు స్వస్వరూపంబు నందుండుదువు; వినిహతవిమోహి 


తే. వగుచు నుందువు గద! నిన్ననన్యభక్తి, భృత్యభావంబు దాల్చి సంటప్రీతిం గొల్చు 
మమ్ము రక్షింపవే? కృపామయ! రమేశ! పుండరీకాక్ష! సంతతభువనరక్ష! 193 


ప్రతి : విశ్వ+ఆత్మ= విశ్వమే ఆత్మ అయిన ఓ విష్ణుమూర్తి; నీయందు=నీ విశ్వరూపంలోగల; జీవులన్‌= ప్రాణులను; 
వేజుగాన్‌= ఇతరంగా; ఎవ్వండు= ఏ జీవి; కనండు= చూడడో; అటువానికంటెన్‌= అలాంటివాడికన్నా ప్రియుండు= 
ఇష్టుడు; నీకున్‌ లేండు= నీకు ఉండబోడు; అయినను= అయినా; నిఖిల= సమస్తమైన; విశ్వ= జగత్తుయొక్క ఉద్భృవ= 
ఉత్పత్తి స్థితి= ఉనికి విలయంబుల= ప్రళభయాలయొక్క కతనన్‌= నిమిత్తంచే; దైవ సంగతిన్‌= దైవ గుణంచేత; నిర్భిన్న= 
వేర్పాటును పొందిన; సత్వ+ఆది= సత్త్వరజస్తమస్సులనే; గుణ= మూడుగుణాలతో; విశిష్ట= కూడుకున్న; ఆల్మీయ= 
తనదైన (నీదైన); మాయచేన్‌= మాయవల్ల; అజ= బ్రహ్మ భవ= శివుడు; ఆది= మొదలైన; వివిధ= రకరకాలుగా; 
భేదములు= వేరురూపాలు; ఒందుదువు = పొందుతావు; స్వ+స్వరూపంబున్‌+అందున్‌= నీ నిజరూపంలోనూ; ఉందుదువు= 
ఉంటావు; వినిహత= మొత్తంగా రూపుమాపబడిన; విమోహివి= విశేషమోహం కలవాడవు; అగుచున్‌= అవుతూ; 


చతుర్ధస్కంధము 99 


ఉందువు+కద= ఉంటావు కదా; కృపామయ= దయాస్వరూపా!; రమా+ఈశ= లక్ష్మీప్రియుడా!; పుండరీక +అక్ష= 
తెలదామరవంటి కన్నులుకలవాడా!; సంతత= అనిశం; భువన = లోకాలను; రక్షక! = కాపాదేవాడా!; నిన్ను నిన్ను; 
అనన్య = అనితరం అయిన; భక్తిన్‌= స్నేహభావంతో; భృత్యభావంబు= దాసత్వం; తాల్చి= వహించి; సంప్రీతిన్‌= విశ్వాసంతో; 
కొల్చు= ఉపాసించే; మమ్మున్‌= మమ్మల్ని; రక్షింపవే= కాపాడవా! 
తా: ఓ పరటబ్రహ్మరూపా! దయామయుడా! లక్ష్మీపతీ! పుండరీకాక్షా! ఎల్లప్పుడు సమస్తలోకాలనూ రక్షించేవాడా సమస్త 
విశ్వంయొక్క సృష్టి స్థితి లయలను చేస్తున్న కారణంగా దైవీశక్తితో సత్వరజస్తమో గుణాలతో కూడిన నీ మాయచే బ్రహ్మ 
శివుడు మొదలగు అనేక భేదాలను పొందుతావు. అయినా, నీవు ఎప్పుడూ స్వస్వరూపంలోనే ఉంటావు. నీవు సర్వమోహాలను 
విడిచిన వాడవు కదా! అట్టి నిన్ను అనన్యభక్తితో దాసభావంతో ప్రేమతో ఆరాధించే మమ్మల్ని రక్షించు. 
ప. శబ్ద బ్రహ్మ యిట్లనియె. 194 

౧ డా 
ప్రతి : శబ్ద బ్రహ్మ ఇట్లు+అనియె= ఇలా శబ్ద బ్రహ్మ పలికాడు. 
తా : శబ్ద బ్రహ్మ ఇలా అన్నాడు. 
విశే : శబ్బబ్రహ్మ అంటే వేదపురుషుడు. 


చ. హరి భవదీయతత్త్వము సమంచితభక్తి నెజబుంగ నేనునా 

సరసిజసంభవాదులును జాలము, సత్వగుణాశయుండవున్‌ 

బరుండవు నిర్ణణుండవును బ్రహ్మమునై తగు నీకు నెప్లు నిం 

దజముం జతుర్విధార్థఫలదాయక! (మొైొక్కద మాదరింపవే! 1905 
ప్రతి : హరి= ఓ విష్ణుమూర్తి!; భవదీయ = త్వదీయమైన; తత్ప్వమున్‌= యాథార్థాన్ని సమంచిత= చక్కగా పూజించదగిన; 
భక్తిన్‌= శ్రద్ధతో; ఎజుంగన్‌= తెలియుటకు; నేనున్‌= నేనుగాని; ఆ+సరసిజ+సంభవ+ఆదులును = ఆ బ్రహ్మ మొదలైనవాళ్లు 
గాన్సి చాలము= శక్తులము కాము; సత్త్వగుణ = సాధు స్వభావానికి; ఆశయుండవున్‌= అవలంబనుడవూ; పరుండవున్‌= 
సర్వోతృష్టుడవూ; నిర్ణణుండవును= గుణాలు లేనివాడవున్నూూ; 'బ్రహ్మమున్‌+ఐ= విశ్వాత్ముదవూఅయి; తగు= వర్తించే; 
నీకున్‌= నీకు; ఎప్పున్‌= నిరంతరమున్న్యూ ఇందజమున్‌= ఇంతమందిమీ; చతుర్‌+విధ = నాల్దురీతులైన; అర్థ= 
పురుషార్ధాలయొక్క ఫల= ప్రయోజనాలను; దాయక! = ఇచ్చువాడా!; మొైొక్కెదము= నమస్మరిస్తుంటాం; ఆదరింపుము+ఏ= 
మన్నించవా! 
తా ; ఓ వెన్నుడ! నీ నిజసంగతిని ్రద్ధగా సవ్యంగా ఆకళించుకోవడానికి నేనే కాదు (బ్రహ్మా శివుడూ, ఇతరులూ శక్తిచాలని 
వారలే. నువ్వు సత్వగుణానికి ప్రాపు అయిన వాడవూ తద్విలక్షణుడవూ నిర్ణుణుడవున్నూ అయిన పరబ్రహ్మ తత్తానివి. 
ధర్మార్ధ కామ మోక్షాలను కటాక్షించేవాడా! నీకు ప్రతినిత్యమూ ఇందరము జోతలుపెడ్తూ ఉన్నాం. మమ్మల్ని కరుణించు. 


విశే : చతుర్విధార్థములు - అవి పురుషార్ధాలు. 1 ధర్మం 2. అర్ధం 3. కామం 4. మోక్షం. 
వ. అగ్నిదేవుం డిట్లనియె. 196 
ప్రతి : అగ్నిదేవుండు= అగ్నిహోత్రుడు; ఇట్లు+అనియెన్‌= ఇలా వచించాడు. 


100 శ్రీమహాభాగవతము 


తా : అగ్నిదేవుడు ఇలా అన్నాడు. 


మ. హవరక్షాచరణుండవై నెగడు దీ; వయ్యగ్నిహోత్రాది పం 

చవిధంబున్‌ మజి మంత్రపంచకసుసృష్టంబై తగం బొల్బునా 

హవరూపంబగు నీకు మొైక్కెదను; స్త్‌ యాజ్ఞన్‌ భువిన్‌ హవ్యమున్‌ 

సవనవ్రాతములన్‌ వహింతు హరి యుష్మత్తేజముం బూనుచున్‌. 197 
ప్రతి : హరి= ఓ విష్ణుదా!; ఈవు= నువ్వ) హవ= యజ్ఞంయొక్క రక్షా= కాపుగడను; ఆచరణుండవు+ఐ = చేయువాడవై; 
నెగడుదు= ప్రవర్తించెదవు; ఆ= యాగప్రసిద్ధమైన; అగ్నిహోత్ర+ఆది= అగ్నిహోత్రం మొదలైన; పంచవిధంబున్‌= అయిదు 
పద్ధతులనూ; మటి= ఇంకనూ మంత్రపంచక = అర్చనామంత్రాలు ఐదింటినీ; సుస్పష్టంబు+ఐ= మేలుగా సృజించబడింద్రె; 
తగన్‌= యుక్తంగా; పొల్పు= శోభించెడి; ఆహవరూపంబు +అగు= యజ్ఞస్వరూపం అయినట్టి; నీకున్‌= నీకు; (మొక్కెదన్‌= 
కైమోడుస్తాను; యుష్మత్‌= నీ వలని; తేజమున్‌= దీప్తిని, పూనుచున్‌= వహిస్తూ నీ ఆజ్ఞన్‌= నీ పనుపుతో; భువిన్‌= 
అవనిలో; హవ్యముల్‌= హవిస్సులు (నేయి, అన్నం) సవన వ్రాతములన్‌= అధ్వర స్తోతసముదాయాలను; వహింతున్‌= 
ధరిస్తాను. 
తా: ఓ హరీ! నువ్వు యాగ రక్షణకార్యాన్ని నీ కనుసన్నతో (శ్రద్ధతో నడపుతుంటావు. యాగాగ్నులను అయిదు విధాలుగా 
సృష్టించావు. పూజకు అయిదు మంత్రాలను సృజించావు. వీటి హోమాలతో ఒప్పే యాగమూర్తివి నువ్వు. నీకునా 
మొక్కులు. ర్స ప్రదీప్తిని పుచ్చుకొని నీ నియోగంతో హవ్యవాహుడిగా భూతలంలో యాగాదులను, దేవతల కందిచ్చే 
హవ్యాన్ని స్తోతసముదాయాలను పొందుతాను. 


విశే : -పంచాగ్నులు : 1. గార్హప్రత్యం, 2. ఆహవనీయం, ౨. దక్షిణాగ్నిి త్తే సభ్యం, ర్‌. ఆవసథ్యం 

వ. దేవత లిట్లనిరి. 198 
ప్రతి : దేవతలు= సురలు; ఇట్లు+అనిరి= ఇలా అన్నారు. 

తా : దేవతలు ఇలా అన్నారు. 


మ. మును కల్పాంతమునందుం గుక్షి నఖిలంబున్‌ దాంచి యేకాకివై 
జనలోకోపరి లోకవాసులును యుష్మత్తత్వమార్గంబు చిం 
తనముం జేయం బయోధియందు నహిరాట్తల్పంబునం బవ్వళిం 
చిన నీ రూపము నేండు సూపితివి లక్ష్మీనాథ! దేవోత్తమా! 199 


ప్రతి ; మును= ముందటి; కల్ప= ప్రళభయంయొక్క్స అంతము +అందున్‌= ముగిసేనాటి కాలంలో; కుక్షిన్‌= ఉదరాన; 
అఖభిలంబున్‌= (ఖిలం కాని) విశ్వం అంతటిని; దాంచి= దాచుకొని; ఏకాకివి+ఐ= ఒంటరివై; జనలోక= జనలోకానికి; 
ఉపరి= తర్వాతి; లోకవాసులును = లోకంలో కాపురం ఉండే వారూ; యుష్మత్‌= నీ యొక్క తత్తమార్గంబు = సత్యరూపస్థితిని; 
చింతనమున్‌+చేయన్‌= చింతనం చేయగా; పయోధి అందున్‌= పాలసముద్రంలో; అహిరాట్‌= సర్పరాజు అయిన 
ఆదిశేషుడియొక్క తల్పంబునన్‌= పక్కమీద; పవ్వళించిన = పరున్నప్పటి; నీ రూపమున్‌= నీ ఆదిదెవమూర్తిని; లక్ష్మీనాథ= 
శ్రీపతీ!; దైవ+ఉత్తమా= ఓ దేవశిఖాముణీ!; నేడు= ఈ పొద్దు; చూపితివి= కన్పింప చేశావు. 


చతుర్ధస్కంధము 101 


తా : గతంలో ప్రళయం ముగిసేవేళ మిగిలిన సర్వజగత్తునూ నీ కడుపులో పదిలపరిచావు. నువ్వు ఒక్కడివిగా ఉన్నపుడు 
పాలసముద్రంలో శేషళశయ్యమీద పవలించావు. జనలోకానికి 'పైలోకంలో ఉంటున్న సిద్ధజనులు నీ సృష్ట్రవయవ భూతపదార్థ 
శైలిని పదే పదే ధ్యానించారు. శ్రీకాంత! దైవథ్రేష్టమా! అప్పటి నీ ఆదిదేవస్వరూపాన్ని ఈ దినం మాకు సాక్షాత్మరింప 
చేశావు. 

విశే : పయస్‌+ధి= పయోధి= నీటికి నెలవైనది (సముద్రం). జనలోకానికి పైన ఉన్నవి తపోలోకము, సత్యలోకము. 
వ. గంధర్వు లిట్లనిరి. 200 
ప్రతి : గంధర్వులు= గానం చేసే దేవజాతులు; ఇట్లు= ఇలా; అనిరి= వర్ణించారు. 

తా ; గంధర్వులు ఇలా వినుతించారు. 


మ. హరపంకేజభవామరాదులు మరీచ్యాదిప్రజానాథు లో 

యరవిందాక్ష! రమాహృదీశ! భవదీయాంశాంశసంభూతులై 

పరంగం దావకలీలయై నెగడు నీ బ్రహ్మాండమున్‌, దేవ! యీ 

శ్వర! నీ కే మతిభక్తి మొక్కెదము దేవాధీశ! రక్షింపుమా! 201 
ప్రతి : దేవ= దేవా; ఈశ్వర = సామీ; దేవ+అధీశ= దేవాధి దేవా!; ఓ అరవింద+అక్ష= ఓ పద్మంవంటి నేత్రాలు 
కలవాడా!; రమాహృది+ఈశ= లక్ష్మియొక్క మనోవల్లభా!; హర= శివుడు; పంకేజభవ = బ్రహ్మ అమర= దేవతలు; 
ఆదులు= మొదలయినవారు; మరీచి+ఆది= మరీచి మొదలు; ప్రజానాథులు= ప్రజాపతులు; భవదీయ= నీ యొక్క 
అంశ= కళలోని; అంశ= భాగంనుంచి; సంభూతులు +ఐ = పుట్టుక కలవారై; పరగన్‌= పెంపొందగా; తావక లీలయై= 
నీ విలాసమై; నెగడు= వర్ధిల్లే ఈ బ్రహ్మాండమున్‌= ఈ సమస్త విశ్వాన్ని రక్షింపుము; ఏము= మేము; నీకు; అతిభక్తిన్‌= 
మిక్కిలి భక్తితో; మైక్కెదము= మొక్కుతాము. 
తా; పద్మలోచనా! లక్ష్మీమనోవల్లభా! దేవా! ఈశ్వరా! దేవాధీశా! శివుడు, బ్రహ్మ మొదలయిన దేవతలు, మరీచి 
మొదలయిన ప్రజాపతులు, నీ అంశలోని భాగాలై జన్మించినవారే. నీ విలాసమైన ఈ (బ్రహ్మాండాన్ని రక్షించు. నీకు ఎంతో 
భక్తితో కైమోడ్పులు చేస్తున్నాము. మమ్మల్ని ఏలుకో. 
వ. విద్యాధరు లిట్లనిరి. 202 
ప్రతి : విద్యాధరులు; ఇట్లు= ఇలా; అనిరి= అన్నారు. 
తా : విద్యాధరులు ఇలా అన్నారు. 


స్ప నలినాక్ష! విను భవన్మాయావశంబున దేహంబు దాల్చి తద్దేహమందు 
నాత్మ “నహ మ్మ మేత్యభిమానమును బొంది పుత్రజాయాగృ్భహక్షేత్రబంధు 
ధనపశుముఖ వస్తుతతుల సంయోగవియోగ దుఃఖంబుల నొందుచుండు 
ధృతివిహీనుండు నసద్విషయాతిలాలసుం డతిదుష్టమతియు నైనట్టివాండు 


102 శ్రీమహాభాగవతము 


తే. దవిలి భవదీయగుణసత్మథావిలోలుం, డయ్యె నేనియు నాత్తమోహంబువలనం 
బాసి వర్తించు విజ్ఞానపరతందగిలి, చిరదయాకార! యిందిరాచిత్తచోర! 208 


ప్రతి : నలిన+అక్షూ నలినాక్ష!; పద్మాలవంటి కన్నులున్నవాడా!; విను= ఆలకించు; భవద్‌= నీదైన; మాయా వశంబున= 
మాయవల్ల; దేహంబున్‌= తనువును; తాల్చి= పొంది; తద్‌= ఆ; దేహము+అందున్‌= కళేబరంపైన; ఆత్మన్‌= తనలో; 
అహమ్‌= నేను; మమ= నాది; ఇతి= ఇలా; అభిమానమును= మమతను; పొంది= తగుల్మొని; పుత్ర= బిడ్డలు; జాయా= 
భార్య; గృహ= ఇల్లు; క్షేత్ర పొలం; బంధు= చుట్టాలు; ధన= దబ్బు; పశు= పశుసంపద; ముఖ= ప్రధానమైన; 
వస్తుతతుల= వస్తువుల సమూహం యొక్క సంయోగ= కలయికవలని; వియోగ= ఎడబాటువలని; దుఃఖంబులన్‌= 
బెడదదలను; ఒందుచున్‌+ఉందున్‌= పొందుతూ ఉండునట్టి; ధృతి= నిలుకడ; విహీనుందున్‌= లేనివాడూ; అసద్‌ = నిజం 
కాని; విషయ= ఇంద్రియార్జాలపట్ల అతిలాలసుండు= మిక్కిలి ఆశకలవాడు; అతి దుష్టమతియున్‌= ఎక్కువ అయిన 
దుర్చుద్ధికలవాడున్నూ ఐన +అట్టివాండు= అయినట్టి జనుడు; చిర= చాలకాలంగా; దయా= అనుగ్రహం; ఆకార= రూపుగా 
కలవాడా!; ఇందిరా= లక్ష్మియొక్క చిత్త= హృదయాన్ని చోర= దొంగిలినవాడా!; తవిలి= కల్లించుకొని; భవదీయ= నీ 
సంబంధమైన; గుణ= స్వభావంయొక్క సద్‌= మంచి; కథా= చరిత్రల పట్ల; విలోలుండు= ఆసక్తిగలవాడు; 
అయ్యెన్‌+ఏనియున్‌= అయినట్లయితే; ఆత్త= పొందబడిన; మోహంబువలనన్‌+పాసి= మోహమునుండి విడివడి; విజ్ఞాన= 
విశేషజ్ఞానమందు; పరత= ఆసక్తి కలిగి= జనించి; వర్తించున్‌= సంచరిస్తాడు. 

తా : ఓ పుండరీకాక్ష! జీవుడు నీదైన అవిద్యా ప్రకృతికి లోబడి శరీరం పొందుతాడు. ఆ శరీరంపై నేను, నాది అనే 
తగులమును ఏర్పరచుకుంటాడు. పెళ్లాం, పిల్లలూ, ఇల్లూ, పొలం, చుట్టం పక్కం, డబ్బూ, గొడ్డూ వంటి విషయ వాంఛల 
పరంపరలో కలయడం, వీడడం వంటి పీడలు పొందుతుంటాడు. ధైర్యం లేని వాడవుతాడు. అశాశ్వతమైన ఇంద్రియార్జాలపట్ల 
వల్లమాలిన అపేక్ష కలవాడవుతాడు. ద్రోహబుద్ధి అతిశయించిన వాడవుతాడు. అలాంటి మనిషికూడ, దయ 
గూడుకట్టుకున్నవాడా! లక్ష్మీ మనోహరా! కోరి మరీ నీ నైజాన్ని తెలిపే గాథలకు పరవశుడయితే ఇంతకాలం నుంచి కల్గిన 
ఒంటిమీది వలపును వదల్పుకో గల్టుతాడు. ఆ ఇచ్చ విశేషజ్ఞానం మీదికి మళ్లి సాధువర్తనుడవుతాడు. 


వ. బ్రాహ్మణజనంబు లిట్లనిరి. దేవా! యీ 'క్రతువును, హవ్యంబును, నగ్నియు, మంత్రంబులును, 
సమిద్దర్భపాత్రంబులును, సదస్యులును, బుత్విక్కులును, దంపతులును, దేవతలును, నగ్నిహోత్రంబులును, 
స్వధయు, సోమంబును, నాజ్యంబును, బశువును నీవ; నీవు దొల్లి వేదమయ సూకరాకారంబు ధరియించి 
దం(హ్లైాదండంబున వారణేంద్రంబు నలినంబు ధరియించు చందంబున రసాతలగతయైన భూమి నెత్తితి; 
వట్టి యోగిజన స్తుత్యుండవును, యజ్ఞక్రతురూపకుండవును నైన నీవు పరిభ్రష్టకర్ములమై యాకాంక్షించు 
మాకుం బ్రసన్నుండ వగుము; భవదీయనామకీర్తనంబుల సకలయజ్ఞవిఘ్నంబులు నాశంబు నొందు; నట్టి 
నీకు నమస్మరింతుము. 204 

ప్రతి : బ్రాహ్మణజనంబులు = బ్రాహ్మణప్రజలు; ఇట్లు= ఇలా; అనిరి= సన్నుతించారు, దేవా!= దైవమా; ఈ క్రతువునున్‌= 
ఈ యజ్ఞము; హవ్యంబునున్‌= హవిస్సు; అగ్నియున్‌= అగ్నీ మంత్రంబులునున్‌= మంత్రాలూ; సమిత్‌= సమిధలు; 
దర్భ= కుశలు; పాత్రంబులునున్‌= యాగ పాత్రలు; సదస్యులును= యజ్ఞవిధి పరీక్షాధికారులు; బుత్విక్కులును= 
యాగపురోహితులు; దంపతులునున్‌= యజమానుడూ, యజమానీ; దేవతలునున్‌= వేల్పులు; అగ్నిహోత్రంబులునున్‌= 


చతుర్ధస్కంధము 103 


హవ్యవహులు ఐదున్న్యూ స్వధయున్‌= పితృదేవతలకు అర్పించే ఆహారసమర్పణము; సోమంబునున్‌= సోమరసము; 
ఆజ్యంబును= నేయీ; పశువును= (యాగ) జంతువు; నీవ= నువ్వే; నీవు= నువ్వు, తొల్లి= ఆదిలో; వేదమయ= 
వేదశరీరరూపమైన, సూకర+ఆకారంబున్‌= పందిరూపాన్ని ధరియించి= తాల్చి; దం దండంబునన్‌= దండము 
వంటికోరతో; వారణ +ఇంద్రంబు= శ్రేష్టమైన ఏనుగు; నలినంబున్‌= పద్మాన్ని ధరియించు చందంబునన్‌= పట్టిన పగిదిని; 
రసాతల= పాతాళ లోకానికి; గత+ఐన= పోయింది అయిన; భూమిని= నేలను; ఎత్తితివి= పైకి లేపావు; అట్టి= అలాంటి; 
యోగిజన= యోగిజనులచేత; స్తుత్యుండవును = కీర్తనీయుడవూ; యజ్ఞ క్రతురూపకుండవునున్‌= యాగస్వరూపుడవున్నూ, 
యాగసంకల్ప రూపుడవున్న్యూ ఐన= అయినట్టి; నీవు= నువ్వు పరిభ్రష్ట= పూర్తిగా చేజారిపోయిన; కర్ములము+ఐ= 
వేదకర్మాచరణులం అయి; ఆకాంక్షైించు= ఆ యాగకర్మోద్ధరణను అభిలషించే; మాకున్‌= మాకు; ప్రసన్నుండవు= 
కటాక్షించినవాడవు; అగుము= కమ్ము; భవదీయ = నీకు చెందిన; నామకీర్తనంబులన్‌= నామంయొక్క స్తుతులతో; సకల= 
సమస్తమైన; యజ్ఞ= యాగంయొక్క విఘ్నంబులు= అంతరాయాలూ; నాశంబున్‌+ఒందున్‌= సమసిపోతాయి; అట్టి= 
అటువంటి ప్రభావం కల; నీకున్‌= నీకు; నమస్మరింతుము= జోతలు పెట్టుకుంటాం. 


తా; బ్రాహ్మణప్రజలు ఇలా ప్రణమిల్లారు, యజ్ఞం, దేవతల కీయదగ్గ అన్నం, అగ్ని సంహితలూ, సమిధలు, కుశలూ, 
యాగపాత్రలూ, యజ్ఞవిధి పరీక్షాధికారులు, యాగకర్మలు న్‌సే (బ్రాహ్మణులు, యాగయజమాని, యజమానిభార్య, 
దేవతలూ, అగ్నిహోత్రాలూ, స్వధాదేవీ, సోమరసం, నేయి, బలిపశువూ ఈ అన్నింటి రూపమూ నువ్వే పూర్వకాలాన 
(స్వాయంభువ మన్వంతరం తొలినాళ్లలో) యజ్ఞవరాహస్వామి స్వరూపాన్ని వహించావు. కర్రలవంటి కోరలచే 
అట్టడుగులోకానికి పోయిన భూమిని “పెద్ద ఏనుగు పద్మాన్ని ఎత్తి పట్టినట్టు నువ్వు ఎత్తిపట్టావు. అలాంటి యోగి 
సముదాయంచే కీర్రించబడేవాడివి, యాగరూపుడవు. యాగకర్మ సంకల్పరూపుడవున్నూ అయిన నువ్వు, చేజారిపోయిన 
మా యాగకర్మాచరణలు, సవ్యకర్మాచరణలు సంపూర్తికావాలని వేడుకపడుతున్న మమ్మల్ని కనికరించు. నీ నామసంకీర్తనల 
చేతనే యాగంలో ఎదురైన అడ్డంకులన్నీ నశించి పోతాయి. అంతటి మహిమాన్వితుడవైన నీకు మా జేజేలు. 


క. అని తన్ను సకలజనములు, వినుతించిన హరి భవుండు విఘ్నము గావిం 

చిన యా దక్షుని యజ్ఞము, ఘనముగం జెల్లించెం గొజంత గాకుండంగన్‌. 205 
ప్రతి : అని= ఈ లాగున; తన్ను= తనను; సకలజనములు= సమస్తప్రజలు; వినుతించినన్‌= సంకీర్తించిన; హరి= 
విష్ణుమూర్తి, భవుండు= శివుడు; విఘ్నము కావించిన = అద్దుకొన్న్య ఆశ+దక్షుని= ఆ దక్షుడియొక్క యజ్ఞమున్‌= కతువును; 
ఘనముగన్‌= ఎంతోగొప్పగా; కొణింత = వెలితి; కాక+ఉండన్‌+కన్‌= లేకుందేట్లుగా; చెల్లించెన్‌= ప్రవర్తింప చేశాడు. 
తా : ఈ ప్రకారాన యాగపాలకుడిగా విష్ణుమూర్తిని అన్ని రకాల ప్రజ శ్లాఘించింది. శివుడి అవరోధంవల్ల ఆగిపోయిన 
దక్షయాగాన్ని ఎంతో పెద్దఎత్తున ఏ లోటూ వాటిల్లని విధంగా శ్రీహరి కొనసాగింప చేశాడు. 


క. సకలాత్ముండు దా నగుటను, సకలహవిర్భోక్త యయ్యు జలజాక్షుండుం 
బ్రకటస్వభాగమున న, య్యకలంకుండు దృష్తిం బొంది యనె దక్షునితోన్‌. 206 


గి 


తి ; సకల= సమస్తవిశ్వానికి, ఆత్ముందు= ఆత్మస్వరూపుడు, తాను= తాను, అగుటను= కావడంవల్ల, సకల= అన్నింటి, 
విస్‌= హవిస్సుల్నిి భోక్త= అనుభవించేవాడు, అయ్యున్‌= అయినప్పటికిన్ని జలజ= పద్మాలవంటి, అక్షుండున్‌= 


ల 


104 శ్రీమహాభాగవతము 


కళ్లుగల విష్ణుడూ, ప్రకట = వెల్లడించిన, స్వభాగమునన్‌= తనవంతుతోనే, ఆ+అకలంకుండు = మచ్చపడని చరితగల ఆ 
ప్రశస్తుడు, తృప్తిన్‌+పొంది= తనివిని పొంది, దక్షునితోన్‌= దక్షుణ్జి సంబోధిస్తూ, అనెన్‌= పలికాడు. 


తా : ఈ జగం అంతటికి ఆత్మరూపుడు తానే కావడంవల్ల ఆ విష్ణుమూర్తి హవ్యపదార్జ్దాలన్నిటిని భుజించేవాడు అయినప్పటికిన్నీ 
తనకు కేటాయించిన త్రికపాల పురోడాశమంత్రభాగంతోనే తృప్తి పడ్డాడు. దక్షుణ్ణి ఇలా పల్కరించాడు. 


విశే : యజ్ఞంలో విష్ణువును ఉద్దేశించి సమర్పించే దానిని త్రికపాలపురోడాశం అంటారు. 


వ. అనఘా! యేనును బ్రహ్మయు శివుందును నీజగంబులకుం గారణభూతుల; మందునే నీశ్వరుండను 
నుపద్రష్టను స్వయంప్రకాశకుందడను నై గుణమయం బయిన యాత్మీయమాయం బ్రవేశించి జనన వృద్ధి 
విలయంబులకు హేతుభూతంబు లగు తత్తత్రియోచితంబులైన బ్రహ్మరుద్రాది నామధేయంబుల నొందు 
చుండుదు; నట్టి యద్వితీయ బ్రహ్మరూపకుండ నైన నాయందు నజభవాదులను భూతగణంబులను మూఢుం 
డగువాండు వేజుగాం జూచు; మనుజుండు శరీరంబునకుం గరచరణాదులు వేజుగాం దలంపని చందంబున 
మద్భక్తుం డగువాండు నా యందు భూతజాలంబు భఖిన్నంబుగాం దలంపండు. గావున మా మువ్వర 
నెవ్వండు వేజబు సేయకుండు వాండు కృతార్థుం డని యానతిచ్చిన దక్షుండును. 207 


ప్రతి ; అనఘా!= ఓ పావనుడవగు దక్షా!; ఏనును= నేనూ; బ్రహ్మయున్‌= బ్రహ్మా శివుండునున్‌= శివుడున్నూ ఈ 
జగంబులకున్‌= ఈ లోకాలకు; కారణభూతులము= మూలకారకులం; అందున్‌= అందులోనూ; ఏన్‌= నేను; ఈశ్వరుండను= 
స్వామిని; ఉపద్రష్టనున్‌= యాగాది కర్మల మంచి చెడ్డలు కనిపెట్టి చూసేవాడనూ; స్వయంప్రకాశకుండనున్‌+*ఐ= నా 
అంతట నేనుగా తేజరిల్లేవాడను; అయి+గుణమయంబు +అయిన = త్రిగుణాత్మకమయిన; ఆత్మీయ= నాయొక్క మాయన్‌= 
ప్రకృతిలో; ప్రవేశించి= చొచ్చి, జనన= పుట్టుక; వృద్ధి= పోషణ; విలయంబులకున్‌= వినాశనాదులకు; హేతుభూతంబులు + 
అగు= కారణమయమైనట్టి; తద్‌+తద్‌= ఆ యా; క్రియా= యాగాదికృత్యాలకు; ఉచితంబులు+ఐన= యోగ్యాలైనవి 
అయిన; బ్రహ్మ రుద్ర; ఆది= మొదలైన; నామధేయంబులన్‌= పేర్లను; ఒందుచున్‌+ఉండుదున్‌= పొందుతూఉంటాను; 
అట్టి= అలాంటి; అద్వితీయ = రెందవది (సమాన, అసమాన భేదలిలేని; బ్రహ్మరూపకుందన్‌+ఐన = విశ్వాత్మ స్వరూపుదనైన; 
నా అందున్‌= నాలో; అజ= (బ్రహ్మ భవ+ఆదులను= శివుడు మొదలైన వారిని; భూతగణంబులను = ప్రాణిసముదాయాన్ని 
మూఢుండు +అగువాడు= మందమతి అయినవాడు; వేలుగాన్‌= అన్యంగాా చూచున్‌= సంభావిన్తాడు;ు మనుజుండు= 
మానిసి; శరీరంబునకున్‌= దేహానికి; కరచరణాదులు= చేతులు, కాళ్లు మొదలైన; వేజు+కాన్‌= భిన్నంగా? తలంపని 
చందంబున= ఊహించని విధంగా; మద్‌= నాయొక్క భక్తుండు= భక్తుడు; అగువాండు= అయినట్టివాడు; నా+అందున్‌= 
నాలోని; భూతజాలంబున్‌= జీవకోటిని; భిన్నంబుగాన్‌= ఇతరంగా; తలంపండు= ఎంచడు; కావున= కనక; మా మువ్వురన్‌= 
మా మువ్వరిని (విష్ణు శివ బ్రహ్మలు); ఎవ్వండు= ఏ పురుషుడు; వేబుచేయక ఉండున్‌= వేరుగా భావింపక ఉంటాడో; 
వాడు= అట్టీ వ్యక్తి కృత +అర్భుండు+అని= నెరవేరిన ప్రయోజనం కలవాడని ఆనతి+ఇచ్చినన్‌= ఉపదేశించగా; దక్షుండును= 
దక్షుండూ... 


తా:ఓ పూజ్యుడ! దక్షా! నేనూ, (బ్రహ్మా శివుడూ ముగ్గురం ఈ విశ్వానికి మూలం, అందులో నేను దొరను. నేను కర్మ 
సాక్షిని. నేను స్వయం ప్రకాశుణ్జి. నేను సత్వరజస్తమోగుణాత్మకమైన మాయలోకి ప్రవేశించి సృష్టి స్థితి, లయాలకు 


చతుర్ధస్కంధము 105 


మూలభూతమైన ఆ యా యాగకృత్యాలకు తగ్గట్టుగా బ్రహ్మ శివాదిపేర్లను పొందుతుంటాను. అలా వఏకరూపమైన 
బ్రహ్మరూపుడను నేను. నాలోని బ్రహ్మా శివుడూ ఇతరజీవ సమూహాన్ని అవివేకి నాకంటే ఇతరం అనుకుంటాడు. మానవుడు 
చేతులూ కాళ్లూవంటి అవయవాలను తన దేహంకంటే వెరైనవని ఊహమాత్రంగా కూడా ఎలా తలవడో ఆ రకంగానే నా 
భక్తుడు నా లోనిప్రాణి సమూహాన్ని విడిగా యోచించడు. కనుక మా ముగ్గురిని ఏకరూపంగా ఎంచేవాడు ధన్యజీవి అని 
చెప్పగానే దక్షుడున్నూ 
క. విని విష్ణుదేవతాకం, బనంగాం ద్రికపాలకలిత మగు నా యాగం 

బునం దగ న వ్విష్ణునిపద, వనజంబులు పూజసేసి వారని భక్తిన్‌. 208 
ప్రతి : విని= విష్ణుసందేశం ఆలకించి; విష్ణుదేవతాకంబు= విష్ణువును దేవుడుగా కలది; అనంగాన్‌= ప్రసిద్ధమైన; త్రికపాల= 
మూడుకపాలాల పురోడాశంతో; కలితము= కూడుకున్నది; అగు= అయినా; ఆ యాగంబునన్‌= ఆ సవనంలో; తగన్‌= 
యుక్తంగా; ఆ+విష్ణుని= ఆ వెన్నునియొక్క పదవనజంబులు= పాదపద్నాలు; పూజ+చేసి= సేవించి; వారని= ఎడతెగని; 
భక్తిన్‌= భక్తితో. 
తా; విష్ణువు పలికిన మాటలు విని, ఆ యాగం 'విష్ణుదేవతకు సంబంధించిన మూడు కపాలాల పురోడాశంతో కూడుకున్నది 
అనే తెలివిని పొంది, దానికి తగ్గట్టుగా ఆ విష్ణుమూర్తి చరణారవిందాలను ఎడతెగని భక్తిభావంతో, సేవించుకున్నాడు. 


విశే : కపాలం అంటే యజ్ఞపాత్ర, పురోడాశం అంటే పిండితో తయారుచేసిన హోమద్రవ్యం. 


వ. మజథజియును. 209 
ప్రతి :; ఇంకా. 
సీ అంగప్రధానకయాగంబులను జేసి యమరుల రుద్రుని నర్థిం బూజ 


సేసి విశిష్టేష్టశిష్టభ్రాగమున నుదవసానకర్మ్శ్మంబు దవిలి తీర్చి 
తాను బుత్విక్కులుందగ సోమపులంగూడి యవభృథస్నానంబు లాచరించి 
కడంక నవాప్తసకలఫలకాముందై తనరు దక్షునిం జూచి ధర్మబుద్ధి 


తే. గలిగి సుఖవృత్తి జీవింతుకాక యనుచుం, బలికి దివిజులు మునులును బ్రాహ్మణులును 
జనిరి నిజమందిరముల; కా జలజనయన, భవులు వేంచేసి రాత్మీయభవనములకు. 210 


ప్రతి ; అమరులన్‌= సురలను; అంగ ప్రధానక= “అంగి “ప్రధానమః”నే; యాగంబులను= యజ్ఞాలను; చేసి= ఆచరించి; 
విశిష్ట పవిత్రంగా చేయబడ్డ; ఇష్ట= యాగకర్మలయొక్క శిష్టభాగమునన్‌= విశేషభాగంతో; రుద్రునిన్‌= శివుణ్ణి; అర్ధిన్‌= 
కుతూహలంతో; పూజ+చేసి= అర్చించి; ఉదవసాన= యాగం చివరన నీటితో చేయబడే 'ఉదవసానమ)నే; కర్మంబున్‌= 
యజ్ఞసమాపక కర్మలో; తవిలి= నిమగ్నమై; తీర్చి= ముగించి; తాను= తాను; బుత్విక్కులున్‌= బుత్విక్కులూ; తగన్‌ = 
అర్హమైనట్టి; సోమపులన్‌= సోమంలో పానభాగంకల దేవతలతోనూ; కూడి= కలసి; అవభృథస్నానంబులు= యజ్ఞదీక్షా 
పరిసమాప్తి స్నానాలు; ఆచరించి= పూర్తి కావించి; కడంకన్‌= పూనికతో; అవాప్త= పొందబడ్డ; సకలఫల= అన్ని 
ప్రయోజనాలను పొందిన; కాముండు+ఐ= కోరికలుకలవాడ్రై; తనరు= ప్రకాశించే; దక్షునిన్‌+చూచి= దక్షుణ్జి కాంచి; 


106 శ్రీమహాభాగవతము 


“ధర్మబుద్ధి= న్యాయచిత్తం; కలిగి= పొంది; సుఖవృత్తిన్‌= సంతోషవంతమైన నడవడికతో; జీవింతు+కాక= బతికెదవు 
గాక) అనుచున్‌= అంటూ; పలికి= ఆశీర్వదించి; దివిజులున్‌= దేవతలూ; మునులును= బుషులూ; (బ్రాహ్మణులనున్‌= 
విప్రలూ; నిజమందిరములకున్‌= తమతమ ఇళ్లకు; చనిరి= పోయారు; ఆ జలజనయనుండు= ఆ విష్ణుమూర్తీ; ఆ 
భవుడు = ఆ శివుడూ; ఆత్మీయ భవనములకున్‌= తమ తమ నివాసములకు; వేంచేసిరి= వెడలి పోయారు. 


తా : అంగయాగం, ప్రధానయాగం అనే రెండు యాగాలతోనూ దేవతలను పూజించాడు. పవిత్రయాగకర్మయొక్క శిష్ట 
భాగంతో శివుణ్ణి ఇష్టంగా కొలిచాడు. తదాసక్తంగా 'సమాప్తి ఇష్టి కర్మ ఉదవసానాన్ని ముగించాడు. తాను, బుత్విక్కులూ 
సోమపానం చేసిన వారితోనూ కలసి అవభృథస్నానాలు కానిచ్చాడు. ఇంత పూనికవల్ల సిద్ధించిన సమస్త కార్యాలవల్ల 
కోరికలు తీరిన దక్షుణ్జి 'ధర్మమతితో ఆనందంగా జీవనం సాగించు అని దీవించి దేవతలు, బుత్విక్కులు, (బ్రాహ్మణులు 
వారి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. విష్ణువూ, శివుడూ తమ తమ భవంతులకు తరలిపోయారు. 


వ. అంత దాక్షాయణి యయిన సతీదేవి పూర్వకళేబరంబు విడిచి హిమవంతునకు మేనకయందు జనియించి 
విలయకాలంబున బ్రసుప్తం బయిన శక్తి సృష్టికాలంబున నీశ్చరునిం బొందు చందంబునం బూర్వ్చదయితుండగు 
రుద్రుని వరియించె నని దక్షాధ్వరధ్వంసకుం డగు రుద్రుని చరిత్రంబు బృహస్పతి శిష్యుడయిన యుద్ధవునకు 
నెటింగించె; నతండు నాకుం జెప్పె; నేను నీకుం జెప్పితి నని మైత్రేయుండు వెండియు విదురున కిట్లనియె. 211 


ప్రతి : అంతన్‌= ఆ పిమ్మట; దాక్షాయణి= దక్షుడి తనయ; సతీదేవి= భవానీదేవి; పూర్వ= ముందటి; కళేబరంబు= 
శరీరం; విడిచి= త్యజించి; హిమవంతునకున్‌= హిమవంతుడికి; మేనక +అందున్‌= మేనకాదేవికడుపున; జనియించి= 
(పార్వతిగా) పుట్టి, విలయకాలంబునన్‌= కల్పాంతంలో; ప్రసుప్తంబు+అయిన= గాధఢనిద్రపోయిన; శక్తి= మాయాశక్తి; 
సృష్టికాలంబునన్‌= తిరిగి సృష్టి జరిగే సమయంలో; ఈశ్వరునిన్‌= మహాబ్రహ్మను; పొందుచందంబునన్‌= చేరుకునే 
విధంగా; పూర్వదయితుండు +అగు = గతంలో వల్లభుండు అయినట్టి; రుద్రునిన్‌= శివుణ్ణి; వరియించెన్‌= పెళ్లాడింది; 
అని= అని; దక్ష దక్షుడి అధ్వర= మఖం యొక్క ధ్వంసకుండు+అగు= నాశకారి అయిన; రుద్రుని= శివుడియొక్క 
చరిత్రంబు= జీవన లీలలగాథ; బృహస్పతి= దేవతలగురువు; శిష్యుండు అయిన = అభ్యాసకుడు అయిన; ఉద్ధవునకున్‌= 
ఉద్ధవుడికి; ఎథింగించెన్‌= ఎరుక పరచాడు; అతండు= ఆ ఉద్ధవుండు; నాకున్‌= (మైత్రేయుడనైన) నాకు; చెప్పెన్‌= 
బోధించాడు; నేను= నేను; నీకున్‌= నీకు (విదురునికి చెప్పితిన్‌= చెప్పాను; అని= అని పలికి; మైత్రేయుండు = మైశ్రేయుడు; 
వెండియున్‌= మరల, విదురునకున్‌= విదురునికి; ఇట్లు= ఇలా అనియెన్‌= అన్నాడు. 

తా : ఆ తర్వాత దక్షుడి కూతురు సతీదేవి తన ముందటి శరీరాన్ని వీడింది. హిమవంతుడికి మేనకాదేవి గర్భాన మళ్లీ 
పుట్టింది. ప్రళయకాలంలో భగవంతుడిలో లీనమై ఆదమరచి నిద్రించిన శక్తి, సృష్టి ఆరంభ సమయంలో భగవంతుణ్ణి 
చేరుకునే విధంగా ఇదివరలో తనపెనిమిటి అయిన శివుణ్ణి తిరిగి పరిణయమాడింది. దక్షుడి యాగాన్ని ప్రధ్వంసం చేసిన 
శివుడి జీవనగాథ నంతా పూర్వం బృహస్పతి తన వద్ద విద్యనేర్చిన ఉద్ధవుడికి చెప్పాడు. ఆ ఉద్ధవుడు నాకు వినిపించాడు. 
నేను నీకు చెప్పాను. అని మైత్రేయుడు చెప్పి మళ్లీ విదురుడితో ఇలా చెప్పసాగాడు. 


క. ఈ యాఖ్యానముంజదివిన, ధీయుతులకు వినినయట్టి ధీరుల కైశ్వ 
ర్యాయుఃకీర్తులు గలుగును, బాయును దురితములు; దొలంగు భవబంధంబుల్‌. 212 


చతుర్ధస్కంధము 107 


ప్రతి : ఈ ఆఖ్యానమున్‌= ఈ చెప్పిన పూర్వచరితను; చదివిన= పఠించిన/పలికిన; ధీయుతులకున్‌= బుద్ధిమంతులకు; 
వినిన +అట్టి= ఆలకించినటువంటి; ధీరులకున్‌= బుద్ధిమంతులకు; ఐశ్వర్య= వైభవం; ఆయుస్‌= జీవితకాలమూ; కీర్తులు= 
యశస్స్ఫూ; కలుగును= లభిస్తాయి; దురితములు= పాపాలు; పాయును= తొలగుతాయి; భవబంధంబుల్‌= 
సంసారతాపత్రయాలు; తొలంగున్‌= తెగి పోతాయి. 

తా ; ఇంతదాకా చెప్పిన ఈ కథను చదివిన మతిమంతులకూ, చెవిన వేసుకున్న విద్వాంసులకూ సంపదలు, ఆయుస్సు, 
యశస్సు లభిస్తాయి. పాపాలు తొలగిపోతాయి. సంసారపు కట్టు ముళ్లన్నీ విడిపోతాయి. 


వ. అని వెండియు నిట్లనియె. 218 


ప్రతి : అని= మైత్రేయుడు ఆఖ్యానఫలం బోధించి; వెండియున్‌= తిరిగి, ఇట్లు= ఇలా, అనియెన్‌= చెప్పపూనుకున్నాడు. 
తా : మైత్రేయుడు ఆ కథనంతా విన్పించి మళ్లీ ఇలా ప్రారంభించాడు. 


క. విను సనకాదులు నారదుం, డును హంసుండు నరుణియు బుభుండు యతియుం గమలా 
సనజులు నైస్టికు లనికే, తను లగుటన్‌ సాగవయ్యెందద్వంశంబుల్‌. ల2114 


ప్రతి : విను= ఆలకించు; సనక+ఆదులు= సనకుడు మొదలైనవారు; నారదుండును= నారదమునీ; హంసుండున్‌= 
హంసుడూ; అరుణియున్‌= అరుణీ; బుభుండు= బుభుడు; యతియున్‌= యతిన్ని అనే, కమలాసనజులు= బ్రహ్మసంతతివారు; 
నైఫ్టికులు= ఆజన్మబ్రహ్మచారులు; అనికేతనులు = గృహస్థులు కానివారు; అగుటన్‌= అవడంచేత; తద్‌+వంశంబుల్‌= 
వారివారి తాతముత్తాతల పరంపరలు; సాగవు +అయ్యెన్‌= ప్రవర్తిల్లనివి అయ్యాయి. 

తా : విదుర! ఈ మాటవిను. సనకమహర్షి మొదలైన వాళ్లూ, నారదుడు, హంసుడు, అరుణి, బుభుడు, యతి అనే వాళ్లూ 
బ్రహ్మ కొడుకులు. కాని వాళ్లంతా గృహన్థాశ్రమం స్వీకరించని ఆజన్మ బ్రహ్మచారులు. కనకనే వాళ్ల వంశ పరంపర 
కొనసాగలేదు. 


వ. మజథజియు నధర్శునకు “మృషా” యను భార్యయందు దంభుండును, “మాయ” యను నంగనయుం 
బుట్టిరి; అధర్మసంతానం బగు వారిరువురును మిథునం బైరి; వారిని సంతానహీనుండగు నిర్భతి గైకొనియె; 
వారలకు లోభుండును నికృతియను సతియునుం గలిగి మిథునం బయిరి; ఆ మిథునంబునకుం (గోధుండు 
హింస యను నంగనయుం బుట్టి మిథునం బయిరి; ఆ మిథునంబునకుం గలియు దురుక్తియను నతివయు 
జన్మించి దాంపత్యంబు గైకొనిరి;ి ఆ దంపతులకు భయమృత్యువు లను మిథునంబు గలిగె; దానివలన 
యాతనయు నిరయంబునుం బుట్టిరి; వీరలు సంసార హేతువగు నధర్మతరుశాఖ లయి నెగడిరి; వీని 
శ్రేయస్మ్కాముండగు జనుం డీషన్నాత్రంబు ననువర్తింపం జనదు; ఇవ్విధంబునం బతి సర్గంబును 
సం[గ్రహంబున వినిపించితి; ఇప్పుణ్య కథ నెవ్వండేని ముమ్మాజు వినిన నతండు నిష్పాపుం డగునని చెప్పి 
మజియు నిట్లనియె. 215 

ప్రతి ;: మజియున్‌= ఇంకా; అధర్మునకున్‌= (బ్రహ్మకొడుకు) అధర్శుడికి; మృష అను= మృష అనే; భార్య+అందున్‌= 
పత్నియందు; దంభుండును= దంభుడూ; మాయ అనున్‌= మాయ అనే అంగనయున్‌= ప్రీ యునూ; పుట్టిరి= ఉదయించారు; 


108 శ్రీమహాభాగవతము 


అధర్మసంతానంబు +అగు= అధర్ముడి పిల్లలయిన; వారు+ఇరువురును= వాళ్లిద్దరూ; మిథునంబు+ఐరి= ఆలుమగలయ్యారు; 
వారిని= ఆ దంభ, మాయలను; సంతానహీనుండు +అగు = బిడ్డలు కలగని; నిర్భతి= నిర్భతి; కైకొనియెన్‌= దత్తత 
పుచ్చుకొన్నాడు; వారలకున్‌= ఆ దంభమాయలకు; లోభుండును= లోభుడనే మగపిల్లవాడు; నికృతి అను= నికృతి అనే; 
సతియునున్‌= ప్రీయున్నూ్యూ కలిగి= పుట్టి మిథునంబు+అయిరి= దంపతులయ్యారు; ఆ మిథునంబునకున్‌= ఆ ఇద్దరికీ; 
(కోధుండు= క్రోధుడూ; హింస= హింస అనే; అంగనయున్‌= కాంతయున్నూూ పుట్టి= ఉదయించి; మిథునంబు +అయిరి = 
భార్యా భర్తలయ్యారు; ఆ మిథునంబునకున్‌= ఆ జంటకు; కలియున్‌= కలీ; దురుక్తి+అను= దురుక్తి అనే; అతివయున్‌= 
వనితయూ; జన్మించి= పుట్టి; దాంపత్యంబు= పెళ్లి చేసుకునిజంట ధర్మాన్ని కైకొనిరి= గ్రహించారు; ఆ దంపతులకున్‌= 
ఆ పతిపత్నులకు; భయమృత్యువులు +అను= భయమూ, మృత్యువూ అనే; మిథునంబు= ద్వయం; కలిగెన్‌= పుట్టారు; 
దానివలన= ఆ జతవల్ల; యాతనయున్‌= యాతనా; నిరయంబునున్‌= నిరయం అనే జంట; పుట్టిరి= పుట్టారు; వీరలు= 
వీళ్లిరువురూ; సంసార= భవబంధానికి; హేతువు+అగు= మూలం అయిన; అధర్శ్మతరుశాఖలు +అయి= అధర్ముడనే వంశవృక్ష 
శాఖలోని వారయి; నెగడిరి= వర్ధిల్లారు; వీనిన్‌= ఈ కుదుటిలోని వాళ్లను; శ్రేయస్‌ కాముండు+అగు= శుభం కోరేవాడైనట్టి; 
జనుండు= మనుష్యుడు; ఈషత్‌+మాత్రంబున్‌= కొంచెం కూడా; అనువర్తింపన్‌= అనుసరించి నడవడం; చనదు= తగదు; 
ఈ విధంబునన్‌= ఈ ప్రకారంగా; ప్రతిసర్ష్ణంబును= ప్రళయాన్ని, సంగ్రహంబునన్‌= క్లుప్తంగా; వినిపించితిన్‌= చెప్పాను; 
ఈ పుణ్యకథన్‌= ఈ పవిత్రకథను; ఎవ్వండు+ఏనిన్‌= ఎవ్వడైనా సరే) మూండు+మాజులు= మూడుపర్యాయాలు; వినినన్‌= 
విన్నట్లయిన; అతండు= అతడు; నిస్‌+పాపుండు= పాపరహితుడు; అగున్‌= అవుతాడు; అని చెప్పి= అని పలికి మజియున్‌= 
మళ్లీ ఇట్లు= ఈ చందాన; అనియెన్‌= చెప్పాడు. 


తా : ఇంకనూ అధర్ముడికి మృష అనే అంగన గర్భాన దంభుడు, మాయ అనే ప్రీ పుట్టారు. ఈ అధర్భుడి బిడ్డలిద్దరూ జంట 
అయ్యారు. వీళ్లను నిస్సంతువైన నిర్భతి పెంచుకున్నాడు. ఈ దంభు మాయ అనే దంపతులకు లోభుడు అనే అబ్బాయి, 
నికృతి అనే అమ్మాయి పుట్టారు. వాళ్లిద్దరూ జత అయ్యారు. ఈ దంపతులకు (కోధుడనే కొడుకు, హింస అనే కూతురూ 
కలిగారు. ఈ అన్నా చెల్లెళ్లూ ఆలూమగ లయ్యారు. వీరి దాంపత్యానికి కలి, దురుక్తి అనే పిల్లలు పుట్టారు. ఈ ఇద్దరూ 
భార్యాభర్త లయ్యారు. ఈ దంపతులకు భయం, మృత్యువు అనే సంతానం కల్గింది. వీళ్లూ జోడుకట్టారు. వీరికి యాతన, 
నిరయం అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. వీళ్లంతా వంశపరంపరకు కుదురు అయిన అధర్ముడి వంశవృక్షానికి శాఖలుగా 
ఒప్పారు. శుభం కోరే ప్రతి మనిషి కించిత్తుకూడా ఈ పద్ధతిని అనుసరించకూడదు. ఈ తీరున ప్రతిసర్షనూ సారవంతంగా 
కుదించి నీ చెవిని వేశాను. ఈ పుణ్య కథను మూడుసార్లు విన్నవాడు ఎవ్వడైనా పాపం తొలగిపోయిన వాడవుతాడు. అని 
కథా సారాంశం చెప్పాడు. తిరిగి మళ్లీ ఇలా అందుకున్నాడు. (ఇది ఫలశ్రుతి) 


శ ధ్రువోపాఖ్యానము * 


క. విను మఖిలభువనపరిపా, లనమునకై చక్రధరకళాకలితుందై 
వనజజునకు స్వాయంభువ, మను వపు డుదయించెం గీర్తిమంతుం డగుచున్‌. 216 


ప్రతి : విను= ఆలకించు; అభిల= సమస్తమైన; భువన= లోకాలయొక్క పరిపాలనమునకు+ఐ= చక్కటి పరిపోషణకై; 
చక్రధర= సుదర్శనచక్రం ధరించే విష్ణవుయొక్క కళా= అంశ; కలితుండు+ఐ = కలిగినవాడై; వనజజునకున్‌= బ్రహ్మకు 


చతుర్ధస్కంధము 109 


(వనజ= నీటినుండి పుట్టింది పద్మం. ఆ పద్మం నుంచి పుట్టినవాడు); అపుడు= అదివరలో; స్వాయంభువమనువు = 
స్వాయంభువమనువు; కీర్తిమంతుండు= యశస్వి, అగుచున్‌= అవుతూ; ఉదయించెన్‌= పుట్టాడు. 

తా : విదురా! విను. అన్ని లోకాల రక్షణార్ధం విష్ణు అంశ కలిసిన బ్రహ్మ దేవుడికి పుట్టినవాడు స్వాయంభువమనువు. 
ఇతడు యశోవంతుడు. 


తే. రూడి నమ్మనువుకు శతరూపవలన, భూనుతులగు ప్రియవ్రతోత్తానపాదు 

లనంగ నిద్దజు పుత్రులై రందులోన, భవ్యచారిత్రుం డుత్తానపాదునకును. 2177 
ప్రతి :; రూఢిన్‌= నిశ్చయంగా; ఆ+మనువుకున్‌= ఆ స్వాయంభువునకు; శతరూపవలనన్‌= శతరూపగర్భాన; 
భూనుతులు+అగు= ప్రజల పొగడిక పొందినవారయిన; ప్రియవ్రత+ఉత్తానపాదులు= ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు; 
అనంగన్‌= అనే, ఇద్దజు= ఇరువురు; పుత్రులు+ఐరి= కుమారులు కలిగారు; అందులోనన్‌= ఆ ఇద్దరిలో; భవ్య = 
శుభమైన; చారిత్రుందు= నడతగల; ఉత్తానపాదునకును= ఉత్తానపాదుడికిన్ని. 
తా:ఆ స్వాయంభువ మనువుకి శతరూప కడుపున ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. 
వాళ్లిద్దరూ లోకుల పొగడిక కన్నవారు. ఈ పిల్ల లిద్దరిలో ఉత్తానపాదుడు మంచిమనుగడ కలవాడు. ఇతడికి, 


క. వినుము సునీతియు సురుచియు, నను భార్యలు గలరు; వారియందును ధ్రువునిం 

గనిన సునీతియు నప్రియయును, సురుచియుం బ్రియయు నగుచు నున్నట్టి యొదన్‌. 218 
ప్రతి : వినుము= వినవలసింది; సునీతియున్‌= సునీతి; సురుచియున్‌= సురుచి; అను= అనే; భార్యలు= పెళ్లాలు; 
కలరు= ఉన్నారు; వారి+అందును= ఈ భార్యలిద్దరిలోనూ; (ధ్రువునిన్‌= ధ్రువుడనే పేరుగలవాణ్ణి; కనిన= కడుపునకన్న; 
సునీతియున్‌= సునీతి; అప్రియయును= ఇష్టం కానిదీ; సురుచియున్‌= సురుచి; ప్రియయున్‌= ఇష్టమైనదిన్ని అగుచున్‌= 
అవుతూ; ఉన్న+అట్టి+ఎడన్‌= ఉండినట్టి సమయంలో. 
తా : విదురా! విను. ఆ ఉత్తానపాదుడికి ఇద్దరు ఇల్లాళ్లు. సునీతి, సురుచి. వీళ్లల్లో ద్రువుడి కన్నతల్లి సునీతి మీద 
ఉత్తానపాదుడికి అపేక్ష తక్కువ. సురుచి మీద ప్రీతి ఎక్కువ. ఇలాగున ఉంటున్న సమయంలో, 


విశే : సునీతి చక్కటి నీతి మంతురాలు. సురుచి చక్కటి సొగసరి. 


సీ, ఒకనాండు సుఖలీల నుత్తానపాదుండు నెటిం బ్రియురాలైన సురుచి గన్న 
కొడుకు నుత్తముం దన తొడలపై నిడికొని యుపలాలనము సేయుచున్న వేళ 
నర్ధిం దదారోహణాపేక్షితుం దైన ధ్రువునిం గనుంగొని తివక యాద 
రింప కుండుటకు గర్వించి యా సురుచియు సవతిబిడ్డందైన ధధ్రువునిం జూచి 


తే. తండ్రి తొడ నెక్కు వేడుక దగిలెనేనిం బూని నాగర్భమున నాండు పుట్ట కన్య 

గర్భమునం బుట్వ గోరినం గలదె నేండు, జనకు తొడ యొక్కు భాగ్యంబు సవతికొడుక! 219 
ప్రతి : ఒకనాండు= ఒకానొక ప్రొద్దు; సుఖలీలన్‌= హాయిగా; ఉత్తానపాదుండు= ఉత్తానపాదుడు; నెలిన్‌= చక్కదనంతో; 
ప్రియురాలు+ఐన= ప్రేయసి అయిన; సురుచి= సురుచి; కన్న= ప్రసవించిన; కొడుకున్‌= పుత్రుడు అయిన; ఉత్తమున్‌= 


110 శ్రీమహాభాగవతము 


ఉత్తముని; తన= తనయొక్క తొడలపైన్‌= ఊరువులపై; ఇదికొని= ఉంచికొని, ఉపలాలనము+చేయుచున్‌= బుజ్జగిస్తూ; 
ఉన్నవేళన్‌= ఉన్న సమయంలో; అర్ధిన్‌= అపేక్షతో; తద్‌= ఆ ఉత్తముడివలె తండ్రితొడను; ఆరోహణ = ఎక్కడానికి; 
అపేక్షితుండు+ఐన= ముచ్చట పడిన; ధ్రువునిన్‌= (ధ్రువుణ్ణి; కనుంగొని= పరికించి; తివక= చేరదీయక; ఆదరింపక= 
ముద్దుచేయక; ఉండుటకున్‌= ఊరకుండడానికి; గర్వించి= గర్వపడి; ఆ సురుచియున్‌= ఆ సురుచి; సవతిబిడ్డండు+ఐన= 
సవతి పిల్లవాడు అయినట్టి, ధ్రువునిన్‌= ధ్రువుజ్ణి చూచి= ఉద్దేశించి; సవతికొడుక= సవతి కొడుకా!) తండ్రి= జనకుడియొక్క 
తొడన్‌= ఊరువును; ఎక్కు అధిష్టించాలనే; వేడుక= ఉబలాటం; తగిలెన్‌+ఏనిన్‌= కలిగి ఉన్నట్లయితే; పూని= తొడగి; 
నా=నా యొక్క గర్భమున= కదుపున; నాందు= ఆ జన్మకాలాన; పుట్టక = జన్మించక; అన్యగర్భమునన్‌= మరొకప్రీ 
కడుపున; పుట్టన్‌= పుట్టగా; నేండు= ఇపుడు; జనకు తొదన్‌= నాన్న తొడపై; ఎక్కూ ఆరోహించే; భాగ్యంబు= అదృష్టం; 
కోరినన్‌= కాంక్షించినంతనె; కలదె= దక్కుతుందా? 


తా : ఒక దినాన ఉత్తానపాదుడు, ప్రేయసి సురుచి కన్నకొడుకును ఉల్లాసంగా తొడల మీద కూర్చోపెట్టుకుని లాలిస్తూ 
ఉన్నాడు. అదే వేళలో తానూ తండ్రితొడ ఎక్కాలని ఆసగొన్న (ధ్రువుణ్ణి ఉత్తానపాదుడు చూసినా, దగ్గరకు తీయలేదు. 
ముద్దాడ లేదు. ఉపేక్షించి కిమ్మనక ఉన్నాడు. దానితో పొగరెక్కిన సురుచి, సపత్ని కొడుకు ధ్రువుడితో ఇలా పలికింది. ఓ 
సవతి కొడుకా! తండ్రి తొడ ఎక్కాలని కుతూహలపడినట్లయితే విను. నువ్వు ఆనాడే నా కడుపున పడక మరొక ప్రీ గర్భాన 
పడ్డావు. తండ్రి తొడ ఎక్కి కూర్చుని ఆనందించే అదృష్టం కోరుకున్నంతమాత్రాన చిక్కుతుందా? 


క. అది గాననీ వధోక్షజు, పదపద్మము లాశ్రయింపు; పాయకహరినా 
యుదరమునం బుట్టజేయును, వదలక యట్లయిన ముదము వడసెద వనఘా! 220 


ప్రతి : అనఘా!= పుణ్యాత్మా!; అది+కాన= సంగతి అదికాబట్టి; నీవు= నువ్వు; అధోక్షజు= ఇంద్రియాల కగోచరుడైన 
విష్ణుమూర్తి యొక్క పదపద్మములు = పద్మాలవంటి పాదాలను; పాయక= వదలక; ఆశయింపు= అండగొను; హరి= ఆ 
విష్ణుమూర్తి నా ఉదరమునన్‌= నా గర్భాన; పుట్టన్‌+చేయున్‌= జన్మింప చేస్తాడు; అట్లు= అలా; అయినన్‌= అయితే; 
వదలక= ఎడతెగక; ముదము= సంతోషం; పదడసెదవు= పొందెదవు. 


తా : పుణ్యాత్మా! అందుకని నువ్వు ఆ వెన్నుని పాదారవిందాల '్రాపును విడువక పొందు. ఆ దైవం నిన్ను నా కడుపున 
పుట్టిస్తాడు. ఆ విధంగా వీలుపడితే ఎడతెగని సంతోషం అనుభవిస్తావు. 


క. అనియిీ రీతి నసహ్య వ, చనములు పినతల్లి యపుడు జనకుండు వినంగాం 

దను నాడిన దుర్భాషా, ఘనశరములు మనము నాంటి కాజియ వెట్టన్‌. 221 
ప్రతి : అని= అని; ఈరీతిన్‌= ఈ తెరగున; అసహ్య= సహింపరాని;ి వచనములు= మాటలు; పినతల్లి= చిన్నమ్మ సురుచి; 
జనకుండు= తండ్రి, వినంగాన్‌= వింటూ ఉండగా; తనున్‌= తనగురించి; ఆడిన= చెప్పిన; దుస్‌+భాషా= చెడు మాటలనే 
(కారుకూతలనే); ఘన= గట్టి; శరములు = బాణాలు; మనమున్‌= మనస్సులో; నాంటి= గుచ్చుకొని; కాజియ+పెట్టన్‌= 
యాతనపెట్టగా. 
తా :; ఈ రకంగా పలికిన పిన తల్లిమాటలు చెవికి ఏవగింపు పుట్టించాయి. తన తండ్రి వినేటట్టుగా తననుగురించి 
మాట్లాడిన కానిమాటలు ఎదను కెలికి కష్ట పెట్టగా, 


చతుర్ధస్కంధము 111 


క. తను నట్లుపేక్ష సేసిన, జనకునికడం బాసి దుఃఖజలనిధి లోనన్‌ 

మునుంగుచును దందతాడిత, ఘనభుజగముం బోలె రోషకలితుం దగుచున్‌. 222 
ప్రతి : తనున్‌= పెద్దకొడుకునైన తనను; అట్లు= అలా ఆదరించక; ఉపేక్ష+చేసిన= ఉదాసీనంగా ఉన్న జనకుని కడన్‌= 
తండ్రి చెంతను; పాసి= వదలి; దుఃఖ= సంకటం అనే; జలనిధి లోనన్‌= సముద్రంలోపల; మునుంగుచును= మునకలు 
వేస్తూ దండ= దుడ్డుకర్రతో; తాడిత= కొట్టబడిన; ఘనభుజగమున్‌= పెద్దపామును; పోలెన్‌= వలె; రోషకలితుండు= 
కోధంతో కూడినవాడు; అగుచున్‌= అవుతూ... 
తా : కన్నకొడుకునైన తనను పట్టించుకోనట్లున్న తండ్రినుండి పక్కకు తొలగాడు. కష్టాలకడలిలో మునిగివుంటూ కర్రదెబ్బ 
పడ్డ పెద్దపామువలె కోపంతో 
క. ఘనరోదనంబు సేయుచుం, గనుంగవలను శోకబాష్పకణములు దొరంగన్‌ 

జనని కడ కేగుటయు నిజ, తనయునింగని యా సునీతి దద్దయుంబ్రేమన్‌. 223 
ప్రతి : ఘన; రోదనంబు+చేయుచున్‌= బిగ్గరగా ఏడుస్తూ కనుంగవలను= రెండుకళ్లనుంచి; శోక= మనోదుఃఖంతో; 
బాష్పకణములు = కన్నీటిబొట్టులు; తొరంగన్‌= బడబడదకారగా? జనని కడకున్‌= తల్లి ఉన్నచోటుకు; ఏగుటయున్‌= 
పోవడమున్నూ్యూ నిజతనయునిన్‌= తన కన్నబిడ్డను; కని= చూసి; ఆ+సునీతి= ఆ (ధ్రువుడి తల్లి; తద్దయున్‌= మిక్షిలి; 
(మేమన్‌= వాత్సల్యంతో. 
తా : పెద్దగా ఏడుస్తున్నాడు. ఆ దుఃఖానికి రెండుకళ్లనుంచి కన్నీరు బొటబొట జాలువారుతూ ఉంది. తల్లి దరికి చేరాడు. 
కన్నబిడ్డను చూసి తల్లి సునీతి ఎంతో ఆప్యాయంగా 


వ. తొడలపై నిడికొని. లు! 
ప్రతి : తొడలపైన్‌= తొడలమీద; ఇడికొని= కూర్చుండబెట్టుకుని. 
తా : ఒళ్లోకి తీసుకొని 
క. కర మనురక్తిని మోము ని, విరి తద్వ్భత్తాంత మెల్ల వెలందులు నంతః 

పురవాసులుం జెప్పిన విని, పజణపుగ నిట్టూర్పు లెసంగ బాష్సాకులయైె. 220 
ప్రతి : కరము= మిక్కిలి; అనురక్తిని= కూరిమితో; మోము= మొగం; నివిరి= తడివి; తద్‌= ఆ జరిగిన; వృత్తాంతము +ఎల్లన్‌= 
సమాచారం అంతను; వెలందులున్‌= ప్రీలూ; అంతుపురవాసులున్‌= అంతఃపురంలో ఉండేవారూ; చెప్పినన్‌= నుడువగ్గా; 
విని= ఆలకించి; పజపుగ= విసతంగా; నిట్టూర్పులు = దీర్హశ్వాసలు; ఎసంగన్‌= మెండుకాగ్యా బాష్ప= అ(శ్రువులతో; 
ఆకుల+ఐ= కలతపడిందై... 
తా : ప్రేమగా మొగం అంతా అరచేతులతో అటూ ఇటూ సవరించింది. జరిగిన సంగతంతా ప్రీలు, రాణివాసంలో ఉందే 
పరిచారికలూ చెప్పగా విన్నది. పెద్ద పెద్ద నిట్టూర్పులు వెంట వెంటగా నిగిడించింది. కంట నీరు పెట్టుకుని క్షోభపడిందై 


తే. సవతి యాడిన మాటలు సారెం దలంచి, కొనుచుం బేర్చిన దుఃఖాగ్నిం గుములుచుందె 
దావపావకశిఖలచేం దగిలి కాంతి, వితతిం గందిన మాధవీలతికవోలె. 226 


112 శ్రీమహాభాగవతము 


ప్రతి : సవతి= సపత్ని ఆడినమాటలు= అన్న టెక్కుపలుకులు; సారెన్‌= మాటి మాటికి తలంచికొనుచున్‌= స్మరించుకొంటూ; 
పేర్చిన= ఒకదానిపై ఒకటిగా దొంతిబెట్టిన; దావపావక= అడవి అంటుకున్న మంటలయొక్క శిఖలచేన్‌= సెగలలో; 
తగిలి= చిక్కి కాంతి= వెలుగులయొక్క వితతిన్‌= సమూహంచే; కందిన= కాగిన; మాధవీలతిక+పోలె= మాధవీలత 
చందాన; దుఃఖ +అగ్నిన్‌= శోకం అనే చిచ్చులో; కుములుచున్‌+ఉందెన్‌= లోపల తపించిపోతూ ఉంది. 


తా : సవతి సురుచి పల్మిన నిక్కుమాటలను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంది. అలా పేర్చబడ్డ శోకాగ్నుల దొంతరలతో 
లోలోపల మగ్గిపోతూ కారుచిచ్చుల కాకల్లో తగుల్మొని ఆ వెలుతురులకు కమిలిపోయే మాధవీలతలాగా ఆమె 
కుమిలిపోయింది. 


వ. అంత నా సునీతి బాలకునిం జూచి తండ్రీ! దుఃఖింపకుమని యిట్లనియె. 227 
ప్రతి : అంతన్‌= వెంటనే తమాయించుకుని; ఆ సునీతి= ఆ ధ్రువుడి తల్లి; బాలకునిన్‌= బుడుతణ్ణి; చూచి= తాకి; తండ్రీ! = 
నాన్నా; దుఃఖింపకుము= శోకించకు; అని= అని ఓదార్చి; ఇట్లు= ఇలా; అనియెన్‌= బోధించింది. 
తా : కాసేపటికే స్తిమితపడి ఆ సునీతి, తన పిల్లవాణ్ణి స్పృశిస్తూ తండ్రీ! వదవకు మంటూ ఊరడించి ఇలా తెలియపలికింది. 
క. అనఘా! యీ దుఃఖమునకుం, బనిలే దన్యులకు సొలయ బలవంతంబై 

తన పూర్వజన్మదుష్కత, ఘనకర్మము వెంట నంటంగా నెవ్వలనన్‌. 228 
ప్రతి : అనఘా!= పాపరహితా!; బలవంతంబు+ఐ= బలంకలదై; తన= తనయొక్క పూర్వజన్మ= వెనకటి పుట్టువునందలి; 
దుష్ఫుత= పాపంయొక్క ఘన = అమితమైన; కర్మము= యాతన; వెంటనంటన్‌+కాన్‌= తరుముకొంటూ రాగా ఏ+వలనన్‌= 
ఎటువైపుననూ/ఏదిక్కువనూ; ఈ దుఃఖమునకున్‌= ఈ వ్యథకు సంబంధించి; అన్యులకున్‌= ఇతరులకు; సొలయన్‌= 
వెనుదీయను; పని= అక్క; లేదు= కల్గదు. 
తా ; బాబూ! ఏదో నెపంగా ముందటి జన్మంలో చేసిన పాపభూయిస్టమైన వేదన వెనుకొని వెంటాడుతుంది. ఎట్లయినా 
మన ఈ వెతకు సంబంధించి బయటివారికి జంకవలసిన అగత్యం కల్గదు కదా. 
వ. కావున. 220 
ప్రతి :; కావున= కనుక. 
క. పెనిమిటిచేతను బెండ్లా, మని కాదు నికృష్ణదాసి యనియును బిలువం 

గను జాలని దుర్భగురా, లనంగల నా కుక్షి నుదయ మందిన కతనన్‌. 290 
ప్రతి : పెనిమిటి చేతను= మగనిచేత; పెండ్లాము= ఆలు; అని కాదు= అనే కాదు; నికృష్ణై అధమ అయిన; దాసి= 
పరిచారిక; అనియును= అనికూడా; పిలువన్‌+కను= పేర్కొనదానికి; చాలని= తగని; దుర్భగురాలు = 'మగడొల్లనిప్రీ, 
అనన్‌+కల= అని చెప్పయోగ్యమైన; నా కుక్షిన్‌= నా గర్భాన; ఉదయము+అందిన = జన్మ ఎత్తిన; కతనన్‌= కారణంగా... 


తా : కట్టుకున్న భర్త నోటను భార్య అని కాదు కదా కనీసం 'ఊడిగపుది' అనే పిలుపు కయినా నోచని దానను. భార్యగా 
గౌరవం పొందని నిర్భాగ్యురాల నన్పించుకోగల నా కడుపున పుట్టిన దౌర్భాగ్యానికి 


చతుర్ధస్కంధము 113 
విశే : దుర్భగ+ఆలు= దుర్భగురాలు - ఇటువంటి పదాలలో “ఆలు” అనే పదానికి స్త్రీ అని మాత్రమే అర్ధం. 


క. నిను నాదిన యా సురుచి వ, చనములు సత్యంబు లగును; సర్వశరణ్యుం 

డనంగల హరిచరణంబులు, గను జనకుని యంక మెక్కంగాం దలం తేనిన్‌. 291 
ప్రతి : నినున్‌= నిన్నుగురించి; ఆడిన= మాట్లాడిన; ఆ+సురుచి= ఆ పినతల్లియొక్క వచనములు = భాషలు; సత్యంబులు= 
యథార్థమైనవి; అగును= అవుతాయి; జనకుని= నాయనయొక్క అంకము= ఒడి ఎక్కన్‌+కాన్‌= అధిష్టించాలని; తలం 
తు(వు)+ఏనిన్‌= ఇచ్చగింతువేని; సర్వశరణ్యుందడు = అందరికీ రక్షకుడు; అనన్‌+కల= అనిచెప్పగల; హరి= విష్ణుమూర్తియొక్క 
చరణంబులు= పదాలు; కను= శరణు పొందు. 


తా: ఆ సురుచి నిన్ను అన్నమాటల్లో నిజం ఉంది. నీ తండ్రి తొడలపై కూర్చోవాలనేదే నీ ఆకాంక్ష అయితే నీవు 
సర్వరక్షకుడగు ఆ పరాత్పరుని పాదాలు ఆశ్రయించు. 


వ. కావునం బినతల్లియైన యా సురుచి యాదేశంబున నధోక్షజు నాశ్రయింపు మని వెండియు నిట్లనియె. 
232 

ప్రతి : కావునన్‌= కాబట్టి; పిన్నతల్లి+ఐన= తల్లితర్వాత తల్లి వంటిదైన; ఆ+సురుచి= ఆ సురుచి; ఆదేశంబునన్‌= 
చెప్పినట్టుగానే అధోక్షజున్‌= ఆ విష్ణుమూర్తిని; ఆశ్రయింపుము= చేరుకో; అని= అని నచ్చపలికి; వెండియున్‌= తిరిగి; 
ఇట్లు= ఇలా అనియెన్‌= చెప్పింది. 
తా : కనుక మాతృసమానురాలైన ఆ సురుచి మాటప్రకారంగానే ఆ విష్ణుని ప్రాపు చేరు అని హితవు చెప్పింది. మళ్లీ ఇలా 
సమర్థించి చెప్పింది. 
సీ పరికింపనీ విశ్వపరిపాలనమునకై యర్ధి గుణవ్యక్తుందైనయట్టి 

నారాయణుని పాదనలినముల్‌ సేవించి తగ బ్రహ్మ బ్రహ్మపదంబు నొందె; 

ఘనుండు మీ తాత యా మనువు సర్వాంతర యామిత్వ మగు నేకమైన దృష్టిం 

జేసి యాగముల యజించి తా భౌమసుఖములను దివ్యసుఖముల మోక్ష 


తే. సుఖములను బొందె నట్టి యచ్యుతునిం బరుని, వితతయోగీంద్రనికరగవేష్యమాణ 
చరణసరసిజయుగళు శశ్వత్రకాశు, భక్తవత్సలు విశ్వసంపాద్యు హరిని. 2338 


ప్రతి : పరికింపన్‌= గమనించి చూడగా; ఈ విశ్వ= ఈ లోకాలయొక్క పరిపాలనమునకున్‌+ఐ= కాపుకోసమై; అర్ధిన్‌= 
ప్రీతితో), గుణ= సత్వాది స్వభావరూపంలో; వ్యక్తుండు= తెల్లమయ్యేవాడు; ఐన +అట్టి= అయినటువంటి; నారాయణుని= 
విష్ణునియొక్క పాదనలినముల్‌= పాదపద్నాలు; 'సేవించి= ఆరాధించి; తగన్‌= ఒప్పిదంగా; బ్రహ్మ= నలువ; బ్రహ్మపదంబున్‌= 
ఉత్తమమైన బ్రహ్మపదవిని; ఒందెన్‌= చేరాడు; ఘనుండు= ఉన్నతుడు అయిన; మీ తాత= మీ పితామహుడు; ఆ+మనువు= 
ప్రసిద్ధుడైన ఆ స్వాయంభువ మనువు; సర్వాంతరయామిత్వము +అగున్‌= అంతట వ్యాపించి, వాళ్లను ఆ యాకర్మలందు 
మెలగింప చేసే తనం కల్టినట్టి ఏకము+ఐన= ముఖ్యమైన; దృష్టిన్‌+చేసి= జ్ఞానం వల్ల; యాగములన్‌= క్రతువులతో; 
యజించి= సేవించి; తాన్‌= తాను; భౌామసుఖములను= భూలోకసంబంధి భోగాలను; దివ్యసుఖములను= దేవలోక 


114 శ్రీమహాభాగవతము 


స్వర్ణభోగాలను; మోక్షసుఖములను= ముక్తి భోగాలను; పొందెన్‌= అనుభవించాడు; అట్టి= అలాంటి; అచ్యుతునిన్‌= 
అవినాశుని; పరునిన్‌= పరమాత్మనూ; వితత = విస్తరించిన; యోగి+ఇంద్ర= మేటియోగులయొక్క నికర= మొత్తంచే; 
గవేష్యమాణ= వెదుకబడుతున్ను చరణసరసిజ = పాదపద్మాలయొక్క యుగళున్‌= జంటగలవాళణ్ణి; శశ్వత్‌= నిరంతరం; 
ప్రకాశున్‌= వెలుగువాణ్ణి; భక్తవత్సలున్‌= భక్తులయందు వాత్సల్యం కలవాణ్ణి; విశ్వసంపాద్యున్‌= లోకాలను 
సిద్ధింపచేయగలవాణ్ణి; హరిని= విష్ణుమూర్తిని... 


తా : నిజానికి ఆలోచించి చూస్తే ఈలోకాల రక్షణకోసం ఇష్టపడి సత్వాదిగుణరూపాల్లో గోచరమయ్యే విష్ణుని పాద 
పద్మాలను కొలిచి ఆ బ్రహ్మ అంతఉన్నత పదవిని అందుకోగల్తాడు. మీ తాత స్వాయంభువమనువు బెన్నత్యం కలవాడు 
ప్రఖ్యాతుడు. సర్వాంతర్యామి తత్త్వప్రధానమైన ఎరుకతో ఆ విష్ణువుని సవనరూపంలో అనేక దక్షిణలతో సేవించాడు. 
తానుగా భూలోకస్వర్దలోక సౌఖ్యాలతోపాటు ముక్తిసౌఖ్యాన్నీ అనుభవించాడు. అటువంటి అచ్యుతుని, పరుని, యోగివర్యుల 
సమితిచే గాలించబడే పాదపద్మాలజంట కలవాణ్ణి, అవిరామమైన కాంతిమయుణ్ధి, భక్తులయందు వాత్సల్యంకలవాణ్ణి 
లోకసంధాతను ఆ విష్ణుమూర్తిని (ఆశ్రయించు) 


వ. మథతజియును. 28డ్న 
తా : మళ్లీ 
క. కరతలగృహీతలీలాం, బురుహ యగుచుం బద్మగర్భముఖగీర్వాణుల్‌ 

పరికింపంగల లక్ష్మీ, తరుణీమణిచేత వెదకందగు పరమేశున్‌. 285 


ప్రతి : పద్మగర్భ= బ్రహ్మ ముఖ= మొదలైన; గీర్వాణుల్‌= వేలుపులు; పరికింపన్‌+కల= చూడగల; లక్ష్మీతరుణీమణిచేత = 
లక్ష్మి అనే కాంతారత్నంచే; కరతల= అరచేత; గృహీత= పట్టుకోబడ్డ; లీలా= సాగసైన; అంబురుహ అగుచున్‌= పద్మం 
కలదవుతూ; వెదకన్‌= అన్వేషించడానికి; తగున్‌= ఒప్పిన; పరమేశున్‌= విష్ణుమూర్తిని. 


తా: చేత లీలాపద్మం పట్టుకొని బ్రహ్మాది దేవతలు చూస్తుండగా లక్ష్మిచేత అన్వేషింపదగిన ఆ మహావిష్ణువును 


$ ధ్రువు౦డు నారదోపదేశంబు వడసి తపంబు సేయుట * 


వ. నిజధర్మపరిశోభితంబైన యేకా(గ్రచిత్తంబున నిలిపి సేవింపు; మమ్మహాత్ముని కంటె నీ దుఃఖం బపన 
యించువాం డన్యుం డొక్కరుండు గలండే? యని పలికినం బరమార్ధప్రాప్తి హేతుకంబులైన తల్లి వాక్యంబులు 
విని తన్నుం దాన నియమించుకొని పురంబు వెడలి చను నవసరంబున నారదుండు దద్యృత్తాంతం బెజింగి 
యచ్చటికిం జనుదెంచి యతని చికీర్షితంబుం దెలిసి పాపనాశకరంబైన తన కరతలంబున (ధ్రువుని శిరం 
బంటి మానభంగంబునకు సహింపని క్షత్రియుల ప్రభావం బద్భుతంబు గదా? బాలకుండయ్యుం బినతల్లి 
యాడిన దురుక్తులు చిత్తంబునం బెట్టి చనుచున్నవాండని మనంబున నాశ్చర్యంబు నొంది “యో బాలక! 
సకల సంపత్సమృద్ధంబగు మందిరంబు దెగడి యొంటి నెందు నేగెదవు? స్వజనకృతం బగు నవమానంబుచే 
నిను సంతప్ప్తుంగాం దలంచెద” ననిన (ధ్రువుం డిట్లనియె; సపత్నీమాతృవాగిషుక్షతంబగు వ్రణంబు 
భగవద్యానయోగరసాయనంబున మాపికొందు ననిన ధ్రువునికి నారదుం డిట్లనియె. 236 


చతుర్ధస్కంధము 115 


ప్రతి : నిజధర్మ= స్వధర్శంచే; పరిశోభితంబు +ఐన = మిక్షిలి ప్రకాశించేది అయిన; ఏకా[గ్రచిత్తంబునన్‌= ఒకే విషయం 
మీద ఆసక్తమై మనస్సున; నిలిపి= ఉంచి; 'సేవింపుము= కొలువుము; ఆ+మహా+ఆత్ముని+కంటెన్‌= ఆ మహాత్మునికంటే; 
నీ దుఃఖంబు= నీ వగ అపనయించువాండు = తొలగించేవాడు; అన్యుండు= మరొకడు; ఒక్కరుందు= ఒక్కడైనా; కలందే= 
ఉన్నాడా అని= అని పలికినన్‌= సునీతి నిశ్చితంగా చెప్పంగానే; పరమ +అర్థ= ముఖ్య కార్యప్రయోజనం యొక్క ప్రాప్తి= 
లబ్దికి; హేతుకంబులు+ఐన= మూలకారణాలైన; తల్లి= అమ్మయొక్క వాక్యంబులు = సుద్దులు; విని= ఆకర్షించి; తన్నున్‌+తాన = 
తనను తానే నియమించుకొని= (నిగ్రహించుకొని) ఓదార్చుకొని; పురంబు= పట్టణం; వెడలి= దాటి చనున్‌= వెళ్తూన్న 
అవసరంబునన్‌= సమయాన; నారదుండు= నారదముని; తద్‌+వృత్తాంతంబు= ఆ కథను; ఎటింగి= తెలిసికొని; అచ్చటికిన్‌= 
ఆ ప్రదేశానికి; చనుదెంచి= వచ్చి అతని= ఆ (ధ్రువుడి; చికీర్షితంబున్‌= చేయగోరినదాన్ని గూర్చి; తెలిసి= గ్రహించి; 
పాపనాశకరంబు+ఐన= చెడును తుడిపేది అయిన; తన కరతలంబునన్‌= తన అరచేత్తో ధ్రువునిశిరంబు= (ధ్రువుడి 
తలను; అంటి= తాకి; మానభంగంబునకున్‌= ఆత్మాభిమానం పాడైనదానికి; సహింపని= తాళలేని; క్షతియుల= రాజవంశీకుల; 
ప్రభావంబు= మహిమ; అద్భుతంబు కదా= విచిత్రం కదా?; బాలకుండు +అయ్యున్‌ = పిన్నవాడే అయినప్పటికిన్ని 
పినతల్లి= పిన్నమ్మ; ఆడిన= సంభాషించిన; దుస్‌+ఉక్తులు= చెడు మాటలు; చిత్తంబునన్‌= మనసులో; పెట్టి= ఉంచుకొని; 
చనుచున్‌+ఉన్నవాండు= వెళ్లిపోతున్నట్టివాడు; అని= అని; మనంబునన్‌= డెందంలో; ఆశ్చర్యంబున్‌+ఒంది= అచ్చెరువంది; 
ఓ బాలక= ఓ పిన్నవాడా!; సకల= సమస్తమైన; సంపత్‌ సమృద్ధంబు+అగు= ఐశ్వర్యాలచే పుష్మలమై ఉన్నట్టి మందిరంబు= 
రాచనగరున్సు; తెగడి= తిరస్కరించి; ఒంటిన్‌= ఒంటరిగా ఎందున్‌= ఎక్కడకు; ఏగెదవు= వెళ్తావు; స్వజనకృతంబు+అగున్‌= 
వ్‌ దగ్గరి బంధువులచే చేయబడింది అయినట్టి; అవమానంబుచేన్‌= భంగపాటుచే; నిను= నిన్ను సంతప్తున్‌+కాన్‌= 
మిక్కిలి బాధ పడ్డవాణ్ణిగాా తలంచెదన్‌= భావిస్తున్నాను; అనినన్‌= అనంగానే ధ్రువుండు= (ధ్రువుడు; ఇట్లు= ఇలా; 
అనియెన్‌= అన్నాడు; సపరల్నీమాతృ= మారుతల్లి యొక్క వాక్‌= పలుకు అన్వే ఇషు= బాణంచే; క్షతంబు+అగు= గాయం 
అయిన; వ్రణంబున్‌= పుండును; భగవత్‌= దేవుని; ధ్యానయోగ= చిత్తెకాగ్రరూపమైన సాధన అనే; రసాయనంబునన్‌= 
తృప్తి పరచే పదార్థంతో; మాపికొందున్‌= నయం చేసుకుంటాను; అనినన్‌= అనంగానే; ధ్రువునికిన్‌= (ధ్రువుడికి; నారదుండు= 
నారదముని; ఇట్లు= ఇలా; అనియెన్‌= చెప్పాడు. 


తా : స్వధర్మాన్ని వెల్లడింపచేసే తదేకమైన మతితో ఆ దేవుణ్ణి పూజించుకో, ఆ ఘనుదైన విష్ణుమూర్తి కన్న నీ చింతను 
తీర్చేవారు మరెవ్వరూ ఉండబోరు అని సునీతి తేల్చి చెప్పింది. ఆ తల్లి మాటలు నచ్చాయి. అవి ప్రయోజనవంతమైన కార్య 
సాఫల్యానికి మూలకారణా లన్పించాయి. తనను తానే కట్టడి చేసుకున్నాడు. పట్టణం దాటిపోయి వెళ్తున్నట్టి సమయంలో 
నారదుడికి ఈ విషయం మూలముట్టుగా తెలియవచ్చింది. ధ్రువుడి దగ్గరకు చేరుకున్నాడు. ఆ (ధ్రువుడి అభిలషిత 
కర్తవ్యాన్ని అర్ధం చేసుకున్నాడు. పవిత్రమైన తన చేత్తో ధ్రువుడి తలను నిమిరాడు. అహో! తమ ఆత్మగౌరవ విఘాతాన్ని 
తట్టుకోలేని క్షతియుల తేజం చిత్రం కదా! ఈ చిబుతవయస్సులో చిన్నతల్లి పరుషమైన మాటలకు బెంగ పెట్టుకొని ఇలా 
వెళ్లి పోతున్నట్లున్నాడనే భావం చాల చిత్రంగా అన్పించింది. ఓ బుడుతడా! సర్వ భోగభాగ్యాలతో నింపుగల ఇంటిని కాదని 
ఇలా ఏకాకిగా ఎక్కడికని పోతావు. నీకు కావాల్సిన వాళ్లు చేసిన నిరాకరణం నిన్ను బాగా దిగాలు పరచిందని నా 
కన్పిస్తుంది. అనగానే ధ్రువుడు ఇలా పలికాడు. సవతితల్లి పలుకులనే ములుకుల తాకిడి గాయాన్ని 'దైవధ్యానయోగం” 
అనే తృప్తికరమైన మందుతో మాన్పుకుంటాను అన్నాడు. ఆ వాక్కులు విన్న నారదుడు ఆ (ధ్రువుడితో ఇలా అనునయంగా 
చెప్పాడు. 


116 శ్రీమహాభాగవతము 


క. విను పుత్రక! బాలుండవై, యనయంబును గ్రీడలందు నాసక్తమనం 
బునం దిరిగెదు నిక్కాలం, బున నీ కవమానమానములు లే వెందున్‌. 237 


ప్రతి : పత్రక!= బిడ్డా; విను= ఆలకించు; బాలుందవు+ఐ= పసిపాపడివి అయి; అనయంబును= నిత్యమూ; క్రీడల +అందున్‌= 
ఆటపాటల్లో; ఆసక్త= ఆసక్తి గల) మనంబునన్‌= ఉల్లంతో) తిరిగెడు= చుట్టబెట్టివచ్చే; ఈ కాలంబునన్‌= ఈ లేతవయస్సులో; 
నీకున్‌= నీకు; అవమానమానములు = అగౌరవం, గౌరవం; ఎందున్‌= దేనిలోనూ; లేవు= ఉండవు. 


తా:;ఓ తండ్రీ! విను. నువ్వు చిజుతడివి. ఎపుడూ ఆటలమీది అపేక్షతో మనసారా తిరుగుతూ కాలంగడిపే కుర్రవయస్సు 
నీది. అవమర్యాద, మర్యాదలు పట్టని చిన్నతనం నీది. 


తే. కాన మనమునం దద్వివేకంబు నీకుం, గలిగెనేనియు సంతోషకలితు లయిన 
పురుషు లాత్మీయకర్మ విస్పురణం జేసి, వితతసుఖదుఃఖము లనుభవింతు రెపుడు. 288 


ప్రతి : కానన్‌= కాబట్టి, మనమునన్‌= ఆత్మలో; తద్‌= ఆ అవమాన, మానాలను గూర్చి; వివేకంబు= విప్పి చెప్పగల 
నేర్పు; నీకున్‌= నీకు; కలిగెన్‌+ఏనియున్‌= ఉండి ఉన్నా కూడా; సంతోషకలితులు +అయిన = సుఖంతో కూడుకున్నట్టి; 
పురుషులు= మనుజులు; ఆత్మీయ = తమవైన; కర్మ= పూర్వ కర్మలఫలితాన్ని అనుసరించి; విస్ఫురణన్‌+చేసి= తోచడంచే; 
ఎపుడున్‌= నిరంతరమూ; వితత= విరివి అయిన; సుఖమును= సంతోషమూ; దుఃఖమును = కష్టమూ; అనుభవింతురు= 
పొందుతారు. 

తా ; అవమానం, మానం గూర్చిన విభేదజ్ఞానం నీకీ చిన్నవయస్సులో ఉండినా ఉండవచ్చు. అయినా సుఖజీవులకు ఆ 
మంచిచెడు విడమరచి చెప్పే నేర్చు వారివారి పూర్వకర్మానుసారంగా తట్టుతూ ఉంటుంది. అందువల్ల ఎక్కువ సుఖాలు 
గాని, ఎక్కువ దుఃఖాలుగాని అవిచ్చిన్నంగా పొందుతుంటారు. 


వ. కావున వివేకంబు గల పురుషుండు దనకుం బ్రాప్తంబులగు సుఖదుఃఖంబులు దైవవశంబులుగాం 
దలంచి తావన్యాత్రంబునం బరితుష్టు్ధండగు; నీవును దల్లి చెప్పిన యోగమార్ష (ప్రకారంబున 
సర్వేశ్వరానుగ్రహంబుం బొందెద నంటివేని. 239 


ప్రతి : కావునన్‌= కాబట్టి; వివేకంబు+కల= విచక్షణగల; పురుషుండు= జీవి; తనకున్‌= తనకు; ప్రాప్తంబులగు= 
దక్కునట్టి; సుఖదుఃఖంబులు= సంతసాలూ, శోకాలూ; దైవవశంబులు +కాన్‌= భగవదిచ్చలుగా; తలంచి= యోజించి; 
తావత్‌+మాత్రంబునన్‌= అంతమాత్రంగానే; పరితుష్టుండు +అగున్‌= సంతసిల్లినవాడవుతాడు; నీవును= నీవుకూడా; తల్లి= 
సునీతి; చెప్పిన= బోధించిన; యోగమార్ద= ధ్యాన సమాధినిష్ట దారి; ప్రకారంబున= పద్ధతిలో; సర్వ+ఈశ్వర = విశ్వనాథుని 
యొక్క అనుగ్రహంబున్‌= ప్రసన్నతను; పొందెదన్‌= పొందుతాను; అంటివి+ఏని= అన్నట్లయితే... 
తా : కాన వివేకి తనకు దక్కిన సుఖదుఃఖాలు ఈశ్వరాధీనం అనుకుంటాదు. ప్రాప్యమైనంతలో సంతుష్టుడవుతుంటాడు. 
“నీవుకూడా నీ తల్లి చెప్పినట్టి ధ్యాన యోగశాస్త్ర పద్ధతితో ప్రవర్తించి ఆ జగన్నాథుని దయను సంపాదిస్తాను” అని 
అంటావనుకో. 
స్స్‌ అనఘాత్మ! యోగీంద్రు లఅనయంబు ధరం బెక్కు జన్మంబులందు నిస్సంగమైన 

మతిని బ్రయోగ సమాధినిష్టలం జేసి యైనను దెలియ లే రతని మార్గ; 


చతుర్ధస్కంధము ల 


మది గాన యతండు దురారాధ్యుం డగు నీకు; నుడుగుము నిష్పలోద్యోగ మిపుడు 
గాక నిశ్తేయసకాముండ వగుదేనిం దండ్రి వర్తించు తత్కాలమందుం 


తే. బూని సుఖదుఃఖముల రెంటిలోన నెద్ది, దైవవశమునం జేకుజు దానంజేసి 
డెందమునం జాల సంతుష్టి నొందువాండు, విమలవిజ్ఞాని యన భువి వెలయుచుండు. 240 


ప్రతి : అనఘ+ఆత్మ! = కల్మషంలేని బీడ్డా!; యోగి+ఇంద్రులు= యోగీశ్వరులు; అనయంబు= సతతం; ధరన్‌= అవనిలో; 
పెక్కూ పలు విధాలైన; జన్మంబుల+అందున్‌= పుట్టుకలందు; నిస్‌+సంగము+ఐన = సర్వసంగ పరిత్యాగంగల; మతిని= 
మనస్తత్వంతో; ప్రయోగ= అవలంబించిన; సమాధి= నిరంతరధ్యానయోగాన్నిి నిష్టలన్‌+చేసి+ఐనను= ధర్మాదులందలి 
శ్రద్ధతో నిలుకడగా సాధన పాటించిన్సీ అతని= ఆ పరంధాముని; మార్గమున్‌= ఉపాయాన్ని తెలియలేరు= ఎరుగలేకున్నారు; 
అది+కాన= అందుకని; అతండు= ఆ విష్ణుమూర్తి నీకున్‌= నీకు; దుస్‌+ఆరాధ్యుండు= సేవించ అశక్యుడు; అగున్‌= 
అవుతాడు; ఇపుడు= ఈ తగని తరుణంలో; నిష్పుల= ఫలం దక్కని; ఉద్యోగము= యోగసాధనవలని ప్రయాసను; 
ఉడుగుము= మానుము; కాక= అలాకాని పక్షంలో; నిస్‌+*శ్రేయస+కాముండవు= ముక్తిని అభిలషించే వాడివి; 
అగుదు(వు)+ఏనిన్‌= కాదలచినట్లయితే; తండ్రి; వర్తించు= రాబోయే; తద్‌+కాలము+అందున్‌= ఆ తలిలో; పూని= 
పట్టుపట్టి, సుఖములన్‌= ఆనందాల్లో, దుఃఖములన్‌= కష్టాల్లో రెంటిలోనన్‌= ఈ ద్వయంలో; ఎద్ది= ఏది; దైెవవశమునన్‌= 
ఈశ్వరేచ్చచే; చేకుజున్‌= పట్టువడుతుందో; దానన్‌+చేసి= అది కారణంగా; దెందమునన్‌= హృదిలో; చాలన్‌= మెండుగా; 
సంతుష్టిన్‌= పూర్తి తనివిని;ి ఒందువాండు= పొందువాడు; విమల విజ్ఞాని= “అచ్చమైన విశేషజ్ఞానం కలవాడు” అనన్‌= 
అనేలా; భువిన్‌= ప్రపంచంలో; వెలయున్‌= ప్రసిద్ధికక్కుతూ; ఉండున్‌= జీవిస్తాడు. 

తా; నిష్కల్మషుడా! మహా మహా యోగీశ్వరులంతా తెంపులేని భూలోకజన్మల్లో సంసారం పట్టక సదా మనన మతితోనే 
ఉంటారు. ధర్మబద్ధంగా శద్దాళువులై యోగసాధన చెస్తారు. నిశ్చలసమాధి యోగస్థితిలోనూ ఆ దైవం తెరవును ఆ 
యోగులు కనుక్కో లేకున్నారు. అందువల్ల నీకు కేవలం ఆరాధన మాత్రాన ఆ దైవం శక్యుడు గాడు. ఈ అదనులో వృథా 
అయిపోయే ఆ యోగవిద్యాభ్యాసప్రయత్నాన్ని విరమించు. అలా కాదు ముముక్షువును కాదలచాను అంటే ఆ పూనిక 
పట్టు. కావడికుండలవంటి సుఖదుఃఖాలు రెంటిలో ఏది ఎంత విధివిహితంగా సంప్రాప్తిస్తుందో అంతే ఆత్మసంతృప్తితో ఈ 
విశ్వంలో మనగల్లినవాడు నిజమైన విజ్ఞానిగా పేరుపొందుతాడు. 


వ. మజియు గుణాధ్యుం డగువానిం జూచి సంతోషించుచు నాభాసుం దగు వానిం జూచి కరుణించుచు 
సమానునియెడ మైత్రి సలుపుచు వర్తించుచున్నవాండు తాపత్రయాదికంబులం దొజంగునని నారదుండు 
పలికిన విని ధ్రువుం డిట్లనియె; ననఘా; యీ శమంబు సుఖదుఃఖహతాత్ము లగు పురుషులకు దుర్గ్షమం 
బని కృపాయత్తుండ వైన నీచేత వినంబడె; నట్లయినం బరభయంకరంబగు క్షాత్రధర్మంబు నొందిన 
యవినీతుండ నగు నేను సురుచి దురుక్తిబాణ వినిర్భిన్న హృదయుండ నగుట మదీయచిత్తంబున శాంతి 
నిలువదు; కావునం ద్రిభువనోత్క్భష్టంబు ననన్యాధిష్టితంబు నగు పదంబును బొంద నిచ్చించిన నాకు 
సాధుమార్గంబు నెజింగింపుము; నీవు భగవంతుండగు నజుని యూరువువలన జనించి వీణావాదన 
కుశలుండవై జగద్ధితార్ధంబు సూర్యుండునుంబోలె వర్తింతు వనిన విని. ల! 


118 శ్రీమహాభాగవతము 


ప్రతి: మజియును= ఇంకను ఆ పురుషుడు; గుణ +ఆధ్యుండు= గుణసంపన్నుండు; అగువానిన్‌= అయినవాణ్ణి; చూచి= 
కని; సంతోషించుచున్‌= సంతసించుచు; ఆభాసుండగువానిన్‌+చూచి = మిట్టిపడే వానింజూచి; కరుణించుచున్‌= జాలి 
కనబరుస్తూ సమానుని+ఎడన్‌= సాటివాని పట్టున; మైత్రి= చెలిమిని; సలుపుచున్‌= కావిస్తూ; వర్తించుచున్‌+ 
ఉన్నవాండు= ఉంటూ ఉన్నట్టివాడు; తాపత్రయ +ఆదికంబులన్‌ = ఆధ్యాత్మిక, అధిభౌతిక, ఆధిదైవికము మొదలైన 
తాపాలన్నిటిని; తొణంగున్‌= వీడతాడు; అని= అని; నారదుండు= నారదుడు; పలికినన్‌= మాట్లాడగా; విని= ఆలకించి; 
ధ్రువుండు= (ధ్రువుడు; ఇట్లు= ఇలా అనియెన్‌= అన్నాడు; అనఘా= ఓ పుణ్యుడా!; ఈ శమంబు= ఈ శాంతి; సుఖ= 
భోగం చేతా; దుఃఖ= శోకం చేతా; హత +ఆత్ములు +అగు= కోలుపోయిన మతులుకల; పురుషులకున్‌= జీవులకు; 
దుర్గమంబు= దాట వీలు కానిది; అని= అని; కృపా+ఆయత్తుండవు+ఐన = దయకు అధీనుడవైన; నీ చేత=నీ వల్ల; 
వినంబడెన్‌= నా చెవిని పడింది; అట్లు+అయినన్‌= అలాగయితే; పర= పగరకు; భయంకరంబు+అగు= వెరపు కల్గించేది 
అయిన; క్షాత్రధర్మంబున్‌= రాచటికాన్ని ఒందిన= పడసిన; అవినీతుందన్‌+అగు= అడకువ లేనివాడను అయిన; నేను= 
నేను; సురుచి= పినతల్లి; దురుక్తి= హితవుకాని వాక్యాలనే; బాణ= శరాలతో; వినిర్భిన్న= వ్రక్కలయిన; హృదయుండన్‌+ 
అగుటన్‌= గుండె కలవాడను అవడంవల్ల; మదీయ= నా యొక్క చిత్తంబునన్‌= అంతఃకరణంలో; శాంతి= శమం; 
నిలువదు= ఉండదు; కావునన్‌= కాబట్టి; త్రిభువన= ముల్లోకాల్లో కెల్లా; ఉత్కష్టంబున్‌= మెరుగుఅయినది; అనన్య 
అధిష్టితంబును +అగు= ఇతరులచే అధిష్టింపబడనిది అగు; పదంబును= స్థానాన్ని పొందను= ఒందను; ఇచ్చించిన = 
అభిలషించినట్టి; నాకున్‌= నాకు; సాధుమార్గంబున్‌= బాగుబాటను; ఎటింగింపుము= వివరించు; నీవు= నువ్వు భగవంతుండు 
అగున్‌= దైవం అయినట్టి; అజుని= స్వయంభువునియొక్క ఊరువువలనన్‌= తొడనుంచి; జనించి= పుట్టి; వీణావాదన = 
వీణను మీటడంలో; కుశలుండవు+ఐ= నిపుణుడవై; జగత్‌+హిత+అర్థంబు= లోక క్షేమంకోసం; సూర్యుండునున్‌+పోలెన్‌= 
రవి వలె; వర్తింతువు= సంచరిస్తావు; అనినన్‌= అనగానే; విని= ఆలకించి... 


తా : ఆ విజ్ఞాని ఇంకా సద్దుణవంతుణ్లి చూసి మురియాలి. గుణవంతుడివలె నటించేవాళ్లమీద దయతలవాలి. సరిసాటి 
వారితో చేతులు కలపాలి. ఇలా ఉంటుందేవాడు ఆధ్యాత్న్మికాది కష్టాలు మూటినీ, విడనాడ గల్టుతాడు అని నారదుడు 
తెలియచెప్పాడు. అది విని ధ్రువుడు ఇలా అన్నాడు. ఓ పావనుడ! ఈ మెతకస్వభావం సుఖదుఃఖ పీడిత మనస్ములకు 
పొంద వీలుకానిదని అపారదయామయుడవైన నీనోట విన్నాను. అలాంటపుడు శత్రువులకు దడపుట్టించే రాచగుణం 
నాది. వినమ్రత లేక పోవడం సహజం. అలాంటి నేను సురుచి దురుసు మాటల బాణాల పెట్టువల్ల పగిలిన గుండె 
కలవాడను. అందువల్ల నా ఎదలో శాంతిపాఠం నిలకడగా పట్టి ఉండదు. కాన మూడులోకాల్లోకి మేల్తరమైంది, మరొకరిది 
కానిది, వాసయోగ్యమైనది అయిన చోటును పొందాలని ఆశపడుతున్నాను. నా కొక మంచి దోవనుచూపు. నువ్వ 
పరదైవం అయిన బ్రహ్మ తొడనుంచి పుట్టినవాడవు. వీణావాదనంలో బహు నేర్చ్పరివి. ఈ లోకం శ్రేయస్సు కోసరమే సర్వం 
సంచరిస్తుండే అపరసూర్వ్యుడివి అనగానె విని 


క. నారదుండిట్లను ననఘ! కు, మారక! విను నిన్ను మోక్షమార్గంబునకున్‌ 
బ్రేరేచినవాం డిప్పుడు, ధీరజనోత్తముండు వాసుదేవుం డగుటన్‌. ల242 


ప్రతి : నారదుందు= బ్రహ్మకుమారుడు; ఇట్లు= ఇలాగున అనున్‌= బదులు పలికాడు; అనఘ= పాపరహితుడ!; కుమారక= 
బాలక!; వినుము= వినవలసింది; ఇపుడు= ఈ సందర్భాన; నిన్నున్‌= నిన్ను మోక్షమార్గంబునకున్‌= ముక్తి పంథాకు; 


చతుర్ధస్కంధము 119 

(ప్రేరేచినవాండు= పురికొల్పినవాడు; ధీరజన +ఉత్తముండు= ధీరోత్తముడు; వాసుదేవుండు= వసుదేవపుత్రుడు విష్ణువు; 
అగుటన్‌= అవడం వల్లనె. 
తా : నారదుడు (ధ్రువుడితో మళ్లీ ఇలా అన్నాడు. ఓ పుణ్యుడ! ఓ బిడ్డ! విను. నిన్ను ఇపుడు ముక్తి పథానికి ప్రేరేపించినవాడు. 
ధీరోత్తములలో ముఖ్యుడైన వాసుదేవుడే 
వ. నీవు నమ్మహాత్ముని నజస్రధ్యానప్రవణచిత్తుండవై భబియింపుము. 243 
ప్రతి : నీవున్‌= నీవు; ఆ+మహా+ఆత్మునిన్‌= ఘనత పొందిన ఆ పురుషుణ్ణి; అజస్ర= అనవరతం (ఏకనిష్టమైన); ధ్యాన = 
చెదరని తలంపునందే; ప్రవణ= ఒరగిన; చిత్తుందవు+ఐ= మనస్సు కలవాడవై; భజియింపుము= సేవించు. 
తా ; నువ్వన్నూ ఆ కీర్తిమంతుణ్లి తెరపి ఇవ్వని తదేకమైన ధ్యానం వైపుకే మొగ్గు చూపే మనస్సుతో ఆరాధించు. 
క. పురుషుండు దవిలి చతుర్విధ, పురుషార్థశ్రేయ మాత్మం బొందెద ననినన్‌ 

ధరం దత్రాప్తికి హేతువు, హరిపదయుగళంబు దక్క నన్యము గలదే? క! 
ప్రతి : పురుషుండు= జనుడు; తవిలి= జోక్యం చేసుకుని; చతుర్‌+విధ= నాలుగు ప్రకారాలైన; పురుషార్థ= ధర్మార్ధ కామ 
మోక్షాలవలని; శవ్రేయము= శుభాన్ని ఆత్మన్‌= మనస్సులో; పొందెదను= పొందుతాను; అనినన్‌= అన్నవచో; ధరన్‌= 
భువిలో; తద్‌= ఆ (శ్రేయమార్గం యొక్క ప్రాప్తికిన్‌= లబ్దికి; హేతువు= కారణం; హరిపదయుగళంబు = విష్ణు పాదపద్మాల 
జంట; తక్కన్‌= తప్పు అన్యము= వేరైనది; కలదే= ఉందా. 
తా : “కావాలని మనుజుడు ధర్మార్ధ కామమోక్షాలవల్ల కలిగే మంచిని నేనూ లోపల పొందాలి అని కోరుకుంటే ఆ 
(శ్రేయస్సిద్ధికి మూలం విష్ణుపాద పద్మసేవనం తప్ప మరొక దారి కానరాదు. 
వ. కావున. 245 
ప్రతి : కావునన్‌= కాబట్టి. 
క. వరయమునానదితటమున, హరిసాన్నిధ్యంబు శుచియు నతిపుణ్యమునై 

పరంగిన మధువనమునకును, సరసగుణా! చనుము మేలు సమకుజు నచటన్‌. బి46 
ప్రతి : సరసగుణా= మనోహరాలైన గుణాలు కలవాడా!; వర= ఉత్తమం అయిన; యమునానది= యమునానదియొక్క 
తటమున= ఒడ్డున; హరి= విష్ణవుయొక్క సాన్నిధ్యంబు= సామీష్యం; శుచియున్‌= పరిశుద్ధమూ; అతిపుణ్యమున్‌+ఐ= 
పావన తమమునూ ఐ, పరంగిన= ప్రసిద్ధమైన; మధువనమునకును= మధువన క్షేత్రానికి; చనుము= వెళ్లు; అచటన్‌= ఆ 
వనంలో; మేలు= శుభం; సమకుబున్‌= ఒనగూడుతుంది. 
తా :; గుణమనోహరా! శ్రేషుయిన యమునానది ఒడ్డున మధువనం ఉంది. అది అతి పవిత్రమైంది. పుణ్యప్రదమైంది. 
ప్రసిద్ధమైంది. ఈ క్షేత్రం విష్ణు సన్నిధికలది. అక్కడకు వెళ్లు. నీకు శుభం కల్చుతుంది. 


క. ఆ యమునాతటినీ శుభ తోయములం (గ్రుంకి నిష్టతో నచ్చటనా 
రాయణునకును నమస్కతు, లాయతమతిం జేసి చేయు యమనియమములన్‌. 2డ్ష/ 


120 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఆ= ప్రశస్తమైన; యమునాతటినీ= యమునానదియొక్క శుభ= స్వచ్చమైన; తోయములన్‌= నీళ్లల్లో, క్రుంకి= 
మునిగి; నిష్టతోన్‌= శ్రద్ధతో; అచ్చట= ఆ మధువనంలో; నారాయణునకును= శ్రీమన్నారాయణునికి; నమస్కతులు= 
జేజేలు ఆయతమతిన్‌= సిద్ధమైన నిశ్చయంతో; చేసి= ఒనర్చి యమనియమములన్‌= యమము, నియమములను; 
చేయు= ఆచరించు. 

తా : శుభ్రమైన ఆ యమునానది జలాల్లో మునుకలు వేసి, ఆ క్షేత్రంలోని నారాయణమూర్తికి అత్యంత శ్రద్ధతో మొక్కుకో. 


సంసిద్ధమైన తలంపుతో యమనియమాలను ఆచరించు. 

విశే : పతంజలియోగశాస్తం ప్రకారం - 

యమములు : అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరి[గ్రహం. 

నియమములు : శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. 

వ. మథఠియు బాలుండ వగుటంజేసి వేదాధ్యయనాద్యుచితకర్మానర్హుండ వయ్యు నుచితంబులగు 
కుశాజినంబులం జేసి స్వస్తిక ప్రముఖాసనంబులం గల్పించికొని త్రివృత్రాణాయామంబులచేతం బ్రాణేంద్రియ 
మనోమలంబు లను చాంచల్య దోషంబుల హరించి స్థిరం బయిన చిత్తంబున. ల248 
ప్రతి : మజియున్‌= ఇంకనూ; బాలుండవు= బుడుతడవు; అగుటన్‌+చెసి= కావడం వల్ల; వేద= వేదంయొక్క అధ్యయన = 
చదవడం; ఆది= మొదలైనవాటికి; ఉచిత= అనుకూలమైనట్టి; కర్మ= చేతలకు; న +అర్జ్హుండవు= అయోగ్యుడవ్వుు అయ్యున్‌= 
అయినప్పటికిన్నీ ఉచితంబులు+అగు = పరిచితాలు అయినట్టి; కుశ= దర్భలను; అజినంబులన్‌ +చేసి= జింకచర్మాలను 
సిద్ధం చేసి; స్వస్తిక= స్వస్తికం; ప్రముఖ= మొదలైన; ఆసనములన్‌= యోగపీఠములను; కల్పించుకొని= సృజించుకొని; 
త్రివృత్‌= మూడు ఆవృత్తుల; ప్రాణాయామంబులచేతన్‌= ప్రాణాయామాలచేత; ప్రాణ= ప్రాణాలలోని, ఇంద్రియ= 
ఇంద్రియాల్లోని; మనస్‌= మనం లోని; మలంబులను= దోషాలను; చాంచల్య= చపలచిత్తంవలని; దోషంబులన్‌ = 
తప్పులను; హరించి= నాశనం చేసి; స్థిరంబు+అయిన = దిటవైన; చిత్తంబున = మనస్సుతో. 

తా ; ఇంకా నువ్వు పసివాడవు. వేదం వల్లించడం వంటి తదుచిత కర్మలకు తగని వయస్సువాదవు. అయినా కూడా నీకు 
యుక్తంగా ఉండదే కుశలు, జింక చర్మాలను స్వస్తికం మొదలైన యోగాసనాలను ఏర్పరచుకో. తడవకు మూటి చొప్పున 
మూడు తడవులు ప్రాణాయామం చెయ్యి. ప్రాణం, ఇంద్రియం, మనస్సు వీటిలోని దోషాల్ని నిలుకడ లేని మనస్సువల్ల 
దొర్లే పొరపాట్లను తుడిపేసుకో, దిట్టపడ్డ హృదయంతో. 

విశే ; పూరకం, కుంభకం, రేచకం అనేవి మూడూ కలిపి ఒక ప్రాణాయామం. అట్టి దానిని మూడుమారులు చేయటం 
త్రివృత్‌ ప్రాణాయామం. 


సీ. ఆశ్రితసత్రసాదాభిముఖుండును నిద్ధప్రసన్నాననేక్షణుండు 
సురుచిరనాసుండు సుభూయుగుండును సుకపోలతలుండును సుందరుండు 
హరినీలసంశోభితాంగుండుందరుణుండు నరుణావలోకనోష్థాధరుండు 
గరుణాసముద్రుండుంబురుషార్థనిధియును బ్రణతాశ్రయుండు శోభనకరుండు 


చతుర్ధస్కంధము 12] 


తే. లలితశ్రీవత్సలక్షణలక్షితుండు, సర్వలోక శరణ్యుండు సర్వసాక్షి 
పురుషలక్షణయుక్తుండుంబుణ్యశాలి, యసితమేఘనిభశ్యాముండవ్యయుండు. 240 


ప్రతి : ఆశిత= అండ గొన్నవాళ్లకు; సద్‌= ఉత్తమం అయిన; ప్రసాద= అనుగ్రహం కల్షించడంలో; అభిముఖుండునున్‌ = 
సుముఖుడూ; ఇద్ధ= కాంతిమంతమైన; ప్రసన్న= నిర్మలమైన; ఆనన= మొగమూ; ఈక్షణుండున్‌= చూపులు కలవాడు; 
సురుచిర= సాబగైన; నాసుండున్‌= ముక్కు కలవాడూ; సుభ్రూ= చూడ ముచ్చట అయిన వంకలుదీరిన కనుబొమలయొక్క 
యుగుండును= జంట కలవాడూ; సుకపోలతలుండును= తీరైన చెక్కిలి ప్రదేశాలు కలవాడూ; సుందరుందున్‌= సొగసుకాడూ; 
హరినీల= ఇంద్రనీలమణులవంటి; సంశోభిత= అందగించిన; అంగుండున్‌= శరీరం కలవాడూ; తరుణుందున్‌= 
యౌవనవంతుడూ; అరుణ= ఎరుపు గల; అవలోకన = కళ్లూ; ఓష్ట= పై పెదవీ; అధరుండు= కింది పెదవీ కలవాడూ; 
కరుణాసముద్రుండున్‌= దయాసాగరుడూ; పురుషార్థనిధియును = చతుర్విధ పురుషార్థాలకూ ఆశ్రయమైనవాడూ; ప్రణత= 
నమస్కృతులు చేసేవారికి ఆశయుందున్‌= ఆసరా అయినవాడూ; శోభనకరుందున్‌= మంగళకరుడూ; లలిత= మనోజ్ఞమైన; 
శ్రీవత్స= శ్రీవత్సం అన్వే; లక్షణ= పేరుగల మచ్చచేత; లక్షితుండును= గురుతుపట్టబడేవాడూ; సర్వలోక= యావత్‌ జగత్తుకూ; 
శరణ్యుండున్‌= శరణు కోరదగ్గవాడూ; సర్వ= అన్నింటిని; సాక్షి= చూచేవాడూ; పురుషలక్షణ= జగత్మారణపుంస్వస్వభావంతో; 
యుక్తుండున్‌= కూడినవాడూ; పుణ్యశాలి= సుకృతంతో ఒప్పారేవాడూ; అసిత= నల్లటి; మేఘ= మబ్బుతో; నిభ= సదృశమైన; 
శ్యాముండు= నీలవర్డుడు; అవ్యయుండు = వికారశూన్యుడూ.... 


తా : తన రక్షణను అర్జించి వచ్చిన వాళ్లకు మంచి దయను చూపడానికి సంసిద్ధమై ఉండేవాడు, ప్రకాశవంతమైన ముఖం, 
నిర్మలమైన చూపులూ కలవాడూ, కోటేరులాంటి ముక్కు వంపుదీరిన రెండు కనుబొమలు, పాలుగారే బుగ్గలూ కలవాడు, 
వంకలులేని చక్మనైనవాడు, ఇం(ద్రనీలంపు సొంపులు ఒలికే ఒంటితీరు కలవాడు, మిసమిసలాడే ప్రాయం కలవాడు, ఎర్రని 
కన్నులూ, పెదవులూ కలవాడు, కరుణకుకడలి వంటివాడు, ధర్మార్థకామమోక్షాలకు ఆశ్రయుడు, భక్తులకు ఆశయమైనవాడు 
అందరి బాగు కోరేవాడు, శ్రీవత్సమనే పుట్టుమచ్చతో ఎంచబడేవాడు, యావన్మందికీ దిక్కయినవాడు, సర్వానికీ సాక్షి 
భూతుడు, మహా మానవలక్షణం కలిగిన పుణ్యశాలి, నీలిమబ్బు చాయవాడు, మార్పులు లేనివాడు 


వ. మథఠజియును. 250 
ప్రతి : ఇంకాను. 
సీ హారకిరీటకేయూర కంకణఘన భూషణుందానిత పోషణుండు 


లాలితకాంచీకలాపశోభితకటి మండలుం డంచిత కుండలుండు 
మహనీయకౌస్తుభమణిఘృణిచారు (గైవేయకుం దడదానందదాయకుండు 
సలలితఘనశంఖచక్రగదాపద్మహస్తుండు భువనప్రశస్తుండజుండు 


తే. గమసౌరభవనమాలికాధరుండు, హతవిమోహుండు నవ్యపీతాంబరుండు 
లలితకాంచననూపురాలంకృతుండు, నిరతిశయసద్లుణుండు దర్శనీయతముండు. 2గ్‌1 


ప్రతి : హార= నూటెనిమిది పేటల ముత్యాలదండ; కిరీట= మకుటం; కేయూర= బాహుపురులు; కంకణ = కడియాలు 


122 శ్రీమహాభాగవతము 


అన్వే ఘన= అతిశయం కల; భూషణుండు= ఆభరణాలు కలవాడు; ఆభ్రిత= దరిచేరినవాళ్లను; పోషణుండున్‌= పోషించెవాడూ; 
లాలిత= అందమైన; కాంచీ= మొలనూలు అనే; కలాప= అలంకరణంతో; శోభిత= ఒప్పిన; కటిమండలుండు= నడుము 
ప్రదేశం కలవాడు; అంచిత= ఒప్పిదమైన; కుండలుండు= (మకర) కుండలాలు కలవాడు; మహనీయ= మహత్తరమైన; 
కౌస్తుభమణి= కౌస్తుభం అనే పచ్చయొక్క ఘృణి= వెలుగుతో; చారు= అందమైన; గైవేయకుండు= కంఠహారం కలవాడు; 
ఆనంద= సంతోషాన్ని; దాయకుందు = పంచేవాడు; సలలిత = మంజులమైన; ఘన = శ్రేష్టమైన; శంఖం= శంకువు; చక్రం= 
సుదర్శనం; గదా= గద; పద్మ= పద్మం కల; హస్తుండు= చేతులు కలవాడు; భువన= లోకాలలో, ప్రశస్తుడు= ప్రసిద్ధికక్కినవాడు; 
అజుండు = పుట్టువు లేనివాడు; కమ= ఇంపైన; సౌరభ= సువాసన కల; వనమాలికా= అడవిపూల దండను; ధరుండు= 
తాల్చినవాడు; హత= పోగొట్టబడిన; విమోహుండు= కడు అజ్ఞానంకలవాడు; నవ్య = సరికొత్తదైన; ప్రీత్ర= పసుపుపచ్చని; 
అంబరుందడు= వలువకలవాడు; లలిత = మనోజ్ఞమైన; కాంచన= బంగారు; నూపుర= అందియలచే; అలంకృతుండు= 
సింగారించబడినవాడు; నిరతిశయ= మరొకచోట ఇంతకంటె మించిలేని; సద్‌+గుణుండు= మంచిస్వభావం కలవాడు; 
దర్శనీయతముండు= చూడాలనిపించేవాళ్లల్లో గొప్పవాడు. 


తా : నూటెనిమిది పేటల ముత్యాలపేరు, మకుటం, సందికడియాలు, కడియాలు వంటినగలు దిట్టంగా తొడిగినవాదు, 
ఆలనలో పెనుపరి అయినవాడు, మొలకు అందం తెచ్చే మొలనూలు, చెవుల్లో నప్పిన కుండలాలు, వక్షాన ఘనంగా 
అగుపించే కౌస్తుభమణి ధగధగలతో మెరిసిపోతున్న కంఠహారం తాల్చినవాడు, ఉల్లాసకరుడు, మనోహరమైన శంఖం, 
చక్రం, గద, పద్మము పట్టిన చేతులు కలవాడు, విశ్వవిఖ్యాతుడు, పుట్టుకలేనివాడు, గుప్పున గుబాళించే వనమాలికను 
వేసుకున్నవాడు, అజ్ఞానాన్ని తరిమికొట్టేవాడు, పసుపు పచ్చటి కొత్తపట్టుదైన పుట్టం కట్టినవాడు, అపరంజి మంజీరాలు 
పెట్టినవాడు, అత్యంతమైన మంచితనం గూడుకట్టినవాడు, చూదడముచ్చటైెనవాడు, 
క. సరసమనోలోచన ము, తృరుండును హృత్పద్మకర్ణికానివసిత వి 

స్ఫురదురునఖమణిశోభిత, చరణసరోజాతుం దతులశాంతుందడు ఘనుందున్‌. 252 
ప్రతి : సరస= భావపరిపూర్ణమైన; మనస్‌+లోచన = మనస్సుకు, కంటికీ; ముత్‌+కరుండును= సంతసం కల్లించేవాడు; 
హృత్‌= ఎడద అనే; పద్మ= తామరపూవు యొక్క కర్ణికా= దుద్దులో; నివసిత= వాసం చేయబడ్డ; విస్ఫురత్‌= ప్రకాశమాన 
మైనట్టి, ఉరు= పెద్దవి అయిన; నఖ= గోళ్లనే; మణి= మణులచేత; శోభిత= సాగసుగా చేయబడ్డ; చరణసరస్‌ +జాతుడు = 
పాదపద్మాలు కలవాడు; అతుల= పోలికలేని; శాంతుండు= మృదుస్వభావుడు; ఘనుండున్‌= గొప్పవాడున్నూ. 
తా ; మంచిభావాలు నిండిన మనస్సుకూ, నేశత్రాలకూ ఉల్లాసం కలిగించేవాడూ, హృదయమనే పద్మం దుద్దులో నివసించే 
విరివిగా వెలుగులు చిమ్మే, పెద్ద నఖాలనే మణులు అలంకారంగాగల పదపద్మయుగళుడూ, సాటిలేని మృదుహృదయుడూ 
మహాపురుషుడూ. 
వ. అయిన పురుషోత్తముం బూజించుచు పహృదయగతుందడును, సానురాగ విలోకనుండును, వరదశ్రేష్టుం 
దును నగు నారాయణు నేకాగ్రచిత్తంబున ధ్యానంబు 'సేయుచుం బరమ నివృత్తి మార్గంబున ధ్యాతుందైన 
పురుషోత్తముని దివ్యమంగళస్వరూపంబు చిత్తంబునం దగిలిన మరల మగుడ నేర దదియునుంగాక యే 
మంత్రంబేని సప్తవాసరంబులు పఠియించిన ఖేచరులం గనుంగొను సామర్థ్ధ్యంబు గలుగు; నట్టి ప్రణవయుక్తంబగు 
ద్వాదశాక్షర కలితంబును దేశకాలవిభాగవేదిబుధానుష్టితంబును నయిన వాసుదేవమంత్రంబునం జేసి. 253 


చతుర్ధస్కంధము 123 


ప్రతి : అయిన= అయినట్టి; పురుష+ఉత్తమున్‌= పురుషప్రముఖుని; పూజించుచున్‌= అర్చిస్తూ హృదయగతుండును= 
మనస్సులో పాదుకున్నవాడూ; స+అనురాగ= ప్రేమతో కూడిన; విలోకనుండును= చూపులు కలవాడూ; వరద+ాశ్రేష్టుందునున్‌= 
వరం ఇచ్చే వాళ్లల్లో మేలయినవాడూూ అగు= అయినట్టి; నారాయణున్‌= విష్ణువును; ఏకాగ్ర= వఏకవిషయలగ్నమైన; 
చిత్తంబునన్‌= మనస్సుతో; ధ్యానంబు చేయుచున్‌= తలపోస్తూ, పరమనివృత్తి మార్దంబున= విషయాల మీదికి తిరిగి 
ప్రవర్తింపనీయని గొప్ప యోగ గతితో; ధ్యాతుండు+ఐ= ధ్యానించబడేవాడు అయిన; పురుషోత్తముని= ఆ పరమపురుషుదైన 
నారాయణుడియొక్క దివ్య= మనోజ్ఞమైన; మంగళ= శుభమైన; స్వరూపంబు = విగ్రహం; చిత్తంబునన్‌= మనస్సునందు; 
తగిలినన్‌= కూడితే; మరలన్‌= తిరిగి మగుడన్‌+నేరదు= వెనక్కి మళ్లిపోదు; అదియునున్‌+కాక= అంతేకాక; ఏ 
మంత్రంబు+ఏనిన్‌= ఏ మంత్రం అయిలే; సప్త్రవాసరంబులు= ఏడు దినాలు; పఠియించినన్‌= జపించినచో; ఖేచరులన్‌= 
ఆకాశసంచారులైన వేల్పుల్ని కనుంగొను= చూడకలిగే; సామర్ధ్యంబు= శక్తి కలుగున్‌= అబ్బుతుంది; అట్టి= అలాంటి; 
ప్రణవయుక్తంబు+అగు= ఓంకారంతో కూడినదైన; ద్వాదశ+అక్షర= ఓం నమోభగవతే వాసుదేవాయ అనే పన్నెండు 
అక్షరాలతో; కలితంబును = కూడి ఉన్నదీ; దేశ= చోటు; కాల= సమయం; విభాగంబును = విభజనమూ,; వేది= తెలిసినట్టి; 
బుధ= విజ్ఞానులచే; అనుష్టితంబునున్‌ = ఆచరించబదేదీ; అయిన = అయినట్టి; వాసుదేవ మంత్రంబునన్‌ చేసి= 
వాసుదేవమంత్రంతో... 

తా : అలాంటి పురుష పుంగవుణ్ణి ఆరాధించు. మనసులో నెలకొన్నవాడూ; ప్రీతిగల చూపుకలవాడూ; కోర్కెలు తీర్చ 
ఉత్తముడూ; అయిన ఆ విష్ణుమూర్తిని ఏకాగ్రచిత్తంతో నిశ్చలంగా నిలిపి స్మరించుకో, గొప్ప ముక్తి సాధనమార్గంతో తపస్సు 
చెయ్యి. అలా ప్రతిష్టితం అయిన ఆ దివ్యమంగళరూపం తిరుగు ముఖం పట్టదు. అంతేకాదు ఏ మంత్రాన్ని ఏడు పొద్దులు 
జపిస్తే ఆ దివ్యులను చూడగల శక్తి అలవడుతుందో, అలాంటిదే ఓంకారంతో కూడిన పన్నెండక్షరాల వాసుదేవమంధత్రం. 
ఇది ఏ ప్రదేశంలో ఏ వేళలో ఎలా విభక్తమో, తెలిసిన వివేకులు అనుష్టించే మంత్రం. ఈ మంత్ర మననంవల్ల 


విశే : “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనేది ద్వాదశాక్షరీమంత్రం. దీనికే 'వాసుదేవద్వాదశాక్షరి' అని నామాంతరం. 


మ దూర్వాంకురంబుల దూర్వాంకురశ్యాము జలజంబులను జారుజలజనయనుం 
దులసీదళంబులం దులసికాదాముని మాల్యంబులను వినిర్మలచరిత్రుం 
బత్రంబులను బక్షిపత్తునిం గడు వన్య మూలంబులను నాదిమూలఘనుని 
నంచితభూర్జత్వగాదినిర్మిత వివిధాంబరంబులను బీతాంబరధరుం 


తే. దనరు భక్తిని మృచ్చిలాదారు రచిత, రూపములయందుం గాని నిరూఢమైన 
సలిలములయందుం గాని సుస్థలములందుం, గాని పూజింపవలయు నక్క్మమలనాభు. 254 


ప్రతి : దూర్వా+అంకుర= గరిక పోచలను పోలిన; శ్యామున్‌= చామన చాయకలవాణ్ణి; దూర్వా+అంకురంబులన్‌= 
గడ్డిపరకలతోనూ; చారు= తీరైన; జలజ= పద్మాల వంటి; నయనున్‌= కళ్లు గలవాణ్సి; జలజంబులను= పద్మాలతోనూ; 
తులసికాదామునిన్‌= తులసిదళాల వారాలు వేసుకున్నవాణ్ణి; తులసి దళంబులన్‌= తులసిరెమ్మలతోనూ; వినిర్మల= 
మాలిన్యంలేని; చరిత్రున్‌= నదత కలవాణ్ణి; మాల్యంబులను= పూలదండలతోన్తూ; పక్షిపత్రునిన్‌= గరుడపక్షి వాహనం 
అయినవానిని; పత్రంబులను = పర్ణాలతోనూ; ఆదిమూల= మొదలిఆధారమైన; ఘనునిన్‌= పరమమూర్తిని; కడు = మిక్కిలి; 
వన్య = అడవిలోపుట్టిన చెట్ల; మూలంబులనున్‌= మూలికలతోనూ; పీత= పచ్చని; అంబరధరున్‌= వస్త్రం కట్టినవాణ్ణి; 


124 శ్రీమహాభాగవతము 


అంచిత= సుందరమైన; భూర్జ= బుజపత్రిచెట్టయొక్క త్వక్‌= బెరడు; ఆది= మొదలుగాగలవాటితో; నిర్మిత= తయారైన; 
వివిధ= పలురకాలైన; అంబరములను= నారబట్టల చేతనూ; తనరు= ఒప్పారే; భక్తిని= సేవతో; మృత్‌= మట్టితో; శిలా= 
పాషాణంతో, దారు= కొయ్యతో; రచిత= కూర్చబడిన; రూపముల అందున్‌+కాని= విగ్రహాల్లో కాని; నిరూఢము+ఐన = 
ప్రశస్తమైన; సలిలముల +అందున్‌+కాని = తీరాల్లో కాని సుస్టలములందున్‌+కాని= పుణ్యక్షేత్రాల్లోకాని; ఆ+కమలనాభున్‌= 
ఆ వెన్నుని; పూజింపవలయున్‌= సేవించాలి. 
తా : గడ్దిపరకల బోలిన చామనచాయకల వాసుదేవుణ్ణి గరికపోచలతో అర్చించాలి. చక్కనైన పద్మాలవంటి నేత్రాలు 
కలవాణ్ణి పద్మాలతో పూజించాలి. తులసిమాలలు తాల్ప్చే వాణ్ణి మూడాకుల తులసిరెమ్మలతో సేవించాలి. నిష్మళంకమైన 
చరిత్ర కలవాణ్ణి పూలమాలలతో, గరుడపక్షి రెక్కలమీద విహరించేవాణ్ణి ఆకులతో, లోకాలకు మూలదుంపవంటి పుమేశ్వరుణ్ణి 
వనమూలికలతో, పసుపుపచ్చటి పట్టుపుట్టం కట్టుకునేవాణ్ణి చెట్టుబెరడుపట్టలతో నేసిన నారబట్టలతోనూ, భజించాలి. 
మన్నుత్రో, రాయితో, కొయ్యతో దిద్దిన విగ్రహమూర్తుల్లో గాని, ప్రసిద్ధమైన పుణ్యతీర్థాల్లో గాని, క్షేత్రాల్లో గాని ఆ నారాయణుణ్ణి 
కొలవాలి. 
క. ధృతచిత్తుండు శాంతుండు ని, యతపరిభాషణుండు సుమహితాచారుండు వ 
ర్లితహరిమంగళగుణుండును, మితవన్యాశనుండు నగుచు మెలంగంగవలయున్‌. 2గర్‌ర్‌ 
ప్రతి : ధృత= పొందబడ్డ; చిత్తుండు= మనస్సుగలవాడు; శాంతుందడు= నెమ్మది గలవాడు; నియత= నియమితమైన; 
పరిభాషణుండు = సల్గ్లాపంకలవాడూ; సుమహిత= గొప్పదైన; ఆచారుండు= సంప్రదాయం కలవాడూ; వర్ణిత= పొగడబడ్డ; 
హరి= విష్ణువుయొక్క మంగళ= క్షేమంకరమైన; గుణుండును= గుణాలు కలవాడూ; మిత= మితంగా; వన్య= అడవికి 
చెందినకంద మూలాదుల; అశనుందున్‌= తిండి కలవాడున్నూ్యూ అగుచున్‌= అవుతూ; మెలంగంగ వలయున్‌= వర్తించుకోవాలి. 
తా; మనస్సు నిగ్రహించుకోవాలి. మృదుస్వభావం కావాలి. సంభాషణలను కట్టడి చేసుకోవాలి. సదాచారం తెలియాలి. 
స్తుతిమంతుడైన హరియొక్క శ్రేష్ట గుణాలను అలవరచుకోవాలి. కందమూలాదులను మితంగా తినాలి. ఈ తీరుగా 
ప్రవర్తిస్తూ ఉందాలి. 
వ. ఉత్తమళ్లోకుండగు వుందరీకాక్షుండు నిజమాయా స్వేచ్చావతారచరితంబులచేత నచింత్యంబుగా నెద్ది 
సేయు నద్ది హృదయగతంబుగా ధ్యానంబు సేయందగు. మజియుం గార్యబుద్ధింజేసి చేయంబడు 
వూజావిశేషంబులు వానుదేవవుం(తంబున న ర్వేశ్వరునికి నవుర్చింవ వలయు; నిట్లు 
మనోవాక్కాయకర్శంబులచేత మనోగతం బగునట్లుగా భక్తియుక్తంబు లయిన పూజలచేతం బూజింపంబడి, 
సర్వేశ్వరుండు మాయాభిభూతులు గాక సేవించు పురుషులకు ధర్మాదిపురుషార్ధంబులలోన నభిమతార్థంబు 
నిచ్చు; విరక్తుం డగువాండు నిరంతరభావం బయిన భక్తియోగంబునం జేసి మోక్షంబుకొణకు భజియించు 
నని చెప్పిన విని ధ్రువుండు నారదునకుం బ్రదక్షిణ పూర్వకంబుగా నమస్కరించి మహర్షిజనసేవ్యంబై 
సకలసిద్భుల నొసంగుచు భగవత్పాద సరోజాలంకృతంబైన మధువనంబునకుం జనియె నంత. 256 
ప్రతి : ఉత్తమ= ముఖ్యులచే; శ్లోకుండు+అగు= పొగడ్తకెక్కినవాడు అయిన; పుండరీక +అక్షుండు= అంభోజనేత్రుడు; నిజ= 
తనదైన మాయా= ప్రకృతిచే; స్వ+ఇచ్చా= తన మనస్సు వచ్చినట్టుగా అవతార= పుట్టుకలయొక్క చరితంబులచేత= 


చతుర్ధస్కంధము 125 


నడవడికల చేత; అచింత్యంబుగాన్‌= చింతింపరానట్లుగాా ఎద్ది= ఏది; చేయున్‌= నడపుతాదో; అద్ది= ఆ నడత; 
పృాదయగతంబు+కాన్‌= మనస్సును పొందిందిగా; ధ్యానంబు= చింతనం; చేయన్‌+తగున్‌= చేయడం యోగ్యం; మజియున్‌= 
ఇంకా; కార్యబుద్ధిన్‌ +చేసి= కర్తవ్యవివేకంతో; చేయన్‌+పదు= చేసే; పూజావిశేషంబులు = ప్రత్యేక ఉపచారాలు; వాసుదేవ 
మంత్రంబునన్‌= వాసుదేవమంత్రంతో; సర్వ+ఈశ్వరునికిన్‌= ఆ విశ్వప్రభునికి; సమర్పింపవలయున్‌= అర్పించుకోవాలి; 
ఇట్లు= ఈ చెప్పినరీతిన; మనస్‌+వాక్‌+కాయ= మనసా వాచా కర్మణా చేసే; కర్మంబులచేతన్‌= నిత్యనైమిత్తికాది కార్యాలచేత; 
మనస్‌ +గతంబు +అగునట్లు+కాన్‌= మనస్సున పట్టునట్టుగా; భక్తి *యుక్తంబులు+అయిన = సేవలతో కూడినవి అయిన; 
పూజలచేతన్‌= అర్చనలచేత; పూబింపన్‌+పడి= ఆరాధించబడి; సర్వేశ్వరుండు = పరమాత్ముడు; మాయన్‌= మాయచే; 
అభిభూతులు+కాక= ఆక్రాంతులు కాకుండా; సేవించు= భజించే; పురుషులకున్‌= జనులకు; ధర్మ+ఆది= 
ధర్మార్ధ్థకామమోక్షాలనే; పురుషార్ధంబులలోనన్‌= పురుషార్థాలలో; అభిమత= సమ్మతమైన; అర్థంబున్‌= ప్రయోజనాన్ని 
ఇచ్చున్‌= కల్గిన్తాడు; విరక్తుండు +అగువాండు = విరాగి అయినవాడు; నిరంతరభావంబు +అయిన = ఎడతెంపులేని ధ్యానం 
కల్గిన; భక్తియోగంబునన్‌+చేసి= భక్తియోగాభ్యాసంచేత; మోక్షంబు కొణకు= ముక్తికోసం; భజియించున్‌అని= కొలుస్తాడు 
అని; చెప్పిన= నుడివిన; విని= ఆకర్ణించి; ధ్రువుండు= ధ్రువుడు; నారదునకున్‌= నారదుడికి; ప్రదక్షిణ పూర్వకంబుగాన్‌= 
చుట్టువార తిరుగుటతోసహా; నమస్మరించి= చే మోడ్చి; మహర్షిజన= మహామునివర్గంచే; సేవ్యంబు+ఐ= భజించదగ్గదై; 
సకల= సమస్తమైన; సిద్దులన్‌= ఫలాలను; ఒసంగుచున్‌= ప్రదానంచేస్తూ భగవత్‌= భగవానుడి; పాదసరోజ= పాదపద్మాలచే; 
అలంకృతంబు +అయిన = అలంకరించబడింది అయిన; మధువనంబునకున్‌= మధువనికి; చనియెన్‌= వెళ్లాడు. 


తా : కీర్తనీయుదైన ఆ దైవం తన ప్రకృతితో తన ఇచ్చవచ్చినట్లు అవతారాలు ఎత్తుతాడు. ఊహాతీతంగా కావించే ఆయన 
లీలలను మనస్సుకు పట్టెటట్లు తలంచుకోవాలి. అంతేకాదు కార్యాచరణ బుద్ధితో చేసే పూజాదిక సేవలన్నింటిని ద్వాదశాక్షర 
వాసుదేవమంత్రంతోనే ఆ దైవానికి పొందించాలి. ఇలా త్రికరణ శుద్దిగా చేసిన కర్మలతో గుండెల్లో నిలిచిపోయేలా భక్తి 
పూజలతో ఉపచరించాలి. ఆ భగవన్మాయకు లోనుకాని ఆరాధకులకు, చతుర్విధపురుషార్థాల్లో కోరింది కోరినట్టుగా 
ప్రసాదిస్తాడు. విరాగి అయినవాడు నిత్యం స్మరిస్తూ భక్తియోగంచేత ముక్తికోసం భజిస్తాడు అని దేవర్షి చెప్పగా విన్నాడు. 
ఆ (ధ్రువుడు నారదుడికి, ప్రదక్షిణలు చేసి నమస్మరించాడు. ఆ తరువాత బుషిలోకసేవ్యమైనట్టి సకలఫలప్రదమైన, ఆ 
పరాత్పరుడి పాదపద్మాలచే అలంకరించబడి మధువనానికి వెళ్లాడు. 
తే. పద్మభవసూనుం డుత్తానపాదుకడకు, నరిగి యా రాజుచే వివిధార్చనముల 

నంది సంప్రీతుండై యున్నతాసనమున, నెలమిం గూర్చుండి యాతని వలను చూచి. 257 
ప్రతి : పద్మభవ= బ్రహ్మయొక్క సూనుండు= పుత్రుడయిన నారదముని; ఉత్తానపాదుకడకున్‌= ఉత్తానపాదునివద్దకు; 
అరిగి= చని, ఆ రాజుచేన్‌= ఆ నృపునిచేతు వివిధ= పలురీతులైన; అర్చనములన్‌= అర్హ్యపాద్యాదిపూజలను; అంది= 
పొంది; సంప్రీతుండు+ఐ= పూర్తిగా తనివి నొందినవాడై; ఉన్నత= ఎత్తయిన; ఆసనమునన్‌= పీఠ్రాన; ఎలమిన్‌= ఆనందంతో; 
కూర్చుండి= ఆసీనుడై; ఆతని= ఆ రాజుయొక్క వలను+చూచి= వైపుచూసి... 
తా : బ్రహ్మకుమారుడు నారదుడు ఉత్తానపాదుడి దగ్గరకు పోయాడు. ఆ రాజుచే పరిపరివిధాల గౌరవం పొందాడు. 
ఎంతో తృప్ప్తిచెందాడు. ఎత్తయిన పీటమీద సుఖోపవిష్టుడై ఆ రాజువంక చూచి 


వ. ఇట్లనియె. 258 


126 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఇట్లు= ఈ విధాన; అనియెన్‌= పలికాడు. 
తా : ఇలా పల్మరించాడు. 


క. భూనాయక! నీ విపుడా, మ్లానాస్యుండ వగుచుం జాల మదిలో బింతం 
బూనుట కేమి కతం? బన, నా నారదుతోడ నాతం డనియెన్‌ మరలన్‌. 259 


ప్రతి : భూనాయక= ఓ భూమినేతా!; నీవు= నువ్వు; ఇపుడు= ఈ సమయాన; మ్లాన= వడలిన; ఆస్యుండవు +అగుచున్‌= 
ఆ మొగం కలవాడవవుతూ; చాలన్‌= మిక్కిలి; మదిలో= హృదిలో; చింతన్‌= విచారాన్ని పూనుటకున్‌= పొందడానికి; 
ఏమి కతంబు= ఏమిటి కారణం?; అనన్‌= అనంగానే; ఆ నారదుతోదన్‌= ఆ నారదమునితో; మరలన్‌= తిరిగి; ఆతందు= 
ఆ మహారాజు; అనియెన్‌= సమాధానం పలికాడు. 


తా : ఓ అధిపా! నీ ముఖం వాడిపోయి ఉంది. నువ్వు బాగా చిన్నబోయి ఉండడానికి కారణం ఏమిటి? అన్న నారదుడితో 
ఆ భూపతి ఇలా బదులు చెప్పాడు. 


క. మునివర! వివేకశాలియు, ననఘుండు నైదేండ్ర బాలుండస్మత్ర్రియనం 
దనుం డదయుండ నగు నాచే, తను బరిభవ మొంది చనియెందల్లియుందానున్‌. 260 


ప్రతి : మునివర!= ఓ మునిపుంగవ!; వివేకశాలియున్‌= వివేకంతో అలరారేవాడూూ అనఘుడున్‌= పుణ్యశాలీ; 
ఐదు+ఏండ్ల +బాలుండు = ఐదేళ్ల పిల్లవాడు; అస్మత్‌= నాయొక్క ప్రియనందనుండు= కూర్మితనయుండు; అదయుండన్‌= 
దాక్షిణ్యం లేనివాడను; అగున్‌= అయినట్టి; నాచేతను= నా చేత; పరిభవము= అవమానం; ఒంది= పొంది; తల్లియున్‌= 
తల్లీ; తానున్‌= తానూ; చనియెన్‌= వెళ్లిపోయాడు. 


తా : ఓ నారదా! మంచి వివేకం కలవాడూ, ఏ పాపం పట్టనివాడూ, ఐదేళ్ల అర్భకుడు నా ప్రియపుత్రుడు. ఆ పసివాడి 
మీదజాలి చూపకపోగా నేను అవమానించాను. తల్లిని తీసుకొని తాను ఎక్కడికో వెళ్లిపోయాడు. 


మ. చని యుగ్రాటవిం జొచ్చి యచ్చటం బథిశ్రాంతుండు క్షుత్పీడితుం 
డును సంమ్లానముఖాంబుజుండు ననఘుండున్‌ బాలకుందైన మ 
త్తనయున్‌ ఘోరవృకాహిభల్లముఖసత్త్రేణి భక్షించెనో 
యని దుఃఖించెద నాదు చిత్తమున నార్యస్తుత్య! యిట్లాటకున్‌. 261 


ప్రతి : చని= వెడలి; ఉగ్ర= భయంకరమైన; అటవిన్‌= అరణ్యంలోకి; చొచ్చి= చొరబడి అచ్చటన్‌= ఆ కారడవిలో; 
పథిశ్రాంతుండున్‌= దారినడక వలన అలసట పొందినవాడూ; క్షుత్‌= ఆకలిచే; పీడితుండును= నొప్పినొందిన వాడూ; 
సంమ్లాన= వసివాడిపోయిన; ముఖ +అంబుజుండున్‌= ముఖపద్మం కలవాడూ; అనఘుండున్‌= పాపం తెలియనివాడూ; 
బాలకుందడున్‌= అర్భకుడూ; ఐన= అయినట్టి; మద్‌+తనయున్‌= నా కొడుకును; ఆర్యస్తుత్య= పూజ్యులచే వర్ణనీయుడా!; 
ఘోర= భయంకరమైన; వృక= తోడేలు; అహి= పాము; భల్ల= ఎలుగుబంటి; ముఖ= మొదలైన; సత్వ్వవ్రేణి= జంతు 
సముదాయం; భక్షించెనో అని= నమిలి మింగాయేమో అని నా+చిత్తమునన్‌= నా యొక్క మనమున; ఇట్లు= ఇలా; 
బెటకున్‌= జరుగడానికి; దుఃఖించెదన్‌= అలమటిస్తున్నాను. 


చతుర్ధస్కంధము 12/7 


తా : అలా వెళ్లి వెళ్లి భయంకరమైన చిట్టడవుల్లోకి దూరి పోయి ఉంటాడు. నడచినడచి సొలసిపోయి, ఉంటాడు. ఆకలి 
నొప్పికి మెలికలు తిరిగిపోయి ఉంటాడు. కళకళలాడే ఆ మోము మరీ వాడిపోయి ఉంటుంది. అభం శుభం తెలియని ఆ 
పసివాడు తోదేళ్లు, పాములు, ఎలుగుబంట్సు, ఇత్యాది వన్యప్రాణుల వాతపడ్డాడేమోనని దుఃభిస్తున్నాను. 


తే. అట్టి యుత్తమబాలు నా యంకపీఠ, మందుం గూర్చుండనీక నిరాకరించి 

యంగనాసక్తచిత్తుండ నైన యట్టి, నాదు దౌరాత్య మిది మునినాథచంద్ర! 262 
ప్రతి :; మునినాథచంద్ర! = మునివర్యులతో శ్రేష్టా; అట్టి= అటువంటి; ఉత్తమ= మేటి అయిన; బాలున్‌= పిల్లవాణ్ణి; 
నా+అంక= పీఠము; అందున్‌= నా ఒడి అనే ఆసనంపై; కూర్చుండన్‌+ఈక= కూచోనీయక; నిరాకరించి= అనాదరించి; 
అంగనా= కాంతయందు; ఆసక్త= లగ్నమైన; చిత్తుండన్‌= మనస్సు కలవాడను; ఐన +అట్టి= అయినటువంటి; నా+దౌరాత్య్యము= 
నా పాడు మనస్సు; ఇది= ఈ కృత్యం... 
తా : ఓ మునివర్యా! అంతటి ఉత్తముడయిన నా కొడుకును నా ఒడిలోకి తీసుకోకుండా నిర్లక్ష్యం చేశాను. నా కాంత మీది 
ఆసక్తితో చేసిన ఈ దుండగం నా పనే. 


ఉ. నా విని నారదుండు నరనాథున కిట్లను నీ కుమారుండా 

దేవకిరీట రత్నరుచిదీపితపాదసరోజుండైన రా 

జీవదళాక్షరక్షితుండశేషజగత్పరికీర్తనీయకీ 

ర్తీవిభవప్రశస్తసుచరిత్రుండు; వానికి దుఃఖ మేటికిన్‌? 268 
ప్రతి : నాన్‌= అనగానే; విని= ఆలకించి; నారదుండు= నారదమహర్షి నరనాథునకున్‌= నృపతికి; ఇట్లు= ఇలా; అనున్‌= 
చెప్పాడు; ఆ= (ప్రశస్తులైన); దేవ= వేల్పుల యొక్క కిరీట= మకుటాలలోని; రత్నరుచి= రతనాల వెలుగుచే; దీపిత= 
ప్రకాశింపచేయబడ్డ; పాదసరోజుండు+ఐన = పదపద్మాలు కలవాడైనట్టి; రాజీవదళ+అక్ష= పద్మపత్రాలవంటి నేత్రాలు 
కలట్టి శ్రీమహావిష్ణువుచేత; నీ కుమారుండు= నీదు సుతుడు; రక్షితుడు= కాపాడబడినవాడు; అశేష= సమస్తమైన; జగత్‌= 
విశ్వముచే; పరికీర్తనీయ= అంతటా పొగడదగ్గ; కీర్తీ విభవ= యశ స్సంపత్తిచే; ప్రశస్త= విఖ్యాతమైన; సుచరిత్రుండు= 
మెలి జీవనుడు; వానికిన్‌= ఆ పిల్లవాడి కొణకు; దుఃఖము= చింత; ఏంటికిన్‌= ఎందులకు? 
తా : ఆ ఉత్తానపాదుడి మాటలు విన్నాక నారదుడు ఆ రాజుతో ఇలా అన్నాడు. ఆ విష్ణువు దేవతల కిరీటపు రత్నకాంతులతో 


విలసిల్లే చరణకమలాలు కలవాడు. పద్మదళనేత్రుడు. అట్టి ఆ భగవానుడు పిల్లవాణ్ణి కాపాడుతున్నాడు. సమస్తలోకాలు 
మెచ్చే యశస్సంపన్నుడు. శుభప్రవర్తనం కలవాడు. అయిన నీ పిల్లవాడి గురించిన దిగులు నీ కెందుకు? 


విశే : పోతన కీర్తి శబ్దమును ఈ కారాన్తంగా ప్రయోగించినాడు. 
ఉ. కావున న మృహాత్ముండు సుకర్మముచేత సమస్తలోకపా 
లావళి కందరాని సముదంచితనిత్యపదంబునం బ్రభు 


శ్రీవిల్లసిల్లం జెందుం దులసీదళదాము భజించి; యా జగ 
తావనుందైన నీ సుతు ప్రభావ మెజుంగవు నీవు భూవరా! 264 


128 శ్రీమహాభాగవతము 


ప్రతి : కావునన్‌= కాబట్టి, ఆ+మహా+ఆత్ముండు= అంతటి మహామనీషి సుకర్మము చేతన్‌= మంచిపని చేత; తులసీదళ 
దామున్‌= తులసిమాలధరించే ఆ విష్ణువును; భజించి= సేవించి; సమస్త= అఖిలమైన; లోకపాల +ఆవరలికిన్‌ = 
దిక్పాలకుల +పంక్తికి; అందరాని = చేరగరాని; సమ్‌ +ఉదంచిత = చక్కగా పూజింపదగిన; నిత్యపదంబునన్‌= శాశ్వతమైన 
చోటున; ప్రభుశ్రీ= వైభవ సంపద; విలసిల్లన్‌= ఒప్పారగ్యా చెందున్‌= పొందుతాడు; ఆ+జగత్‌+పావనుండు+ఐన = 
అలాంటి విశ్చ్వపవిత్రుడు అయిన; నీ సుతుప్రభావము= నీ కుమారుడి మాహాత్మ్యం; భూవరా!= రాజా]; నీవు= నువ్వు; 
ఎఖుంగవు= తెలియవు. 

తా :; ఆ మహానుభావుడు విష్ణుదేవుని సేవించి సమస్త దిక్పాలకులకూ పొందరాని నిత్యపదానికి అధీశ్వరు డవుతాడు. 
లోకపావను డయిన నీ కొడుకు ప్రభావం నీకు తెలియదు రాజా! 


వ. అదియునుంగాక. 265 
తా : అంతేగాక 


క. నీ కీర్షియు జగముల యం, దాకల్పము నొందంజేయు నంచితగుణ ర 

త్నాకరుండిట కేతెంచును, శోకింపకు మతనింగూర్చి సుభగచరిత్రా! 266 
ప్రతి:నీ కీర్తియున్‌= నీ (వంశు ప్రశస్తిని జగముల+అందున్‌= లోకాలన్నింటిలో; ఆ కల్పమున్‌= ప్రళయం దాకా; 
ఒందన్‌+చేయున్‌= ప్రాప్తింప చేస్తాడు; అంచిత= ఒప్పుతున్ను గుణ= సౌశీల్యాది గుణాలకు; రత్నాకరుండు= సము[ద్రం 
వంటివాడు; ఇటకున్‌= ఇక్కడకు; ఏతెంచును= రాగలడు; సుభగచరిత్రా! = చక్కని చరిత్రకలవాడా; అతనిన్‌+కూర్చి= ఆ 
ధ్రువుణ్ణి ఉద్దేశించి; శోకింపకుము= చింతిల్లకు. 
తా:నీ వంశప్రతిష్టను ఈ జగం అంతా యుగాంతపర్యంతం నిలుపగలడు. అతడు సద్దుణాల సముద్రుడు. నీ రాజధానికి 
తప్పక తిరిగి వస్తాడు. ఓ శుభచరితా! ఆ ధ్రువుణ్ణి గూర్చిన దిగులు మానుకో. 


క. అని నారదుండు పలికిన, విని మనమున విశ్వసించి విభుండును బియ నం 
దనుం జింతించుచు నాదర, మునం జూడం డయ్యె రాజ్యమును బూజ్యముగన్‌. 267 


ప్రతి : అని= అని; నారదుండు= నారదముని; పలికినన్‌= సంభాషించగా; విని= ఆలకించి; మనమున= ఆంతరంలో; 
విశ్వసించి= నమ్మి విభుండును= ఆ రాజు; ప్రియనందనున్‌= ఇష్టసుతుళణ్జి; ఆదరమునన్‌= ఆసక్తితో; చింతించుచున్‌= 
తలపోస్తూ; రాజ్యమును = దొరతనాన్ని పూజ్యముగన్‌= మాననీయంగా; చూడండు +అయ్యెన్‌= ఆదరించని వాడయ్యాడు. 


తా : అని నారదుడు చెప్పిన మాటలమీద మంచినమ్మకం ఏర్పడింది. ఉత్తానపాదుడి మనసు అంతా కొడుకు తలపోతలతోనే 
నిండిపోయి రాచరికం శూన్యంగా తోచింది. రాచకార్యాలను అసలు పట్టించుకోవడం మానేశాడు. 


వ. అంత నక్కడ నా ధ్రువుండు. 268 
ప్రతి : అంతన్‌= అంతలో; అక్కడన్‌= ఆ అరణ్యంలో; ఆ ధ్రువుండు= ఆ ధధ్రువకుమారుడు... 
తా : అటు పై ఆ అడవుల్లో ధ్రువుడు 


చతుర్ధస్కంధము 129 


క. చని ముందటం గనుంగొనె మధు, వనమును మునిదేవయోగివర్షితగుణ పా 
వనమును దుర్భవజలదప, వనమును నిఖిలైకపుణ్యవరభవనంబిున్‌. 269 


ప్రతి : చని= వెళ్లి ముని= మునులచే; దేవ= దేవతలచే; యోగి= యోగాభ్యాసులచే; వర్ణిత= కీర్తించబడ్డ; గుణ= 
సత్వాదిసుగుణాలచే; పావనమును= పవిత్రమూ; దుస్‌+భవ= పాడు సంసారం అనే; జలద= మొయిలుకు; పవనమును= 
గాలివంటిదిన్ని నిఖిల= సమస్తమైన; ఏక= ముఖ్యమైన; పుణ్య= పుణ్యాలకు; వరభవనంబున్‌= ఉత్తమమైన నెలవును 
(అయిన); మధువనమును= మధువనక్షేత్రాన్ని ముందటన్‌= ఎదుట; కనున్‌+కొనెన్‌= చూశాడు. 


తా ; పోగా పోగా అతడికి మధువనక్షేత్రం ఎదురపడింది. ఆ క్షేత్రం మునులు, దేవతలు, యోగులు స్తోత్రం చేసిన 
సద్దుణాలతో శుద్ధమైన చోటు. దుష్టజీవలోకమనే మబ్బుల్ని విడగొట్టే వాయువు వంటిది. సుకృతాలకు ముఖ్యన్థావరం 
వంటిది. 


వ. అట్లు గని డదాయంజని యమునానదిం గృతస్నానుండై నియతుండును, సమాహిత చిత్తుండును నై 
సర్వేశ్వరుని ధ్యానంబు 'సేయుచుం ద్రిరాత్రంబుల కొక్కమాజు కృత కపిత్ధ బదరీ ఫలపారణుం డగుచు 
దేహస్థితి ననుసరించి యొక్క మాసంబు హరిం బూజించి, యంతనుంది యాటేసి దినంబుల కొక్కపరి 
కృతజీర్ణతృణపర్జాహారుం డగుచు, రెండవ మాసంబున విష్ణుసమారాధనంబు సేసి, యంతనుండి 
నవరాత్రంబుల కొకమా జబుదక భక్షణంబు సేయుచు, మూండవ మాసంబున మాధవు నర్చించి. యంతనుండి 
ద్వాదశదినంబుల కొకమాజు వాయుభక్షణుం డగుచు; జితశ్వాసుందై నాలవమాసంబునం, బుండరీకాక్షుని 
భబజియించి యంత నుండి, మనంబున నలయక నిరుచ్చ్వాసుందై యేకపదంబున నిలిచి, పరమాత్మం 
జింతించుచు, నచేతనంబైన స్థాణువుంబోలె నైదవమాసంబును జరపె నంత. 270 


ప్రతి : అట్లు= ఎదురుగ్గా; కని= ఆ వనక్షేత్రాన్ని వీక్షించి; డాయన్‌+చని= దగ్గరకుచేరి; యమునానదిన్‌= యమునానదిలో; 
కృత స్నానుండు+ఐ= స్నానం చేసినవాడై; నియతుండును= నియమం కలవాడూ; సమాహిత= కూడదీసుకున్న; 
చిత్తుండునున్‌+ఐ= మనస్సుకలవాడునూ ఐ; సర్వ+ఈశ్వరుని= ఆ పరమాత్ముని; ధ్యానంబు+చేయుచున్‌= స్మరించుకుంటూ; 
త్రిరాత్రంబులకున్‌= మూడుదినాలకు; ఒక్కమాజు= ఒక్కతడవ; కృత= ఏర్పాటు అయిన; కపిత్ధ= వెలగపండు; బదరీఫల = 
రేగుపండ్లు పారణుండు+అగుచున్‌= పారణగా స్వీకరిస్తూ దేహస్థితిన్‌+అనుసరించి= శారీరక అవస్థను బట్టి ఒక్కమాసంబు= 
ఒక నెలపాటు; హరిన్‌= నారాయణుని; పూజించి= సేవించి; అంతన్‌+ఉండి= ఆ తరువాత; ఆజు +ఏసి+దినంబులకున్‌ = 
ఆరు ఆరు దినాలకు; ఒక్కపరి= ఒక పర్యాయం; కృత= చేయబడిన; జీర్ణత్భణ = ఎండినగడ్డి; (జీర్ణ) పర్ణ= పండుటాకులు; 
ఆహారుండు+అగుచున్‌= తిండికలవాడవుతూ; రెండవమాసంబునన్‌= ద్వితీయమాసంలో; విష్ణుసమారాధనంబు+చేసి= 
విష్ణుపూజను కావించి; అంతన్‌+ఉండి= తరువాత నవరాత్రంబులకున్‌= ప్రతి తొమ్మిదిరాత్రులకు; ఒకమాజు= ఒకసారి; 
ఉదక= నీటిని; భక్షణంబు+చేయుచున్‌= ఆహారంగా తింటూ; మూడవమాసంబునన్‌= మూడవనెల రాగానే; మాధవున్‌= 
లక్ష్మీపతిని; అర్చించి= పూజించి; అంతన్‌+ఉండి= ఆ పయి; ద్వాదశదినంబులకున్‌= పన్నెండు పన్నెండు పొద్దులకు; 
ఒకమాజు = ఒకపరి; వాయుభక్షణుండు +అగుచున్‌= గాలిని భుజిస్తున్నవాడవుతూ; నాలవమాసంబునన్‌= నాల్గవ నెలలో; 
జితశ్వాసుందు+ఐ= నియమించిన శ్వాస గలవాడై; పుండరీకాక్షునిన్‌= ఆ కమలనయనుణ్ణి; భజియించి= ఆరాధించి; 


130 శ్రీమహాభాగవతము 


అంతన్‌+ఉండి= అక్కడనుంచి; మనంబునన్‌= మనస్సున; అలయక= శ్రమ నొందక; నిస్‌+ఉచ్చ్వాసుందు+ఐ = ఊపిరి 
ఉగ్గబట్టినవాడై; ఏకపదంబునన్‌= ఒంటి పాదం మీద; నిలిచి= ఉండి; పరమాత్మున్‌= పరమేశ్వరుని; చింతించుచున్‌ = 
ధ్యానిస్తూ అచేతనంబు+ఐన= కదలనిది అయిన; న్థాణువున్‌ పోలె= కొమ్మలు లేని మోదుమాదిరి; ఐదవమాసంబును= 
ఐదవనెలను; జరపెన్‌= గడిపాడు; అంతన్‌= అంతలో. 


తా : తన ముందరనే కనపడుతున్న మధువని చేరుకున్నాడు. యమునా నదిలో స్నానం కావించాడు. వ్రతం పట్టినవాడై 
మనసును కుదుటపరచుకుని ఆ విష్ణుమూర్తిని పదేపదే ధ్యానించాడు. మూడురాత్రులకు ఒక్కసారి వెలగ, రేగు పళ్లను 
వ్రతసమాప్తి ఆహారంగా తీసుకుంటూ కాలం వెళ్లబుచ్చాడు. శరీరం నిలుకడను బట్టి ఒక్కనెలపాటు ఇలాగే ఆ మధవనస్వామిని 
ఆరాధించాడు. ఆ పై రెండో నెల ప్రారంభంనుంచి ప్రతి ఆరుదినాలకూ ఎండుగడ్డి పరకలు, పండిరాలిన ఆకులను 
మాత్రమే నములుతూ ఆ నారాయణుని పూజించాడు. మూడో నెల మొదటినుంచి తొమ్మిది దినాలకొకసారి ఆ ఆకులలములు 
మాని జలం మాత్రమే పుచ్చుకుంటూ మాధవుణ్ణి సేవించాడు. నాల్లో నెల మొదలైనప్పటి నుంచి పన్నెందేసి దినాలకొక 
పర్యాయం ఆ నీటినికూడ తాగడం మాని గాలిని మాత్రమే ఆరగిస్తూ ఊపిరులను అనుకూలపరచుకుంటూ,; ఆ పుందరీకాక్షుని 
సేవలతో తరించాడు. ఐదోమాసం రాగానే శ్వాసను బంధించి మనస్సు అలపు చెందని రీతిన ఒంటి కాలిమీద నిలబడి 
ఆ పరంధాముణ్ణి ధ్యానిస్తూ జీవంలేని మోడువలె కాలం పుచ్చాడు. 


విశే : వాయుభక్షణుడు అంటే ఇతరమైన ఏ ఆహారాన్నీ తీసుకోనివాడు అని అర్థం. 


క్స్‌ సకలభూతేంద్రియాశయ మగు హృదయంబు నందు విషయములం జెందనీక 
మహదాది తత్త్వ సమాజమ్ములకును నాధార భూతమును బధానపూరు 
షేశ్వరుం దైనట్టి శాశ్వతబ్రహ్మంబుం దనదైన పహృదయపద్మమున నిలిపి 
హరి రూపమున కంటె నన్యంబు నెజుంగక చిత్త మవ్విభునందుం జేర్చియున్న 


తే. కతన ముల్లోకములు సాలం గంప మొందిె;, వెండియును బేర్చి యయ్యర్భకుండు ధరణి 
నొక్క పాదంబు చేర్చి నిల్చున్న వేళం, బేర్చి యబ్బాలు నంగుష్టపీడం దేసి. 22771 


ప్రతి : సకల= సమస్తమైన; భూత = సూక్ష్మప్రాణులకు; ఇంద్రియ= పంచేంద్రియాలకూ; ఆశయము+అగు= అవలంబం 
అయినట్టి హృదయంబున్‌+అందు= ఎదలోపల; విషయములన్‌= ఇం(ద్రియార్ధాల్ని చెందన్‌+ఈక= పొందనీక; 
మహత్‌+ఆది= మహత్తు మొదలైన; తత్వ స్వరూపాల; సమాజమ్ములకునున్‌= గుంపులకు; ఆధారభూతమును= 
ఆశ్రయమైనవాడూ; ప్రధాన= ప్రకృతికీ; పూరుష= పురుషులకూ; ఈశ్వరుండు= అధిపతి; ఐన+అట్టి= అయినట్టి, శాశ్వత= 
స్థిరుదైన; బ్రహ్మంబున్‌= పరబ్రహ్మను; తనదైన= తనయొక్క పహృదయపద్మమునన్‌= పద్మంవంటి మనస్సులో; నిలిపి= 
ఉంచిపెట్టి, హరిరూపమున కంటెన్‌= శ్రీహరిమూర్తిని మించి; అన్యంబున్‌= మరొకరూపాన్ని ఎజఖుంగక= తెలియక; 
చిత్తము= ఎడదను; ఆ+విభునందున్‌= ఆ సర్వవ్యాపకుని అందు; చేర్చి+ఉన్న+కతనన్‌= నిలిపి ఉంచిన కారణంగా; 
మూడు +లోకములు = స్వర్గ్షమర్శ్యపాతాళ లోకాలు మూడున్నూూ చాలన్‌= ఎక్కువగా? కంపము+బఒందెన్‌= వణికి పోయాయి; 
వెండియున్‌= మరల; పేర్చి= అతిశయించి; ఆ+అర్భకుండు= ఆ కుర్రడు; ధరణిన్‌= నేలమీద; ఒక్కపాదంబు= ఒక 
అదుగు; చేర్చి= పెట్టి; నిల్చున్నవేళన్‌= నిలబడి ఉన్నసమయంలో; పేర్చి= విజృంభించి; ఆ+బాలు= ఆ పిల్లవాన్సి అంగుష్ట= 
కాలిబొటన వ్రేలియొక్క పీడన్‌+చేసి= ఒత్తిడిచేత. 


చతుర్ధస్కంధము 131 


తా : సర్వ సూక్ష్మ భూతాలకూ పంచేంద్రియాలకూ ఆధారమైన చిత్తంలో శబ్దాది విషయాలకు వేటికీ కుదురు కల్పించలేదు. 
మహత్తు మొదలైన పరతత్త్ష్వస్వ్పరూపాదులకు ఆశ్రయం ఇచ్చే ప్రకృతి పురుషులకు యజమానుడైనట్టి శాశ్వతబ్రహ్మ స్వరూపుడైనట్టి 
పరబ్రహ్మమును తన డెందంలో లగ్నం చేసుకున్నాడు. విష్ణువుకన్న మరోరూపం గూర్చిన చింతనలేకుండా తన మనస్సును 
ఆ పరబ్రహ్మమందే నిలిపి ఉంచాడు. ఆ ఘఫోరతపస్సుకి ముల్లోకాలూ గజగజలాడి పోయాయి. అంతటితో ఆగక మరింత 
పెచ్చుగా ఆ పిల్లవాడు నేలమీద ఒంటి కాలిమీద నిలుచుండి కాలిబొటన వ్రేలితో నొక్కుతూ ఉండగా. 


తే. వసుమతీతల మర్థము వంగంజొచ్చె, భూరిమదదుర్నివారణవారణేంద్ర 

మెడనుం గుడి నారగంగ నడుగడుగునకును, జలన మొందుచు నడంగెడు కలముంబోలె. 272 
ప్రతి : భూరిమద= మిక్కిలి మత్తిల్లినట్టి, దుస్‌+నివారణ = నిరోధించరాని; వారణ +ఇంద్రము= శ్రేష్టమైన ఏనుగు; ఎడనున్‌= 
వామ భాగంనుంచి; కుడిన్‌= కుడివైపునకూ; ఒరగంగన్‌= వ్రాలగా; అడుగు +అడుగునకును = ప్రతిపాదానికి; చలనము = 
కంపం; ఒందుచున్‌= పొందుతూ; అడంగెడు = కుంగిపోయే; కలమున్‌+పోలె= ఓడవలె; వసుమతీతలము = భూభాగం; 
అర్ధము = సగ భాగం; వంగన్‌= ఒరగడం; చొచ్చెన్‌= ప్రారంభించింది. 
తా; అడ్డూ ఆపూలేని మదగజం పాదం మోపిన వైపుకు ఒరగిపోయే ఓడవలె నేల సగం సగంగా అటూ ఇటూ వాలిపోతూ 
ఊగడం మొదలు పెట్టింది. 


చ. అతండు ననన్యదృష్టిని జరాచరదేహి శరీరధారణా 
స్ధితి గల యీశునందుం దన జీవితమున్‌ ఘటియింపం జేసి యే 
కతం గనం దన్నిరోధమునం గైకొని కంపము నొందె నీశ్వరుం; 
దతండు చలింప నిజ్జగము లన్నియు జంచల మయ్యె భూవరా! 2778 


ప్రతి : భూవరా!= రాజా!; అతండు= (ధ్రువుడు; అనన్య= వేరుకాని; దృష్టినిన్‌= చూపుతో; చర= తిరుగునట్టి అచర= 
తిరుగనట్టి; దేహి= జీవులయొక్క శరీరధారణాస్థితి+కల= ప్రాణం నిలుకడ కలట్టి; ఈశునందున్‌= విభుదైన విశ్వాత్మునిలో; 
తన= తనయొక్క జీవితమున్‌= ప్రాణాన్ని; ఘటియింపన్‌+చేసి= సంధానింప చేసి; ఏకతన్‌= ఐక్యాన్ని కనన్‌= పొందగా; 
తద్‌= ఆ; నిరోధమునన్‌= నిలుపుదల వలని; కైకొని= కారణంగా; ఈశ్వరుండు= విష్ణువు; కంపమున్‌= కదలికను; 
ఒందెన్‌= పొందాడు; అతండు= ఆ హరి; చలింపన్‌= కంపించగా; ఈ జగములు +అన్నియున్‌= ఈ లోకాలన్నీ చంచలము+ 
అయ్యెన్‌= వెనకముందులకు ఊగాడి పోయాయి. 


తా : ధ్రువుడు తదేకదృప్టితో చరాచరప్రపంచంలోని సర్వజీవుల ప్రాణాయామపు ఉనికిని పొంది ఉన్న ఆ ఈశ్వరునిలో తన 
ప్రాణాన్ని చేర్చాడు. ఆ ఐక్యతను పొందడానికి ఊపిరిని స్తంభింప చేసిన కారణంగా విష్ణువూ చలించిపోయాడు. ఆ 
సర్వేశ్వరుని చలనానికి లోకాలన్నీ తూగాడాయి. 


క. ఆలోకభయంకరమగు, నా లోకమహావిపద్దశాలోకనులై 
యా లోకపాలు రందజు, నా లోకశరణ్యుం గాన నరిగిరి భీతిన్‌. 274 


132 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఆలోక= చూపులకు; భయంకరము+అగు= వెజపు కల్గించేది అయినట్టి; ఆ+లోక= ముల్లోకాలకూ వాటిల్లిన; 
మహావిపత్‌+దశ= పెను ఆపత్మర స్థితిని; ఆలోకనులు+ఐ = విలోకిస్తున్నవారై; ఆ లోకపాలురు= ఆదిక్సాలకులు; అందజున్‌= 
ఎల్లరున్న్యూ భీతిన్‌= భయంతో; ఆలోకశరణ్యున్‌= ఆ జగద్రక్షకుని; కానన్‌= ఆలోకించడానికి; అరిగిరి= వెళ్లారు. 

తా :; చూపులకే జడుపు పుట్టించేలా లోకాలకు ఉప్పతిల్లిన ఆ పెద్ద ఉపద్రవస్థితిని పరికించారు దిక్పాలకులు. ఆ 
పాలకులంతా భయంతో గుంపుగా ఆ విశ్వశరణ్యుని దర్శించాలని బయలుదేరిపోయారు. 


వ. అట్లరిగి నారాయణు నుద్దేశించి కృతప్రణాములై కరంబులు ముకుళించి యిట్లనిరి. 275 
ప్రతి : అట్లు= అలా వైకుంఠానికి; అరిగి= వెళ్లి నారాయణున్‌= విష్ణువును; ఉద్దేశించి= గురించి; కృత= చేయబడ్డ; 
ప్రణాములు+ఐ= వందనం కలవారలై; కరంబులు= చేతులు; ముకుళించి= జోడించి; ఇట్లు= ఇలా; అనిరి= చెప్పారు. 
తా : అలా వెళ్లి ఆ నారాయణునికి మొక్కుకుంటూ అంజలి ఘటించి ఇలా మొరపెట్టుకున్నారు. 


చ. హరి! పరమాత్మ! కేశవ! చరాచర భూతశరీరధారివై 
పరంగుదు వీవు, నిట్టులుగం బ్రాణనిరోధ మెజుంగ మెందు ముం 
దిరవుగ దేవదేవ, జగదీశ్వర! సర్వశరణ్య! నీ పదాం 
బురుహము లర్థిమై శరణుంబొందెద మార్తి హరించి కావవే! 276 


ప్రతి : హరి!= ఓ నారాయణ; పరమ+ఆత్మ!= మహాత్మా; కేశవ= ఓ వెన్నుడ!; చర= చలించేవి; అచర= చలించనివి 
అయిన; భూత= ప్రాణులయొక్క శరీర= దేహాలను; ధారివి+ఐ= ధరించినవాడవై; ఈవున్‌= నువ్వూ పరంగుదువు= 
ఒప్పెదవు; దేవదేవ= ఓ దేవాధిదేవ!; ఇట్టులుగన్‌= ఈ విధంగా; ప్రాణనిరోధమున్‌= ఊపిరి అందకపోవడాన్నిి ఎందున్‌= 
ఎక్కడనూ; ముందు= ఇంతవరకు; ఇరవుగ= నిశ్చయంగా; ఎజుంగము= తెలియము; జగదీశ్వర! = విశ్చపాలకా!; 
సర్వశరణ్య! = సర్వరక్షక్రా!; నీ=నీ యొక్క పద+అంబురుహములు= పాదకమలాలు; అర్ధిమైన్‌= ప్రీతితో; శరణున్‌= 
రక్షణను; పొందెదము= ఆశ్రయిస్తున్నాం; ఆర్తిన్‌= దుఃఖాన్ని హరించి= పోగొట్టి; కావవే= కాపాడవా! 

తా : ఓ హరీ! ఓ పరమాత్నా! కేశవా! చరాచరప్రాణికోటి శరీరాలను తాల్చిన వాడవు నువ్వే. కాని ఈ ప్రకారంగా అందరి 


శ్వాస ఒక్కమారుగా ఆడక పోవడం ఇంతకు మునుపు ఎన్నడూ మేం కని విని ఎరుగం. ఓ విశ్వనాథ! సర్వ శరణ్య! నీ 
పాదపద్మాలను అత్యంతప్రీతితో శరణు పొందుతున్నాం. ఈ మా పీడను బాపి ఆదుకోవా! 


విశే : కేశవ (వ్యు) బ్రహ్మవిష్ణురుదులు తనయందు కలవాడు = విష్ణువు. 


వ. అని దేవతలు విన్నవించిన నీశ్వరుండు వారల కిట్లనియె; నుత్తానపాదుం డనువాని తనయుండు 
విశ్వరూపుండ నయిన నాయందుం దన చిత్తం బైక్యంబు సేసి తపంబు గావించుచుండ దానం జేసి 
భవదీయటప్రాణనిరోధం బయ్యె! నట్ట దురత్యయంబైన తపంబు నివర్తింపంజేసెద; వెజవక మీమీ 
నివాసంబులకుం జనుండని యానతిచ్చిన నా దేవతలు నిర్భయాత్ములై యీశ్వరునకుం బ్రణామంబు 
లాచరించి త్రివిష్ట్టంబునకుం జనిరి;ి తదనంతరంబ. 2/77 


చతుర్ధస్కంధము 133 


ప్రతి : అని= అని; దేవతలు= వేల్పులు; విన్నవించినన్‌= మొరపెట్టుకోగా; ఈశ్వరుండు= ఆ ఏలిక; వారలకున్‌= ఆ 
దేవతలకు; ఇట్లు= ఇలా; అనియెన్‌= చెప్పాడు; ఉత్తానపాదుండు= ఉత్తానపాదుందు; అనువాని= అనే క్ష్మత్రియునియొక్క 
తనయుండు= కొడుకు (ధ్రువుడు) విశ్వరూపుండన్స్‌ అయిన= లోకస్వరూపుడనైన; నా+అందున్‌= నాలో; తన= తనయొక్క 
చిత్తంబు= మనస్సును; ఐక్యంబు+చేసి= ఒక్కటిగా చేర్చి; తపంబు= తపస్సు; కావించుచున్‌+ఉండన్‌= ఆచరిస్తుండగా; 
దానన్‌+చేసి= ఆ తపంవల్లు భవదీయ= మీ యొక్క ప్రాణనిరోధంబు= శ్వాస నిర్భంధం; అయ్యెన్‌= జరిగింది; అట్టి= 
అటువంటి; దురత్యయంబు+ఐన= దాటరానిది అయినట్టి; తపంబున్‌= తపస్సును; నివర్తింపన్‌+చెసెద= మరలింప 
చేస్తాను; వెజవక= భయపడక; మీ మీ నివాసంబులకున్‌= మీ మీ ఇరవులకు; చనుండు= వెళ్లండి; అని= అని; ఆనతి+ఇచ్చినన్‌= 
ఆజ్ఞాపించగా; ఆ+దేవతలు= ఆ వేల్పులు; నిర్భయ +ఆత్ములు+ఐ= భయం తొలగిన మనస్సు కలవారలై; ఈశ్వరునకున్‌= 
ఆ విశ్వస్వామికి; ప్రణామంబులు= నమస్కతులు; ఆచరించి= పెట్టి; త్రివిష్టంబునకున్‌= స్వర్గానికి; చనిరి= పోయారు; 
తద్‌+అనంతరంబు+అ= ఆ పిమ్మటనే... 


తా : ఆ నారాయణస్వామి దేవతల మనవిని విన్నాడు. వాళ్ల కిలా ధైర్యం చెప్పాడు. ఆ బుడుతడు ఉత్తానపాదుదనే 
రాజుబిడ్డ. విశ్వాత్మకుడనైన నా యందు తన మనస్సును లీనం చేసి ఏకాగ్రతతో తపస్సు చేస్తున్నాడు. ఆ ఘోరతపం 
మూలంగానే మీ ఊర్పుల కదలిక ఆగిపోయింది. అలా అతిక్రమింప వీలులేని ఆతడి తపస్సును వెనక్కి మళ్లింపచేస్తాను. 
మీ గృహాలకు మీరు వెళ్లండి అని ఆజ్ఞాపించాడు. ఆ దేవతలు ఏ జంకూ లేనివారలై ఆ విష్ణుమూర్తికి నమస్కరించి 
నిశ్చింతగా తమ దివిసీమకు తిరిగి వెళ్లారు. ఆ తరువాత 


స్స్‌ హారి యీశ్వరుండు విహంగకులేశ్వరయానుండై నిజభృత్యుందైన ధ్రువునిం 
గనుంగొను వేడుక జనియింప నా మధువనమున కప్పుడు సని ధ్రువుండు 
పరువడి యోగవిపాకతీవ్రంబైన బుద్ధిచే నిజమనోంబురుహముకుళ 
మందుందటిత్ప్రభాయతమూర్తి యటం దిరోధానంబునను నొంది తత్‌క్షణంబ 


తే. తన పురోభాగమందు నిల్చినను బూర్వ, సమధికజ్ఞాననయనగోచరసమ[గ్ర 
మూర్తిం గనుంగొని సంభ్రమమునను సమ్మ, దాశ్రువులు రాలం బులకీకృతాంగుం డగుచు. 278 


ప్రతి : హరి= విష్ణువు అయిన; ఈశ్వరుండు= విశ్వాల ఏలిక; విహంగకుల= పక్షిజాతిలో; ఈశ్వర= శ్రేష్టుడైన గరుడుడు; 
యానుండు+ఐ= వాహనమైనవాదై; నిజ= తనయొక్క భృత్యుండు+ఐన= 'సేవకుడయిన; ధ్రువునిన్‌= ధ్రువుణ్ణి, కనున్‌+కొను= 
చూడాలనే; వేడుక= కుతూహలం; జనియింపన్‌= పుట్టగా ఆ+మధువనమునకున్‌= ఆ మధువన క్షేత్రానికి; అప్పుడు= 
దేవతలు వెళ్లిన వెనువెంటనే; చని= వెళ్లి; ధ్రువుండు= (ధ్రువుడు; పరువడి= క్రమంగా; యోగ విపాక= భక్తియోగ ఫలంచే; 
తీవంబు+ఐన= నిశితమైన; బుద్ధిచేన్‌= జ్ఞానంచేే; నీజ= తనయొక్క మనస్‌+అంబురుహ= హృదయం అనే పద్మంయొక్క 
ముకుళము+అందున్‌= మొగ్గలో; తటిత్‌= మెరుపుయొక్క ప్రభా= కాంతితో; ఆయత = విస్తారమైన; మూర్తి= విగ్రహం; 
అటన్‌= ఆవల; తిరోధానంబుననున్‌= మజఖుగుపాటును; ఒంది= చెంది; తద్‌+క్షణంబ= ఆ నిముసంలోనేే తన= 
తనయొక్క పురస్‌+భాగము అందున్‌= తనకు ముందువైపున; నిల్చినను= నిల్వగాా పూర్వ= ముందటికంటే; సమధిక= 
మిక్కిలి పెంపుపొందిన; జ్ఞాన= తెలివి అనె నయన= కళ్లకు; గోచర= పొడగట్టినట్టి సమగ్రమూర్తిన్‌= పూర్తివిగ్రహాన్ని 


134 శ్రీమహాభాగవతము 


కనుంగొని= కాంచి; సంభమమునను= వేగిరపాటుతో; సమ్మద= ఆనందపు; అశ్రువులు = బాష్టాలు; రాలన్‌= జారగా; 
పులకీకృత= గగుర్పొడిచిన; అంగుండు అగుచున్‌= అవయవాలు కల్లిన వాడవుతూ. 

తా : వాళ్లంతా అటు వెళ్లగానే నారాయణుడైన ఆ విశ్వప్రభువు, పక్షుల్లో ఉన్నతుడైన గరుడుని వాహనంగా చేసుకొని తన 
భక్తుడు ధ్రువుణ్ణి చూడాలని వేడుకపడి ఆ వెంటనే తిన్నగా మధువన క్షేత్రానికి కదలివెళ్లాడు. మిక్కుటం అయిన భక్తి 
యోగసాధనతో (ధ్రువుడి బుద్ధి పదనెక్కింది. తన మనస్సనే విచ్చీవిచ్చని తామరమొగ్గలో మెరుపు మెరిసినట్లు తళుక్కుమన్న 
ఆ సర్వ వ్యాపకమూర్తిమత్వం అంతరాన అంతర్జ్థానమయింది. ఆ మరుక్షణంలోనే తన ఎదుట ప్రత్యక్షమైంది. ఆ పూర్వ, 
అపూర్వజ్ఞాన చక్షువులకు ఇంతదాకా పొడగట్టిన ఆ నిండు రూపాన్ని కళ్లు విప్పి తిలకించాడు. తత్తరపడ్డాడు. ఆనందబాష్పాలు 
రాల్పాడు. ఒళ్లంతా పులకించి పోయింది. 


శ సాక్షాత్కరించిన భగవంతుని ధ్రువుండు స్తుతించుట శ 


తే. నయనముల విభు మూర్తిం బానంబుసేయు, పగిదిం దన ముఖమునను జుంబనము సేయు 
లీలం దగ భుజములను నాలింగనంబు, సేయుగతి దండవన్నమస్కతు లొనర్చి. 2709 
ప్రతి : విభుమూర్తిన్‌= ఈశ్వరరూపాన్ని నయనములన్‌= రెండుకళ్లతోనూ; పానంబు +చేయుషగిదిన్‌= క్రోలుతున్నట్లుగా; 
తన ముఖముననున్‌= తన వదనంతో; చుంబనము +చేయులీలన్‌= ముద్దు పెట్టుకుంటున్నట్లుగా; తగన్‌= ఒప్పిదంగా; 
భుజములనున్‌= భుజాలతో; ఆలింగనము +చేయుగలతిన్‌= కవుగలించుకుంటున్నట్లుగాతోచి; దందడవత్‌= కర్రవలె సాగిలపడి; 
నమస్కృతులు= జోతలు; ఒనర్చిన్‌= పెట్టాడు. 
తా : ఆ సర్వవ్యాపకమైన ఆ దైవస్వరూపాన్ని కళ్లారా జుర్రుకుంటున్నట్లుగా, ముఖంతో ముద్దు పెట్టుకుంటున్నట్టుగా 
భావించుకుంటూ మొక్కాడు. చేతులతో కౌగలించుకుంటున్నట్టుగా అనుభూతి పొందుతూ సాగిలపడ్డాడు. 
వ. ఇట్లు దండప్రణామంబు లాచరించి కృతాంజలియై స్తోత్రంబు సేయ నిశ్చయించియు స్తుతిక్రియా 
సమర్భ్థుండు గాక యున్న ధ్రువునకును సమస్తభూతంబులకు నంతర్వామి మైన యీశ్వరుం డదాతని తలం 
పెజింగి వదమయంబయిన తన శంఖంబు చేత నబ్బాలుని కపోలతలం బంటిన జీవేశ్వరనిర్ణయజ్ఞుండును, 
భక్తిభావ నిష్టుండును నగు ధ్రువుండు నిఖిలలోకవిఖ్యాతకీర్తి గల యీశ్వరుని భగవత్ర్రతిపాదితంబు లఅలగుచు 
వేదాత్మకంబులైన తన వాక్కుల నిట్లని స్తుతియించె; దేవా! నిఖిలశక్తి ధరుండవు, నంతఃప్రవిష్టుండవు నైన 
నీవు లీనంబు లైన మదీయవాక్యంబుల బ్రాణేంద్రియంబులం గరచరణ శ్రవణత్వగాదులను జిచ్చక్తిచేం 
గృపంజేసి జీవింపం జేసిన భగవంతుడవును, బరమపురుషుం దవును నైన నీకు నమస్మరింతు; నీ 
వొక్కరుండవయ్యు మహదాద్యంబైన యా యశేషవిశ్వంబు మాయాఖ్యం బయిన యాత్మీయ శక్తిచేతం 
గల్పించి యందుం బ్రవేశించి యింద్రియంబు లందు వసించుచుం దత్తద్దేవతారూపంబులచే నానాఫప్రకారంబుల 
దారువులం దున్న వహ్ని చందంబునం బకాశింతు వదియునుం గాక. 280 
ప్రతి : ఇట్లు= ఈ విధాన దండప్రణామంబులు= సాగిలపడి నమస్మారాలు; ఆచరించి= చేసి; కృత = చేయబడిన; 
అంజలి+ఐ= దోసిలి కలవాడై; స్తోత్రంబు+చేయన్‌= నుతించగా; నిశ్చయించియున్‌= గట్టిగా తలంచి; స్తుతిక్రియా= 


చతుర్ధస్కంధము 135 


వర్ణించడానికి; సమర్థుండున్‌+కాక = శక్తిచాలక; ఉన్నా ఉన్నట్టి; ధ్రువునకును= ధ్రువుడికిన్ని సమస్తభూతంబులకున్‌= 
అన్ని ప్రాణులకున్నూూ అంతర్యామి +ఐన = లోపల సంచరించేవాడైన; ఈశ్వరుండు = విష్ణువు; ఆతని= ఆ ధ్రువుడియొక్క 
తలంపు= అభిప్రాయాన్ని ఎటింగి= గ్రహించి; వేదమయంబు+అయిన = 'బ్రవ్మాత్మకమైన; తన శంఖంబుచేతన్‌= తన 
శంకువుతో; ఆ+బాలుని= ఆ పిల్లవాడి; కపోలతలంబు= చెక్కిలి భాగాన్హి అంటినన్‌= పుణకగాా; జీవ+ఈశ్వర= జీవాత్మ, 
పరమాత్మలయొక్క నిర్ణయజ్జుండును= వేరుపాటు తెలిసినవాడూ; భక్తిభావ= భక్తి తోనిండిన ప్రమభావమందు; నిష్ణుండునున్‌= 
(శ్రద్ధకలవాడును; అగు= అయినట్టి; ధ్రువుండు= (ధ్రువుడు; నిఖిలలోక= అన్నిలోకాల్లోనూ; విఖ్యాత= ప్రశస్తమైన; క్రీర్తిగల= 
ఖ్యాతిగల;) ఈశ్వరుని= విష్ణుని; భగవత్‌= భగవంతునిచే; ప్రతిపాదితంబులు +అగుచున్‌= తెలుపబడినవవుతూ; 
వేద+ఆత్మకంబులు+ఐన= బ్రహ్మమయాలైన; తన వాక్కులన్‌= తన వచనాలతో; ఇట్లు+అని= ఇలాగున; స్తుతియించెన్‌= 
స్తుతించాడు; దేవా!= ఓ దైవమ!; నిఖిలశక్తి= అఖీలజ్ఞాన క్రియాసామర్థ్యాలను; ధరుండవున్‌= తాల్చినవాడవూ; అంతః= 
జీవులలోపల; ప్రవిష్టుండవున్‌= ప్రవేశించినవాడవూ; ఐన= అయినట్టి; నీవు= (నువ్వు); లీనంబులు +అయిన= లయించి 
పోయిన; మదీయవాక్యంబులన్‌= నా మాటలను; ప్రాణ+ఇంద్రియంబులన్‌= (నా) ఊపిరులనూ, (నా) ఇంద్రియాలనూ; 
కర= చేతులు; చరణ= పాదాలు; శ్రవణ = చెవులు; త్వక్‌= చర్మం; ఆదులను= మొదలైనవాటిని; చిత్‌ +శక్తిచేన్‌= జ్ఞానం 
బలిమిచే; కృపన్‌+చేసిన= దయ కనుబరచిన; భగవంతుడవును= దైెవమవూ; పరమ పురుషుండవునున్‌= పురుషోత్తముదడవును; 
ఐననీకు= అయినట్టినీకు; నమస్మరింతున్‌= నమస్మరిస్తాను; నీవు= నువ్వు; ఒక్కరుండవు +అయ్యున్‌= ఒంటరివే అయినా; 
మహత్‌+ఆద్యంబు+ఐన= మహత్తత్వం మొదలుగాకలదైన; ఈ+అశేషవిశ్వంబున్‌= ఈ సమస్తప్రపంచాన్ని 
మాయా+ఆఖ్యంబు +అయిన= మాయ అనే పేరుకలదైన; ఆల్మీయశక్తిచేతన్‌= నీదైన శక్తిచేత; కల్పించి= పుట్టించి; అందున్‌ 
ప్రవేశించి= ఆ మాయలో దూరి; ఇంద్రియంబుల+అందున్‌= త్వగాది, వాగాది ఇంద్రియాలలో; వసించుచున్‌= ఉంటూ; 
తద్‌+తద్‌= ఆ యా; దేవతా రూపంబులచే= దేవతల ఆకారాలతో; దారువుల+అందున్‌+ఉన్న= కట్టెల్లో ఉన్న వహ్ని 
చందంబునన్‌= నిప్పువలఠ్సె నానా ప్రకారంబుల= పెక్కు విధాలుగా; ప్రకాశింతువు= వెల్ళొందుతుంటావు; అదియునున్‌+కాక= 
అంతేకాకుండా. 


తా : ఇలా అనుభవిస్తూ సాగిలబడి నమస్కరించాడు. రెండు చేతులు జోడించి క్రీర్తించడానికి సంకల్పించాడు. వర్ణించడానికి 
(ధ్రువుడి చేత కాలేదు. సర్వాంతర్యామి విష్ణువు ధ్రువుడి ఇంగితాన్ని గమనించాడు. వేదాత్మకమైన తన శంఖంతో (ధ్రువుడి 
బుగ్గలను నిమిరాడు. ఆ స్పర్శతో ధ్రువుడికి జీవాత్మ పరమాత్మల వేరుపాటును చక్కగా పసికట్టగల జ్ఞానం కల్గింది. 
ధ్రువుడు భక్తియందు (శద్ధాళువు అయ్యాడు. సమస్తభువన ప్రఖ్యాతుడగు నారాయణుని మహత్తరమహిమచే చెప్పబడ్డవై 
ధ్రువుడి వేదమయ వాక్కులుగా వెలువడుతున్నాయి. ఆ విష్ణువును ఆ తన మాటల్లో ఇలా స్తుతించాడు. ఓ దైవమా! 
అనంతశక్తి సమన్వితుదవు, సర్వాంతర్యామివి ఐన నువ్వు, నాలో సంలీనమై ఉన్ననా మాటలకూ, నా శ్వాసకూ, చేతులు, 
కాళ్లు, చెవులు, చర్మం మొదలైన ఇంద్రియాలకూ, నీ చైతన్యసామర్థ్యంచే దయ చూపిన దైవమవు, పరమాత్మవు అయిన 
నీకు నమస్కరిస్తున్నాను. అనన్యుడదవయిన నువ్వు మహత్తు మొదలైనవి ప్రధానంగా కల ఈ సకల చరాచర ప్రపంచాన్ని 
మాయ పేరిట నీ స్వతంత్రమైన ఇచ్చతో సృజించావు. ఆ మాయామయ ప్రపంచంలో త్వగాది ఇంద్రియ రూపాల్లో చొచ్చి 
ఉన్నావు. ఆ యా దేవతల స్వరూపాల్లో అన్నిరకాల కట్టెల్లో దాగి ఉండే నిప్పువలె బహు ప్రకారంగా కనిపిస్తుంటావు. 


విశే : ప్రాణేంద్రియములు 
1. ప్రాణములు. ఇవి ఐదు. 1.ప్రాణము, 2.అపానము, 3.వ్యానము, 4.ఉదానము, ర5.సమానము. 


136 శ్రీమహాభాగవతము 


2. ఇంద్రియములు - ఇవి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు - రెండు రకాలు. 
కర్మేంద్రియములు ; వాక్కు పాణి, పాదము, పాయువు, ఉపస్ట. 
జ్ఞానేంద్రియములు : త్వక్కు చక్షువు, (శోత్రము, జిహ్ము ఘ్రాణము. 


చ. వరమతి నార్తబాంధవ! భవర్ధనబోధసమేతుందై భవ 

చ్చరణముం బొంది నట్టి విధి సర్గము సుప్తజనుండు బోధమం 

దరయంగం జూచురీతిం గనునట్టి ముముక్షు శరణ్యమైన నీ 

చరణములం గృతజ్ఞుండగు, సజ్జనుం డెట్లు దలంప కుందెడున్‌. 281 
ప్రతి : ఆర్తబాంధవా!= దుఃఖంలో ఉన్నవాళ్లకు చుట్టమైనవాడా!; వరమతిన్‌= శ్రేష్టమైన బుద్ధితో), భవత్‌= నీ యొక్క ధన= 
గొప్ప; బోధ= జ్ఞానం; సమేతుడు+ఐ= కూడినవాడై; భవత్‌= నీయొక్క చరణమున్‌= పాదాన్ని పొందిన = చెందిన; అట్టి= 
అలాంటి; విధిన్‌= బ్రహ్మను; సర్గమున్‌= సృష్టిని సుప్తజనుండు = నిద్రించినవాడు; బోధము= మెలకువ; అందున్‌= లో; 
అరయగన్‌= విచారించి; చూచురీతిన్‌= చూసేవిధంగా; కనునట్టి= కనబడే; ముముక్షు= మోక్షేచ్చగలవారికి; శరణ్యమైన = 
దిక్కయిన; నీ చరణములన్‌= నీ పాదాలను; కృతజ్ఞుడు+అగు= ఉపకారం మరువని; సత్‌+జనుడు= మంచివాడు; ఎట్లు= 
ఏవిధంగా; తలంపకన్‌+ఉండెడు= ధ్యానించకుండ ఉంటాడు... 


తా: దీనబాంధవా! నిద్రనుంచి లేచినవాడు మళ్లీ ప్రపంచాన్ని చూసినట్లు బ్రహ్మదేవుడు నిన్ను శరణుపొంది నీవు ప్రసాదించిన 
జ్ఞానం చేత ఈ సమస్త ప్రపంచాన్ని సందర్శించాడు. మోక్షం కోరేవాడికి శరణాలయిన నీ పాదాలను ఉపకారం మరువని 
సజ్జనుడు ఎలా మరచిపోతాడు? (మరచిపోడు) 


స్స్‌ మహితాత్మ! మజథి జన్మమరణప్రణాశన హేతుభూతుండవు నిద్ధకల్ప 
తరువవు నగు నిన్నుందగ నెవ్వరే నేమి పూని నీ మాయావిమోహితాత్ము 
లగుచు ధర్మార్ధ్థకామాదులకొజణకుం దా మర్పించుచును ద్రిగుణాభమైన 
దేహోపభోగ్యమై దీపించు సుఖముల నెనయంగ మదిలోన నెంతు; రట్టి 


తే. విషయసంబంధజన్యమై వెలయు సుఖము, వారికి నిరయమందును వజలు దేవ! 
భూరిసంసారతాపనివారగుణ క, థామృతాపూర్ణ! యీశ! మాధవ! ముకుంద! 282 


ప్రతి : మహిత= గొప్ప; ఆత్మ మనసు కలవాడా! మటథి= ఇంకనూ; జన్మ= పుట్టుట; మరణ= గిట్టుటల యొక్క 
ప్రణాశన = పూర్తి నాశనానికి; హేతుభూతుందడవున్‌= నిమిత్తమై ఉన్నవాడవును; ఇద్ధ= ప్రకాశించే; కల్పతరువున్‌= కల్పవృక్షం 
వంటివాడవు; అగు= అయినట్టి; నిన్నున్‌= నిన్ను తగన్‌= ఒప్పునట్లుగాా ఎవ్వరు+ఏన్‌= ఏ భక్తులయినా; ఏమి= ఏ 
కోరికనైనా పూని= ప్రయత్నించి; నీ మాయా= నీ మాయచే; విమోహిత= వశులైన; ఆత్ములు+అగుచున్‌= చిత్తం కలవూళ్లవుతూ; 
ధర్మ+అర్ధ +కామ +ఆదులకొఅకున్‌= ధర్మం, అర్థం, కామం మొదలయిన వాటికోసం; తాము; అర్పించుచును= 
సమర్పించుకుంటూ,; త్రిగుణ = (సత్వరజస్తమో) గుణాలతో; ఆభమైన= సరికాగల; దేహ= శరీరంచే; ఉపభోగ్యము+ఐ= 
అనుభవించ తగినదై; దీపించు= ప్రకాశించు; సుఖములన్‌= సంతోషాల్లో, ఎనయంగన్‌= ఒప్పారునట్లుగా; మదిలోనన్‌= 
మతిలో; ఎంతురు= భావిస్తారు; అట్టి= అటువంటి వాళ్లు; విషయ= ఇంద్రియార్జాల; సంబంధ= కలయికవల్ల; జన్యమై= 


చతుర్ధస్కంధము 13/7 


పుట్టుతున్నదై; వెలయు = ప్రకాశించే; సుఖము= సంతోషం; వారికిన్‌= వాళ్లకు; నిరయము+అందును= నరకంలోనూ; 
వజలున్‌= ప్రవర్తిల్లుతుంది; భూరి= అధికమైన; సంసార= జీవలోకంవల్ల కలిగే; తాప= పీడను; నివార= నిరోధించే; 
గుణ = స్వభావంతో కూడిన; కథా= వృత్తాంతాల్లోని ; అమృత = మాధుర్యంతో; ఆపూర్ణ= నిండి ఉన్నవాడా!; ఈశ! = 
ఈశ్వరా!; మాధవ= లక్ష్మీపతీ!; ముకుంద= విష్ణువా! 

తా; మహాత్మా! నువ్వు చావుపుట్టుకల విముక్తికి నిమిత్తుడవు. అనన్యమైన కల్పవృక్షం వంటివాడవు. భక్తులు ఎవ్వరైనా 
తాము కోరినదాని కోసం ప్రయత్నించే వాళ్లు నీ మాయకు లోనవుతారు. చతుర్విధ పురుషార్థాల భోగాలకోసం తమను 
తాము అప్పగించుకుంటారు. అది త్రిగుణమయమైన శారీరక సుఖాలకోసంగా మనస్సున సంకల్పించుకుంటారు. సంసార 
తాపాన్ని పాపే గుణకథన మాధుర్యం గలవాడా! ఈశా! మాధవుడా! ముకుందా! అలాంటివాళ్లకు ఇంద్రియార్థాల వల్ల 
కల్గే సౌఖ్యం నరకంలోనూ వర్తిల్లుతుంది. 


మ. అరవిందోదర! తావకీనచరణధ్యానానురాగోల్లస 
చ్చరితాకర్ణనజాతభూరిసుఖముల్‌ స్వానందకబ్రహ్మ మం 
దరయన్‌ లే వంట! దండభృద్ధతవిమానాకీర్ణులై కూలు నా 
సురలోకస్థులంజెప్పనేల సుజనస్తోమైకచింతామణీ! 288 


ప్రతి : అరవింద+ఉదర= ఉదరంలో పద్మం కలవాడా!; సుజనస్తోమైక చింతామణీ= సత్పురుషుల సమూహానికి ముఖ్యమైన 
చింతామణి ఐనవాడా; తావకీన = త్వదీయమైన; చరణ= పాదాలయొక్క ధ్యాన= చింతనం వలని, అనురాగ= అపారమైన 
కూరిమితో; ఉల్లసత్‌= అలరిస్తున్న చరిత= జీవనగాథలను; ఆకర్ణన= వినడం వల్లు జాత= ప్రాప్తించిన; భూరి= అపారమైన; 
సుఖముల్‌= భోగాలు; స్వా తనదైన; ఆనందక= ఆనందంగా రూపించే; బ్రహ్మము+అందున్‌= పరమాత్మ అందుకూడా; 
అరయన్‌+లేవు+అంట= చూడగా లేవట; దండభృత్‌= దండం పట్టిన యముడిచే; హత= కొట్టబడిన; విమాన= 
విమానాలనుంచి; ఆకీర్ణులు+ఐ= చెల్లాచెదరుగా? కూలు= జారిపడుతున్ను ఆ సురలోకస్థులన్‌= ఆ దేవలోక వాసులగూర్చి; 
చెప్పన్‌ ఏల= చెప్పడం ఎందుకు? 

తా; పద్మనాభా! సాధుజనావన! నీ చరణాలను స్మరించడంవల్తా, మిక్కిలి (ప్రేమతో అలరింపచేసే నీ గాథలను వినడంవల్తా, 


సమకూడిన ఆనందాన్ని తననే ఆహ్ల్ణాదింపచేసే బ్రహ్మానందంలోనూ లేవట. యముడి కాలదండంచే భగ్నమై విరిగిపదే 
విమానాలనుంచి ఎడం లేకుండా నేలకూలే ఆ దివ్యుల గూర్చి ఇక చెప్పుకునేది ఏమి ఉంటుంది. 


విశే : దానధర్మాది పుణ్యకార్యాల వల్ల స్వర్గానికి వెళ్లిన వారు తిరిగి భూలోకానికి వస్తారు. కాని మోక్షం కోసం ప్రయత్నించి 
వెళ్లినవారు భూలోకానికి తిరిగిరారు. స్వర్గానికి మోక్షానికి ఇది భేదం. 
చ హరి! భజనీయమార్గనియతాత్మకులై భవదీయమూర్తిపై 

వజలిన భక్తియుక్తు లగువారల సంగతి గల్గంజేయు స 

త్పురుషసుసంగతిన్‌ వ్యసనదుస్తరసాగర మషప్రయత్నతన్‌ 

సరసభవత్మథామృతరసంబున మత్తుండనై తరించెదన్‌? 284 


138 శ్రీమహాభాగవతము 


ప్రతి : హరి= ఓ విష్ణూ; భజనీయ= సేవనీయమైన; మార్గ= పద్ధతియందు; నియత= నియమం పొందిన; ఆత్మకులు+ఐ= 
అంతఃకరణం కలవారలై; భవదీయ = నీదైన; మూర్తిపై= రూపంపై; వజలిన= పెంపొందిన; భక్తిన్‌= భక్తితో; 
యుక్తులు +అగువారల= కూడిన యోగులయొక్క సంగతిన్‌= సావాసాన్ని కల్గన్‌+చేయు= చేకూర్చు సత్పురుష= 
సాధుజనులయొక్క సుసంగతిన్‌= మంచి సంసర్దంచేత; సరస= రుచిమంతమైన; భవత్‌= థీ యొక్క కథా= వృత్తాంతం 
అనే) అమృతరసంబునన్‌= సుధల చవిచేత; మత్తుండను+ఐ= పరవశుడనై; వ్యసన= ఆపదలనే; దుస్తర= తరింపరాని; 
సాగరమున్‌= (సంసార) సముద్రాన్ని అప్రయత్నతన్‌= సునాయాసంగా; తరించెదన్‌= దాటతాను. 

తా : ఓ వెన్నుడ! నీ ఆరాధన విధానంలో నియమంతో మనస్సు పెట్టే వాళ్లయొక్క నీదు మూర్తిపైనే దృష్టిపెట్టిన భక్తవరుల 
యొక్క సహవాసాన్ని నాకు సమకూర్చు. ఆ సజ్జన సాంగత్యంచేత రుచికరమైన నీ కథామృతపానంచేత ఉన్మత్తుడ నవుతాను. 
ఆ పారవశ్యంతో దాటశక్యంకాని కష్టాల కడలిని సులభతమంగా దాటేస్తాను. 


చ. నిరతముం దావకీనభజనీయపదాబ్దసుగంధలబ్ధి యె 

వ్వరి మది వాందంగాం గలుగు, వారలు తత్రియమర్యదేహము 

న్నరయం దదీయదార తనయాదిసుహృదహబంధువర్గమున్‌ 

మజతురు విశ్వతోముఖ! రమాహృదయేశ! ముకుంద! మాధవా! 285 
ప్రతి: విశ్వతోముఖ! = అంతట వ్యాపించి ఉన్నవాడ!; రమా! = లక్ష్మీదేవియొక్క హృదయ +ఈశ= మనోనాథ!; ముకుంద! = 
మోక్షదాతా!; మాధవా= లక్ష్మీపతీ!; నిరతమున్‌= ప్రతిదినమున్న్యూ తావకీన= నీయొక్క భజనీయ= పూజించదగ్గ; 
పద+అబ్ది= పాదపద్మాలయొక్క సుగంధ= సువాసనలయొక్క లబ్టి= ప్రాప్తి ఎవ్వరి= ఎవ్వరియొక్క మది= మనస్సు; 
పొందగాన్‌+కలుగున్‌= పొందగలదో; వారలు= వాళ్లు; తద్‌= ఆ; ప్రియ= ఇష్టమయ్యే; మర్య్య= మరణస్వభావంగల 
మానవులయొక్క దేహమున్‌= శరీరాన్ని గురించి; అరయన్‌= విచారించుటను; తదీయ = వాళ్లకు చెందిన; దార= పెళ్లాం; 
తనయ+ఆది= బిడ్డలు మొదలైనవాళ్లను; సుహృద్‌= మిత్రుల్ని గృహ= ఇళ్లనూ; బంధువర్గమున్‌= చుట్టాల సముదాయాన్ని 
మఅతురు= మరచిపోతారు. 
తా : ఓ సర్వాంతర్యామీ! లక్ష్మీవల్లభా! ముక్తిదాయకా! హరీ! ఎప్పుడూ నీ పాదపద్మాల సేవా పరిమళంలో మునిగి తేలే 
మనస్సు కలవాళ్లు ఎంతో ప్రియమైన తమ శరీరం నశ్వరత్వాన్ని గ్రహిస్తారు. అలాంటి వాళ్లు తమ భార్యల్ని, బిడ్డల్ని 
మిత్రుల్చ ఇంటిని, బంధువుల బలగాన్ని మరచిపోతారు. 
స పరమాత్మ! మర్యసుపర్వతిర్యజ్బగ దితిజ సరీసృపద్విజగణాది 

సంవ్యాప్తమును సదసద్విశేషంబును గైకొని మహదాదికారణంబు 

నైన విరాడ్విగ్రహంబు నే నెజుంగుదుం గాని తక్కిన సుమంగళము నైన 

సంతతసుమహితైశ్వర్యరూపంబును భూరిశబ్దాదివ్యాపారశూన్య 


తే. మైన బ్రహ్మస్వరూప మే నాత్మ నెజబుంగం, బ్రవిమలాకార! సంసారభయవిదూర! 
పరమమునిగేయ! సంతతభాగధేయ!, నలిననేత్ర! రమాలలనాకళత్ర! 286 


చతుర్ధస్కంధము 139 


ప్రతి : ప్రవిమల= నిర్మలమైన; ఆకార= రూపం కలవాడా!) సంసారభయ= సంసార భయాన్ని విదూర= దూరం 
చేసేవాడా!; పరమ మునిగేయ= గొప్ప మునులచే గానం చేయబదేవాడ!; సంతత = ఎప్పటికీ కొనసాగుతూ ఉందే; 
భాగధేయ= భాగ్యం కలవాడా!; నలిననేత్ర= పద్మపురేకులవంటి కళ్లు కలవాడ!; రమా= లక్ష్మీ అనే; లలనా= కాంత; 
కళత్ర= భార్యగా కలవాడా!; పరమాత్మ!= పరబ్రహ్మమా!; మర్య= మానవులు; సుపర్వ= దివిజులు; తిర్యక్‌= పశువులు; 
మృగ= జంతువులు; దితిజ= రాక్షసులు; సరీసృప= పాకే జంతువులు; ద్విజగణ= పక్షుల గుములు; ఆది= మొదలైన 
పలుప్రాణులతో; సంవ్యాప్త్రమును= నిండి ఉన్నదిన్ని సత్‌= స్థూలపంచభూతాల; అసద్‌= సూక్షపంచభూతాల; విశేషంబును= 
భేదాలను; కైకొని= స్వకరించిి మహత్‌+ఆది= మహత్‌తత్త్వం మొదలైనవాటికి; కారణంబున్‌+ఐన = హేతువు అయిన; 
విరాట్‌+విగ్రహంబు= విరాడ్రూపం; ఏన్‌= నేను; ఎజుంగుదున్‌+కాని= తెలియుదును కాని; తక్కిన= మిగిలిన; 
సుమంగళమున్‌+ఐన = శుభకారి అయిన; సంతత= నిరంతరమైన; సుమహిత= ఘనమైన; ఐశ్యర్య= ఐశ్వర్యమహిమగల; 
రూపంబును= ఈశ్వరస్వరూపాన్ని భూరి= ఎక్కువైన; శబ్ద+ఆది= శబ్దాదులయొక్క వ్యాపార= వ్యవహారం; శూన్యము +ఐన = 
బొత్తిగా లేనిది అయిన; 'బ్రహ్మస్వరూపమున్‌= పరబ్రహ్మమూర్తిని; ఏను = నేను; ఆత్మన్‌= అంతఃకరణంలో; ఎజుంగన్‌= 
తెలియను. 


తా; శుద్ధ స్వ్పరూపుడా! పరమాత్మా! భవభయాన్ని దూరంగా తోసేవాడా! పరమముని క్రీర్తనీయా! అంతంలేని భాగ్యంకలవాడా! 
పద్మదళనయనా! లక్ష్మీనాథా! నీ స్థూలమైన విశ్వరూపం మానవులు, దేవతలు, పశువులు, జంతువులు, రాక్షసులు, 
పాములు, పక్షులు మొదలైన పెక్కు ప్రాణి కోటితో నిండి ఉంటుంది. ప్రకృతి, పురుషుడు వంటి సత్‌, అసత్‌ భేదాలు కలది. 
మహత్తత్వాదులకి హేతువైనట్టిది అని నాకు తెలుసును. కాని నిత్యం క్షేమదాయకం అయినదీ, ఎపుడూ ఐశ్వర్యరూపంతో 
ఉందేదీ, అనేక శబ్బాదుల వ్యవహారం లేనిదీ అయిన మిగిలిన 'బ్రహ్మరూపం గూర్చి నాకు ఏమీ తెలియదు. 


ఫీ సర్వేశ! కల్పాంతసమయంబు నందు నీ యఖిలప్రపంచంబు నాహరించి 
యనయంబు శేషసహాయుండవై శేషపర్యంకతలమునం బవ్వళించి 
యోగనిద్రారతి నుండి నాభీసింధుజస్వర్ణలోకకంజాతగర్భ 
మందుం జతుర్ముఖు నమరం బుట్టించుచు రుచి నొప్పు బ్రహ్మస్వరూపివైన 


తే. నీకు మ్రొక్కెద నత్యంతనియమ మొప్ప, భవ్యచారిత్ర! పంకజపత్రనేత్ర! 
చిరశుభాకార! నిత్యలక్ష్మీవిహార!, యవ్యయానంద! గోవింద! హరి ముకుంద! 287 


ప్రతి : సర్వ+ఈశ= నిఖిలేశా!; కల్ప+అంత= కల్పాంత సమయంబున్‌+అందున్‌= ప్రళభయకాలంలో; ఈ+అఖిల 
ప్రపంచంబున్‌= ఈ (తైలోక్యాన్ని ఆహరించి= లయించి; అనయంబు= నిరంతరం; శేషసహాయుందడవు+ఐ= ఆదిశేషుడు 
చేదోడుగా కలవాడవై; శేషపర్యంక తలమునన్‌= శేషశయ్యపైన; పవ్వళించి= పరుండి; యోగనిద్రా= యోగనిద్రయందు; 
రతిన్‌+ఉండి= అభిలాషతో ఉండి; నాఖి= బొడ్డు అనే; సింధుజ= నదిలో పుట్టిన; స్వర్ణలోక= బంగారులోకమనే; కంజాత= 
పద్మం యొక్క గర్భము+అందున్‌= కర్ణికారంనుంచి; చతుర్‌+ముఖున్‌= బ్రహ్మను; అమరన్‌= కుదిరికగా? పుట్టించుచున్‌= 
పుట్టిస్తూ రుచిన్‌= కాంతితో; ఒప్పు= వెల్గొందే; బ్రహ్మస్వరూపివి+ఐన = పరబ్రహ్మరూపుడవైన; నీకున్‌= నీకు; భవ్యచారిత్ర= 
శుభచరిత కలవాడా!; పంకజ పత్ర నేత్ర= తామర రేకులవంటి కన్నులు కలవాడా; చిర= శాశ్వతమైన; శుభ= క్షేమకరమైన; 
ఆకార= రూపు దాల్చినవాదడా!; నిత్య= ఎల్లకాలం; లక్ష్మీ= లక్ష్మితోనే; విహార= వినోదించేవాడా!; అవ్యయ = తరుగులేని; 


140 శ్రీమహాభాగవతము 


ఆనంద= సంతోషస్వరూపుడా!; గోవింద= కృష్ణ; హరి= విష్టూ!; ముకుంద= ముకుందా!) అత్యంత= మిక్కిలి నియమము= 
వ్రతనిష్ట ఒప్పన్‌= ప్రకాశించేలా; మ్రైక్కెదను= నమస్కరిస్తాను. 

తా ; యుగాంతవేళ ఈ బ్రహ్మాండాన్ని నీలో కలుపుకొని శేషుణ్ణి తోడుగా చేసుకొని ఆ శేషతల్పం పైననే పరుంటావు. 
యోగనిద్రాసక్తిలో ఉంటావు. బొడ్డు అనే నదిలో పుట్టిన బంగరు పద్మం దుద్దునుంచి బ్రహ్మను ఒద్దికగా పుట్టిస్తావు. ఆ 
పద్మం తేజస్సును బయలుపరచే బ్రహ్మ స్వరూపంలో నువ్వే ఉంటావు. ఓ శుభప్రవర్తనుడా! పద్మదళనయనుడా! నిత్య 
భద్రకరరూపా! అక్షీణ ఆనందరూపా! గోవిందా! నారాయణా! ముక్తిదాయకా! అట్టి నీకు నీయమవంతుడనై మొక్కుతాను. 
వ. అట్లు యోగనిద్రాపరవశుండ వయ్యును జీవులకంటె నత్యంతవిలక్షణుండవై యుండుదు; వది యెట్లనిన 
బుద్ధ్యవస్థాభేదంబున నఖండితం బయిన స్వశక్తిం జేసి చూచు లోకపాలననిమిత్తంబు యజ్ఞాధివ్థాతవు గావున 
నీవ నిత్యముక్తుండవును, బరిశుద్దుండవును, సర్వజ్జుండవును, నాత్మవును, గూటస్టుండవును, నాది పురుషుందవు, 
భగవంతుండవు, గుణత్రయాధీశ్వరుండవునునై వర్తింతువు; భాగ్యహీనుండైన జీవునియందు నీ గుణంబులు 
గలుగ; వే సర్వేశ్వరునం దేమి విరుద్ధగతులై వివిధశక్తి యుక్తంబులైన యవిద్యాదు లానుపూర్వంబునం జేసి 
ప్రలీనంబు లగుచుండు నట్టి విశ్వకారణంబు నేకంబు ననంతంబు నాద్యంబు నానందమాత్రంబు నవికారంబు 
నగు బ్రహ్మంబునకు నమస్మరించెద; మజథజియు దేవా! నీవ సర్వవిధఫలం బని చింతించు నిమ్మాము అయిన 
వారికి రాజ్యాదికామితంబులలోనం బరమార్థం బయిన ఫలంబు సర్వార్ధరూపుండవైన భవదీయపాదపద్మ 
'సేవనంబ; యిట్లు నిశ్చితంబ మైనను సకాములైన దీనులను గోవు వత్సంబును స్తన్యపానంబు 'సేయించుచు 
వృకాదిభయంబువలన రక్షించు చందంబునం గామప్రదుండవై సంసారభయంబువలన బాపుదు వని యిట్లు 
సత్యసంకల్పుందడును, సుజ్ఞానియు నయిన ధ్రువునిచేత వినుతింపంబడి భృత్యానురక్తుందైన భగవంతుండు 
సంతువ్టాంతరంగుండై యిట్లనియె. 288 


ప్రతి : అట్లు= ఆలాగ; యోగనిద్రా= యోగనిద్రయందు; పరవశుండవు= తన్మయుడవు; అయ్యును= అయినప్పటికిన్ని 
జీవులకంటెన్‌= ఇతరప్రాణులకన్న; అత్యంత = పూర్తిగా? విలక్షణుండవు+ఐ= భీన్నుడవై; ఉందుదువు= ఉంటావు; అది= ఆ 
వేరుపాటు; ఎట్లు+అనినన్‌= ఎలా అంటే; బుద్ధి= జ్ఞానం యొక్క అవన్థా= దశవలన; భేదంబునన్‌= విశేషంవల్ల; 
అఖండితంబు +అయిన = ఏకాకారంగా ఉండదే; స్వశక్తిన్‌+చేసి= తన చైతన్యశక్తివల్ల; చూచు= పరికించే; లోకపాలననిమిత్తంబు= 
లోకరక్షణకోసం; యజ్ఞ +అధివ్రాతవు = యాగానికి అధిదేవతవు; కావునన్‌= కాబట్టి; నీవు; నిత్యముక్తుండవును = శాశ్వత 
మోక్షరూపుడవున్తూ; పరిశుద్దుండవును= పవిత్రుండవునూ; సర్వజ్ఞుండవునున్‌= సమస్తమూ ఎరిగి ఉన్నవాడవునూ; ఆత్మవును= 
ఆత్మస్వరూపుడవూ; కూటస్టుండవునున్‌= సర్వలోకాల్లోనూ/ సర్వకాలాల్లోనూ ఒకే రీతిగా ఉండేవాడవూ; ఆదిపురుషుండవు; 
భగవంతుడవు = ఐశ్వర్యాదులైన ఆరు మహాలక్షణాలు కలవాదవు; గుణత్రయ= మూదు గుణాలకు; అధి+ఈశ్వడండవునున్‌+ఐ= 
అధిపతివీ అయి; వర్తింతువు= ఉంటావు; భాగ్యహీనుండు+ఐన = స్ప్వయంప్రకాశం లేనివాడైన, దరిద్రుడైన; జీవుని అందున్‌ = 
ప్రాణిలో; నీ గుణంబులు= నీ గుణాలు; కలుగవు= ఉండవు; ఏ సర్వ+ఈశ్వరున్‌ +అందున్‌= ఏ అఖీలాధినాథునియందు; 
ఏమి= ఎట్టి, విరుద్ధగతులు+ఐ= ప్రతికూలగమనం కలవై) వివిధశక్తి= పలువిధనైపుణ్యాలతో; యుక్తంబులు +ఐన = కూడి 
ఉన్నవి అయిన; అవిద్యా+ఆదులు= అవిద్యాది ఐదుకోశాలు; ఆనుపూర్వ్యంబునన్‌+చేసి= అనుక్రమం వల్ల; 


చతుర్ధస్కంధము 14] 


ప్రలీనంబులు +అగుచున్‌+ఉందడున్‌= విలయం అవుతూ ఉంటాయో; అట్టి= అలాంటి; విశ్వకారణంబున్‌= లోకవ్వాప్తికి 
హేతువూ; ఏకంబున్‌= అద్వితీయమూ; అనంతంబున్‌= అపారమూ; ఆద్యంబున్‌= మూలమూ; ఆనందమాత్రంబున్‌= 
కేవలం ఆనందమయరూపమూ; అవికారంబున్‌= స్థితిమార్చులేనిదీ; అగు= అయిన; బ్రహ్మంబునకున్‌= పరబ్రహ్మమూర్తికి; 
నమస్మరించెదన్‌= నమస్కరిస్తాను) మజియున్‌= ఇంకా; దేవా!= దేవర; నీవ= నీవే సర్వవిధఫలంబు +అని= సర్వతోముఖ 
ఫలితరూపమని; చింతించు= యోచించే; నిష్కాములు+అయినవారికిన్‌= నిరీహులైన యోగులకు; రాజ్య+ఆది= పరిపాలనం 
మొదలైన; కామితంబులలోనన్‌= వాంఛితాల్లో; పరమార్థంబు అయిన = యథార్థం అయిన; ఫలంబు= ప్రయోజనం; 
సర్వ+అర్ధరూపుండవు+ఐన= సకలవస్తుస్వరూపుడవైన; భవదీయ= నీ యొక్క పాదపద్మ= పద్మాలవంటి చరణాలను; 
సేవనంబు +అ= కొలవదమే; ఇట్లు= ఇలా సేవించడం; నిశ్చితంబు +అ+ఐనను= దృఢమైనదే అయినా; సకాములు +ఐన = 
వాంఛాపరులైన; దీనులను= దరిద్రులను; గోవు= ఆవు; వత్సంబును= లేగదూడను; స్తన్యపానంబు +చేయించుచున్‌= 
చనుబాలు కుడిపిస్తూ వృక+ఆది= తోడేలు మొదలైన మృగాలయొక్క భయంబువలనన్‌= భీతినుంచి; రక్షించు చందంబునన్‌= 
కాపాడు రీతిగా? కామప్రదుండవు+ఐ= కోరిక లీదేర్చేవాడవై; సంసారభయంబువలనన్‌= జీవలోకపు జడుపునుంచి; 
పాపుదువు= తొలగిస్తావు; అని; ఇట్లు= ఈవిధమైన; సత్యసంకల్పుండును= నిజమైన మనోనిశ్చయం కలవాడు; సుజ్ఞానియున్‌= 
చక్కటి తత్వజ్ఞుడు; అయిన= అయినట్టి; (ధువునిచేత= ధ్రువునిచే; వినుతింపన్‌+పది= స్తుతించబడి; భృత్య= బంటులయందు; 
అనురక్తుడు; ఐన= అనురాగం కలవాడైన; భగవంతుండు= భగవానుడు; సంతుష్టా సంతృప్తమైన; అంతరంగుండు+ఐ= 
పహృదయంకలవాడై; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా : అలా యోగనిద్రలో మునిగి ఉన్నప్పటికిన్నీ జీవులకంటే వేరైన వాడవే. ఆ విలక్షణం అయిన మతిస్థితి విశేషంవల్ల 
మొక్కవోని స్వశక్తికలవాడవు. ఆ సామర్థ్యంచే విశ్వపాలనంకోసం యజ్ఞాధివ్థాతవు అయ్యావు. నువ్వు నిత్య విమోచనుడివి, 
నిత్యపావనుడవు, సర్వం తెలిసినవాడవు, సర్వానికి ఆత్మరూపుడవు, స్తిమితపరుడువు, మూలపురుషుడవు, ఐశ్వర్యం, ధర్మం, 
కీర్తి, ధనం, తెలివి, వైరాగ్యాది లక్షణాలుగల భగవానుడవు. త్రిగుణాధిపతివై వర్తిస్తుంటావు. నిర్భాగ్యుడైన జీవుడిలో ఈ 
గుణాలకు తావుండదు. పరస్పర విరుద్దాలైన పలుసామర్థ్యాల యొక్క కలయిక గల సర్వేశ్వరుడవు. దాంట్లో అవిద్యాదుల 
వరుసలు లయమవుతూ ఉంటాయి. అలాంటి సర్వవ్యాపక కారకమూ, అద్వితీయమూ, అనంతమూ, మూలభూతమూ, 
ఆనందమయమూ, నిర్వికారమూ అయిన పరబ్రహ్మ స్వరూపుడవు నీవు. నీకు నమస్మారం. ఓ దేవా! నిష్మాములైన వారు 
నిన్నే సర్వతోముఖఫలంగా భావిస్తారు. వారికి రాజ్యం మొదలయిన వాంఛలలో పరమార్థమైన ఫలం సర్వాంతర్యామివైన 
నీ పవిత్రపాదసేవనమే, ఇది నిశ్చయం. కాని గోవు లేగదూడను నిత్యం చనుబాలుకుడిపి, తోదేళ్లవంటి వన్యమృగాల 
బారినుంచి గోవును కాపాడినట్లు నీవు కాముకులైన దుఃఖితుల కోరికలు తీరుస్తుంటావు. భవఖీతినుంచి వాళ్లను దూరం 
చేస్తుంటావు. ఇలా యథార్థసంకల్పుడు, సద్వివేకి అయిన (ధ్రువుడు ఆ దేవదేవుని ప్రస్తుతించాడు. భక్తుల పై వాత్సల్యం 
కురిపించే ఆ భగవంతుడు ఆ స్తుతుల తనివితో ఇలా మాటిచ్చాడు. 


క. ధీరవ్రత! రాజన్యకు, మారక! వ హృదయమందు మసలిన కార్యం 

బారూఢిగా నెజుంగుదు, నారయ నది వొందరాని దైనను నిత్తున్‌. 289 
ప్రతి : ధీరవత= మనస్సును ఆ కట్టుకునే దీక్ష పట్టినవాడా!; రాజన్యకుమారక! = రాచబిడ్డా!; నీ హృదయము +అందున్‌= 
నీ డెందంలో; మసలిన= మెదలిన; కార్యంబు= అక్కజ; ఆ రూఢిగాన్‌= ప్రశస్తమైనదిగాా ఎజుంగుదున్‌= తెలియుదును; 
ఆరయన్‌= విచారించగా? అది= ఆ కార్యం; పొందరానిది+ఐననున్‌= దుర్లభమే అయినప్పటికిన్నీ ఇత్తును= ప్రసాదిస్తాను. 


142 శ్రీమహాభాగవతము 


తా : నిశ్చితమైన నియమం పట్టినవాడా! ఓ క్షత్రియ పుత్రకా! నీ మనస్సులో అట్టిట్టాడే సంకల్పం ఏమిటో నేను పసికట్టాను. 
నిజానికి అది నెరవేర్చరానిదే అయినా తప్పక నెరవేరుస్తాను. 


వ. అది యొట్టి దనిన నెందేని మేధియందుం బరిభ్రామ్యమాణ గోచక్రంబునుంబోలె గ్రహనక్షత్ర తారాగణ 
జ్యోతిశ్చక్రంబు నక్షత్రరూపంబు లయిన ధర్మాగ్నికశ్యపశక్రులును, సప్తర్షులును, దారకాసమేతులై ప్రదక్షిణంబు 
దిరుగుచుండుదు; రట్టి దురాపంబును ననన్యాధిష్టితంబును లోకత్రయప్రళయకాలంబు నందు నశ్వరంబు 
గాక ప్రకాశమానంబును నయిన ధ్రువక్షితి యను పదంబు ముందట నరువది యాజువేలేండ్లు సనం 
బ్రాపింతువు; తత్పదప్రాప్తిపర్యంతంబు భవదీయజనకుండు వనవాస గతుందైనం దద్రాజ్యంబు పూజ్యంబుగా 
ధర్మమార్గంబున జితేంద్రియుండవై చేయుదువు; భవదనుజుం డగు నుత్తముండు మృగయార్ధంబు 
వనంబునకుం జని మృతుం డగుం; దదన్వేషణార్థంబు తదాహితచిత్తమయై తన్మాతయు వనంబునకుం జని 
యందు దావదహననిమగ్నయగు; వెండియు, 290 


ప్రతి : అది= ఆ అలభ్యం; ఎట్టిది+అనినన్‌= ఎటువంటిది అన్నచో; ఎందు+ఏనిన్‌= ఎక్కడైతే; మేధి+అందున్‌= కట్టుగుంజ 
కేంద్రంగా; పరిభ్రామ్యమాణ = చుట్టూ తిరుగాడుతున్న; గోచక్రంబునున్‌ +పోలె= ఎద్దు గుండ్రటి తిరుగుడువలె; గ్రహ= 
నవ[గ్రహాలూ; నక్ష్మత్ర= నక్షత్రాలూ; తారాగణ= చుక్కలగుంపులయొక్క జ్యోతిస్‌+చక్రంబు= తేజోమండలం; నక్షత్ర= 
రిక్క రూపంబులు +అయిన = ఆకారాలు కలవైన; ధర్మ= ధర్ముడు; అగ్ని= వైశ్వానరుడు; కశ్యప= కశ్యప (బ్రహ్మ శక్రులును= 
ఇంద్రుడూ; సప్త+బుషులును= ఏడుగురు మునులూ; తారక= చుక్కలతో; సమేతులు+ఐ= కూడినవారై; ప్రదక్షిణంబు= 
వలగొంటూ; తిరుగుచున్‌+ఉండుదురు= పరిభ్రమిస్తూ ఉంటారో; అట్టి= అలాంటి; దుర్‌+ఆపంబునున్‌= చేరరానిదిన్ని 
అనన్య +అధిష్టితంబును = వేరొకరిచే ఆశయించబదనిదిన్నిి లోకత్రయ= ముల్లోకాలూ; ప్రళయకాలంబునందు = 
కల్పాంతంలోనూ; నశ్చరంబు+కాక= నశించక; ప్రకాశమానంబునున్‌+అయిన = తేజోమయం అయిన; ధ్రువక్షితి= శాశ్వతంగా 
ఉండే “ధ్రువక్షితి అనే) పదంబు= స్థానం; ముందటన్‌= ఇకపైన; అరువది+ఆరువేల+ఏంద్లు= అరవైఆరువేల వత్సరాలు; 
చనన్‌= దాటంగానే; ప్రాపింతువు= చేరతావు; తద్‌= ఆ ధ్రువమైన; పదప్రాప్తి= స్థానాన్ని పొందే; పర్యంతంబు= అంతదాకా; 
భవదీయజనకుందడు= నీ తండ్రి, వనవాసగతుందడు= అడవిలో ఉండను పోయినవాడు (వానప్రస్టుడు), ఐనన్‌= కాగా; 
తద్‌+రాజ్యంబు= ఆ పరిపాలనను; పూజ్యంబుగా= గౌరవంగా ధర్మమార్గంబున= న్యాయం పోకడన; జిత+ఇంద్రియుందవు+ ఐ= 
జయించబడిన ఇంద్రియాలు కలవాడవై; చేయుదువు= నిర్వహిస్తావు; భవద్‌= నీయొక్క అనుజుండు+అగున్‌= తమ్ముడైనట్టి; 
ఉత్తముండు= ఉత్తముడు; మృగయా +అర్థంబు = వేటాడడానికయి; వనంబునకున్‌= అడవికి; చని= పోయి; 
మృతుండు +అగున్‌= మరణిస్తాడు; తద్‌= ఆతనిని; అన్వేషణ +అర్ధంబు = వెదకటం కోసం; తద్‌= వానియందే; ఆహిత = 
నిలిపి ఉంచబడ్డ; చిత్త+ఐ= మనస్సుకలదియైై; తద్‌= ఆతని; మాతయున్‌= తల్లి కూడ; వనంబునకున్‌= అరణ్యానికి చని= 
వెళ్లి అందున్‌= ఆ వనంలో; దావ దహన= అడవి మంటల్లో; నిమగ్న+అగున్‌= పడి చనిపోతుంది; వెండియున్‌= తిరిగీ. 


తా: ఆ దుర్లభం ఎట్టాంటిదో విను. కేంద్రస్థానమైనగుంజ చుట్టూ తిరుగుతుందే ఎద్దు వలె గ్రహాలూ నక్షత్రాలూ 
తారలగుంపులూ అనే కాంతిమండలం, చుక్కలరూపు పొందిన ధర్ముడు, అగ్ని కశ్యపుడు, శక్రుడు, సప్తర్షులు ఏడుగురూ 
తారకలను కలుపుకుని ఒక ధ్రువకేంద్రం చుట్టువార తిరుగుతూనే ఉంటారు. ఆ భాగం మరొకరు చేరరానిది. పొందరానిది 
ముల్లోకాల ముంపులోనూ చెక్కు చెదరనిది, మహాకాంతిమంతమైంది “ధ్రువక్షితి' అనే స్థానం. ఇక రాబోయే 6000 ల 


చతుర్ధస్కంధము 143 


ఏళ్లు గడిచాక ఈ చోటును నువ్వు పొందుతావు. ఆ పదం ప్రాప్తించే లోపు నీ తండ్రి వానప్రన్థానికి వెళ్తాడు. ఆ రాజ్యాన్ని 
నువ్వు న్యాయవంతంగా ఆదరణీయంగా ఇంద్రియాలకు లోను గానివాడవై పరిపాలిస్తావు. నీ తమ్ముడు వేట వ్యసనంవల్ల 
అరణ్యంలోకి పోయి మరణిస్తాడు. అతణ్జి వెతుకులాడుతూ అతని మీదే ప్రాణం పెట్టుకుని బ్రతుకుతున్న ఆతని తల్లి ఆ 
అడవుల్లోకి పోయి కార్చిచ్చుల్లో చిక్కుకొని నాశమవుతుంది. అదియునుగాక 


విశే: మూల(గ్రంథాల్లో 26 వేలనియూ 36 వేల సంవత్సరాలు (ధ్రువుడు రాజ్యపాలనం చేశాదని ఉంది. 


స్స్‌ అనఘాత్మ! మళథి నీవు యజ్ఞరూపుం డనం దగు నన్ను సంపూర్ణదక్షిణంబు 
లగు మఖంబులచేత నర్చించి సత్యంబు లగు నిహసౌఖ్యంబు లనుభవించి 
యంత్యకాలమున నన్నాత్మం దలంచుచు మజథి సర్వలోకనమస్కతమును 
మహిం బునరావృత్తిరహితంబు సప్తర్నిమండలోన్నత మగు మామకీన 


తే. పదము దగం బొందంగల వని పరమపురుషుం, దతని యఖభిలషితార్థంబు లర్ధి నిచ్చి 
యతండు గనుంగొను చుండంగ నాత్మపురికి, గరుడగమనుండు వేంచేసెం గౌతుకమున. 291 


ప్రతి : అనఘ+ఆత్మ!= పుణ్యాత్మా; మథి= అటుపై; నీవు; యజ్ఞరూపుండు= యజ్ఞస్వరూపుడు; అనన్‌+తగు= అన 
యోగ్యమైన; నన్నున్‌= నన్ను సంపూర్ణ= నిండైన; దక్షిణంబులు +అగు= దక్షిణలుగల; మఖంబులచేతన్‌= యాగాలచేత; 
అర్చించి= పూజించి; సత్యంబులు +అగున్‌= యథార్జాలయినట్టి; ఇహసాఖ్యంబులు= భూలోక భోగాలు; అనుభవించి = 
పొంది; అంత్యకాలమున = తుది ఘడియలో; నన్నున్‌= నన్ను ఆత్మన్‌= మనసులో; తలంచుచున్‌= ధ్యానిస్తూ మటి= 
మజియు; సర్వలోక = అన్ని లోకాలచే; నమస్కతమును= నమస్మరించబదేదిన్ని; మహిన్‌= అవనిలో; పునర్‌ +అవృత్తి= 
మరలిరావడం; రహితంబున్‌= లేనిదిన్ని సప్త+బుషిమండల= సప్తర్షిమండలం కంటె; ఉన్నతము+అగు= ఎత్తున ఉన్నది 
అయిన; మామకీన= నాదైన; పదము= స్థానం; తగన్‌= యథోచితంగా; పొందన్‌+కలవు= చేరగలవు; అని= అని; 
పరమపురుషుండు= ఆ విష్ణువు; అతని= ఆ ధ్రువునిచే; అభిలషిత= కోరబడిన; అర్థంబులు= వరాలు; అర్ధిన్‌= ప్రీతితో; 
ఇచ్చి= ప్రసాదించి; అతండు= ఆ ధ్రువుడు; కనుంగొనుచున్‌+ఉండన్‌= చూస్తూ ఉండగానే; గరుడగమనుండు= గరుత్మంతుడి 
మీద పయనించే విష్ణువు; కౌతుకమునన్‌= వేడుకగా; ఆత్మపురికిన్‌= తన నగరికి; వేంచేసెన్‌= వెల్లిపోయాడు. 

తా: పుణ్యశీలీ! ఆ తర్వాత నువ్వు యజ్ఞశరీరధారినైన నన్ను విరివిగా దక్షిణలిచ్చే ఎన్నోయాగాలచేత యజిస్తావు. నిజమైన 
ప్రాపంచిక సౌఖ్యాలన్నిటిని అనుభవిస్తావు. చివరిక్షణాల్లో నన్నే మనస్సున స్మరించుకుంటావు. సమస్తజనులు చేతులెత్తి 
మోకరిల్లేది, ఇహలోకంలోకి మళ్లి తిరిగి రాలేనిది, బుషిమండలంకంటే పైన ఎత్తున ఉన్న ఆ పరంధామాన్ని తగిన 
సమయంలో చేరుకోగలవు అని ఆ విష్ణుమూర్తి ధ్రువుడు కోరిన కోరికలను తీర్చాడు. అలా ఆ ధ్రువుడి కళ్ల ముందే గరుడ 
వాహనం ఎక్కి సంతోషంగా తన వైకుంఠపురికి తరలి వెళ్తాడు. 


తే. అంత ధ్రువుందునుం బంకేరుహాక్ష పాద, కమలసేవోపపాదితఘనమనోర 
థములం దనరియుం దనదు చిత్తంబులోనం, దుష్టిం బొందక చనియె విశిష్టచరిత! 292 


ప్రతి : విశిష్టచరిత= ప్రత్యేకమైన ప్రవర్తనం కల ఓ విదురా!; అంతన్‌= అంతలో; ధ్రువుండునున్‌= ధ్రువుడూ; పంకేరుహ+ 
అక్ష= ఆ పుండరీకాక్షునియొక్క పాదకమల= పద్మాలవంటి చరణాలయొక్క 'సేవా= పరిచర్యచే; ఉపపాదిత= చక్కగా 


[14క4 శ్రీమహాభాగవతము 


పొందచేయబడిన; ఘన= గొప్పవైన; మనస్‌+రథములన్‌= కోరికలతో; తనరియున్‌= ఒప్పి ఉండికూడా; తన +చిత్తంబులోనన్‌= 
తన మనస్సులోపల; తుష్టిన్‌= సంతృప్తిని, పొందక= చెందక; చనియెన్‌= (తనరాచనగరికి) వెళ్లాడు. 

తా : ఓ విదుర! విశిష్టచరిత! ఆ ధ్రువుడుకూడా ఆ విష్ణుపాదకమలాల మీది భక్తివల్ల ఉత్తమవరాలు అందుకున్నప్పటికీ 
మానసిక సంతృప్తిలేకనే తిరిగి వెల్లిపోయాడు. 


క. అని మైత్రేయుండు ధ్రువుం డ, టనయము హరిచేం గృతార్జుం డైన విధం బె 
ల్లను వినిపించిన విదురుండు, విని మునివరుం జూచి పలికె వినయం బెసంగన్‌. 293 
ప్రతి : అని= అనిచెప్పి; మైత్రేయుండు= మైత్రేయముని; ధ్రువుండు= (ధ్రువుడు; అట్లు= ఆ మార్గాన అనయము= 
మిక్కిలిగా; హరిచేన్‌= హరివల్ల; కృత +అర్భుండు +ఐన +విధంబు = ప్రయోజనం పొందినవాడు అయిన క్రమం; ఎల్లను= 
ఆసాంతం; వినిపించినన్‌= వినిపింపజేయగా; విదురుండు= విదురుడు; విని= ఆకర్షించి; మునివరున్‌= మునిశ్రేష్టుడైన 
మైత్రేయుని; చూచి= ఆలోకించి; వినయంబు= వినమ్రత; ఎసంగన్‌= అతిశయించగా; పలికెన్‌= భాషించాడు. 
తా : ఇలా మైఖశ్రేయముని ధ్రువుడు భక్తి యోగమార్దాన విష్ణువుచే ధన్యుడైన వృత్తాంతం అంతా పూసగుచ్చినట్టు మొదటి 
నుంచి చివరిదాకా విదురుడికి వినిపించాడు. అది విన్న విదురుడు అతి వినమంగా మైత్రేయుణ్లి గూర్చి ఇలా పలికాడు. 
క. మునినాయక! విను కాముక, జనదుషాపంబు విష్ణుచరణాంబురుహా 
రృనమునిజనసంప్రాష్యము, ననంగల పంకేరుహాక్షు నవ్యయపదమున్‌. 204 
ప్రతి : మునినాయక! = మునిసత్తమా!; విను= ఆలకించు; కాముకజన = కామస్వభావంగల లోకులకు; దుస్‌+ప్రాపంబు= 
పొంద అలవికానిది; విష్ణు= వెన్నునియొక్క చరణ+అంబురుహ= పాదకమలాల; అర్చన= పూజించే; మునిజన= 
మునిలోకంచే; సంప్రాప్యమున్‌= పొందదగింది; అనన్‌+కల= అని చెప్పుకోగల; పంకేరుహ+అక్షున్‌= హరియొక్క 
అవ్యయపదమున్‌= శాశ్వతన్థానాన్ని... 
తా; మునిశ్రేష్టా! విను. కాముకులు పొందలేనిది, విష్ణుపాదసేవకులైన మునులు మాత్రమే చేరకల్లింది అని చెప్పుకునే 
ఆ నారాయణుని ధామాన్ని 


విశే ; కాముకజనము - భౌతిక సుఖాపేక్షగల మానవసమాజము. 


వ. పెక్కు జన్మంబులం గాని పొందరాని పదంబు దా నొక్కజన్మంబుననే పొందియుం దన మనంబునం 
దహప్రాప్తమనోరథుండ నని పురుషార్థవేది యైన దధ్రువుం డెట్లు దలంచె ననిన మైత్రేయుం డిట్లనియె. 
2095 

ప్రతి : పెక్కూ పలు; జన్మంబులన్‌+కాని= పుట్టుకలవలన గాని; పొందరాని= అందరాని; పదంబు= స్థానం; తాను= 
తాను (ధ్రువుడు); ఒక్క(జన్మంబునన్‌+ఏ = ఒక్కపుట్టువులోనే; పొందియున్‌= పొందికూడా; తన= తనయొక్క 
మనంబునందున్‌= ఆత్మలో; అప్రాప్త= సిద్ధించని; మనోరథుండన్‌+అని= కోరిక కలవాదడనని; పురుష+అర్థవేది+ఐన = 
పురుషార్ధతత్వజ్ఞుడైన; ధ్రువుండు= ధ్రువుడు; ఎట్లు= ఎలా తలంచెన్‌= భావించాడు; అనినన్‌= అని చెప్పగానే, మైత్రేయుండు= 
మైత్రేయుడు; ఇట్లు+అనియెన్‌= ఇలా తలంచాడు. 


చతుర్ధస్కంధము 145 


తా: ఎన్నో పుట్టుక లెత్తితేగాని పొందరాని ఆ విష్ణుపదాన్ని ధ్రువుడు ఒకే ఒక జన్మలోనే పొందాడు. ఆ (ధ్రువుడు 
పురుషార్థం తెలిసినవాడు. అయినా కోరిక తీరలేదని ఎందుకు అనుకున్నాడు? అనగానే మైత్రేయుడిలా సమాధానం 
పలికాడు. 


తే. అనఘ! పినతల్లి దన్నుం బల్మిన దురుక్తి, బాణవిద్ద్ధాత్ముం డగుచుం దద్భాషణములు 

చిత్తమందుం దలంచుటం జేసి ముక్తిం, గోరమికి నాత్మలో వగం గూరుచుందె. 206 
ప్రతి : అనఘ! = ఓ పుణ్యుడా!; పినతల్లి; తన్నున్‌= తనను గురించి; పల్మిన= వచించిన; దుస్‌+ఉక్తి= ప్రల్లదపుమాట లన్వే; 
బాణ = శరాలచేత; విద్ద= దెబ్బతిన్న ఆత్ముండు+అగుచున్‌= చిత్తం కలవాడవుతూ; తద్‌= ఆమె; భాషణములు= పలుకులు; 
చిత్తము+అందున్‌= ఎదలో; తలంచుటన్‌+చేసి= తలపోయడంవల్ల; ముక్తిన్‌= మోక్షాన్ని కోరమికిన్‌= కోరనందులకు; 
ఆత్మలో= అంతరంగంలో; వగన్‌= దుఃఖంతో; కూరుచుందెన్‌= కుమిలిపోయాడు. 
తా : పుణ్యుడా! పినతల్లి తనను ఉద్దేశించి పలికిన పారుష్యపు మాటలు అనే అమ్ములు గుచ్చుకున్న మనస్సు కలవాడై 
వాటినే స్మరించు కోవడంచేత, 'మోక్షాన్ని కోరుకోలేక పోయాననే చింతను మనస్సున పెట్టుకున్నాడు. 


వ. అంత నా ధ్రువుండు. 207 


ప్రతి : అంతన్‌= అంతలో; ఆ+(ధ్రువుండు= ఆ ధ్రువకుమారుడు... 
తా ; అంత ఆ ధ్రువుడు ఇలా చింతించాడు. 


చ. అనఘ! జితేంద్రియుల్‌ సుమహితాత్ములు నైన సనందనాదు లెం 

దనయ మనేకజన్మసముపార్ణితయోగసమాధింజేసి యె 

వ్వని చరణారవిందములు వారని భక్తి నెబుంగుచుందు, రా 

ఘనుం బరమేశు నీశు నవికారు నమేయు నజేయు నాద్యునిన్‌. 208 
ప్రతి : అనఘ!= ఓ పుణ్యాత్మా; జిత= జయించబడిన; ఇంద్రియుల్‌= ఇంద్రియాలు కల; సుమహిత= ప్రభావవంతమైన; 
ఆత్ములును+ఐన= హృదయాలు కల; సనందన +ఆదులు= సనందుడు మొదలైనవాళ్లు: ఎందున్‌= ఎక్కడనున్న, భక్తిన్‌= 
సేవతో), అనయము= ఎల్లప్పుడు; అనేకజన్మ= పలుపుట్టుకల్లో; సముపార్దిత= కూడబెట్టుకొన్న యోగసమాధిన్‌+చేసి= 
ఏకాగ్రమైన ధ్యానయోగం వల్ల; ఎవ్వని= ఏవానియొక్క చరణ +అరవిందాలు= పాదపద్మాలు; వారని= ఉడుగని; భక్తిన్‌= 
భక్తితో) ఎజుంగుచుందురు= గ్రహించుకుంటారో; ఆ ఘనున్‌= ఆ ఉన్నతుని; పరమేశున్‌= ఆ పరమేశ్వరుని; ఈశున్‌= 
ఈశ్వరుని; అవికారున్‌= మారుపాటులు లేనివాణ్ణి; అమేయున్‌= అపరిమితుని; అజేయున్‌= గెలువశక్యం కానివానిని; 
ఆద్యునిన్‌= తొలిదైవాన్ని... 
తా : ఇంద్రియ నిగ్రహులు, మహామహిములు అయిన సనందాది మునులు అద్దులేని భక్తితో ఏ చోటనైనా ఏ కాలంలో 
అయినా ఏ జన్మలోనైనా కొంతకొంతగా సంతరించి పెట్టుకున్న సమాధి యోగంవల్ల ఎవ్వరి పాదపద్మాల గురించి తెలుసు 
కోగల్డుతారో అలాంటి పరమేశుని, సర్వేశుని, నిర్వికారుని, అపరిమితుని, అజేయుని, ఆదిదేవుని, 


వ. ఏను షణ్మాసంబులు భజియించి తత్పాదపద్మచ్చ్భ్చాయం బ్రాపించియు భేదదర్శనుండ నైతి; నక్కటా! 
యిట్టి భాగ్యహీనుందనైన యేను భవనాశకుందైన యతనిం బొడంగనియు నశ్వరంబులైన కామ్యంబు 


146 శ్రీమహాభాగవతము 


లఅడిగితి; నిట్టి దౌరాత్యం బెందేనిం గలదే? తమ పదంబులకంటె నున్నత పదంబు నొందుదునో యని 
సహింపజాలని యీ దేవతలచేత మదీయ మతి గలుషితం బయ్యెంగాక! నాండు నారదుం డాడిన మాట 
తథ్యం బయ్యె; నతని వాక్యంబు లంగీకరింపక యే నసత్తముందనై స్వష్నావస్థలం బొందిన వాండు దైవికంబైన 
మాయం జెంది భిన్నదర్శనుండగు చందంబున నె నద్వితీయుండ నైనను భ్రాతయను శత్రువుచేం బ్రాప్తంబైన 
దుఃఖంబు నొంది జగదాత్మకుండును, సుప్రసాదుండును, భవనాశకుండును నైన యీశ్వరు నారాధించి 
తత్రసాదంబు వడసియు నాయుర్విహీనుందైన రోగికిం బ్రయోగించు నౌషధంబుం బోలె నిరర్ధకంబులైన, 
నశ్వరంబులైన యీ కామితంబులు గోరితి నని వెండియు. 299 


ప్రతి : ఏను= నేను; షట్‌+మాసంబులు= ఆరునెలల పాటు; భజియించి= కొలిచి; తద్‌= ఆతని యొక్క పాదపద్మ+ఛాయన్‌= 
చరణసరోజాల నీడను; ప్రాపించియున్‌= పొందీ; భేద= అన్యమైన; దర్శనుండన్‌+ఐతిన్‌= దృష్టి సారించినవాడను అయ్యాను; 
అక్కటా! = అయ్యో; ఇట్టి= ఇలాంటి; భాగ్యహీనుండను+ఐన= మందభాగ్యుడనైన; ఏను= నేను; భవనాశకుండు +ఐన = 
సంసారలంపటాన్ని హరింపచేసే; అతనిన్‌= ఆ ఘనుని; పొడంగనియున్‌= దర్శించికూడా; నశ్చ్వరంబులు+ఐన = అశాశ్వతమైన; 
కామ్యంబులు= వరాలు; అడిగితిన్‌= కోరాను; ఇట్టి= ఇలాంటి; దౌరాత్యంబు= చెడుగుతనం/దౌర్భాగ్యం; ఎందు +ఏనిన్‌= 
ఎక్కడనైనా; కలదే= ఉంటుందా; తమ= తమయొక్క పదంబులకంటెన్‌= స్థానాలకంటే; ఉన్నతపదంబున్‌= ఎత్తెన పదవిని; 

ఒందుదునో+అని= పొందుతానో, అని; సహింపన్‌+చాలని= ఓర్వలేని; దేవతలచేతన్‌= ఈ దేవుళ్లచే; మదీయ = 
నాదైన; మతి= బుద్ధి కలుషితంబు +అయ్యెన్‌+కాక= కలగబాజిపోయిందేమో; నాందు= ఆ దినాన; నారదుందు = నారదముని; 
ఆడినమాట = పల్మినవాక్కు తథ్యంబు +అయ్యెన్‌= నిజమయింది; అతని వాక్యంబులు = అతడి వాక్కులు; అంగీకరింపక= 
ఒప్పుకొనక; ఏన్‌= నేను; అసత్తముండను+ఐ= అల్పుడినై స్వప్న+అవస్థలన్‌= కలల అనుభూతి దశలో; పొందినవాందడు= 
చిక్కినవాడు; దైవికంబు+ఐన = దైవసంప్రాప్తం అయినట్టి మాయన్‌+చెంది= మాయను పొంది; భిన్నదర్శనుండు +అగు = 
వేరుచూపు కలవాడగు; చందంబున = విధంగా; నేన్‌= నేను; అద్వితీయుండను +ఐనను= రెండవది లేని వాదనే అయినా; 
భ్రాత+అను= సోదరుడు అనే; శత్రువుచేన్‌= పగవాడిచే; ప్రాప్తంబు+ఐన= లభ్యమైన; దుఃఖంబున్‌= ఆర్తిని, ఒంది= 
పొంది; జగద్‌+ఆత్మకుండునున్‌= విశ్వాత్మరూపుడూ; సుప్రసాదుండును = సుప్రసన్నుడూ; భవనాశకుండునున్‌= సంసారాన్ని 
నశింప చేసే సెవాడున్న్యూ ఐన= అయినట్టి; ఈశ్చరున్‌= విష్ణుని; ఆరాధించి= భజించి; తద్‌= ఆ విష్ణుమూర్తి; ప్రసాదంబు= 
అనుగ్రహం; పడసియున్‌= సంపాదించిన్ని ఆయుస్‌= వయస్సు; విహీనుండు+ఐన = తీరిపోయినవాదైన; రోగికిన్‌= జబ్బు 
పడ్డవాడికి; 'ప్రయోగించు= ఉపయోగించే; బెషధంబున్‌+పోలె= మందువలె; నిరర్ధకంబులు+ఐన = కొరగానివైన; 
నశ్వరంబులు+ఐన= రూపు నశించేవైన; కామితంబులు= వాంఛితాలు; కోరితిన్‌= అభిలషించాను; అని= అనిచెప్పి; 
వెండియున్‌= మళ్లీ... 


తా : నేను ఆరు మాసాలు మాత్రమే సేవించి మహాయోగసాధనతో ఆ హరి పాదపద్మాల నీడను ఆశయించగలిగాను. 
అయినా అన్యదృష్టితోనే ఉన్నాను. అయ్యో! ఇలాంటి దురదృష్టవంతుణ్ణి నేను. భవబంధాలను తెగ్గొట్టే ఆ నారాయణుని 
కన్నారా చూచి అశాశ్వతమైన వరా లడిగాను. ఇలాంటి దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? తమ తమ ఉనికి పట్టుకంటే 
ఉచ్చదశకు చేరుకుంటా ననే అక్కసుతో దేవతలు నా బుద్దిని వ్యాకులపరిచారేమో! ఆనాటి నారదముని వాక్కులన్నీ యథార్థ 
మయ్యాయి. ఆ ముని మాటలు పెడచెవిన పెట్టిన నేను నీచుణ్జి. స్వాప్పికావస్థానుభూతిలో ఉన్నవాడు, దైవికమైన 


చతుర్ధస్కంధము 14/7 


మాయచేత అన్యదృష్టిని పోయేవిధంగా నేనూ అపరభావం లేదని తెలిసీ అన్నదమ్ముడనే విరోధిత్వంతో వ్యథపొందాను, 
లోకస్వరూపుడూ, సుప్రసాదుడూ, సంసారతాపం తొలగించేవాదూ, అయిన ఈశ్వరుని కొలిచి ఆ దేవుడిదయను కూడ 
పొందగలిగాను. ఆయుర్ధాయం మూడిన రోగి చికిత్సను వలె ఎందుకూ పనికిమాలిన, అస్థిరమైన వరాలడిగాను అని 
మైత్రేయుడు చెప్పి మళ్లీ 


విశే : భేద దర్శనుడనయి : (ధ్రువుడు - తల్లిమీది కోపంతో తపస్సుచేశాడు. తాను వేరు తల్లి వేరు - అనే భేదజ్ఞానం 
తొలగిపోలేదు. తనయందు సకలభూతములందు - ఒక భంగి అనే సమహితత్వం - (ధ్రువునిలో రాలేదు. అందుకు తగ్గట్లే 
వరం లభించింది. అదీ (ధ్రువుని బెంగ. 


మ. ధనహీనుండు నృపాలుం జేరి మిగులన్‌ ధాటిన్‌ ఫలీకార మి 
మ్మని యర్ధించిన రితి ముక్తిఫలదుం దైనట్టి పంకేజలో 
చనుండే చాలం బ్రసన్నుందైన నతనిన్‌ సాంసారికం బర్ధిం గో 
రిన నావంటి విమూఢమానసులు ధాత్రింగల్లిరే యెొవ్వరున్‌? 800 


ప్రతి : ధనహీనుండు= బీదవాడు; నృపాలున్‌= భూపతిని; చేరి= సమీపించి; మిగులన్‌= మీరిన; ధాటిన్‌= ఉద్ధతితో; 
ఫలీకారము = పొట్టుగల ధాన్యపు గింజలను; ఇమ్ము+అని= దానం చేయమని; అర్థించినరీతి= వేడిన చందాన; 
ముక్తిఫలదుండు +ఐనట్టి= మోక్షాన్ని ప్రతిఫలంగా ఇచ్చేవాడు అయినట్టి; పంకేజలోచనుండు+ఏ= పద్మనేత్రుడైన విష్ణువే; 
చాలన్‌= తృప్తికరంగా; ప్రసన్నుండు+ఐనన్‌= సుముఖుడు కాగా అతనిన్‌= ఆ భగవానుని; సాంసారికంబు= భవసంబంధాన్ని; 
అర్ధిన్‌= ప్రీతితో; కోరిన= కామించిన; నా వంటి= నను బోటి; విమూఢ మానసులు= అతిమందమతులు; ఎవ్వరున్‌= 
ఎవ్వరైనా ధాత్రిన్‌= భూమిమీద; కల్లిరి+ఏ= పుట్టారా? 

తా : మహారాజును ఆశ్రయించిన నిరుపేద మితిమీరిన అహంతో ధాన్యం గింజల్ని దానం చెయ్యమని కోరినట్లుంది నా 
స్థితి. మోక్షఫలాన్ని ప్రతిఫలంగా ఇవ్వగల ఆ విష్ణువే తనివితీరా ప్రత్యక్షమయ్యాడు. కాగా ఆ దేవుణ్ణి ప్రాపించికమైన 
కోరికలు ప్రసాదించమని వేడాను. నా వంటి వట్టి తెలివి తక్కువ దద్దమ్మ ఎవరైనా ఈ మట్టిమీద పుట్టి ఉంటారా? ఉండరని 
భావం. 


+ ధ్రువుండు మరల దన పురంబునకు వచ్చుట 1 


బ్ర 


అని యిట్లు చింతించె ననుచు నమ్మైత్రేయముని విదురునకు నిట్లనియెం దండ్రి! 
కమనీయహరిపాదకమలరజోల£_ భిసంస్కృతశరీరులును యాదృచ్చికముగ 
సంప్రాప్తమగు దాన సంతుష్టచిత్తులై వణలుచు నుండు మీ వంటి వారు 

దగ భగవత్పాదదాస్యంబు దక్కంగ నితర పదార్థంబు అడందలందు 


తే. మజచియును గోర నొల్లరు మనుచరిత్ర!, తవిలి యిట్లు హరిప్రసాదంబు నొంది 

మరలి వచ్చుచు నున్న కుమారు వార్తం, జారుచే విని యుత్తానచరణుం డపుడు. 801 
ప్రతి : అని= అని; ఇట్లు= ఈ విధంగా; చింతించెన్‌= పరితపించాడు; అనుచున్‌= అంటూ; ఆ+మైశ్రేయముని= ఆ 
మైశ్రేయమహర్ని విదురునకున్‌= విదురుడికి; ఇట్లు= ఇలా; అనియెన్‌= చెప్పాడు; తండ్రి!= నాయనా!; కమనీయ= 


148 శ్రీమహాభాగవతము 


ఇంపైన; హరి= విష్ణువుయొక్క పాదకమల= పాదారవిందాలయొక్క రజస్‌= ధూలిచే; అభిసంస్కృత శరీరులును = 
అలంకరింపబడిన శరీరాలు కలవారు; యాదృచ్చికముగన్‌= ఆకస్మికంగా, అప్రయత్నంగా? సంప్రాప్తము+అగుదానన్‌= 
దొరకినదానివల్ల; సంతుష్ట= సంతృప్పిపడ్డ; చిత్తులు+ఐ= మనస్సులు కలవారై; వజలుచున్‌+ఉండు= ఒప్పుతూ ఉండదే; మీ 
వంటివారు= మీ బోటివారు; తగన్‌= తప్పనిసరిగ; భగవత్‌= శ్రీవిష్ణువుయొక్క పాదదాస్యంబు= చరణసేవ; తక్కంగన్‌= 
మినహాయింపుగా; ఇతర పదార్థంబులు = అన్యవస్తువుల్ని ఎడందలన్‌+అందున్‌= ఎదల్లోను; మజచియున్‌= పొరపడి; 
కోరన్‌= వాంభఛించుటకు; ఒల్లరు= ఇష్టపడరు; మనుచరిత్ర= మనువుయొక్క్మనడవడివంటి నడవడి కలవాడా!; తవిలి = 
సక్తమయి; ఇట్లు= ఈ రీతిగా హరిప్రసాదంబున్‌= విష్ణువు అనుగ్రహాన్ని ఒంది= పొంది; మరలి= తిరిగి వెనక్కి 
వచ్చుచున్‌+ఉన్న= చనుదెంచుతున్ను కుమారు= కొడుకుయొక్క వార్తన్‌= వృత్తాంతాన్ని చారుచేన్‌= గూఢచారివల్ల; విని= 
ఆకర్షించి; ఉత్తానచరణుండు = ఉత్తానపాదుడు; అపుడు= ఆ సమయంలో. 

తా : అంటూ ఆ ధ్రువుడు దుఖపద్దాడు. ఆ మైత్రేయముని విదురుడితో ఇలా చెప్పాడు. మనోహరమైన శ్రీహరి పదపద్మరేణువులచే 
సంస్కరింపబడిన శరీరాలు గలవారు. అనుకోకుండా లభించిన దానివలన, తృప్తి పడుతూ సంతోషంగా జీవిస్తుంటారు. 
అలాంటి మీ బోటివాళ్లు ఆ వెన్నుని పాదపద్మసేవ తప్ప మిగతావాటిని తలవనైనా తలవరు సరికదా మరొకదానిని దేనినీ 
పొరపాటున కూడ ఇచ్చగించరు. మనువు వర్తనవంటి నడవడి కలవాడా! ఈ రీతిని విష్ణదయను పొందిన తన కన్న 
కొడుకు (ధ్రువుడు తిరిగివస్తున్నవార్తను ఉత్తానపాదుడు చారునివల్ల విన్నాడు. ఆ సమయంలో. 


వ. మనమున నిట్లని తలంచె. 3802 
ప్రతి : మనమునన్‌= మనస్సున; ఇట్లు+అని= ఇలాగని; తలంచెన్‌= ఆలోచించాడు. 
తా : మనసులో ఇలా అనుకున్నాడు. 


క. చచ్చిన వారలు గ్రమ్మజ, వచ్చుటయే కాక యిట్టి వార్తలు గలవే? 

నిచ్చలు నమంగళుండ నగు, నిచ్చట మథటి నాకు శుభము లేల ఘటించున్‌. 38038 
ప్రతి : చచ్చినవారలు= మరణించినవాళ్లు; (క్రమ్మజణ= మరల; వచ్చుటయే= రావదడమే?; కాక= అలా కానప్పుడు; ఇట్టి= 
ఇటువంటి; వార్తలు= వృత్తాంతాలు; కలవే= ఉంటాయా?; నిచ్చలున్‌= ఎల్లకాలం; అమంగళుండన్‌ +అగున్‌= అశుభాన్ని 
కల్గించే వాడినైన; ఇచ్చటన్‌= ఇక్కడ; నాకున్‌= నాకు; ఇచ్చటన్‌= ఇక్కడ; శుభములు = క్షేమాలు; ఏల ఘటించున్‌= ఎలా 
సంభవిస్తాయి. 
తా : ప్రాణం పోయినవాళ్లు మళ్లీ తిరిగి రావడమా? అదే కాక ఇలాంటి వృత్తాంతాలు ఎక్కడన్నా జరిగి ఉంటాయా? 
ఎపుడూ మేలు ఎరుగనట్టి నాకు అంతటి శుభాలు వాటిల్లుతాయా? 


క. అని విశ్వసింపకుండియు, మనమున నా నారదుండు “గుమారుండు వేగం 
బునం రాంగలల” దనుచును బలి, కిన పలుకులు దలంచి నమ్మి కృతకృత్యుందై. 804 


ప్రతి :; అని= అనియోచించి; విశ్వసింపక= నమ్మక; ఉండియున్‌= ఉన్నప్పటికిన్ని మనమునన్‌= హృదిలో; ఆ+ 
నారదుండు= ఆ నారదముని; కుమారుండు= నీ సుతుడు; వేగంబునన్‌= అతిత్వరలో; రాంగలందడు= తిరిగివస్తాడు; 


చతుర్ధస్కంధము 149 


అనుచును= అంటూ; పలికిన= మాటాడిన; పలుకులు= వచనాలు; తలంచి= స్మరించి; నమ్మి= విశ్వసించి; 
కృతకృత్యుండు+ఐ= ధన్యత నొందినవాడై... 


తా :; అని ఆలోచించాడు నమ్మకం కుదర లేదు. అయినా 'అతి తొందరలో నీ కుమారుడు తిరిగి రాగలడు అన్న 
నారదముని మాటలు గుర్తుకు వచ్చాయి. ఆ మాటలమీద గురి ఏర్పడింది. కృతార్ధత సమకూరిన వాడయ్యాడు. 


క. తన సుతుని రాక సెప్పిన, ఘనునకు ధనములును మౌక్తికపు హారములున్‌ 
మన మలర నిచ్చి తనయునిం, గనుంగొను సంతోష మాత్మం గడలుకొనంగన్‌. 805 


ప్రతి : తన= తనయొక్క సుతుని= కొమరుని; రాక= ఆగమనవార్త; చెప్పిన= తెలిపిన; ఘనునకున్‌= ఆ గొప్పవాడికి; 
ధనములును= ధనాలను; మౌక్తికపుహారములున్‌= ముత్యాలసరుల్ని మనము= ఎద; అలరన్‌= మోదిల్లగ్యా ఇచ్చి= 
కానుకలుగా ఇచ్చి; తనయునిన్‌= పుత్రుని; కనుంగొను= చూడాలనే; సంతోషం= ఆనందం; ఆత్మన్‌= అంతరంగంలో; 
కడలు కొనంగన్‌= వ్యాపించగా... 


తా : తన కొడుకు వస్తున్నాడనే శుభవార్తను తెచ్చిన ఆ ఘనుడికి (చారుడికి) ధనాన్ని ముత్యాలపేరులను మనస్సు 
హర్షిల్లగా కానుకలుగా ఇచ్చాడు. తన పుత్రుణ్ణి చూడాలనే ఆనందంలో లోపల చుట్టుముట్టుగా 


సీ వలను మీటిన 'సైంధవంబులం బూస్చిన కనకరథంబు నుత్మంఠ నెక్కి 
బ్రాహ్మణకులవృద్ధబంధుజనామాత్యపరివృతుం దగుచు విస్ఫురణ మెరసి 
బ్రహ్మనిర్జాషతూర్యస్వన శంఖకాహళవేణురవము లఅందంద చెలంగ 
శిబిక లెకియు విభూషితలై సునీతి సురుచు, లుత్తముండు నారూఢి నదవం 


తే. గరిమ దీపింప నతిశీఘ్రగమన మొప్ప, నాత్మనగరంబు వెలువడి యరుగుచుంది 
బలసి నగరోపవన సమీపంబునందు, వచ్చు ధ్రువుం గని మేదినీశ్చ్వరుండు నంత. 306 


ప్రతి : వలను మీటిన= ఒప్పిన; సైంధవంబులన్‌= మేలుజాతి గుర్రాలను; పూస్పిన= కట్టిన; కనకరథంబున్‌= బంగరు 
రథాన్ని ఉత్మంఠన్‌= కొడుకును చూడాలనే ఆత్రంతో; ఎక్కి= అధిరోహించి; బ్రాహ్మణ = భూసురులతోనూ; కులవృద్ధ= 
వంశపెద్దలతోను; బంధు= చుట్టపక్కాలతోను; అమాత్య = మంత్రులతోనూ; పరివృతుండు +అగుచున్‌= చుట్టబడినవాదవుతూ; 
విస్ఫురణన్‌= రీవితో కదలుటచే; మెరసి= ఒప్పి; బ్రహ్మ= వేదమంత్రాలయొక్క నిర్షోష= మహాస్వరాలు; తూర్యస్వన= 
వాద్యాల మోతలు; శంఖ= శంకువు; కాహళ= బాకా; వేణు= పిల్లనగ్రోవి వంటి ఊదువాద్యాలయొక్క రవములు= 
నాదాలు; అందంద= మథఠి మథి; చెలంగన్‌= మోగగా; శిబవికలు= పల్లకీలు; ఎక్కియున్‌= ఆరోహించి; విభూషితలు +ఐ = 
నగలతో విశేషంగా అలంకరించబడినవారై; సునీతి= కన్నతల్లి సునీతిన్ని; సురుచి= సురుచిన్ని ఉత్తముండున్‌= ఉత్తముడూ; 
ఆరూధఢిన్‌= ప్రశస్తంగా; నడవన్‌= వెంటవెడలగా? గరిమ= గౌరవం; దీపింపన్‌= ప్రకాశించగా; అతి శీఘ్రగమనము= 
వడివడిపోక; ఒప్పన్‌= తగగా; ఆత్మనగరంబున్‌= తనపురినుంచి; వెలువడి= బయలుదేరి; బలసి= కలియగూడి; 
అరుగుచున్‌+ఉండి= పోతూ ఉండి; నగర= పట్టణం యొక్క ఉపవన= తోటకు; సమీపంబు+అందున్‌= చేరువన; 
వచ్చు= వస్తున్నట్టి; ధ్రువున్‌+కని= (ధ్రువుణ్జి కాంచి; మేదినీ+ఈశ్వరుండున్‌= భూకాంతుడును; అంతన్‌= అంతట. 


150 శ్రీమహాభాగవతము 


తా : ధ్రువుడికై ఎదురు చూపులుచూస్తున్న ఉత్తానపాదుడు కొడుకును చూడాలనే ఉబలాటంతో ఉత్తమజాతి అశ్వాలను 
కట్టిన పసిడి తేరును ఎక్కాడు. కులవృద్దులు, బంధువర్గం, మంత్రులు దానిచుట్టువారు రాసాగారు. వేదమంత్ర ఘోషలు, 
శంఖం, బాకా, వేణువువంటి ఊదే వాద్యాల ధ్వనులు, మంగళ వాద్యాలమోతలు పిక్కటిల్లాయి. నగలు సింగారించుకుని 
పల్లకీలు ఎక్కివచ్చిన సునీతి, సురుచి, ఉత్తముడితో కూడ వెంటపోయారు. ఇలా అట్టహాసంతో ఆ పట్టణం పొలిమేరల్లో 
అంతా కలియగూడి వేగవంతంగా వెళుతూ నగర ఉద్యానవనం దరిగా వస్తున్న ధ్రువుణ్ణి చూసి ఆ రాజు స్వయంగా. 


చ. అరదము డిగ్గి (ప్రేమ దొలంకాడ ససంభ్రముందై రమామనో 

హరచరణారవిందయుగళార్చననిర్దళితాఖీలాఘు నీ 

శ్వరకరుణావలోకనసుజాతసమ([గ్రమనోరథున్‌ సుతుం 

గర మనురక్తి దాసి పులకల్‌ ననలొత్తంబ్రమోదితాత్ముందై. 807 
ప్రతి : అరదము= రథం; డిగ్గి= దిగి; ప్రేమ= అనురక్తి తొలంకాదడన్‌= అతిశయించగా; ససంభ్రముండు +ఐ= తత్తరపాటుతో 
కూడినవాడై; రమామనోహర= లక్ష్మి మనస్సు కొల్లగొట్టిన హరియొక్క చరణ +అరవింద= పదపద్మాలయొక్క యుగళ= 
జంటయొక్క అర్చన = పూజచే; నిర్ద్ణలిత= పూర్తిగా చీల్చబడ్డ; అఖీల= సమస్తమైన; అఘున్‌= పాపాలు కలట్టి, ఈశ్వర = 
దేవుడియొక్క కరుణ= దయతోకూడిన; అవలోకన = దృష్టులతో; సుజాత= సంభవించిన; సమగ్ర= సంపూర్ణమైన; మనోరథున్‌= 
కోరికలుగలట్టి; సుతున్‌= తనయుని; కరము= మిక్కిలి; అనురక్తిన్‌= కూరిమితో; డాసి= సమీపించి; పులకల్‌= రోమాంచాలు; 
ననలు+జఒత్తన్‌= మొగ్గతొడుగగా; ప్రమోదిత= సంతోషపెట్టబడిన; ఆత్ముండు+ఐ= మనస్సు కలవాడై... 
తా : కొడుకును చూచి పొంగిన మమకారంతో ఉత్సహించి గబగబా రథం దిగాడు. విష్ణుపదసేవతో పాపాలన్ని పోగొట్టు 
కున్నవాడు, ఈశ్వరానుగ్రహంతో అన్ని కోరికలు తీరినవాడు తన కొడుకు అని పులకించి పోయాడు. ఆ ఆనంద పారవశ్యంలో 


తే. బిగియంగౌంగిటంజేర్చి నెమ్మొగము నిమిరి, శిరము మూర్మొని చుబుకంబు చేతంబుణికి 
యవ్యయానందబాప్పధారాభిషిక్తుం, జేసి యాశీర్వదింప నా చిరయశుందు. 808 
ప్రతి : బిగియన్‌= గట్టిగా కౌగిటన్‌+చేర్చి= ఆలింగనంచేసి; నెజటి+మొగము= నిండు మోమును; నిమిరి= తడిమి; 
శిరము= తలను; మూర్మొని= ఆఘ్రాణించి; చుబుకంబు= గడ్డం; చేతన్‌= చేతితో; పుణికి= (మునివేళ్లతో) పట్టుకొని; 
అవ్యయ= క్షయం కాని; ఆనంద= సంతోషంతో కూడిన; బాష్పధారా= అ(శుప్రవాహంతో; అభిషిక్తున్‌ చేసి= తడిపివేసి; 
ఆశీర్వదింపన్‌= దీవించగా; ఆ+చిరయశుండు = బహుకాలంగా కీర్తిమంతుడైన (ఆ ధ్రువుడు)... 
తా: ఆ రాజు గట్టిగా కవుగలించుకున్నాడు. ముఖమంతా నిమిరాడు. తలను మూచూచాడు. గడ్డాన్ని చేతి మునివేళ్లతో 
పట్టుకున్నాడు. మోదించాడు. ఆ కన్నీటి ధారాపాతంలో ముంచెత్తాడు దీవించాడు. అప్పుడు శాశ్వత యశోవంతుడైన ఆ 
ధ్రువుడు 


క. జనకుని యాశీర్వచనము, లనయముం గైకొని ప్రమోదియై తత్పదముల్‌ 
దన ఫాలతలము సోంకంగ, వినతులు గావించి భక్తివిహ్వాలుం డగుచున్‌. 309 


ప్రతి : జనకుని= తండ్రియొక్క ఆశీర్వచనములు= దీవనలు; అనయమున్‌= మరి మరిగ్గా; 3కొని= అందుకొని; ప్రమోది+ఐ= 
మరింత హర్షించినవాదై తద్‌+పదముల్‌= ఆ తండ్రిపాదాలు; తన= తనయొక్క ఫాలతలము= నుదుటిభాగం; 


చతుర్ధస్కంధము 15] 


సోంకంగన్‌= తాకునట్లుగ్యాా వినతులు= ప్రణతులు; కావించి= ఒనర్చి; భక్తిన్‌= (తండ్రి) అనురక్తిచే; విహ్వలుండు అగుచున్‌= 
పరవశుదవుతూ. 


తా; తండ్రి ఆశీస్సులు పదే పదే అందుకున్నాడు. ఆ సంతోషం పట్టలేకపోయాడు. కన్నతండ్రి అడుగులకు తన నొసలు 
అంటేటట్లుగా నమస్కరించాడు. తండ్రి సేవలో తన్మయుడై పోయాడు. 


విశే :; ధ్రువుడు మునుపు తండ్రివలన పొందిన అవమానాన్ని స్మరింపకపోవటం గమనింపదగిన విషయం. 


తే. అంతనా సజ్జనాగ్రణియైన (ధ్రువుండు, దల్లులకు భక్తివినతులు దగ నొనర్చి 
సురుచికిని మొక్క నర్భకుం జూచి యెత్తి, నగుమొగంబున నాలింగనంబు లస 310 


ప్రతి : అంతన్‌= ఆ పిమ్మట; ఆ+సద్‌+జన +అగ్రణి+ఐన = సత్పురుషుల్లో ముందుందేవాడు అయిన; ధ్రువుండు= ధ్రువుడు; 
తల్లులకున్‌= ఇద్దరు అమ్మలకు; భక్తిన్‌= వినయంతో; వినతులు = ప్రత్యేకించి నమస్కతులు; తగన్‌= యుక్తంగా; ఒనర్చి= 
కావించి; సురుచికిని= మారుతల్లి అయిన సురుచికి; మొైొక్కన్‌= వంగి దణ్ఞం పెట్టగా; అర్భకున్‌+చూచి= ఆ బాలకుణ్సి 
చూసి; ఎత్తి= పైకెత్తి నగుమొగంబునన్‌= నవ్వు మొగంతో; ఆలింగనంబు +చేసి= కౌగిలించుకొని. 


తా : ఆవల మంచివాళ్లల్లో ముందటివాడైన ధ్రువుడు తల్లులిద్దరికీ వినముడై మొక్కాడు. సురుచికి వేరుగా నమస్కరించాడు. 
ఆమె కుమారుణ్ణి అలా చూసి పైకి ఎత్తి, నవ్వుతూ అక్కున చేర్చుకుంది. 


స్ప కరమొప్ప నానందగద్గదస్వరమున జీవింపు మనుచు నాశీర్వదించె; 
భగవంతుండెవ్వనిపై మైత్రి వాటించు సత్కృపానిరతిం బ్రసన్నుండగుచు 
నతనికిం దమయంత ననుకూలమై యుండు సర్వభూతంబులు సమతం బేర్చి; 
మహిం దలపోయ నిమ్నప్రదేశమునకు ననయంబుంజేరు తోయములపగిదిం 


తే. గానఘనున మహాత్ముని గారవించె, సురుచి పూర్వంబు దలంపక సుజనచరిత! 
విష్ణు భక్తులు ధరను బవిత్రు లగుట, వారి కలుగరు ధరణి నెవ్వారు మజియు. తక్షక 


ప్రతి : కరము= మిక్కిలి; ఒప్పన్‌= ఒప్పినట్టి ఆనంద= సంతోషంవల్ల; గద్దద= బొంగురుపోయిన; స్వరమునన్‌= ధ్వనితో; 
జీవింపుము= నూరేళ్లు బతుకు; అనుచున్‌= అంటూ; ఆశీర్వదించెన్‌= ఆశీర్వాదం పలికింది; తలపోయన్‌= తలచుకోగా; 
నిమ్నప్రదేశమునకున్‌= పల్లపుతావునకు; అనయంబున్‌= ఎప్పుడున్న్యూ చేరు= ప్రవేశించే) తోయములపగిదిన్‌= 
జలాలమాదిరిగాా భగవంతుండు= హరి; ఎవ్వనిపై= ఎవ్వరిమీద; సత్‌+కృపానిరతిన్‌= మంచిదయయందలి; నిరతిన్‌= 
శ్రద్ధతో; ప్రసన్నుండు +అగుచున్‌= నిర్మలుడు అవుతూ; మైత్రి= చెలిమి; పాటించున్‌= కావించునో; అతనికిన్‌= అతనికి; 
మహిన్‌= ఈ భూప్రపంచంలోని; సర్వభూతంబులున్‌= సమస్తజీవసముదాయమున్నుు సమతన్‌= సమభావనతో); పేర్చి= 
వర్ధిల్లి; తమ+అంతన్‌= తమంత తాముగా; అనుకూలము +ఐ+ఉండున్‌= అనుకూల్యం కలిగి వుంటాయి; కాన = కాబట్టి; 
ఘనున్‌= మహనీయుదైన; ఆ+మహా+ఆత్మునిన్‌= గొప్ప మనస్సుగల ఆ ధ్రువుణ్ణి సుజన చరిత్ర= సాధుజన ప్రవర్తనుడ!విదుర); 
సురుచి= సురుచి; పూర్వంబు= గతం; తలంపక= స్మరించక; గారవించెన్‌= (ధ్రువుని) లాలనచేసింది; విష్ణుభక్తులు= 
దైవభక్తులు; ధరను = క్షితిలో; పవిత్రులు +అగుటన్‌= వ్రతశౌచాదులచే పరిశుద్దాత్ము లవడంవల్ల; ఎవ్వారు= ఎవ్వరున్ను 
ధరణిన్‌= భూతలంలో; వారికిన్‌= ఆ భక్తులకు; అలుగరు= కోపించరు; మజియున్‌= మరిన్నీ. 


152 శ్రీమహాభాగవతము 


తా : ఆ సురుచి సంతోషాతిరేకంవల్ల బొంగురుపోయిన గొంతుతో “వందేళ్లు జీవించు” అంటూ దీవించింది. నీరు పల్లం 
వైపుకి ప్రసరించే విధాన ఆ భగవంతుడు వాత్సల్యంతో ఎవరిపట్ల మిత్రభావంతో ఉంటాడో, ఎవరిమీద దయ చూపి 
ప్రసన్నుడవుతాడో వాని పట్ల ఈ భూమిలోని సర్వ ప్రాణికోటి తనంతాతానే మిక్కిలి అనుకూలంగా వుంటుంది. అలాంటిదే 
సురుచిన్ని ఆమె వెనకటి వృత్తాంతాన్ని తలవకనే ఆ 'ధ్రువుడి ఘనతపై ప్రీతి చూపింది. ఈ నేలమీది విష్ణుభక్తి నిండినవారు 
పరిశుద్దాత్ము లవడంవల్ల వాళ్లపై ఎవరూ కోపంతో ఉండరు. 


వ. కావున నుత్తముండును (ధ్రువుండును (బ్రేమవిహ్వలు లగుచు నన్యోన్యాలింగితులై పులకాంకురాలం 
కృతశరీరులై యానందబాప్పముల నొప్పి; రంత సునీతియుం దన ప్రాణంబుల కంటెం బ్రియుండైన సుతు 
నుపగూహనంబు సేసి తదవయవస్పర్శనంబుచేత నానందంబు నొంది విగతశోక యయ్యె; నప్పుడు 
సంతోషబాప్పధారాసిక్తంబులై చనుంబాలునుంగురిసె నంత. 3౩12 
ప్రతి : కావునన్‌= కాబట్టి; ఉత్తముండును= ఉత్తముడూ; ధ్రువుండును= (ధ్రువుడూ; 'పేమన్‌= అనురాగంతో; 
విహ్వలులు +అగుచున్‌= తన్మయులవుతూ; అన్యోన్య= పరస్పరం; ఆలింగితులు+ఐ= కాగలింతలు కలవారలై; పులక = 
గగుర్పాటుల; అంకుర= మొలకలతో; అలంకృత= భూషితులైన; శరీరులు +ఐ= దేహంకలవారై; ఆనందబాప్పములన్‌= 
సంతోషపు అథశ్రువులతో; ఒప్పిరి= తేజరిల్లారు; అంతన్‌= ఆలోపల; సునీతియున్‌= కన్నతల్లి సునీతిన్నీ తన= తనయొక్క 
ప్రాణంబులకంటెన్‌= ఊపిరులకంటే; ప్రియుందు+ఐన = ఇష్టుడైన; సుతున్‌= కుమారుని; ఉపగూహనంబు+చేసి= ఆలింగనం 
చేసి; తద్‌= ఆ ధ్రువుని అవయవ= అంగాలు; స్పర్శనంబుచేతన్‌= తాకదంవలని; ఆనందంబున్‌= సంతోషాన్ని ఒంది= 
అనుభవించి; విగత= పోయిన; శోక= దుఃఖంకలది; అయ్యెన్‌= అయింది; అప్పుడు= ఆ క్షణంలో; సంతోషబాప్పు= 
ఆనందాశ్రువులయొక్క ధారా= వెల్లువచే; ఆసిక్తంబులు+ఐ= పూర్తిగాతడుపబడినవై; చనుబాలునున్‌= స్తన్యమును; కురిసెన్‌= 
ధారకట్టింది. అంత= అంతలో. 

తా : ఉత్తముడూ, (ధ్రువుడూ ఎంతో ప్రేమగా ఒకరినొకరు కౌగిలించుకొన్నారు. ఒంటి పులకరింతలతో; ఆనందబాష్పాలతో 
తడిసి ముద్దయిపోయారు. అంతలో సునీతి కూడ తన ప్రాణంలో ప్రాణమైన తన తనయుని అక్కున చేర్చుకుంది. ఆ 
తనుస్పర్శానుభూతితో ఎంతో ఆనందపడింది. వెనకటి బాధనంతా వెనక్కి పెట్టింది. ఆ సంతోషపు కన్నీటి ధారలతో 
తడిసిపోయిన ఆమె పాలిండ్ల స్తన్యమున్నూ కన్నీటితో కలసిపారింది. 


సీ. ఉన్నతసంతోషముప్పతిల్లంగం బౌర జనము లా ధ్రువుతల్లి నెనయం జూచి 
తొడరిన భవదీయదుఃఖనాశకుండైన యిట్టి తనూజుం దెందేని పెద్ద 
కాలంబు క్రిందటం గడంగి నష్టుం డైన వాండదిప్లు నీ భాగ్యవశము చేతం 
బ్రతిలబ్బుం డయ్యెను; నితండు భూమండల మెల్లను రక్షించు నిద్ధయమహిమం; 


తే. గమలలోచనుం జింతించు ఘనులు లోక, దుర్ణయం బైన యట్టి మృత్యువును గెలు; 

రట్టి ప్రణతార్తిహరుందైన యబ్దనాభుం, దర్ధి నీచేతం బూజితుండగుట నిజము. 3183 
ప్రతి : ఉన్నత= గొప్ప; సంతోషము= హర్షం; ఉప్పతిల్లంగన్‌= పుట్టగా; పౌరజనములు= పురప్రజలు; ఆ (ధ్రువుతల్లిన్‌= 
ఆ ధ్రువుడి అమ్మ సునీతినిి ఎనయన్‌= ఒప్పారగా; చూచి= కనుగొని; తొడరిన = ప్రాప్తించిన; భవదీయ= నీదైన; దుఃఖ = 


చతుర్ధస్కంధము 153 


బాధ; నాశకుండు+ఐన = పోగొట్టినవాడైన; ఇట్టి= ఇంతటి తనూజుండు= తనయుడు; ఎందు+ఏని= ఎక్కడనైనా ఉంటాడా?; 
పెద్దకాలంబు (క్రిందటన్‌= బహుకాలం క్రితం; కడంగి= పట్టుపట్టి, నష్టుండు+ఐనవాండు= అదర్భనుడైనట్టివాడు; ఇప్పు= 
ఈనాడు; నీ భాగ్యవశముచేతన్‌= నీదు అదృష్టం కొద్దీ; ప్రతిలబ్బుండు= తిరిగి పొందబడ్డవాడు; అయ్యెను = కాగల్త్లాడు; 
ఇతండు= ఈ (ధ్రువుడు; ఇద్ధ= ప్రసిద్ధమైన; మహిమన్‌= గొప్పప్రభావంతో; భూమండలము+ఎల్లన్‌= భూఖండాన్నంతా; 
రక్షించున్‌= వలుతాడు; కమలలోచనున్‌= పుండరీకాక్షుని విష్ణుని చింతించు = ధ్యానించే; ఘనులు= మహాసిద్ధపురుషులు; 
దుర్ణయంబు+ఐన +అట్టి= గెలువ నలవి కానట్టి; మృత్యువునున్‌= చావునున్నుు గెల్తురు= జయిన్తారు; అట్టి= అలాంటి; 
ప్రణత= నములయొక్క ఆర్తి= మనోవ్యథను; హరుండు+ఐన = పోగొట్టెవాడుఐన; అజ్జనాభుందు = పద్మనాభుడు; అర్ధిన్‌= 
ప్రీతితో; నీ చేతన్‌= నీ వల్ల; పూజితుండు+అగుట= సేవింపబడడం; నిజము= తథ్యం. 

తా : ఆ నగర పౌరులందరూ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ ఆ (ధ్రువుడి తల్లిని తృప్తికరంగా దర్శించారు. నీకు వాటిల్లిన 
ఇన్నాళ్ల దుఃఖాన్ని తొలగించినవాడు నీ కొడుకు. ఎక్కడికో ఏనాడో వెళ్లి, ఇంతవరకు కనపడని నీ కుమారుణ్ణి ఈ దినాన 
నీ పుణ్యం కొద్దీ తిరిగి పొందగల్త్లావు. ఈ (ధ్రువుడు తన గొప్పమహిమతో ఈ భూభాగాన్నంతా పరిపాలిస్తాడు. ఆ 
తామరసాక్షుని స్మరించే గొప్ప గొప్ప యోగులు జయింప శక్యంకాని మృతిని సైతం జయించగల్దుతారు. అలాంటి 
వినయశీలుల పీడలను తీర్చే ఆ విష్ణుమూర్తిని కొలవగల్గ్లడం నీ వల్లనే అయింది అనేది సత్యమైన మాట. 


వ. అని ప్రశంసించి, రట్లు పొరజనంబులచేత నుపలాల్యమానుండగు ధ్రువుని నుత్తానపాదుం 
దుత్తమ సమేతంబుగా గజారూధునింజేసి సంస్తోయమానుందును, ప్రహృమవాంతరంగుండును నగుచు 
బురాభిముఖుందై చనుదెంచి. 314 
ప్రతి : అని= అని; ప్రశంసించిరి= పొగిడారు; అట్లు= ఆ తీరున; పౌరజనంబులచేతన్‌= పురంలోని జనులచేత; 
ఉపలాల్యమానుండు +అగు= బుజ్జగించబడినవాడు అయినట్టి ధ్రువనిన్‌= 'ధ్రువుజ్జి ఉత్తానపాదుండు; ఉత్తమసమేతంబుగాన్‌= 
ఉత్తముడితో కూడా; గజ+ఆరూఢునిన్‌ +చేసి= ఏనుగు నెక్కించి; సంస్తాోయమానుందును= పొగడ్తలందుకొంటున్నవాడూ; 
ప్రహృష్ట+అంతరంగుండునున్‌= మిక్కిలిగా సంతోషం నింపుకొన్న హృదయం కలవాడున్నూ అగుచున్‌= అవుతూ; 
పుర+అభిముఖుందు +ఐ= పట్టణం వైపుగా తిరిగి, చనుదెంచి= వచ్చి. 

తా : అని నుతించారు. అలా పౌరజనంచే అనునయించబడ్డ (ధ్రువుణ్ణి ఉత్తానపాదుడు ఉత్తముడితోపాటు గజారూఢుని 
చేశాడు. స్తోత్రపాఠాలు వింటూ మనస్సున గొప్పగా ఆనందపడుతూ తన రాజధానికి చేరుకున్నాడు. 


స్ప స్వర్ణపరిచ్చద స్వచ్చకుద్యద్వారలాలితగోపురాట్టాలకంబు 
ఫలపుష్పమంజరీకలితరంభాస్తంభపూగపోతాదివిభూషితంబు 
ఘనసారకస్తూరికాగంధజలబంధురాసిక్తవిపణిమార్గాంచితంబు 
మానితనవరత్నమయరంగవల్లీవిరాజితప్రతిగృహప్రాంగణంబు 


తే. శుభనదీజలకుంభసంశోభితంబు, తండులస్వర్ణ్దలాజాక్షతప్రసూన 
ఫలబలివ్రాతకలితవిభ్రాజితంబు, నగుచు సర్వతో౭_ లంకృత మైన పురము. తేర 


154 శ్రీమహాభాగవతము 


ప్రతి : స్వర్ణ= బంగారు మయమైన; పరిచ్చద= 'పైకప్పుభాగాలు; స్వచ్చ= స్వచ్చమైన; కుద్య= గోడలు; ద్వార= వాకిళ్లు; 
లాలిత= ముచ్చటయిన; గోపుర= ముఖ ద్వారాలు; అట్టాలకంబు = చక్కనైన ప్రాకారాలు కలదిన్ని ఫల= పండ్లు; 
పుష్పమంజరీ= పూలగుత్తులతో; కలిత= కూడిన; రంభాస్తంభ= అరటికంబాలూ; పూగపోత= లేతపోకచెట్లు; ఆది= 
మొదలైనవాటిచే; విభూషితంబు = విశేషంగా అలంకరించబడినదీ; ఘనసార = పచ్చకప్పురం; కస్తూరికా= కస్తూరీద్రవ్యం; 
గంధ= చందనం; జలబంధుర= కలగలపిన నీరు; ఆసిక్త= చల్లడంచే తదడుపబడ్డ; విపణిమార్గ= అంగడి వీథులతో; 
అంచితంబు= ఒప్పిఉన్నదిన్నీ; మానిత= శ్రేష్టమైన; నవరత్నమయ= నవరత్నాలతో తీర్చిన; రంగవల్లీ= ముగ్గులతో; విరాజిత= 
ప్రకాశిస్తున్న ప్రతిగృహ= ప్రతి ఇంటి; ప్రాంగణంబున్‌= ముంగిళ్ళు కలదీ; శుభనదీ= పుణ్య నదులయొక్క జలకుంభ= 
నీటికుండలతో; సంశోభితంబు = చక్కగా ఒప్పేదిన్నీ తండుల= బియ్యం; స్వర్ణ= పసిడిపూలు; లాజ= పేలాలు; అక్షత = 
అక్షతలు; ప్రసూన= పూలు; ఫల= పండు బలివ్రాత= మృష్ణాన్నంవంటి; పూజోపహారాలతో; కలిత= కూడి; విభ్రాబితంబున్‌= 
ప్రకాశితమూ; అగుచున్‌= అవుతూ; సర్వతః= అన్నివైపులా; అలంకృతము+ఐన = అలంకరించబడిన; పురము= పట్టణం. 
తా; ఆ నగరం బంగారు తాపడంగల ఇళ్ళ పైకప్పులు, అచ్చమైన గోడలు, తలవాకిళ్లు, అందమైనగోపురాలు, చక్కనైన 
ప్రాకారాలు కల్లి ఉంది. పళ్లు, పూలగుత్తులు వేలాడుతున్న అరటిబోదెలు, లేతపోకచెట్లు మొదలైన అలంకరణలతో 
విశేషంగా ఉంది. కర్పూరం, కస్తురి, చందనంవంటి పరిమళద్రవ్యాలు కలబోసిన నీళ్లతో ఒత్తుగా కలయంపి చల్లిన 
బాటలుగల అంగళ్లు కలిగి ఉంది. ప్రీతి పుట్టించే నవరత్నఖచిత రంగవల్లులతో ప్రతి ఇంటి ముంగిలి కళకళలాడుతున్నది. 
పుణ్యనదీజలంతో నిండిన మంగళ కలశాలతో ఒప్పుతూ ఉంది. బీయ్యం, సువర్ణపుష్పాలు, పేలాలు, యవలు/పసుపు 
కలిపిన బీయ్యం, పువ్వులు, పళ్సు, వంటి పూజోపహారాల సముచ్చయంతో విలసిల్లుతూ ఉంది. ఇలా అన్ని ప్రక్కలా 
అలంకరణలతో ఆ పట్టణం పండుగదనంతో చూడచక్కగా ఉంది. 


వ. ప్రవేశించి రాజమార్గంబునం జనుదెంచు నప్పుడు. 816 
ప్రతి : ప్రవేశించి= నగరులోకిచొచ్చి; రాజమార్దంబునన్‌= రాచవీథిని; చనుదెంచున్‌+అప్పుడు= వస్తున్నప్పుడు... 
తా : పురంలోకి ప్రవేశించి రాచబాటలో వెంచేస్తూ ఉండగా అదే సమయంలో 


మ. హరిమధ్యల్‌ పురకామినీతతులు సౌధాగ్రంబులందుండి భా 
స్వరసిద్దార్థఫ లాక్షతప్రసవదూర్వావ్రాతదధ్యంబువుల్‌ 
గరవల్లీమణి హేమకంకణర్సుణత్కారంబు శోఖభిల్లం జ 
ల్లిరి యా భాగవతోత్తమోత్తమునిపై లీలానుమేయంబుగన్‌. 817 


ప్రతి : హరిమధ్యల్‌= సింహాలవంటి సన్నని నడుములుగల; పురకామినీతతులు = పురప్రీలశ్రేణులు; సౌధ +అగ్రంబుల+ 
అందున్‌+ఉండి= మేడల పై ప్రాంతాల్లో నిలుచుండి; కరవల్లీ= పూలతీగెలవంటి సుతిమెత్తటి చేతులందలి; మణి= మణులు 
పొదిగిన; హేమకంకణ= బంగారుగాజుల; రుణత్మారంబు= రుణరుణమనేధ్వని; శోభిల్లన్‌= వికసిల్లగా; ఆ 
భాగవత +ఉత్తమ +ఉత్తముని పైన్‌= విష్ణుభక్తులలో అందరికంటె గొప్పవారిలో మరింత గొప్పవాడైన ఆ (ధ్రువునిపై; లీలా= 
విలాసంయొక్క అనుమేయంబుగన్‌= ఊహకు తగ్గట్టుగ; భాస్వర= కాంతిమంతమైన; సిద్ధార్ధ= తెల్ల ఆవాలు; ఫల= పళ్లు; 
అక్షత= అక్షతలు; ప్రసవ= పువ్వులు; దూర్వా= లేతగడ్జి పోచలయొక్క వ్రాత= సంచయాలుకల; దధి= పెరుగు కలిపిన; 
అంబువుల్‌= నీళ్లను; చల్లిరి= చిలుకరించారు. 


చతుర్ధస్కంధము 155 


తా : సింహాలవలె సన్నటి నడుములుగల ఆ నగర రమణులు మేడలపైన వరుసలుకట్టి నిల్చున్నారు. ఆ భగవద్శ్భక్త 
పుంగవునిపై మెరుస్తున్న తెల్లఆవాలు, పళ్లు, అక్షతలు పూలు, చల్లుతున్నారు. లేతగడ్డిపరకల కట్టలతో పెరుగు కలిపిన 
నీటిని చిలుకరిస్తున్నారు. ఆ చిలకరింపుల్లో వాళ్ల చేతుల బంగారు గాజుల రుణ రుణ ధ్వనులు ఇంపుగొల్పుతున్నాయి. 


వ. ఇట్లు వాత్సల్యంబునం జల్లుచు సత్యవాక్యంబుల దీవించుచు సువర్ణ పాత్ర రచితమణి దీప 
నీరాజనంబుల నివాళింపం బౌరజానపదమిత్రామాత్యబంధుజనపరివృతుందై చనుదెంచి. తి 


ప్రతి : ఇట్లు= ఈ ప్రకారంగా; వాత్సల్యంబునన్‌= పుత్రస్నేహంతో; చల్లుచున్‌= చల్లుతూ; సత్యవాక్యంబులన్‌= మంచినిక్మమైన 
మాటలతో; దీవించుచున్‌= ఆశీర్వదిస్తూ సువర్ణపాత్ర= పసిడిగిన్నైల్లో రచిత= సమకూర్చబడిన; మణి దీప= రత్సదీపాలయొక్క 
నీరాజనంబులన్‌= మంగళహారతులతో; నివాళింపన్‌= ఆరతిపట్టగా; పౌర= నగరప్రజలు; జానపద= పల్లెప్రజలు; మిత్ర= 
నెస్తగాళ్లు; అమాత్య= సచివులు; బంధుజన = చుట్టపక్కాల బలగంతో; పరివృతుండు+ఐ= చుట్టబడినవాడై; చనుదెంచి= 
ఏతెంచి... 

తా : ఈ విధంగా వాత్సల్యంతో చల్లుతూ నిక్కమైన పలుకులతో ఆ ప్రీలు ఆశీర్వాదం చేశారు. పసిడిపళ్లాల్లో సమకూర్చిన 
మణిదిపాలతో హారతులు పట్టారు. పట్టణప్రజలు, పల్లెలప్రజలు, స్నేహితులు, మంత్రులు, బంధువర్లం మొదలైన వాళ్లంతా 
చుట్టూ నడుస్తుండగా (ధ్రువుడు రాజప్రాసాదానికి పోసాగాడు.) 


స్స్‌ కాంచనమయమరకతకుద్యమణిజాల సంచయరాజితసౌధములను 
వరసుధాఫేనపాండురరుక్మపరికరోదాత్త పరిచ్చదతల్పములను 
సురతరుశోభితశుకపికమిథునాళి గానవిభాసితోద్యానములను 
సుమహితవైదూర్యసోవానవిమల శోభితజలపూర్ణవాపీచయముల 


తే. వికచకహ్హారదరదరవింద కైర, వ ప్రదీపితబకచక్రవాకరాజ 
హంససారసకారండవాదిజలవి, హంగనినదాభిరామపద్మాకరముల. 819 


ప్రతి : కాంచనమయ= బంగారు పూత పూసిన; మరకత= పచ్చలు పొదిగిన; కుద్య= గోదల యందలి; మణిజాల= రత్న 
సమూహముల; సంచయ= రాసులతో; రాజిత= మెరిసిపోతున్నట్టి సాధములను= ప్రాసాదాలతో; వర= ఉత్తమమైన; 
సుధాఫేన= పాలనురుగువలె; పాండుర= తెల్లనివైన; రుక్క= బంగారు; పరికర = ఉపకరణలతో; ఉదాత్త= గొప్పవిలువైన; 
పరిచ్చద= బట్టలు పరచిన; తల్పములను = పరుపులతో; సురతరు= అమరవృక్షాలతో; శోభిత= చక్కనివై; శుక= చిలుకలు; 
పిక= కోయిలలు; మిథున +అళి= తుమ్మెదలజంటలయొక్క గాన= పాటలతో; విభాసిత= విరాజిల్లుతున్న ఉద్యానములను = 
పూలతోటలతో; సుమహిత= మిక్కిలి గొప్పవియైన; వైదూర్య= వైడూర్యాలను పొదిగిన; సోపాన= మెట్లతో; విమల= 
నిర్మలత్వంతో; శోభిత= తఠతతళమనే; జలపూర్ణ= నీటితోనిండిన; వాపీ= దిగుడుబావుల; చయములన్‌= సంగ్రహంతోను; 
వికచ= బాగావిచ్చుకున్ను కహ్లార= ఎ(ర్రకలువలతో; దరత్‌= కొంచెంగా వికసించిన; అరవింద= తామరపూలతో; శ3రవ= 
తెలకలువలతో; ప్రదీపిత= ప్రకాళిస్తున్నట్టి; బక= కొంగలు; చక్రవాక= జక్కవలు; రాజహంస= రాయంచలు; సారస= 
బెగ్గురులు; కారండవ = కన్నెలేడిపిట్టలు; ఆది= మొదలైన; జలవిహంగ= నీటి పక్షులయొక్క నినద= కూతలతో; అభిరామ= 
ఆహ్లాదకరమైన; పద్మాకరములన్‌= కొలనులతో. 


156 శ్రీమహాభాగవతము 


తా ; ఆ రాజభవనాలు, పచ్చలు తాపిన బంగారు గోడలతో; రత్నాలరాసుల గుట్టలతో మిలమిల లాడ్డున్నాయి. 
పాలనురుగులవలె తెల్లనైన, బంగారు పరికరాలతో కూర్చిన, విలువైన వస్త్రాలు పరచిన పరుపులు ఇంపుగా ఉన్నాయి. 
పూలతోటలు, “చక్కటి కల్పవృక్షాలతో, చిలుకలు, కోకిలల కలరవాలతో, తుమ్మెదజంటల రుుంకారాలతో అలరిస్తున్నాయి. 
దిగుడుబావులు, ఎంతో విలువైన వైదూర్యాలతో కూర్చిన మెట్లతో, తఠతళమనే స్వచ్చమైన నీటితో నిండుగా ఉన్నాయి. 
కాలనులు, విరబూసిన ఎ(ర్రకలువలతో, అప్పుడప్పుడే వికసిస్తున్న తామరపూలతో, తెల్లకలువలతోనూ, కొంగలు, జక్కవలు, 
రాజహంసలు, బెగ్గురులు, కణుజు పిట్టల కిలకిల నాదాలతో ఆహ్లాదింపచేస్తున్నాయి. 


వ. మజతణియును. 320 


ప్రతి : మజియును= ఇంకా... 
తా : ఇంకా 


తే. చారుబహువిధవస్తువిస్తార మొప్ప, నంగనాయుక్త మగుచుం బెంపగ్గలించి 

యర్ధిం దనరారు జనకు గృహంబు సొచ్చి, నెలమిం ద్రిదివంబు సొచ్చు దేవేంద్రు పగిది 3821 
ప్రతి : చారు= మనోజ్ఞమైన; బహువిధ= నానా ప్రకారాలైన; వస్తు= పదార్థాలయొక్క విస్తార= విరివితో) ఒప్పన్‌= 
ఒప్పగాా అంగనాయుక్తము= ప్రీజనంతో కూడింది; అగుచున్‌= అవుతూ; పెంపు= సమృద్ధి; అగ్గలించి= అతిశయించి; 
అర్ధిన్‌= ప్రీతికరంగా; తనరారు= ఒప్పుతున్ను జనకు గృహంబు= తమ తండ్రి మందిరంలోకి; స్వర్దంబున్‌= స్వర్ణంలోనికి; 
చొచ్చు= ప్రవేశించే; దేవ+ఇంద్రు పగిదిన్‌= దేవేంద్రునిలాగా; చొచ్చెన్‌= ప్రవేశించాడు. 
తా; ముచ్చటగొల్పే రకరకాల వస్తువులతో నిండుగా ఉన్నట్టి, ప్రీ పరిజనంతో కూడు కున్నట్టిది, పుష్మలత్వంలో అమిత 
ప్రీతిదాయకంగా ఒప్పి ఉన్నట్టిది, అయిన తన తండ్రి మందిరాన్ని సంతోషంగా స్వర్ణంలో ప్రవేశించే దేవేంద్రుడి వఠె 
ధ్రువుడు తన తండ్రి యింట ప్రవేశించాడు. 


వ. ఇట్లు ప్రవేశించిన రాజర్నియైన యుత్తానపాదుండు సుతుని యాశ్చర్యకరంబైన ప్రభావంబు వినియుం 
జూచియు మనంబున విస్మయంబు నొంది ప్రజానురక్తుండును బ్రజాసమ్మతుండును నవయౌవన 
పరిపూర్చ్ణుండును నైన (ధ్రువుని రాజ్యాభిషిక్తుంజేసి వృద్ధవయస్కుందైన తన్నుం దాన యొజింగి యాత్మగతిం 
బొంద నిచ్చయించి విరక్తుందై వనంబునకుం జనియె; నంత నా ధ్రువుండు శింశుమార ప్రజాపతికూం 
తురైన భ్రమి యనుదాని వివాహంబై దానివలనం గల్పవత్సరు లను నిద్దజు గొడుకులం బడసి వెండియు 
వాయుపుత్రిచైన యిల యను భార్య యందు నుత్మలనామకుందైన కొడుకు నతిమనోహర యైన 
కన్యారత్నంబును గనియె; నంతం దద్భాతయైన యుత్తముండు వివాహంబు లేకుండి మృగయార్థంబు 
వనంబున కరిగి హిమవంతంబున యక్షుని చేత హతుం డయ్యె; నతని తల్లియుం దద్దుఃఖంబున వనంబున 
కేంగి యందు గహన దహనంబున మృతిం బొందె; ధ్రువుండు బ్రాత్భమరణంబు విని కోపామర్న శోకవ్యాకులిత 
చిత్తుండై జైత్రంబను రథంబెక్కి యుత్తరాభిముఖుండై చని హిమవద్రోణియందు భూతగణ సేవితంబును 


అవి యాజ రా 


గుహ్యకసంకులంబును నైన యలకాపురంబు వొడగని యమ్మహాబాహుండు. 322 


చతుర్ధస్కంధము 15/7 


ప్రతి : ఇట్లు= ఇలా దేవేంద్రుడిలా; ప్రవేశించినన్‌= అడుగు మోపగ్గా; రాజర్షి ఐన= రాజబుషి ఐనట్టి; ఉత్తానపాదుండు= 
ఉత్తానపాదుడు; సుతుని= పుత్రునియొక్క ఆశ్చర్యకరంబు+ఐన = విసయకరమైన; ప్రభావంబు= మహిమను; వినియున్‌= 
ఆలకించి; చూచియున్‌= పరికించి మనంబున= మనస్సున; విసయంబున్‌= గొప్పవింతను; ఒంది= పొంది; 
ప్రజా+అనురక్తుండును= జనులయందు అనురాగం కలవాడును; ప్రజాసమ్మతుండును= ప్రజలు ఇచ్చగించే వాడును; 
నవయౌవన= యుక్తవయస్సు; పరిపూర్ణుండునున్‌+ఐన= నిండుగా నిండినవాడును అయినట్టి; ధ్రువుని= (ధ్రువుని; 
రాజ్య+అఖభిషిక్తున్‌+చేసి= యువరాజ పట్టాభి షేకంచేసి; వృద్ధవయస్ముండు+ఐన = వార్ధక్యం పైబడిన వాడైనట్టుగా? తన్నున్‌ 
తాన= తన్ను తానే) ఎథటింగి= గ్రహించి; ఆత్మగతిన్‌= పరమాత్మ తత్త్వాన్ని పొందన్‌= గ్రహించడానికి; ఇచ్చయించి= 
ఇష్టపడి; విరక్తుండు+ఐ= విషయ విరాగియై; వనంబునకున్‌= అడవికి; చనియెన్‌= వెళ్లిపోయాడు; అంతన్‌= ఆ పిమ్మట; 
ఆ (ధ్రువుండు= ఆ (ధ్రువుడు; శింశుమార ప్రజాపతి= శింశుమారబ్రహ్మయొక్క కూతురు+ఐన= పుత్రిక అయిన; భ్రమి 
అనుదానిన్‌= భ్రమి అనే పేరుగల కన్యను; వివాహంబు+ఐ= పెళ్ళిచేసుకున్నవాడై, దానివలనన్‌= ఆమె వల్ల; 
కల్ప+వత్సరులను = కల్పుడు, వత్సరుడు అనే; ఇద్దరు= ఇద్దరు; కొడుకులను = కుమాళ్లను; పదసి= పొంది; వెండియున్‌= 
మల్లీ; వాయుపుత్రి+ఐన= వాయువు కూతురైన; “ఇలి” అను +భార్య+అందున్‌ = ఇల అనే తన భార్యవల్ల; 
ఉత్మలనామకుందు+ఐన = ఉత్మలుడు అనే నామధేయం కలవాదైన; కొడుకున్‌= పుత్రుణ్ణి; అతిమనోహర+ఐన = మనస్సును 
ఆ కట్టుకునే మిక్కిలి అందగత్తె అయిన; కన్యారత్నంబునున్‌= కన్యకామణిని; కనియెన్‌= కన్నాడు; అంతన్‌= ఆ తరువాత; 
తద్‌+భ్రాత+ఐన= ఆ ధ్రువుడి సోదరుడైన; ఉత్తముండు= ఉత్తముడు; వివాహంబులేక+ఉండి= పెళ్లాడక ఉండి; 
మృగయా+అర్ధంబు = వేటకోసమై; వనంబునకున్‌= అటవికి; అరిగి= వెళ్లి హిమవంతంబున= మంచుకొండమీద; 
యక్షునిచేతన్‌= యక్షుడి చేతిలో; హతుండు +అయ్యెన్‌= చచ్చాడు; అతని= ఆ ఉత్తముడి; తల్లియున్‌= తల్లి సురుచియును; 
తద్‌+దుఃఖంబునన్‌= ఆ కడుపుకోతతో; వనంబునకున్‌= అడవికి; ఏగి= వెళ్లి అందు= ఆ వనంలో; గహనదహనంబున = 
కారుచిచ్చున; మృతిన్‌= చావును; పొందెన్‌= పొందింది; ధ్రువుండు= ధ్రువుడు; భ్రాతృమరణంబున్‌= సోదరుడి చావును; 
విని= ఆకర్షించి; కోప= రోషం; అమర్న్ష= అసహనం; శోక= దుఃఖం; అనేవానితో వ్యాకులిత= కలవరం పొందిన; 
చిత్తుండు+ఐ= మనస్సుకలవాడై; జైత్రంబు+అను= జైత్రం అను పేరుగల; రథంబు+ఎక్కి= అరదం అధిరోహించి; 
ఉత్తర+అభిముఖుండు +ఐ= ఉత్తరదిక్కువైపుగా; చని = వెళ్లి హిమవద్‌ +ద్రోణి+అందున్‌= హిమవత్పర్వత చరియయందు; 
భూతగణ= భూతగణాలతో; సేవితంబును= సేవించబదేది; గుహ్యక= యక్షులతో; సంకులంబును+ఐన = వ్యాపించిందిన్ని 
ఐన; అలకాపురంబు= అలకానగరాన్ని పొడగని= కాంచి; ఆ+మహాబాహుండు= ఆ భుజశాలి (ధ్రువుడు... 


తా : (ధ్రువుడు అపరదేవేంద్రుడిలా జనకుని గృహంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత రాజర్నియగు ఆ ఉత్తానపాదుడు 
కుమారుడి అద్భుతమైన మహిమను చెవులారా విన్నాడు. కళ్లారా చూచాడు. మనసులో ఎంతో విస్తుపోయాడు. ధ్రువుడికి 
ప్రజలపైగల మమకారం, ప్రజలకు (ధ్రువుడిపట్ల అభిమానం, యువక ప్రాయం పూర్తిగా నిందినవాడునూ అయిన 
ధ్రువనికి యౌవరాజ్య పట్టాభిషేకం చేశాడు. వయస్సుపై బడ్డట్టుగా తనను తానే గమనించుకొని, ఆత్మ తత్త్వాన్ని తెలుసుకోవాలను 
కున్నాడు. విరాగియై అడవుల్లోకి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఆ (ధ్రువుడు శింశుమార ప్రజాపతి కూతురు “భ్రమిని 
వివాహమాడాడు. ఆమెవల్ల కల్పుడు, వత్సరుడనే ఇద్దరు పుత్రుల్ని కన్నాడు. ఇంకా వాయుపుత్రిక అయిన “ఇల” వల్ల 
“ఉత్మలుడు” అనే పేరుగల కొడుకును, మిక్షిలి సాగసుగల కన్యకను పొందాడు. ఆ లోపల అవివాహితుడిగా ఉన్న తన 
సోదరుడు ఉత్తముడు వేటకై అడవికి వెళ్లి హిమవత్పర్వతం మీద ఒక యక్షునిచే చంపబడ్డాడు. ఆతడి తల్లికూడా ఆ 


158 శ్రీమహాభాగవతము 


కడుపుశోకంతో వనంలోకి వెళ్లి ఆ అడవిమంటల్లో చిక్కుకుని చనిపోయింది. ధ్రువుడు సోదరుడి చావువార్త విని రోషపడి 
ఓర్మిలేనివాడై ఆ దుఃఖంతో కలవరపడి పోయాడు. జైత్రం అనే రథం ఎక్కి ఉత్తరం వైపుకి వెళ్లాడు. హిమవత్పర్వత 
సానువుల్లోని అలకాపట్టణాన్ని చూశాడు. ఈ పట్టణం భూతగణాలతో కొలువబడ్డుంది. యక్షులతో పరివ్యాప్తమై ఉంది. 
గొప్ప భుజ బలంగల ఆ (ధ్రువుడు. 


ఫి ధ్రువుండు కుబేరానుచరులైన గుహ్యకులతో యుద్ధము సేయుట 1 


మ. ఘనశౌర్యోన్నతితోడ సర్వకకుబాకాశంబులందుం బతి 

ధ్వను లోలిన్‌ నిగుడంగ శంఖము మహోద్యల్లీలంబూరింపం ద 

న్నినదంబున్‌ విని యక్షకాంతలు భయాన్వీతాత్మలై; రుగ్రసా 

ధనులై యక్షభటుల్‌ పురిన్‌ వెడలి రుత్సాహంబు సంధిల్లంగన్‌. 3238 
ప్రతి :; సర్వకకుభ్‌+ఆకాశంబులు +అందున్‌= అన్నిదిక్కులు, ఆకాశంబులందు; ఘనశౌర్య+ఉన్నతి తోడన్‌= గొప్ప 
పరాక్రమాతిశయంతో; ప్రతిధ్వనులు = ప్రతిశబ్దములు; ఓలిన్‌= మిక్కిలిగా? నిగుడంగన్‌= వినిపింపగా; మహా+ఉద్యత్‌ాలీలన్‌= 
గొప్పశక్తిమంతమైన విధంగా? శంఖము పూరింపన్‌= శంఖము ఊదగా? తద్‌+నినదంబున్‌ విని= ఆ శబ్దాన్ని విని; 
యక్షకాంతలు = యక్షప్రీలు; భయ +అన్వీత +ఆత్మలు +ఐరి= భయంతో కూడిన చిత్తం కలవారయ్యారు; యక్షభటుల్‌= 
రక్షక్షభటులైన యక్షులు; ఉగ్రసాధనులు+ఐ= శక్తిమంతమైన ఆయుధాలుగలవారై; ఉత్సాహంబు సంధిల్లంగన్‌= ఉత్సాహం 
కలుగగా; పురిన్‌ వెడలిరి= పట్టణంనుండి బయలుదేరారు. 
తా : మహాహూక్రమశాలియైన (ధ్రువుడు అన్ని దిక్కులలో ఆకాశంలో అతిశయించిన ఘనహూక్రమంతో దిక్కులు పిక్కటల్లున్నట్లు 
శంఖాన్ని పూరించగా, ఆ శబ్దాన్ని విని యక్షిణులు భయభ్రాంతలైరి. ఆ సమయంలో శక్తిమంతాలైన ఆయుధాలతో 
యక్షభటులు పురం వీడి బయలుదేరారు. 


వ. ఇట్లు వెడలి యా ధ్రువునిందాంకిన. ౩24 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా, వెడలి= బయలుదేరి, ఆ ధ్రువునిన్‌+తాకినన్‌= ఆ ధ్రువుని తాకగా. 
తా : ఆ విధంగా బయలుదేరిన సేనలు (ధ్రువునితో యుద్ధము చేయబూనగా 
చ. కరము మహారథుండు భుజగర్వపరాక్రమశాలియున్‌ ధను 
ర్ధరుండును శూరుండౌ ధ్రువుండు దన్ను నెదిర్చిన యక్షకోటిం జె 


చ్చెరంబదుమూండువేల నొకచీరికిం గైకొన కొక్కపెట్ట భీ 
కరముగ మూండు మూండు శితకాందములందగం[గ్రువ్వనేసినన్‌. 825 


ప్రతి : మహారథుండు= గొప్పరథంగలవాడు (యోధుడు) కరము = మిక్కిలి; భుజగర్వ పరాక్రమశాలియున్‌= భుజశక్తిచే 
విక్రమించినవాడు; ధనుస్‌+ధరుండున్‌= వింటిని చేపట్టినవాడు; శూరుండు+బె= వీరోచిత శౌర్యంగల; ధ్రువుడు; 
తన్నున్‌+ఎదిర్చిన= తనను ఎదుర్కొనిన; పదమూండువేల యక్షకోటిన్‌= పదమూడువేల యక్షసముదాయాన్ని చెర+చెరన్‌= 
వెంటనే; ఒక, చీరికిన్‌+కైకొనక= ఏమాత్రమూ లెక్కపెట్టక; ఒక్కపెట్టన్‌= ఒకేసారి మూండు మూండు= మూదేసి; 


చతుర్ధస్కంధము 159 


శితకాందములన్‌= వాడిబాణాలతో; భీకరముగన్‌= భయంకరంగా; తగన్‌ +క్రువ్వన్‌+ఏసినన్‌= మిక్కిలి బాధించునట్లు 
ప్రయోగించగా. 


తా : మహాపరాక్రమ సంపన్నుడైన ధనుర్ధారియగు ధ్రువుడు తన నెదిరించిన పదమూడువేల యక్షబలగాన్ని ఏ మాత్రమూ 
లక్ష్యపెట్టక ఎదిరించి ఒకేసారి వాడియైన మూడేసి బాణాలను వారిపై ప్రయోగించి నొప్పించారు. 


విశే : ధ్రువుడు మహారథుడుగా చెప్పబడినాడు. మహారథుడంటే - “తన మేను, రథము, రథ్యముల సారథిగాచి యని 
సేయువాడు మహారథుండు” అని ధనుర్విద్యావిలాసం (3-88). 


ఉ. వారు లలాటముల్‌ వగిలి వారక సోలియుం దేజి యమ్మహో 

దారు పరాక్రమప్రకటధైర్యము.౦ దత్మరలాఘవంబుం బ 

ల్మాజు నుతించుచుం గుపితమానసులై పదతాదితప్రదు 

ష్టోరగకోటివోలెం జటులో[గ్రభయంకరరోషమూర్తులై. 326 
ప్రతి :; వారు= యక్ష వీరులు; లలాటముల్‌+పగిలి= నొసళ్లు పగిలి; వారక= బెదరక; సోలియున్‌= మూర్చిల్లి కూడా; 
తేరి= తేరుకొని ఆ+మహా+ఉదారు= ఆ గొప్ప బెదార్యమూర్తియైన ధ్రువుని; పరాక్రమప్రకటధైర్యమున్‌= పరాక్రమం కల 
ధైర్యమును; తద్‌+కరలాఘవంబున్‌= ఆ హస్త నైపుణ్యమును; పల్‌+మాజు= పలుతడవలు; నుతించుచున్‌= పొగడుచు; 
పదతాడిత= కాలితో తొక్కబడిన; ప్రదుష్ట+ఉరగకోటివోలెన్‌= మహావిషసర్పాలవలె; చటుల +ఉ[గ్ర= అతిశయించిన; భయంకర 
రోషమూర్తులు +ఐ= భయంకరకోపాకారాలతో; కుపితమానసులు +ఐ= రోష మనస్ములై. 
తా : ధ్రువుని బాణప్రయోగంచే నొసళ్లు పగిలిన యక్షవీరులు మూర్చిల్లారు. కొంతసేపటికి తేరుకొని, ఆ మహాబలుని 
ధైర్యపరాక్రమాలు, హస్తలాఘవాన్ని పలుమార్లు మెచ్చుకొన్నారు. కాళ్లతో తొక్కబడ్డ కాలసర్పాలు పట్టరాని కోపంతో పై౭గసినట్లు 
భయంకరాకారాలతో వారు విజ్బంభీంచారు. 
ఉ. ఆ రథికోత్తముం దొడరి యందజు నొక్కటంజుట్టు ముట్టి యా 

జాలు శిలీముఖంబులందదంగములన్‌ బగిలించి వెండి వి 

స్ఫారగదాశరక్షురికపట్టిస తోమరశూలఖడ్గముల్‌ 

సారథియుక్తుండైన రథిసత్తముపైం గురిపించి రేపునన్‌. 827 


ప్రతి : ఆ రథిక+ఉత్తమున్‌+తొడరి= ఆ మహాయోధుడైన ధ్రువుని ఎదుర్శొని;ి అందజు= యక్షవీరులంతా; ఒక్కటన్‌+ 
చుట్టుముట్టి= ఒక్కసారిగా ముట్టడించి; ఆజబు+ఆలు శిలీముఖంబులన్‌= ఆరేసి బాణాలతో; తద్‌+అంగములన్‌= (ధ్రువుని 
శరీరభాగాలన్నింటిని; పగిలించి= గాయపరచి; వెండి= మరలా; విస్ఫారగదా= పెద్దగదలు; శర= బాణములు; క్షురిక= 
చురకత్తులు; పట్టిస= అడ్డకత్తి; తోమర= చిల్లకోలలు; శూల= శూలములు; ఖద్గ్దముల్‌= కత్తులు; సారథియుక్తుండు+ఐన = 
సారథితో గూడిన; రథిసత్తముపైన్‌= రథంలో కూర్చున్న యుద్ధవీరుని పై ఏపునన్‌+కురిపించిరి= ఒక్కుమ్మడిగా కురిపించారు. 


తా: యక్షవీరులందరూ ఒక్కుమ్మడిగా మహాశూరుడైన (ధ్రువుణ్ణి చుట్టుముట్టేశారు. ధ్రువుని అవయవాల నన్నిటినీ ఆరు 
ఆరు బాణాలతో నొప్పించారు. పెక్కురకాలైన గదలు, బాణాలు, చురకత్తులు, పట్టిసాలు, చిల్లకోలలు, శూలాలు, ఖడ్దాలు 
వంటి తీవ్రమైన ఆయుధాలను రథియైన ద్రువుడిపైనా, ఆయన రథసారథిపైనా వర్షధ్రారల్లా కురిపించారు. 


160 శ్రీమహాభాగవతము 


వ. అట్లు గురియించిన నతండు. 328 
ప్రతి : అట్లు= ఆ విధంగా; కురియించినన్‌= కురిపించగా; అతండు= ఆ (ధ్రువుడు. 
తా: ఆ విధంగా బాణవర్షం కురిపించగా ఆ (ధ్రువుడు. 


క.  పెంపథజి యుందెను ధారా, సంపాతచ్చన్నమైన శ్రైలముభంగిన్‌ 

గుంపులు గొని యాకసమునం, గంపించుచు నపుడు సిద్ధగణములు వరుసన్‌. 329 
ప్రతి : ధారాసంపాత+ఛన్నము+ఐన = ఎదతెగని వర్షధ్రారలతో కప్పబడిన; శైలము భంగిన్‌= కొండవలె; (అతడు) 
'పెంపు+అథటి+ఉందెను= విజృంభణ తగ్గి ఉందెను; సిద్ధగణములు= సిద్ధులు మొదలైన దేవజాతులవారు; ఆకసమునన్‌= 
ఆకాశంలో; గుంపులు+కొని= గుమికూడి; అపుడు వరుసన్‌= అపుడు వరుసగా; కంపించుచున్‌= భయంచేత వణుకుతూ... 
తా: ఆ సమయంలో (ధ్రువుడు నిరంతర వర్షధ్రారలతో కప్పబడిన కొండవలె యక్షసమూహం కురిపించిన ఆయుధ 
వర్షంలో మునిగిపోయినట్లు కనిపించాడు. ఆ సన్నివేశాన్ని చూసి ఆకాశంలోని సిద్ధగణాలు భయకంపితులయ్యారు. 


క. హాహాకారము లెసంగంగ, నోహో యీ రీతి ధ్రువవయోరుహహితుం డు 

త్సాహము సెడి యిటు దైత్య స, మూహార్ణవమందు నేండు మునింగెనె యకటా! 880 
ప్రతి : హాహాకారములు+ఎసంగంగన్‌= ఆర్తనాదాలు అతిశయించగా; ఓహో! = అయ్యయ్యో!; ధ్రువ= ధ్రువుడనే; పయోరుహ= 
జలమునందు పుట్టిన పద్నానికి; హితుందు= స్నేహితుడైన సూర్యుడు; ఈ రీతిన్‌= ఈ విధంగా; ఉత్సాహము+చెడి= 
యుద్ధంచేయాలనే ఉబలాటాన్ని కోల్పోయి; ఇటు= ఈ విధంగా; దైత్యసమూహ+అర్జవము+అందు= రాక్షసుల సమూహమనే 
సముద్రంలో; అకటా!= జెరా!; నేండు మునిగెనె= ఈనాడు మునిగి పోయాడా! (మునిగిపోయినట్లుగా ఉందే!?) 
తా: ఆ సమయంలో సిద్దులు మొదలైన దేవగణాలు ఆర్తనాదాలు చేశారు. ధ్రువమహారాజనే సూర్యుడు, రాక్షససైన్యమనే 
సముద్రంలో మునిగినాడా అయ్యో! అనే సందేహాన్ని పొందారు. (పద్మాలనే ప్రజలకు ఆప్తుడైన సూర్యునివంటి ధ్రువమహారాజు 
- సముద్రంలో సూర్యుడస్తమించేటట్టు, దైత్యసమూహమనే సాగరంలో మునిగిపోయాడా?) 


వ. అని చింతించు సమయంబున. తం 
తా : అని బాధపడుతున్న సమయంలో 
క. తా మాతని గెలిచితి మని, యా మనుజాశనులు వలుక నట నీహార 

స్తోమము సమయించు మహో, ద్దాముండగు సూర్యుంబోలి తద్దయుందోంచెన్‌. 382 


ప్రతి : ఆ మనుజ+అశనులు= నరమాంస భక్షకులైన ఆ రాక్షసులు; తాము+ఆతని గెలిచితిమి +అని= మేము ఆ ధ్రువుని 
ఓడించామని; పలుకన్‌= పలుకగా అటన్‌= ఆ యుద్ధభూమిలో; నీహారస్తోమము= మంచుతెరను; సమయించు = పోగొట్టు; 
మహా+ఉద్దాముండు +అగు= చాలాగొప్పవాడగు; సూర్యున్‌+పోలి= సూర్యునివలె; తద్దయున్‌+తోంచెన్‌= మరింత ప్రకాశిస్తూ 
కనిపించాడు. (ధ్రువుడు) 


తా : ఆ యక్షులు తాము ఆ మనువంశంలో పుట్టిన (ధ్రువుని నిజముగా కబళించామని భావించి సంతోషించారు. ఇంతలో 
మంచు పొరలను ఉదయకాలంలో మాయంచేసే సూర్యునివలె ధ్రువుడు రథంపై కనిపించాడు. 


చతుర్ధస్కంధము 16] 


వ. అట్లు దోంచిన. 888 
ప్రతి : అట్లు+తోంచినన్‌= ఆ విధంగా కనిపించగా... 


మ. అరి దుఃఖావహమైన కార్ముకము శౌర్యస్స్ఫూర్తితోం దాల్చి భీ 
కరబాణావళింబింజపింజ గరవంగా నేసి రుంరూూనిలుం 
డురు మేఘావళింబాజందోలుగతి నత్యుగ్రాహితక్రూర బం 
ధురశస్రావళి రూపుమాపె విలసద్గోర్తీల సంధిల్లంగన్‌. తతి 


ప్రతి : అరి దుఃఖ+ఆవహము+అయిన= శత్రువులకు దుఃఖాన్ని కలిగించే; కార్ముకము= విల్లును; శౌర్యస్ఫూర్తితోన్‌= 
పూూక్రమం తెలియునట్లుగా తాల్చి= ధరించి; భీకరబాణ +ఆవళి+ఆ= భయంకర బాణపరంపరను; పింజపింజ కరవంగాన్‌= 
ముక్కలు ముక్కలై ఛిన్నాభిన్నం కాగా ఏసి= ప్రయోగించి; ఉరుమేఘ+ఆవలిన్‌ = గొప్పమేఘసముదాయమును; 
రుంరూ +అనిలుండు= ఉప్పెనగాలి; పాజన్‌+తోలుగలిన్‌= విసిరివేసినట్టు; అతి+ఉగ్ర+ఆహిత= మిక్షిలి భయంకరంగా 
సమీపించిన; బంధుర= దట్టమైన; శస్ర+ఆవళి= బాణాలకంటే శక్తిమంతమైన మంత్రపూతమైన శస్తాలను; విలసత్‌+దోస్‌+ 
లీల= విరాజిల్లుతున్న భుజాల వినోదం; సంధిల్లంగన్‌= కూడి రాగా? రూపుమాపెన్‌= అంతమొందించాడు. 


తా : ధ్రువుడు శత్రువులకు దుఃఖభాజనంగా పరాక్రమాటోపంతో విల్లును మళ్లీ పట్టుకొన్నాడు. భయంకరంగా బాణాలను 
పరంపరగా ప్రయోగించాడు. తనను చుట్టు ముట్టిన శస్రాలను నుగ్గుజేసి, ఉప్పెనగాలికి మేఘాలు దూదిపింజలవలె 
విసిరివేయబడినట్లు గుహ్యకులను భుజాల విలాసంతో చిందరవందరబేశాడు. 


చ. మటథి యపుడమ్మహాత్ముందసమానబలుండు మహోగ్రబాణముల్‌ 
గజకరిం దాంక నేసి భుజగర్వ మెలర్బ్ప విరోధివర్మముల్‌ 
పజియలు సేసి యంగములు భంగమునొందంగం జేసి వైేల్మిడిన్‌ 
గిజికొని పర్వతంబుల నొగిం దెగంగొట్టెడు నింద్రుకైవడిన్‌. తితిత్‌ 


ప్రతి : మథి+అపుడు= ఆ తర్వాత; అసమానబలుండు = సాటిలేనిబలముగల; ఆ+మహాత్ముండు= ఆ మహనీయుడైన 
ధ్రువుడు; మహా+ఉ[గ్రబాణములు= అత్యంత తీవ్రమైన బాణాలను; గజకరిన్‌+తాంకన్‌+ఏసి= ఈకలు ఈకలను తాకినట్లుగా 
కొట్టి; భుజగర్వము+ఎలర్ప్బ= బాహుబల పరాక్రమం తెలిసి వచ్చేవిధంగా; విరోధి వర్మముల్‌= శత్రువుల (ప్రాణాలున్ను 
కవచాలను; పజియలు= తుంపులు తుంపులుగా; చేసి= కావించి; అంగములు= శరీరభాగాలను; భంగము+ఒందం 
గన్‌+చేసి= తునాతునకలుచేసి; వ్రేల్మిడిన్‌= త్రుటిలో; గిలికొని= చుట్టుకొని; పర్వతంబులన్‌+జఒగిన్‌= కొండలను ఒక్కసారిగా; 
తెగన్‌+కొట్టిడు= తెగనరికిన; ఇంద్రుకైవడిన్‌= ఇంద్రునివలె కనిపించాడు. 

తా ; అసమాన పరాక్రమశాలియైన ధ్రువుడు బాణపరంపర ప్రయోగించగా, అవి తగిలి విరోధుల కవచాలు పగిలి 
తునాతునకలైనాయి. అవయవాలు తెగిపడ్డాయి. ఆయన అమ్ములకు గట్టిన ఈకలు తాకిన వేగానికి శత్రువుల బాణాలు 


వీగిపోయాయి. ఆ సన్నివేశం ఎలా కనిపించిందంటే, పూర్వం మహేంద్రుడు తన వజ్రాయుధంతో కొండల రెక్కలు 
తెగగొట్టినట్లుగా కనిపించింది. 


విశే : ఇంద్రుడు పర్వతాల రెక్కలు విరగగొట్టడంవెనుక కథ ; 


162 శ్రీమహాభాగవతము 


పర్వతాలు తమయిష్టంవచ్చిన చోటికి ఎగిరిపోయి ఎక్కడంటే అక్కడ వాలుతుందేవి. అలాచేయడంవల్ల ప్రజలకు, 
భూమికి బాధలు కలిగేవి. ఆ కష్టాన్ని నివారించడానికి ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు తెగగొట్టాడు. 
ఆ రెక్కలే మేఘాలుగా మారాయి. ఇదీ ఐతిహ్యం. ఈ ఐతిహ్యాన్ని పోతన ఇక్కడ సందర్భోచితంగా వాడుకొన్నారు. 


వ. అయ్యవసరంబున. 3386 
ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 


చ. అలఘుచరిత్రుందమ్మనుకులాగ్రణిచే వికలాంగులైన వా 
రల సకిరీటకుండలవిరాజితమస్తకకోటిచే సము 
జలమణికంకణాంగదలసద్భుజవర్గముచేత సంగర 
స్థలమతిరమ్యమై తనరె సంచితవీరమనోహరాకృతిన్‌. 887 


ప్రతి : అలఘుచరిత్రుండు= విశేషమైన నడవడికగలవాడు; ఆ+మనుకుల+అ(గ్రణిచేన్‌= ఆ మనువంశనాయకునిచే; 
వికల+అంగులు+ఐన= అవయవములు విరిగిన, వారల=వారి; సకిరీట= కిరీటాలతో; కుండల విరాజిత= కుండలాలతో 
మెరిసే; మస్తకకోటిచెన్‌= అనేకమైన తలలచే; సమ్‌ +ఉజ్వల= మిక్కిలి ప్రకాశించు; మణికంకణ +అంగద= మణులు 
పొదిగిన మురుగులు, నగలు; లసత్‌+భుజవర్లముచెత= ప్రకాశించే భు జాలసముదాయంచ్చే; సంగరస్థలము= యుద్ధరంగము; 
అతిరమ్యము +ఐ= మిక్కిలి ప్రకాశిస్తూ సంచిత= కలసి ఉన్న; వీరమనోహర+ఆకృతిన్‌= వీరులకు మనోహర రూపంతో; 
తనరెన్‌= ప్రకాశించింది. 

తా : అత్యంత పరాక్రమశాలియైన (ధ్రువునిచే, బాణోపహతులై వికలాంగులైన వీరుల తలలు కిరీటాలతో, కుండలాలతో 
సహా తెగి కుప్పలు కుప్పలుగా పడిపోయాయి. అలా తెగిపడిన చేతులు మణికంకణాలతో, భుజకీర్తులతో తళుక్కుమని 


ఎగిరి పడుతున్నాయి. వీరుల లక్షణాలను (ధ్రువుడు ఒక్క చోటగా కుప్పబోసినట్టుగా యుద్ధభూమి అత్యంత మనోహరంగా 
కనిపించింది. 


వ. అంత హతశేషులు. 388 
ప్రతి : అంతన్‌= అప్పుడు, హతశేషులు= చనిపోగా మిగిలిన యోధులు. 


క. వరబలుండగు మను మనుమని, శరసంభిన్నాంగు లగుచు సమరవిముఖులై 
హరిరాజముంగని పజచెడు, కరిబ్బృందముంబోలెంజనిరి కళవళపడుచున్‌. 389 


ప్రతి : వరబలుడు+అగు = శ్రేష్టమైన బలముగల; మను మనుమని= మనువుయొక్క మనుమడైన (్రువునివలన; 
శరసంభిన్న+అంగులు +అగుచున్‌= బాణాలతో ముక్కలు ముక్కలైన దేహభాగాలు కలవారవుతూ; హరిరాజమున్‌ +కని = 
సింహత్రేష్టమును చూసి; పజచెడు= పరుగెత్తు; కరిబ్బందమున్‌+పోలెన్‌= ఏనుగుల గుంపువల; సమరవిముఖులు+ఐ= 
యుద్దాన్ని వదలి పెట్టినవారై; కళవళపడునున్‌= భయటభ్రాంతులవుతూ; చనిరి= తిరుగు ముఖం పట్టారు. 

తా :; ఉత్తమ పరాక్రమాతిశయంగల మనువు మనుమడైన ధ్రువునిచే ఆ విధంగా వికలాంగులైన వీరులు యుద్ధరంగాన్ని 


వీడి పెడమొగమై సింహరాజాన్ని చూసి ఏనుగుల గుంపులు ఒకదాని నొకటి మడమలు తొక్కుకొంటూ పారిపోయినట్లు 
యుద్ధరంగాన్ని వీడి వెనుదిరిగారు. 


చతుర్ధస్కంధము 163 


క. అప్పుడు రాక్షసమాయలు, గప్పిన ధ్రువుండసురవరుల కార్యంబెజబుంగం 

జొప్పడక వారింబొడగన, దెప్పర మగుటయును సారథింగని యంతన్‌. 840 
ప్రతి : అప్పుడు= ఆ సమయంలో; రాక్షసమాయలు+కప్పిన = రాక్షసుల దుశ్చేష్టలతోనిండిన; ధ్రువుండు= ధ్రువమహారాజు; 
అసురవరుల= రాక్షసశ్రేష్ణుల; కార్యంబు +ఎజుంగన్‌= ఎదురుదాడిని తెలిసికొనటానిక్సి చొప్పు+పడక= మార్గము తెలిసికొనలేక; 
వారిన్‌+పొడగనన్‌= వారిని చూచుట; దెప్పరము= దుర్భరము; అగుటయును= కాగా; సారథిన్‌+కని+అంతన్‌= అంతట 
సారథిని చూసి. 
తా : ధ్రువుని అసమాన పరాక్రమం సహించలేక రాక్షసమాయలు ప్రసరింపజేశారు. 'ధ్రువునికి వారి మాయాజాలం 
అర్థంకాలేదు. వారి అడుగుజాడలు కనిపెట్టడం కష్టమైంది. ధ్రువుడు తన సారథిని చూసి ఇలా అన్నాడు. 


క. తలపోయంగ భువి మాయా, వుల కృత్యం బెజుంగ నెవరు వోలుదు రనుచుం 
బలుకుచుం దత్స్పురిం జొరంగాం, దలంపంగ నదిగాన రాక తద్దయు మానెన్‌. త్రిశ1 


ప్రతి : తలపోయంగన్‌= ఊహించగా; భువిన్‌= లోకంలో; మాయావుల కృత్యంబు= మాయావులైన రాక్షసుల పనిని; 
ఎజుంగన్‌= తెలిసికొనుటకు; ఎవరు+పోలుదురు +అనుచున్‌= ఎవరు చాలుతారు అంటూ; పలుకుచున్‌= మాట్లాడుతూ; 
తద్‌+పురిన్‌= ఆ పట్టణాన్ని చారంగాన్‌= ప్రవేశించుటకు; తలంపంగన్‌= ఆలోచించగా; అది-కానరాక= అది 
కనిపించకపోగా; తద్దయున్‌= పూర్తిగా మానెన్‌= మానుకున్నాడు. 

తా ; మాయదారి పనులుచేసేవారి విధానాలను ఎంత ఊహించినా, తెలుసుకోవడం ఎవరికి సాధ్యం అని పలుకుతూ ఆ 


పట్టణాన్ని ప్రవేశించడానికి చాలా ప్రయత్నించి తిరిగాడు. కాని, అది అదృశ్యం కావడంవల్ల ప్రవేశించే ప్రయత్నాన్ని 
ధ్రువుడు పూర్తిగా మానుకొన్నాడు. 


విశే : యక్షుల మాయవలన యుద్ధరంగంలో పట్టణమే మాయమైంది. 


వ. అట్లు పురంబున కరుగుట మాని చిత్రరథుందైన యా ధధ్రువుండు సప్రయత్నుం డయ్యును బర 
ప్రతియోగ శంకితుందై యుందె నయ్యెడ మహాజలధి ఘోషంబు ననుకరించు శబ్దంబు వినంబదె; నంత 
సకలదిక్తటంబుల వాయుజనితంబయిన రజఃపటలంబు దోంచె; దత్‌క్షణంబ యాకాశంబున విస్ఫురత్తటి 
త్రభాకలితగర్దారవయుక్తమేఘంబు లమోఘంబుళై భయంకరాకారంబులై తోంచెనంత. 342 


ప్రతి : అట్లు= ఆ విధంగా; పురంబునకున్‌= పట్టణానికి; అరుగుట మాని= వెళ్లడం మానుకొని; చిత్రరథుండు+ఐన 
ఆ (ధ్రువుండు= చిత్రమైన రథం గలిగిన ఆ ధ్రువుడు; సప్రయత్నుండు +అయ్యును= ప్రయత్నించినవాడైన్సా పరషప్రతియోగ 
శంకితుందు+ఐ= శత్రువుల ఎదురుదాదిని సందేహిస్తూ ఉందెన్‌= ఉండెను; ఆ+ఎడ= అప్పుడు అక్కడ; మహాజలధి 
ఘోషంబున్‌= మహాసముద్రముయొక్క నిరంతరమైన సవ్వడి; అనుకరించు= పోలిక కలిగిన; శబ్దంబు= రొద; వినంబదెన్‌= 
వినిపించెను; అంత, సకలదిక్‌+తటంబులన్‌= అన్నిదిక్కుల మూలల్లో; వాయుజనితంబు= గాలివలన పుట్టిన; రజః 
పటలంబు= దుమ్ముతెర; తోంచెన్‌= కన్పించెను; తద్‌+క్షణంబు+అ= ఆ సమయంలోనే; ఆకాశంబున= ఆకాశంలో; 
విస్ఫురత్‌= ప్రకాశించే; తటిత్‌+ప్రభాకలిత= తళుక్కుమనే మెరుపు తీగలతోకూడిన; గర్జారవయుక్త= గక్టనల శబ్బములతోకూడిన; 


164 శ్రీమహాభాగవతము 


మేఘంబులు= మబ్బులు; అమోఘంబులై= వ్యర్థంకానివై భయంకర +ఆకారంబులు+ఐ= భయపడే రూపాలు కలిగినవై; 
తోంచెన్‌= కనిపించెను; అంతన్‌= అప్పుడు. 


తా : చిత్రమైన రథాన్ని ఎక్కి నగరంలో ప్రవేశించడం మానుకొని తిరుగుతున్న ధ్రువుడు ఎదుటి శత్రువుల ప్రయోగ 
పద్ధతులను గూర్చి సందేహిస్తూ నిలబడి చూస్తున్నాడు. ఇంతలో మహాసముద్రంనుండి వెలువడే రొదవలె పెద్దపెద్ద 
శబ్దాలు వినిపించాయి. దిక్కుల నలుమూలలా గాలులు వీస్తూ ధూళి ఎగిసి తెరలుగా కప్పివేసింది. ఇంతలో ఆకాశంలో 
మేఘాలు కన్పించాయి. అందులో మెరుపులు తళుక్కుమని కనిపించాయి. మేఘాలు భయంకరంగా గర్జించాయి. ఆ 
మేఘాలు గాలిలో తేలిపోక వర్షం కురిపించాయి. 


మ. అనయంబున్‌ ధ్రువుమీంద దైత్యకృతమాయాజాల మట్లేంచి బో 
రన మస్తిష్కపురీషమూత్ర పల దుర్గంధాస్థిమేదశ్శరా 
సన నిప్రింశ శరాసి తోమర గదా చక్ర త్రిశూలాది సా 
ధన భూభృద్భుజగావళిం గురిసె నుద్దండక్రియాలోలతన్‌. 843 


ప్రతి : ధ్రువుమీందన్‌= యుద్ధము చేసే ధ్రువునిపై; అనయంబున్‌= ఎడతెరిపి లేకుండా; దైత్యకృతమాయాజాలము = 
రాక్షసులచే కల్పించబడ్డ శాంబరీ మాయల సముదాయము; అట్లు+ఏంచి= అలా బాధించి; బోరన= వేగంగా; మస్తిష్క 
మెదడును; పురీష= మలమును; పల= మాంసమును; దుర్‌+గంధ= చెడ్డవాసన గల; అస్థి= ఎముకలను; మేదస్‌+శర+ఆసన = 
మెదడులోని మెత్తని తడిపదార్థం 'మేది - దానితో తడిసిన ధనుస్సులు; నిప్రింశ= క్రూరమైన ఖద్దములు; శర+అసి= 
బాణాలను, కత్తులను; తోమర= ఇనుప గుదియలను; గదా= గదలను; చక్ర= చక్రములను; త్రిశూల+ఆది= త్రిశూలము 
మొదలైన; సాధన= ఆయుధములను; భూఖభృత్‌= పర్వతాలను (పెద్దరాతి గుండ్లను; భుజగ+ఆవళిన్‌= పాముల 
సముదాయాన్ని ఉద్దంద= భయంకరమైన; (క్రియా+ఆలోలతన్‌= క్రియాటోపంతో,; కురిసెన్‌= కురిపించింది. 

తా: ఆ విధంగా రాక్షసులచే కల్పింపబడిన మాయలు అలా వేగంగా (ధ్రువునిపై నానావిధాలైన దుర్గంధ భూయిష్ట 
పదార్దాలను - పుర్రెలు, ఎముకలు, మెదడు, మలమూత్రాలు - ఎడతెరపిలేకుండా కురిపించాయి. వరుసవరుసగా 
విండ్లు, అమ్ములు, కత్తులు, బల్లెములు, గదలు, చక్రాలు, త్రిశూలాలు - మొదలైన ఆయుధాలను వర్షించాయి. 
పర్వతాలముక్కలను, పాములను, (ధ్రువునిపై వర్షించాయి. 

వ. మజథజియు మత్తగజ సింహవ్యాఘ్ర సమూహంబులును నూర్మిభయంకరంబై సర్వతఃప్లవనం బయిన 
సముద్రంబును గానంబడియె; వెండియుం గల్పాంతంబునందుంబోలె భీషణంబైన మహాహ్రదంబునుం 
దోంచె;న వ్విధంబున నానా విధంబులు ననేకంబులు నవిరళభయంకరంబులు నయిన యసురమాయలు 
[గ్రూరప్రవర్తనులగు యక్షులచేత సృజ్యమానంబులై యడరు నా సమయంబున. తశ 

ప్రతి ;: మజియున్‌, మత్తగజ= మదపుటేనుగుల; సింహ = సింహముల; వ్యాఘ్ర= పెద్దపులుల; సమూహంబులును= 
సముదాయాలు; ఊర్మభయంకరంబు+ఐ= అలలతో భయాన్ని కలిగించునదై; సర్వతస్‌= అన్నివైపుల; ప్రవనంబు+అయిన = 
ప్రవహించునట్టి; సముద్రంబును= సముద్రము; కానంబడియెన్‌= కన్పించెను; వెండియున్‌= మరియు; కల్చ్ప+అంతంబు 
నందున్‌+పోల= ప్రళఠయకాలము పూర్తి అయినప్పుడు వలె; భీషణంబు +అయిన= భయంకరమైన; మహాహ్రదంబునున్‌= 


చతుర్ధస్కంధము 165 


గొప్పమడుగు; తోంచెన్‌= కనిపించెను; ఆ+విధంబునన్‌= ఆ విధంగా; నానావిధంబులున్‌= అనేక ప్రకారాలు; అనేకంబులున్‌= 
అనేకాలు; అవిరళభయంకరంబులున్‌ +అయిన = ఎదతెరపిలేక భయాన్ని గొలుపునట్టివి అయిన; అసురమాయలు = 
రాక్షసమాయలు; క్రూరప్రవర్తనులు +అగు= నొప్పించు నదవడిగలవారైన; యక్షులచేతన్‌= యక్షులచే; సృజ్యమానంబులు+ఐ= 
సృష్టించబడుతున్నవై; అదడరు= అతిశయించిన; ఆ సమయంబునన్‌= ఆ సమయంలో. 

తా ; ఇంకా మదించిన ఏనుగులు, సింహాలు, పులులు గర్జిస్తూ మీదికి దుమికాయి. అంతలో నాలుగు ప్రక్కలనుండి 


సముద్రజలాలు పొంగిపొరలాయి. ప్రళభయకాలంలోవలె మొత్తం భీకరమైన పెద్దమడుగు కన్పించింది. ఇలా అనేక 
విధాలైన భయంకరదృశ్యాలు ఎడతెరిపి లేకుండా వచ్చేలా రాక్షసమాయలు కల్పించి, యక్షులు ధ్రువునిపై ప్రయోగించారు. 


క. అనయంబును నయ్యక్షుల, ఘనమాయ నెజింగి మునినికాయము వరుసన్‌ 
మనుమనుమని మను మను మని, మనమునందలంచుచును దత్సమక్షంబునకున్‌ 845 


ప్రతి : అనయంబును= మరి మరి; ఆ+యక్షుల= ఆ యక్షులుచేసే; ఘనమాయన్‌+ఎటింగి= గొప్పమాయను తెలుసుకొని; 
వరుసన్‌= వరుసగా మునినికాయము= బుషుల సమూహము; మనుమనుమని= స్వాయంభువమనువు యొక్క మనుమని; 
మను+మనుము+అని= జీవింపుము; జీవింపుమని (చిరకాలం), మనమునన్‌= మనస్సులో; తలంచుచును= ఆలోచిస్తూ 
తద్‌+సమక్షంబునకున్‌= ఆయన ఎదుటకు... 


తా; ఆ యక్షులు మాటి మాటికి చేస్తున్న మహామాయలు గమనించి, మునిసముదాయము (ధ్రువుని దగ్గరకువచ్చి 
చిరంజీవివి కమ్ము అని ఆశీర్వదించి ఆయన సమక్షానికి వచ్చారు. 


వ. చనుదెంచి యా ధ్రువుం గని యిట్లనిరి. 346 
ప్రతి : చనుదెంచి= వచ్చి, ఆధ్రువున్‌= ఆ (ధ్రువుని; కని= చూసి; ఇట్లు+అనిరి= ఈ విధంగా అన్నారు. 
స్స్‌ అనఘాత్మ! లోకు లెవ్వని దివ్య నామంబు సమత నాకర్ణించి సంస్కరించి 


దుస్తరంబైన మృత్యువునైన సుఖవృత్తిందరియింతు; రట్టి యీశ్వరుండు పరుండు 
భగవంతుండును శార్‌బ్లపాణియు భక్తజనార్తిహరుండును నైన విభుండు 
భవదీయవిమతులం బరిమార్చుంగా కని పలికిన మునుల సంభాషణములు 


తే. విని కృతాచమనుండు రమావిభుని పాద, కమలముందలంచి రిపుభయంకర మహోగ్ర 
కలిత నారాయణాస్త్రంబుంగార్ముకమునం, బూనందడవందదీయసంధానమునను. త్రి 


ప్రతి : అనఘ +ఆత్మ= ఓ పుణ్యాత్మా!; ఎవ్వని దివ్యనామంబు= ఎవరి పవిత్రమైన పేరును; లోకులు= జనులు; సమతన్‌= 
సమభావంతో; ఆకర్షించి= విని; సంస్మరించి= జపించి; దుస్తరంబు+ఐన= కష్టమైనదైన; మృత్యువును+ఐన = మరణాన్నికూడా; 
సుఖవృత్తిన్‌= సులభంగా; తరియింతురు = దాటుదురో; అట్టి+ఈశ్వరుండు = అట్టి భగవంతుడు; పరుందు = సర్వోతృష్టుడు; 
భగవంతుండును= భగవానుడు; శార్ణపాణియు= శార్ణమనే విల్లు చేతియందు కలవాడు; భక్తజన +ఆర్తిహరుండు = భక్తుల 
సముదాయము యొక్క బాధలను పోగొట్టువాడు; ఐన విభుండు= అయిన ప్రభువు; భవదీయ విమతులన్‌= నీ శత్రువులను; 
పరిమార్చున్‌+కాక= చంపుగాక; అని పలికిన= అని మాట్లాడిన; మునుల సంభాషణములు= బుషివచనములు, విని; 


166 శ్రీమహాభాగవతము 


కృత+ఆచమనుండు= ఆచమనం చేసినవాడై; రమావిభుని= విష్ణుని; పాదకమలమున్‌+తలంచి= పాదపద్మాలను మనస్సులో 
భావించి; రిపభయంకర= శత్రువులకు భయము కల్గించు; మహా+ఉగ్రకలిత= అతిభయంకరమైన; నారాయణ +అ'స్త్రంబున్‌= 
నారాయణ నామక అస్త్రాన్ని కార్ముకమునన్‌= వింటికి; పూనన్‌+తడవన్‌= ధరించుటకు తాకగా; తదీయ సంధానమునను= 
వింటియందు అమ్ముకూర్చుటతో... 

తా ; మునులంతా వచ్చి ధ్రువుని ఈ విధంగా ప్రబోధించారు. *ఓ పుణ్యాత్మా! శ్రీహరి దివ్య నామాన్ని విన్నా, స్మరించినా 
తరింపరాని మృత్యువునుకూడా జనం దాటగలరు. భక్తుల బాధలను పోగొట్టే ఆశీహరి, ఆ భగవానుడు, ఆ పరమాత్మ, 
ఆ జగన్నాయకుడు నీ శత్రువులను సంహరించుగాక!” - ఈ విధంగా మాట్లాడుతున్న బుషుల వచనాలను విని ధ్రువుడు 
ఆచమనంచేసి శ్రీహరి పాదపద్మాలను స్మరించి శత్రుభయంకరమగు నారాయణాస్తాన్ని వింటినారికి సంధించాడు. 


తే. కడంగి గుహ్యకమాయాంధకార మపుడు, వెరవు సెడి దవ్వదవ్వుల విరిసిపోయె 

విమలమైన వివేకోదయమునంజేసి, సమయు రాగాదికంబుల సరణి నంత. 848 
ప్రతి : విమల= స్వచ్చమైన; వివేక+ఉదయమునన్‌+చేసి= వివేకం పుట్టడంవలన; సమయు= నశించే; రాగ+ఆదికంబుల, 
సరణిన్‌= రాగం మొదలైనవానివఠె; కడంగి= పూని; గుహ్యక, మాయా+అంధకారము= యక్షుల మాయ అనే చీకటి; 
వెరవు+చెడి= అవకాశం కోల్పోయి; అపుడు= ఆ సమయంలో; దవ్వుదవ్వులన్‌= దూరదూరంగా; విరిసిపోయెన్‌= 
చెదరిపోయింది. 


తా : ఆ విధంగా (ధ్రువుడు నారాయణాస్తాన్ని సంధించగానే వివేకం పొడమినవెంటనే రాగాదులు మాసిపోయినట్లు 
యక్షమాయలనే కారు చీకట్లు క్షణకాలంలో చెల్లాచెదరైనాయి. 


మ. వరనారాయణ దైవతాస్త్ర భవదుర్వారప్రభాహేమ పుం 

ఖ రుచిస్సార మరాళరాజసితపక్ష క్రూరధారాపత 

చృ్చర సాహస్రము లోలి భీషణ విపక్షశ్రేణిపై వ్రాలె భీ 

కరరావంబునం గానం జొచ్చు శిఖిసంఘాతంబు చందంబునన్‌. 849 
ప్రతి : వరనారాయణ= శ్రేష్టుడైన నారాయణుడు; దైవత+అస్ట్రభవ= దేవతగాగల అస్త్రంనుండి; దుర్వార ప్రభా= వారింపరాని 
కాంతులుగల; హేమపుంఖ= బంగారు పిడులుగల; రుచిస్సార= కాంతులెగయుచున్ను మరాళరాజ= రాజహంసలయొక్క 
సిత పక్ష= తెల్లని రెక్కలుగల; క్రూరధారాపతత్‌= నిర్జాక్షిణ్యమైన అంచులతో వచ్చి పడుతున్న శరసాహస్రములు= 
వేనవేలబాణములు; ఓలిన్‌= వరుసగా; భీషణ= భయంకరమైన; విపక్షశేణిపై= శత్రుసముదాయంపై; కానన్‌+చొచ్చు= 
అడవిలో ప్రవేశించే; శిఖిసంఘాతంబు= మంటలసముదాయమువలె; భీకరరావంబునన్‌= భయంకరమైన ఘోషతో; 
వ్రాలెన్‌= పడ్డాయి. 
తా ; వారించడానికి శక్యంకాని ఆ నారాయణాస్త్రం నుండి బంగారు పిడులు, రాయంచ రెక్కలవంటి రెక్కలుగల వాడిబాణాలు 
వేలకొద్దీ పుట్టి అడవినిచుట్టిన అగ్నిజ్వాలలవలె భయంకరధ్వనితో శత్రుసేనలపై ఎడతెగకుండా వచ్చిపడ్డాయి. 


విశే ; అడవిలో రగుల్మొనే కార్చిచ్చు మంటలతో బాణాలు పోల్చబడ్డాయి. 
వ. అట్లేసిన. 850 


చతుర్ధస్కంధము 167 
ప్రతి : అట్లు+ఏసినన్‌= ఆ విధంగా బాణాలు వేయగా... 


చ. ఖరనిశితప్రదీప్తఘనకాండపరంపర వృష్టిచేంబొరిం 

బొరి వికలాంగులై యడరి పుణ్యజనుల్‌ పృథుహేతిపాణులై 

గరుడునింజూచి భూరిభుజగప్రకరంబు లెదిర్చి పేర్చి చె 

చ్చెర నడతెంచుచందమునంజిత్రరథున్‌ బలుపూని తాంకినన్‌. తర్‌ 1 
ప్రతి : ఖర నిశిత ప్రదీప్త= కఠినమై, వాడియై, ప్రకాశవంతమైన; ఘనకాండపరంపర= పెద్దబాణాల వరుసల; వృష్టిచేన్‌= 
వర్షముచే; పొరిన్‌+పొరిన్‌= వరుసలు వరుసలుగా; వికల+అంగులై= అవిటివార్రై అడరి= అతిశయించి; పుణ్యజనుల్‌= 
రాక్షసులు; పృథుహేతిపాణులు+ఐ= స్టూలములైన ఆయుధాలు చేతులందుగలవారై; గరుడునిన్‌ +చూచి= గరుత్మంతుని 
జూచి; భూరిభుజగ ప్రకరంబులు= పెద్ద సర్పముల సమూహాలు; ఎదిర్చి= ఎదిరించి; పేర్చి= విజృంభించి; చెర+చెర= 
త్వరత్వరగా? నడతెంచు చందమునన్‌= వచ్చేవిధంగా; చిత్రరథున్‌= ధ్రువుని; బలుపు+ఊని తాకినన్‌= గట్టి ప్రయత్నంతో 
ఎదిరించగా... 
తా : ధ్రువుడు ప్రయోగించిన దృఢములైన, వాడి ఆయుధాల వర్షంతో యక్షులు వికలాంగులై మళ్లీ పట్టుదలతో పెద్ద 
ఆయుధాలను ధరించి, మళ్ళీ సైన్యాలను సమీకరించుకొని ధ్రువునితో యుద్ధం చేయడానికి పరుగులెత్తారు. ఆ దృశ్యాన్ని 
చూస్తే మహాసర్పాలు గుంపులై గరుత్మంతుణ్ణి ఎదిరించదానికి బయలుదేరినట్లున్నది. (హాస్యాస్పదమని భావన) 
ఉం వారలంజండతీవ్రశరవర్గముచేత నికృత్తపాద జం 

ఘోరుశిరోధరాంబకకరోదరకర్ణులంజేసి యోగి పం 

కేరుహమిత్రమండలసకృద్భిద నెట్టి పదంబుంజెందు నా 

భూరిపదంబునం బెలుచం బొందంగం బంపె భుజావిజ్బంభియె. 352 
ప్రతి : వారలన్‌= ఆ రాక్షసులను; భుజావిజ్బంభీ+ఐ= బాహుబలంతో ఉద్యమించినవాదై; చండతీవ్ర శరవర్దముచేత= 
భయంకరమైన; వాడియైన బాణాల సమూహంచేత; నికృత్త= కత్తిరింపబడిన; పాద= పాదములు; జంఘా+ఊరు= 
పిక్కలు, తొడలు; శిరోధర+అంబక= మెడలు, కన్నులు; కర+ఉదర కర్ణులన్‌= చేతులు, పొట్టలు, చెవులు గలవారిని, చేసి; 
యోగి= యోగి; పంకేరుహమిత్ర మండల= సూర్యమండలాన్నిి సకృత్‌+భిదన్‌ = ఒక్కమారు భేదించడంవల్ల; 
ఎట్టిపదంబుచెందున్‌= ఏ స్థానాన్ని పొందునో; ఆ భూరిపదంబునన్‌= ఆ విశిష్ట స్థానాన్ని 'పెలుచన్‌+పొందంగన్‌= 
సులభంగా పొందడానికి; పంపెన్‌= పంపాడు. 
తా: ఆ విధంగా మళ్లీ తన మీదకు దందెత్తి వచ్చిన గుహ్యకుల నందరినీ, తన బాణ ప్రయోగంచే పాదాలు, పిక్కలు, 
తొడలు, మెడలు, కళ్లు, చేతులు, చెవులు, కడుపులు ఎక్కడికక్కడ ముక్కలుగా నరికి పారవైచి యోగి సూర్యమండలాన్ని 
ఒక్కసారిగా భేదించుకోని ఏ ఉత్తమన్థానం చేరుకొనేటట్లుంటాడో, అట్టి స్థానాన్ని చేరేటట్లువారిని పంపాడు. 
వ. ఇవ్విధంబున నా చిత్రరథుండగు ధ్రువునిచేత నిహన్యమానులును నిరపరాధులును నయిన గుహ్వ్యకులం 
జూచి యతని పితామహుందైన స్వాయంభువుండు బుషిగణపరివృతుందై చనుదెంచి (ధ్రువునిం జూచి 


168 శ్రీమహాభాగవతము 


యిట్లనియె; వత్సా! నిరపరాధులైన యీ పుణ్యజనుల నెట్టి రోషంబున వధియించితి, వట్టి నిరయహేతువైన 
రోషంబు సాలు; బ్రాతృవత్సల! భ్రాత్భవధాభితప్పుండవై కావించు నీ యత్నంబుడుగుము. 85్‌3ి 
ప్రతి : ఈ+విధంబునన్‌= ఈ విధంగా; ఆ చిత్రరథుండు +అగు= ఆ విచిత్ర రథంగల, ధ్రువునిచేత; నిహన్యమానులును = 
చంపబడుతున్నవారును; నిరపరాధులును+అయిన = తప్పుచేయని వారు అయిన; గుహ్యకులన్‌+చూచి= యక్షులను సేవించే 
జాతులైన గుహ్యకులను చూచి; అతని పితామహుండు+ఐన= ఆయన తాతగారైన, స్పాయంభువుడు; బుషిగణపరివృతుండు + 
ఐ= బుషి సముదాయంతో కూడి; చనుదెంచి= వచ్చి, (ధ్రువునిన్‌= (ధ్రువుణ్ణి చూచి; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు; 
వత్సా! = బిడ్డా నిరపరాధులు+ఐన= తప్పు చేయనట్టి; ఈ పుణ్యజనులన్‌= ఈ రాక్షసులను; ఎట్టిరోషంబునన్‌= ఎలాంటి 
కోపంతో; వధియించితివి= చంపావో; అట్టి నిరయహేతువు+ఐన= ఆ విధంగా నరకకారణమైన; రోషంబు+చాలు = 
కోపం చాలును; బ్రాతృవత్సల!= సోదరుని పై (ప్రమగలవాడా!; భాత్భవధ +అభితప్తుండవు+ఐ= సోదరుని చంపడంవలన 
కలిగిన బాధపడినవాడవై; కావించు= చేయు; నీ యత్నంబు+ఉడుగుము= నీ ప్రయత్నం చాలించు. 

తా : ఈ విధంగా చిత్రరథుడైన (ధ్రువునిచే చంపబడ్డ నిరపరాధులైన గుహ్యకులను చూసి, ధ్రువుని తాత అయిన 
స్వాయంభవమనువు చాలా బాధపడ్డాడు. బుషిగణాలను తీసుకొనివచ్చి ధ్రువునితో ఇలా అన్నాడు. “నాయనా! ఏ తప్పు 
చేయని ఈ గుహ్యకులను ఎలాంటి రోషంతో వధించావు! ఈ రోషమంతా నరకహేతువే! నీ సోదరునిపై నీకు ప్రేమవుండవచ్చు. 
నీ సోదరుడు చనిపోయాడని బాధావుండవచ్చు. కాని నీవు చేసింది తప్పు. ఇంక నీ ప్రయత్నంమాను!” అన్నాడు. 


విశే : గుహ్యకులు : కుబేరుని సేవకులు, అనుచరులను గుహ్వకులని పిలుస్తారు. 


క. అనఘా! మనుకులమున కిది, యనుచిత కర్మంబ; యొకనికై పెక్కం డ్రి 

ట్జని మొనం ద్రుంగిరి; యిది నీ కనయంబును వలవ; దుడుగు మయ్య కుమారా! 354 
ప్రతి : అనఘా!= ఓ పుణ్యాత్ముడా!; మనుకులమునకున్‌= మనువంశానికి; ఇది, అనుచిత కర్మంబు +అ= తగనిపని; 
కుమారా! = ఓ(ధ్రువా!, ఒకనికిన్‌+ ఐ= ఒక్కనికోసం; పెక్కండ్రు= అనేకులు; ఇట్టు= ఇలా అనిమొనన్‌= యుద్ధభూమిలో; 
(త్రుంగిరి= చనిపోయారు, ఇది, నీకు; అనయంబును= ఎల్లప్పుడు; వలవదు= కూడదు; ఉదుగుము+అయ్య= చాలించవయ్యా!. 
తా : ధ్రువకుమారా! మనుకులంలో పుట్టిన అనఘుడవునీవు. నీ కిది తగని పని. ఒకరికోసం అనేకుల్ని సంహరించావు. 
ఇట్టిపని నీవు చేయకూడదు. విరమించు. 


విశే ; మానవులు మనువంశంలోనివారు. వారెలా నడచుకోవాలో వారవలంబించాల్సిన ధర్మస్వరూప మెలాంటిదో ఇక్కడ 
చెప్పబడింది. 

వ. అదియునుం గాక దేహాభిమానంబునం బశుప్రాయులై భూతహింస గావించుట హృషీకేశానువర్తనులైన 
సాధులకుం దగదు; నీవు సర్వభూతంబుల నాత్మభావంబునం దలంచి సర్వభూతావాసుండును 
దురారాధ్యుండును నైన విష్ణుని పదంబులం బూజించి తత్పరమపదంబును బొందితి; వట్టి భగవంతుని 
హృదయంబున ననుధ్యాతుందడవు; భాగవతుల చిత్తంబులకును సమ్మతుండవు, మజియు సాధువర్తనుండ 
వన నొప్పు నీవీ పాపకర్మం బెట్లు "సేయ సమకట్టితి? వే పురుషుం దైన నేమి మహాత్ములయందుం 


చతుర్ధస్కంధము 169 


దితిక్షయు, సములయందు మైత్రియు, హీనులయందుం గృపయు నితరంబులగు సమస్త జంతువులయందు 
సమత్వంబును గలిగి వర్తించు వానియందు సర్వాత్మకుందైన భగవంతుండు ప్రసన్నుం డగు; నతండు 
ప్రసన్నుం డయిన వాండు ప్రకృతి గుణంబులం బాసి లింగ శరీర భంగంబు గావించి బ్రహ్మానందంబునుం 
బొందు; నదియునుంగాక కార్యకారణ సంఘాతరూపంబైన విశ్వం బీశ్వరునందు నయస్మాంత సన్నిధానంబు 
గలిగిన లోహంబు చందంబున వర్తించు; నందు సర్వేశ్వరుండు నిమిత్తమాత్రంబుగాం బరిభ్రమించు; నట్టి 
యీశ్వరుని మాయాగుణ వ్యతికరంబున నారబ్ధంబుబైన పంచభూతంబులచేత యోషిత్చురుషవ్యవాయంబు 
వలన యోషిత్పురుషాదిరూప సంభూతి యగు నవ్విధంబునం దత్సర్గంబు దత్సంస్థానంబుం, దల్లయంబు 
నగుచు నుండు; నిట్లు దుర్విభావ్యం బైన కాలశక్తింజేసి గుణక్షోభంబున విభజ్యమానవీర్యుండు ననంతుండు 
ననాదియు నైన జనంబులచేత జనంబులం బుట్టించుచుండుటం జేసి యాదికరుందును, మృత్యుహేతువున 
జనంబుల లయంబు నొందించుటం జేసి యంతకరుండును, ననాది యగుటం జేసి యవ్యయుండును 
నైన భగవంతుండు జగత్కారణుండగుం; గావున నీ సృష్టిపాలన విలయంబులకుం గర్త గానివాని వడువున 
దానిం జేయుచుండు, నిట్లు మృత్యురూపుండును బరుండును సమవర్తియు నైన యీశ్వరునికి స్వపక్ష 
పరపక్షంబులు లేవు; కర్మాధీనంబులైన భూతసంఘంబులు రజంబు మహావాయువు ననుసరించు చాడ్పున 
నస్వతంత్రంబు లగుచు నతని ననువర్తించు; నీశ్వరుండును జంతుచయాయు రుపచయాపచయ కరణంబులం 
దస్పష్టుండును నగు జీవుండు గర్మబద్దుం డగుటం జేసి కర్మంబు వానికి నాయు రుపచయాపచయంబులం 
జేయుచుండు;మజియు సర్వజగత్మర్మసాక్షియగు సర్వేశ్వరుని. తిర్‌ర్‌ 

ప్రతి : అదియునున్‌+కాక; దేహాభిమానంబునన్‌= శరీరంపై మమకారంతో; పశుప్రాయులు +ఐ= జంతువులతో సమానులై; 
భూతహింస+కావించుట= జీవులను హింసించుట; హృషీకేశ+అనువర్తనులు +ఐన= విష్ణుమూర్తిని అనుసరించేవారైన; 
సాధులకున్‌= సజ్జనులకు, తగదు; నీవు సర్వభూతంబులను = సమస్తజీవులను; ఆత్మభావంబునన్‌+తలంచి= తాననే 
ఉద్దేశంతోచూచి; సర్వభూత +ఆవాసుండును = అన్నిజీవులలో నివసించేవాడు; దుస్‌+ఆరాధ్యుండును = ఆరాధించడానికి 
కష్టసాధ్యమైనవాడు; ఐన విష్ణుని, పదంబులన్‌+పూజించి= పాదాలను కొలిచి; తద్‌+పరమపదంబును= ఆ విష్ణుని ఉత్తమస్థితిని; 
పొందితి= పొందావు; అట్టిభగవంతుని= ఆ భగవానుని; హృదయంబునన్‌= మనస్సులో, అనుధ్యాతుండవు= అనుకూలంగా 
ధ్యానింపబదినవాడవు; భాగవతుల చిత్తంబులకును = భక్తుల మనస్సులకు; సమ్మతుందడవు= ఇష్టమైనవాడవు; మతియు, 
సాధువర్తనుండవు +అననొప్పు= మంచి ప్రవర్తనగలవాడవైయున్న; నీవు, ఈ పాపకర్మంబు= ఈ పాపపుపని; 
ఎట్లు+చేయసమకట్టితివి= ఏ విధంగా చేయాలని పూనుకొన్నావు?; ఏ పురుషుండు+ఐననేమి= ఏ మానవుదైతే; 
మహాత్ములయందు; తితిక్షయు= సహనం; సములయందు= సమానులైన వారిపట్ల, మైత్రియు= స్నేహం; హీనులయందు= 
నీచులపట్ల; కృపయు= దయ; ఇతరంబులగు= మిగిలిన; సమస్త జంతువులయందును= అన్ని ప్రాణులపట్ల; సమత్వంబును= 
సమానత్వాన్ని, కలిగి వర్తించున్‌= కలిగి ప్రవర్తిస్తాడో; వానియందు = అట్టి వానియందు; సర్వాత్మకుడు+ఐన = సమస్త్యూపకుడైన; 
భగవంతుండు= భగవంతుడు; ప్రసన్నుండు +అగు= ప్రసన్నుడవుతాడు; అతండు, ప్రసన్నుడైన వాడు= అనుగ్రహింపబదినవాడు; 
ప్రకృతిగుణంబులన్‌= త్రిగుణాల సమ్మేళనం వల్ల పుట్టిన వ్యక్తిగత ప్రత్యేక స్వభావగుణాలను; పాసి= వదలిపెట్టి; లింగ 


170 శ్రీమహాభాగవతము 


శరీర భంగంబు+కావించి= తన ప్రత్యేక స్వభావసంస్మారంతో నిర్మితమైన దేహాన్ని బ్రద్దలు కొట్టుకొని; బ్రహ్మ+ఆనందంబునున్‌+ 
పొందు= అమితానందం పొందుతాడు; అదియునున్‌+కాక = అంతేకాక; కార్యకారణ సంఘాత రూపంబు+ఐన = కార్యం, 
కారణం అనబడే భాగాల కూర్చుతో కూడిన మొత్తం రూపమైన; విశ్వంబు= ప్రపంచం; ఈశ్వరుని +అందున్‌= 
భగవంతునియందు; అయస్మాంత సన్నిధానంబు+కలిగిన = సూదంటురాయి ప్రభావంతోకూడిన సామీష్యం కలిగిన; లోవాంబు 
చందంబునన్‌= ఇనుమువలె; వర్తించు= ప్రవర్తిస్తుంది; అందు, సర్వేశ్వరుండు= భగవంతుడు; నిమిత్తమాత్రంబుగా = 
కేవలం కారణభూతుడై; పరిభ్రమించున్‌= తిరుగుతాడు, అట్టి ఈశ్వరుని; మాయాగుణవ్యతికరంబునన్‌= మాయాగుణాల 
కలయికల వల్ల; ఆరబ్ధంబులు +ఐన = ఆరంభింపబడిన; పంచభూతంబులచేత = పృథివ్యప్తేజోవాయ్వాకాశాల చేత; 
యోషిత్‌+పురుషవ్యవాయంబువలన = ప్రీ పురుషుల కలయికవల్ల; యోషిత్‌+పురుష+ ఆదిరూపసంభూతి +అగు = ప్తీలు, 
పురుషులు మున్నగు రూపాల పుట్టుక జరుగుతుంది; ఆ+విధంబునన్‌= ఆ విధంగా; తద్‌+సర్గంబు= ఆ సృష్టిక్రమము; 
తద్‌ + సంన్థానంబు= దానిస్థితి; తద్‌+లయంబు= దాని వినాశం; అగుచుండున్‌= జరుగుతుంటాయి; ఇట్లు 
దుర్‌+విభావ్యంబు+ఐన= ఈ విధంగా భావించడానికి కష్టమైన; కాలశక్తిన్‌ +చేసి= కాలంయొక్క ప్రభావం వల్ల 
గుణక్షోభంబునన్‌= గుణాల తొక్షిదిచే; విభజ్యమాన వీర్యుండు= విభజింపబడు శక్తిగలవాడు; అనంతుండు= అంతంలేనివాడు; 
అనాదియున్‌ +ఐనన్‌= మొదలులేనివాదైనా? జనంబులచేత = మనుష్యులచే; జనంబులన్‌= మనుష్యులను; 
పుట్టించుచుండుటన్‌+చేసి= సృష్టించడంవలన; ఆదికరుండును= మొదలు అనే దానిని కలిగించేవాడు; మృత్యుహేతువున= 
చంపడమనే కారణంచే; జనంబుల= మనుజులను; లయంబున్‌ +ఒందించుటన్‌ +చేసి = నశింపజేయడంవల్ల; 
అంతకరుండును= నాశనంచేసేవాడును; న+ఆది అగుటన్‌+చేసి= మొదలులేని దగుటచేత; అవ్యయుందడును= వినాశముగాని 
మార్చుగాని లేనివాడు; ఐన భగవంతుందు= అయిన పరమాత్మ జగత్‌+కారణుందు +అగున్‌= సృష్టికి మూలభూతమవుతాదడు, 
కావునన్స్‌ ఈ సృష్టి పాలన విలయంబులకున్‌= ఈ పుట్టుక, పోషణ, నాశనములకు; కర్త+కానివానివడువున= కర్త 
కానివాని వలె; దానిన్‌+చేయుచుండున్‌= వాటిని చేస్తుంటాడు; ఇట్సు, మృత్యురూపుండును= నాశనకారియు; పరుండును= 
అతీతమైనవాడును; సమవర్తియున్‌+ఐన= సమానంగా భావించేవాడైన; ఈశ్వరునికి= భగవంతునికి; స్వపక్ష స్వంతవర్గం; 
పరపక్షంబులు = ఇతరవర్షాలు, లేవు; కర్మ+అధీనంబులు+ఐన = పనులకు లోబడిన; భూతసంఘంబులు= జంతుజాలం; 
రజంబు= ధూళిరేణువులు; మహావాయువును= పెనుగాలిని; అనుసరించు చాడ్చ్పున = అనుసరించేవిధంగా; 
అస్వతంత్రంబులు +అగుచు = స్వేచ్చలేనివియై; అతనిన్‌+అనువర్తించున్‌= అతని ననుసరించి తిరుగుతాయి; ఈశ్వరుండును= 
భగవంతుడు; జంతు చయ +ఆయుస్‌+ఉపచయ +అపచయ కరణంబులందున్‌= జీవసముదాయం యొక్క ఆయుర్జ్థాయాలను 
సమకూర్చడం, రూపుమాపడం అనె పనుల్లో; అస్పష్టుండును +అగు= గుర్తించడానికి వీలులేనివాదవుతాడు; జీవుండు= 
మనుజుడు; కర్మబద్భుండు+అగుటన్‌+చేసి = కర్మలకు లోబడినవాడు కావడంచే; కర్మంబు= పనులు; వానికిన్‌, 
ఆయుస్‌+ఉపచయ+ అపచయంబులన్‌= ఆయుర్ధాయాలను సమకూర్చడాన్ని తగ్గించడాన్నిి చేయుచుందున్‌, మజియు; 
సర్వజగత్‌+కర్మసాక్షి+ అగు= సమస్త సృష్టి గమనాల తీరు తెలిసి చూచేవాదైన; సర్వ+ఈశ్వరుని= అఖీలానికి అధిపతియైన 
భగవంతుని... 

తా : దేహం మీది అభిమానంతో పశువులవలె ప్రాణిహింస చేయడం శ్రీహరిభక్తులైన సజ్జనులకు తగదు. నీవు సర్వప్రాణులను 
నీవలె భావించి సర్వప్రాణిస్వరూపుడైన శ్రీహరిని సేవించి, ఆయన స్థానాన్ని పొందావు. ఆయన మనస్సున కెక్కావు. 
హరిభక్తులందరినీ మెప్పించగలిగావు. నీ నదవడిక మంచిది. అలాంటి నీవు ఈ పాపకార్యం చేయడానికెలా ప్రయత్నించావు? 


చతుర్ధస్కంధము 1/7] 


తనకంటె గొప్పవారియందు సహనభావం, తనతో సమానులయందు స్నేహభావం, తనకంటె తక్కువవారియందు దయ, 
మిగిలిన సమస్త ప్రాణులయందు సమభావం కలిగి వర్తించేవానిని సర్వాంతర్యామి అయిన ఆ పరమాత్మ రక్షిస్తాడు. 
భగవంతుడు కరుణిస్తే ప్రకృతి సహజగుణాలనుండి విముక్తుడై లింగశరీరాన్ని విడిచి బ్రహ్మానందాన్ని పొందుతారు. 

అయస్కాంతం దగ్గర ఇనుము భ్రమించినట్లు భగవత్సాన్నిధ్యంలో కార్యకారణ స్వరూపమైన ప్రపంచం ్రమిస్తుంటుంది. 
సర్వేశ్వరుడు కేవలం నిమిత్తమాత్రంగా చూస్తుంటాడు. అట్టి భగవంతుని మాయాగుణ సంబంధంవల్ల పంచభూతాలవల్ల 
దేహాది ఆకారాలను పొందిన ప్రీపురుషుల కలయికచే ప్రీపురుష సంతతి ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా సృష్టిస్టితిలయాలు 
జరుగుతాయి. ఊహించడానికి అలవిగానంతగా కాలశక్తి ద్వారా జనాలనుండి జనాలను పుట్టించడంవల్ల ఆద్యుడు, 
నశింపజేయడంవల్ల అంతకుడు, అనాది కావడంవల్ల అవ్యయుడు అయి పరమాత్మ జగత్మ్కారకు దవుతున్నాడు. అందుచె 
సృష్టిస్థితిలయాలను ఏమీ చేయనట్లే నటిస్తూంటాడు. 

ఇలా మృత్యుస్వరూపుడు, పరుడు, సమవర్తి అయిన భగవంతుడికి తనవారు, పరులు అనే భేదం లేదు. కర్మలకు 
లోబడిన జీవులు స్వతంత్రతలేనివారై ధూళికణాలు గాలి ననుసరించి వెళ్లినట్లుగా భగవంతుని అనుసరిస్తారు. ఆయుర్దాయాలు 
సమకూర్చడం, నాశనంజేయడం లేకుండా స్వస్థుదైన భగవానుడు ప్రాణుల ఆయుస్సులకు హానివృద్దులు సమకూరుస్తాడు. 
ఆ సర్వేశ్వరుడే కర్మసాక్షి 
క. కొందజు స్వభావ మందురు, కొందజు కర్మం బటండ్రు, కొందజు కాలం 

బందురు, కొందఖజు దైవం, బందురు కొంద టొగిం గామ మండ్రు మహాత్నా! 856 
ప్రతి : మహాత్మా! = మహానుభావా!; కొందజు స్వభావము+అందురు= సహజస్వభావమంటారు, కొందటు, 
కర్మంబు +అటు +అండ్రు= కర్మమని అంటారు, కొందఖజు, కాలంబు+అందురు= కాలమని అంటారు, కొందబలు, 
దైవంబు+అందురు= దేవుడంటారు, కొందజు, ఒగిన్‌= క్రమంగా, కామము+అండ్రు= కోరిక అని అంటారు. 


తా ; మహానుభావా! కర్మ్శసాక్షియైన సర్వేశ్వరుని కొందరు 'స్వభావం' అంటారు. కొందరు “కర్మ అంటారు. కొందరు “కాలం” 
అంటారు. కొందరు 'దైవం” అంటారు. మరికొందరు “కామం అంటారు. 

వ. ఇట్టు లవ్యక్తరూపుండును, నప్రమేయుండును, నానాశక్తుదయ హేతుభూతుందును నైన 
భగవంతుండు సేయు కార్యంబుల బ్రహ్మరుద్రాదు లెజబుంగరన నతని తత్త్పంబు నెవ్వరెజబుంగ నోపుదురు? 
కావునం బుత్రా! యిట్లుత్పత్తి నాశంబులకు దైవంబ కారణంబై యుండుం గాన నిద్ధనదానుచరులు భవదీయ 
భ్రాతృహంత లగుదురే? భూతాత్మకుండు భూతేశుండు భూతభావనుండు సర్వేశ్వరుండు పరాపరుండు 
నగు నీశుండ మాయాయుక్తుందై స్వశక్తిచే సృష్టి స్థితి లయంబులం జేయు. ఐన ననహంకారంబునంజేసి 
గుణకర్మంబులచే నస్పృశ్యుం డగుచు వర్తించు. అదియునుం గాక యీ ప్రజాపతులు విశ్వసృణ్ఞామంబుల 
నియంత్రితులై ముకుంద్రాళ్ళు వెట్టిన పశువులం బోలి యెవ్వని యాజ్ఞాధీనకృత్యులై వర్తింతు రట్టి దుష్టజన 
మృత్యువు, సుజనామృత స్వరూపుండు, సర్వాత్మకుండు, జగత్పరాయణుండు నైన యీశ్వరుని సర్వ 
ప్రకారంబుల శరణంబుం బొందుము. అదియునుం గాక. 357 


1/72 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఇట్టులు= ఈ విధంగా; అవ్యక్తరూపుండును= వ్యక్తంకాని రూపంకలవాడును; అప్రమేయుండును= కొలతలకు 
లొంగనివాడును; నానాశక్తి+ఉదయ హేతుభూతుందడును +ఐన = వివిధశక్తుల పుట్టుకకు కారణభూతుదను; ఐన, భగవంతుడు 
చేయు కార్యంబులన్‌= భగవంతుడు చేసే పనులను; రుద్ర+ఆదులు= బ్రహ్మ, శివుడు మొదలైనవారు; ఎజుంగరు+అనన్‌= 
తెలుసుకోలేరంటే; అతని తత్త్పంబును= అతని నిజస్వరూపాన్ని ఎవ్వరు, ఎజుంగన్‌+ఓపుదురు= తెలుసుకోగలరు?; కావునన్‌= 
కాబట్టి, పుత్రా!= కుమారా!; ఇట్లు +ఉత్పత్తినాశంబులకు= ఈ విధంగా పుట్టడానికి; చనిపోవడానికి, దైవంబు+అ= 
భగవంతుడే; కారణంబు+ఐ+ఉందడున్‌= కారణమై ఉంటాడు; కానన్‌= కావున; ఈ+ధనద+అనుచరులు= ఈ కుబేరుని 
వెంట తిరిగేవారు; భవదీయ = నీ; బ్రాత్భృహంతలు= సోదరునిచంపినవారు; అగుదురు+ఏ= అవుతారా?; భూత+ఆత్మకుందు= 
జీవులలో తానైనవాడు; భూత+ఈశుండు= భూతాలకధిపతి; భూతభావనుండు= జీవులను కల్పన చేసేవాడు; 
సర్వ+ఈశ్వరుండు= భగవంతుడు; పరాపరుండును= అతీతుడును; అగు ఈశుందడు+అ= అయిన దేవుదే; 
మాయాయుక్తుండు+ఐ= మాయతోకూడినవాడై; స్వశక్తిచే= తనబలంతో; సృష్టి స్థితి లయంబులన్‌= పుట్టుక, పాలన, 
నాశాలను; చేయున్‌= చేస్తాడు; ఐనన్‌= ఐనా? న+అహంకారంబునన్‌+చేసి= అహంకారం లేకపోవడంచేత; 
గుణకర్మంబులచేన్‌= తనస్వభావానికి అనుగుణమైన పనులచే; అస్పృశ్యుండు +అగుచున్‌= సంబంధంలేనివాదవుతూ; 
వర్తించున్‌=ప్రవర్తిస్తాడు; అదియునున్‌+కాక= అదీకాక; ఈ ప్రజాపతులు; విశ్వసృట్‌+నామంబులన్‌= విశ్వాన్ని సృష్టించువారి 
పేర్లతో; నియంత్రితులు+ఐ= నియమించబడినవారై; ముకుంద్రాళ్లు= ముక్కుకుతాళ్లు పెట్టిన పశువులన్‌+పోలెన్‌= పెట్టిన 
జంతువుల్లాగా; ఎవ్వని, ఆజ్ఞా+అధీనకృత్యులు+ఐ= ఆజ్ఞకు అధీనమైన కర్మలుగలవారై) వర్తింతురు= తిరుగుతారో; అట్టి 
దుష్టజన మృత్యువు= ఆ విధమైన దుష్టులైనవారికి మృత్యుదేవతయు; సుజన +అమృతస్వరూపుండు= మంచివాళ్లకు 
అమృతమయుడు; సర్వ+ఆత్మకుండు = అంతటా వ్యాపించినవాడు; జగత్‌+పరాయణుండు+ఐన = లోకాలకు ఉత్తమగతి 
అయిన; ఈశ్వరుని= భగవంతుని, సర్వప్రకారంబులన్‌= అన్ని విధాలుగా; శరణంబున్‌+పొందుము= శరణుకోరు; 
అదియునున్‌+కాక= అదీకాక. 
తా : నిర్గుణుడు, అప్రమేయుడు అనేకశక్తులకు హేతుభూతుడు అయిన భగవానుడు చేసే పనులను ('బ్రహ్మరుద్రాదులు సైతం 
తెలుసుకోలేరు. ఇక ఆ భగవంతుని తత్త్వాన్ని ఎవరు తెలుసుకోగలరు? కాబట్టి, కుమారా! పుట్టుకకు, చావుకు దైవమే 
కారణం. అందుచేత ఈ కుబేరుని భటులు నీ తమ్ముని చంపారని కోపించవద్దు. భూతాత్మకుడు, భూతేశుడు, భూతభావనుడు, 
సర్వేశ్వరుడు, పరాత్పరుడు అయిన భగవానుడు తన మాయచే సృష్టి స్థితి లయాలను చేస్తూవుంటాడు. అయినా అహంకార 
రాహిత్యంవల్ల గుణకర్మలకు అంటరానివాడై ఉంటాడు. ముక్కు తాళ్లతో కట్టివేసిన పశువుల్లాగా, ఈ ప్రజాపతులు భగవదాజ్ఞలు 
పాటిస్తారు కాబట్టి, దుష్టులకు మృత్యుస్వరూపుడూ, శిష్టులకు అమృతస్వరూపుడూ, సర్వాత్మకుడూ, జగత్పరాయణుడు 
అయిన భగవంతుణ్ణి అన్ని విధాలా శరణు పొందు, 
స్స్‌ అనఘాత్మ! నీవు పంచాబ్ద వయస్ముండ వై పినతల్లి నిన్నాడినట్టి 

మాటల నిర్భిన్నమర్శుండ వగుచును జనయిత్రి దిగనాడి వనము కేగి 

తపమాచరించి యచ్చపు భక్తి నీశ్వరుం బూజించి మహితవిభూతి మెజసి 

రమణంద్రిలోకోత్తరంబైన పదమును బొందితి, వది గాన భూరిభేద 


తే. రూప మైన ప్రపంచంబు రూఢధినేమ, హాత్మునందుంబ్రతీతమై యలరు నట్టి 
యగుణుండద్వితీయుండును నక్షరుండు, నైన యీశ్వరుంబరమాత్ము ననుదినంబు. 858 


చతుర్ధస్కంధము 1/3 


ప్రతి : అనఘ +ఆత్మ= పుణ్యాత్ముదా!; నీవు, పంచ+అబ్బవయస్ముండవు+ఐ= ఐదేండ్ల వయసులో నున్నపుడు, పినతల్లి; 
నిన్ను+ఆడినట్టిమాటలన్‌= నిన్ను అపహసించిన మాటలచేత; నిర్చిన్నమర్ముండవు+అగుచును= మనసు నొచ్చుకున్నవాదవై 
(ప్రాణాల సంధిబంధాలు తెగినవాడవై) జనయిత్రిన్‌= తల్లిని; దిగనాడి= వదలిపెట్టి వనముకున్‌+ఏగి= అడవులకు వెళ్లి; 
తపము+ఆచరించి= తపస్సుచేసి; అచ్చము+భక్తిన్‌= స్వచ్చమైన భక్తితో; ఈశ్వరున్‌+పూజించి= భగవంతుని ధ్యానించి; 
మహిత విభూతి మెజసి= మహావైభవంతో ప్రకాశించి; రమణన్‌= అందంగా; త్రిలోక+ఉత్తరంబు+ఐన పదమును = 
ముల్లోకాలకంటె మించిన స్థానాన్ని పొందితివి= సాధించావు, అది+కాన= అందువలన; భూరిభేదరూపము+ఐన = 
నానావిధ రూపభేదాలతో కూడిన; ప్రపంచంబు= లోకము; రూఢిన్‌= స్థిరంగా; ఏ మహాత్మునందు= ఏ మహానుభావునిలో; 
ప్రతీతమై అలరున్‌= పొడగట్టునదై ప్రకాశించునో; అట్టి అగుణుండు= ఆ విధంగా గుణాలు లేనివాడు; అద్వితీయుండును= 
సాటిలేనివాడు; అక్షరుండు+ఐన= నాశంలేనివాడైన; ఈశ్వరున్‌= భగవంతుని; పరమాత్మున్‌= పరమేశ్వరుని; అనుదినము = 
నిత్యం... 


తా; పుణ్యాత్మా! నీవు ఐదేండ్ల వయస్సులోనే పినతల్లి పలికిన మాటలకు మనస్సు విరిగి, తల్లిని వదలి అడవులకు వెళ్లి 
తపస్సుజేశావు. స్వచ్చమైన భక్తితో ఈశ్వరుణ్ణి పూబించావు. మహావైభవంతో ముల్లోకాల కతీతమైన పదవిని సాధించావు. 
అనేక రూపాల మార్పుతో ఈ ప్రపంచం ఎవనియందు కనిపిస్తున్నదో, అతణ్ణి గూర్చి ప్రతిదినం (ధ్యానంచేయాలి). 


సీ. కైకొని శుద్ధంబు గతమత్సరంబును నమలంబు నగు హృదయంబునందు 
సొలయ కన్వేషించుచును బ్రత్యగాత్ముండు భగవంతుండును బరబ్రహ్మమయుండు 
నానందమాత్రుండు నవ్యయుం డుపపన్న సకల శక్తియుతుండు సగుణుండజుండు 
నయిన సర్వేశ్వరునం దుత్తమంబైన సద్భక్తిం జేయుచు సమత నొప్పి 


తే. రూడి సో౭_ హమ్మమేతి ప్రరూఢ మగుచు, ఘనత కెక్కు నవిద్యయన్‌ (గ్రంథి నీవు 
దైంచి వైచితి; కావున ధీవరేణ్య! సర్వశుభహాని యైన రోషంబు వలదు. 359 


ప్రతి : 3కొని= స్వీకరించి; శుద్ధంబు= స్వచ్చము; గతమత్సరంబును= అసూయను తీసివేసినది; అమలంబును +అగు= 
మలినములేనిదీ అయిన; పహృదయంబునందున్‌= మనస్సులో; సాలయక= బడలిక చెందక; అన్వేషించుచును= వెదకుచు; 
ప్రత్యక్‌ +ఆత్ముండు= ఎదుట నేరుగా కన్పించే తాను; భగవంతుండును= భగవానుడు; పరబ్రహ్మమయుండు = పరబ్రహ్మ 
స్వరూపుడు; ఆనందమాత్రుందడు = ఆనందమే రూపముగాగలవాడు; అవ్యయుండు = ఆద్యంతాలు తెలియ వీలులేనివాడు 
ఎల్లప్పుడూ ఒకేవిధంగా ఉండేవాడు; ఉపపన్న= ఎదుట సిద్ధమైన; సకల శక్తియుతుండు= సమస్తబలసంపన్నుడు; 
సగుణుందు= గుణాత్మకుడు; అజుందు= జన్మలేనివాడు; అయిన = అయినటువంటి; సర్వ+ఈశ్వరునందు= పరమాత్మయందు; 
ఉత్తమంబు+ఐన = గొప్పదైన; సద్బక్తిన్‌+చేయుచు= మంచి భక్తితో) సమతన్‌+ఒప్పి= సమదృష్టితో నిలిచి; రూఢిన్‌= 
స్థిరముగా; స+అహం+మమ+ఇతి= వాడు, నేను, నాది అను భావములు; ప్రరూధఢము+అగుచున్‌= నాటుకొని; 
ఘనతకున్‌+ఎక్కున్‌= గొప్పదనాన్ని సంతరించుకొన్న అవిద్యయన్‌[గ్రంథిన్‌= అజ్ఞానరూపంగా ఉందే చిక్కుముడిని, నీవు; 
తెంచి వైచితి= తెంచుకోగలిగావు, కావున; ధీవరేణ్య= గొప్పవాడా; సర్వశుభహాని+ఐన= అన్ని మంచికార్యాలకు చెడుకలిగించే; 
రోషంబు= కోపము; వలదు = వద్దు. 


1/4 శ్రీమహాభాగవతము 


తా :; భగవంతుడు ప్రత్యగాత్మ స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు, ఆనందమయుడు, శాశ్వతుడు, సకలశక్తి సంపన్నుడు, 
గుణసహితుడు, పుట్టుకలేనివాడు అయిన పరమేశ్వరునియందు శ్రేష్టమైన భక్తి కలిగి ఉండాలి. సమభావంతో ఉంటూ 
అహంకార మమకార సహితమై వృద్ధిపొందిన అవిద్య అనే గ్రంథిని నీవు తెంచివేశావు. కాబట్టి బుద్ధిమంతుడా! మంగళాలను 
హరించే రోగం వద్దు!!. 


క. విను రోషహృదయుచేతను, ననయము లోకము నశించు; నాషధములచే 
ఘనరోగములు నశించిన యను, వున నది గాన రోష మడంపు మహాత్నా! 360 


ప్రతి : మహాత్మా! = మహానుభావా!) విను, బెషధములచేన్‌= మందులచే; ఘనరోగములు= పెద్దవ్యాధులు; నశించిన + 
అనువునన్‌= నాశనమైనవిధంగా; రోషహృదయుచేతను= కోపస్వభావంగల వానిచే, అనయము= ఎల్లప్పుడు, లోకము 
నశించున్‌= ప్రపంచము నాశనమవుతుంది; అదిగాన= అందువలన; రోషము +అడంపుము= కోపాన్ని అణచుకో! 


తా : మందులచే రోగాలు ఏ విధంగా నశిస్తాయో, అట్లే రోషహృదయునివల్ల లోకాలు నశిస్తాయి. కాబట్టి రోషాన్ని 
పోగొట్టుకో! 


తే. అనఘ! నీదు సహోదరహంతలనుచుం, బెనచి యీ పుణ్యజనులంజంపితి కడంగి 
పరంగ నిదియె సదాశివభ్రాత యైన, యర్ధవిభునకు నపరాధ మయ్యెం గాన. 361 


ప్రతి : అనఘ!= పాపరహితుడా!; నీదు సహ+ఉదరహంతలు +అనుచున్‌= నీ సోదరుని చంపినవారని; పెనచి= పెనగులాడి; 
ఈ పుణ్యజనులన్‌= రాక్షసులను; కడంగి= పూని; చంపితి= చంపావు; పరంగన్‌= చూడగా ఇది+ఎ= ఇదే; సదాశివభ్రాత+ 
ఐన = శివునిసోదరుదైన; అర్థవిభునకున్‌= కుబేరునికి; అపరాధము+ అయ్యెన్‌= (చెసిన) దోషమైనది; కానన్‌= కావున... 


తా:ఃఓ పుణ్యాత్మా! స్‌ తమ్ముని చంపినవారనే కోపంతో ఈయక్షులను నీవు వధించావు. శివుని సోదరుడైన కుబేరునిపట్ల 
అపచారం చేశావు కావున 


విశే : సదాశివభ్రాతయైన యర్ధవిభునకు ; శివునితో కైలాసంతో ఉన్న పార్వతీదేవి సౌందర్యాన్ని అసూయాదృష్టితో చూచిన 
ఐలబిలుని (కుబేరుని అసలుపేరు) పార్వతి కురూపివి కమ్మని శపించింది. దానితో *“ఐలబిలుడు” కుల్సితమైన బేరం 
(శరీరం)గల కుబేరుడయ్యాడు. పశ్చాత్తాపంతో శివుని శరణాగతి పొందగా శివుడు కుబేరుని తన తమ్మునిగా స్వీకరించాడు. 
శివునికి తమ్ముడైతే కుబేరునికి పార్వతి వదిన అవుతుంది. మరిదికి వదిన తల్లితో సమానం అని మనుస్మృతి. ఆ విధంగా 
సదాశివభ్రాతయై యర్థవిభుడైన కుబేరుడు దుర్చుద్దిని మానుకొని సత్ర్రవర్తన గలవాడయ్యాడు. 


క. నతి నుతులచేత నీ విపుడతనిం, బ్రసన్నునింగంజేయు మని మనువు దయా 
మతింజెప్పి ధ్రువునిచే స, తృతుందై నయ మొప్పంజనియె బుషియుక్తుందై. 3862 


ప్రతి : నతి నుతులచేతన్‌= నమస్కారాలతో, సో్తోత్రాలతో, నీవు; ఇపుడు= ఇప్పుడు; అతనిన్‌= కుబేరుని; ప్రసన్నునిగన్‌+ 
చేయుము +అని= శాంతపదేలా చేయుమని; మనువు= మనువు; దయామతిన్‌+చెప్పి= జాలితో పలికి; ధ్రువునిచే, సత్‌+ 
కృతుండు+ఐ= సన్మానం పొంది; బుషియుక్తుండు+ఐ= మునులతోకూడి; నయము+ఒప్పన్‌= నీతి ప్రకాశించగా; చనియెన్‌= 
వెల్లిపోయాడు. 


చతుర్ధస్కంధము 1/5 


తా: నీవు ఆ కుబేరుణ్లి వెంటనే నమస్కారాలతో, సోత్రాలతో ప్రసన్నుణ్శి చేసుకొమ్మని చెప్పి, మనువు దయామయుడై 
కర్తవ్యం ఉపదేశించి, ధ్రువునిచే ప్రశంసింపబడి బుషులతో కలసి వెళ్తాడు. 


వ. అంత. 3638 

ప్రతి : అంతన్‌= ఆ తర్వాత... 

తా : ఆ తర్వాత 

తే. యక్షచారణసిద్ధవిద్యాధరాది, జనగణస్తాయమానుందై ధనదుండంతం 
బుణ్యజనవైశసనివృత్తు భూరిరోష, రహితుండైనట్టి (ధ్రువునింజేరంగ వచ్చె. 364 


ప్రతి : యక్ష= యక్షులు; చారణ= చారణులు; సిద్ధ= సిద్దులు; విద్యాధర +ఆది= విద్యాధరులు మొదలుగాగల; జనగణ = 
జనసముదాయంచే; స్తాయమానుండు +ఐ= స్తుతింపబడువాడై; అంతన్‌= అంతట; ధనదుండు= కుబేరుడు; పుణ్యజనవైశస= 
యక్ష్మ రాక్షసులను చంపడంనుండి; నివృత్తున్‌= మరలినవానిని; భూరిరోషరహితుండు +ఐన +అట్టి= మహారోషాన్ని 
పోగొట్టుకొన్నవాడైన; ధ్రువునిన్‌= (ధ్రువుని; చేరంగన్‌+వచ్చెన్‌= దగ్గరకు వచ్చాడు. 


తా :; యక్షులు, సిద్ధచారణులు, విద్యాధరులు మొదలగువారిచే స్తుతింపబడుతూ కుబేరుడే ధ్రువుని వద్దకు బయలుదేరి 
వచ్చాడు. ధ్రువుడు గుహ్యకులను చంపడం మానివేశాదనీ, మహారోషాన్ని విడిచిపెట్టాడనీ సంతోషించి చూడటానికి 
వచ్చాడు. 
సీ. చనుదెంచి వెసంగృతాంజలియైన (్రువుం జూచి తివుట నిట్లనియె క్షత్రియకుమార! 

తగ భవదీయపితామహాదేశంబునను దుస్యజంబైన ఘనవిరోధ 

ముడిగితి; వటు గాన నొనరంగ నిపుడు నీ యందుంబ్రసన్నుందనైతి, భూత 

జననలయంబుల కనయంబుం గాలంబు కర్తయై వర్తించుంగాన యుష్మ 


తే. దనుజుంజంపినవార లీ యక్షవరులు, గారు; తలపోయ నీ యక్షగణము నిట్లు 
నెజి వధించినవాండవు నీవు గావు, వినుతగుణశీల! మాటలు వేయునేల? 865 


ప్రతి : చనుదెంచి= వచ్చి, వెసన్‌= వెంటనే; కృత +అంజలి+అయిన= నమస్కరించిన; ధ్రువున్‌+చూచి= (ధ్రువుణ్ణిచూసి; 
తివుటన్‌= మచ్చికతో; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు; క్షత్రియ కుమార= ఓ రాజకుమారా! తగన్స్‌ భవదీయ 
పితామహ+ఆదేశంబునను = మీ తాతగారి ఆజ్ఞచే; దుస్‌+త్యజంబు +ఐన = విడవడానికి కష్టమైన; ఘనవిరోధము= గొప్ప 
వైరభావాన్ని ఉడిగితివి= విడిచిపెట్టావు)ు అటుగానన్‌= అందువల్ల; ఒనరంగన్‌= క్రమంగా; ఇపుండు, నీ యందు; 
ప్రసన్నుండను +ఐతిన్‌= తప్పుచూడని వాడనయ్యాను; కాలంబు= కాలం; భూతజనన = జీవుల పుట్టుకకు; లయంబులకున్‌= 
నశించుటకు; అనయంబున్‌= ఎల్లప్పుడు; కర్త+ఐ= కారణభూతమై; వర్తించున్‌+కానన్‌= ప్రవర్తిస్తుంది కాబట్టి; 
యుష్మత్‌+అనుజున్‌= న్‌ తమ్ముని; చంపినవారలు= సంహరించినట్టివారు; ఈయక్షవరులుకారు= ఈ యక్షశ్రేష్టులు కారు; 
తలపోయన్‌= ఆలోచించగా; ఈ యక్షగణమును= ఈ యక్షుల సముదాయాన్ని ఇట్లు= ఈ విధంగా; నెఠిన్‌= పూనికతో; 
వధించినవాందవు= చంపినవాదవు; నీవు+కావు= నీవున్నూ కావు; వినుత గుణశీల= కొనియాడబడిన గుణములు, 
ప్రవర్తన కలవాడా!; మాటలు వేయున్‌+ఏల= 'పెక్కుమాట లెందుకు? 


176 శ్రీమహాభాగవతము 


తా : నమస్కరించి నిలబడ్డ ధ్రువుణ్ణిచూసి, ముచ్చటపడి కుబేరు డిలా అన్నాడు. రాజకుమారా! ప్రబలవిరోధాన్ని విడిచిపెట్టడం 
చాలాకష్టం. అయినా మీ తాతగారి ఉపదేశంతో నీవు దానిని విడిచిపెట్టావు. నేను నీయెడ అను[గ్రహపరుణ్ణి అయినాను. 
జీవుల పుట్టుకకు, నాశనానికి కాలమే కర్తగాని, మరెవ్వరూ కారు. న్‌ తమ్ముణ్ణి చంపింది ఈ యక్షులు కారు. వారిని 
చంపింది నీవున్నూ కావు. 

వ. అదియునుంగాక యే బుద్ధింజేసి కర్మ సంబంధ దుఃఖాదికంబులు దేహాత్మానుసంధానంబునం జేసి 
సంభవించు, నట్టి యహంత్వమ్మను నపార్ధజ్ఞానంబు స్వప్నమందుంబోలెం బురుషునకుం దోంచు నది 
గావున, సర్వభూతాత్మ విగ్రహుండును, నధోక్షజుండును, భవచ్చేదకుండదును, భజనీయ పాదారవిందుందును, 
ననంతామేయ శక్తి యుక్తుండును గుణమయియగు నాత్మమాయచే విరహితుండును నైన యీశ్వరుని 
'సేవింపుము; నీకు భద్రం బయ్యెడు; భవదీయ మనోగతంబైన వరంబుం గోరుము; నీ వంబుజనాభ 
పాదారవింద సేవనంబుం దిరంబుగం జేయుదు వని యెజుంగుదు నని రాజరాజుచేత నట్లు మహామతియు, 
భాగవతోత్తముండునైన ధ్రువుండు (పేరేపింపంబడి యే హరిస్మరణంబుచేత నప్రయత్నంబున దురత్యయంబైెన 
యజ్ఞానంబుం దరియింతు రట్టి హరిస్మరణం బచలితం బగునట్లొసంగుమని యడిగిన నట్లకాక యని 
యంగీకరించి యంతం గుబేరుండును సంప్రీతచిత్తుండయి, (ధ్రువునికి శ్రీహరిస్మరణం బట్ల యనుగ్రహించి 
యంతర్జానంబు నొందె; నంత ధ్రువుండు యక్ష కిన్నర కింపురుష గణ సంస్తూోయమాన వైభవుండగుచు 
నాత్మీయపురంబునకు మరలి చనుదెంచి. 366 


ప్రతి : అదియునున్‌+కాక= అదీగాక; ఏ బుద్ధిన్‌+చేసి= ఏ సంకల్పాన్నిబట్టి; కర్మ సంబంధ దుఃఖ+ఆదికంబులు= 
కర్మవలన కలిగే దుఃఖం మొదలైనవి; దేహ+ఆత్మ+అనుసంధానంబునన్‌+చేసి= దేహమే ఆత్మ అని భావించినందువల్ల; 
సంభవించున్‌= కలుగుతాయి; అట్టి, అహం= నేను; త్వమ్‌+అను= నీవు అనే; అపార్ధజ్ఞానంబు= (భ్రాంతి; 
స్వస్నమందున్‌+పోలెన్‌= కలలోవలె; పురుషునకున్‌= జీవుడికి; తోంచున్‌= తోస్తుంది; అదికావున= అందువల్ల; సర్వభూత +ఆత్మ 
విగ్రహుండును= సర్వభూత స్వరూపమైన శరీరం కలవాడూ; అధస్‌ +అక్షజుండును= అధోముఖానికి స్థూలలోకాలలోకి 
తన సామర్థ్యంవల్ల జీవుడుగా పుట్టేవాడు; భవత్‌+ఛేదకుండును= సంసారబంధాలను తెంచేవాడు; భజనీయ = పూజింపదగిన; 
పాదారవిందుండును= పాదపద్మాలు గలవాడును; అనంత +అమేయశక్తియుక్తుండును= అంతంలేని అధికమైన శక్తిగల 
వాడును; గుణమయి+అగు= గుణాలతో నిండిన; ఆత్మమాయచే= తనయందు పుట్టిన మాయచే; విరహితుండును= 
సంబంధం లేనివాడును; ఐన, ఈశ్వరుని= భగవంతుని; 'సేవింపుము= కొలువుము; నీకు భద్రంబు +అయ్యెడు = నీకు 
శుభమగుగాక!; భవదీయ= నీయొక్క మనోగతంబు+ఐన= మనసులోఉన్న; వరంబున్‌+కోరుము= వరాన్ని కోరుకో!; 
నీవు, అంబుజనాభ= విష్ణుని; పాద+అరవింద సేవనంబున్‌= పాదపద్మాలు సేవించడం; తిరంబుగన్‌= నిశ్చలంగా; 
చేయుదువు= చేస్తావని; ఎజుంగుదును= తెలుసును; అని, రాజరాజుచేత= కుబేరునిచే; అట్లు, మహామతియు= 
గొప్పబుద్ధిగలవాడును; భాగవత +ఉత్తముండును+ఐన= భక్తులలో శ్రేష్టుడు అయిన; (ధ్రువుండు, (ప్రేరేపింపంబడి= 
(పేరేపణచేయబడి; ఏ హరిస్మరణంబుచేతన్‌= ఏ దేవుని గూర్చి స్మరించడంవల్ల అప్రయత్నంబున= ప్రయత్నం లేకుండా; 
దురత్యయంబు+ఐన = దాటుట కసాధ్యమైన; అజ్ఞానంబున్‌= అజ్ఞానాన్ని తరియింతురు= దాటుతారో; అట్టి హరిస్మరణంబు= 
ఆ విధమైన భగవన్నామ స్మరణం; అచలితంబు +అగునట్లు= నిశ్చలంగా ఉందేలా? ఒసంగుమని= ఇమ్మని; అడిగినన్‌= 


చతుర్ధస్కంధము 1/77 


అడుగగా; అట్లకాక +అని= అలాగేనని అంగీకరించి= ఒప్పుకొని అంతన్‌, కుబేరుండును, సంప్రీతచిత్తుండు +అయి= 
తృప్తిపడినవాడై; ధ్రువనికి, శ్రీహరి స్మరణంబు= విష్ణునిస్మరించే విధానం; అట్ల+అనుగ్రహించి= ఆ విధంగానే ఉపదేశించి; 
అంతర్జానంబు +ఒందెన్‌= మాయమయ్యాడు, ధ్రువుండు; యక్ష యక్షుల; కిన్నర= కిన్నరుల; కింపురుష= కింపురుషుల; 
గణ సంస్తూయమాన వైభవుండు +అగుచున్‌= సముదాయంచే పొగడబడిన ఐశ్వర్యంగలవాడ్రై; ఆల్మీయపురంబునకు= తన 
నగరానికి; మరలి= తిరిగి చనుదెంచి= వచ్చి. 


తా : దేహాభిమానం కారణంగా స్వప్నంలోవలె నేను, నీవు అనే దేహబుద్ధి పురుషునికి అజ్ఞానంవల్ల కలుగుతుంది. 
దానివల్ల బంధం, దుఃఖం మొదలైనవి సంభవిస్తాయి. కాబట్టి, అధోక్షజుడు, సర్వభూతస్వరూపుడు, సంసారబంధ విమోచకుడు 
అయిన భగవంతుణ్ణి సేవించు. ఆయన పాదపద్మాలు భజింపదగ్గవి. ఆయన త్రిగుణాత్మక మాయకు అతీతుడు. నీకు 
మేలు కలుగుతుంది. నీ మనసులోని కోర్మెను కోరుకో! నీవు శ్రీహరి పాదసేవను స్థిరబుద్ధితో చేస్తావు. కాబట్టి, వరాలు 
పొందడానికి అర్హుడవు. 


కుబేరుని ఆ ప్రోత్సాహవాక్స్యాలు విని బుద్ధిమంతుడు, భాగవతోత్తముడైన ధ్రువుడు ఏ హరి స్మరణంవల్ల దురంతం, 
దుస్తరమైన అజ్ఞానాన్ని అవలీలగా తరింపగలుగుతామో ఆ శ్రీహరి స్మరణం నా మనస్సులో స్థిరంగా ఉండేటట్లు వరం 
ఇమ్మని అర్ధించాడు. (ధ్రువుడు కోరినట్లె కుబేరు డతనికి శ్రీహరి స్మరణను అనుగ్రహించి ప్రీతాత్ముడై అంతర్థానం చెందాడు. 
ఆ తరువాత (ధ్రువుడు యక్షులు, కిన్నరులు, కింపురుషులు తన వైభవాన్ని కీర్తిస్తుండగా తన రాజధానికి తిరిగివచ్చాడు. 


సీ గణుతింప భూరిదక్షిణలచే 6గడునొప్పు యజ్ఞముల్‌ సేయన య్యజ్ఞవిభుండు 
ద్రవ్యక్రియాదేవతాఫలరూప సత్మర్మఫల ప్రదాత యయి యొప్పు 
పురుషోత్తముని నర్థింబూజించి మణజియు సర్వోపాధివర్ణితుం డుత్తముండు 
సర్వాత్మకుండు నగు జలజాక్షునందుం దీవ్రంబై ప్రవాహరూపంబు నైన 


తే. భక్తి సలుపుచు నఖీలప్రపంచమందు, నలరందనయందు నున్న మహాత్ము హరిని 
జిదచిదానందమయుని లక్ష్మివరుం బరము, నీశ్వరేశ్వరుంబొడంగనె నిద్ధచరిత! 867 


ప్రతి: ఇద్ధచరిత! = ప్రకాశించే నడవడి గలవాడా! (విదురా!); గణుతింపన్‌= లెక్కించగా; భూరిదక్షిణలచే= అధికమైన 
దక్షిణలతో; కడునొప్పు= మిక్షిలి వైభవంతో; యజ్ఞముల్‌+చేయ = యాగాలు చేయగా; ఆ+యజ్ఞవిభుండు= ఆ యాగాధిపతి; 
ద్రవ్యక్రియా దేవతాఫల రూప= ద్రవ్యము, పని, దేవత, ఫలితం అనేరూపాలలో; సత్‌+కర్మఫల ప్రదాత అయి+ఒప్పు= 
మంచి పనులకు ఫలితాల నిచ్చేవాడుగా ఉన్న; పురుషోత్తమునిన్‌= భగవంతుని; అర్ధిన్‌+పూజించి, కోరెతోపూజచేసి; 
మజథియు, సర్వ+ఉపాధి వర్ణితుండు= అన్ని ఆధారాలను విడిచిపెట్టినవాడు; ఉత్తముండు = సజ్జనుడు; సర్వ+ఆత్మకుండు = 
అంతటావ్యాపించినవాడు; అగు జలజ +అక్షుని+అందున్‌= అయిన విష్ణువునందు; తీవ్రంబు +ఐ= అధికమై; 
ప్రవాహరూపంబును+ఐన= ప్రవాహంలాగా ఎడతెగనిదైన ప్రవహించే; భక్తి సలుపుచున్‌= భక్తిచేస్తూ అభిలప్రపంచమందున్‌= 
సమస్తలోకంలో; అలరన్‌+తనయందున్‌+ఉన్న= ప్రకాశిస్తూ తనలో ఉన్న మహాత్మున్‌= భగవానుడైన హరిని; 
చిత్‌ +అచిత్‌+ఆనందమయునిన్‌= చేతనము, జడము అనేవానిని తనమయంగా నింపిన ఆనందస్వరూపుని; లక్ష్మివరున్‌= 
విష్ణుని; పరమున్‌= శ్రేష్టుని; ఈశ్వర +ఈశ్వరునిన్‌= పరమేశ్వరుని; పొడగనెన్‌= చూశాడు. 


178 శ్రీమహాభాగవతము 


తా : ప్రశస్తమైన నడవడిగల విదురా! విను. ఇలా తన నగరానికి మరలి వచ్చి ధ్రువుడు అపారమైన దక్షిణలతో యజ్ఞాలు 
చేశాడు. అనేక ద్రవ్యాలు, ఆచరింపబడదే క్రియలు విష్ణుమూర్తి రూపాలుగా చూపబడ్డాయి. కాబట్టి అంతర్లీనమై నిర్వహించిన 
విష్ణువే అధిదేవతయై సత్మర్మఫలాలను పుష్కలంగా పంచిపెట్టాడు. ధ్రువుని బుద్ధి ఇన్నింటిపై నిలవలేదు. ఇవన్నీ ఉపాధులు. 
వాని కతీతుడైన నారాయణునిపై తనకు గల భక్తి అఖండమై, ప్రవాహరూపమై ప్రకాశించింది. ఈ విధంగా జడము, 
చేతనము సమ్మిశ్రంగా ఉన్న సృష్టిలో ఆనందమయుడైన లక్ష్మీపతిని ఒక్కడినే చూస్తూ (ధ్రువుడు జీవితాన్ని నడిపాడు. 


వ. ఇట్లు సుళీల సంపన్నుండును, బ్రహ్మణ్యుండును, ధర్మసేతురక్షకుండును, దీనవత్సలుండు నయి 
యవనింబాలించు ధ్రువుండు దన్నుం బ్రజలు దండ్రి యని తలంప నరువది యాజువేలేంద్లు భోగంబులచేతం 
బుణ్యక్షయంబును, నభోగంబులైన యాగాదులచే నశుభక్షయంబునుం జేయుచు బహుకాలంబు దనుకం 
ద్రివర్గసాధనంబుగ రాజ్యంబుసేసి కొడుకునకుం బట్టంబుగట్టి యచలితేంద్రియుందై యవిద్యారచిత 
స్వప్నగంధర్వ నగరోపమం బయిన దేహాదికంబగు విశ్వంబు భగవన్మాయారచితంబని యాత్మం దలంచుచు 
వెండియు. 868 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; సుశీల సంపన్నుండును= మంచిగుణాలనే సంపద గలవాడు; 'బబ్రహ్మణ్యుండును= వేదమనే 
పరబ్రహ్మం పై నిష్టగలవాడు; ధర్మసేతురక్షకుండును= ధర్మమనే వంతెనను కాపాడేవాడు; దీనవత్సలుండును= దీనులపై 
దయగలవాడు; అయి, అవనిన్‌= భూమిని; పాలించు ధ్రువుండు= పాలనచేసే ధ్రువుడు; తన్నున్‌= తనను; ప్రజలు, 
తండ్రియని తలంపన్‌= తండ్రితో సమానంగా భావింపగా; అరువది ఆజువేల+ఏంద్లు= అరువది ఆరువేల సంవత్సరాలు; 
భోగంబులచేతన్‌= అనుభవించదంచేత; పుణ్యక్షయంబును= పుణ్యాన్ని తగ్గించుకొని; అభోగంబులు+ఐన= ఫలితాలు 
అనుభవింపబడని; యాగ+ఆదులచే= యజ్ఞాలు మొదలైనవానిచే) అశుభక్షయంబునున్‌+చేయుచు= పాపాలను తగ్గింపజేస్తూ 
బహుకాలంబు దనుకన్‌= చాలాకాలం వరకు; త్రివర్గసాధనంబుగన్‌= ధర్మము, అర్ధము, కామము సాధించేలా; 
రాజ్యంబు+చేసి= పరిపాలించి; కాడుకునకున్‌= కుమారునికి; పట్టంబు+కట్టి= పట్టాభిషేకం చేసి; అచలిత+ఇంద్రియుందు+ఐ= 
చాంచల్యం లేని ఇంద్రియాలు గలవాడై; అవిద్యారచిత= అజ్ఞానంచే నిర్మితమైన; స్వప్నగంధర్వ నగర+ఉపమంబు +అయిన = 
కలలో చూసిన గంధర్వుల పట్టణంతో పోల్చదగిన; దేహాదికంబు+అగు = శరీరాదియైన; విశ్వంబు= లోకము; 
భగవత్‌+మాయారచితంబు +అని= భగవంతునిమాయచే సృష్టింపబడినదని; ఆత్మన్‌+తలంచుచు= మనస్సులో భావిస్తూ; 
వెండియున్‌= మరియు, 


తా :; ఈ విధంగా సుశీలసంపన్నుడు, పరబ్రహ్మపై నిష్టగలవాడు, ధర్మమనే వంతెనను రక్షించేవాడు, దీనులను కాపాడేవాడైన 
ధ్రువుడు తనను ప్రజలు తండ్రిగా భావిస్తుండగా, అరువది ఆరువేల సంవత్సరాలు రాజ్యం చేసి ఆ రాజ్యకాలంలో తన 
ఐశ్వర్యానుభవాల వల్ల పుణ్యక్షయాన్ని యాగాదులతో అశుభక్షయాన్ని సాధించాడు. ఎంతోకాలం, ధర్మార్ధ్థకామాలను 
సాధనాలుగా చేసుకొని కుమారునికి రాజ్యపట్టం కట్టాడు. ఇంద్రియ లౌల్యం లేనివాడయ్యాడు. అజ్ఞానంతో నిర్మితమైన 
కలలో చూచిన గంధర్వుల పట్టణంతో పోల్చదగిన శరీరాదికమగు భౌతికలోకం భగవంతుని మాయచే సృష్టించబడిందని 
మనస్సులో భావించాడు. 


చ. మనునిభుందంత భృత్యజనమంత్రిపురోహితబంధుమిత్ర నం 
దనపశువిత్తరత్నవనితాగ్భృహ రమ్యవిహారశైల వా 


చతుర్ధస్కంధము 1/9 


రినిధిపరీతభూతలహరిద్దిపముఖ్యపదార్థజాలముల్‌ 
ఘనమతిచే ననిత్యములుగాం దలపోసి విరక్తచిత్తుందై. 369 


ప్రతి : మనునిభుండు= మనువుతో సమానుడైనవాడు; అంతన్‌= తర్వాత; భృత్యజన = సేవకులు; మంట్రి= మంత్రులు; 
పురోహిత= పౌరోహిత్యం వృత్తిగాగల (బ్రాహ్మణులు; బంధుమిత్ర= బంధువులు, స్నేహితులు; నందన= కుమారులు; 
పశు, విత్త, రత్న పశువులు, ధనము, రత్నాలు; వనితాగ్భృహ= ప్రీలు; ఇండ్డు, రమ్యవిహారశైల= మనోహరమైన క్రీడా 
పర్వతాలు; వారినిధి పరీత= సముద్రంచే చుట్టబడిన; భూతల= భూభాగం; హరిత్‌+ద్విపముఖ్య = దిగ్గజాలు మొదలైన; 
పదార్థజాలముల్‌= వస్తు సముదాయాన్ని విరక్తచిత్తుండు+ఐ= వైరాగ్య బుద్ధిగలవాడ్రె; ఘనమతిచేన్‌= గొప్పమనస్సుతో; 
అనిత్యములుగాన్‌= అశాశ్వతాలుగా; తలపోసి= భావించి. 

తా :; సేవకులు, మంత్రి, పురోహితులు, బంధుమిత్రులు, పుత్రులు, పశువులు, ధనరత్నాలు, ప్రీలు, ఇండ్లు, విహార 
ప్రదేశాలైన పర్వతాలు మొదలుగా ఈ సముద్రాల నడుమ ఉందే భూభాగం, దిగ్గజాలు మొదలైన సమస్త పదార్థాలు 
అనిత్యాలైన రూపాలే అని భావించి మనువుతో సమానుడైన ధ్రువుడు వైరాగ్యభావం పొందాడు. 


సీ పురము వెల్వడి చని పుణ్యభూ బదరికా ఘనవిశాలానదీకలిత మంగ 
ళాంబుపూరంబుల ననురక్తిమైం (గ్రుంకి కమనీయపరిశుద్ధకరణుందగుచు 
బద్మాసనస్థుందై పవనుని బంధించి నెలకొని ముకుళితనేత్రుందగుచు 
హరిరూపవైభవధ్యానంబు సేయుచు భగవంతు నచ్యుతుంబద్మనేత్రు 


తే... నందు సతతంబు నిశ్చలమైనయట్టి, భక్తింబ్రవహింపంజేయుచుంబరమమోద 
బాప్పుధారాభిషిక్తుండు భవ్యయశుండుం, బులకితాంగుండు నగుచు నిమ్ములం దనర్చి. 870 


ప్రతి :; పురము వెల్వడి చని= నగరం బయటకు వెళ్లి పుణ్యభూ= పవిత్ర ప్రదేశమైన; బదరికా= బదరికాశమంలోని; 
ఘనవిశాలానదీకలిత= పెద్దదైన, విశాల అనే నదితోకూడిన; మంగళ+అంబుపూరంబులన్‌= శుభమైన జలాలలో; 
అనురక్తిమైన్‌= ప్రేమతో; క్రుంకి= మునిగి కమనీయ= రమ్యమైన; పరిశుద్ధకరణుండు+అగుచున్‌= మాలిన్యం రహితమైన 
ఇంద్రియాలు కలవాడై; పద్మాసనస్థుడు+ఐ= పద్మాసనంవేసుకొని కూర్చొని పవనునిన్‌= గాలిని బంధించి= మూసి; 
నెలకొని= సంపూర్ణతజెంది; ముకుళితనేత్రుండు+అగుచున్‌= కన్నులు మూసినవాడై) హరిరూపవైభవ= విష్ణుదేవుని 
రూపవైభవాన్ని ధ్యానంబు +చేయుచున్‌= ధ్యానిస్తూ భగవంతున్‌= భగవానుడైన; పద్మనేత్రున్‌= పద్మాలవంటి కనులుగల; 
అచ్యుతునందున్‌= విష్ణునియందు; సతతంబు = నిత్యము; నిశ్చలమైన +అట్టి= దృఢమైన; భక్తిన్‌= భక్తిని; ప్రవహింపన్‌+ 
చేయుచున్‌= ప్రవహింపజేస్తూ పరమమోద= పరమానందంతో కల్టిన సంతోషం; బాపష్పధారా+అభిషిక్తుండు= బాష్పధారలచే 
అభిషేకింపబడినవాడు; భవ్యయశుందున్‌= శుభమైన క్రీర్తిగలవాడు; పులకిత+అంగుండున్‌= పులకించిన అవయవాలుకలవాడు; 
అగుచున్‌= అవుతూ; ఇమ్ములన్‌= కుతూహలంతో; తనర్చి= వ్యాపించి. 


తా ; అతడు తన నగరంనుండి వెలువడి పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలు చేశాడు. బదరికాశ్రమాన్ని దర్శించి, విశాలానదీ 
పుణ్యతీర్ధాలలో స్నానంచేసి, ఇంద్రియాలను శుద్దిచేసుకొని పద్మాసనాసీనుడయ్యాడు. 'ప్రాణాయామంతో వాయుగతులను 
నిలిపి పరిపూర్ణుడయ్యాడు. కళ్లుమూసుకొని హరియొక్క రూపవైభవాన్ని ధ్యానం చేశాడు. భక్తి నిశ్చలం కాగా ఆనందబాష్పాలు 
ప్రవహించాయి. శరీరం పులకించింది. 


180 శ్రీమహాభాగవతము 


విశే ; పవనుని బంధించటం అంటే ప్రాణాయామం చేయటం. 


వ మజియు విగతక్షేశుందును, ముక్తలింగుందడునునై, ధ్రువుందడు తన్నుందా మజచియుండు సమయంబున 
దశదిక్కుల నుద్యద్రాకానిశానాయకుండునుంబోలె వెలింగించుచు నాకాశంబున నుండి యొక్క విమానంబు 
సనుదేర నందు దేవశ్రేష్టులును, జతుర్భుజులును, రక్తాంబుజేక్షణులును, శ్యామలవర్జులును, గదాధరులును, 
సువాసస్సులును, గిరిటహారాంగదకుండలధరులును, గౌమారవయస్ములును, నుత్తమశ్లోకకింకరులు 
నయినవారల నిద్దణంగని సంభ్రమంబున లేచి మధుసూదననామంబులు సంస్మరించుచు వారల 
భగవత్క్మింకరులంగాందలంచి దండప్రణామంబు లాచరించినం గృష్టపాదారవింద విన్యస్తచిత్తుండుం, 
గృతాంజలియు, వినమితకంధరుండు నైన (ధ్రువునిం గనుంగొని పుష్మరనాభభక్తుళైన సునందనందులు 
ప్రీతియుక్తులై మందస్మితు లగుచు నిట్లనిరి. త్ర్‌71 


ప్రతి : మజియు, విగతక్షేశుండును= చిక్కులనుండి బయటపడినవాడు; ముక్తలింగుండును+ఐ = లింగశరీర భాగంనుండి 
విముక్తుడైనవాడు ; ధ్రువుండు, తన్నున్‌+తా మజచియుండు సమయంబునన్‌= తనను తాను మరిచిపోయివున్న సమయంలో; 
దశదిక్కులన్‌= పది దిక్కులను; ఉద్యత్‌ +రాకానిశానాయకుండునున్‌ +పోలెన్‌= ఉదయిస్తున్న పూర్ణిమాచంద్రునివలె; వెలిం 
గించుచున్‌= ప్రకాశింపజేస్తూ ఆకాశంబున నుండి= ఆకాశంనుండి; ఒక్క విమానంబు+చనుదేరన్‌= ఒక విమానం 
రాగా; అందున్‌= అందులో; దేవశ్రేష్టులును= గొప్పవారైన దేవతలు; చతుర్‌+భుజులును= నాలుగుభుజాలు కలవారు; 
రక్త+అంబుజ+ఈక్షణులును= ఎ(ర్రతామరరేకులవంటి కనులుగలవారు; శ్యామవర్జ్హులును = నీలిమేఘాలవంటి 
దేహాలుగలవారు; గదాధరులును= గదలు ధరించినవారు; సువాసస్సులునున్‌= మంచి వస్త్రాలు ధరించిన వారును; 
కిరీటహార +అంగదకుండలధరులును= కిరీటములు, హారములు, భుజకీర్తులు, కుందలములు ధరించినవారు; 
కౌమారవయస్ములును = యుక్తవయస్సులో ఉన్నవారును; నుత్తమశ్లోక కింకరులును= ఉత్తములచే కీరింపబడు విష్ణుదేవుని 
సేవకులును; అయిన వారలన్‌= అయిన వాళ్లను; ఇద్దజన్‌+కని= ఇద్దరిని చూసి; సంభ్రమంబునన్‌= ఆశ్చర్యంతో, లేచి; 
మధుసూదననామంబులు= విష్ణుదేవుని పేర్లు; సంస్మరించుచున్‌= జపిస్తూ వారలన్‌= వారిని, భగవత్‌ +కింకరులన్‌+కాన్‌= 
దేవుని సేవకులుగా; తలంచి= భావించి; దండ ప్రణామంబులు +ఆచరించినన్‌= దండంవలె నేలపై దేహాన్ని ఆన్పి చేసే 
నమస్కారాలు చేయగా; కృష్ణపాద +అరవింద= శ్రీకృష్ణుని పాదపద్మాలయందు, విన్యస్తచిత్తుండున్‌= సమర్పించబడిన చిత్తం 
కలవాదును; కృతాంజలియున్‌= నమస్మరించినవాదును; వినమిత కంధరుందును+ఐన= శిరస్సును వినయంతో వంచినవాడు 
అయిన; ధ్రువునిన్‌+కనుంగొని= ధ్రువుని చూసి; పుష్మరనాభ భక్తులు +ఐన= నాభియందు పద్మంగల విష్ణుని భక్తులైన; 
సునందనందులు, ప్రీతియుక్తులు +ఐ= ప్రీతిగలవారై; మందస్మితులు +అగుచున్‌= నవ్వుతూ; ఇట్లు+అనిరి. 


తా ; తన సాధనలో శ్లేశాలు తొలగి, లింగశరీరం అంతరించియున్న ధ్రువుడు తన్నుతాను మరచిన స్థితిలో ఉన్నాడు. 
అప్పుడు ఉదయిస్తున్న పూర్ణిమా చంద్రునివలె పదిదిక్కులను వెలిగిస్తూ ఆకాశంనుండి ఒక విమానం వచ్చింది. అందులో 
ఇద్దరు దేవతా శ్రేష్టులు చతుర్భుజులై, ఎ(ర్రతామరరేకులవంటి కనులతో, నీలమేఘచ్చాయతో మెరసిపోతున్నారు. వారు 
పీత్రాంబరధారులై గదలు పట్టుకొని నిలబడిఉన్నారు. కిరీటాలు, హారాలు, కుండలాలు, భుజకీర్తులు ధరించి యుక్తవయస్సులో 
కనిపిస్తున్నారు. 


చతుర్ధస్కంధము 18] 


వారిని చూచి విష్ణుకింకరులని గ్రహించి ధ్రువుడు తొట్రుపాటుతో లేచి నిలబడ్డాడు. భగవంతుని వివిధ నామాలను 
స్మరిస్తూ సాష్టాంగదండప్రణామాలుచేసి నమస్కరించి వినమితగాత్రుడై విష్ణుని పాదాలపై హృదయాన్ని న్యాసం చేసి 
నిలబడ్డాడు. అతనిని చూచి సునందుడు, నందుడు అనే విష్ణుకింకరు లిద్దరూ ప్రీతితో చిరునవ్వుతో ఇలా అన్నారు. 
ఉ ఓనృప! నీకు భద్ర మగు నొప్పగుచున్న మదీయవాక్యముల్‌ 

వీనులయందుంజొన్నుము; వివేకముతో నయిదేండ్లనాండు మే 

ధానిధివై యొనర్చిన యుదాత్తతపోవ్రతనిష్టచేతం దే 

జోనయశాలియైన మధుసూదనుందృప్తి వహింపంజేయవే! 372 
ప్రతి : ఓ నృప= ఓ రాజా! నీకున్‌, భద్రము+అగున్‌= శుభమగుగాక!; ఒప్పగుచున్న= మంచివైన; మదీయవాక్యముల్‌= 
నాపలుకులు; వీనులయందున్‌= చెవులలో; చొన్పుము= చేర్చుము; ఐదేండ్లనాండు= ఐదేళ్లవయస్సులో; వివేకముతోన్‌ = 
తెలివితో; మేధానిధివి+ఐ= గొప్పతెలివి కలవాడవై; ఒనర్చిన= చేసిన; ఉదాత్త తపస్‌+వ్రతనిష్టచేతన్‌= గొప్ప తపోదీక్షచే; 
లేజస్‌+నయశాలి+ఐన = ప్రకాశవంతమైన, చక్కని ప్రవర్తనగల; మధుసూదనున్‌= విష్ణుని; తృప్తి వహింపన్‌+చేయవు+ఏ= 
సంతృప్తి పరచావుగదా! 
తా : ఓ మహారాజా! నీకు శుభమగుగాక! మా మాటలు (శ్రద్ధగా విను. ఐదేండ్ల వయస్సులోనే నీవు తెలివితేటలతో, 
బుద్ధిబలంతో ఘోరతపస్సుచేసి, తేజోమూర్తి, ధర్మాత్ముడు అయిన విష్ణుమూర్తిని సంతృప్తిపరచావు. 
ఆ. అట్టి శార్జ్‌పాణి యఖీలజగత్కర్త, దేవదేవుండతులదివ్యమూర్తి 

మమ్ముంబనుప మేము మాధవపదమున, కర్ధి నిన్నుంగొనుచు నరుగుటకును. 83/8 
ప్రతి : అట్టి శార్థపాణి= ఆ విష్ణు దేవుడు (శార్థమనే విల్లు ధరించినవాడు), అఖిలజగత్‌+భర్త= సమస్తలోకాధిపతి; 
దేవదేవుండు= పరమాత్ముడు; అతులదివ్యమూర్తి= సాటిలేని దేవతామూర్తి మమ్మున్‌+పనుపన్‌= మమ్ము పంపగా, మేము; 
మాధవ పదమునకున్‌= విష్ణున్టానానికి, అర్ధిన్‌= సంతోషంతో; నిన్నున్‌= నిన్ను, కొనుచున్‌= తీసుకొని, అరుగుటకును= 
తీసుకొని వెళ్లడానికి... 
తా : అట్టి సమస్తలోక నాథుడైన విష్ణుమూర్తి మా ఇద్దరినీ పంపాడు. నిన్ను విష్ణులోకానికి తీసుకపోవడానికి వచ్చాము. 
భగవవత్సాన్నిధ్యం నీకు లభించగలదు. 


వ. వచ్చితిమి; యే పదంబునేని సూరిజనంబులు సర్వోత్తమంబని పొందుదురు; దేనిం జంద్రదివాకర 
గ్రహనక్ష్మత్రతారాగణంబులు ప్రదక్షిణంబుగాం దిరుగుచుండు; మజియు నీదు పితరులచేతను నన్యుల చేతను 
ననధిష్టితంబును, జగద్వంద్యంబును, నభక్తజనాతిదుర్ణయంబును నయిన నట్టి విష్ణుపదంబుం బొందుదువు; 
రమ్మిదె విమానత్రేష్టం; బుత్తమశ్లోక జనమౌళియైన శ్రీహరి పుత్తెంచె; దీని నెక్క నర్హుండ వనిన నురుక్రమ 
ప్రియుండయిన (ధ్రువుండు తన్మధురవాక్యంబులు విని కృతాభిషిక్తుండయి యచ్చటి మునులకుం బ్రణమిల్లి 
తదాశీర్వాదంబులు గైకొని విమానంబునకుం బదక్షిణార్చనంబులు గావించి హరి పార్షదులైన 
సునందనందులకు వందనం బాచరించి భగవద్రూపవిన్యస్త చక్షురంతఃకరణాదికుం డగుచు విమానాధి 
రోహణంబు గావించుటకు హిరణ్యయరూపంబు ధరియించె నప్పుడు. 3774 


182 శ్రీమహాభాగవతము 


ప్రతి : వచ్చితిమి= నిన్ను తీసుకొని వెళ్లడానికి వచ్చాము; ఏ పదంబున్‌+ఏని= ఏ స్థానాన్నయితే; సూరిజనంబులు = 
పండితులు; సర్వ+ఉత్తమంబు+అని= అన్నింటికంటె గొప్పదని; పొందుదురు= చేరుకొంటారో; దేనిన్‌= దేనిని; చంద్రదివాకర= 
చంద్రుడు, సూర్యుడు, గ్రహ= గ్రహాలు; నక్షత్రము= నక్షత్రాలు; తారాగణంబులు = తారలు; ప్రదక్షిణంబుగాన్‌= చుట్టూ; 
తిరుగుచుండున్‌= తిరుగుతూ ఉంటాయో; మఖజియు, నీదు పితరులచేతనున్‌= నీ తాత తండ్రులచేతను; అన్యులచేతనున్‌= 
ఇతరులచేతను; న+అధిష్టితంబును = పొందబడలేదో; జగత్‌+వంద్యంబును = లోకంచే నమస్మరింపదగినదైన; అభక్తజన+ 
అతిదుర్ణయంబును+అయిన = భక్తులు కానివారిచేత సాధించుటకు అతికష్టమైనది; అయిన, విష్ణుపదంబున్‌= విష్ణులోకాన్ని 
పొందుతావు, రమ్ము= ఇదె; విమానత్రేష్టంబు= ఇదే గొప్పవిమానం; ఉత్తమశ్లోకజనమౌళి+ఐన= ఉత్తమ నడవడిగల 
జనులకు తలపై, ధరించదగిన; శ్రీహరి, పుత్తెంచెన్‌= పంపెను; దీనిని +ఎక్కన్‌= దీనినెక్కుటకు; అర్జ్హండవు+అనినన్‌= 
తగినవాడవు అనగానే, ఉరుక్రమప్రియుండు +అయిన = విష్ణువుకు ప్రియమైనవాదైన; ధ్రువుండు, తద్‌+మధుర వాక్యంబులు= 
ఆ తియ్యనిమాటలు; విని, కృత +అభిషిక్తుండు +అయి= స్నానం చేసినవాడైై, అచ్చటి మునులకున్‌= అక్కడున్న బుషులకు, 
ప్రణమిల్లి= నమస్కరించి, తద్‌ +ఆశీర్వాదంబులు+కైకొని= వాళ్ల ఆశీస్సులు స్వీకరించి; విమానంబునకున్‌= విమానానికి; 
ప్రదక్షిణ +అర్పనంబులు +కావించి= చుట్టూ తిరిగి పూజలుచేసి; హరిపార్షదులైన = విష్ణు సేవకులైన; సునందనందులకు, 
వందనంబు+ఆచరించి= నమస్మరించి; భగవత్‌+రూప విన్యస్త= భగవంతుని రూపంలో ఉంచిన; చక్షుస్‌ +అంతః 
కరణ +అధికుందు +అగుచున్‌= కన్నులు, మనసు మిక్కిలిగా గలవాడై (కన్నులను మనస్సును నిలిపి); విమాన+ 
అధిరోహణంబు+కావించుటకున్‌= విమానం ఎక్కడానికి; హిరణ్మయరూపంబు= బంగారమువలె ప్రకాశవంతమైన రూపాన్ని; 
ధరించెన్‌+అప్పుడు= ధరించిన తర్వాత. 


తా : నిన్ను తీసుకొని వెళ్లడానికి వచ్చాము. ఏ స్థానాన్ని పండితులైనవారు అన్నిటికంటె (శ్రేష్టమైనదిగా భావించి పొందుతారో, 
సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్ర సముదాయం ఏ పదానికి ప్రదక్షిణం చేస్తుంటాయో, దేనిని మీ తండ్రితాతలు, ఇతరులు 
పొందలేకపోయారో, ఏది సర్వలోకపూజ్యమో, దేనిని భక్తులు కానివారు పొందజాలరో, ఆ విష్ణుపదాన్ని నీవు పొందబోతున్నావు. 
ఓ (ధ్రువా! ఇదుగో! రమ్ము! శ్రేష్టమైన ఈ విమానాన్ని నీ కోసం పురుషోత్తముడైన శ్రీహరి పంపాడు. దీని నెక్కడానికి నీవు 
అర్హుడవని విష్ణుదూతలు తెలుపగా, (ధ్రువుడు వారి తియ్యని మాటలకు ఆనందించి, స్నానమాచరించి వచ్చి అక్కడి 
బుషులకు నమస్కరించాడు. వారి ఆశీర్వచనాలు పొందాడు. విమానరాజానికి ప్రదక్షిణ చేసి అర్పించాడు. విష్ణుసేవకులైన 
సునందనందులకు నమస్మారం చేశాడు. భగవత్‌ స్వరూపంలో తన దృష్టినీ, మనస్సునూ నిలిపి విమానాన్ని ఎక్కడానికి 
తేజోరూపం తాల్పాడు. 


విశే: పెద్దగా కనిపించేవి నక్షత్రాలు. చిన్నగా కనిపించేవి తారలు. 


క. సురదుందుభిపణవానక, మురజాదులు మొరసె విరుల ముసురు గురిసెంగి 

న్నరగంధర్వుల పాటలు, భరితములై చెలంగె నపుడు భవ్యచరిత్రా! త్‌/5 
ప్రతి : భవ్యచరిత్రా= పుణ్యచరితగలవాడా!; అపుడు= ఆ సమయంలో; సురదుందుఖి= దేవదుందుభులు; పణవ+ఆనక, 
మురజ+ఆదులు= పణవం మద్దెల మురజము మొదలైనవి; మొరసెన్‌= మోగాయి; విరులముసురు= ఎడదతెరపిలేని 
పుష్పవర్షం; కురిసెన్‌= కురిసింది; కిన్నర= కిన్నరుల; గంధర్వుల; పాటలు= మంగళ గీతాలు; భరితములు +ఐ = నిండిపోయి; 


చెలంగెన్‌= వ్యాపించాయి. 


చతుర్ధస్కంధము 183 


తా : దేవతలు (మోగించే దుందుభులు మొదలైన వాద్యాల శబ్దాలు వినిపించసాగాయి. పూలవాన కురిసింది. కిన్నరులు, 
గంధర్వులు మంగళగీతాలు పాడారు. 
విశే : దుందుఖి/ పణవ/ ఆనక/ మురజ -- 

ట) దుందుశబ్దేన భా తీతి దుందుఖిః | భాదీప్తౌ - దుందుం అని శబ్చించేది. 

బి) స్తోత్రం చేసేటప్పుడు వాయించేది పణవం. 

ర్స్రె స్వరవిశేషం ఉజ్జీవింపచేసేది ఆనకం. 

డి ముర్ముర ధ్వని చేసే చర్మవాద్యం మురజం. 


వ. అట్టి సమయంబున ధ్రువుండు దుర్గమంబగు త్రివిష్టపంబునకు నేగువాం డగుచు దీనయగు జననిం 
దిగనాడి యెట్లు వోవుదు? నని చింతించువానిం బార్షదు లవలోకించి య(గ్రభాగంబున విమానారూఢయె 
యేగుచున్న జననిం జూపిన సంతువ్టాంతరంగుండగుచు. 876 
ప్రతి: అట్టి సమయంబునన్‌= ఆ సమయంలో, (ధ్రువుండు; దుర్గ్షమంబు+అగు= ప్రవేశించడానికి వీలుకాని; 
త్రివిష్టంబునకున్‌= దేవలోకానికి, ఏగువాండు +అగుచున్‌= వెళుతూ; దీన+అగు= దీనురాలైన; జననిన్‌= తల్లిని; దిగనాడి= 
వదలిపెట్టి; ఎట్లు+పోవుదున్‌+అని= ఎలా పోయేదని; చింతించువానిన్‌= దిగులుపదేవానిని; పార్షదులు= భటులు; 
ఆలోకించి= చూచి; అగ్రభాగంబునన్‌= ముందువైపు; విమాన +ఆరూఢ +ఐ= విమానమెక్కి ఏగుచున్న= వెళుతున్న; 
జననిన్‌+చూపినన్‌= తల్లిని చూపగా; సంతుష్ట+అంతరంగుండు +అగుచున్‌= ఆనందపడిన మనస్సుగలవాడై. 

తా :; ఆ సమయంలో (ధ్రువుడు ఇతరులకు ప్రవేశించడానికి అసాధ్యమైన దేవలోకానికి వెళుతూ, దీనురాలైన తన తల్లిని 


వదలి ఎలా వెళ్ళడం అని చింతిస్తూండగా అది గమనించిన విష్ణుభక్తులు ధ్రువునికంటె ముందు వెరే విమానంలో కూర్చొని 
ముందుగా పోతున్న ఆయన తల్లిని చూపించారు. అప్పుడు ధ్రువుడు పరమానందం చెందాడు. 


క. జనని సునీతిని మును గనుం, గొని యవల విమాన మెక్కి గొనకొని విబుధుల్‌ 
దనమీందంబుప్పవర్షము, లనయముంగురియింప ధ్రువుండు హర్షముతోడన్‌. త్ర్‌77 

ప్రతి : జనని సునీతిని= తల్లియైన సునీతిని;ి మును కనుంగొని= ముందువైపు చూచి; అవల= ఆ పిదప, విమానమెక్కి 

గొనకొని= ప్రయత్నపూర్వకంగా; విబుధుల్‌= పండితులు; తనమీందన్‌= తనపై పుష్పవర్నములు= పూలవానలు; అనయమున్‌= 

నిరంతరంగా; కురియింపన్‌= కురిపింపగా, (ధ్రువుండు; హర్షముతోడన్‌= సంతోషంతో. 

తా : తల్లియైన సునీతిని విమానంలో ముందుగా వెళ్లడం చూచి ధ్రువుడు విమానమెక్కాడు. దేవతలతనిపై నిరంతరంగా 

పూలవాన కురిపించారు. అప్పుడతడు సంతోషంతో 


క. చని చని వెస గ్రహమండల, మునుం దైలోక్యంబు సప్తమునిమండలమున్‌ 

ఘనుండుత్తరించి యవ్వలం, దనరెడు హరిపదము నొందెందద్దయుంట్రీతిన్‌. 878 
ప్రతి : చని చని= అలా వెల్లి వెళ్లి; వెసన్‌= శీఘ్రంగా; గ్రహమండలమునున్‌= గ్రహమండలాన్ని; తైలోక్యంబు= ముల్లోకాలు; 
సప్తమునిమండలమున్‌ = సప్తర్షిమండలాన్ని ఘనుండు= ఆ గొప్పవ్యక్తి అయిన (ధ్రువుడు; ఉత్తరించి= దాటి; 


184 శ్రీమహాభాగవతము 


ఆ+వలన్‌+తనరెడు= ఆ తర్వాత ప్రకాశించే; హరిపదమున్‌= హరిస్థానాన్ని; తద్దయున్‌+ప్రీతిన్‌= మిక్కిలి సంతోషంతో; 
ఒందెన్‌= పొందాడు. 


తా :; అలా పోయిపోయి శీఘ్రంగా స్వల్పకాలంలో గ్రహమండలాన్ని దాటాడు. ముల్లోకాలు దాటాడు. సప్తర్నిమండలాన్ని 
దాటి దానికి పైవైపుగా ప్రయాణించి ఎంతో సంతోషంతో హరిపదం చేరుకొన్నాడు. 


వ. అది మథజియు నిజకాంతిచేతం ద్రిలోకంబులం బకాశింపం జేయుచు నిర్ణయాగమ్యంబును శాంతులు 
సమదర్శనులు శుద్ధులు సర్వభూతానురంజనులు నచ్యుత భక్త బాంధవులు నయిన భద్రాచారులకు 
సుగమ్యంబును నయి గంభీరవేగంబు ననిమిషంబునగు జ్యోతిశ్చక్రంబు సమాహితంబై గోగణంబు 
మేధియందుంబోలె నెందుం బరిభ్రమించుచుండు, నట్టి యచ్యుత పదంబునుం బొంది విష్ణపరాయణుందైన 
ధ్రువుండు త్రిలోకచూడామణియై యొప్పుచుందె. అప్పుడు భగవంతుడైన నారదుండు ధ్రువుని మహిమం 
గనుంగొని ప్రచేతస్సత్రంబునందు వీణ వాయించుచు. 3/9 


ప్రతి : అది, మజియున్‌; నిజకాంతిచేతన్‌= తనప్రకాశంచే; త్రిలోకంబులన్‌= ముల్లోకాలను; ప్రకాశింపన్‌+చేయుచున్‌= 
కాంతిమంతంచేస్తూ నిర్ణయ +అగమ్యంబును= దయలేనివారికి చారరానిది; శాంతులు = శాంతస్వభావులు; సమదర్శనులు= 
సమానంగా చూసేవారు; శుద్ధులు= పరిశుద్ధమైనవారు; సర్వభూత +అనురంజనులు = అన్నిజీవులను సంతోషపెట్టేవారు; 
అచ్యుత, భక్త, బాంధవులు= విష్ణుభక్తుల చుట్టాలు; అయిన, భద్ర+ఆచారులకు= శుభకార్యాలను ఆచరించేవారికి; 
సుగమ్యంబును+అయి= సులభంగా ప్రవేశించడానికనువై; గంభఖీరవేగంబును= కనిపించని మహావేగం గలది; 
అనిమిషంబును +అగు = రెప్పపాటులేనిదైన; జ్యోతిస్‌+చక్రంబు= గ్రహనక్ష్మత్రతారకాదుల చక్రం; సమాహితంబు+ఐ= 
చక్కగా కూర్చబడినదైై; గోగణంబు= గోవుల సముదాయము; మేధియందున్‌ +పోలెన్‌ = కట్టుగుంజ యందువలె; 
ఎందున్‌+పరిభ్రమించుచుండు= ఎక్కడ తిరుగుతూ ఉంటుందో; అట్టి అచ్యుతపదంబునున్‌+పొంది= ఆ విధమైన విష్ణుపదాన్ని 
పొంది; విష్ణపరాయణుండు+ఐ = విష్ణువునందు భక్తిగలవాడై; ఢ్రువుండు= ధ్రువుండు; త్రిలోకచూడామణి+ఐ= ముల్లోకాలకు 
మణియై; ఒప్పుచుండెన్‌= ప్రకాశించాడు; అప్పుడు, భగవంతుడు+ఐన= భగవంతుడైన; నారదుడు, (ధ్రువుని 
మహిమన్‌+కనుంగొని= ధ్రువుని గొప్పదనాన్నిచూచి; ప్రచేతస్‌= ప్రచేతసులు అనే దేవబుషుల; సత్రంబునందున్‌= 


యజ్ఞశాలలో; వీణ వాయించుచున్‌= వీణ వాయిస్తూ... 


తా:ఆ విష్ణులోకం ముల్లోకాలను ప్రకాశింపజేస్తోంది. ఆ లోకం దయాగుణం లేనివారికి చేరరానిది. శాంతమూర్తులు, 
జీవులయందు సమదృ్భష్టిగలవారు, పరిశుద్ధ ప్రవర్తనగలవారు, సర్వజీవులను సంతోషపెట్టెవారు, విష్ణుభక్తులకు చుట్టాలుగా 
తిరిగేవారు, ఇతరులకు శుభం కలిగించే పనులు చేసేవారు అయిన జీవులకు రెప్పపాటుగాని, ఏమరుపాటుగాని 
ఉందవు. జ్యోతిశ్చక్రమంతా దాని చుట్టూ కట్టుగుంజకు కట్టిన గోవులగుంపువలఠె ఎక్కడ పరిభ్రమిస్తూ ఉంటుందో అలాంటి 
విష్ణుపదాన్ని పొంది ధ్రువుడు ప్రకాశించాడు. అతడు ముల్లోకాలకు చూడామణియైనాడు. అట్టి ధ్రువుని మహిమను చూచి 
నారదమహర్షి సంతోషంతో ప్రచేతసులనే దేవర్షుల యజ్ఞశాలలో వీణవాయిస్తూ 


సీ. పతియె దైవంబుగా భావంబులోపలం దలంచు సునీతినందను తపః ప్ర 
భావముక్రియ ధర్మభవ్యనిష్టలంబొందంజాలరు బ్రహ్మర్షి జనము లనిన 


చతుర్ధస్కంధము 185 


క్షత్రియకులు నెన్నంగా నేల? యెవ్వండు పంచసంవత్సరప్రాయమునను 
సురుచి దురుక్యుగ్రశరభిన్నహృదయుందై మద్వాక్యహితబోధమతిం దనర్చి 


తే. వనమునకు నేగి హరిభక్తివశత నొంది, యజితుండగు హరిందనవశుందై చరింపం 
జేసి వెసందత్పదంబును జెందె, నట్టి హరిపదంబును బొంద నెవ్వరికిం దరము? 880 


ప్రతి : పతియె= భర్తయే, దైవంబుగాన్‌ భగవంతుడుగా; భావంబులోపలన్‌+తలంచు= మనసులో భావించు; సునీతి= 
ధ్రువుని తల్లి సునీతి నందను= కుమారుడైన (ధ్రువుని; తపస్‌+ప్రభావము క్రియ= తపస్సుయొక్క ప్రభావశక్తివలె; 
ధర్మభవ్యనిష్టలన్‌= తపస్సుతోకూడిన శుభకరమైన నిశ్చల స్వభావాన్ని 'బ్రహ్మబుషి+జనములు = (బబ్రహ్మబుషులు; 
పొందన్‌+చాలరు+అనినన్‌= పొందలేరు అనగా; క్షత్రియకులున్‌= రాజవంశంలో పుట్టినవారిని గూర్చి; ఎన్నంగాన్‌+ఏల? = 
ఆలోచించనేల?; పంచసంవత్సర ప్రాయమునను= ఐదేళ్ల వయస్సులో; ఎవ్వందు= ఎవడు; సురుచి= ఆ పేరుగల పినతల్లి; 
దురుక్తి+ఉగ్రశరభిన్న హృదయుండు+ఐ= చెడుమాటలనే భయంకర బాణాలచే కొట్టబడ్డ హృదయంగలవాడదైై; 
మత్‌ +వాక్యహితబోధమతిన్‌= నా మాటలలోని హితాన్ని మనస్సులో ఎంచుకొని; తనర్చి= నిలబడి; వనమునకున్‌+ఏగి= 
అడవికి వెళ్లి హరిభక్తివశతన్‌+ఒంది= విష్ణుభక్తి వారమ్యాన్ని పొంది; అజితుండు +అగు = ఓటమిలేని; హరిన్‌= విష్ణువును; 
తనవశుడు+ఐ= తన అధీనంలో; చరింపన్‌+చేసి= ఉండేలా చేసి; వెసన్‌= వెంటనే; తద్‌+పదంబును= ఆ విష్ణుపదాన్ని 
చెందెన్‌= పొందాడో; అట్టిహరిపదంబును= ఆ విధమైన విష్ణుపదాన్ని పొందన్‌= చేరుటకు; ఎవ్వరికిన్‌+తరము= ఎవరికి 
సాధ్యం? 
తా : మహాపతివ్రతయైన సునీతి కుమారుడైన ధ్రువుడు తపస్సుచేసి సాధించిన మహాఫలాన్ని బ్రహ్మర్నులు కూడా పొందలేరంటే 
క్షత్రియవంశంలో జన్మించినవారి మాట చెప్పాల్సిన అవసరంలేదు. ఈ (ధ్రువుడు ఐదేండ్ల చిరుప్రాయంలో సవతితల్లియెన 
సురుచి పలికిన చెడుమాటలచే మనసు నొచ్చుకొని నా ఉపదేశాన్ని పాటించి అరణ్యానికేగి భక్తిపారవశ్యంతో శ్రీహరిని 
మెప్పించాడు. తన అధీనంలో ఉండేలా చేసుకొన్నాడు. విష్ణున్టానాన్ని పొందాడు. ఆ విధంగా హరిపదం సాధించడం 
ఎవరికీ సాధ్యంకాదు. సునీతి పతిభక్తి, ధ్రువుని విష్ణుభక్తి రెండూ పరమోత్మృష్టమైనవని అర్ధం. 
క. అని పాడె ననుచు విదురున, కనఘుండు మైత్రేయుందనియె నంచితభక్తిన్‌ 
వినుతోద్దామయశస్కుం, డనంగల యా ధ్రువుని చరిత మార్యస్తుత్వా! 381 
ప్రతి : ఆర్యస్తుత్యా= పెద్దలచే పొగడదగినవాడా!; అనిపాడెన్‌+అనుచున్‌= ఆ విధంగా నారదుడు గానం చేశాడంటూ; 
అనఘుండు= పుణ్యాత్ముడైన; మైత్రేయుండు, విదురునకున్‌= విదురునితో; అంచితభక్తిన్‌= గొప్పభక్తితో; వినుత+ఉద్దామ 
యశస్ముండు +అనగల= ప్రస్తుతింపదగిన ఘనకీర్తి కలవాడనదగిన; ఆ, ధ్రువునిచరితము= ఆ (ధ్రువుని గాథను; అనియెన్‌= 
చెప్పాడు. 
తా : గొప్పదైన ధ్రువుని చరిత్రను నారదు డీవిధంగా గానంచేశాదని చెప్పి, మైత్రేయ మహర్షి పుణ్యాత్ముడైన విదురునితో 
ఇలా అన్నాడు. 
క్స్‌ మహితసత్పురుషసమ్మతమును ధన్యంబు స్వర్గప్రదంబు యశస్మరంబు 
నాయుష్మరంబుంబుణ్యప్రదాయకమును మంగళకర మఘమర్షణంబు 


186 శ్రీమహాభాగవతము 


సౌమనస్యముం బ్రశంసాయోగ్యమును బాపహరమును (ధ్రువపదప్రాపకంబు 
నై యొప్పు స్‌ యుపాఖ్యానంబుం దగ నీకు నెటింగించితిని దీని నెవ్వండదేని 


తే. తివుట (శ్రద్ధాగరిష్టుందై తీర్ధపాద, చరణ సరసీరుహద్వయా(శయుండు నగుచు 
భవ్యచరితు దినాంతప్రభాతవేళ, లను సినీవాలి పూర్ణిమ లందు మజియు. 882 


ప్రతి : మహిత సత్పురుష సమ్మతమును= గొప్పవారైన మంచివారి కంగీకారమైనది; ధన్యంబు= శ్రేష్టమైనది, స్వర్గప్రదంబు= 
స్వర్గసాఖ్యాన్ని అందించేది; యశస్మరంబు= కీర్తినందించేది; ఆయుష్‌+కరంబున్‌= ఆయుర్దాయాన్ని వృద్ధి పొందించేది; 
పుణ్యప్రదాయకమును= పుణ్యాన్ని ఇచ్చేది; మంగళకరము= శుభాలను కలిగించేది; అఘమర్షణంబు= పాపాలను పోగొట్టెది; 
సౌమనస్యము= మంచిమనస్సు కలిగించేది; ప్రశంసాయోగ్యమును = పొగడదగినది; పాపహరమును= పాపాలు పోగొట్టెది; 
ధ్రువపదప్రాపకంబు = (ధ్రువనిస్థానాన్ని పొందజేసేది; ఐ+ఒప్పు= ఐనదైన; ఈ ఉపాఖ్యానంబున్‌= ఈ గాథను; 
తగన్‌ +నీకు +ఎటింగించితిని= ఉచిత రీతిలో నీకు తెలిపాను; దీనిన్‌= దీనిని ఎవ్వండు+ఏనిన్‌= ఎవరైనా; 
తివుటన్‌= కోరికతో; శద్దాగరిష్టుండు+ఐ= అధికమైన (శ్రద్ధగలవాడైై; తీర్ధపాద= విష్ణవుయొక్క చరణ సరసీరుహ 
ద్వయాశ్రయుండున్‌+అగుచున్‌= పాదపద్మాలజంటను ఆశ్రయించిన వాడవుతూ; భవ్యచరితున్‌= ఆ పుణ్యచరిత్రుని; 
దిన+అంత= సాయంకాలాలలోను; ప్రభాతవేళలను = సూర్యోదయాలలోను; సినీవాలి= చంద్రకళ కనిపించే అమావాస్యలు; 
పూర్ణిమలు + అందు= పూర్ణిమలలో, మతియు. 
తా : ధ్రువుని చరిత్ర సజ్జనులు సమ్మతించేది, ధన్యతనుగూర్చి స్వర్గాన్ని అందించేది. యశస్సును, ఆయుష్షును, పుణ్యాన్ని 
శుభాలను కలిగించి పాపాలను తొలగించి దేవతావిభూతిని, ప్రశంసాపాత్రతను, ధ్రువపదానుగ్రవాన్ని కలిగించేది. అట్టి 
ఉపాఖ్యానాన్ని నీకు చెప్పాను. ఆ విష్ణుని పాదపద్మాలను ఆ(శయించి సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలోను, 
అమావాస్యా పూర్ణిమ కాలాలలోను మరియు 
విశే: ధ్రువుని కథ సత్ర్రవర్తనం, వినయ విధేయతలు, ధర్మస్వరూపం మొదలైన విషయాలను ఉపదేశించే సన్నివేశాలు 
కలది. 
తే. ద్వాదశిని పద్మ బాంధవ వాసరమున, శవణనక్షత్రమున దినక్షయమునందుం 

బరంగ సంక్రమణ వ్యతీపాతలందు, సభల భక్తిని వినునట్టి సజ్జనులకు. 3838 
ప్రతి : ద్వాదశినిన్‌= ద్వాదశితిథినాడు; పద్మబాంధవవాసరమునన్‌= ఆదివారమునాడు; శ్రవణ నక్షత్రమునన్‌= 
(శ్రవణానక్ష్మత్రంనాడు; దినక్షయమునందున్‌= శూన్యతిథినాడు; పరంగన్‌ సంక్రమణ= క్రమంగా సూర్యుడు రాశిమారిన 
సంక్రమణం రోజు; వ్యతీపాతలందు = తిథినక్షత యోగములలో ఒకటియైన వ్యతీపాతమునాడు; సభలన్‌= సభలలో; 
భక్తిన్‌= భక్తితో; వినునట్టి= వినే; సజ్జనులకు= మంచివారికి. 
తా: ద్వాదశిరోజు, ఆదివారాలలో, (శ్రవణానక్షత్రంలో, శూన్యతిథిలో, సంక్రమణదినాలలో, వ్యతీపాతయోగంలో భక్తితో 
వినే సజ్జనులకు 
వ. క్లేశనాశంబును మహాప్రకాశంబును నైన భగవద్భక్తియు శీలాదిగుణంబులును గలుగు; మజియుం 
దేజఃకామునకుం దేజంబును, మనఃకామునకు మనంబును, నిష్మామునకుం దత్త్వవిజ్ఞానంబును గలుగు. 


చతుర్ధస్కంధము 18/7 


దీని వినిపించు వారికి దేవతానుగ్రహంబు గలుంగు; నిట్టి యుపాఖ్యానంబు నీ కెజింగించితి నని మైత్రేయుండు 
విదురునకుం జెప్పిన క్రమంబున శుకయోగి పరీక్షిత్తున కెణింగించిన తెజింగున సూతుండు శౌనకాదులకు 
వినిపించి వెండియు నిట్లనియె; నట్లు సెప్పిన మైత్రేయునింగని విదురుండిట్లనియె. తిరి 


ప్రతి : క్లేశనాశంబును= దుఃఖాన్ని పోగొట్టేది; మహాషప్రకాశంబును+ఐన= గొప్ప తేజస్సుగలదైన; భగవత్‌ +భక్తియున్‌= 
భగవంతునిపై భక్తి శీలాదిగుణంబులును కలుగు= మంచినడత మొదలైన గుణాలు కలుగుతాయి; మజియున్‌= అంతేకాక; 
లేజస్‌+కామునకున్‌= తేజస్సుకోరినవానికి, తేజంబును; మనస్‌+కామునకున్‌= మనస్సును కోరేవానికి, మనంబును; 
నిస్‌+కామునకున్‌= ఏ కోరికలు లేనివానికి; తత్త్వవిజ్ఞానంబును= ఆధ్యాత్మిక జ్ఞానం, కలుగున్‌, దీని వినిపించువారికి; 
దేవతా+అనుగ్రహంబు కలుంగున్‌= దేవుని దయ లభిస్తుంది; ఇట్టి ఉపాఖ్యానంబు= ఇలాంటి కథను; నీకు+ఎటింగించితిన్‌= 
నీకు చెప్పాను, అని మైత్రేయుండు; విదురునకున్‌+చెప్పిన క్రమంబునన్‌= విదురున కుపదేశించినరీతిగా, శుకయోగి; 
పరీక్షిత్తునకు +ఎటింగించిన తెజంగునన్‌= పరీక్షిన్మహారాజునకు చెప్పిన పద్ధతిలో, సూతుండు; శౌానకాదులకు = శౌనకాది 
మహర్షులకు, వినిపించి; వెండియున్‌ +ఇట్లు+అనియెన్‌= మరలా ఇలా అన్నాడు; అట్లు+చెప్పినన్‌= ఆ విధంగా చెప్పిన; 
మైత్రేయునిన్‌+కని= మైత్రేయ మహర్షిని చూచి; విదురుండు +ఇట్లు +అనియెన్‌= విదురుడిలా అన్నాడు. 


తా : పై చెప్పిన విధంగా చేస్తే దుఃఖం తొలగిపోతుంది. భగవద్భక్తి, శీలసంపద కలుగుతుంది. తేజస్సు కోరుకొనేవానికి 
తేజస్సు, మనస్సును కోరుకొనేవానికి మనస్సును కోరికలులేనివానికి తత్త్వజ్ఞానం లభిస్తుంది. దీనిని వినిపించే వారికి 
దైవానుగ్రహం లభిస్తుంది. అట్టి కథను నీకు చెప్పానని మైత్రేయుడు విదురునకు చెప్పిన విధంగా, శుకమహర్షి పరీక్షిన్మహారాజుకు 
చెప్పిన విధంగా సూతుడు శౌనకాది మహర్షులకు వినిపించాడు. అలా చెప్పిన మైత్రేయునితో విదురుడిలా అన్నాడు. 


సీ, అనఘాత్మ! నారదమునిపతి ధ్రువచరిత్రము ప్రచేతసుల సత్రంబునందు 
నర్థిమైంగీర్తించె నంటి; ప్రచేతసులన నెవ్వ రెవ్వరి తనయు? లెట్టి 
వంశజుల్‌? సత్ర మెవ్వలనను జేసి? రధ్వరమందు నిజకులధర్శశీలు 
రగు ప్రచేతసులచే యజియింపంగాంబదడె యజ్ఞపురుషుం దెట్టు లచ్యుతాం('ఘి 


తే. _భక్తియుక్తుండు విదితసద్భాగవతుండు, దివిరి హరిపాదసేవావిధి ప్రయుక్త 
దేవదర్శనుండగు నట్టి దివ్యయోగి, నారదుండెట్లు గొనియాడె శౌరికథలు? 885 


ప్రతి : అనఘ +ఆత్మ! = పుణ్యాత్ముడా!; నారద మునిపతి= నారదముని శ్రేష్టుడు, ధ్రువచరిత్రము; ప్రచేతసుల సత్రంబునందు= 
ప్రచేతసుల యజ్ఞంలో; అర్ధిమైన్‌= కోర్కెతో; కీర్తించెన్‌+అంటివి= కీర్తించాడని చెప్పావు; ప్రచేతసులు+అనన్‌+ఎవ్వరు= 
ప్రచేతసులనగా ఎవ్వరు?; ఎవ్వరి తనయులు= ఎవరి కుమారులు?; ఎట్టివంశజుల్‌= ఏ వంశంలో పుట్టారు?; సత్రము+ఏ+ 
వలనను +చేసిరి= యజ్ఞము ఏ దిక్కున చేశారు?; అధ్వరమందున్‌= యజ్ఞంలో; నిజకులధర్శశీలురు+అగు= తమ వంశధర్మాన్ని 
అవలంబించే సత్ర్రవర్తనగలవారైన, ప్రచేతసులచే; యజ్ఞపురుషుండు= యజ్ఞానికి మూలపురుషుడు; ఎట్టులు= ఏవిధంగా; 
యజియింపంగాంబడెన్‌= పూజింపబడెనుు అచ్యుత +అం(ఘ్రి భక్తియుక్తుందు= విష్ణుపాదాలపై భక్తి నెలకొన్నవాడు; విదిత= 
విఖ్యాతుడైన; సత్‌+భాగవతుండు= మంచి భక్తుడు; తివిరి= అధికముగా; హరిపాదసేవా= విష్ణుపాదాలను సేవించడంలో; 


188 శ్రీమహాభాగవతము 


విధిప్రయుక్త= విధానముతో ప్రయోగింపబడిన; దేవదర్శనుండు అగునట్టి= భగవద్దర్శనము కలవాడైన; దివ్యయోగి= 
మహానుభావుడైన బుషి నారదుండు; ఎట్లు= ఏ విధంగా? శౌరికథలు = విష్ణుని కథలను; కొనియాడెన్‌= ప్రస్తుతించెను. 
తా : ఓ పుణ్యాత్మా! నారదమహర్షి ఈ (ధ్రువుని గాథను ప్రచేతసులు నిర్వహించిన సత్రయాగంలో అధికంగా కీర్తించాడని 
చెప్పారు. ఈ ప్రచేతసులు ఎవ్వరు? ఎవరి కుమారులు? ఏ వంశంలో జన్మించారు? యజ్ఞాన్ని ఎక్కడ నిర్వహించారు? 
యజ్ఞపురుషుణ్ణి యజ్ఞంలో ప్రచేతసులు ఎలా కొలిచారు? విష్ణుపదసేవా పరాయణుడు, భాగవతోత్తముడు, దైవదర్శనంగలవాడు 
అయిన ఆ దివ్యయోగి నారదుడు విష్ణుకథాగానం ఎలా చేశాడు? 


క. నాకిపు దెజింగింపము సు, శ్లోకుని చరితామృతంబు (శోత్రాంజలులం 

బైకొని జుల్టీయుం దనివిం, గైకొనకున్నది మనంబు గరుణోపేతా! 886 
ప్రతి : కరుణా+ఉపేతా= దయతోకూడినవాదా!; సుశ్లోకుని= చక్కగా కీర్తింపదగ్గ ప్రవర్తనం గలవాని; చరిత+అమృతంబున్‌= 
కథామృతాన్ని; (శోత్ర+అంజలులన్‌= చెవులనే దోసిళ్లతో; పైకొని= అధికంగా; జుల్టీయున్‌= త్రాగియుు మనంబు= 
మనస్సు; తనివిన్‌+కైకొనక +ఉన్నది= తృప్తి పడకుండా ఉంది; నాకు, ఇపుడు+ఎటింగింపుము= ఇప్పుడు తెలుపండి. 
తా :; దయామయా! మైత్రేయ మహర్షీ! కీర్తించదగినవాడైన (ధ్రువుని చరిత్ర అనే అమృతాన్ని చెవులనే దోసిళ్ళతో ఎంత 
త్రాగినా నా మనస్సు తృప్తి చెందకుండా ఉన్నది. ఆ చరిత్ర నా కిప్పుడు చెప్పంది. 


క. అని యడిగిన విదురునిం గనుం, గొని మైత్రేయుండు పలికె గొనకొని ధ్రువుందున్‌ 
వనమునకుంజనిన నాతని, తనయుండగు నుత్మలుండు దళితాఘుందై. 887౯ 


ప్రతి : అని+అడిగిన, విదురునిన్‌+కనుంగొని= విదురుని చూచి, మైశత్రేయుండు పలికెన్‌= మైత్రేయుడు అన్నాడు, గొనకొని= 
ప్రయత్నించి, ధ్రువుండున్‌, వనమునకున్‌+చనినన్‌= అడవికి వెళ్లగా, ఆతని తనయుండు +అగు= ఆయన కుమారుడైన, 
ఉత్మలుండు= ఉత్మళుడు, దలిత+అఘుండు +ఐ= పాపాలు తొలగినవాదై. 

తా : అని అడిగిన విదురుని చూచి మైత్రేయుడు ఇలా అన్నాడు. (ధ్రువుడు ప్రయత్నపూర్వకంగా అడవికి వెళ్లగా అతని 
కుమారుడైన ఉత్మళుడు పాపాలు తొలగి 


స్స్‌ చతురుండాజన్మప్రశాంతుండు నిస్సంగుండును సమదర్శనుండును ఘనుండు 

నై యాత్మయందు లోకావళి, లోకంబులందు నాత్మను జూచు చనఘమైన 

యనుపమయోగక్రియాపావకాదగ్ధ కర్మమలాశయకలనంబేర్చి 

జడునికైవడి జీంకుచందంబునను మూకు షగిది నున్మత్తుని భంగింజెవిటి 
తే. వడువునను గానంబడుచు సర్వజ్ఞుండై ప్ర, శాంతకీలహుతాశనుసరణింబొల్చి 

సతతశాంతంబు నంచితజ్ఞానమయము, నైన బ్రహ్మస్వరూపంబు నాత్మందలంచి. 388 
ప్రతి : చతురుండు= చాతుర్యంగలవాడు; ఆ జన్మ ప్రశాంతుండు= పుట్టుకతో శాంతమూర్తి నిస్సంగుందడును= ఏమీ 
అంటనివాడును; సమదర్శనుండును= అందరిపై సమభావంగలవాడును; ఘనుండును+ఐ= గొప్పవాడై, ఆత్మయందున్‌= 
ఆత్మలో; లోకావళి= సమస్తలోకాలను; లోకంబులందున్‌= లోకాలలో; ఆత్మను+చూచుచున్‌= ఆత్మను దర్శిస్తూ 


చతుర్ధస్కంధము 189 


అనఘము+ఐన= పాపరహితమైన; అనుపమ= సాటిలేని; యోగక్రియాపావక= యోగాన్ని ఆచరించే అభ్యాసమనే నిప్పుచే; 
ఆదగ్ధ= పూర్తిగా కాల్చబడిన; కర్మమలాశయకలనన్‌= కర్మలకున్న మలినాలైన సంకల్పాలకూడికచే; పేర్చి= అతిశయించి; 
జదునికైవడిన్‌= మూర్చునివలె; చీంకు చందంబునను= గుడ్దివానివలెె మూకుపగిది= మూగవానివలె; ఉన్మత్తునిభంగిన్‌= 
పిచ్చివానివలె; చెవిటివడువునను= చెవిటివానివలె; కానంబడుచు= కనబడుతూ; సర్వజ్జుండు+ఐ= సమస్తము తెలిసినవాడైై; 
ప్రశాంతకీల= చల్లారిన జ్వాలగల; హుతాశనుసరణిన్‌ +పొల్చి= అగ్నిదేవునివలె ఒప్పి; సతతశాంతంబున్‌= ఎల్లప్పుడు 
శాంతగుణము కలది; అంచితజ్ఞానమయమును+ఐన = తగిన జ్ఞానంతో నిండినది అయిన; బ్రహ్మస్వరూపంబును= 
బ్రహ్మరూపాన్ని ఆత్మన్‌+తలంచి= మనస్సులో భావించి... 


తా : ఉత్మళుడు నిష్మళంకుడు. పుట్టుకతోనే శాంతమూర్తి ఏమీ అంటనివాడు. అందరినీ సమభావంతో చూచేవాడు, తనలో 
లోకాలను, లోకాలలో తనను చూస్తూ యోగాభ్యాసం అనే అగ్నిలో కర్మవాసనలను దహింపజేశాడు. మందబుద్దివలె, 
(గ్రుడ్దివానివలె, మూగవానివలె, చెవిటివానివలె ప్రవర్తించాడు. అతడు సర్వజ్ఞుడు కావడంవల్ల మంటలు చల్లారి నివురు 
గప్పిన నిప్పువలె ఉందేవాడు. శాంతము, జ్ఞానమయమూ అయిన బ్రహ్మస్వరూపాన్ని మనస్సులో భావిస్తూ ఉన్నాడు. 
క. తనకంటె నితర మొక టెజుం, గని కతమున సార్వభౌమకతశ్రీంబొందన్‌ 

మనమునం గోరక యుండుటం, గని కులవృద్ద్భులును మంత్రిగణములు నంతన్‌. 389 
ప్రతి : తనకంటెన్‌= తనకన్న ఇతరమొకటి +ఎజుంగనికతమునన్‌= మరొకటి తెలియని కారణముచే; సార్వభౌమక్రీన్‌+ 


పొందన్‌= చక్రవర్తి పదవీ సంపదను పొందడానికి; మనమునన్‌+కోరక +ఉండుటన్‌+కని= మనస్సులో కోరకపోవడాన్ని 
చూచి; కులవృద్భులును= కులంలో పెద్దలూ; మంత్రిగణములున్‌= మంత్రి సముదాయం; అంతన్‌= అప్పుడు. 

తా :; అతదు తనకంటె ఇతరం ఎరుగక జీవిస్తున్నాడు. సార్వభౌమపదవి మనస్సులో కోరుకోడు. అతని స్థితిని చూచి 
మంత్రులు, కులవృద్ధులు అప్పుడు. 

వ. అతని నున్మత్తునిం గాం దెలిసి తదనుజుండైన వత్సరునికిం బట్టంబు గట్టి; రా వత్సరునికి సర్వర్థి యను 
భార్యయందుం బుష్పార్హుండును జంద్రకేతుండును నిషుండును నూర్జుండును వసువును జయుండును నన 
నార్వురు తనయులు గలిగి; రందుం బుష్పార్హుండను వానికిం బ్రభయు దోషయు ననునిద్దజు భార్యలై; రందుం 
బ్రభ యనుదానికిం బ్రాతర్మ్శధ్యందిన సాయంబు లను సుతత్రయంబును దోషయను దానికిం బ్రదోషనిశీథ 
వ్యుష్టు అనువారు ముగ్గురును బుట్టి; రందు వ్యుష్టుండను వానికిం బుష్మరిణియను పత్నియందు సర్వతేజుందను 
సుతుండు వుట్టె; వానికి నాకూతి యను మహిషివలనం జక్షుస్సంజ్ఞుందయిన మనువు జనియించె; వానికి 
నద్వల యను భార్యయందుం బురువును, గుత్సుండును, ద్రితుండును, ద్యుమ్నుండును, సత్యవంతుండును, 
బుతుందడును, వ్రతుండును, నగ్నిష్టోముండును, నతిరాత్రుండును, ప్రద్యుమ్నుండును, శిబియును, 
నుల్ముకుండును నను పన్నిద్దణబు తనయులు గలిగి, రందు నుల్ముకునికిం బుష్కరిణియను దానివలన నంగుండును, 
సుమనసుండును, ఖ్యాతియుం, గ్రతువును, నంగిరసుండును, గయుండును నను నార్వురు కొడుకులు పుట్టి; 
రందు నంగునికి సునీథ యనుధర్మపత్నివలన వేనుందడను పుత్రుం డుదయించిన. 3890 


190 శ్రీమహాభాగవతము 


ప్రతి : అతనిన్‌= ఉత్మళుని; ఉన్మత్తునిన్‌కాన్‌ +తెలిసి= పిచ్చివానిగా భావించి; తద్‌+అనుజుండు+ఐన= అతని తమ్ముడైన; 
వత్సరునికిన్‌= వత్సరునికి; పట్టంబు +కట్టిరి= పట్టాభిషేకం చేశారు, ఆ వత్సరునికి; సర్వర్థి+అనుభార్యయందున్‌= సర్వర్ధి 
అనేపేరుగల భార్యద్వారా; పుష్పార్ణుండును, చంద్రకేతుందును, ఇషుందును, ఊర్జుండున్సు వసువును; జయుండును+అనన్‌= 
పుష్పార్డుడు, చంద్రకేతుడు, ఇషుడు, ఊర్జుడు, వసువు, జయుడు అనే; ఆర్వురుతనయులు= ఆరుగురు కొడుకులు; కలిగిరి= 
జన్మించిరి; అందున్‌= వారిలో; పుష్పార్జుండు +అనువానికిన్‌= పుష్పార్జ్డుడు అనే వానికి; ప్రభయు దోషయు+అను= ప్రభ, 
దోష అనే ఇద్దజు, భార్యలు+ఐరి= భార్యలయ్యారు; అందున్‌+ప్రభ+అను, దానికిన్‌= వారిలో ప్రభ అనే ఆమెకు; 
ప్రాతస్‌= ఉదయము, మధ్యందిన= మధ్యాహ్నం, సాయంబులు+అను= సాయంకాలాలనే, సుతత్రయంబునున్‌ = 
ముగ్గురుకుమారులు, దోష్క అను, దానికిన్‌= దోషఅనే ఆమెకు, ప్రదోషనిశీథవ్యుష్టులు = ప్రదోషము, నిశీథం, వ్యష్టి 
అనబడే ముగ్గురును పుట్టిరి, అందు వ్యుష్టుండనువానికి, పుష్కరిణి, అనుపత్నియందు= పుష్కరిణి అనే భార్యద్వారా, 
సర్వతేజుండు +అను, సుతుండు+పుట్టెన్‌= కుమారుడు కలిగాడు, వానికిన్‌, ఆకూతి, అను, మహిషివలన= ఆకూతి అనే 
రాణిద్వారా, చక్షుస్‌+సంజ్ఞుండు +అయిన = చక్షుస్సుఅనే పేరుగల, మనువు జనియించెన్‌= మనువు పుట్టాడు, వానికిన్‌, 
నద్వల అను, భార్య, అందున్‌= నడ్వల అనుపేరుగల భార్యయందు; పురువును, కుత్సుందును, త్రితుండును, ద్యుమ్నుండును, 
సత్యవంతుండును, బుతుండును, వ్రతుందడును, అగ్నిష్టోాముండును, అతిరాత్రుండును, ప్రద్యుమ్నుండును, శిబియును, 
ఉల్ముకుండును, అను పన్నిద్దజు తనయులు= అనబడే పన్నెండుమంది కుమారులు; కలిగిరి= జన్మించిరి; అందు, ఉల్ఫుకునికిన్‌, 
పుష్కరిణి, అను, దానివలనన్‌= పుష్కరిణి అను భార్యవల్ల; అంగుండును, సుమనసుండును, ఖ్యాతియున్‌, క్రతువును, 
అంగిరసుండును, గయుండును - అను ఆర్పురు కొడుకులు; పుట్టిరి అందున్‌= వారిలో అంగునికి, సునీథ, అను= సునీథ 
అనుపేరుగల; ధర్మపత్నివలన = భార్యద్వారా, వేనుందను పుత్రుండు= వేనుడనే కుమారుడు, ఉదయించినన్‌ = పుట్టగా 


తా ; వారు ఉత్మలుని పిచ్చివానిగా భావించి అతని తమ్ముడైన వత్సరునికి పట్టంగట్టారు. ఆ వత్సరునికి సర్వర్ధి అనే 
భార్యవల్ల పుష్పార్డుడు, చంద్రకేతుడు, ఇషుడు, ఊర్జుడు, వసువు, జయుడు అనే ఆరుగురు కొడుకులు కలిగారు. వారిలో 
పుష్పార్ణునకు ప్రభ, దోష అనేవారు ఇద్దరు భార్యలు. అందులో ప్రభకు ప్రాతర్మధ్యందినసాయములు అనే ముగ్గురు 
కొడుకులు జన్మించారు. దోషకు ప్రదోషుడు, నిశీథుడు, వ్యుష్టుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు. అందులో, వ్యుష్టుడనే 
వానికి పుష్కరిణి అనే భార్యవల్ల సర్వతేజుడు అనేకొడుకు పుట్టాడు. 

ఆ సర్వతేజునకు “ఆకూతి అనే భార్యద్వారా చక్షుస్సు అనేపేరుగల మనువు జన్మించాడు. చక్షుస్సునకు నడ్వల అనే 
భార్యయందు పురువు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, బుతుడు, వ్రతుడు, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, 
సుద్యుమ్నుడు, శిబి, ఉల్ముకుడు అనే పన్నెండుమంది పుత్రులు జన్మించారు. వారిలో ఉల్న్ముకునికి పుష్కరిణి అనే భార్యవల్ల 
అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు అనే ఆరుగురు కొడుకులు కలిగారు. అందులో అంగునికి 
సునీథ అనే భార్యద్వారా వేనుడు అనే కొడుకు పుట్టాడు. 


మ. క్షితినాథోత్తముం దాత్మనందనుని దుళ్ళీలంబు వీక్షించి దుః 
ఖితుండై యొంటిగం దత్స్పురిన్‌ వెడలి యేగెన్‌ వేగ నెందేని త 
ద్గతి వీక్షించి మునీశ్వరుల్‌ గుపితులై దంభోళిసంకాశ వా 
కృ్యతతిం జావ శపింప వాం డపుడు వీంకళం గూలె,న మ్మేదినిన్‌. 391 


చతుర్ధస్కంధము 19] 


ప్రతి : క్షితినాథ+ఉత్తముండు= రాజులలో శ్రేష్టుడు; ఆత్మనందనుని= తనకుమారుని; దుస్‌+శీలంబు= చెడు ప్రవర్తనను; 
వీక్షించి= చూచి; దుఃఖితుండై= బాధపడి (చింతించి); ఒంటిగన్‌= ఒంటరిగా; తత్‌+పురిన్‌= ఆ నగరాన్ని వెడలి= విడిచి; 
ఎందు+ఏని= ఎక్కడికో; వేగన్‌+ఏగెన్‌= వేగంగా వెళ్లిపోయాడు; తద్‌+గతి= అలా పోవడం; వీక్షించి= చూచి; 
ముని+ఈశ్వరులు= బుషిశ్రేష్టులు; కుపితులు+ఐ= కోపించినవారై; దంభోళిసంకాశ= పిడుగుతో సమానమైన; వాక్యతతిన్‌= 
మాటలతో; చావ శపింపన్‌= మరణింతువు గాక అని శపించగా; ఆ+మేదినిన్‌= ఆ భూమిపై; వాండు+అపుడు= 
వాడాసమయంలో; వీంకన్‌+కూలెన్‌= వెంటనే చనిపోయాడు. 


తా : ఉత్తమ ప్రభువైన అంగరాజు తనకుమారుడైన వేనుని చెడునడవడికకు బాధపడి ఎవ్వరితో చెప్పకుండా రాజధాని 
నగరాన్ని వదలి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆపైన వేనుని అక్రమపరిపాలనాన్ని సహించని మునీశ్వరులు కోపించి 
వజసమానమైన వాక్కులతో వేనుని “చావ”మని శపించగా అతడు మరణించాడు. 


సీ, కైకొని యపుడు లోకంబరాజకమైనం బ్రజలు దస్మరపీడంబల్లటిల్లం 
గనుంగొని దుఃఖించి మునులు గతాసుండై పడిన వేనుని వలపలి భుజంబు 
నర్ధి మధింప నారాయణాంశంబున నాదిరాజన నొప్పునట్టి పృథుండు 
జనియించె ననవుడు విని విదురుండు మునిం గనుంగొని పలికె నో యనఘచరిత! 


తే. సాధువు సుశీలనిధియును సజ్జనుండు, నలఘుబ్రహ్మణ్యుండును నైనయట్టి యంగ 
ధరణివిభునకు దుష్టసంతాన మెట్టు, గలిగె? నయ్యంగపతి యేమి కారణమున. 392 


ప్రతి : అపుడు, లోకంబు +అరాజకము+ఐనన్‌= లోకంలో రాజులేని పరిస్థితి ఏర్పడగా, ప్రజలు, తస్కరపీడన్‌= దొంగలబాథధచే; 
పల్లటిల్లన్‌= తల్లడిల్లగా; కనుంగొని= చూచి; మునులు దుఃఖీంచి= బుషులు బాధపడి; కైకొని= పూనిక వహించి; 
గత+అసుండై పడిన= ప్రాణాలు పోయినవాడై పడి ఉన్న వేనుని వలపలి భుజంబున్‌= వేనుని కుడిభుజాన్నిి అర్ధిన్‌= 
కోర్కెతో) మధింపన్‌= మర్దించగా; నారాయణ +అంశంబునన్‌= నారాయణుని అంశలో; ఆదిరాజు +అనన్‌+ఒప్పునట్టి= 
మొదటి ప్రభువు అన తగినట్టి, పృథుండు+జనియించెన్‌= పృథువు పుట్టాడు; అనవుడు విని= అని అనగా విని, 
విదురుండు; మునిన్‌+కనుగొని= మునిని చూచి; పలికెన్‌= ఇలా అన్నాడు; ఓ అనఘచరిత= ఓ పుణ్యచరిత్ర గలవాడా!) 
సాధువు= మంచినడవడిగలవాడు; సుశీలనిధియును = మంచి స్వభావానికి నిధి వంటివాడు; సజ్జనుండున్‌= మంచివాడు; 
అలఘు 'బ్రహ్మణ్యుండును + ఐన +అట్టి= వేదధర్మాలను అనుష్టించివారిలో అధికుడు అయిన; అంగ ధరణివిభునకు= 
అంగరాజునకు; దుష్టసంతానము = చెడ్డకుమారుడు; ఎట్లు కలిగెన్‌? = ఎలా పుట్టాడు? ఆ+అంగపతి= ఆ అంగరాజు; 
ఏమి కారణమునన్‌= ఏ కారణంతో. 
తా : ఆ సమయంలో రాజ్యం రాజు లేనిదైంది. ప్రజలు దొంగలబాధచే తల్లడిల్లారు. అదిచూచి దుఃఖించిన మునులు 
పూనిక వహించి మరణించిన వేనుని కుడిభుజాన్ని మర్దించారు. అప్పుడు నారాయణాంశతో తొలిచక్రవర్తి అయిన పృథువు 
జన్మించాడు. 

విదురు డామాటలు విని మైత్రేయునితో ఇలా అన్నాడు. ఓ పుణ్యాత్ముడా! సత్ర్రవర్తనగలవాడు, సజ్జనుడు, సుళీలుడు, 
వేదవిదుడు అయిన అంగరాజుకు చెడు సంతానం ఎలా కలిగింది? ఆ అంగరాజు ఏ కారణంతో 


192 శ్రీమహాభాగవతము 


వ. విమనస్ముం డగుచుం బురంబు విడిచె? ధర్మకోవిదులైన మునులు దందడవ్రతధరుండును, రాజును 
నగు వేనునియందు నే పాపంబు నిరూపించి బ్రహ్మదండంబొనర్చి రదియునుంగాక లోకంబున రాజులు 
లోకపాల తేజోధరులుం, బ్రజాపాలనాసక్తులుం గావునం గల్మషంబు గలిగినం బ్రజలచేత నవజ్ఞార్హులై 
యుందురు గావున నా వేనుని చరిత్రంబు (శద్ధాగరిష్టుండు భక్తుండునైన నాకుం బరాపరవిదగ్రేసరుండ 
వయిన నీ వెజింగింప నర్హుండ వనిన మైత్రేయుం దడతని కిట్లనియె. 393 


ప్రతి : విమనస్ముండు+అగుచున్‌= వికలమైన మనస్సుగలవాడై; పురంబు విడిచెన్‌= ఊరు విడిచి వెళ్లాడు; ధర్మకోవిదులు+ఐన= 
ధర్మం బాగా తెలిసిన, మునులు; దండవ్రతధరుండును= తప్పు చేసినవారిని దండించడమే వ్రతంగా కలవాడును; 
రాజును+అగు= రాజును అయిన, వేనునియందున్‌; ఏ పాపంబు నిరూపించి= ఏ పాపాన్ని చూపి; బ్రహ్మదండంబు+ఒనర్చిరి= 
శక్తిచే దండించిరి; అదియునుంగాక= అదీగాక; లోకంబునన్‌= లోకంలో, రాజులు; లోకపాలతేజోధరులున్‌= లోకపాలకుల 
తేజస్సు ధరించినవారు; ప్రజాపాలనాసక్తులున్‌= ప్రజలను పరిపాలించే యోచనగలవారు, కావునన్‌; కల్మషంబు+కలిగినన్‌= 
పాపం కలిగిన, ప్రజలచేతన్‌= జనులచే; అవజ్ఞా+అర్హలు +ఐ= అవమానానికి తగినవారై; ఉందురు= ఉంటారు; కావునన్‌= 
కాబట్టి; ఆ వేనుని చరిత్రంబు= ఆ వేనుని కథ; (శద్ధాగరిష్టుండు= ఆసక్తి అధికంగాగల; భక్తుండును+ఐన= భక్తుడైన, 
నాకున్‌; పరాపరవిత్‌ +అగ్రేసరుండవు +అయిన = పైలోకం, ఇహలోకాలకు సంబంధించిన విషయాలు తెలిసిన వారిలో 
శ్రేష్టడవైన; నీవు+ఎటింగింపన్‌= నీవే చెప్పడానికి; అర్హుండవు+అనినన్‌= సమర్భుడవని అనగా, మైత్రేయుండు; 
అతనికి +ఇట్లు+అనియెన్‌= అతనితో ఇలా అన్నాడు. 

తా ; (అంగరాజు) మనస్సు వికలమై పురం వదలి వెళ్లిపోయాడు. ధర్మం తెలిసిన మునులు దండనను వ్రతంగాగల వేనుని 
చంపారన్నావు. అతనిపై ఎలాంటి నేరారోపణంచేసి బ్రహ్మదండంతో చంపారు? రాజులైనవారు, లోకపాలకుల తేజస్సృనుకలిగి 
ప్రజాపాలనలో ఆసక్తిగలవారుగా ఉండాలి. అలాంటివారిలో పాపం వుంటే వారికి తప్పక ప్రజలనుండి అవమానం 
కలుగుతుంది. ఇహపరలోకాల రహస్యాలు కూలంకషంగా తెలిసిన నీవుమాత్రమే ఇందులో విశేషాలు చెప్పగలవు. 
కాబట్టి, వేనుని చరిత్రను ఆసక్తిని భక్తిని కలిగిన నాకు వివరంగా చెప్పుమని విదురుడు కోరగా మైత్రేయుడిలా అన్నాడు. 


$ అంగపుత్రుండగువెనుని చరిత్ర 1 


అనఘాత్మ! రాజర్షి మైనట్టి యయ్యంగ మేదినీవిభుండశ్వమేధమఖము 
గావింప బుత్విజ్నికాయంబు చేత నా హూత మయ్యును సురవ్రాత మందు 
నాత్మ హవిర్భాగ మందరాకుండిన నప్పుడు బుత్విక్కు లద్భుతంబు 
నందుచు యజమానుందైన యయ్యంగ మహీవరుం జూచి రాజేంద్ర; యిట్లు 


బ్ర 


తే. త్రిదశులిదె పిల్వంబడియును దివిరి యాత్మ, భాగములం బొంద రారైరి భవ్యచరిత! 
యేమిహేతువొ యిది మాకు నెజుంగంబడదు;, కనంగ హోమంబు దుష్టంబు గాదు మతియు. 894 


ప్రతి : అనఘ+ఆత్మ= పుణ్యాత్మా!; రాజర్ని*ఐనట్టి= రాజులలో బుషియైన; ఆ+అంగమేదినీవిభుండు= ఆ అంగరాజు; 
అశ్వమేధమఖము+కావింపన్‌= అశ్వమేధ యాగం చేయడానికి; బుత్విజ్‌+నికాయంబుచేతన్‌= యజ్ఞంచేసే పురోహిత 


చతుర్ధస్కంధము 193 


సముదాయంచిే; ఆహూతము+అయ్యును = పిలువబడినప్పటికినీ; సురవ్రాతము= దేవతలసమూహం; అందున్‌= 
ఆ యజ్ఞస్థలికి; ఆత్మహవిస్‌+భాగము= తమ తమ హవిర్భాగాలను; అందరాకుండినన్‌= తీసుకోవడానికి రానందున; 
అప్పుడు, బుత్విక్కులు= యాగం చేయించే పురోహితులు; అద్భుతంబున్‌+అందుచున్‌= ఆశ్చర్యపడుతూూ యజవానుడు+ఐన = 
యజ్ఞంచేసే ప్రధానవ్యక్తియైన; ఆ+అంగమహీవరున్‌+చూచి= ఆ అంగరాజునుచూచి; రాజ+ఇంద్ర!= ఓ రాజా!; ఇట్ట, 
త్రిదశులు = ముప్పదేండ్లకు మించని వయస్సుగలవారు - దేవతలు; ఇది+ఎ= ఈ విధంగా; పిల్వంబడియును = 
పిలువబడినప్పటికీ; తివిరి= ప్రయత్నించి; ఆత్మభాగములన్‌= తమతమ హవిర్భాగాలను; పొందన్‌+రారు +ఐరి= 
తీసుకోవడానికి రాలేకపోయారు; భవ్యచరిత= ఓ పుణ్యాత్నా! ఏమిహేతువా= ఏమికారణమో; ఇది, మాకు ఎజుంగన్‌+ 
పడదు= మాకు తెలియరాలేదు; మజియున్‌= అదీగాక; కనంగన్‌= ఆలోచిస్తే హోమంబు= యజ్ఞం; దుష్టంబు+కాదు= 
చెడ్లది కాదు. 


తా : మహాత్మా! రాజర్నియైన అంగమహీపతి అశ్వమేధయాగం చేయడం మొదలు పెట్టగా బుత్విక్కులంతా మంత్రాలతో 
దేవతల్ని ఆహ్వానించారు. అయితే హవిస్సులు స్వీకరించడానికి దేవతలు దిగిరాలేదు. బుత్విక్కులు ఆశ్చర్యపోయారు. 
వారు యజ్ఞకర్త అయిన అంగరాజుతో ఇలా అన్నారు. రాజా! ఈ దేవతలు మనం పిలిచినా రావడం లేదు. హోమంలో 
ఏ విధమైన లోపమూ లేదు. వారు రాకపోవడానికి కారణం తెలియటం లేదు. ఈ హోమం చెడ్డది కాదు గదా. 


వ. శ్రద్ధాయుక్తులై ధృతవ్రతులైన యీ బ్రహ్మవాదులచేత సంప్రయుక్తంబులైన యీ ఛందస్సులు 
వీర్యవంతంబు లయియున్నవి; యిందు దేవతాపరాధం బణుమాత్రం బైన నెజుంగ; మిట్టిచోటం గర్మ్శసాక్షు 
లయిన దేవతలు స్వకీయభాగంబు లంగీకరింపకుండుటకుం గతం బెయ్యదియో యనిన నయ్యంగుండు 
దుఃఖితస్వాంతుండై తన్నిమిత్తంబు సదస్యుల నడుగందలంచి వారల యనుమతింబడసి మౌనంబు మాని 
యిట్లనియె. 89ర్‌ 


ప్రతి: (ద్ద్ధాయుక్తులు+ఐ= శ్రద్ధతో కూడివార్రె దృతవ్రతులైన= దీక్షవహించినవారైన; ఈ బ్రహ్మవాదులచేత= ఈ బ్రహ్మవేత్తలచే; 
సంప్రయుక్తంబులు+ఐన= చక్కగా ప్రయోగింపబడిన; ఈ ఛందస్సులు = ఈ వేదాలు; వీర్యవంతంబులు +అయి+ఉన్నవి = 
శక్తిమంతములయి ఉన్నవి; ఇందు = దీనియందు; దేవతా+అపరాధంబు= దేవతలపట్ల తప్పు; అణుమాత్రంబు+ఐనన్‌= 
కొద్దిపాటిదైనా; ఎజుంగము= మాకు తెలియుటలేదు; ఇట్టిచోటన్‌= ఇలాంటి ప్రదేశంలో; కర్మ్శసాక్షులు +ఐన= చేసినపనులకు 
సాక్షులైన, దేవతలు; స్వకీయభాగంబులు= తమతమ భాగాలను; అంగీకరింపకుండుటకున్‌ = తీసుకోకపోవడానికి; కతంబు= 
కారణము ఎయ్యదియ+ఓ= ఏమిటో; అనినన్‌= అనగా; ఆ+అంగుండు= ఆ అంగరాజు; దుఃఖితస్వాంతుండు +ఐ= 
మనసులో దుఃఖపడుతూ; తద్‌+నిమిత్తంబు = దానికి గలకారణాన్ని సదస్యులన్‌= సభలోని పండితులను; అదుగన్‌+తలంచి= 
అడుగదలచుకొని; వారల, అనుమతిన్‌= వారి అంగీకారాన్ని పదసి= పొంది; మౌనంబు మాని= మౌనాన్ని వదలిపెట్టి; 
ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తా : ఈ వేదవాదులంతా (శ్రద్ధతో దీక్షబూని ప్రయోగించిన వేదాలు శక్తిమంతాలైనవి. ఇందులో, దేవతలపట్ల ఏ విధమైన 
దోషమూ లేదు. జరిగే ఈ వేదకర్మలన్నిటికీ దేవతలే సాక్షులు. వారు తమ తమ భాగాలను స్వీకరించకపోవడానికి 
కారణమేమో తెలియడంలేదని బుత్విక్కులు చెప్పగా అంగరాజు దుఃఖీంచాడు. దానికి కారణమేమిటో సదస్యులను అడిగి 
తెలుసుకోదలచి వారి అనుమతితో మౌనాన్ని వీడి ఇలా అన్నాడు. 


194 శ్రీమహాభాగవతము 


ఆ. అనఘ చరితులార! యాహూతు లయ్యు సు, పర్వగణము లాత్మభాగములను 

స్వీకరింప; రేను జేసిన యపరాధ, మెట్టి దనిన వార లిట్టు లనిరి. 396 
ప్రతి : అనఘ చరితులార! = పవిత్రమైన చరిత్రగలవారలారా!; ఆహూతులయ్యున్‌= పిలువబడినవారైనా, సుపర్వగణములు = 
దేవతా సమూహములు; ఆత్మభాగములను = తమ భాగాలను; స్వీకరింపరు= (గ్రహింపరు; ఏను చేసిన= నేను చేసిన; 
అపరాధము= దోషము; ఎట్టిది+అనినన్‌= ఏమిటి అనగా; వారలు= వారు; ఇట్టులు+అనిరి= ఇలా అన్నారు. 
తా ; ఓ మహనీయులారా! నేను చేస్తున్న యజ్ఞంలో మనం దేవతలను ఆహ్వానించినా వారు వారి భాగాలను స్వీకరించడంలేదు. 
దీనికి నేను చేసిన అపరాధమేమిటి? అని అడుగగా వారు ఇలా సమాధానమిచ్చారు. 


క. నరనాథ! యిదియు నిప్పుడు, వొరసిన దుష్కతము గాదు పూర్వభవమునం 

బరంగిన దురితం బిది యా, దరమున నెజింగింతు మింత ధన్యచరిత్రా! 397 
ప్రతి : నరనాథ= ఓ అంగరాజా!; ఇదియును= ఇది; ఇప్పుడు+పొరసిన= ఇప్పుడు జరిగిన; దుషృృతము కాదు= 
దోషము కాదు; పూర్వభవమునన్‌= వెనకటిజన్మలో; పరంగిన= సంభవించిన; దురితంబు+ఇది= పాపమిది; ఆదరమునన్‌= 
గౌరవంతో; ధన్యచరిత్రా! = పుణ్యాత్మా! ఎఅింగింతుము+ఇంత= సవిస్తరంగా చెబుతాము. 
తా : ఓ రాజా! ఇది ఇప్పుడు జరిగిన దోషంకాదు. పూర్వజన్మలో చేసిన పాపము. పుణ్యాత్ముడవైన నీకు సవిస్తరంగా 
చెబుతాము - అన్నారు సదస్యులు. 
క. నీ వింతవాండ వయ్యును, భూవర! సంతానలాభమును బొందమి నా 

దేవతలు యాగభాగము, లీ వేళ భుజింపరైరి యిందుకు నీవున్‌. 398 
ప్రతి : భూవర= ఓ రాజా!; నీవు +ఇంతవాదవు +అయ్యును= నీ వింత గొప్పవాడవైనా; సంతానలాభమును= బిడ్డలను 
పొందుటను; పొందమిన్‌= పొందక పోవడంవల్ల; ఆ దేవతలు, ఈ వేళ= ఈ సమయంలో; యాగభాగములు, 
భుజింపరు+ఐరి= తీసుకోకపోయిరి (తినలేదు) ఇందుకు = దీనికి; నీవున్‌= నీవు. 
తా : నీ వింత గొప్పవాడవైనా నీకు సంతానం లేనందువల్ల దేవతలు నీవుచేసిన ఈ యజ్ఞంలో హవిర్భాగాలు స్వీకరించడంలేదు. 
దీనికి నీవు 


తే. పుత్రకామేష్టింగావించి పుత్రుంబదయు, మట్లొనర్చిన దేవత లాత్మభాగ 

మర్ధి నంగీకరింతు; రయ్యజ్ఞపురుషు, హరి భజించిన సకలకార్యములుంగలుగు. 399 
ప్రతి : పుత్రకామేష్టిన్‌= పుత్రకామేష్టి అనే యాగాన్ని కావించి= చేసి, పుత్రున్‌+పడయుము= కుమారుని పొందుము; 
అట్లు+ఒనర్చినన్‌= ఆ విధంగా చేస్తే, దేవతలు; అర్ధిన్‌= కోర్కెతో) ఆత్మభాగము= తమ భాగాన్ని అంగీకరింతురు= 
స్వీకరిస్తారు; ఆ+యజ్ఞపురుషున్‌= ఆ యజ్ఞపురుషుడైన; హరిన్‌+భబించినన్‌= హరిని సేవిస్తే సకలకార్యములు = అన్నిపనులు; 
కలుగు = నెరవేరుతాయి. 


తా: “పుత్రకామేష్టి అనే యాగాన్ని చేసి కుమారుని పొందినటైతే, దేవతలంతా తమభాగాలను స్వీకరిస్తారు. అలాంటి 
యజ్ఞపురుషుడైన శ్రీ మహావిష్ణువును సేవిస్తే నీకు అన్నిపనులు సమకూరుతా”యని సదస్యులు చెప్పారు. 


చతుర్ధస్కంధము 195 


వ. అనిన నాతండు సంతానార్థంబు శిపివిష్ట దేవతాకంబయిన పురోడాశంబుచే హోమంబు గావించినం 
దదీయ హోమకుండంబునందు హేమమాల్యాంబరాభరణుండయిన పురుషుండు హిరణ్మ్యయపాత్రంబున 
సిదప్రాయసంబు గొనుచు నుదయించిన నప్పుడు విప్రానుమతంబున నా రాజు దత్పాయసంబు నంజలిచే 
గ్రహించి సంతోషయుక్తుందగుచు భార్యకొసంగె నంత. 400 


ప్రతి :; అనినన్‌+ఆతండు= అనిన పిదప అతడు; సంతాన +అర్థంబు= బిడ్డ్దలకొరకు; శిపివిష్ట దేవతాకంబు+అయిన = 
శిపివిష్టుడనే పేరుగల విష్ణువుకు సంబంధించిన; పురోడాశంబుచేన్‌ = యజ్ఞంలో సమర్పించే వంటకంతో; హోమంబు+ 
కావించినన్‌= హోమంచేయగా; తదీయ హోమకుండంబునందు= ఆ హోమకుండంనుండి; హేమమాల్య+అంబర + 
ఆభరణుండు+అయిన= బంగారు మాలలు, వస్త్రాలు, నగలు ధరించిన, పురుషుందు= యజ్ఞపురుషుడు; హిరణ్మయ 
పాత్రంబునన్‌= బంగారు పాత్రలో; సిదప్దాయసంబు+కొనుచున్‌= వండబడిన పాయసం తీసుకొని; ఉదయించినన్‌= 
బయల్వెడలగా, అప్పుడు; విప్ర+అనుమతంబునన్‌= బ్రాహ్మణుల ఆజ్ఞతో; ఆ రాజు= ఆ అంగుడనే రాజు; తద్‌+పాయసంబున్‌= 
ఆ పాయసాన్ని అంజలిచే గ్రహించి= దోసిలితో స్వీకరించి; సంతోషయుక్తుండు +అగుచున్‌= సంబరపడుతూ; భార్యకు+ 
ఒసంగెన్‌= ధర్మపత్నికిచ్చెను; అంతన్‌= ఆ తర్వాత. 


తా :; సభలోనివారు ఇలా చెప్పగా అంగరాజు సంతానం కోసం శిపివిష్టుడనే పేరుగల విష్ణుదేవుణ్ణి నాహ్వానించి పురోడాశాన్ని 
హోమంలో అర్పించాడు. ఆ హోమగుండంనుండి జ్యోతిర్మయాలైన బంగారు మాలలు, అంబరాలు, ఆభరణాలు ధరించిన 
యజ్ఞపురుషుడు బంగారుపాత్రలో సిద్ధంచేసిన పాయసాన్ని తీసుకొని బయల్వెడలాడు. అంగరాజు బ్రాహ్మణుల అనుమతితో 
ఆ పాయసాన్ని స్వీకరించి సంతోషంతో భార్యకిచ్చాడు. ఆ తరువాత 


చ. కమలదళాక్షి పాయసము గౌతుక మొప్ప భుజించి భర్ష సం 
గమమునంజేసి తత్‌క్షణము గర్భముందాల్చి కుమారుంగాంచె న 
క్మొామరుండు నంత మాతృజనకుందడగు మృత్యువుంబోలి తా నధ 
ర్మమునంజరించుచుండె గుణమందన! వేనుండనంగ నిచ్చలున్‌. 401 


ప్రతి : గుణమందన= ఓ గుణవంతుడా!; కమలదళాక్రి= పద్మములవంటి కన్నులుగల అంగుని భార్య!; కౌతుకము+ఒప్పన్‌= 
కుతూహలంతో; పాయసము భుజించి= పాయసం తాగి; భర్హ్శృసంగమమునన్‌+చేసి= భర్తతో దాంపత్యసుఖంచేత; 
తద్‌+క్షణము= వెంటనే; గర్భమున్‌+తాల్చి= గర్భము ధరించి; కుమారున్‌+కాంచెన్‌= కుమారుని ప్రసవించింది; ఆ+ 
కొమరుండు= ఆ కుమారుడు; అంతన్‌, మాతృజనకుండగు= తల్లికితండ్రి అయిన; మృత్యువున్‌+పోలి = మృత్యుదేవతవలె; 
తాన్‌= తాను) అధర్శ్మమునన్‌= అధర్శ్మమార్దంలో; వేనుండు+అనంగన్‌= వేనుడనే పేరుతో, నిచ్చలున్‌= ఎల్లప్పుడు; 
చరించుచుందడెన్‌= తిరుగసాగాడు. 


తా : ఆ అంగుని భార్య కుతూహలంతో ఆ పాయసాన్ని సేవించి భర్తతో దాంపత్య సుఖాన్ని పొంది గర్భం ధరించి 
కుమారుని ప్రసవించింది. అతడు అధర్మమార్దంలో భూమిపై తిరుగుతూ మాతామహుడైన మృత్యువులాగా తిరుగసాగాడు. 


విశే : వేనుని తల్లి సునీథ, మృత్యువు పుత్రిక - అందువల్ల వేనునికి మాతామహలక్షణాలు కలిగాయి. 


196 శ్రీమహాభాగవతము 


చ. ఎనయంగ బాల్యమందుందన యీడు కుమారులంగ్రీడంబోలె నె 
మృ్మనమున భీతి లేక కృపమాలి పశుప్రకరంబు నొంచు పో 
ల్మిని నరికట్టి చంపుచును గిల్చిషలుబ్ధకవృత్తిమై శరా 
సనశరముల్‌ ధరించి మృగజాతి నసాధుగతిన్‌ వధించుచున్‌. 402 


ప్రతి : ఎనయంగన్‌= అతిశయించినట్లు; బాల్యమందు= (వేనుడు) చిన్నతనంలో; తన ఈడు కుమారులన్‌= తన తోటి 
వయస్సు బాలురను; క్రీడన్‌+పోలెన్‌= ఆటలో వలె, నెజ+మనమునన్‌= నిండు మనస్సుతో; భీతిలేక= భయములేక; 
కృపమాలి= దయతప్పి; పశుప్రకరంబున్‌= జంతు సమూవాన్నిి నొంచుపోల్మినిన్‌= బాధించునట్టు; అరికట్టి చంపుచును= 
అడ్డగించి చంపుతూ కిల్చిషలుబ్దక వృత్తిమైన్‌= పాపాలతో కూడుకొన్న వేటకాని వృత్తితో; శరాసన శరముల్‌= అమ్ములపొది, 
అమ్ములు; ధరించి= తాల్చి; మృగజాతిన్‌= జంతు జాతిని; అనాధుగతిన్‌= చెడుమార్గంలో; వధించుచున్‌= చంపుతూ. 


తా: ఆ వేనుడు బాల్యం నుండి దుష్టస్వభావం కలవాడు. తనయీడు బాలురను ఆటపాటలకని పిలిచి గుంపులు 
గుంపులుగా చేర్చి విల్లమ్ములు ధరించి వారినందరిని చంపేవాడు. జంతువులను వేటాడు బోయవానివలె వేనుడు అట్టి 
పాప కృత్యంపై కుతూహలంతో తిరుగుతూ మృగాలను దుష్టమార్దంలో చంపేవాడు. 


వ. ఇట్లు మాతామహ దోషంబునం బాపవర్తనుందై చరియించు కొడుకుం జూచి యంగుండు వివిధ 
శాసనంబుల దండించియు నతని దుశ్చేష్టితంబులు మానుపంజాలక దుఃఖీతాత్ముండై మనంబున. 4038 


ప్రతి : ఇట్లు, మాతామహదోషంబునన్‌= తల్లియొక్కతండ్రి (తాత) చేసిన దోషంచేత; పాపవర్తనుండు+ఐ= పాపపుపనులుచేస్తూ 
చరియించు= తిరిగే; కొడుకున్‌+చూచి= వేనుని చూచి, అంగుండు; వివిధశాసనంబులన్‌ = అనెవిధాలైన శిక్షలద్వారా; 
దందించియున్‌= శిక్షించినాా అతని దుః+చెష్టితంబులు= అతని చెడ్డపనులు; మానుపన్‌+చాలక= మాన్సింపలేక; మనంబునన్‌= 
మనస్సులో; దుఃఖిత +ఆత్ముండై= దుఃఖిస్తూ. 

తా : వేనుని తల్లి సునీథ. ఆమె తండ్రి మృత్యువు చేసిన మహాదోషాల ఫలితంగా వేనుడు ఇలా తయారయ్యాడు. అంగరాజు 


పాపవర్తనుడైన కుమారుని అనేక విధాలుగా శాసించడానికి, దండించడానికి విఫల ప్రయత్నం చేశాడు. అతని చెడ్డపనులు 
మాన్పలేక మనసులో చాలా దుఃఖించాడు. 


క. అనయము నిట్టి కుపుత్తునిం, గని పరితాపంబుంబొందుకంటెను ధరలో 
ననపత్యుండగు టొప్పును, వనజాక్షు భజించునట్టి వాండగు వాందున్‌. శ04 


ప్రతి : అనయమున్‌= ఎల్లప్పుడూ; ఇట్టి కుపుత్రునిన్‌+కని= ఇలాంటి చెడ్డ కుమారునిపొంది; పరితాపంబున్‌+ పొందుకంటెను= 
దుఃఖించుటకంటె; ధరలోన్‌= లోకంలో; అనపత్యుండు +అగుట= సంతానము లేనివాడై ఉండుట; అగుట+బఒప్పును= 
కావడం తగును; వనజాక్షున్‌= విష్ణుని; భజించునట్టి= కొలిచే; వాడైనవాడు; వాడు= అట్టి సంతానం లేనివాడు; వనజాక్షున్‌= 
విష్ణువును; భజించునట్టివాడు+అగున్‌= సేవించునట్టివాడు అవుతాడు. 


తా : దుష్పుడగు పుత్రునివల్ల బాధపడడం కంటే సంతానం లేనివాడు కావడమే మేలు. అలా బాధపడే సంతానం లేనివాడు 
మహావిష్ణువును సేవించినట్టివాడే అవుతాడు. 


చతుర్ధస్కంధము 19/7 


వ. అని వెండియు నిట్లనియె. 405 


ప్రతి : అని, వెండియున్‌= మరలా; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తా ; అని మరలా ఇలా అన్నాడు. 


సీ జనులకు దుష్పుత్తకునిచేత నపకీర్తియు, నధర్శ్మమును, సర్వజనవిరోధ 
మును, మనోవ్యథయును, ననయంబుం బ్రాప్తించు నట్టి కుపుత్రమోహంబు విడువం 
జాలక బహుమానసంగతిం గను నెవ్వండతని గేహంబు దుఃఖాలయంబు 
నగునని మజియు నిట్లను మనుజుండు శోకస్థానమగు పుత్రుకతనండేసి 


తే. యనుపమక్షేశభాజనంబయిన గృహము, విడుచుంగావున నిట్టి వివేకహీనుం 
డగు కుపుత్తు సుపుత్రుంగా నాత్మందలంతు, ననుచు నా రాజు బహుదుఃఖీతాత్ముందగుచు. 406 


ప్రతి : జనులకు, దుస్‌+పుత్రకునిచేతన్‌= చెడ్డకుమారునివలన; అపకీర్తియున్‌= చెడ్డపేరు; అధర్మమును= అధర్మం; 
సర్వజనవిరోధమును= జనులందరితోవైరము; మనోవ్యథయును= మానసికబాధ అనయంబున్‌= ఎల్లప్పుడు; ప్రాప్తించునట్టి= 
కలుగునట్టి; కుపుత్రమోహంబున్‌= చెడుకుమారునిపై ప్రేమను; విడువన్‌+చాలక= వదలిపెట్టలేక; బహుమాన సంగతిన్‌= 
ఎక్కువ (ప్రేమతో; కనున్‌+ఎవ్వండు= ఎవడు చూస్తాడో; అతనిగేహంబు= అతనిఇల్సు; దుఃఖ+ఆలయంబు= దుఃఖానికి 
నివాసము; అగును +అని; మజియున్‌+ఇట్లు+అను= ఇంకను ఈ విధంగా అన్నాడు; మనుజుండు= మానవుడు; శోకస్థానము+ 
అగు= దుఃఖకారణమైన; పుత్రుకతనన్‌+చేసి= కుమారుని కారణంగా; అనుపమ = సాటిలేని; క్షేశభాజనంబు +అయిన= 
దుఃఖకారణమైన; గృహము విడుచున్‌= ఇల్లు వదలిపెట్టును కావునన్‌, ఇట్టీ వివేకహీనుండు+అగు= ఇటువంటి అవివేకుడయిన; 
కుపుత్రున్‌= చెడుపుత్రుని; సుపుత్రుంగాన్‌= మంచి కుమారునిగా; ఆత్మన్‌+తలంతున్‌= మనస్సులో భావిస్తాను; అనుచున్‌= 
అనుకొంటూ, ఆ రాజు; బహుదుఃఖీత +ఆత్ముండగుచున్‌= మిక్కిలి దుఃఖముతో కూడిన మనస్సుకలవాదై. 

తా : చెద్డకుమారునివలన అపకీర్తి అధర్మం కలుగుతాయి. అందరితో విరోధం, మానసిక బాధ తప్పక ప్రాప్తిస్తాయి. 
చెడ్డకుమారునిపై వ్యామోహం విడిచిపెట్టలేక, వానిని ప్రేమగా చూడటానికి ప్రయత్నిస్తూ ఎవడు కాలక్షేపం చేస్తాడో అతని 
ఇల్లు సకల దుఃఖాలకు న్ధానమవుతుంది. అని మళ్లీ ఇలా అనుకొన్నాడు. 'శోకం కలిగించే పుత్రుని వల్ల అనేక కష్టాలు 
కలుగుతాయి. తండ్రి ఇంటిని కూడా విడిచి వెళ్లిపోతాడు. అందుచేత, జ్ఞానహీనుడైన చెడ్డకొడుకునే మంచి కొడుకుగా 
భావిస్తున్నాను అని ఆ రాజు దుఃఖీంచాడు. 


క. తగు సుమహైశ్వర్యోదయ, మగు గృహమును బ్రజల నిద్రనందిన భార్యన్‌ 

దిగవిడిచి యెక్క దేనియు, జగతీశుండు సనె నిశీథ సమయమునందున్‌. శ07 
ప్రతి : తగు= తగిన; సుమహా+ఐశ్వర్య+ఉదయము+అగు = చాలాగొప్పసంపదలతో అభివృద్ది చెందునట్టి, గృహమును= 
ఇంటిని; ప్రజలన్‌= సంతానమును / ప్రజలను; నిద్ర నందిన భార్యన్‌= నిద్రపోయే భార్యను; దిగవిడిచి= వదలిపెట్టి; 
ఎక్కడ+ఏనియున్‌= ఎక్కడికో; నిశీథసమయమునందున్‌= రాత్రివేళ జగతీ+ఈశుండు= రాజు; చనెన్‌= వెళ్లిపోయాడు. 
తా :; అధికమైన సంపదలతో అభివృద్ధి చెందే తన నివాసాన్ని కొడుకును, ప్రజలను, నిద్రించే భార్యనుకూడ వదలిపెట్టి 
అర్ధరాత్రివేళ అంగరాజు ఎక్కడికో వెళ్లిపోయాడు. 


198 శ్రీమహాభాగవతము 


వ. అంతం దద్యృత్తాంతం బంతయు సుహృద్బాంధవ పురోహితామాత్య ప్రభృతులయిన ప్రజ లెటింగి 
దుఃఖీంచుచున్న సమయంబున భూమియం దెల్లయెడలం దదన్వేషణం బాచరించి గూఢుందయిన పరమ 
పురుషునిం గానలేని కుయోగి చందంబున నా రాజుం బొడగానలేక విఫలోద్యోగులయి మగిడి పురంబునకు 
వచ్చిరి. తదనంతరంబ. 408 


ప్రతి : అంతన్‌, తద్‌ +వృత్తాంతంబు +అంతయున్‌= ఆ విషయమంతా; సుహృత్‌ +బాంధవ= స్నేహితులు, బంధువులు; 
పురోహిత +అమాత్య ప్రభృతులు +అయిన = పురోహితులు, మంత్రులు మొదలైన; ప్రజలు +ఎటింగి= జనం తెలుసుకొని; 
దుఃఖించుచున్న= శోకిస్తున్ను సమయంబునన్‌= వేళలో; భూమియందు +ఎల్లఎడలన్‌= భూమిమీద అన్నిచోట్లా తద్‌ + 
అన్వ్నేషణంబు +ఆచరించి= ఆయనకోసం వెదికించి; గూఢుందు+అయిన= రహస్యంగా ఉందే; పరమపురుషునిన్‌= పరమాత్మను; 
కానలేని= తెలుసుకొనలేని; కుయోగి చందంబునన్‌= ్రష్టయోగివలె; ఆ రాజున్‌= అంగరాజును; పొడగానలేక= గుర్తించలేక; 
విఫల+ఉద్యోగులు +అయి= విఫల ప్రయత్నంకలవారై; మగిడి= తిరిగి పురంబునకువచ్చిరి= నగరానికి వచ్చారు. 
తద్‌+అనంతరంబు+అ= ఆ తర్వాత. 


తా : అంగరాజు ఇల్లు వదలి వెళ్లాడనే విషయం తెలిసిన స్నేహితులు, బంధువులు, పురోహితులు, మంత్రులు మొదలైన 
ప్రజలంతా దుఃఖించారు. లోకమంతా వెదకించారు. ప్రయోజనం లేకపోయింది. సర్వజీవులలో అంతర్యామి అయిన 
పరమాత్ముని తెలుసుకోలేని భ్రష్టయోగివలె రాజును కనిపట్టలేక అందరు నిరాశులై, నగరానికి తిరిగివచ్చారు. ఆ తరువాత. 


సీ. సమధిక బ్రహ్మనిష్టాతిగరిష్టులౌ భృగ్వాదిమౌనీంద్రబ్బంద మపుడు 
లోకావనైకావలోకనోత్సుక మౌట జనులు స్వరక్షకజనవిభుండు 
లేమింబశుప్రాయులై మెలంగుటంగని యంత వేనుని మాత యగు సునీథ 
యనుమతి నఖీలప్రజావళి కప్రియుందైన న వ్వేనుం బట్టాభిషిక్తుం 


తే. జేసి; రంతట మహితో[గ్రశాసనుందగు, వేనుంబట్టంబు గట్టుట విని సమస్త 
తస్మరులు సర్పభీతిచేందలంగు మూష్క కముల కైవడి నడంగిరి గహనములను. శ09 


ప్రతి : సమధిక= అధికమైన; బ్రవ్మానిష్రా+అతిగరిష్టులు +బె= (బ్రహ్మభావనా నిష్టలో గొప్పవారైన; భృగు+ 
ఆదిముని+ఇం[ద్రబృందము= భృగువు మొదలైన మునిశ్రేష్టుల సమూహము, అపుడు= అప్పుడు; లోకావన+ 
ఏకావలోకన +ఉత్సుకము+బెట= లోకాన్ని రక్షించడం ఒక్కటే చూడటంలో కుతూహల పదడినదై; జనులు= ప్రజలు; 
స్వరక్షక= తమను రక్షించు; జనవిభుండు= రాజు; లేమిన్‌= లేకపోవుటచే; పశుప్రాయులు+ఐ= జంతువులవలె; 
మెలంగుటన్‌+కని= తిరగడం చూచి; అంత, వేనునిమాత, అగు= వేనుని తల్లియైన; సునీథ అనుమతిన్‌= సునీథ సమ్మతితో; 
అఖీల ప్రజావళికి= సమస్త జనులకు; అప్రియుండు+ఐ= అనిష్టుడైన; ఆ+వేనున్‌= ఆ వేనరాజును; పట్టాఖిషిక్తున్‌ +చేసిరి= 
రాజునుచేసిరిి అంతట, మహిత +ఉ[గ్రశాసనుండు +అగు = మిక్కిలి భయంకరమైన అధికారముగల; వేనున్‌= వేనుని; 
పట్టంబు+కట్టుట = పట్టాధీపిక్తుని చేయుట; విని= తెలుసుకొని; సమస్తతస్మరులు = దొంగ లందురు; సర్పఖీతిచేన్‌= పామువలన 
భయంతో; తలంగు= పారిపోయే; మూషకములకైవడిన్‌= ఎలుకలవలె; గహనములను= అరణ్యాలలో; అదడంగిరి= 
తలదాచుకొన్నారు. 


చతుర్ధస్కంధము 199 


తా; బ్రహ్మనిష్రాపరులైన మహానుభావులగు భృగువు మొదలైన మహర్షులు లోకాలను రక్షించాలనే ఏకాగ్రబుద్ధితో 
ఆలోచించారు. కాపాడే రాజు లేకపోతే జనం పశుప్రాయులై ప్రవర్తించటం చూచారు. వేనుని తల్లియైన సునీథతో 
సంప్రదించి వేనుని రాజ్యపట్టాభిషిక్తుని చేశారు. కాని, ప్రజలకు ఆయన రాజ్యాధికారం ఇష్టం లేదు. ఆ వార్త విని 
పాములవల్ల భయంతో పారిపోయే ఎలుకలవలె, దేశంలోని దొంగలందరూ అడవులలోకి పారిపోయారు. 

విశే : రాజ్యానికి ప్రభువు లేకుండుట మంచిదికాదు. దుష్టుడైన ప్రభువునైనా తాత్కాలికంగా నియమిస్తే ప్రజలకు కొంత 
ఊరట. 


వ. అంత నతండు. శ10 


చ. పరువడి నష్టలోకపరిపాలక ముఖ్య విభూతియుక్తుందై 

పరంగి నృపాసనంబున విభాసితుందాట స్వభావసిద్ధమై 

వజలు మహావలేపమున వారక సంతత మాననీయ స 

త్పురుషుల నెల్ల నెందుం బరిభూతులం జేయుచునుండె నిచ్చలున్‌. త్తే] 
ప్రతి : పరుపడిన్‌= వేగంగా; అష్టా ఎనిమిదిమంది; లోకపరిపాలక= దిక్పాలకుల; ముఖ్య= ప్రూనమైన; భూతియుక్తుండు+ఐ = 
ఐశ్వర్యంతో కూడినవాదై; పరంగి= ప్రసిద్ధివహించి; నృప+ఆసనంబునన్‌= రాజసింహాసనం పై; విభాసితుండు+బెటన్‌= 
ప్రకాశించుటచే; స్వభావసిద్ధము+ఐ = సహజ సిద్ధంగా; వజలు= ప్రవర్తించే; మహా+అవలేపమునన్‌= మహాగర్వంతో; 
వారక= బెదరక; సంతత= నిరంతరం; మాననీయ= గౌరవింపదగిన; సత్పురుషులన్‌+ఎల్లన్‌= సజ్జనులనందరినీ; ఎందున్‌= 
అన్నిచోట్ల; నిచ్చలున్‌= నిత్యము; పరిభూతులన్‌= పరాభవం పొందినవారుగా; చేయుచున్‌+ఉందెన్‌= చేయసాగాడు. 
తా : అష్ట దిక్పాలకుల వైభవం పొంది లోక పరిపాలన చేసే వైభవాన్ని పొందినా, నీచుడైన వేన మహారాజునకు 
రాజసహజమైన గర్వము బలసింది. నిత్యం రాజ్యంలో పూజార్హులు, గౌరవభాజనులు అయిన సజ్జనులందరినీ అతడు 
పరాభవించసాగాడు. 


విశే: దిక్పాలకులు : వీరు ఎనిమిదిమంది. ఎనిమిది దిక్కులకు అధిపతులు 1. ఇంద్రుడు, 2. అగ్ని 3. యముడు, 
4 నిర్భతి, 5. వరుణుడు, 6. వాయువు, 7. కుబేరుడు, 8. ఈశానుడు. 


చ. మజథియు నతండు భూగగనమార్గములందొకవేళ నొక్కం డే 
యరదము నెక్కి క్రుమ్మరు నిరంకుశవృత్తింజరించు మత్త సిం 
ధురవిభుపోల్మి సత్పురుషదూషితవర్తన నొప్పుచున్‌ నిరం 
తరసుజనాపరాధకృతితత్పరమానసుండై క్రమంబునన్‌. త్ష12 


ప్రతి : మజియున్‌, అతండు= ఆ వేనరాజు, భూగగనమార్గములందున్‌= భూమిపైన, ఆకాశం పైన, ఒకవేళన్‌= ఒక్కొకసారి, 
ఒక్కండు+ఏ= ఒంటరిగా, అరదమున్‌+ఎక్కి= రథమెక్కి , నిరంకుశవృత్తిన్‌= విచ్చల విడిగా, (క్రుమ్మరున్‌= తిరుగుతాడు; 
మత్తసింధురవిభుపోల్మిన్‌= మదించిన గజరాజువలె, చరించున్‌= సంచరిస్తాడు, సత్‌+పురుషదూషిత = సజ్జనులచే 
నిరసింపబడిన, వర్తనన్‌+ఒప్పుచున్‌= ప్రవర్తనకలిగి, నిరంతర= ఎల్లప్పుడు, సుజన +అపరాధకృతితత్పర= సజ్జనులకు 
అపకారం చేసే ఆసక్తిగల, మానసుండు+ఐ = మనస్సుగలవాడై, 'కమంబునన్‌= వరుసగా. 


200 శ్రీమహాభాగవతము 


తా : ఆ వేనరాజు భూమ్యాకాశ మార్గాలలో ఒంటరిగా రథంపై తిరిగేవాడు. నిరంకుశుడై మదగజంవలె సంచరిస్తూ 
పెద్దలు అసహ్యించుకొనేవిధంగా ప్రవర్తించేవాడు. నిరంతరం సజ్జనులకపరాధం చేయడంలో మనసు లగ్నం చేసేవాడు. 


క. దివ్యులు వెజంగందంగం బృ, ధ్వీవ్యోమము లగల ఖేరి వేయించెోోనయ 

ష్టవ్య మదాతవ్య మహో, తవ్యం విప్ర యనుచునుదాత్త ధ్వనులన్‌. శ138 
ప్రతి : దివ్యులు= దేవతలు; వెజంగు +అందంగన్‌ = ఆశ్చర్యపడునట్సు; పృథ్వీవ్యోమములు= భూమి, ఆకాశము; అగలన్‌= 
బ్రద్దలయ్యేటట్లు; విప్రా= బ్రాహ్మణులారా! న+యష్టవ్యమ్‌= యాగములు చేయకూడదు; న+దాతవ్యమ్‌= దానాలు 
చేయకూడదు; న+హోతవ్యమ్‌= హోమాలు చేయకూడదు; అనుచున్‌, ఉదాత్త ధ్వనులన్‌= పెద్ద శబ్బములతో; భేరివేయించెన్‌= 
భేరి మోగించాడు. 


తా : దేవతలు భయపడేలా, భూమ్యాకాశాలు బద్దలయ్యేలా భేరిని వాయింపజేసి వేనుడు ఇలా చాటింపు వేయించాడు. 
“బ్రాహ్మణులు యజ్ఞాలు చేయకూడదు, దానాలు చేయకూడదు, హోమాలు చేయకూడదు.” 


క. అని యిట్టుల భేరీరవ, మునంజేసి సమస్తధర్మములు వారింపన్‌ 

మును లఅలవినీతుండగు వే, నుని దుశ్చరితంబు జనమనోభయమగుటన్‌. శ్తేేశ 
ప్రతి : అని; ఇట్టులన్‌= ఈ విధంగా; భేరీరవమునన్‌+చేసి= నగారాశబ్దంచే; సమస్త ధర్మములు = ధర్మాకార్యాలన్నీ; 
వారింపన్‌= నిషేధింపగా, మునులు; అవినీతుండు+అగు= అవినీతిపరుడైన; వేనుని, దుశ్చరితంబు= చెడుప్రవర్తన; 
జనమనస్‌+భయము+అగుటన్‌= ప్రజల మనస్సులకు భయం కలిగించునది కాగా. 
తా ; ఈ విధమైన చాటింపుతో అన్ని ధర్మాలను నిషేధింపగా, అవినీతిపరుడైన వేనుని చెడు ప్రవర్తన ప్రజలకు భయం 
కలిగించగా మునులు 
తే. కని కృపాయత్తు లగుచు నిట్లనిరి యిట్టి, రాజచోర భయంబు లీ భూజనులను 

బలసి యిరువంకలను బాధపజుపం జొచ్చె, దారువందుల వహ్ని చందనమునం బెలుచ. 415 
ప్రతి : కని= చూచి; కృపా+ఆయత్తులు= దయగలవారు; అగుచున్‌, ఇట్లు+అనిరి= ఇలా అన్నారు ఇట్టి= ఇలాంటి; 
రాజచోరభయంబులు = రాజువల్లు దొంగలవల్ల కలిగే భయాలు; బలసి= అధికమై; ఈ భూజనులను బలసి= ఈ 
రాజ్యంలోని ప్రజలను; ఇరువంకలను= రెండువైపులా; దారువందులన్‌= కట్టెయందు; వహ్నిచందమునన్‌= (అంటుకొన్ను 
అగ్నివలె; పెలుచ= మిక్కిలిగా బాధపరుపన్‌+చొచ్చెన్‌= బాధింపసాగింది. 
తా : (మునులు) చూచి దయతో ఈ విధంగా అన్నారు. రాజువల్ల, చోరులవల్ల అధికంగా కలుగుతున్న భయాలు ఈ 
దేశప్రజలను కొయ్యకు ఇరువైపుల ఎక్కువగా అంటుకొన్న అగ్నివలె బాధిస్తున్నాయి. 


చ. అరయ నరాజకంబగు మహాభయముం దొలంగింపంగోరి యి 
టైజుంగక యీ యనర్హుని మహీపతిం జేసినయట్టి దోషముం 
బరువడిం జెందె దుగ్ధరసపానమునం బరివృద్ధి నొాందున 
య్యురగభయంబు పోషకుని నొందినరీతి ననర్ధహేతువై. 416 


చతుర్ధస్కంధము 20] 


ప్రతి : అరయన్‌= చూడగా; అరాజకంబు+అగు= రాజులేని;ి మహాభయమున్‌= గొప్ప భయాన్ని తొలగింపన్‌+కోరి= 
పారద్రోల దలచి; ఇట్లు+ఎరుంగక= ఈ విధంగా జరుగుతుందని తెలుసుకోకుండా; ఈ +అనర్హునిన్‌= ఈ అర్హతలేని 
వానిని; మహీపతిన్‌= రాజును; చేసిన +అట్టి= చేసినటువంటి; దోషమున్‌= తప్పు; దుగ్ధరసపానమునన్‌= పాలుతాగడంవల్ల 
పరివృద్ధిన్‌+ఒందు= పెరిగిన; ఆ+ఉరగభయంబు= ఆ పామువల్ల భయం; అనర్థ హేతువు +ఐ= ఆపదగలిగించునదై; 
పోషకుని= పెంచినవానిని; పొందినరీతిన్‌= చేరినట్లుగా? పరువడిన్‌+చెందెన్‌= మిక్కిలిగా కలిగింది. 

తా : రాజులేకుండా ఉండటం మహాభయంకరమని భావించి, దానిని నివారించడానికై, తెలియక ఈ నీచుని రాజుగా 


చేశాము. పాలుపోసి పెంచిన పామువల్ల భయం దానిని పోషించినవానికే కలిగినట్లుగా ఈ దుష్మర్మఫలం ప్రజలకు 
ప్రాప్తించింది. 


వ. అదియునుంగాక త్తే 
ప్రతి : అదియునున్‌+కాక= అంతేగాక 


క. మునుకొని సునీథధ గర్భం, బున జనియించియు స్వభావమున దుర్దనుందై 
యెనయంబ్రజాపాలనమున, కును బాల్పడి ప్రజల మన్నిగొనంజొచ్చెంగదే. శ18 
ప్రతి : మునుకొని= ముందుగా; సునీథ గర్భంబునన్‌= సునీథ కడుపున; జనియించియు= పుట్టికూడా; స్వభావమునన్‌= 
స్వభావంలో; దుర్దనుండు+ఐ= దుష్టుద్రై ఎనయన్‌= పొందికగా; ప్రజాపాలనమునకునున్‌= జనులను పాలించడానికి; 

పాల్పడి= ప్రయత్నించి; ప్రజలన్‌= జనులను; మన్నిగొనన్‌ +చొచ్చెన్‌+కదే= చంపుటకు పూనుకొన్నాడు కదా. 

తా : అంతేగాక, ఈ వేనరాజు ముందుగా సునీథాదేవి కడుపున పుట్టిన వాదైనా, చెడు ప్రవర్తనతో ప్రవర్తించసాగాడు. 
ప్రభున్థానాన్ని ఆక్రమించాడు. ప్రజలను హింసిస్తున్నాడు. 

వ. అదిగాక యీ వేనుండు పూర్వంబున జ్డాన సంపన్నులమైన మనచేత రాజుగాం జేయంబడియెం, 
గావున నిట్టివాని మన మందజమును గూడి ప్రార్ధింతము; లోకరక్షణార్థంబగుటం దద్దోషంబు మనల 
స్పృశింపదు; సమీచీనోక్తులంజేసి వీని ననునయింప వాని [గ్రహింపకుందెనేని మున్న లోకధిక్కారాగ్ని 
సందగ్గుండగు వీని మన తేజోమహాగ్ని చేత భస్మీభూతుం జేయుద మని యాలోచించి గూఢమన్యు లఅలగుచు 
వేనునింగదియంజని యతని కిట్లనిరి. శ19 
ప్రతి : అదిగాక= అంతేకాక; ఈ వేనుండు, పూర్వంబునన్‌= గతంలో; జ్డాన సంపన్నులము+ఐన = జ్ఞానమే సంపదగాగల, 
మనచేత; రాజుగాన్‌+చేయన్‌+పడియెన్‌= రాజుగా చెయ్యబడ్డాడు; కావునన్‌, ఇట్టివానిన్‌, మనమందరమును +కూడి= 
మనమందరము కలిసి; ప్రార్ధింతము= వేడుకొందాము; లోకరక్షణ +అర్ధంబు+అగుటన్‌= సమాజ(శ్రేయస్సుకోసంకాబట్టి; 
తద్‌+దోషంబు= ఆ పాపము, మనలను; స్పృశింపదు= అంటదు; సమీచీన +ఉక్తులన్‌+చేసి= తగిన మంచి మాటలతో; 
వీనిన్‌-*అనునయింపన్‌= వీనిని ఓదార్చితే; వానిన్‌ +గ్రహింపక+ఉందెనేని= వాటిని తెలుసుకోలేకపోతే; మున్ను+అ= 


ముందే; లోకధిక్కార +అగ్ని+సందగ్భుండు +అగున్‌= లోకులచే తిరస్మారమనబడే మంటలో కాల్సివేయబడినవాడగు; వీనిన్‌= 
వీనిని మన, తేజస్‌ +మహా+అగ్నిచేతన్‌= తేజస్సు అనే గొప్ప అగ్నిచేత; భస్మీభూతున్‌= బూడిదగా; చేయుదము +అని = 


202 శ్రీమహాభాగవతము 


చేద్దామని; ఆలోచించి, గూఢమన్యులు +అగుచు= కోపాన్ని దాచుకొన్నవారై; వేనునిన్‌, కదియన్‌+చని= సమీపించి; అతనికిన్‌, 
ఇట్లు +అనిరి. 

తా: ఈ వేనుడు జ్ఞానసంపన్నులమైన మనచేత రాజుగా చేయబడ్డాడు. కాబట్టి, ఇప్పుడు వీనిని ప్రార్ధించడం ఒక్కటే 
మార్షం. లోకరక్షణ బుద్ధితో మనం చేస్తున్నాం కాబట్టి, ఆ దుష్టుని ప్రార్థిస్తే ఆ దోషం మనకు సంక్రమించదు. సమాధానపడే 
విధంగా వీనిని మంచిమాటలతో చల్లబరచే ప్రయత్నం చేద్దాం. అతడు వినకుంటే, ఇంతకుముందే ప్రజల తిరస్మారాగ్గికి 
దగ్గుడగుచున్న వీనిని మన ఆత్మతేజస్సుతో భస్మం చేద్దామని పెద్దలు తమ రోషాన్ని దాచుకొని వేనుని దగ్గరికి వెళ్ళారు. 


క. నరపాలక! నీ కాయువు, సిరియును బలమును యశంబుం జేకుజు, వృద్ధిం 

బొరయుదుగా కనుచు మనో, హరముగ నాశీర్వదించి యతివినయమునన్‌. శ్ష20 
ప్రతి : నరపాలక= రాజా! నీకు, ఆయువు= ఆయుస్సు; సిరియును= సంపద, బలమును; యశంబున్‌= కీర్తి, చేకుబున్‌= 
కలుగును; వృద్ధిన్‌= అభ్యుదయాన్ని; పొరయుదుగాక= పొందుదువుగాక; అనుచున్‌, మనోహరముగన్‌= ఇంపుగాన్‌; 
ఆశీర్వదించి, అతివినయమునన్‌= మిక్కిలి వినయంతో... 
తా : వారు ఇంపుగా “ఓ రాజా! నీకు ఆయువు, సంపద, బలము, కీర్తి సమకూరుగాక! నీవు ఐశ్వర్యంతో వర్ధిల్లైదవుగాక!” 
అని వేనుని ఆశీర్వదించారు. అంతేగాక మిక్కిలి వినయంతో 
వ. ఇట్లనిరి! నరేంద్రా! యే మొక్కటి విన్నవించెద మవధరింపుము; పురుషులకు వాబ్మనఃకాయ వృత్తుల 
వలన నాచరించు ధర్మంబు సమస్త లోకంబులను విశోకంబులం జేయు; నసంగులయినవారికి మోక్షంబు 
నిచ్చు నట్టి ధర్మంబు ప్రజలకు క్షేమకారణంబు గావున నీయందుం జెదకుండుంగాక యని పలికి మజియు 
ధర్మంబు నాశంబు నొందిన, నైశ్వర్యంబుచే రాజు విడువంబడు నని చెప్పి వెందియు నిట్లనిరి; దుష్టచిత్తులగు 
సమాత్యులవలనను, దస్మరులవలనను, బ్రజలు నాశంబు నొందకుండ రక్షించుచు, యథాన్యాయంబుగ 
వారలచేం గరంబు గొనుచునుండు మహీపతి యిహపర సౌఖ్యంబుల నందు; నదియునుం గాక, యెవ్వని 
ర్యాష్టంబున నే పురంబున యజ్జేశ్వరుండయిన పురుషోత్తముండు నిజవర్ద్షాశమోచితంబయిన ధర్మంబుగల 
వారిచేత యజింపంబడు, నట్టి నిజశాసనవర్తియగు రాజువలన సర్వభూతభావనుండును, మహాభాగుందును, 
భగవంతుండును నగు సర్వేశ్వరుండు సంతోషించిన రాహ్హైధిపతికి సర్వసౌఖ్యంబులుం బ్రాపించు; లోకపాలకు 
లగువారు సర్వేశ్వరుని కొజకు బలిప్రదానంబులు సేయుదురు; సమస్తలోక దేవతా యజ్ఞాది సంగ్రహుందును, 
వేదమయుండును ద్రవ్యమయుండును, దపోమయుండును నగు నారాయణుని విచిత్రంబులైన 
యజ్ఞంబులచేత యజనంబు నేసిన నీకు నభయంబగు; మోక్షంబునుం గలుగు కావున; స్‌ రాజ్యంబున 
మఖంబులు సేయు మని యాజ్ఞావింపుము. నీ దేశంబునం జేయంబడిన యజ్ఞంబులచేత 
హరికళాయుక్తంబులగు దేవగణంబులు స్విష్టంబులై, తుష్టంబులగుచు భవదీయవాంఛితార్థంబుల నిత్తురు; 
కావున దేవతాతిరస్కారంబు నీకు యుక్తంబు గాదు; వేదచోదితంబులగు ధర్మంబులందాసక్తుండవు గమ్మనిన 
వేనుండిట్లనియె. శ21 


చతుర్ధస్కంధము 203 


ప్రతి : ఇట్లు+అనిరి= ఈ విధంగా అన్నారు; నర+ఇంద్రా= ఓ రాజు్రేష్టా; ఏము= మేము; ఒక్కటి; విన్నవించెదము= 
సవినయంగా చెప్పెదము; అవధరింపుము= వినుము; పురుషులకు= మనుష్యులకు; వాక్‌+మనసు +కాయవృత్తులవలనన్‌= 
వాక్కు మనస్సు, శరీరము యొక్క ప్రవర్తనలవలన; ఆచరించు ధర్మంబు= చేయునటువంటి ధర్మము; సమస్తలోకంబులను= 
లోకాలన్నిటిని; విశోకంబులన్‌+చేయున్‌= దుఃఖంలేనివానినిగా చేస్తుంది; అసంగులు+అయినవారికిన్‌= మమకార 
రహితులకు; మోక్షంబున్‌+ఇచ్చున్‌= ముక్తినాసగును; అట్టిధర్మంబు= అలాంటి ధర్మము; ప్రజలకున్‌= ప్రజలకు; 
క్షేమకారణంబు+కావునన్‌= శుభప్రదముకాబట్టి; నీయందున్‌= నీ పట్ల; చెడకుండున్‌+కాక+అని= చెడకుండా ఉండుగాక 
అన్ని పలికి= చెప్పి మజియున్‌; ధర్మంబు, నాశంబున్‌+ఒందినన్‌= ధర్మము నశిస్తే ఐశ్వర్యంబుచేన్‌= భాగ్యాలచేత; 
రాజు, విడువంబడున్‌= వదలివేయబడుతాదడు; అనిచెప్పి, వెండియున్‌= మరలా; ఇట్లు+అనిరి= ఇలా అన్నారు; 
దుష్టచిత్తులు +అగు= చెడ్డమనస్సుగల; అమాత్యులవలనను= మంత్రులవల్లు తస్మరుల వలనను= దొంగలవల్ల; ప్రజలు 
నాశంబున్‌+ఒందకుండ= జనులు నశించకుండా; రక్షించుచు= కాపాడుచు; యథాన్యాయంబుగన్‌= న్యాయం ఎలా 
ఉండాలో ఆ పద్ధతిలో; వారలచేన్‌= వారినుండి; కరంబు= పన్నులు; కొనుచున్‌+ఉండు = (గ్రహిస్తూఉండదే; మహీపతి= 
రాజు ఇహపరసౌఖ్యంబులన్‌+అందున్‌= ఈ లోకంలో, పై లోకంలో సుఖాలు పొందుతాడు; అదియునున్‌+కాక = 
అంతేగాక; ఎవ్వని రాష్టంబునన్‌= ఎవరి దేశంలో; ఏ పురంబునన్‌= ఏ నగరంలో; యజ్ఞ+ఈశ్వరుండు +అయిన = 
యజ్ఞాల కధిపతి అయిన; పురుష+ఉత్తముండు= భగవంతుడు; నిజవర్ణ +ఆశ్రమ +ఉచితంబు +అయిన = తన నాలుగు 
వర్ణములకు; నాలుగు ఆశమాలకు తగిన; ధర్మంబు +కలవారిచేతన్‌= ప్రవృత్తి గలవారిచే; యజింపన్‌+పడు = 
పూజింపబదతాడో; అట్టి నిజశాసనవర్తి+అగు= ఆ విధంగా తన శాసనాన్ని అమలుపరచేవాదైన, రాజువలన; 
సర్వభూతభావనుండును = సర్వప్రాణికోటిని తనలో భావించేవాడు; మహాభాగుండును= అధిక వైభవముగలవాడు; 
భగవంతుడును+అగు= పరమాత్మయు అయిన; సర్వ+ఈశ్వరుండు = సమస్తలోకాలకధిపతి; సంతోషించినన్‌, 
రాషష్ట+అధిపతికి= రాజునకు; సర్వసౌఖ్యంబులున్‌= అన్ని సుఖాలు; ప్రాపించున్‌= కలుగును; లోకపాలకులు+అగువారు= 
రాజులైనవారు; సర్వ+ఈశ్వరునికాజకు = దేవునికోసం; బలిప్రదానంబులు= బలులు ఇవ్వడం; చేయుదురు, సమస్తలోక 
దేవతా= అన్నిలోకాలదేవతల; యజ్ఞ+ఆదిసంగ్రహుండును= యజ్ఞాలు మొదలైనవి స్వీకరించేవాడు; వేదమయుండును= 
వేదాలలో అంతా నిండినవాడు; 'ద్రవ్యమయుండును= వస్తువులలో నిండినవాడు; తపోమయుండును +అగు = తపస్సులో 
నిండినవాడు అయిన; నారాయణుని, విచిత్రంబులు+ఐన = ఆశ్చర్యకరాలైన; యజ్ఞంబులచేతన్‌; యజనంబు+చేసినన్‌= 
పూజించిన; నీకున్‌+అభయంబు +అగున్‌= నీకు భయం పోతుంది; మోక్షంబునున్‌ +కలుగున్‌= ముక్తి లభిస్తుంది; కావున, 
నీ రాజ్యంబున = నీ రాజ్యంలో; మఖంబులు= యజ్ఞాలు; చేయుము+అని, ఆజ్ఞాపింపుము= ఆదేశించుము; నీదేశంబునన్‌= 
నీ రాజ్యంలో; చేయన్‌+పడిన= చేసిన; యజ్ఞంబులచేతన్‌, హరికళాయుక్తంబులు +అగు= విష్ణుని కళలతోకూడిన; 
దేవగణంబులు= దేవతా సముదాయం; సు+ఇష్టంబులు+ఐ= చక్కగా యజ్ఞంతో ఆరాధితులై; తుష్టంబులు+అగుచున్‌= 
సంతోషిస్తూ భవదీయవాంభిత +అర్థంబులన్‌= నీవు కోరిన కోర్కెలను; ఇత్తురు= ఇస్తారు; కావున, దేవతా, తిరస్మారంబు= 
దేవతలను తృణీకరించడం; నీకు యుక్తంబు+కాదు= నీకు మంచిది కాదు; వేదచోదితంబులు +అగు= వేదాలచే చెప్పబడిన; 
ధర్మంబులందు, ఆసక్తుందవు= అభీలాషకలవాదడవు; కమ్ము+అనినన్‌= అగుము అనిన; వేనుండు= వేనమహారాజు; 
ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా : పెద్దలందరూ ఇలా ఆశీర్వదిస్తూ వేనునికి ఇలా విన్నవించారు. రాజా! మాదొక మనవి. కొంచెం (శ్రద్ధగా విను. 
“మానవుడికి మనస్సు, వాక్కు శరీరము-అని త్రికరణాలు. ఈ మూడింటిద్వారా పరిశుద్ధంగా చేసేవి ధర్మయుక్తాలైన 


204 శ్రీమహాభాగవతము 


కర్మలు. అవి అన్నిలోకాలను శోకరహితమైన స్థితిలో నిలుపుతాయి. కోరికలు లేకుండా పనిచేసేవారికి ఈ ధర్మాలే 
మోక్షాన్ని ఇస్తాయి. ధర్మమే సమస్త ప్రజలకు క్షేమదాయకం. కాబట్టి, అలాంటి ధర్మం నీలో చెడకుండుగాక. ఒకవేళ ఆ 
ధర్మం నశిస్తే ఆ రాజు ఐశ్వర్యం నశిస్తుంది. దుష్టులైన మంత్రులవల్లగాని, దొంగలవల్లగాని ప్రజలు నశించకుండా 
రక్షించేవాడే ప్రభువు. అలా రక్షించడానికే న్యాయంగా అతడు పన్ను స్వీకరిస్తాడు. ఇలాంటి రాజు ఇహపరసాఖ్యాలు 
పొందుతాడు. 

అంతేకాక, ఎవని రాజ్యంలో, ఏ నగరంలో యజ్ఞాలకు అధిపతి అయిన భగవంతుడు, తమతమ వర్ణాశమధర్మాలను 
పాటించేవారిచేత పూజింపబడుతాడో, ప్రజలు వర్థాశ్రమ ధర్మాలను ఆచరించేటట్లు ఏ రాజు తన శాసనాన్ని అమలుపరుస్తాడో, 
ఆ రాజువలన అన్ని భూతాలను తనలో భావించేవాడు, మహావైభవంకలవాడు, భగవంతుడు, అన్ని లోకాలకు అధిపతి 
అయిన పరమాత్మ సంతోషిస్తే - ఆ రాజుకు అన్ని సుఖాలు కలుగుతాయి. ప్రజాపాలకులైన ప్రభువులు ఆ సర్వేశ్వరుని 
కొరకు బలిదానాలు చేస్తారు. అన్ని లోకాల దేవతల యజ్ఞాదులను (గ్రహించేవాడు, అన్ని వేదాల్లో, అన్ని వస్తువుల్లో, అన్ని 
తపస్సుల్లో నిండి ఉన్నటువంటివాడు అయిన నారాయణుని, ఆశ్చర్యకరాలైన యజ్ఞాలతో పూజిస్తే నీకు భయంలేని స్ధితి 
ఏర్పడుతుంది. మోక్షం కలుగుతుంది. అందువల్ల నీ రాజ్యంలో యజ్ఞాలు చేయవలసినదని ఆజ్ఞాపించు. ఆ యజ్ఞాలవల్ల 
విష్ణుకళతో కూడిన దేవతా సమూహాలు ఇష్టంగా సంతుష్టి చెంది నీ కోర్కెలను తీరుస్తారు. దేవతలను తిరస్కరించటం నీకు 
తగదు. వేదోక్త ధర్మాలపట్ల ఆసక్తి కలవాడవగుము. అని చెప్పగా, ఆ వేనరాజు మహర్షులతో ఇలా అన్నాడు. 


క. మునులారా! మీర లిప్పుడు, నను నీగతిం బడుచుందనమునంబలికితి; రై 

నను నది యధర్మ; మందుల, నెనయంగ ధర్మమనంగలదె? యొచ్చట నైనన్‌. తైల 
ప్రతి : మునులారా= ఓ తపస్వులారా!; మీరులు= మీరు; ఇప్పుడు, ననున్‌= నన్ను, ఈ గతిన్‌= ఈ విధంగా; 
పదడుచు+తనమునన్‌= పరిపాకంలేని బుద్ధితో; పలికితిరి= బోధచేశారు; ఐననున్‌, అది అధర్మము = అది ధర్మము కాదు; 
అందులన్‌= అందులోనూ; ఎనయంగ= లెక్కించగా; ధర్మమనన్‌= ధర్మమనేది; ఎచ్చటనైనన్‌+కలదె= ఎక్కడైనా ఉందా? 


తా :; మునులారా! మీరు నాకు ఏమేమో బోధించారు. మీ మాటలు బుద్ధి పరిపాకం లేనివిగా ఉన్నాయి. మీ మాటలలో 
అధర్మముంది. అసలు ధర్మమనేది ఎక్కడవుందో చెప్పండి? 
వ. అదియునుంగాక. శ్న23 
ప్రతి : అదియునున్‌+కాక= అదీగాక. 
చ. ఎనయంగ జారకామిని నిజేశుని ముచ్చిలి జారపూరుషుం 
దనపతిం గాం దలంచు గతిం దద్దయు మూధఢమనస్ములై తన 
ర్పిన నరపాలరూపము ధరించిన యీశ్వరు నన్నెబుంగ క 
న్యుని భజియింప మీ రిహపరోన్నత సౌఖ్యము లంద రెన్నండున్‌. శ్మీలడ్మ 


ప్రతి ; ఎనయంగన్‌= అతిశయింపగా;? జారకామిని= వ్యభిచారిణి; నిజ+ఈశునిన్‌= తనభర్తను; ముచ్చిలి= మోసగించి; 
జారపురుషున్‌= వ్యభిచరించేవానిని; తనపతిన్‌+కాన్‌= తన భర్తనుగా;ా తలంచుగతిన్‌= భావించే విధంగా; తద్దయు = 


చతుర్ధస్కంధము 205 


మిక్కిలి మూఢమనస్ములు+ఐ= మూర్ధచిత్తులై; తనర్చిన= అతిశయించిన; నరపాలరూపము= రాజు రూపం, ధరించిన; 


ఈశ్వరున్‌= భగవంతుని; నన్నున్‌+ఎజుంగక= నన్ను తెలిసికోలేక; అన్యునిన్‌= ఇతరుని; భజియింపన్‌= కొలువగ్గా; మీరు, 
ఇహపర +ఉన్నత సౌఖ్యములు = ఈ లోకంలోని; పరలోకంలోని సుఖాలను, ఎన్నడున్‌= ఎప్పటికీ; అందరు= పొందలేరు. 
తా :; మూఢులారా! మీకు ప్రభు రూపంలో వచ్చిన నన్ను భగవంతుడని గుర్తించ లేకపోతున్నారు. వ్యభిచారిణి అయిన ప్రీ 


తనభర్త కన్ను గప్పి ఇంకొకనిని భర్తగా భావించి, వ్యభిచరించినట్లు మీ ఎదుట కన్పించే నన్ను గుర్తించక ఎవడో 
నారాయణుడని ఇంకొకరిని సేవిస్తున్నారు. అలా చేస్తే మీకు ఇహపరసౌఖ్యా ఎన్నటికీ ఉండవు. 


వ. అని మజియు నిట్లనియె; యజ్ఞ పురుషుం డన నెవ్వం; దెవ్వనియందు మీకు భక్తి స్నేహంబు లుదయించె? 
భర్భ స్నేహవిదూరంబులై కుయోషిద్గణంబులు జారునందుం జేయు భక్తిచందంబునం బలికెద; 
రదియునుంగాక. 428 


ప్రతి : అని, మజియున్‌+ఇట్లు +అనియె; యజ్ఞపురుషుండు +అనన్‌+ఎవ్వండు = యజ్ఞాలకు అధిపతి అనగా ఎవ్వడు?; 
ఎవ్వనియందు= ఎవనిపట్ల; మీకు, భక్తి స్నేహంబులు +ఉదయించెన్‌? = భక్తి (డ్రేమ పుట్టాయి?; కుయోషిత్‌+గణంబులు = 
చెడ్డప్రీల సముదాయము; భర్శ్చృస్నేహ విదూరంబులు +ఐ= భర్త ప్రేమకు దూరమై; జారునందున్‌= వ్యభిచరించేవాని పట్ల 
చేయు భక్తిచందంబునన్‌= చేసేభక్తివలె; పలికెదరు, అదియునున్‌+కాక= అదీగాక. 


తా : అని మరీ ఇలా అన్నాడు. యజ్ఞపురుషుడనగా ఎవడు? మీకు ఎవరిపై ప్రేమ, భక్తి కలిగాయి? చెడ్డప్తీలు భర్తప్రేమకు 
దూరమై అంకుమగనిపట్ల చూపే విధంగా మీరు మాట్లాడుతున్నారు. అదీగాక 


క. హరిహరహిరణ్యగర్భ, స్వరధీశ్వరవహ్నిశమనజలధిపతిమరు 
న్నరవాహనశశిభూరవి, సురముఖ్యులు నృపశరీరసూచకు లగుటన్‌. శే26 

ప్రతి : హరి= విష్ణువు; హర= శివుడు; హిరణ్యగర్భ= బ్రహ్మ స్వర్‌+అధీశ్వర = (స్వర్గలోక అధిపతి) ఇంద్రుడు; వహ్ని 
అగ్ని శమన= యముడు; జలధిపతి= వరుణుడు, మరుత్‌= వాయువు; నరవాహన = నిర్భతి; శశి= చంద్రుడు; భూ= 
పృథ్వి; రవి= సూర్యుడు; సురముఖ్యులు= దేవతలలో ప్రముఖులు; నృపశరీర సూచకులు= రాజు శరీరాన్ని సూచించేవారు; 
అగుటన్‌= కావున. 

తా : త్రిమూర్తులు, దిక్సాలురు, సూర్యచంద్రాదులు అయిన దేవతలంతా రాజు శరీరాన్ని ఒకమూర్తిగా ప్రజలకు సూచించడానికి 
రాజులో ఉంటారు. 


క. పరికించి నను భజింపుండు, ధరణీశుండు సర్వదేవతామయుందగు, మ 
తృరముడుగుండు నాకంటెను, బురుషుండు మథి యెవ్వండగ్రపూజార్హుండిలన్‌? శీ27 


ప్రతి : పరికించి= ఆలోచించి; నను= వెనుని; భజింపుండు= కొలువండి; ధరణీ+ఈశుందు= రాజ్యాన్ని పాలించేరాజు; 
సర్వదేవతామయుండు +అగు= దేవతలందరి అంశలతో కూడినవాడు అవుతాడు; మత్సరము= ఈర్చ్య; ఉడుగుండు= 
వదలిపెట్టండి; ఇలన్‌= భూమిలో, నాకంటెను; మఠి యెొవ్వండు= ఇంకొకడు; పురుషుండు= మానవుడు; అగ్రపూజ+అర్హుండు = 
ప్రథమపూజకు తగినవాదెవడు? 


206 శ్రీమహాభాగవతము 


తా : ఆలోచించి నన్ను కొలవండి. రాజు దేవతలందరి అంశలతో కూడినవాడు. ఈర్చ్యను వదలి పెట్టండి. ఈ నేలమీద 
నాకంటె మరొకడు ప్రథమ పూజకు తగినవాడు లేడు. 


వ. అదిగాక మీరు నాయందు బలివిధానంబులు సేయుందని పాపకర్ముండు నసత్రవర్తకుండు నష్ట 
మంగళుండు విపరీతజ్ఞానుండు నగు వేనుండు పండితమాని యగుచుం బలికి మునుల వచనంబులు 
నిరాకరించి యూరకున్న నమ్మునులు భగ్నమనోరథులై తమలో నిట్లని; ద్‌ దారుణకర్ముం డయిన పాతకుండు 
హతుందడగుంగాక! వీండు జీవించెనేని వీని చేత నీ జగంబులు భస్మంబులు గాంగల; విది నిశ్చయంబు; 
దుర్భృత్తుండగు వీండు మహారాజ సింహాసనంబున కర్పుండు గాండు; వీండు మున్నే సర్వేశ్వరు నను[గ్రహంబున 
నిట్టి విభూతి యుక్తుం డయ్యె నట్టి యజ్ఞపతియైన శ్రీవిష్ణుని నిందించుచున్నవాడు; గావున నిర్లజ్జుందైన 
హరిదూషకుని హననంబు సేయవలయునని మునులుద్యోగించి యాత్మప్రకాశితంబైన కోధంబునంజేసి 
హుంకారమాత్రంబున నా యీశ్వర నిందాహతుం డగు వేనునిం బొలియం జేసి రంత. 428 


ప్రతి : అదిగాక, మీరు, నా+అందు; బలివిధానంబులు= పూజలు బలులు; చేయుండు+అని= సమర్పింపుదని; 
పాపకర్ముండును= పాపాత్ముడు; అసత్‌+ప్రవర్తకుండు= చెడుపనులు చేసేవాడు; నష్టమంగళుండు= శుభాలు నశించినవాడు; 
విపరీతజ్ఞానుండును= జ్ఞానమునకు ఎదురు తిరిగినవాడు (అజ్ఞాని; అగు వేనుందు= అయిన వేనమహారాజు; పండితమాని= 
తెలిసినవాడిననే అభిమానం కలవాదైై అగుచున్‌+పలికి= మాట్లాడి; మునుల వచనంబులు= బుషుల మాటలు; నిరాకరించి= 
కాదని; ఊరుకున్నన్‌= మిన్నకుండిన; ఆ+మునులు= ఆ బుషులు; భగ్నమనోరథులు+ఐ= కోర్కెలు ఫలించనివారై; 
తమలోన్‌ +ఇట్లు+అనిరి= తమలో తాము ఇలా తలపోశారు; ఈ దారుణకర్ముండు+అయిన= ఈ క్రూరకర్మలు చేసేవాడైన; 
పాతకుందు= పాపి; హతుందు +అగున్‌+కాక= చనిపోవునుగాక; వీండు జీవించెను+ఏని= వీడు బ్రదికి ఉంటే, వీనిచేతన్‌; 
ఈ జగంబులు= ఈ లోకాలు; భస్మంబులు +కాంగలవు = బూడిద అవుతాయి; ఇదినిశ్చయంబు= ఇది తప్పదు; 
దుర్‌+వృత్తుండు +అగు వీండు= చెడ్డ స్వభావముగల వీడుు మహారాజసింహాసనంబునకున్‌= రాజ్యపట్టానికి; అర్హుండు+ 
కాండు= తగదు; వీండు+మున్ను= వీడు ముందుగా; ఏ సర్వ+ఈశ్వరుని= ఏ భగవంతుని; అనుగ్రహంబునన్‌= దయవలన; 
ఇట్టి విభూతియుక్తుందు +అయ్యెన్‌= ఈ విధమైన ఐశ్వర్యాన్ని పొందాడో; అట్టి యజ్ఞపతి+అయిన= అలాంటి యాగభర్తఅయిన; 
శ్రీవిష్ణుని నిందించుచున్నవాడు, కావున; నిర్లజ్జుండు+ఐన = సిగ్గులేనివాదైన; హరిదూషకుని= హరిని నిందించువానిని; 
హననంబు+చేయవలయు+అని= చంపాలని; మునులు +ఉద్యోగించి= బుషులు ప్రయత్నించి; ఆత్మప్రకాశితంబు +అయిన = 
మనసులో పెల్లుబికిన; కోధంబునన్‌+చేసి= కోపంతో; హుంకారమాత్రంబునన్‌= హుంకారంచేత; ఆ+ఈశ్వర 
నిందాహతుండు +అగు = ఈశ్వరుని నిందచే హతుదైన; వేనునిన్‌ +పొలియన్‌+చేసిరి= ఆ వేనుని చంపిరి; అంతన్‌= ఆ 
తర్వాత... 


తా : కావున, పూజా పునస్మారాలూ, బలులు - అన్నీ నాకే సమర్పించండి - అని పాపాత్ముడు, దుర్మార్డుడు, అమంగళుడు, 
అజ్ఞాని అయిన వేనుడు విపరీతబుద్ధితో మునుల మాటలు నిరాకరిస్తూ మాట్లాడాడు. అప్పుడు, మునులు తమ ప్రయత్నం 
వృథా అయిందని పరస్పరం ఇలా అనుకున్నారు. భయంకరకృత్యాలు చేస్తున్న ఈ పాపాత్ముడు నశించాలి. వీడు బ్రతికివుంటే 
వీనివల్ల ఈ లోకాలన్నీ నశిస్తాయి. దురాచారపరుడైన వీడు రాజ్య సింహాసనం అధిష్టించడానికి అర్హుడు కాడు. ఏ 
భగవంతుని అనుగ్రహంవల్ల వీడు ఇటువంటి భోగభాగ్యాలను పొందాడో ఆ యజ్ఞభర్త అయిన (శియఃపతినే వీడు 


చతుర్ధస్కంధము 20/7 


నిందిస్తున్నాడు. కావున, సిగ్గుమాలి శ్రీహరిని నిందించే వీనిని హతమార్చాలని మునులు తమలో పెల్లుబికిన కోపంతో 
హుంకరించారు. ఆ మహర్షుల హుంకారానికి భగవన్నిందకు పాల్పడిన వేనుని ప్రాణాలు పోయాయి. ఆ తర్వాత 


క. అరసి సునీథధయు శోకా, తురభయై తన సుతుండు దనువుందొజంగిన దదనం 

తరమునను యోగశక్తిం, బరువడి నిజ తనయు తనువుంబరిపాలించెన్‌. శ్షీ20 
ప్రతి : అరసి= అది చూచి; సునీథయు= వానితల్లి సునీథ; శోక+ఆతుర +ఐ= దుఃఖం చేత వేగిరపాటుగలదై; తనసుతుం 
డు= తన కుమారుడు; తనువున్‌+తొజంగినన్‌= దేహం వదలి పెట్టగా; తద్‌+అనంతరమునను= ఆ తర్వాత; పరువడి= 
వెంటనే; యోగశక్తిన్‌= యోగశక్తితో; నిజతనయు తనువున్‌= తనకుమారుని శరీరాన్ని; పరిపాలించెన్‌= చెడిపోకుండా 
కాపాడింది. 


తా : వేనుని తల్లియగు సునీథ చాల దుఃఖించి, కుమారుని శరీరంపై వ్యామోహం వదలలేక తన యోగశక్తితో ఆ శరీరం 
చెడిపోకుండా కాపాడింది. 


వ. అంత నొక్కనాండు. తే9్రి0 
ప్రతి : అంతన్‌+ఒక్కనాండు= ఆ తర్వాత ఒకరోజు. 
తా : ఆ తర్వాత ఒకరోజు 


స్ప మునివరేణ్యులు భక్తి దనర సరస్వతీ సలిలంబులను గృతన్నానులగుచు 
మునుకొని తత్తీరమున నగ్నిహోత్రముల్‌ విలసిల్ల నియతిం గావించి యచటం 
దవిలి సత్పురుషకథా వినోదంబులు సలుపుచు నుండంగ సకలలోక 
భయదంబులగు మహోత్పాతముల్‌ దోంచిన మసలి లోకంబు లమంగళములు 


తే. వారయకుందెడుంగా కని బుద్ధిలోనం, దలంచుచుండంగం బెలుచ నుదగ్ర మగుచు 
సర్వదిశలను బాంసువర్వంబు గురిసెం; దస్మరులు సర్వజనుల విత్తములు గొనిరి. శ్వీత్రిక్షే 


ప్రతి : మునివరేణ్యులు= తపస్సంపన్నులు; భక్తి+తనరన్‌= భక్తిమీరగా? సరస్వతీ సలిలంబులను= సరస్వతీ నది నీళ్లలో; 
కృతస్నానులు +అగుచున్‌ = స్నానము చేసినవారై; మునుకొని= ప్రారంభించి; తద్‌+తీరమునన్‌= ఆ నది ఒడ్డున; 
అగ్నిహోత్రముల్‌= అగ్నికార్యాలు; విలసిల్ల= ప్రకాశింపగాా నియతిన్‌+కావించి= నియమంతో చేసి; అచటన్‌+తవిలి= 
అక్కడ పూనుకొని; సత్పురుష కథావినోదంబులు= సజ్జనుల కథలచే కాలక్షేపం; సలుపుచున్‌+ఉండంగన్‌= చేస్తుండగా; 
సకలలోక భయదంబులు +అగు = అన్ని లోకాలకు భయాన్ని కలిగించే; మహా+ఉత్పాతముల్‌= గొప్ప ఉపద్రవాలు; 
తోంచినన్‌= కనిపించగా; మసలి= తిరిగి లోకంబులు= లోకాలు; అమంగళములు= అశుభాలు; పొారయక+ 
ఉండెడుంగాక +అని= కలుగకుండగాక అని; బుద్ధిలోనన్‌= మనస్సులో; తలంచుచు +ఉండంగన్‌= అనుకొంటుండగా; 
పెలుచన్‌= వెంటన్వే ఉదగ్రము+అగుచున్‌= భయంకరమైనది అగుచు; సర్వదిశలను = అన్నిదిక్కులా; పాంసువర్షంబు = 
ధూళివాన; కురిసెన్‌= కురిసింది; సర్వజనుల విత్తములు= జనులందరి సంపదలను; తస్మరులు+కొనిరి= దొంగలు 
దోచుకొన్నారు. 


208 శ్రీమహాభాగవతము 


తా :; మునులంతా సరస్వతీ నదీ జలాలలో స్నానం చేసి నదీ తీరంలో నియమంగా అగ్నిహోత్రాలు ప్రారంభించారు. 
సత్పురుషుల కథాగానాలతో వినోదించారు. ఇంతలో లోకోపద్రవకారకాలైన అపశకునాలు కనిపించాయి. “లోకాలకు 
అశుభాలు కలగకుండుగాకి అని అనుకొంటూ ఉండగానే భీకరంగా అన్ని దిక్కులా ధూళివర్షం కురిసింది. అదే తడవుగా 
దొంగలు ప్రజల సంపదలను దోచుకొన్నారు. 


వ. ఇట్టి లోకోపద్రవం బెజింగి జననాథుం దుపరతుం డగుటంజేసి జనపదంబు లరాజకంబులై యన్యోన్య 
హింసల నొందుచుం దస్మ్కర బాధితంబు లగుచు నుండుట యెజింగియుం దన్నివారణంబునకు సమర్భు 
లయ్యును జోరాదిబాధలం గనుంగొనుచు మునులు వారింపక యుండిరి; మణియు సమదర్శనుండును 
శాంతుండును మననశీలుండును నగు బ్రాహ్మణుండు దీనుల నుపేక్షించిన నతని తపంబు భఖిన్నభాండగతం 
బయిన క్షీరంబు చందంబున (స్రవించుం గావున నంగవసుధాధీశవంశోదృవులు హరిపదాశ్రయులగుటం 
జేసియు వీరల వంశంబు విచ్చిత్తి నొందింప ననర్హంబు గాన స్థాపనీయం బని నిశ్చయించి మృతుందైన 
వేనుని కళేబరంబు దగ్గ వచ్చి తదూరుమథనంబు గావింప నందు. శవ్ర2 


ప్రతి : ఇట్టి= ఈ విధమైన; లోక+ఉపద్రవంబు= లోకాలకు ఆపద కలగడం; ఎటథింగి= తెలుసుకొని; జననాథుందడు= 
రాజు; ఉపరతుందు= మరణించినవాడు; అగుటన్‌+చేసి= కావడంవల్ల జనపదంబులు = గ్రామాలు; అరాజకంబులు+ఐ= 
రాజులేనివ్వై అన్య+అన్యహింసలన్‌+ఒందుచున్‌= ఒకరినొకరు బాధించుకుంటూ; తస్మరబాధితంబులు +అగుచున్‌= దొంగలచేత 
బాధింపబడుతూ; ఉండుట +ఎతింగియున్‌= ఉండడం తెలిసీ; తద్‌+నివారణంబునకున్‌= దానిని అరికట్టుటకు; 
సమర్థులు +అయ్యును= సామర్థ్యం కలవారైనాా చోర+ఆది బాధలన్‌+కనుంగొనుచు = దొంగలు మొదలైన వారిచే కలిగే 
బాధలనుచూస్తూ మునులు= బుషులు; వారింపక+ఉందిరి= అరికట్ట కుందిరిి మజియు, సమదర్శనుండును= సమానంగా 
చూడగలవాడు; శాంతుండును= సహనం గలవాడు; మననశీలుండును +అగు= ఆలోచించే లక్షణం కలవాడైన; బ్రాహ్మణండు, 
దీనులన్‌+ఉపేక్షించినన్‌= దుఃఖితులైనవారిని నిర్లక్ష్యంచేస్తే అతని తపంబు= అతని తపస్సు; భిన్నభాందగతంబు +అయిన = 
పగిలిన కుండలోని; క్షీరంబు చందంబునన్‌= పాలవలె; స్రవించున్‌+కావునన్‌= నళిస్తుందిగాబట్టి; అంగవసుధా +అధీశ= 
అంగదేశపురాజుయొక్క వంశ+ఉద్భవులు= వంశంలో పుట్టినవారు; హరిపద +ఆశయులు +అగుటన్‌ +చేసియు = 
హరిపాదాలను ఆశయించినవారు కాబట్టీ; వీరలవంశంబు= వీరివంశము; విచ్చిత్తిన్‌+ఒందింపన్‌= వినాశనం చేయడానికి; 
అనర్హంబు+కాన = అర్హమైనదికాదు కావున; స్థాపనీయంబు +అని= స్టిరం చేయదగినదని; నిశ్చయించి= నిర్ణయించి; 
మృతుందు+అయిన = చనిపోయిన; వేనుని కళేబరంబు = వేనరాజుశరీరం; దగ్గణవచ్చి= దగ్గరకు వచ్చి; తద్‌+ఊరుమథనంబు+ 
కావింపన్‌= అతని తొడను చిలకగా; అందున్‌= ఆ తొదలో... 


తా : ఇలా లోకానికి కష్టం కలుగగా వారంతా దానిని గమనించి చూస్తూ ఉండిపోయారు. రాజు చనిపోవడంతో [గ్రామాలు 
అరాచకమై జనాలు ఒకరినొకరు హింసించుకోసాగారు. దొంగల బాధలు అధికమయ్యాయి. దానిని నివారించటానికి 
సమర్థలైనప్పటికీ మునులు చూస్తూ ఊరకుండిపోయారు. సమదర్శనం గలవాడు, శాంతస్వభావి, పరిస్థితి నర్ధంచేసుకొనేవాడైన 
బ్రాహ్మణుడు దీనులైన ప్రజలకు బాధలు కలిగినపుడు చూస్తూ మిన్నకుండరాదు. అలాచేస్తే వాని తపస్సు పగిలిపోయిన 
కుండలో పాలవలె నశిస్తుంది. అంతేగాక, అంగరాజు వంశకర్తలైన పూర్వీకులు విష్ణుభక్తులు. కాబట్టి, వేనుని వంటి వాడు 


చతుర్ధస్కంధము 209 


పుట్టినంత మాత్రాన వంశనాశనం కాకూడదని తమలో తాము తర్మించుకొని ఆ మునులంతా ఆ వంశాన్ని నిలబెట్టడానికి 
బద్ధకంకణులయ్యారు. వేనుని కళేబరంవద్దకు వెళ్లి తొడను మథించారు. అందులో 


సీ. ఘన కాక కృష్ణ సంకాశ వర్దుండును హస్వావయవుండు మహాహనుండు 
హ్రస్వబాహుండును హస్వపాదుండును నిమ్న నాసాగ్రుండు నెణియు రక్త 
నయనుండుం దామ్రవర్ణ శ్శశ్రుకేశుండు నతిదీనవదనుండు నైన యట్టి 
యొక్క నిషాదకుం డుదయించి యేమి సేయుదునని పలుకుచునున్నం జూచి 


తే. వరమునులు '“నిషీది యనుచుం బలుకుటయును, దాన వాండు నిషాదాభిధానుం డయ్యె, 
నతని వంశ్యులు గిరికాననాలి వేను, కల్మషముం దెల్పుచుండిరి కడంక మజియు. శ39 


ప్రతి : ఘన కాక కృష్ణ సంకాశ= మబ్బువలె; కాకివలె నల్లని, వర్జుండును= రంగుగలవాడు; హ్రస్వ+అవయవుండు = 
పొట్టి అవయవాలు గలవాడు; మహాహనుండు = పెద్దచెక్కిళ్లుగలవాడు; హ్రస్వబాహుండును= కురుచ చేతులు గలవాడు; 
హ్రస్వపాదుండును= కురుచ కాళ్లు గలవాడు; నిమ్ననాసా+అ[గ్రుండు= అణగి ఉన్న ముక్కుపైభాగము కలవాడు; నెజియు= 
స్పష్టంగా కనిపించే; రక్తనయనుండు= ఎల్జిని కండ్లు ఉందేవాడు; తామ్రవర్ణ= రాగిరంగుగల; శ్శశ్రు కేశుండు= మీసాలు, 
జుట్టుగలవాడు; అతిదీన వదనుండును+ఐన +అట్టి= మిక్కిలి దయనీయమైన ముఖంగలవాదైనట్టి; ఒక్కనిషాదకుండు= ఒక 
బోయవాడు; ఉదయించి= పుట్టి; ఏమి+చేయుదున్‌= ఏం చేయాలి, అని పలుకుచున్‌+ఉన్నన్‌+చూచి= అని మాట్లాడుతుందడూ 
చూచి, వరమునులు= గొప్పబుషులు; “నిషీది+అనుచు= “కూర్చుండు మని; పలుకుటయును= మాట్లాడగా దానన్‌+వాం 
డు= ఆ మాటలతోవాడు; నిషాద +అభిధానుండు +అయ్యెన్‌= నిషాదుడు-అనే పేరుగలవాడాయెను; అతని వంశ్యులు= 
అతని వంశంలో పుట్టినవారు; గిరికానన +ఆళి= కొండలు, అడవుల సమూహంలో; కడంకన్‌= పూనికతో; వేను కల్మషమున్‌= 
వేనరాజు పాపాన్ని తెల్పుచున్‌+ఉండిరి= చెప్పసాగారు; మజియు. 


తా :; అప్పుడు వేనుని తొడనుండి నల్లని మబ్బురంగు, కాకిరంగుగల ఒకనిషాదుడు పుట్టాడు. మటఖుగుజ్బు అవయవాలు, 
కురచచేతులు, కురచపాదాలు, పొట్టి చేతులు, కాళ్లు, సొట్టముక్కు ఎర్రని కండ్లు, రాగిరంగు వెంట్రుకలు, మీసాలు కలిగిన 
అతని ముఖం నిస్సహాయస్థితిని తెలుపుతోంది. అతడు “నేనేమి చేసేదని దీనంగా అడుగగా. మునులు వానిని చూసి 
“నిషీది అన్నారు. ఆ మాటతో వాడు నిషాదుడను పేరుగలవాదైనాడు. ఆ నిషాదుని వంశం వారంతా కొండ కోనల్లో 
తిరుగుతూ వేనరాజు పాపాన్ని ప్రచారం చేయసాగారు. 


క. కని వా రనపత్యుం డగు, మనుజేంద్రుని బాహు లంత మథియించిన నం 
దనఘం బగు నొక మిథునము, జనియించెను సకలజనులు సమ్మదమందన్‌. శీత్రిడ్న 


ప్రతి : కని= చూచి; వారు= ఆ మహర్షులు; న+అపత్యుండు +అగు = బిడ్డలులేనివాడైన; మనుజ+ఇంద్రుని= రాజుయొక్క 
బాహులు= భుజాలు; అంతన్‌= అప్పుడు; మథధియించినన్‌= చిలుకగాా అందున్‌, (న+అఘంబు) అనఘంబు+అగు= 
పాపరహితమైన; ఒక మిథునంబు= ఒక దంపతుల జంట; సకలజనులు= లోకమంతా; సమ్మదము+అందన్‌= సంతోషంచగా; 
జనియించెను = పుట్టినది. 


210 శ్రీమహాభాగవతము 


తా : ఆ మునులంతా మళ్లీ బిడ్డలులేని ఆ వేనరాజు బాహువులను మథించారు. అందులో నుంచి పవిత్రులైన దంపతుల 
పుట్టారు. లోకమంతా సంతోషించింది. 


వ. అందు లోకరక్షణార్థంబుగా నారాయణాంశంబున నొక పురుషుందడును, హరికి నిత్యానపాయిని 
యగు లక్ష్మీకళాకలితయు గుణంబులకు భూషణంబులకు నలంకార ప్రదాత్రియు నగు కామినియు జనియించెె, 
నందుం బృథుశ్రవుండును పృథుయశుండు నగుట పృథు చక్రవర్తియను పేరం బ్రసిద్దుం డయ్యె నయ్యంగనయు 
నర్ప్చియను నామంబునందనరుచు నతని వరియించె, నా సమయంబున. శీ5ిర్‌ 


ప్రతి : అందున్‌= ఆ బాహుమథనంవల్ల; లోకరక్షణ +అర్ధంబుగాన్‌= లోకాలను కాపాడటంకోసం; నారాయణ +అంశంబునన్‌= 
విష్ణు అంశంలో; ఒక పురుషుందును, హరికిన్‌= విష్ణువునకు; నిత్య+న +అపాయిని +అగు= ఎల్లవేళల శ్రీస్వామివారిని 
విడిచిపెట్టకుండా ఉండునది - శ్రీలక్ష్మీదేవి; లక్ష్మీకళాకలితయు= లక్ష్మీకళతో కూడినదియు; గుణంబులకున్‌= మంచి 
గుణాలకు; భూషణంబులకున్‌= అలంకారాలకు; అలంకార ప్రదాత్రియును+అగు= శోభను కలిగించేటటువంటిదగు; 
కామినియున్‌= అందగత్తె జనియించెన్‌= పుట్టెను; అందున్‌= వారిలో; పృథుశ్రవుండును= పెద్దచెవులుఉండేవాడు; 
పృథుయశండును+అగుట = గొప్పకీర్తి గలవాడు కావడంవల్ల; పృథుచక్రవర్తి+అనుపేరన్‌= పృథుచక్రవర్తి అనే పేరుతో; 
ప్రసిద్ధుండు +అయ్యెన్‌= పేరుపొందెనుు ఆ+అంగనయు= ఆ అంగన కూడా అర్చి+అనునామంబునన్‌= 'అర్చి అనే 
పేరుతో; తనరుచున్‌= వృద్ధిచెందుతూ; అతనిన్‌= పృథుచక్రవర్తినిి వరియించెన్‌= వివాహమాడాడు; ఆ సమయంబునన్‌= 
అప్పుడు... 
తా : ఆ బాహుమథనం వల్ల నారాయణుని అంశలో ఒక పురుషుడు, వానిని ఎల్లప్పుడూ వీడని లక్ష్మీదేవి అంశగల ఒక 
అందగత్తె జన్మించింది. ఆమె సద్దుణాలకు అలంకారాలకు శోభ కల్గించింది. పెద్ద చెవులు, గొప్పకీర్తిగల అతడు పృథుచక్రవర్తి 
అనే పేరుతో ప్రసిద్ధికక్కాడు. ఆమె 'అర్చి” అనే పేరుతో దిన దిన ప్రవర్ధమానయై అతణ్జి వివాహమాడింది. అప్పుడు 
సీ అందంద కురియించి రమరులు మునినాథవితతి మోదంబంద విరులవానం; 

బరమానురక్తి శుంభల్లీలం జూపట్టె సురపతివీట నచ్చరలయాట,; 

కర్ణరసాయనక్రమమున వీతెంచెం బజపైన తేటకిన్నరులపాట; 

యనిమిషకరహతంబై చాలంజెలంగెను విభవోత్సవంబు దుందుభఖిరవంబు; 


తే. మునినుతి సెలంగె శిఖిగుండముల వెలింగె, నంత నచటికి సరసీరుహాసనుండు 
గరుడగంధర్వకిన్నరగణముతోడ, నర్ధింజనుదెంచి సమ్మోద మతిశయిల్ల. శ436 


ప్రతి : అమరులు= దేవతలు; అందు +అందన్‌= అన్నిచోట్ల; మునినాథ వితతి= బుషిశ్రేష్టుల సమూహం; మోదంబు +అందన్‌= 
సంతసించగా; విరులవానన్‌= పూలవర్నాన్ని కురియించిరి= కురిపించారు; సురపతివీంటన్‌= ఇంద్రుని నగరంలో 
(అమరావతి) అచ్చరల+ఆట= అప్సరసల నృత్యం; పరమ+అనురక్తిన్‌= మిక్కిలి (గ్రేమతో; శుంభత్‌ +లీలన్‌= ప్రకాశించే 
విధంగా; చూపట్టెన్‌= కన్పించింది; కర్ణరసాయనక్రమమునన్‌= చెవికింపుగా; పజపు+అయిన= సాంద్రమైన; తేట= 
స్వచ్చమైన; కిన్నరులపాట= కిన్నరప్రీల సంగీతం; వీతెంచెన్‌= వ్యాపించింది; అనిమిష కరహతంబు+ఐ= దేవతల చేతులతో 
మోగించబడిన; విభవ +ఉత్సవంబు= వైభవమైన పండుగగా; దుందుభిరవంబు= నగారాలమోత; చాలన్‌+చెలంగెను = 


చతుర్ధస్కంధము 211 


అధికంగా వ్యాపించెను; మునినుతి= బుషుల స్తోత్రాలు; చెలంగెన్‌= అధికమయింది; శిఖీ= అగ్నిజ్వాలలు; గుండములన్‌= 
అగ్నిగుండాలలో; వెలింగెన్‌= ప్రకాశించింది; అంతన్‌+అచటికి= అప్పుడక్కడికి; గరుడ, గంధర్వ, కిన్నర గణము తోడన్‌= 
గరుడులు, గంధర్వులు, కిన్నర బృందంతో; సరసీరుహ+ఆసనుండు= పద్మాన్ని ఆసనంగాగల బ్రహ్మ అర్ధిన్‌= కోర్కెతో; 
సమ్మోదము= ఆనందం; అతిశయిల్లన్‌= అధికంకాగా; చనుదెంచి= వచ్చి. 
తా: ముని శ్రేష్టులు సంతోషించేవిధంగా దేవతలు అంతటా పూలవాన కురిపించారు. అమరావతీ పట్టణంలో అప్సరసల 
నృత్యాలు ఆనందంగా కొనసాగాయి. కిన్నర బృందాల గీతాలు చెవులకింపుగా వినిపించాయి. దేవతలు నగారామోత 
కొనసాగించారు. బుషుల స్తోత్రాలు అధికమైనాయి. అగ్నిగుండాలలో అగ్నులు వెలిగాయి. అప్పుడు అక్కడికి గరుడ 
గంధర్వ కిన్నరగణాలతో సంతోషంగా చతుర్ముఖుడు వచ్చాడు. 
వ. అంత. తీపి 
ప్రతి : అంతన్‌= అప్పుడు. 
కవిరాజవిరాజితము. 

అరయంగ వైన్యుని దక్షిణహస్తమునందు రమారమణీసుమనో 

హరు లలితాయుధచిహ్నము లంఘ్రులయందు సమగ్రహలాంకుశ భా 

స్వరకులిశధ్వజచాపసరోరుహశంఖవిరాజితరేఖలు వి 

స్ఫురగతి నొప్పంచితామహముఖ్యులు చూచి సవిస్మయులైరి తగన్‌. శ38 
ప్రతి : అరయంగన్‌= పరిశీలించగా; వైన్యుని= వేనుని కుమారుడైన పృథుచక్రవర్తియొక్క దక్షిణహస్తమునందు = కుడిచేయిపై; 
రమారమణీసుమనోహరు = లక్ష్మీదేవి భర్తయైన విష్ణునియొక్క లలిత+ఆయుధచిహ్నములు= సుందరమైన ఆయుధాల 
గుర్తులు అంఘ్రులయందున్‌= పాదాలందు; సమగ్ర హల+అంకుశ= సంపూర్ణమైన నాగలి, ముల్లుకర్ర వంటి వాడి 
ఇనుప కడ్డి; భాస్వర= ప్రకాశమానమైన; కులిశధ్వజ= ఇంద్రుని ధ్వజమైన వజ్రము; చాప= ధనుస్సు; సరోరుహ= పద్మం; 
శంఖ= శంఖంచే విరాబిత= ప్రకాశించు; రేఖలు = గుర్తులు; విస్ఫురగతిన్‌ +ఒప్పున్‌= అధికంగా ప్రకాళశించగా; 
పితామహముఖ్యులు = బ్రహ్మాదులు; చూచి, తగన్‌+సవిస్మయులు +ఐరి= ఎంతగానో ఆశ్చర్యపోయారు. 
తా : వేనుని కుమారుడైన పృథుచక్రవర్తి కుడిచేతియందు విష్ణుమూర్తి ఆయుధాల గుర్తులు గల రేఖలు కనిపించాయి. 
పాదాలలో హల, అంకుశ, వజ, ధనుస్సు, పద్మ, శంఖరేఖలు విస్పష్టంగా ముద్రించబడి ఉండటం చూచి బ్రహ్మాదులు 
ఎంతో ఆశ్చర్యం చెందారు. 
వ. ఇతండు నారాయణాంశ సంభూతుందడు నితని యంగన రమాంశ సంభూతయుం గానోపుదురని 
తలంచి రయ్యవసరంబున బ్రహ్మవాదులగు బ్రాహ్మణోత్తము లతనికి విధ్యుక్త ప్రకారంబున రాజ్యాభిషేకంబు 
గావించిరి; తదనంతరంబ. తృప్ర9 
ప్రతి : ఇతండు= ఈ పృథుచక్రవర్తి నారాయణ +అంశసంభూతుండును = విష్ణుని అంశలో పుట్టినవాడూ; ఇతని +అంగన = 
ఈయన భార్య అర్చియు; రమా+అంశసంభూతయున్‌ = లక్ష్మీదేవి అంశలో పుట్టినది; కాన్‌+ఓపుదురు= అయి ఉందురు; 


212 శ్రీమహాభాగవతము 


అని తలంచిరి= అని భావించిరి ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; బ్రహ్మవాదులు+అగు= బ్రహృ్మవేత్తలైన; 
బ్రాహ్మణ+ఉత్తములు= బ్రాహ్మణ శ్రేష్టులు; అతనికిన్‌= పృథువునకు; విధి+ఉక్తప్రకారంబునన్‌= శాస్త్రాలలో చెప్పిన 
విధంగా; రాజ్య+అభిషేకంబు= పట్టాభిషేకం; కావించిరి= చేశారు; తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత. 
తా; ఈ పృథుచక్రవర్తి నారాయణుని అంశలో పుట్టాడు. ఈయన భార్య అర్చి లక్ష్మీదేవి అంశలో పుట్టిందని నిర్ణయించి 
వేదవేత్తలైన బ్రాహ్మణులు ఆయనకు శాస్రోక్తంగా రాజ్యాభిషేకం చేశారు. ఆ తరువాత 
క. సరిదంభోనిధిఖగమృగ, ధరణీసురవర్మపర్వతప్రముఖములై 

పరంగిన భూతథ్రేణులు, నరవరునకుం దగు నుపాయనము లిచ్చి నొగిన్‌. శీశ0 
ప్రతి :; సరిత్‌+అంభస్‌+నిధి= నదులు, సముద్రాలు; ఖగమృగ= పక్షులు, జంతువులు; ధరణీ= భూమి; సురవర్త్హ 
ఆకాశం; పర్వత ప్రముఖములు +ఐ= పర్వతాలు మొదలైన; పరంగిన= ప్రసిద్దాలైన; భూతశ్రేణులు= జీవరాశుల సముదాయం; 
నరవరునకున్‌= పృథువునకు తగిన; ఉపాయనములు= తగిన కానుకలు; ఒగిన్‌= క్రమంగా; ఇచ్చెన్‌= సమర్పించాయి. 
తా :; నదులు, సముద్రాలు, మృగాలు, పక్షులు, భూమి, ఆకాశం, పర్వతాలు మొదలైన సర్వ జీవరాశులన్నీ పృథుచక్రవర్తికి 
క్రమంగా కానుకలు తెచ్చియిచ్చాయి. 
తే. సమధికఖ్యాతి నా పృథు చక్రవర్తి దేవియగు నర్చితోంగూడ దివ్యవస్త్ర 

గంధమాల్యవిభూషణకలితుండగుచుం, బావకుండుంబోలె సత్ర్రభాభాసి యయ్యై, క! 
ప్రతి : ఆ పృథుచక్రవర్తి= ఆ పృథువు; దేవి+అగు+అర్చితోన్‌+కూడన్‌= భార్యయైన అర్చితోగూడి; సమధికఖ్యాతిన్‌= 
అధికమైన కీర్తితో; దివ్యవస్త= దివ్యమైన దుస్తులు; గంధమాల్య= గంధము, దండలు; విభూషణ కలితుడు+అగుచు = 
నగలు ధరించినవాడై; పావకుండు+పోలెన్‌= అగ్నివలె; సత్‌+ప్రభా, భాసి+అయ్యెన్‌= చక్కని వెలుగుతో ప్రకాశించిన 
వాడాయెను. 
తా : అధికమైన కీర్తిగల ఆ పృథుచక్రవర్తి తన భార్య అర్చితో కలిసి దివ్యవస్తాలు, గంధమాల్యాభరణాలు ధరించి 
అగ్నిహోత్రునివలె ధగద్ధగాయమానంగా ప్రకాశించాడు. 
సీ రాజరాజా పృథురాజుకు హేమమయంబైన వీరవరాసనంబు 

జలపతి జలకణ(స్రావకంబగు పూర్ణచంద్రసన్నిభసితచ్చత్రకమును 

బవమానుందతులశోభన మగు వాలవ్యజన సమంచితసితచామరములు 

ధర్ముండు నిర్మలోద్యత్మీర్తమయమగు మహనీయనవ పుష్పమాలికయును 


తే. జంభవైరి కిరిటంబు శమనుండఖీల, జననియామకదండంబు జలజభవుండు 
నిగమమయకవచంబు వాణీలలామ, స్వచ్చ మగు నవ్యహార మొసంగిరి మజియు. శ్తీడ్ష2 
ప్రతి:ఆ పృథురాజుకున్‌= ఆ పృథుచక్రవర్తికి; రాజరాజు= కుబేరుడు; హేమమయంబు+ఐన= బంగారుతో చేసిన; 
వీరవర+ఆసనంబు= వీరులు కూర్చునే శ్రేష్టమైన సింహాసనం; జలపతి= వరుణుడు; జలకణ (ప్రావకంబు = నీటి బిందువులు 
జారిపడుతున్న అగు= అయినట్టి; పూర్ణ చంద్ర సన్నిభ= పూర్ణిమనాటి చంద్రునితో సమానమైన; సిత +ఛత్రకమును= 


చతుర్ధస్కంధము 213 


తెల్లని గొడుగును; పవమానుండు= వాయువు; అతులశోభనము +అగు = మిక్కిలి శుభప్రదమైన; వాలవ్యజన సమంచిత= 
చమరీమృగ తోకకుచ్చులతో అలంకరించిన; సితచామరములు= తెల్లని వింజామరలు; ధర్ముండు = యముడు; 
నిర్మల +ఉద్యత్‌ +కీర్తమియము +అగు= స్వచ్చమైన అధికకీర్తితోకూడిన; మహనీయ = గొప్పదైన; నవపుష్పమాలికయును= 
కొంగొత్త పూలమాలను; జంభవైరి= జంభాసురుని చంపిన ఇంద్రుడు; కిరిటంబు= కిరీటం; శమనుండు= యముడు; 
అఖిలజన నియామక దండంబు= జనులందరినీ అదుపులో పెట్టే దండాన్ని జలజభవుందు= బ్రహ్మ నిగమమయ= 
వేదాలతోనిండిన; కవచంబు= కవచం; వాణీలలామ= సరస్వతీదేవి; స్వచ్చము+అగు= నిర్మలమైన; నవ్యహారము= కొత్తదంద; 
ఒసంగిరి= ఇచ్చారు. 


తా; మరియు ఆ పృథుమహారాజుకు కుబేరుడు బంగారుతో జేసిన వీరోచిత సింహాసనాన్ని వరుణుడు నీటి బిందువులు 
జాలువారే పూర్ణచంద్రునివంటి గొడుగును, వాయుదేవుడు చామరాలు, ధర్మువు క్రీర్తమయ నూత్న పుష్పమాలిక, ఇంద్రుడు 
కిరీటం, యముడు సర్వజీవులను నియమించే రాజదండం. చతుర్ముఖ బ్రహ్మ వేదమయ కవచం, సరస్వతి నిర్మలహారాన్ని 
కానుకలుగా ఇచ్చారు. 


సీ దామోదరుండు సుదర్శనచక్రంబు నవ్యాహతైశ్వర్య మబ్దపాణి 
చంద్రార్థ్ధధరుండర్థ్ధచం ద్రరేఖాంకితకమనీయకోశసంకలితఖడ్గ 
మంబిక శతచంద్ర మను ఫలకముంజంద్రుందమృతమయశ్వేతహయచయంబుం 
ద్వష్ట రూపాశ్రయోదాత్తరథంబును భానుండు ఘృణిమయబాణములును 


తే. శిఖియు నజగోవిషాణసంచిత మహాజ, గవ మనందగు చాపంబు నవనిదేవి 
యోగమయమైన పాదుకాయుగము గగన, చరులు గీతంబు లిచ్చిరి సంతసమున. తీశ్నప 


ప్రతి : దామ+ఉదరుండు= విష్ణుమూర్తి సుదర్శనచక్రంబును= సుదర్శనచక్రాన్ని అబ్దపాణి= పద్మపాణియైన లక్ష్మి 
అవ్యాహత+ఐశ్వర్యము= ఎదతెగని సంపదలు; చంద్ర+అర్ధధరుందు= చంద్రేఖను ధరించిన శివుడు; అర్ధచంద్రరేభా+అంకిత= 
అర్ధచంద్రరేఖ గుర్తుగాగల; కమనీయ = అందమైన; కోశసంకలిత= ఒరతోగూడిన; ఖద్దము= కత్తి అంబిక= పార్వతి; 
శతచంద్రము= శతచంద్రం అనే ఆ పేరున్న ఫలకము= డాలు; చంద్రుడు; అమృతమయ = అమృతంతోకూడిన; 
శ్వేతహయచయంబున్‌= తెల్లని గుర్రాల సముదాయాన్ని; త్వష్ట త్వష్ట అనే దేవత; రూప+ఆశ్రయ +ఉదాత్త రథంబును= 
అందానికి న్థానమైన గొప్పరథాన్ని భానుండు= సూర్యుడు; ఘృణిమయ = కిరణాలతోచేసిన; బాణములును= బాణాలను; 
శిఖీయును= అగ్నిదేవుడును; అజగోవిషాణసంచిత = మేకకొమ్ము, ఎద్దుకొమ్ము కలిపి అమర్చిన; మహా+అజగవము= 
గొప్పదైన (శివుని విల్లు); అనన్‌+తగు= అనదగిన; చాపంబున్‌= విల్లును; అవనిదేవి= భూదేవి; యోగమయము+ఐన = 
యోగంతోకూడిన; పాదుకాయుగము= పాదుకలజంట; సంతసమునన్‌= సంతోషంతో; గగనచరులు= ఆకాశంలో తిరిగే 
కశోచరుల దేవతలు; గీతంబులు= పాటలను; ఇచ్చిరి= ఇచ్చారు. 


తా: పద్మపాణియైన విష్ణువు సుదర్శనచక్రాన్నిి లక్ష్మీదేవి అధికసంపదలను, శివుడు అర్ధచంద్రరేఖగల ఒరగల ఖడ్గాన్ని 
అంబిక శత చంద్రమనే డాలును, చంద్రుడు అమృతమయమైన తెల్లనిగుర్రాలను, త్వష్ట రథాన్ని సూర్యుడు కిరణమయమైన 
వెండి బాణాలను, మేక, ఎద్దుకొమ్ములతో నిర్మితమైన అజగవమనే ధనుస్సును అగ్నిహోత్రుడు, భూదేవి దివ్యపాదుకలను, 
ఖేచరులు గీతాలను కానుకలుగా అర్చించారు. 


214 శ్రీమహాభాగవతము 


విశే ;: అజ - గవ - అస్థి వికారత్వాద్‌ అజగవః - మేక, ఎద్దు ఎముకలతో చేసిన శివుని ధనుస్సు. 


వ. వెండియుం టబతిదివసంబు నాకాశంబు పుష్పంబులు గురియింప, మహర్షులు సత్యంబులైన 
యాశీర్వచనంబులు సలుప, సముద్రుండు శంఖంబును, నదంబులు పర్వతంబులు నదులును రథమార్గంబు 
నొసంగెం; దదనంతరంబ సూత మాగధ వంది జనంబులు దన్ను నుతియించినం బతాపశాలి యగు 
నవ్వైన్యుండు మందస్మితసుందరవదనారవిందుందై చతురవచనరచనుండగుచు మేఘగంభీరభాషణంబుల 
వారల కిట్లనియె. శ్తీడ్తేడ్త 


ప్రతి : వెండియున్‌= మరియు; ప్రతిదివసంబు= ప్రతిరోజూ; ఆకాశంబు= ఆకాశం; పుష్పంబులు= పూలు, కురియింపన్‌= 
కురిపించగా, మహర్షులు= బుషులు, సత్యంబులు +అయిన = సత్యవాక్కులతోకూడిన, ఆశీర్వచనంబులు= ఆశీస్సులు, 
సలుపన్‌= అందించగా, సముద్రుందు= సముద్రుడు; శంఖంబును = శంఖాన్ని నదంబులు= పశ్చిమంగా ప్రవహించేనడులు; 
పర్వతంబులు= పర్వతాలు, నదులును; రథమార్లంబున్‌= రథం పోవడానికి త్రోవను; ఒసంగెన్‌= ఇచ్చినవి; తద్‌+అనంతరంబు+ 
అ= ఆ తర్వాత; సూత మాగధ వందిజనంబులు= సూతులు, మాగధులు, వందులు; తన్ను నుతియించినన్‌= తనను 
పొగడగా; ప్రతాపశాలి యగు= శార్యవంతుదైన; ఆ+వైన్యుండు= ఆ పృథుచక్రవర్సి మందస్మిత = చిరునవ్వుతో వెలసిన; 
సుందరవదన +అరవిందుండు +ఐ= అందమైన ముఖపద్మంతో కూడినవాదడై చతురవచనరచనుండు +అగుచున్‌= చాతుర్యంగా 
మాట్లాడుతూ; మేఘగంభీర భాషణంబులన్‌= మేఘగర్జనంవంటి గంభీరమైన మాటలతో; వారలకు +ఇట్లు+అనియెన్‌= 
వారితో ఇలా అన్నాడు. 
తా ; మరియు ఆకాశం రోజూ పూలు కురిపించింది. బుషులు సత్యవాక్కులతో ఆశీర్వదించారు. సముద్రుడు శంఖాన్ని 
ఇవ్వగా నదినదాలు, పర్వతాలు రథానికి దారి ఇచ్చాయి. వందిమాగధులు, సూతులు కీర్తించారు. ప్రతాపశాలియైన 
పృథుచక్రవర్తి చిరునవ్వముఖంతో అందంగా కనిపించాడు. చమత్మారభరిత భాషణలతో మేఘగంభీర నిస్వనంతో ఇలా 
అన్నాడు. 
సీ వందిమాగధసూతవరులార! నా యందుంగమనీయగుణములు గలిగెనేని 

యర్హంబు నుతిసేయ; నవి లేవు నాయందు; నది గాన మీ నుతి వ్యర్థ మయ్యె; 

నిటమీద గుణముల నేపారి యుండిన నపుడు నుతించెద రగుట మీద 

సభ్యనియుక్తులై చతురత నుత్తమశ్లోకుని గుణము లస్తోకభూప్ర 


తే. సిద్ధములు గాన సన్నుతి 'సేయుం దజుని, నతని బహువిధభావంబు లభినుతింప 
నలవిగాకయె యుందడుదు; రదియుంగాక చతురమతులార! మాగధజనములార! శీర్‌ 


ప్రతి : వందిమాగధ సూతవరులార= వందిమాగధ సూత్రేష్టులారా!; నా+అందున్‌= నాలో, కమనీయగుణములు= 
సద్దుణాలు; కలిగెన్‌+ఏని= ఉన్నచో, నుతి+చేయన్‌= పొగదడుట; అర్హంబు= తగును; నా+అందున్‌= నాలో; అవి లేవు; 
అదిగానన్‌= అందువలన, మీ నుతి= మీ పొగడ్త వ్యర్థము +అయ్యెన్‌= వృథా అయింది; ఇటమీదన్‌= ఇకపై; గుణములన్‌+ 
ఏపారి+ఉండినన్‌+అపుడు= గుణములు అధికంగా ఉన్నపుడు; నుతించెదరు+అగుట= స్తుతిచేస్తారు కనుక; మీద= 
ఇకపై, సభ్యనియుక్తులు +ఐ= సభలోనివారిచే అనుమతింపబడినవారై; చతురతన్‌= నిపుణతతో; ఉత్తమళ్లోకుని= గుణవంతుడైన 


చతుర్ధస్కంధము 215 


విష్ణుని, గుణములు= గుణాలు; అసోక= ఎంతో గొప్పగా; భూప్రసిద్ధములు+కాన = లోకంలో గణుతికక్కాయి కాబట్టి; 
సన్నుతి +చేయుండు= చక్కగా స్తుతించండి; చతురమతులార! = తెలివిగలవారలారా!; మాగధజనములార! = పొగడేవారలారా!; 
అదియున్‌+కాక= అంతేగాక; అజుని= పుట్టుకలేనివానిని (విష్ణుదేవుని; అతని, బహువిధ, భావంబులు= అనేక విధాలైన 
ఆయన గుణాలను; అభినుతింపన్‌= పొగడుటకు; అలవి +కాకయె+ఉండుదురు = సాధ్యంకాకుండా ఉందురు. 


తా : ఓ వందిమాగధ సూత్రేష్టులారా!, నాలో మెచ్చుకొనే గుణాలు ఉంటే మీరు స్తుతించడం తగును. అలాంటి గుణాలు 
నాలో లేవు. అందువలన మీ పొగడ్తలు వ్యర్థం. మీకు సద్దుణాలను పొగడాలని ఉంటే సభాసదుల అనుమతితో మీ 
చాతుర్యాన్ని చూపి విష్ణుని స్తుతించండి. ఆయన సుగుణాలు పొగడ శక్యంకానివి. 


వ మఖణజియు మహాత్ముల గుణంబులు దనయందు సంభావితంబులు సేయ సామర్థ్యంబు గలిగిన నందు 
మహాత్ముల గుణంబులు ప్రసిద్ధంబులు గావునం దత్సమంబుగా నెట్లు నుతింపవచ్చు? నెవ్వండే నొకండు 
శాస్తాభ్యాసంబునం దనకు విద్యా తపోయోగ గుణంబులు గలుగు నని పలికిన వానిం జూచి సభ్యులు 
పరిహసింతు; రది కుమతి యగువాందెజబుంగం; డదియునుంగాక. శేశే6 


ప్రతి: మజళియు= అంతేకాక; మహాత్ముల గుణంబులు= గొప్పవారి గుణాలు; తన+అందున్‌= తనలో; 
సంభావితంబులు +చేయన్‌= గౌరవింపబడునట్లుచేసే; సామర్ధ్రంబు+కలిగినన్‌= శక్తికలిగినాా అందు మహాత్ముల గుణంబులు= 
అందులోనున్న గొప్పవారి లక్షణాలు; ప్రసిద్ధంబులు+కావునన్‌= పేరుగాంచినవి కాన; తద్‌+సమంబుగాన్‌= వాటితో 
సమానంగా? ఎట్లునుతింపవచ్చున్‌= ఎలా పొగడవచ్చు; ఎవ్వండు +ఏని+ఒకండు= ఎవదైనాఒకడు; శాస్త్ర+అభ్యాసంబునస్‌= 
శాస్ర్తాలు చదివినందువలన; తనకు, విద్యాతపస్‌+యోగగుణంబులు = విద్య, తపస్సువంటి యోగలక్షణాలు; కలుగును +అని 
పలికినన్‌= సిద్ధిన్తాయని చెబితే; వానిన్‌ +చూచి= అలాంటివానిని చూచి, సభ్యులు; పరిహసింతురు= నవ్విపోతారు; అది= 
దానిని; కుమతి యగువాందు= చెడ్డస్వభావంగలవాడు; ఎజుంగందు= తెలుసుకోలేడు; అదియునున్‌+కాక = అదీగాక. 


తా :; ఎవరైనా మహాత్ముల గుణాలను తమయందు ఉన్నట్లు భావించి అలాంటి గౌరవం పొందినా, మహాత్ముల గుణాలు 
ప్రసిద్ధాలు కాబట్టి వాళ్లతో సమానంగా ఎలా నుతించదానికి సాధ్యం అవుతుంది? శాస్ర్తాలు చదవడంవల్ల తనకు 
విద్యాతపోయోగ గుణాలు కలిగాయని ఎవదైనా అన్నా అతనిని చూచి సభ్యులు నవ్వుకొంటారు. చెడ్డస్వభావం కలవాడు 
ఆ విషయాన్ని తెలుసుకోలేదు. 


క. అతివిశ్రుతులు సులజ్జా, న్వితులు మహోదారు లధికనిర్మలు లాత్మ 
స్తుతిపరనిందలు దోషము, లతిహేయము లని తలంతు రాత్మల నెపుడున్‌. శ్తేడ్ష/ 


ప్రతి : అతివిశుతులు= అధికమైన ప్రఖ్యాతిగలవారు; సులజ్ఞా+అన్వితులు = మంచితనంతోకూడిన సిగ్గుగలవారు; 
మహా+ఉదారులు= గొప్ప బెదార్యంగలవారు; అధికనిర్మలులు = మిక్కిలి స్వచ్చస్వభావులు; ఆత్మస్తుతి= తననుతాను 
పొగడుకొనుట; పరనిందలు= ఇతరులను దూషించుట; దోషములు = తప్పులు; అతి హేయములు +అని= మిక్షిలి 
నీచాలని; ఆత్మలన్‌= మనస్సులో; ఎపుడున్‌= నిత్యమూ; తలంతురు= భావిస్తారు. 


తా : అధికమైన ఖ్యాతి కలిగి, వినయపూర్వకలజ్జ కలిగిన విశాలహృదయులు, నిర్మలస్వభావులు, ఆత్మస్తుతి, పరనింద 
నీచములైనవని మనసులో ఎప్పుడూ భావిస్తారు. 


216 శ్రీమహాభాగవతము 


క. వందిజనంబులు లోకము, లందు నవిదితవరకర్ములగు భూపతులన్‌ 
నందించు టవశ్యంబై, నం దగదు నుతింప శిశుజనంబులపగిదిన్‌. శీశరి 
ప్రతి : వంది జనంబులు = స్తోత్రపాఠకులు; లోకముల +అందున్‌= లోకాలలో; అవిదిత వరకర్ములు +అగు= ఏవి మంచి 


పనులో తెలియనివారైన; భూపతులన్‌= రాజులను; నందించుట= సంతోషపరచుట; అవశ్యంబు+ఐనన్‌= అవసరమే 
అయినా; శిశుజనంబులపగిదిన్‌= చిన్నపిల్లలవలె; నుతింపన్‌+తగదు= పొగడరాదు. 


తా : లోకంలో నిత్యం రాజులను పొగడే వంది మాగధులకు మంచి పనులంటే ఏమో తెలియని రాజులను సంతోషపెట్టటం 
అవసరమే అయినా, చిన్నపిల్లలవలె పొగడకూడదు. 
క. అన సూతవందిమాగధ, జను లా నరనాయకుని వచనములు వినియున్‌ 

మునిచోదితులై క్రమ్మణ, ననురాగము లుప్పతిల్ల న మృనుజేంద్రున్‌. శడ9 


ప్రతి : అనన్‌= అని అనగా, సూత, వంది మాగధజనులు= సూతులు, వందిమాగధులు, ఆ నరనాయకుని వచనములు = 
ఆ పృథుచక్రవర్తిమాటలు, వినియున్‌= విని, మునిచోదితులు +ఐ= మునులచే (ప్రైరేపింపబడినవారై, (క్రమ్మజన్‌= తిరిగి, 
అనురాగములు +ఉప్పతిల్లన్‌= ప్రేమలు మొలకలెత్తగా, ఆ+మనుజ+ఇంద్రున్‌= ఆ రాజును. 

తా : సూత వందిమాగధజనులు ఆ పృథుచక్రవర్తి మాటలు వినికూడా మునులచే ్రేరేపింపబడినవారై తిరిగి ప్రమలు 
మొలకలెత్తగా ఆ రాజును 

వ. అమృతోపమానంబులయిన మధురవాక్యంబుల నిట్లనిరి. 450 
ప్రతి : అమృత +ఉపమానం. బులు +అయిన = అమృతంతో సమానమైన, మధురవాక్యంబులన్‌ = తియ్యనిమాటలతో, 
ఇట్లు+అనిరి= ఇలా అన్నారు. 


తా: అమృతంతో సమానమైన తియ్యని మాటలతో ఇలా అన్నారు. 


క. వేనాంగసంభవుండవు, శ్రీనాథకళాంశజుండవు చిరతరగుణ స 

మ్మానార్హుఐడ వతర్శ్మిత, మైన భవన్మహిమంబొగడ నలవియె మాకున్‌. శీర్‌ 1 
ప్రతి : వేన+అంగ సంభవుండవు= వేనుని దేహంనుండి పుట్టినవాడవు; శ్రీనాథకళా+అంశజుందవు = విష్ణుని కళాంశంతో 
జన్మించినవాడవు; చిరతరగుణ= శాశ్వతమైన గుణాలతో; సమ్మాన +అర్హుందవు = గౌరవింపదగినవాడవు; అతర్మితము+ఐన = 
ఊహకందని; భవత్‌+మహిమ = నీ గొప్పతనం; పొగడన్‌= స్తుతించుటకు; మాకున్‌= మాకు; అలవియె= శక్యమా! 
తా : నీవు వేనుని పుత్రుడవు. విష్ణుని కళాంశంతో జన్మించినవాడవు. శాశ్వత గుణాలతో సన్మానయోగ్యుడవు. ఊహకు 
కూడ అందని నీ గొప్పతనాన్ని పొగడ మాతరమా! 
క. అని వెండియు నిట్లని; రై, నను నొకమార్గంబు గలదు నందింప భవ 

ద్ధనచరితామృతపానం, బునం జేసియు మునులవచనములంజేసి తగన్‌. శీర్‌2 


చతుర్ధస్కంధము 21/7 


ప్రతి : అని, వెండియున్‌= అని మరల, ఇట్లు+అనిరి= ఇలా అన్నారు; ఐననున్‌= ఐనప్పటికి; నందింపన్‌= సంతోషించడానికి, 
ఒకమార్దంబు+కలదు = ఒక మార్గం ఉంది, భవత్‌+ఘనచరిత +అమృతపానంబునన్‌ +చేసియు = వై గొప్ప చరిత్ర అనే 
అమృతాన్ని తాగడంవలన, మునుల వచనములన్‌+చేసి= మునుల మాటలతో, తగన్‌= సరిగా... 


తా : అని, మరల ఈ విధంగా అన్నారు. అయినా, నీ గొప్పచరిత్ర అనే అమృతాన్ని తాగి, ఈ మహర్షుల మాటలు విని 
మిమ్మల్ని సంతోషపెట్టటానికి మరొకమార్షం ఉంది. 


వ. శ్లాఘ్యంబులైన భవదీయచరిత్రంబుల స్తుతియించెద మని యిట్లనిరి. 4ర్‌తి 


ప్రతి : శ్లాఘ్యంబులు+ఐన= పొగడదగిన, భవదీయ చరిత్రంబులన్‌= నీ గాథల్ని స్తుతియించెదము= పొగడుతాము, 
అని+ఇట్లనిరి= అని ఇలా అన్నారు. 


తా : పొగడదగిన నీ గాథలను మేము పొగడుతామని ఇలా అన్నారు. 


స్ట్‌ ఈ వైన్యుండఖిలలోకావళి ధర్మానువర్తనముల నెప్పు వణలంజేసి 
ఘనధర్మమార్గవర్తనులలో ధన్యుండై ధర్మసేతువుం బ్రీతిందగిలి ప్రోచు; 
ధర్మశాత్రవులను దండించు నష్టదిక్సాలకమూర్తి సంకలితుండగుచు; 
నయ్యయి కాలంబులందు భాషణదానములం బ్రజారంజనములందనర్చు; 


తే. సవనసదృృష్టి కరణాదిసక్తుండగుట, నుభయలోకంబులకుంట్రీతి నాదవంజేయు; 
న్యాయమార్గంబునను భూజనాళి ధనముం, బుచ్చుకొను నిచ్చు సూర్యుండుంబోలె నితందు. 454 


ప్రతి : ఈ వైన్యుండు= ఈ పృథుచక్రవర్తి అభఖిలలోక+ఆవళిన్‌= సమస్త లోకాల సముదాయాన్ని; ధర్మ+అనువర్తనములన్‌= 
ధర్మాన్ని అనుసరించి నడచుకోవడంలో; ఎప్ట= ఎల్లవేళల; వరలన్‌+చేసి= ఉండునట్లుజేసిి ఘన ధర్మమార్ద వర్తనులలోన్‌= 
ధర్మమార్గంలో నడిచే గొప్పవారిలో; ధన్యుండు+ఐ= పుణ్యాత్ముడై; ధర్మసేతువున్‌= ధర్మమనే వంతెనను, ప్రీతిన్‌+తగిలిప్రోచున్‌= 
(ప్రేమతో రక్షిస్తాడు; ధర్మ శాత్రవులను= ధర్నానికి వ్యతిరేకులను; అష్టదిక్పాలక= అష్టదిక్పాలకుల; మూర్తి సంకలితుండు + 
అగుచున్‌= రూపాలతో కూడినవాడై; దండించున్‌= శిక్షించును; అయి+అయి కాలంబుల+అందున్‌= ఆయా సమయాలలో; 
భాషణదానములన్‌= మంచి మాటల్ని ప్రసాదిస్తూ ప్రజారంజనములన్‌+తనర్చున్‌= ప్రజలను సంతోషపెట్టడంలో 
అతిశయిస్తాడు; సవన= యజ్ఞాచరణ ద్వారా; సత్‌+వృష్టికరణ +ఆది సక్తుందు+అగుటన్‌= చక్కని వర్షాలు కురిపించడం 
మొదలగువాటిలో ఆసక్తిగలవాడగుటచే; ఉభయలోకంబులకున్‌= ఇహపరలోకాలకు; ప్రీతిన్‌+ఒదవన్‌+ చేయున్‌= ప్రీతి 
గలిగిస్తాడు; న్యాయమార్గ్దంబునను= సరియైన దారిలో; భూజన+ఆళి= భూమిమీది ప్రజలయొక్క ధనము= దబ్బు; 
సూర్యుండున్‌ +పోలెన్‌= సూర్యునిలాగా? ఇతండు= పృథువు; పుచ్చుకొనున్‌= తీసుకొంటాడు; ఇచ్చున్‌= ఇస్తాడు. 


తా : ఈ పృథుచక్రవర్తి అన్ని లోకాలను ధర్మమార్గంలో నడుపుతాడు. ధర్మప్రభువులలో ధన్యుడై ఎంతో ఆసక్తితో ధర్మసేతువును 
రక్షిస్తాడు. అష్టదిక్పాలుర అంశలు ధరించి ధర్మాన్ని వ్యతిరేకించేవారిని దండిస్తాడు. ఆయాకాలాలలో మంచి మాటలతో 
దానాలతో ప్రజారంజకుదడవుతాడు. యజ్ఞయాగాలుచేసి చక్కని వర్షాలు కురిపించి ఇహపరలోకాలకు ప్రీతిని కలిగిస్తాడు. 
సూర్యుడు జలాన్ని పీల్చి మేఘంగా మార్చి వాన కురిపించే విధంగా ఈ రాజు ప్రజలనుండి పన్నురూపంలో ధనం 
పుచ్చుకొని, అవసర సమయంలో ఆ ధనాన్ని మళ్లీ వాళ్లకిచ్చి రక్షిస్తాడు. 


218 శ్రీమహాభాగవతము 


విశే : సూర్యుడు వేసవికాలంలో జలాలు (గ్రహించి మళ్లీ వర్షాలు కురిపిస్తాడు. సూర్యుడే నరజాతికి ఆత్మ తేజస్సుగా 
అవతరించి ప్రభువై పాలనచేస్తాడు. అష్టదిక్పాలకుల అంశలతో బ్రహ్మదేవుడు, రాజును సృష్టించినాడని మనుస్మృతి 
(7-3,4) లో చెప్పబడినది. 


వ మథఠజియును. శీర్‌ర్‌ 
ప్రతి : మజియును= ఇంకా 
స్ప సర్వభూతములకు సముండును బర్యతిక్రమమున లోకాపరాధములను 


నతిశాంతి సంయుక్తుండై సహించుచు నారు లగువారి యెడం గృపాయత్తుం డగుచు 
నరరూపధారియౌ హరిమూర్తి గావున నింద్రుండు వర్షించి యొల్ల ప్రజల 
రక్షించుగతిం దాను రక్షించు; నమృతాంశు సన్నిభ వదనాబ్ద సస్మితాను 


తే. రాగ మిళితావలోకన రాజింజేసి, సకల జనులకు సంప్రీతి సంభవింపం 
జేయు సంతతమును గూఢచిత్తుం డగుచు, శత్రువరుల కగమ్యుండై సంచరించు. 456 


ప్రతి : సర్వభూతములకున్‌= అన్నిప్రాణులకు; సముండును= సమానుదైనవాడును; పరి+అతిక్రమమునన్‌= మిక్సిలి 
వ్యతిరేకంగా; లోక+అపరాధములను = లోకుల దోషాలను; అతిశాంతి సంయుక్తుందు +ఐ= మిక్కిలి శాంత స్వభావంతో 
కూడినవాడై; సహించుచున్‌= ఓర్చుకొంటూ; ఆర్హులగు వారి+ఎడన్‌= బాధలలో ఉన్నవారిపట్ల; కృపాయత్తుండు +అగుచున్‌= 
దయగలవాడై; నరరూపధారి+బె= మానవరూపం ధరించినవాడైన; హరిమూర్తి+కావునన్‌= విష్ణుమూర్తిగావున; ఎల్లప్రజలన్‌ 
జనులనందరిని; ఇంద్రుండు= ఇంద్రుడు; వర్షించి రక్షించుగతిన్‌= వానలు కురిపించి రక్షించునట్లు; తాను; రక్షించున్‌= 
కాపాడును; అమృత +అంశుసన్నిభ= అమృతకిరణుడైన చందమామవంటి; వదన +అబ్ద్బ= ముఖ కమలంతో; 
సస్మిత +అనురాగమిళిత +అవలోకన రాజిన్‌+చేసి= చిరునవ్వుతో గూడిన ్రేమాదరాలతో కలిసిన చూపుల వరుసతో; 
సకలజనులకున్‌= ప్రజలందరికి; సంప్రీతి= సంతోషాన్ని సంభవింపన్‌+చేయున్‌= కలుగునట్లు చేయును; సంతతమును= 
ఎల్లప్పుడు; గూఢచిత్తుండు+అగుచు= దాచుకొన్న మనస్సుకలవాదై; అగమ్యుండు +ఐ=అందనివాదై; సంచరించున్‌ = 
తిరుగాడును. 


తా : ఇంకా పృథుచక్రవర్తి అన్ని ప్రాణులపట్ల సమానుడుగా వర్తిస్తాడు. ధర్మ వ్యతిరేకులయినవారిని, తప్పులు చేసినవారిని 
శాంతితో సహిస్తాడు. బాధలలో నున్నవారిని దయతో చూస్తాడు. మానవరూపంలో ఉండే విష్ణుమూర్తి గాబట్టి, వర్షాలతో 
ఇంద్రుడు ప్రజలను రక్షించినట్లు రక్షిస్తాడు. చంద్రునితో సమానమైన ముఖపద్మంతో, చిరునవ్వుతో (ప్రేమాభిమానాలు 
కలిగిన చూపులతో ప్రజలందరికి సంతోషం కల్టిన్తాడు. ఆయన మనస్సు తెలుసుకోవడం దుష్కరం. శత్రువులకు అతడు 
అసాధ్యుడు. 


విశే : సూర్యుని లక్షణాలు అందరిని సమానంగా చూడటం. ప్రజలకు సంతోషం కలిగించేవాడు చంద్రుడు. రెండు 
లక్షణాలు రాజుకుందడాలి. సూర్యునివలె తీక్టంగాను, చంద్రునివలె ప్రజలయెడ ప్రసన్నంగానూ ఉండాలి. సూర్యచంద్రాత్మకుడై 
పాలించేవాడు ప్రభువు. *నా విష్ణుః పృథివీపతిః అని ధర్మశాస్త్రం. 


చతుర్ధస్కంధము 219 


వ. అని వెండియుం బ్రవేశ నిర్గమ శూన్యమార్గ నిరూఢ కార్యుండును, నపరిమిత మహత్వాది గుణగణిక 
ధాముందడును, సముద్రునిభంగి గంభీర చిత్తుండును, సుగుప్తవిత్తుండును, వరుణుండునుంబోలె సంవృతా 
త్ముండును శాత్రవాసహ్య ప్రతాప యుక్తుండును, దురాసదుండును, సమీపవర్తియయ్యును దూరస్థునిభంగి 
వర్తించుచు వేనారణిజనిత హుతాశనుండు గావున హుతాశనుచందంబున ననన్యదుస్సృర్భనుండునై, చారుల 
వలన సకలటప్రాణి బాహ్వాభ్యంతర కర్మంబులం దెలియుచు; దేహధారులకు నాత్మభూతుందై సూత్రాత్మకుందైన 
వాయువు భంగి వర్తించుచు, నాత్మస్తుతి నిందలవలన నుదాసీనుం డగుచు, ధర్మపథంబున వర్తించుచు, 
నాత్మీయ సుహృదృంధువుల వలనం దప్పు గలిగినను దండించుచు, నాత్మ శత్రువులనైన నదండ్యుల దండింపక 
ధర్మమార్ల గతుం డగుచుం, దన యాజ్ఞాచక్రం బప్రతిహతం బగుచు మానసాచలపర్యంతంబు వర్తింప సూర్యుండు 
నిజకిరణంబులచేత నెంత పర్యంతంబు భూమిం బ్రకాశింపంజేయునంత పర్యంతంబు నిజగుణంబులచేత 
లోకంబుల రంజిల్లంజేయు; నదియునుం గాక ప్రకృతి రంజకంబులైన గుణంబుల చేత దృఢవ్రతుండును, 
సత్యసంధుండును, బ్రహ్మణ్యుండును, సర్వభూతశరణ్యుండును, వృద్ధసేవకుండును, మానప్రదుండును, 
దీనవత్సలుండును, బరవనితా మాతృభావనుండును, దన పత్ని నర్ధశరీరంబుగాం దలచువాందడును నగుచుం 
బ్రజలయెడందండ్రివలెంబ్రీతి సేయుచు రక్షించుచుండు మజియును. 457 


ప్రతి : అని, వెండియున్‌= మరలా; ప్రవేశ నిర్గమ శూన్యమార్గ= ప్రవేశించుట; తిరిగివచ్చుట లేని మార్గంలో; నిరూఢ 
కార్యుండును= నేర్చుతోకూడిన కార్యక్రమాలుగలవాడును; అపరిమిత = పరిమితిలేని; మహత్వ+ఆది= గొప్పతనం మొదలైన; 
గుణగణ +ఏకధాముండును= గుణసమూహాలకు ప్రధానమైన ఆటపట్టెనవాడును; సముద్రునిభంగి= సముద్రుడిలాగా; 
గంభీర చిత్తుండును= గంభీరమైన మనస్సు గలవాడును; సుగుప్తవిత్తుండును= భద్రంగా దాచి ఉంచిన సంపదగలవాడును; 
వరుణుందునున్‌+పోలెన్‌= వరుణుడిలాగాా; సంవృత+ఆత్ముండును= ఆవరణతో కప్పబడిన ఆత్మగలవాడూ; శాత్రవ+అసహ్య= 
శత్రువులకు సహింపరాని; ప్రతాపయుక్తుండును= పౌరుషంతో కూడినవాడూ; దురాసదుండు= అందనంత ఎత్తెనవాడూ; 
సమీపవర్తి+అయ్యును= దగ్గరగా ఉన్నప్పటికిని; దూరస్థునిభంగి= దూరంగా ఉన్నవానివలె; వర్తించుచున్‌= తిరుగుతూ; 
వేన+అరణిజనిత= వేనుదడనే అరణియందు పుట్టిన; హుత +అశనుండు+కావునన్‌= అగ్నిదేవుడుకాబట్టి; హుత+ 
అశనుచందంబునన్‌= అగ్నివలె అనన్యదుస్స్పృర్భనుండు+ఐ= ఇంకొకరు స్పృశించడానికి అలవిగానివాడై; చారులవలనన్‌= 
వేగులవల్ల సకలప్రాణిబాహ్య+ఆభ్యంతర కర్మంబులన్‌ +తెలియుచున్‌= సమస్తజీవుల వెలుపలి, లోపలిపనులను 
తెలుసుకొంటూ; దేహధారులకున్‌= శరీరాలు దాల్చిన వారికి; ఆత్మభూతుండు+ఐ= ఆత్మవంటివాద్రై సూత్ర+ఆత్మకుందు+ఐన = 
దారంవలె నిల్చినవాడై) వాయువుభంగిన్‌= వాయువులాగా; వర్తించుచున్‌= సంచరిస్తూ: ఆత్మస్తుతి నిందలవలనన్‌= తన 
స్తుతినిందలవల్ల; నిందించుకోవడాలలో, ఉదాసీనుండు +అగుచున్‌= పట్టించుకోనివాడవుతూ; ధర్మపథంబున వర్తించుచున్‌= 
ధర్మమార్గంలో ప్రవర్తిస్తూ ఆల్మీయసుహృత్‌ +బంధువులవలనన్‌= తన స్నేహితులు, చుట్టాలవలన; తప్పుకలిగినను 
దండించుచున్‌= పొరబాటు జరిగితే శిక్షిస్తూ ఆత్మశత్రువులను+ఐనన్‌= తన శత్రువులనైనాా అదండ్యులన్‌= శిక్షపదగనివారిని; 
దండింపక= శిక్షింపక; ధర్మమార్గగతుండు +అగుచున్‌= ధర్మమార్గంలో నడుస్తూ, తన+ఆజ్ఞాచక్రంబు= తన శాసనం; 
అప్రతిహతంబు +అగుచున్‌= తిరుగలేనిదిఅవుతూ; మానస+అచలపర్యంతంబు= మానసాచలంవరకు; నర్తింపన్‌= నడువగ్గా 
సూర్యుండు= రవి; నిజకరణంబులచేతన్‌= తన కిరణాలతో; ఎంత పర్యంతంబు= ఎంత దూరం; భూమిన్‌= భూమిని; 


220 శ్రీమహాభాగవతము 


ప్రకాశింపన్‌+చెయున్‌= కాంతిమంతంచేస్తాడో; అంతపర్యంతంబు= అంతవరకు; నిజగుణంబులచేతన్‌= తన గుణాలతో; 
లోకంబులన్‌= జగాలను; రంజిల్లన్‌+చేయున్‌= సంతోషపరచును; అదియున్‌+కాక= అంతేగాక; ప్రకృతి రంజకంబులు+ఐన = 
ప్రకృతి జనులను సంతోషపరిచే; గుణంబులచేతన్‌ = లక్షణాలతో; దృథవ్రతుండును= కఠిన నియమం కలవాడూ; 
సత్యసంధుండును= సత్యనిష్టకలవాడూ; 'బబ్రహ్మణ్యుండును= చక్కగా చదువుకొన్నవాడూ; సర్వభూతశరణ్యుండును = అన్ని 
ప్రాణులు శరణుకోరదగిన వాడూ; వృద్ధసేవకుండును= పెద్దలను 'సేవించువాడును, (బ్రహ్మజ్ఞానము కలవాడును; 
మానప్రదుండును= పెద్దలను గౌరవించేవాడును; దీనవత్సలుండును= దీనులపై దయచూపేవాడూ; పరవనితా= పర్రీలపట్ల; 
మాతృభావనుండును= తల్లి అనే భావం కలవాడూ; తనపత్నిని= తనభార్యను; అర్ధశరీరంబుగాన్‌= సగభాగంగా; తలం 
చువాడును= భావించేవాడూ; అగుచున్‌= అవుతూ; ప్రజలయెదన్‌= జనులపట్ల, తండ్రివలెన్‌; ప్రీతిసేయుచున్‌= సంతృప్తి 
పరుస్తూ, రక్షించుచుండు= కాపాడుతూ ఉంటాడు! మజియును... 


తా: రహస్యంగా, నేర్పుగా కార్యక్రమాలు నిర్వహించేవాడు, లెక్కలేనన్ని గొప్పగుణాలు కలవాడు, సముద్రునివలె గంభీరమైన 
మనస్సు గలవాడు, చక్కగా దాచిన సంపదకలవాదడు, వరుణునివల అగుపించని ఆత్మకలవాడు, శత్రువులకు సహింపరాని 
శౌర్యంతో కూడినవాడు, సమీపించడానికి సాధ్యంకానివాడు, దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నవానివలె నదడచుకొనేవాడు, 
వేనరాజు అనే అరణియందు జన్మించిన అగ్నికావటంచేత అన్యులు స్పృశింపసాధ్యం కానివాడు అయిన పృథు చక్రవర్తి - 
వేగులవలన సకలప్రాణులు బాహ్యంగా, రహస్యంగా జరిపే చర్యలు తెలుసుకొంటూ, దేహధారులకు ఆత్మవంటివాడైై, 
అందరిని ఆడించే సూత్రధారి అయిన వాయువువలె ప్రవర్తిస్తూ, స్తుతి నిందలను పట్టించుకోకుండ, ధర్మమార్దంలో 
వ్యవహరిస్తూ, తన ఆత్మీయులు, మిత్రులు, బంధువులు తప్పుచేసినా దండిస్తూ తనకు శత్రువులైనా దండించతగనివారిని 
దండించకుండా ధర్మమారాన నడుస్తూ, తన ఆజ్ఞలు తిరుగులేనివై మానసాచలం వరకు వర్తిల్లగా, సూర్యుడు తన కిరణాలతో 
ఎంత దూరం భూమిని ప్రకాశింపచేస్తాడో, అంతదూరం తన సుగుణాలచేత లోకాలను సంతోషపరుస్తూ, ప్రజారంజకాలైన 
గుణాలచేత కఠిన నియమాలుకలవాడై, సత్యాన్నే చెప్పేవాడై, బ్రహ్మజ్ఞానంకలవాడై, సమస్త జీవులు శరణువేడదగినవాదైై, 
పెద్దలను 'సేవించేవాడుగా, వారికి మర్యాద ఇచ్చేవాడుగా, దీనులపట్ల దయచూపేవాడుగా, పరప్రీలయందు మాతృభావన 
కలవాడుగా, (అర్ధనారీశ్వరునివలె) తన భార్యను తన శరీరంలో సగభాగంగా భావించేవాడుగా, ప్రజలను తండ్రివలె 
(ప్రేమతో రక్షింపసాగాడు. అంతేకాక 
విశే ; 1. సముద్రావరణంచేత వరుణుని లాగా నాల్డు సముద్రాలచే లేక జలప్రాకారాదులచే పరివేష్టిత మూర్తి అని 
వీరరాఘవ వ్యాఖ్య. 

2. సూత్రాధిపుడైన వాయువులాగా - లోపల ప్రవేశించి వాయువులాగా చరించేవాడు. 

3. పృథుచక్రవర్తియొక్క ఆజ్ఞాచక్రం, రథచక్రం అప్రతిహతాలై మానసాచలందాకా వ్యాపించి ఉంది. (వీరరాఘవ 
వ్యాఖ్య) 
సీ తలపోయ బ్రహ్మవిద్యానిష్ట జనములకనయంబుం గింకరుండదైనవాండు 

నఖిలశరీరగుండాప్తసుహృజ్జన తానందకరుందన నలరువాండు 

సంసారఘనకర్మసంగహీనులయందు సంగసంప్రీతుందై జరుగువాండు 

దుర్మార్షమనుజసందోహంబునకు నుగ్ర దండధరుండనందనరువాండు 


చతుర్ధస్కంధము 221 


తే. ప్రకృతిపూరుషావేశుందై పరంగువాండు, భగవదవతారయుక్తుండై నెగడువాండు 
నగుచు వర్తించు సమ్మోద మతిశయిల్లం జారుతరమూర్తి యీ రాజచక్రవర్తి. 4ర58 


ప్రతి : ఈ రాజచక్రవర్తి= ఈ పృథుచక్రవర్తి తలపోయన్‌= ఆలోచించగా; బ్రహ్మవిద్యానిష్టజనములకున్‌= బ్రహ్మవిద్యలో 
స్థిరమైన బుద్ధికలవారికి (బ్రాహ్మణులకు); అనయంబున్‌= ఎల్లప్పుడు; కింకరుండు+ఐనవాండు = 'సేవకునివంటివాడు; 
అఖిలశరీరగుండు= అందరి శరీరాలందున్నవాడు; ఆప్తసుహృత్‌ +జనతా +ఆనందకరుండు +అనన్‌= ఆత్మీయులకు, 
స్నేహితులకు, ప్రజలకు ఆనందం కలిగించువాడై; అలరువాండు = ప్రకాశించేవాడు; సంసారఘనకర్శ్మసంగ= సంసారమనే 
గొప్పకర్శ్మబంధంతో; సంగహీనుల+అందు= తగులాటం లేనివారిపట్ల; సంగసంప్రీతుండు+ఐ= స్నేహం చేయడంలో 
ఇష్టంగలవాడై; జరుగువాడు= ప్రవర్తించేవాడు; దుర్మార్గ మనుజసందోహంబునకున్‌= దుష్టులైన మనుష్యసముదాయానికి; 
ఉగ్రదండధరుండు +అనన్‌= భయంకరమైన యముడనునట్లు; తనరువాండు= ఒప్పువాడు; ప్రకృతిపూరుష+ ఆవేశుందై= 
ప్రకృతిలో, జీవులలో ఆవేశించినవాదై; పరగువాండు= ప్రసిద్ధిచెందినవాడు; భగవత్‌+అవతారయుక్తుండు +ఐ= దేవుని 
అవతారంతో కూడినవాడై; నెగడువాండు= వర్ధిల్లువాడు; అగుచున్‌= అవుతూ; చారుతరమూర్తి= చాల అందమైన రూపంగల 
పృథువు; సమ్మోదము +అతిశయిల్లన్‌= సంతోషం అధికంకాగా; వర్తించున్‌= ప్రవర్తించేవాడు. 

తా : బ్రహ్మవిద్యాపారంగతుల కితడు దాసుడు. సమస్తజీవుల శరీరాలలో తానే ఉన్నట్లు ఆప్పులకు, మిత్రులకు, జనులకు 
ఆనందాన్ని కలిగిస్తాడు. సంసార బంధంతోకూడిన కామ్యకర్శలతో సంబంధంలేని మహానుభావుల సత్సాంగత్యాన్ని ఇష్టపడతాడు. 
దుష్టులకు యమునివలె భయంకరుడు. ప్రకృతినీ, జీవులను ఆవేశించి ఉండేవాడు దేవుని అవతారంగా ప్రసిద్దుడు. 
అందంగా ఉన్న పృథువు అలా సంతోషంతో తిరుగుతాడు. 


వ. మతణియుం ద్యధీశుండు గూటస్థుండుం బరమాత్మయు బ్రహ్మకళారూపుండు నగువాండునునై 
యుదయించెం గావున నితనియందు నవిద్యారచితంబైన భేదంబు నిరర్ధకం బగు నని పెద్దలగువారలు 
చూతురు, మతజీయును. 459 
ప్రతి ; మజియున్‌, త్రి+అధీశుండు= త్రిగుణాలకు ఆధిపత్యం వహించినవాడు; కూటస్టుండు = మూలపురుషుడు; 
పరమాత్మయు= భగవంతుడును; 'బబ్రహ్మకళారూపుండును = పరబ్రహ్మకళాంశం రూపంగా కలవాడు; అగువాండును +ఐ = 
అయినవాడై; ఉదయించెన్‌= జన్మించాడు; కావునన్‌= కాబట్టి; ఇతనియందున్‌= ఈయనపట్ల అవిద్యారచితంబు+అయిన = 
అజ్ఞానంచే నిర్వహింపబడిన; భేదంబు= వేరుభావం; నిరర్ధకంబు+అగున్‌= వ్యర్థమవుతుంది; అనిపెద్దలగువారలు = 
అనిపెద్దలైనవారు; చూతురు = చూచెదరు; మజియును. 
తా : ఇతడు త్రిగుణాలకు అధిపతి. మూలపురుషుడు. పరమాత్మ పరబ్రహ్మతత్వమే రూపుదాల్చినవాడు అని పెద్దలు 
గ్రహిస్తారు. 

త్ర్యధీశుడు అనగా త్రిలోకేశుడనీ లేదా త్రివిధచేతనులకధీశుడని - వీరరాఘవవ్యాఖ్య 
స్స్‌ ఉదయాద్రిపర్యంత ముర్వీతలం బేకవీరుందడై రక్షించి వెలయు నీతం 

డొకనాండు విజయ యాత్రోత్సవం బేపార సన్నద్గుందై మణిస్యందనంబు 

నెక్కి చాపముంబూని దిక్కుల సూర్యుని పగిదిని శత్రుభూవాలతమము 

విరియింతు నని చాల వెలుంగొందుచును ధరా చక్ర ప్రదక్షిణశాలి యగుచుం 


222 శ్రీమహాభాగవతము 


తే. దిరుగునెడ సర్వదిక్పాలవరసమేత, పార్థివోత్తమనికర ముపాయనంబు 
లిచ్చి తనుంజక్రపాణికి నెనయు నాది, ధరణివిభుండని నుతియించి తలంతు రెదల. 460 


ప్రతి : ఉదయ+అద్రిపర్యంతము = సూర్యుడుదయించే పర్వతం హద్దుగా; ఉర్వీతలంబు = భూమిని; ఈతండు= 
ఈ రాజు; ఏకవీరుండు+ఐ= ఒకే ఒక్కవీరుడై; రక్షించి= కాపాడి; వెలయును= ప్రకాశించును; ఒకనాండు= ఒకరోజు; 
విజయయాత్రా+ఉత్సవంబు= దిగ్విజయయాత్రాఉత్సవం; ఏపారన్‌= అతిశయించగా; సన్నద్దుండు+ఐ= సిద్ధమైనవాడ్రె; 
మణి స్యందనంబును= మణులు తాపిన రథాన్ని ఎక్కి చాపమున్‌+పూని= విల్లుధరించి; దిక్కులన్‌= దిక్కులలో; 
సూర్యునిపగిదిని= సూర్యునివలె; శత్రుభూపాలతమము= శత్రురాజులనే చీకటిని; విరియింతును +అని= తొలగేలా చేస్తానని; 
చాలవెలుగొందుచును= మిక్కిలి ప్రకాశిస్తూ; ధరాచక్ర= భూమినంతటిని; ప్రదక్షిణశాలి+అగుచున్‌= చుట్టివచ్చేవాడవుతూ; 
తిరుగున్‌+ఎదన్‌= తిరిగే సమయంలో; సర్వదిక్సాలవర సమేత= ్రేష్టులైన అష్టదిక్పాలురందరితోకూడి; పార్ధివ +ఉత్తమ 
నికరము= రాజ|శ్రేష్టుల సముదాయం; ఉపాయనంబులు +ఇచ్చి= కానుక లిచ్చి; తనున్‌= తనను; చక్రపాణికిన్‌= విష్ణువునకు; 
ఎనయున్‌= సమానమైన; ఆది ధరణివిభుండు +అని= మొదటి చక్రవర్తి అని; నుతియించి= పొగడి; ఎదలన్‌= హృదయాలలో; 
తలంతురు= భావిస్తారు. 
తా : ఈ పృథుచక్రవర్తి ఉదయపర్వతం హద్దుగాగొని సమస్త భూతలాన్ని ఏకైకవీరుడై రక్షిస్తాడు. ఇంకొకనాడు విల్లంబులు 
ధరించి మణిమయ రథారూఢుడై శత్రురాజులనే చీకట్లను పారద్రోలుతూ భూప్రదక్షిణ చేస్తాడు. అలా అతడు విజయయాత్ర 
చేసే సమయంలో సర్వదిక్సాలకులతోకూడిన, రాజులందరూ కానుకలిచ్చి విష్ణుమూర్తితో సమానమైన మొదటి చక్రవర్తివని 
స్తుతిస్తారు. 
క. ఈ నృపతి ధరాచక్రము, ధేనువుగాంజేసి పిదుకు ధృతి నఖఫీలపదా 

ర్థానీకము విబుధులు స, న్మానింపంగం బ్రజకు జీవనప్రదుండగుచున్‌. 461 
ప్రతి : విబుధులు= పండితులు; సన్మానింపంగన్‌= గౌరవించగా; ప్రజకున్‌= జనులకు; జీవనప్రదుండు +అగుచున్‌= 
జీవితాలు ఇచ్చేవాడగుచూ; ఈ నృపతి= ఈ రాజు; ధరాచక్రమున్‌= భూమిని; ధేనువుగాన్‌+చేసి= ఆవుగాచేసి; ధృతిన్‌= 
ధైర్యంతో; అఖిల పదార్ధ+అనీకమున్‌= సమస్త వస్తుజాలాన్న్సి పిదుకున్‌= పిండును. 
తా: ఈ రాజు భూచక్రాన్ని ధేనువుగా చేసి సమస్త వస్తుజాలాన్ని పిండుతాడు. విద్వాంసులు తనను గౌరవింపగా ప్రజలకు 
జీవనోపాధులు సమకూరుస్తాడు. 
చ. అమరవరేణ్యుంబోలి యనయంబు నితండును గోత్రభేదన 

త్వమునం జెలంగుం దా నజగవప్రదరాసన శింజినీనినా 

దమున విరోధిభూపతులు దల్లడ మంద నసహ్యసింహవి 

క్రమమున సంచరించునని కౌతుక మొప్పంగం బల్మి వెండియున్‌. 462 
ప్రతి : ఇతండును= ఈ పృథువు; అనయంబున్‌= ఎల్లప్పుడు; అమరవరేణ్యున్‌+పోలి= ఇంద్రునివలె; గోత్రభేదనత్వమునన్‌= 
(కొండలను పగులగొట్టి) (శత్రురాజుల వంశాలను నశింపజేసి); చెలంగున్‌= ప్రకాశిస్తాడు; తాన్‌= తాను; అజగవ= 
అజగవమను పేరుగల శివుని వింటితో సమానమైన; ప్రదర+ఆసన= ధనుస్సుయొక్క శింజినీ నినాదమున = అల్లెత్రాటి 


చతుర్ధస్కంధము 223 


శబ్దంతో; విరోధిభూపతులు= శత్రురాజులు; తల్లడమందన్‌= భయపడగాా; అసహ్య= సహింపరాని; సింహవిక్రమమునన్‌= 
సింహంవంటి పరాక్రమంతో; సంచరించును +అని= తిరుగును అని; కౌతుకము+ ఒప్పంగన్‌= అని సంతోషంతో; పల్మి= 
మాట్లాడి; వెండియున్‌= మరియు. 

తా : ఇతడు ఇంద్రుడు కొండలను కొట్టినట్లు శత్రురాజుల వంశాలను నశింపచేస్తాడు. అజగవమను పేరు గల తన వింటి 
అల్లెతాటిని ధ్వనింపజేసి, శత్రువులను భయపెట్టి అవక్రపరాక్రమంతో సింహసముదై తిరుగుతాడు. 

విశే : పృథువును ఇంద్రునితో పోలుస్తూ గోత్రభేదనము-అనేమాటను కవివాడాడు. ఇక్కడ శేష పర్వతములు, రాజుల 
గోత్రములు అని రెండర్దాలు చెప్పవలె. శత్రురాజుల గోత్రాలు బ్రద్దలుగొట్టడంలో ఇంద్రసమానుడు. మేక ఎముకతోను, 
ఎద్దు ఎముకతోను, తయారుచేయబడిన విల్లు పేరు అజగవం. 


వ. ఇట్లనిరి. శ63 
ప్రతి : ఇట్లు+అనిరి= ఇలా అన్నారు. 
చ. సకలజగన్నుతుందితండు చారుయశోనిధి యశ్వమేధముల్‌ 

ప్రకటముగా శతంబు దగం బావనమైన సరస్వతీతటీ 

నికటధరిత్రిం జేయుతథి నేర్చున నంతిమయాగమందుం గొం 

జక మఖసాధనాశ్వమును జంభవిరోధి హరించు నుద్ధతిన్‌. శీ(64 
ప్రతి : ఇతండు= ఈ పృథువు; సకలజగత్‌+నుతుండు= సమస్తలోకాలచే స్తుతింపబడువాడు; చారుయశోనిధి= గొప్పయశస్సు 
గలవాడు; తగన్‌= తగురీతిలో, పావనము+ఐన = పవిత్రమైన; సరస్వతీ తటీ నికటధరిత్రిన్‌= సరస్వతీనదీతీర ప్రాంతంలో; 
అశ్వమేధముల్‌= అశ్వమేధయాగములు; శతంబు= నూరు; ప్రకటముగాన్‌= గొప్పగా; చేయుతటిన్‌= చేసేటప్పుడు; 
కొంజక= జంకక; అంతిమయాగమందున్‌= చివరియాగ సమయంలో; జంభవిరోధి= ఇంద్రుడు; మఖసాధన +అశ్వమును= 
యజ్ఞసాధనమైన గుర్రాన్ని; నేర్చునన్‌= చాకచక్యంతో; ఉద్ధతిన్‌= హఠాత్తుగా; హరించున్‌= అపహరిస్తాడు. (అపహరించ 
బోతాడు) 
తా : ఈ పృథుచక్రవర్తి సమస్తలోకాలచే స్తుతింపబడి గొప్ప యశస్సు గడిస్తాడు. పరమపవిత్రమైన సరస్వతీ నదీతీర 
ప్రదేశంలో నూరు అశ్వమేథయాగాలు చేస్తాడు. చివరియాగసమయంలో యజ్ఞాశ్వాన్ని దేవేంద్రుడు నేర్పుగా, హఠాత్తుగా 
హరించివెస్తాడు. 


సీ జఒకనాండు నిజమందిరోపాంత వనముకుం జని యందు సద్గుణశాలి యైన 
ఘనుని సనత్ముమారునింగాంచి యమ్మునివరు బ్రహ్మతనయుంగా నెటింగి భక్తిం 
బూజించి విజ్ఞానమును బొందు నచ్చట బ్రహ్మవేత్తలు మునిప్రవరు వలన 
మానితలబ్ధివిజ్ఞానులై వర్తింతు, రి మృహారాజు మహీతలంబు 


తే. నందు విశ్రుతవిక్రముండగుచు మిగులం దన కథావళి భూప్రజాతతి నుతింప 
నక్కడక్కడ వినుచు శౌర్యమున నఖీల, దిక్కులను గెల్చి వర్తించు ధీరయశుండు. 465 


224 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఒకనాండు= ఒకరోజు; నిజమందిర+ఉపాంతవనముకున్‌= తనయింటి సమీపంలోని తోటకు; చని= వెళ్లి అందున్‌= 
అక్కడ; సత్‌+గుణశాలియైన= మంచిగుణాలు కలవాడైన; ఫఘనునిన్‌= గొప్పవాడైన; సనత్‌+కుమారునిన్‌= సనత్ముమారమునిని; 
కాంచి= చూచి; ఆ+మునివరున్‌= ఆ మునిశ్రేష్టుని; బ్రహ్మతనయున్‌+కాన్‌= బ్రహ్మపుత్రునిగా, ఎటింగి= తెలిసికొని; 
భక్తిన్‌+పూజించి= భక్తితోకొలిచి; విజానమును +పొందును= బ్రహ్మజ్ఞానాన్ని సంపాదిస్తాడు; అచ్చట బ్రహ్మవేత్తలు= అక్కడ 
వేదాలు చదివినవారు; మునిప్రవరువలనన్‌ = మునిశ్రేష్టునివలన; మానిత= గొప్పదైన; లబ్ధవిజ్ఞానులు+ఐ = పొందిన 
బ్రహ్మజ్ఞానంకలవారై; వర్తింతురు= ప్రవర్తిస్తారు; ఈ+మహారాజు= ఈ చక్రవర్తి మహీతలంబునందున్‌= భూమిపై; 
విశ్రుత, విక్రముండు+అగుచున్‌= మిక్కిలి ప్రసిద్ధినాందిన పరాక్రమంగలవాదైై మిగులన్‌= అతిశయిల్లగా; తనకథా +ఆవళి= 
తనకథల సమూహాన్ని భూప్రజాతతి= భూలోకంలోని జనులు; నుతింపన్‌= పొగడగా; అక్కడక్కడ వినుచున్‌= అక్కడక్కడా 
వింటూ; శౌర్యమునన్‌= పరాక్రమంతో; అఖిల దిక్కులను గెల్బ్చి= అన్ని దిక్కులను జయించి; ధీరయశుడు = ధైర్యవంతుడుగా 
పేరుపొందినవాడు (పృథుచక్రవర్తి) వర్తించున్‌= సంచరిస్తాడు. 


తా : ఒకరోజు ఆ పృథువు తన మందిర సమీపంలోని ఉద్యానవనంలో మహనీయుడైన సనత్ముమారుని దర్శించి, ఆయన 
బ్రహ్మకుమారుడని తెలిసి భక్తితో పూజించి. ఆయన ద్వారా ఉత్తమ జ్ఞానాన్ని పొందుతాడు. అక్కడుండిన బ్రహ్మవేత్తలు 
సనత్ముమారుని ఉపదేశంతో తత్వజ్ఞానం పొంది ప్రవర్తిస్తారు. ఈ మహారాజు భూమిపై ప్రసిద్ధిపొందిన పరాక్రమంగల 
వీరుడై తన వీరగాథలను లోకులు ప్రస్తుతిస్తూ ఉండగా అక్కడక్కడా వింటూ, శౌర్యంతో అన్ని దిక్కుల్ని జయించి శాశ్వతమైన 
కీర్తితో సంచరిస్తాడు. 

విశే : సనక, సనందన, సనాతన, సనత్ముమారులు నలుగురు బ్రహ్మమానసపుత్రులు. 


వ. ఇట్లు విపాటిత విరోధి శల్యుండు, సురాసుర జేగీయమాన నిజవైభవుండునై ధరాచక్రంబున కితండు 
రాజయ్యెడి నని యివ్విధంబున స్తోత్రంబు సేసిన వంది మాగధ సూతజనంబులం బృథుచక్రవర్తి పూజించి 
మజియుం బ్రాహ్మణ భృత్యామాత్య పురోహిత పౌొరజానపద తైలిక తాంబూలిక ప్రముఖాశేష జనంబులం 
దత్తదుచిత క్రియలం బూజించె నని మైత్రేయుండు సెప్పిన విని విదురుం డిట్లనియె. 466 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; విపాటిత= పెరికి వేయబడిన; విరోధి శల్యుండు = శత్రువులనే శల్యాలుగలవాడు; సుర+అసుర= 
దేవతలచేత, రాక్టసులచేత; జేగీయమాన = కీర్తింపబడుతున్న నిజ, వైభవుండును+ఐ= తన వైభవంగలవాడై; 
ధరాచక్రంబునకున్‌= భూమండలానికి; ఇతండు= ఈయన; రాజు +అయ్యెడినని= రాజు అవుతాడని; ఈ+విధంబునన్‌= 
ఈ విధంగా; సోోత్రంబు+చేసిన= పొగడిన; వంది మాగధ సూతజనంబులన్‌= వందిమాగధ సూత జనాలను; పృథుచక్రవర్తి= 
పృథువు; పూజించి= గౌరవించి; మజియున్‌, బ్రాహ్మణ = బ్రాహ్మణులు; ధృత్య+అమాత్య= సేవకులు, మంత్రులు; పురోహిత= 
పురోహితులు; పౌర= పౌరులు; జానపద= జానపదులు; తైలిక= గాండ్లవారు; తాంబూలిక= తాంబూలవాహకులు; 
ప్రముఖ= మొదలైన; అశేషజనంబులన్‌= జనులందరినీ తద్‌+తద్‌+ఉచితక్రియలన్‌= వారి వారికి తగినవిధంగా; పూజించెన్‌= 
గౌరవించాడు; అని, మైశత్రేయుండు= మైశ్రేయుండు; చెప్పినవిని, విదురుండు +ఇట్లు+అనియెన్‌= విదురుడిలా అన్నాడు. 


తా : ఈ విధంగా శత్రువులనే శల్యాలను తొలగించినవాడు పృథువు. దేవదానవులచే కీర్తింపబడ్డ వైభవంతో పృథుచక్రవర్తి 
భూమినంతా పరిపాలించాడు. ఆ సమయంలో తనను పొగడిన వందిమాగధ సూతజనులను సన్మానించాడు. బ్రాహ్మణులను, 
సేవకులను, మంత్రులను, పురోహితులను, పురజనులను, జానపదులను అభ్యంగనం చేయించేవారిని, తాంబూలా 
లందించేవారిని మొదలైనవారిని తగినవిధంగా గౌరవించాడని మైత్రేయుడు విదురునితో చెప్పాడు. 


చతుర్ధస్కంధము 225 


3 పృథు చక్రవర్తి గోరూపిణి యగు భూమివలన, నోషధుల€బిదుకుట * 


బ్ర 


ఏమి నిమిత్తమై భూమి గోరూపిణి యయ్యె? దానికి వత్స మయ్యె నెద్ది? 
గొనకొని దోహనమునకు నర్హంబైన పాత్ర మెయ్యది? దలంపంగ దోగ్ధ 

మైన యా పృథు వే పదార్థముల్‌ పిదికెను? బరికింప నవని స్వభావమునను 
విషమమై యుండియు వెలయంగ నే రీతి సమగతింజెందెను జంభవైరి? 


తే. క్రతుహయంబును గొనిపోవంగార్య మెద్ది?, ధీరనిధి యాతండు సనత్ముమారువలనం 
గలితవిజ్ఞానుండగుచు నే గతిని బొందె?, ననఘచారిత్ర! మైత్రేయ! యదియుంగాక. 467 


ప్రతి : అనఘచారిత్ర= పుణ్యచరిత్రగలవాడా!; మైత్రేయ= మైత్రేయ మహామునీ! భూమి= భూమాత; ఏమి నిమిత్తము+ఐ= 
ఏ కారణంచేత; గోరూపిణి+అయ్యెన్‌= గోమాత రూపాన్ని ధరించింది?; ఎద్ది= ఏది?) దానికిన్‌= ఆ గోమాతకు; 
వత్సము+అయ్యెన్‌= దూడ అయింది; దోహనమునకున్‌= పాలుపితుకుటకు; కొనకొని= ప్రయత్నించి; అర్హంబు+ఐన= 
తగిన; పాత్రము+ఏ+అది= పాత్ర ఏది?; తలంపంగన్‌= ఆలోచింపగా; దోగ్ధ+ఐన= పాలుపితికేవాడైన; ఆ పృథువు= 
ఆ పృథుచక్రవర్పి ఏపదార్థముల్‌= వేనిని, పిదికెను= పిండాడు; అవని= భూమి; స్వభావమునను= సహజంగా; పరికింపన్‌= 
ఆలోచింపగా; విషమమై+ఉండియున్‌= ఎత్తుపల్లాలతో కూడినదైనా; వెలయంగన్‌= ప్రకాశింపగా; సమగతిన్‌= సమమైన 
రూపాన్ని వగతిన్‌+చెందెను= ఏ విధంగా పొందింది?; క్రతుహయంబును= యజ్ఞాశ్వాన్ని జంభవైరి= జంభాసురుని 
శత్రువైన ఇంద్రుడు; కొనిపోవన్‌= దొంగిలించవలసిన; కార్యము+ఎద్ది= పనియేమి?; అదియున్‌+కాక= అంతేగాక; 
ధీరనిధి= ధైర్యానికి నిధివంటివాడైన; ఆతడు= పృథుచక్రవర్తి సనత్ముమూరువలనన్‌= సనత్ముమారుడివల్లు కలిత 
విజ్ఞానుండు +అగుచున్‌= విజ్ఞానం పొందిన వాడవుతూ; ఏ గతిని= ఎటువంటి గతిని; పొందెన్‌= పొందినాడు. 

తా : విదురుడు మైశ్రేయమహర్షిని ఇలా అడిగాడు: ఓ పుణ్యచరిత్రా! గోరూపాన్ని భూమి ఎందుకు ధరించాల్సి వచ్చింది? 
గోరూపంలోనున్న భూమాతకు ఏది దూడగా అయింది? ఆ ఆవుపాలు పిదకడానికి తగిన పాత్రఏది? పాలుపిందే 
పృథుచక్రవర్తి ఏయే పదార్థాలను పిండాడు? సహజంగా భూమి మిట్టపల్లాలతో అసమతలంగా ఉంటుందిగదా! మరి 
అది సమతలరూపాన్ని ఏ విధంగా పొంద గలిగింది? ఆ యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు ఎందుకు దొంగిలించవలసి వచ్చింది? 
సనత్ముమారుని ద్వారా సమస్త విజ్ఞానాన్ని పొందిన పృథుచక్రవర్తికి ఎటువంటి సుగతి లభించింది? 

వ. మజథజియుం బరబ్రహ్మంబును భగవంతుండును బుణ్యశవణకీర్తనుండును సర్వనియామకుండును 
నగు కృష్ణుని యవతారాంతరాశయం బగు దివ్య కథలను భగవంతుందడైన పుందరీకాక్షుండు పృథ్వవతారంబు 
ధరియించి గోరూపిణి యగు పృథివిం బిదికినది మొదలగు కథలన్నియు నీకు నధోక్షజునకు దాసుంద నయిన 
నాకు నెజింగింపు మనిన వాసుదేవ కథాసంప్రీత చేతస్కుండగు విదురుం బ్రశంసించి మైత్రేయుం డిట్లనియె, 
నట్లు బ్రాహ్మణ జనంబులచే రాజ్యంబునం దభిషిక్తుందై పృథువు రాజ్యంబు సేయుచుండు నంత నీరస 
యగు ధరిత్రియం దన్నరహితు లగుచుం బ్రజలు క్షుత్ప్సీడా క్షీణదేహులై వైన్యునిం జూచి యిట్లనిరి. 468 
ప్రతి : మజియున్‌= ఇంకను; పరబ్రహ్మంబును= అందరికీ అధిదేవతయు; భగవంతుండును= పరమాత్మయు; 
పుణ్యశవణకీర్తనుండును= తననామము విన్నవారికి; ఉచ్చరించినవారికి పుణ్యాన్ని యిచ్చేవాడును; సర్వనియామకుండును + 


226 శ్రీమహాభాగవతము 


అగు= సమస్తలోకాలను నిర్దెశించువాడు నయిన; కృష్ణుని, అవతార +అంతర +ఆశయంబు+అగు = వేరే అవతారాలలో 
కూడుకొన్న దివ్యకథలను= పుణ్యగాథలను; భగవంతుండు+ఐన = పరమాత్ముడయిన; పుండరీక +అక్షుండు= 
తెల్లతామరలవంటి కన్నులుకలవాడు విష్ణువు; పృథు+అవతారంబు, ధరియించి= పృథువు రూపాన్ని దాల్చి; గోరూపణి+అగు= 
ఆవురూపంలోనున్న; న భూమిని; పిదికినదిమొదలు +అగు= పిండినది మొదలగు; కథలు +అన్నియున్‌= 
గాధలన్నింటిని; నీకున్‌, అధోక్షజునకున్‌= విష్ణువునకు; దాసుండను+అయిన= 'సేవకుడనైన; నాకున్‌, ఎజింగింపము+అనినన్‌= 
తెలియజేయుమనగా; వాసుదేవ కథాసంప్రీత చేతస్కుండు+అగు = వాసుదేవుని కథలచేత మిక్కిలి తృప్పిచెందిన 
మనస్సుకలవాదైన; విదురున్‌= విదురుని; మైత్రేయుండు= మైత్రేయుడు; ప్రశంసించి= పొగడి; ఇట్లు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నాడు; బ్రాహ్మణ జనంబులచే= బ్రాహ్మణులచే; అట్లు= ఆ విధంగా; రాజ్యంబునందు= రాజ్యానికి, అభిపిక్తుందు+ఐ= 
పట్టాభిషేకం పొందినవాడై; పృథువు, రాజ్యంబు +చేయుచుండున్‌= రాజ్యపాలన కొనసాగిస్తుండగా; అంత, నీరస+అగు= 
జలాలులేనిదైన (కృశించినదైన), ధరిత్రియందు= భూమిపై; ప్రజలు, అన్నరహితులు +అగుచున్‌= ఆహారంలేనివారై; 
క్షుత్‌+పీడా= ఆకలిబాధచే; క్రీణదేహులు+ఐ= కృశించిన శరీరాలువారై; వైన్యునిన్‌= వేనుని కుమారుడైన పృథుచక్రవర్తిని; 
చూచి; ఇట్లు+అనిరి= ఇలా అన్నారు. 
తా; మైత్రేయమహర్నీ! నీకూ, విష్ణు దేవునికీ భక్తుడనైన నాకు పరబ్రహ్మ స్వరూపుడూ, పుణ్యగాథలను వినేవాళ్లకు పుణ్యం 
ఇచ్చేవాడూ, సర్వేశ్వరుడూ, భగవంతుడూ అయిన శ్రీకృష్ణుని మిగిలిన అవతార గాథలను తెలియజేయండి. మరియూ ఆ 
పుండరీకాక్షుడు పృథుచక్రవర్తి అవతారం ధరించి గోరూపధారిణి అయిన భూమిని పిదకడం మొదలైన గాథల నన్నింటినీ 
వివరంగా చెప్పుమని విదురుడు అడిగాడు. ఆ సమయంలో విష్ణుగాథలపట్ల ఆసక్తిగల భక్తాగ్రేసరుడైన విదురుని పొగడుతూ 
మైత్రేయుడు ఇలా చెప్పడం మొదలెట్టాడు. బ్రాహ్మణవర్గంచే ఆ విధంగా పట్టాభిషిక్తుడై ప్రజారంజకంగా పరిపాలనలో 
నియుక్తుడైన పృథుచక్రవర్త్సి రాజ్యభారం మోస్తున్నాడు. ఆ సందర్భంలో సారవిహీనమైన భూమినుండి అన్నం దొరకక 
పోవడంవల్ల, ఆకలి బాధలవల్ల ప్రజలు క్రుంగి కృశించి పృథుచక్రవర్తికి ఇలా విన్నవించుకున్నారు. 
క. అరయంగ నేము బుభుక్షా, పరిపీడం బడితి మయ్య! పైకొని తరు కో 

టరజనితవహిచేతను, దరికొను వృక్షములంబోలె ధరణీనాథా! 469 
ప్రతి : ధరణీనాథా= ఓ రాజా!; అరయంగన్‌= పరిశీలించగా; ఏము= మేము; బుభుక్షా పరిపీడన్‌= ఆకలిచే ఎక్కువగా 
బాధింపబడుతూ; పైకొని= ఆక్రమించి; తరుకోటర జనిత= చెట్టు తొర్రలో పుట్టిన; వహ్షిచేతను= అగ్నిచే; దరికొను= 
దహింపబడుతున్న వృక్షములున్‌+పోలె= చెట్లలాగ్యా పడితిమి+అయ్య= పడి ఉన్నాము. 
తా :; ఓ మహారాజా! మేమంతా ఆకలిబాధలచే అధికంగా పీడింపబడుతున్నాం. మాపని ఎలాఉందంటే, చెట్టు తొర్రలో 
రగిలిన అగ్నిచే అంటుకొని మండే వృక్షాల పరిస్థితివలె ఉంది. 


క. శరణశరణ్యుండ వగు నిను, శరణము వేందెదము మాకు సతృప నన్నం 

బరసి కృపసేసి ప్రోవుము, నరనాయక! యనుచుంబ్రజలు నతులై పలుకన్‌. శత70 
ప్రతి : నరనాయక= ఓ రాజా!) శరణ శరణ్యుందవు +అగు+నిను= దాసులకు రక్షకుడవైన నిన్ను శరణము వేందెదము= 
శరణుకోరుతున్నాం, మాకు; సత్కృపన్‌= దయతో; అరసి= చూచి; ఆహారాన్ని కృప+చేసి= దయచేసి; ప్రోవుము= 
కాపాడుము; అనుచున్‌= అంటూ; ప్రజలు= జనులు; నతులు+ఐ= వినయంతో వంగినవారై; పలుకన్‌= వేడుకోగా... 


చతుర్ధస్కంధము 22/7 


తా ; ఓ రాజా! దాసులకు రక్షకుడవైన నిన్ను మేము శరణుకోరుతున్నాం. దయతో మాకు అన్నం పెట్టి రక్షించమని ప్రజలు 
శిరస్సువంచి వేడుకోగా. 


క. విని దానికి సదుపాయము, జననాయకుండాత్మందలంచి సక్రోధుందై 

ధనువున బాణముందొడిగెను, ఘనరౌద్రుందైన త్రిపురఘస్మరుపగిదిన్‌. త్తే 
ప్రతి : జననాయకుండు= రాజు; విని= ఆ మాటలువిని; దానికిన్‌= అందులకు; సదుపాయము= మార్గాంతరం; ఆత్మన్‌+తలం 
చి= మనసులో భావించి; ఘనరౌద్రుండు +ఐన= మిక్కిలి కోపం వచ్చినవాడైన; త్రిపుర ఘస్మరు పగిదిన్‌= త్రిపురనాశకుడైన 
శివుని వల; ధనువునన్‌= వింటికి, బాణమున్‌= బాణాన్ని తొడిగెను= సంధించాడు. 
తా : ఆ మాటలువిని పృథుచక్రవర్తి దానికి తగిన ఉపాయం ఆలోచించాడు. కోపంతో త్రిపురాసురసంహారం చేసిన 
రుద్రునివల వింటికి బాణం సంధించాడు. 


వ. ఇట్లు దొడిగిన. డ్త/2 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా, తొడిగిన= ధరించిన. 
తా; ఈ విధంగా బాణాలు సంధించిన 


క. మహిపతి నప్పుడు గనుంగొని, మహి గోరూపమునం గంప్యమానయు నగుచుం 

గుహకుండగు లుబ్ధకుంగని, గహనంబునం బాజు హరిణికైవడిం బాటిన్‌. త్న/3 
ప్రతి ; మహిపతిన్‌= రాజును; అప్పుడు+కనుంగొని= అప్పుడు చూచి; మహి= భూదేవి; గోరూపమునన్‌= గోవు రూపంతో; 
కంప్యమానయున్‌ +అగుచున్‌= వణకుచున్నదై; కుహకుండు +అగు = వంచనచేసే; లుబ్దకున్‌+కని= వేటగానిని చూచి; 
గహనంబునన్‌+పాజఖు= అడవిలో పరుగెత్తు, హరిణికైవడిన్‌= జింకవలె; పాటెన్‌= పరుగెత్తును. 


తా : ఆ విధంగా విల్లు ఎక్కుపెట్టిన రాజును చూచి భూదేవి గోరూపాన్ని ధరించింది. మోసంచేసే వేటగానిని చూచి 
అడవిలో పరుగెత్తే లేడి వలె పరుగు తీసింది. 


వ. ఇట్లు ధరణి వాజిన నతండు కుపితారుణేక్షణుందై వెంటం దగిలి దిక్కులను విదిక్కులను భూభాగ 
నభోభాగంబుల నెక్కడం జనియె, నక్కడికి వెనుదగిలి యుద్యతాయుధుందడై చనుచుండ నవ్వైన్యునిం గని 
మృత్యు గ్రస్తులగు ప్రజల చందంబున ననన్య శరణ్యయై యతిభయంబునం బరితప్యమాన హృదయ యగుచు 
వైన్యా! ధర్మవత్సలుండవును, నాపన్న రక్షకుండవును, మహాత్ముండవును, సకల ప్రాణి పరిపాలనావస్థితుం 
డవును నయిన నీ వీ దీనయుం బాపరహితయుం గామినియు నగు నన్ను వధియింపం బూని యేల 
వెనుదగులుచున్న వాండవు? ధర్మతత్త్వం బెజబుంగువారు సతీజనంబులు గృతాపరాధలైనం దీనవత్సలతం జేసి 
వధింప రని పలికి మజియు నా ధరణీదేవి పృథుచక్రవర్తి కిట్లనియె. శత 

ప్రతి : ఇట్లు= ఈ విధంగా; ధరణి+పాటినన్‌= భూదేవి పరుగెత్తగాా అతండు= ఆ రాజు; కుపిత +అరుణ +ఈక్షణుండు+ఐ= 
కోపంతో ఎర్రబడిన కనులుగలవాడై; వెంటన్‌ +తగిలి= వెంబడించి; దిక్కులను= నాలుగు దిక్కులను; విదిక్కులను= దిక్కుల 


228 శ్రీమహాభాగవతము 


మూలలను; భూభాగ= భూప్రదేశం; నభస్‌+భాగంబులన్‌= ఆకాశప్రదేశాలలో; ఎక్కడన్‌+చనియెన్‌= ఎక్కడికి వెళ్లెనో; 
అక్కడికిన్‌= ఆ చోటికి; వెనుతగిలి= వెంబడించి; ఉద్యత +ఆయుధుండు+ఐ= ఆయుధాలు ఎత్తిపట్టుకొని; చనుచుందన్‌= 
వెళ్తుండగా; ఆ+వైన్యునిన్‌+కని= ఆ వేనపుత్రుడైన పృథుమహారాజునుచూచి; మృత్యుగ్రస్తులు +అగు = మరణంచే 
కబళించబడినవారైన; ప్రజలచందంబునన్‌= జనులవలఠె; అనన్యశరణ్య+ఐ= వేరెవరు దిక్కులేనిదై; అతిభయంబునన్‌= 
మిక్కిలి భయంతో; పరితప్యమానహృదయ +అగుచున్‌= మిక్కిలి తాపం చెందుతున్న హృదయముకలదై; వైన్యా= 
ఓ పృథుమహారాజా!; ధర్మవత్సలుండవును= ధర్మం మీద అపేక్ష గలిగినవాడివి; ఆపన్న రక్షకుండవును= ఆపదలో 
ఉన్నవారిని రక్షించేవాడివి; మహాత్ముండవును= మహానుభావుడవు; సకలప్రాణి= సమస్తజీవులను; పరిపాలన + 
అవస్థితుండవును= పాలించడంలో నిశ్చలస్వభావంగలవాడివి; అయిన = అయినట్టి; నీవు= నీవు; ఈ దీనయున్‌= ఈ 
దీనురాలు; పాపరహితయున్‌= పాపంలేనిది; కామినియున్‌= కోరికగలది; అగునన్ను= అయిన నన్ను వధియింపన్‌ +పూని= 
చంపదలచి; ఏల వెను తగులుచున్నవాందవు= ఎందుకు వెంబదిస్తున్నావు?; ధర్మతత్తంబు= ధర్మంయొక్క స్ధితి; ఎజుంగువారు= 
తెలిసినవారు; సతీజనంబులు= ప్తీలు; కృత+అపూధలు+ఐనన్‌= తప్పుచేసిన వారైనా దీనవత్సలతన్‌+చేసి= దయాస్వభావంతో; 
వధింపరు= చంపరు; అనిపలికి= అనిచెప్పి మజియు, ఆ ధరణీదేవి= ఆ భూదేవి; పృథుచక్రవర్తికి= పృథుమహారాజుతో; 
ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నది. 
తా :; ఈ విధంగా భూదేవి పరుగులు తీయగా, పృథువు కోపంతో ఎర్రబడ్డ కనులుగలవాదై వెంబడించాడు. దిక్కులలో, 
రెండుదిక్కుల నడుమలో, భూమ్యాకాశాల మధ్య, ఎక్కడికళ్లినా వెంబండించి తరుమసాగాడు. విల్లంబులు ఎక్కుపెట్టి 
పరుగెత్తసాగాడు. ఆ సమయంలో భూదేవి మృత్యువు చేజిక్కిన మనుజులవలె దిక్కులేనిదె హృదయతాపంతో ఇలా అన్నది. 
కస్త పృథుమహారాజా! నీయందు ధర్మము, వాత్సల్యము ఉన్నాయి. ఆపదలో నున్నవారిని రక్షించే స్వభావం ఉంది. జీవుల 
ప్రాణాలను కాపాడటంలో నిశ్చలత ఉంది. అయినా, దీనురాలైన నన్ను చంపడానికి పూనుకొన్నావు. నేను నీయందు 
కోరికగలదానను. నన్ను చంపడానికి వెంటపడటం ఎందుకు? ధర్మతత్వం తెలిసిన వారెవరూ ప్రీలను చంపరు. తప్పుచేసినా 
జాలిపడి రక్షిస్తారు. 
క. జననాథచంద్ర! యీ భూ, జనకోటికి యానపాత్రసదృశస్థితితో 

ఘనదృధశరీరయగు నే, ననయము నాధారభూత నగుచుం జరింతున్‌. శే/5 


ప్రతి :; జననాథచంద్ర= ఓ రాజేంద్రా! ఈ భూజనకోటికి= ఈ భూమిమీది ప్రజాసమూహమునకు; యానపాత్ర సదృశస్థితితో = 
నౌకవంటి స్థితితో; ఘనదృఢ శరీర+అగు= గొప్పది, గట్టిది అయిన శరీరం దాల్చిన, నేను, అనయమున్‌= ఎల్లప్పుడు, 
ఆధారభూతన్‌ +అగుచున్‌= ఆధారమవుతూ, చరింతున్‌= తిరుగుతాను. 

తా : ఓ రాజేంద్రా! ఈ భూమిమీది జనసమూహానికి నేను నాకవలె ఉన్నాను. గొప్పదైన, దృఢమైన శరీరాన్ని ధరించిన 
నేను ఎల్లప్పుడు ఆ జనసమూహానికి ఆధారంగా ఉంటాను కదా. 

విశే : ఘనత్వము, దృథత్వము అనేవి పృథ్వీభూత తత్వాలు, ధర్మాలు. 


తే. ఇట్టి నన్నుంగృపామతి యెడలి యిటు వి, పాటనము సేసి త్రుంచెదు? ప్రజలు నీట 
మునుంగకుండంగ నే రీతి ననఘచరిత!, యరసి రక్షింతు వన నతండవని కనియె. 476 


చతుర్ధస్కంధము 229 


ప్రతి : ఇట్టి నన్నున్‌= ఈ విధమైన నన్ను; కృపామతి+ఎడలి= దయాస్వభావాన్ని వీడి; ఇటు= ఈ విధంగా; విపాటనము+చేసి= 
ముక్కలుచేసి; (త్రుంచెదు= తుంచుతావు; ప్రజలు= జనులు; నీటమునుంగక= నీళ్లలోమునిగిపోకుండా; ఉండంగన్‌= 
ఉండునట్లు, అనఘచరిత! = పాపరహితుడా!; ఏ రీతిన్‌= ఏ విధంగా? అరసి= చూచి; రక్షింతువు= కాపాడుతావు; అనన్‌= 
అనగా; అతండు= పృథువు; అవనికిన్‌= భూదేవికి; అనియెన్‌= ఇట్లు చెప్పాడు. 

తా ; ఇలాంటి నన్ను దయతప్పి, ముక్కలుగా తుంచాలని సంకల్పించావు. నేను లేనిచో ఈ సకల జీవరాసులు నీటిలో 
మునిగిపోకుండా రక్షించడం నీకెలా సాధ్యము? అనగా పృథువు భూమాతకు ఈ విధంగా చెప్పాడు. 


వ. ధరిత్రీ! మదీయాజ్ఞోల్లంఘనంబు సేయు చున్నదాన! వదియునుంగాక నీవు యజ్ఞంబులందు 
హవిర్భాగంబుల ననుభవించుచు ధాన్యాదికంబుల విస్తరింపం జేయక గోరూపంబు ధరియించి యనయంబుం 
దృణ భక్షణంబు 'సేయుచుం బాలం బిదుకక నీయంద యడంచికొంటివి; నీ యందున్న యోషధీ బీజంబులు 
బ్రహ్మచేతం బూర్వంబునందె కల్పింపంబడినయవి, వానిని నీ దేహంబునంద యడంచికొని యిప్పుడీయక 
మూధహృదయవు, మందమతివియునై యపరాధంబు చేసిన దురాత్మురాలవగు నిను నా బాణంబులచే 
జర్జరీభూత శరీరం జేసి వధియించి నీ మేని మాంసంబునం జేసి క్షుద్వాధితులు దినులు నగు నీ ప్రజల 
యార్తి నివారించెద, నీవు కామిని నంటివి, ప్రీ పురుష నపుంసకులలో నెవ్వరేని భూతదయ లేక స్వమాత్ర 
పోషకులగుచు నిరనుక్రోశంబుగ భూతద్రోహులై వర్తింతురు, వారిని రాజులు వధించినన్‌ వధంబు గాదు, 
గాన దానం బాపంబు వొరయదు, నీవు కామిని వైనను దుర్మదవు స్తబ్ధవు నగుచు మాయాగోరూపంబునం 
బాజీ పోవుచున్న నిన్నుం దిలలంతలు ఖండంబులు సేసి నా యోగ మహిమం బ్రాణికోటి నుద్ధరించెద నని 
పలికి రోషభీషణాకారంబు ధరియించి దండధరుని వడువున వర్తించు పృథునింజూచి వడంకుచు మేదిని 
ప్రాంజలియై యిట్లని నుతింపందొడంగె. త్త 


ప్రతి : ధరిత్రీ!= ఓ భూదేవీ! మదీయ +ఆజ్ఞా+ఉల్లంఘనంబు = నాయొక్క ఆజ్ఞను అతిక్రమించదడం; చేయుచున్నదానవు= 
చేస్తున్నావు; అదియునున్‌+కాక= అదీగాక; నీవు, యజ్ఞంబులు +అందు= యజ్ఞాలలో; హవిర్భాగంబులను = దేవతలకు 
సమర్పించే హవిస్సులను; అనుభవించుచున్‌= అందుకొంటూ; ధాన్య+ఆదికంబులన్‌= ధాన్యము మొదలైనవాటిని; 
విస్తరింపన్‌+చేయక= పెంచక; గోరూపంబు= ఆవు రూపాన్ని ధరియించి= దాల్చి అనయంబున్‌= ఎల్లప్పుడు; 
తృణభక్షణంబు+చేయుచున్‌= గడ్డిని తింటూ; పాలన్‌+పిదుకక= పాలను ఇవ్వక; నీ+అంద= నీలోన, అడంచికొంటివి= 
అణచుకొన్నావు; నీ+అందు +ఉన్న+ఓషధీ భీజంబులు= నీలో ఉన్న ఓషధుల విత్తనాలు; బ్రహ్మచేతన్‌= సృష్టికర్తచే; 
పూర్వంబునందు +ఎ = ముందుగానే; కల్పింపబడిన +అవి= సృష్టించబడ్డాయి; వానిని= వాటిని; నీదేహంబునందు +అ = 
నీ శరీరంలో; అడంచికొని= దాచుకొని; ఇప్పుడు+ఈయక= ఇప్పుడివ్వక; మూఢహృదయవు = అవివేకమైన హృదయం 
కలిగినదానవు; (పృథివీతత్త్వంలో చైతన్యం మాటుపడుతుంది); మందమతివియును +ఐ= తగ్గిన మనోవికాసాలు గలదానవై 
(మందత్వము, ప్రజ్ఞను స్థూల పరచడం పృథివీతత్వ లక్షణాలు) అపరాధంబు+చేసిన = తప్పుచేసిన; దురాత్మురాలవు +అగు 
నినున్‌= పాపిస్టిదానివైన; నినున్‌= నిన్ను నాబాణంబులచే= నాబాణాలతో; జర్జరీభూతశరీరన్‌+చేసి= శిథిలమైన దేహము 
కలదానినిగాచేసి; వధియించి= చంపి; నీమేని= నీ శరీరంలోని; మాంసంబునన్‌+చేసి= మాంసంతో; క్షుద్పాధితులు = 
ఆకలి గొన్నవారు; దీనులును= దుఃఖానికి లోనైనవారుు అగు= అయిన ఈ ప్రజల= ఈ జనుల; ఆర్తి= బాధ; నివారించెద= 


230 శ్రీమహాభాగవతము 


తొలగిస్తాను; నీవు కామినిని+అంటివి= నీవు కోరికగల దాన నంటివి; ప్రీ పురుష నపుంసకులలో= ప్రీలలో, పురుషులలో, 
నపుంసకులలో; ఎవ్వరు+ఏనిన్‌= ఎవరైనా; భూతదయలేక= జీవులపట్ల దయలేకుండా; స్వమాత్ర పోషకులు +అగుచున్‌= 
తన్ను తాను పోషించుకొన్నవార్రె; నిరనుక్రోశంబుగన్‌= దయలేకుండా; భూత + ద్రోహులు +ఐ= జీవులకు ద్రోహం చేసేవారై; 
వర్తింతురు= తిరుగుతుంటారో; వారిని= అట్టివారిని; రాజులు= ప్రభువులు; వధించినన్‌= చంపినా? వధంబు+కాదు= 
చంపినట్లు కాదు; కానన్‌= కావున; దానన్‌= దానివలన; పాపంబు +పొరయదు= పాపం కలుగదు; నీవు, కామినివి+ఐనను= 
కోరికగల దానవైనను; దుర్‌+మదవు= అధికమైన మదము గలదానవు; స్తబ్బవు= చలనములేని దానవు; అగుచు, 
మాయాగోరూపంబునన్‌= మాయా గోరూపముతో; పాజిపోవుచున్న నిన్నున్‌= పరుగెత్తిపోతున్న నిన్ను తిలలు+అంతలు= 
నువ్వు గింజలంత; ఖందంబులు +చేసి= ముక్కలుచేసి; నాయోగమహిమన్‌= నా యోగమహిమతో; ప్రాణికోటిన్‌= జనులను; 
ఉద్ధరించెదన్‌= రక్షిస్తాను; అని పలికి= అని చెప్పి; రోష్క భీషణ +ఆకారంబు= కోపముచేత భయంకరమైన రూపాన్ని 
ధరియించి= తాల్చి; దండధరుని వడువునన్‌= యమునివలె; వర్తించు = ప్రవర్తించు; పృథునిన్‌+చూచి= పృథుని చూచి; 
మేదిని= భూదేవి; వడంకుచున్‌= భయపడుతూ; ప్ర+అంజలి+ఐ= దోసిలితో నమస్కరిస్తూ: ఇట్లు+అని= ఈ విధంగా; 
సుతింపన్‌+తొడంగెన్‌= పొగడసాగెను. 
తా: ఓ భూదేవీ! నీవునా ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు, అంతేకాక, యజ్ఞాలలో హవిర్భాగాలను అనుభవిస్తూ కూడ 
ధాన్యాదులను పెంచకుండా ఉన్నావు. గోరూపాన్ని ధరించి, గడ్డిమేస్తూ పాలను ఇవ్వకుండా నీలోనే దాచుకొంటున్నావు. 
పూర్వం (బ్రహ్మ నీలో సృష్టించిన ఓషధీబీజాలను నీ శరీరంలోనే అణచి పెట్టుకొని బయటకు రానీకుండా చేస్తున్నావు. నీవు 
మూర్చురాలవు, మందబుద్దివి. అపరాధం చేశావు గాబట్టి దురాత్మురాలవు. నిన్నునా బాణాలతో తూట్లు పొడిచి చంపుతాను. 
నీ శరీరమాంసంతో ఈ దీనులైన జీవుల ఆకలిబాధ తీర్చి రక్షిస్తాను. “నీవు కామినిని అన్నావు. (ప్రీలను చంపరాదన్నావు. 
ధర్మం తెలిసినవారి కది తగదన్నావు.) జీవులపట్ల దయలేక తమని తాము పోషించుకొనేవారు జాలిలేనివారు. అట్టివారు 
జీవద్రోహులు”. వాళ్లు ప్రీలైనా, పురుషులైనా, నపుంసకులైనా చంపదగ్గవారే. రాజులు వారిని చంపినా అది పాపం కాదు. 
కాబట్టి, పాపం అంటదు. నీవు కామినివైనా మదంతో ప్రవర్తించావు. స్తబ్ధ్బస్వభావం కలిగివున్నావు. మాయాబలంతో 
ఇప్పుడు గోరూపంలో పారిపోతున్నావు. నిన్ను నువ్వు గింజలంత చిన్నచిన్న తునియలుచేసి నాయోగమహిమతో ప్రాణికోటిని 
ఉద్ధరిన్తాను. ఇలా రోషంగా మాట్లాడి భయంకర రూపం ధరించి, యమునివలఠె ప్రవర్తిస్తున్న పృథుచక్రవర్తికి వణుకుతూ 
భూదేవి నమస్మరించి ఆయనను ఇలా స్తుతించింది. 
క. ఓ నాథ! పరమపురుషుండ, వై నిజమాయాగుణంబు లందినకతనన్‌ 

నానావిధదేహములం, బూనుదు సగుణుండ వగుచు బుధనుతచరితా! శే/8 
ప్రతి : ఓనాధథ= ఓ రాజా!; బుధనుత చరితా! = జ్ఞానులచే స్తుతింపబడిన నడవడికలవాడా!; పరమపురుషుందవు+ఐ= 
నారాయణుడవై; నిజమాయాగుణంబులు = స్‌ మాయాస్వభావం; అందిన కతనన్‌= పొందినకారణంగా; సగుణుండవు + 
అగుచున్‌= గుణాలతో కూడినవాడివై; నానావిధదేహములన్‌= పలురకాల శరీరాలను; పూనుదు= ధరిస్తావు. 
తా : ఓ రాజా! నీవు నిర్ద్ణణుడవైన నారాయణుడవే అయినా, నీవు నీ మాయాగుణాలు పొందినకారణంగా సగుణుడవై 
నానావిధ దేహాలు ధరిస్తున్నావు. జ్ఞానులచే స్తుతింపబడుతున్నావు. 
విశే : పరమాత్మ నిర్దణుడు; నిరాకారుడు; సర్వవ్యాపి, ఆయన తననే ఆశ్రయించి ఉన్న మాయవల్ల సగుణుదైనపుడు 
నా నా రూపాలతో ఈ సృష్టి సమస్తం ఏర్పడుతున్నదని తాత్త్విక వివరణ. ఈ తాత్విక స్థితిని దర్శించినవారు జ్ఞానులు. 


చతుర్ధస్కంధము 231 


వ. అట్టి నీవు. శ/9 
ప్రతి : అట్టినీవు= అలాంటివాడవైన నీవు. 
తా :; అటువంటి నీవు 
క. నను సకలజీవతతికిని, మును నీ వాధారభూతముగ నిర్మింపన్‌, 
విను నాయందుం జతుర్విధ, ఘనభూతవిసర్గ మర్ధిం గైకొనవలసెన్‌. 480 


ప్రతి : ననున్‌= భూదేవిని; సకల జీవతతికిని= సమస్తప్రాణికోటికి; మును= ముందు; నీవు+ఆధారభూతముగన్‌= నీవు 
ఆధారమయ్యేలా; నిర్మింపన్‌= సృజించగా; విను= వినుము; నాయందున్‌= నాలో; చతుర్‌+విధ= నాల్దువిధములైన; 
ఘనభూత విసర్గము= గొప్పదైన జీవసృష్టి (ఘన పరిమాణముచెందిన భౌతికసృష్టి; అర్ధిన్‌= కోరి; కైకొనవలసెన్‌= 
స్వీకరించవలసి వచ్చింది. 

తా ; నన్ను సగుణమూర్తివె సకల జీవరాశులకు ఆధారంగా పూర్వం సృజించావు. అందువల్లే, నేను నాలుగు విధాలైన 
భూతసమూహాన్ని భరించవలసి వచ్చింది. 

వ. అట్లయి యుండ. శీరి1 


ప్రతి : అట్లు+అయి+ఉందడన్‌= అలా ఉందగా. 
తా :; అలా ఉందగా, 


క. నను నుద్యతాయుధుండవై, మనుజేంద్ర! వధింపంబూని మసలెదు, నీకం 
టెను నన్యుని నెవ్వని నే, ఘనముగ శరణంబు సొత్తుంగరుణాభరణా! శేర్ర2ై 


ప్రతి : మనుజ+ఇంద్ర= ఓ రాజా!; కరుణా+ఆభరణా!= దయయే అలంకారంగా కలవాడా!; ననున్‌= నన్ను 
ఉద్యత+ఆయుధుండవు +ఐ= పైకెత్తిన ఆయుధం కలవాడవై; వధింపన్‌+పూని= చంపదలచి; మసలెదు= తిరుగు తున్నావు; 
నీకంటెను= నిన్ను తప్ప; అన్యునిన్‌= ఇతరుని; ఎవ్వనిన్‌= ఎవరిని; ఏన్‌= నేను; ఘనముగ= గొప్పగా; శరణంబు +చొత్తున్‌= 
రక్షించమని వేడుకొంటాను? 

తా : ఓ రాజేంద్ర! దయయే అలంకారంగా కలవాడా! సృజించిన నీవె నన్ను చంపడానికి ఆయుధమెత్తావు. నేను నిన్ను 
తప్ప మరెవరిని శరణువేడేది? 


వ. అదియునుంగాక. శీరితి 
ప్రతి : అదియునున్‌+కాక= అదీగాక. 
సీ అనఘ! స్వకీయంబునై యతర్మితమునై మహిమ నొప్పిన భవన్మాయచేత 


సకలచరాచరసర్గంబు నిర్మించి ధర్మపరుండవై తనరు దీశ! 
నీ విక్రమము నవనీరజలోచన! సకలలోకులకు దుర్ణయము; దలంపం 
దగు నట్టి నీవు స్వతంత్రుండ వగుటను బ్రహ్మంబుట్టించి యా బ్రహ్మచేత 


232 శ్రీమహాభాగవతము 


తే. సకలజగములంజేయింతు సమతం బేర్చి, యేక మయ్యు మహాత్మ! యనేకవిధము 
లగుచు వెలుంగొందు చుందు వీ యఖీలమందుం, జారుతరమూర్తి! యో పృథుచక్రవర్తి! శేరి4 


ప్రతి : అనఘ = పాపంలేని ఓ రాజా!, పుణ్యాత్ముడా!; స్వకీయంబును+ఐ= తనదై అతర్మితమును+ఐ= తర్మానికి అందనిదై; 
మహిమన్‌+ఒప్పిన= గొప్పదైన; భవత్‌+మాయచేత= నీమాయచే; సకలచరాచర= సమస్తమైన కదిలేవి కదలనివి అయిన; 
సర్గంబు= సృష్టి నిర్మించి= ఏర్పరచి; ఈశ= ఓ రాజా! ధర్మ+అర్ధపరుండవు+ఐ= ధర్మాలను, అర్థాలను ఉద్దేశించినవాడవై; 
తనరుదు= ప్రకాళిస్తావు; నవనీరజలోచన = కొత్తపద్మాలరేకులవంటి కనులు గలవాడా!; నీ విక్రమము= నీ పరాక్రమం; 
సకలలోకులకు = అన్ని లోకాలవారికి; దుర్‌+జయము= జయింపరానిది; నీవు, తలంపన్‌+తగునట్టి= ఆలోచింపతగినట్టి; 
స్వతంత్రుండవు +అగుటను= స్వేచ్చగలవాడవైనందున; బ్రహ్మన్‌ +పుట్టించి= బ్రహృ్నదేవుని సృష్టించి; ఆ బ్రహ్మచేతన్‌= ఆ 
బ్రహ్మచే; సమతన్‌= సమత్వంతో; పేర్చి= అతిశయించి; సకలజగములన్‌= సమస్తలోకాలను; చేయింతువు= సృష్టింపజేస్తావు; 
మహాత్మ= ఓ పుణ్యాత్మా ఓ పృథుచక్రవర్తీ, చారుతరమూర్తి= అందమైన రూపంగలవాడా!; అనేకవిధములు+అగుచు= 
అనేక రూపాలలో; ఈ +అఖిలము +అందున్‌= ఈ సమస్త విశ్వంలో; వెలుగొందుచుందువు= ప్రకాశిస్తుంటావు. 


తా ఏ; ఓ పుణ్యపురుషా! ఊహింపరాని మహిమతో కూడిన నీ మాయచే ఈ చరాచర ప్రపంచాన్ని సృష్టించావు. నీవు 
ధర్మరక్షకుడవు. వికసించే తామర రేకులవంటి కనులుగల ఓ ప్రభూ! నీ పరాక్రమాన్ని లోకు లెవ్వరూ జయించలేరు. నీవు 
సర్వతంత్ర స్వతంత్రుడవు. బ్రహ్మను పుట్టించావు. ఆ బ్రహ్మచే సకలలోకాలను సృజింపజేశావు. సౌందర్యమూర్తివైన ఓ 
పృథుచక్రవర్తీ! నీవు ఒక్కడవే అయినా పెక్కు విధాలుగా సమస్తంలో ప్రకాళిస్తావు. 


వ. మథజియు మహాభూతేంద్రియకారక చేతనాహంకారంబులను శక్తులం జేసి యీ జగంబుల కుత్పత్తి 
స్థితిలయంబులం గావించుచు సముత్క్మట విరుద్ధ శక్తులు గల పురుషునకు నమస్మరించెద, నట్టీ 
పరమపురుషుండ వయిన నీవు నిజనిర్మితంబును భూతేంద్రియాంతఃకరణాత్మకంబును నైన యీ విశ్వంబు 


సంస్థాపింపంబూని. 485 


ప్రతి : మజియు= అంతేకాక మహాభూత +ఇంద్రియకారక= చాలగొప్పవైన పంచభూతాలు, ఇంద్రియాలు కలుగుటకు 
కారణాలైన; చేతన +అహంకారంబులు +అను= చైతన్యము, అహంకారము అను; శక్తులన్‌+చేసి= శక్తులవలన; ఈ 
జగంబులకు= ఈ లోకాలకు; ఉత్పత్తిస్టితిలయంబులన్‌= పుట్టించుట, పెంచుట, నశింపజేయుటలను; కావించుచున్‌= 
చేస్తూ సముత్మట= మిక్కిలి అధికమైన; విరుద్ధ శక్తులుగల= పరస్పరం పొందికలేని శక్తులుగల; పురుషునకున్‌= భగవంతునకు 
సమస్మరిన్తాను; అట్టి= అటువంటి; పరమపురుషుండవు +అయిన= పరమాత్మవైన; నీవు, నిజనిర్మితంబును= నీచే 
నిర్ణింపబడినదియు; భూత +ఇంద్రియ +అంతఃకరణ +ఆత్మకంబును+ఐన = భూతాలు, ఇంద్రియాలు, అంతఃకరణం కలిసి 
తానుగా ఏర్పడిన; ఈ విశ్వంబున్‌= ఈ లోకాన్ని సంన్థాపింపన్‌+పూని= న్ధాపించదలచి... 


తా : అంతేకాక పంచభూతాలు, ఇంద్రియాలు కలుగుటకు కారణాలైన చైతన్యము, అహంకారము అనే శక్తులవల్ల ఈ 
లోకాలను సృష్టించి, పెంచి, నశింపచేస్తూ, అధికములైన విరుద్ధశక్తులుగల పురుషునకు నమస్మారం చేస్తాను. అటువంటి 
పరమాత్మ స్వరూపుడివైన నీవు నీచే నిర్మింపబడి పంచభూతాలు, ఇంద్రియాలు, మనస్సుతో నిండిన ఈ లోకాన్ని స్థిరంగా 
నిలుప ప్రయత్నించి 


చతుర్ధస్కంధము 233 


బ్ర 


ఆదివరాహంబ వగుచు రసాతలగతనైన నన్ను నక్కటికతోడ 
నుద్ధరించితి, వట్టి యుదకాగ్రభాగంబు నం దర్ధి నున్న నే ననెడి నావ 
యందున్న నిఖీలప్రజావళి రక్షింపం గోరియీ పృథురూపధారి వైతి, 
వట్టి భూభరణుండ వైన నీ విపుడు పయోనిమిత్తంబుగా నుగ్రచరుండ 


తే. వగుచు నన్ను వధించెద ననుచు బుద్ధిం దలంచుచున్నాండ, విది విచిత్రంబుగాది! 
విశ్వసంపాద్య! నిరవద్య! వేదవేద్య!, భవ్య గుణసాంద్ర! వైన్య భూపాలచంద్ర! 486 


ప్రతి : విశ్వసంపాద్య= సృష్టియే సంపాద్యంగా కలవాడా!) నిరవద్య= ఏ విధమైన వంకలుపెట్టడానికి వీలులేనివాడా!; 
వేదవేద్య= వేదాలచే తెలుసుకొనబడినవాడా; భవ్యగుణసాంద్ర= పుణ్యగుణాలు నిండినవాడా!; వైన్యభూపాలచంద్ర= 
వేనుని కుమారుడవైన ఓ పృథుమహారాజా!; ఆది వరాహంబవు+అగుచు= తొలుత వరాహావతారాన్ని ధరించినవాడవై; 
రసాతలగతను+ఐన నన్ను= పాతాళానికి తీసుకెళ్లబడిన నన్ను అక్కటికతోడన్‌= జాలితో; ఉద్ధరించితివి= రక్షించావు (పైకి 
తెచ్చావు) అట్టి+ఉదక +అగ్రభాగంబునందు= అలాంటి నీటి పైభాగంలో; అర్ధిన్‌+ఉన్న= కోరికతోఉన్ను నేను+అనెడినావ+ 
అందున్న= నేననే పడవలోనున్ను నిఖిల ప్రజ+ఆవళి= సమస్త జనసముదాయాన్ని రక్షింపన్‌+కోరి= రక్షింపదలచి; ఈ 
పృథురూపధారివి+ఐతి= ఈ విధంగా “పృథు” ఆకారాన్ని ధరించావు; అట్టి భూభరణుండవు+ఐననీవు= ఆ విధంగా 
భూమిని భరిస్తున్న రాజువైన నీవ్వుు ఇపుడు, పయస్‌+నిమిత్తంబుగాన్‌= పాలకొరకుు ఉగ్రచరుండవు +అగుచున్‌- భయంకరంగా 
తిరిగేవాడివై; నన్ను వధించెదను+అనుచున్‌= నన్ను చంపుతానంటూ; బుద్ధిన్‌+తలంచుచున్నాండవు= మనసులో 
ఆలోచిస్తున్నావు; ఇది విచిత్రంబు+కాదు+ఎ= ఇది ఆశ్చర్యంకాదా! 


తా : ఆ విధంగా పనిగట్టుకొని ఆదివరాహ రూపాన్ని ధరించి పాతాళంలో ఉన్న నన్ను దయతో పైకి లేవనెత్తావు. అలా 
ఎత్తిపట్టి మహాజలరాశిపై నావవలె నన్ను నిలిపావు. నాపై ప్రాణులను నిలిపావు. ప్రజారక్షణ కోసం నీవు పృథురూపం 
ధరించావు. ఇలా భూభారాన్ని వహించి ప్రజలను రక్షిస్తున్న నీవు కేవలం పాలకోసం నన్ను చంపాలని ఆలోచిస్తున్నావు. 
ఓ రాజచంద్రా! పుణ్యగుణాలప్రోవా! అనవద్యుడవు, వేదవేద్యుడవు, సకల చరాచరరక్షకుడవైన నీకిది ఆశ్చర్యంగా కనిపించడం 
లేదా? 

వ. కావున నీశ్చ్వరగుణ సర్గరూపంబైన మాయచే మోహితాంతఃకరణులమైన మా వంటి వారలచేత హరిభక్తుల 
చేష్టితం బెజబుంగం బడదన్న హరిచేష్టితం బెట్లెబుంగంబడు? నట్టి జితేంద్రియ యశస్కరు లయిన వారలకు 
నమస్మరింతు ననుచు నవ్విధంబునం గోపప్రస్ఫురితాధరుండైన పృథుని నభినుతించి ధైర్యం బవలంబించి 
వెండియు నిట్లనియె. త్వర్రి/ 

ప్రతి : కావునన్‌, ఈశ్వరగుణ సర్దరూపంబు+ఐన = ఈశ్వరుని గుణాలయొక్క సృష్టిరూపమైన, మాయచే; మోహిత +అంతః 
కరణులము+ఐన= మోహంతో కూడిన మనస్సుగలవాళ్లమైన, మావంటివారలచేత; హరిభక్తుల చేప్టితంబు= హరిదాసుల 
చేష్టలు; ఎజుంగన్‌ +పడదు +అన్నన్‌= తెలియదన్నపుడు, హరిచేష్టితంబు= శ్రీహరిచర్యలు; ఎట్లు+ఎజుంగన్‌+పడున్‌= ఏ 
విధంగా తెలున్తాయి?; అట్టి, జిత+ఇంద్రియ యశస్మరులు +అయినవారలకు= ఇంద్రియాలను జయించామనే ప్రసిద్ది 
కక్కినవారికి; నమస్మరింతున్‌+అనుచు= నమస్మరిస్తానని చెపుతూ; ఆ+విధంబునన్‌= అలా; కోపప్రస్ఫురిత+అధరుండు+ఐన 


ధ్‌ 


234 శ్రీమహాభాగవతము 


కోపంచే అదరుతున్న పెదవులు గల; పృథునిన్‌; అభినుతించి= పొగడి; ధైర్యంబు +అవలంబించి= ధైర్యం తెచ్చుకొని; 
వెండియున్‌= మరలా; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నది. 
తా : భగవంతుని మహిమోపేతమైన మాయచే మోహం పొందిన మనస్సుగల మావంటి వారికి హరిభక్తుల చేష్టలు 
తెలుసుకోవడం శక్యం కాదు. అలాంటప్పుడు శ్రీహరి చర్యలను ఎలా తెలుసుకోగలం? అటువంటి యశోనిధులైన 
జితేంద్రియులకు, మహానుభావులకు మొక్కుతున్నాను - అని, ఈ విధంగా కోపంచే పెదవులు అదరుతున్న పృథుచక్రవర్తిని 
పొగిడి, ధైర్యం తెచ్చుకొని భూదేవత మళ్లీ ఇలా అన్నది. 
క. విమలాత్మ! నాకు నభయము, సమకూరెడు నట్లుగాంగ సన్మతి న్‌ క్రో 

ధము నుపశమించి కరుణిం, పమునా విన్నపము వినుము పురుషనిధానా! శీర 
ప్రతి : విమల+ఆత్మ= నిర్మలమైన మనస్సు కలరాజా!; పురుషనిధానా!= పరమాత్మకు న్ధానమైనవంటివాడా!!; 
నాకున్‌+అభయము సమకూరెడున్‌+అట్లుగాంగ= నాకు భయంలేకుండా ఉండేలా; సత్‌+మతిన్‌= మంచి మనస్సుతో; 
నీకోధమును +ఉపశమించి= నీ కోపాన్ని నెమ్మదించి; కరుణింపుము= దయతో చూడుము; నా= నాయొక్క విన్నపము = 
విన్నపాన్ని వినుము= వినుము. 
తా : ఓ నిర్మలమైన మనస్సుగల రాజా! పరమాత్మా! నాకు భయంలేకుండా ప్రవర్తించుము, మంచి మనస్సుతో కోపాన్ని 
దిగమింగు. దయతో నా మనవిని విను. 
క. ధర విరులు గందకుండంగ, సరసగతింబూవుందేనెంజవిగొను నిందిం 

దిరవిభు కైవడి బుధుండగు, పురుషుండు సారాంశ మాతృ్మంబూని గగ్రహించున్‌. శ89 
ప్రతి : ధరన్‌= లోకంలో; విరులు కందకుండంగన్‌= పూలు నలిగిపోకుండా; సరసగతిన్‌= రసికతతో; పూవున్‌+లేనెన్‌= 
పుష్పంలోని తేనెను; చవి+కొను= రుచిచూచే; ఇందిందిరవిభుకైవడిన్‌= గండు తుమ్మెదవలె; బుధుండగు పురుషుండు= 
పండితుడైన వ్యక్తి సారాంశము= విషయాన్ని ఆత్మన్‌+పూని= మనస్సులో నిశ్చయించి; గ్రహించున్‌= పొందుతాడు. 
తా : లోకంలో పువ్వులు కందిపోకుండా తేనెను మృదువుగా, తాగే గండు తుమ్మెదవలె పండితుడైన మానవుడు దేనినీ 
నొప్పించకుండా అన్నింటినుండి సారాంశాన్ని నేర్పుగా గ్రహిస్తాడు. 


సీ. వినవయ్య! తత్త్వ్వదర్భ్శనులైన యట్టి స న్మునులచే నైహికాముష్మికంబు 
లైన ఫలప్రాప్తి కర్థిం గృష్యాద్యగ్ని హోత్రాద్యుపాయంబు లుర్విమీంద 
దృష్టంబులును నాచరితములు నగుచుం దా నెనయంగం దదుపాయ మెవ్వండాచ 
రించును వాండు ప్రాపించుందత్పలమును విద్వాంసుండైనను వెలయ దీని 


తే. నాదరింపక తనయంత నాచరించె, నేని నాయాసమే యగుం గాని తత్ప 
లమును బొందండు బహుళకాలమునకైన, వినుతగుణశీల! మాటలు వేయునేల? శే90 


ప్రతి : వినుత గుణశీల! = ప్రశంసార్దమైన గుణాలు గలవాడా!; వినవయ్య, తత్త్వదర్భ్శనులు+ఐన= పరమాత్మ స్వరూపం 
తెలిసినవారైన; అట్టి= అటువంటి; సత్‌+మునులచే = ఉత్తములైన మునులచే; ఐహిక +ఆముష్మికంబులు +ఐన= ఇహ; 


చతుర్ధస్కంధము 235 


పరలోకాలకు సంబంధించిన; ఫలపాప్రికిన్‌= ఫలాన్ని పొందడానికి; అర్ధిన్‌= కోరికతో; కృషి+ఆది= సేద్యం మొదలైన; 
అగ్నిహోత్ర+ఆది= అగ్నికార్యం మొదలుగాగల; ఉపాయంబులు= లాభాలు కల్లించేపనులు; ఉర్విమీందన్‌= భూమిపై; 
దృష్టంబులును= చూడబడినవి; ఆచరితములును= చేయబడినవి; అగుచున్‌= అగుచుందడగా; తాన్‌+ఎనయంగన్‌= తాను 
పొందుటకు; తద్‌+ఉపాయము= ఆ ఉపాయాన్ని ఎవ్వండు+ఆచరించును= ఎవడు చేస్తాడో; వాండు, తత్పలమును= 
దాని ఫలితాన్ని ప్రాపించున్‌= పొందుతాడు; విద్వాంసుడు +ఐనను= పండితుడైన? వెలయన్‌= ప్రసిద్ధంగా; దీనిన్‌+ఆదరింపక = 
దీనిని గమనించక; తన +అంతన్‌= తనకుతానే; ఆచరించెను+ఏనిన్‌= చేస్తే ఆయాసమే= శ్రమ; అగుంగాని= అవుతుందిగాని; 
మాటలు వేయున్‌+ఏల= వేయి మాటలెందుకు?; బహుళకాలమునకైనన్‌= చాలకాలానికి కూడా; తద్‌+ఫలమును= ఆ 
ఫలితాన్ని పొందడు. 

తా: తత్వదర్శనులైన మునులు ఈ లోకంలోను, పరలోకంలోను, పురుషులకు ఫలం చేకూర్చే కృషి అగ్నిహోత్రం 
మొదలైన ఉపాయాలను దర్శించి ఆచరించారు. ఆ విధంగా ఆ ఉపాయాలను ఆచరించేవాడు ఆ ఫలాన్ని పొందుతాడు. 


అలాంటి ఉపాయాన్ని లెక్కచేయకుండా తనకు తోచినట్లు చేసేవాడు, ఎంతటి పండితుడైనా అతనికి ఆయాసమేగాని ఫలం 
దక్కదు. పెక్కుమాటలెందుకు? ఎంతకాలం గడిచినా వానిస్థితి అంతే. 


వ. అని మజియు మహి యిట్లనియె. శ్నఠ్ర 
ప్రతి : అని= అంటూ, మథజియున్‌= మరలా, మహి= భూదేవి, ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నది. 
తా : అని చెప్తూ భూదేవి మరలా ఈ విధంగా అన్నది. 


చ. జలరుహగర్భుచేత మును చాల సృజింపంగంబడ్డ యోషధుల్‌ 

కలుషమతిన్‌ ధృతవ్రతులు గాని యసజ్జనభుజ్యమానమై 

వెలయుటంజూచి యే నృపతివీరులు మాన్పమింజోరబాధలం 

బలుమజుంబొంది యే నపరిపాలితనై కృశియించి వెండియున్‌. శ92 
ప్రతి : జలరుహగర్భుచేత = నీటినుండి పుట్టిన పదాన్ని జన్మన్థానముగాగల బ్రహ్మచేత; మును= ఇంతకుముందు; 
చాలసృజింపంగన్‌+పడ్డ= అధికంగా సృష్టించబడ్డ; ఓషధుల్‌= ధాన్యాలమొక్కలు; కలుషమతిన్‌= పాపబుద్ధితో; 
ధృతవ్రతులు+కాని= పుణ్యవ్రతాలు చేసినవారు కాని - పుణ్యాత్ములు కానట్టి; అసత్‌+ జన= దుర్శార్డులచే; భుజ్బమానము+ఐ= 
అనుభవింపబడుచు; వెలయుటన్‌+చూచి= ప్రకాశించడంచూచి; ఏ, నృపతివీరులు= ఏ రాజవీరులు; మాన్పమిన్‌= 
నివారించకపోవడంవలన; ఏను= నేను; అపరిపాలితను+ఐ= రక్షింపబడనిదాననై; చోరబాధలన్‌= దొంగలవలన బాధలు; 
పలుమజున్‌+పొంది= అనేకసార్లుపొంది; కృశియించి= క్షీణించి; వెండియున్‌= మరియు. 
తా : పూర్వం బ్రహ్మదేవుడు అధికంగా సృజించిన పైర్లను, పాపాత్ములైన దుర్దనులు దుర్చుద్ధితో దోచుకొని అనుభవిస్తుంటే 
వీరులైన రాజులు వాళ్ళను అడ్దుకోకుండా చూస్తూ ఊరుకుంటే నేను రక్షణలేనిదాననై దొంగలవల్ల పెక్కుమార్లు బాధలకు 
గురి అయి కృశించిపోయాను. అంతేకాక 


క. అనుపమమఖకర్మక్రియ, లనయము లేకుంట నే ననాదృత నగుచున్‌ 
జననాయక! యీ లోకము, ఘనచోరీభూత మగుటం గనుంగొని యంతన్‌. 493 


236 శ్రీమహాభాగవతము 


ప్రతి : జననాయక= ఓ రాజా!) అనుపమ = మేలైన; మఖకర్మక్రియలు = యజ్ఞంకోసం చేసేపనులు; అనయము లేకుంట = 
ఎల్లప్పుడు లేకుండుటచే; నేను, అనాదృతన్‌ +అగుచున్‌= ఆదరింపబడనిదాననై; ఈ లోకము= ఈ ప్రపంచం; 
ఘనచోరీభూతము +అగుట = పెద్దదొంగలచే నిండినదగుట; కనుంగొని= చూచి; అంతన్‌= ఆ తర్వాత. 

తా : ఓ రాజా! శ్రేష్టాలైన యజ్ఞక్రియలు ఎప్పుడు లేనందువల్ల నేను నిరాదరణకు గురి అయి, ఈ లోకం పెద్ద పెద్ద 
దొంగలతో నిండి ఉండటం చూచి 


క. సవనాదిసిద్ధికాణకై, తవిలి తదీయౌషధీవితతులను ధరణీ 

ధవ! యే నపుడు గ్రసించితి, నవియును నాయందు జీర్ణమయ్యెంగడంకన్‌. త్షఫ్రిడ్ష 
ప్రతి : ధరణీధవ= భూమికి భర్త అయిన ఓ రాజా! ఏను= నేను; సవన +ఆదిసిద్ధి కొజకు+ఐ= యజ్ఞం మొదలయినవి 
సిద్ధించడానిక్రై తవిలి= పూనుకొని; తదీయ+బెషధీవితతులను= ఆ ధాన్య సమూహాలను; అపుడు, గ్రసించితిన్‌= మింగాను; 
కడంకన్‌= ప్రయత్నంతో; అవియును= అవికూడా; నాయందు = నాలో; జీర్ణమయ్యెన్‌= కలిసిపోయాయి. 
తా : ఓ రాజా! యజ్ఞాది సత్యార్యాలకు ఉపయోగపడే ఆ ఓషధులను దొంగలు ఎత్తుక పోకుండా నేను వాటిని మింగాను. 
అవి నాలో జీర్ణమైపోయాయి. 


క. విను వాని నొక యుపాయం, బునం గ్రమ్మజంబడయవచ్చు భూవరచంద్రా! 

విను మది యెటఠింగించెద నీ, కును వత్సలురాల నగుట గురుతరచరితా! శే95 
ప్రతి ;: భూవరచంద్రా= రాజ్రేష్టా!; విను= దయతో వినండి; వానిని= ఆ పంటలను; ఒక ఉపాయంబునన్‌= ఒక 
యుక్తితో; 'క్రమ్మజన్‌= తిరిగి పడయవచ్చు= పొందవచ్చును; నీకును= నీకు; గురుతరచరితా= గొప్పచరిత్రగలవాడా!; 
వత్సలురాలన్‌+అగుటన్‌= వాత్సల్యం పొందిన దానిని గాబట్టి అది+ఎటింగించెదన్‌= దానిని చెబుతాను; వినుము 


తా:ఓ రాజేంద్రా! గొప్ప ప్రవర్తనగల పృథుచక్రవర్తీ! వినుము. మరల ఆ ఓషధులను ఒక ఉపాయంతో పొందవచ్చు. 
నీ వాత్సల్యం పొందినదానిని గాబట్టి నీకాపద్ధతి చెబుతాను. 


విశే ; వత్సలురాలు అనగా సంతానవతి. 
క. అనయము నా కొక వత్సము, ననురూపసుదోహనమ్ము ననురూపక దో 

గ్ధను గల్పింపుమ యట్లయి, నను నీ భూతముల కవనినాయక! దానన్‌. శ96 
ప్రతి : అవనినాయక= భూనాయకా! అనయము= ఎల్లప్పుడు; నాకు+ఒకవత్సమున్‌= నాకొక దూడను; అనురూప= 
తగిన; సుదోహనమ్మున్‌= మంచి పాలచెంబును; అనురూపక= తగినట్టి; దోగ్ధను= పాలుపితికేవానిని; కల్పింపుము+అ= 
సృష్టించవయ్యా; అట్లు+అయినను= అలా అయితే; ఈ భూతములకు= ఈ జీవులకు; దానన్‌= దానివలన... 
తా : రాజా! నీవు తప్పక నాకొక దూడను, చక్కని పాలపాత్రను, పాలుపిదికే వానిని కల్పించుము. అలా అయితే ఈ 
జీవులకు 
క. పరంగ నభీప్పితములు బల, కరములు నగు, నన్నదుగ్ధకలితము లగుభా 

సురకామంబులం బిదికద, నరనాయక చంద్ర! వినుము నా వచనంబుల్‌. త్రి 


చతుర్ధస్కంధము 23/7 


ప్రతి : నరనాయక చంద్ర= రాజులలో శ్రేష్టుడా!; పరంగన్‌= ఒప్పుగా; అభీప్సితములు = కోర్కెలు; బలకరములున్‌+అగు = 
పుప్టినిచ్చేవి; అన్నదుగ్ధకలితములు+అగు = అన్నంతో; పాలతోకూడినవయిన; భాసురకామంబులన్‌= ప్రసిద్ద్ధాలైన కోరికలను; 
పిదికద= పిండుతాను; నా వచనంబుల్‌= నా మాటలు; విను. 


తా :; ప్రభూ! నా మాటలు వినండి. నీవు నాకు తగిన దూడను, పాలుపిదికేవాడిని సమకూరిస్తే ఈ ప్రాణులకు ఇష్టమై 
బలవర్ధకాలై, పాలు, అన్నం రూపంలో ఉండే కోర్కెలను ప్రసాదిస్తాను. నా మాటలు నమ్ము 


చ. మనుజవరేణ్య! యేను విషమస్థలినై యిపు డున్నదాన, నొ 

య్యన జలదాగమోదితపయఃప్రకరంబు తదాగమంబు వో 

యినను దదంబువుల్‌ పుడమి నింకక యంతట నిల్చునట్లుగా 

మనునిభ! నన్ను నిప్పుడు సమస్థలినై పెనుపొందంజేయవే. 498 
ప్రతి : మనుజవరేణ్య= ఓ రాజ్రేష్టా!; ఏను= నేను; ఇపుడు= ఇప్పుడు; విషమస్థలిని+ఐ= ఎగుడు దిగుడు ప్రదేశాలు 
గలదాననై;) ఉన్నదానన్‌= ఉన్నాను; ఒయ్యనన్‌= ఒప్పుగాా జలదాగమ+ఉదిత = మేఘాల రాకవల్ల పుట్టిన; 
పయస్‌+ప్రకరంబు= నీటి ప్రవాహం (క్షీరధారలు); తద్‌+ఆగమంబు= ఆ నీటిరాక; పోయినను= ఆగిపోయినను; 
తద్‌+అంబువులు= ఆ జలాలు; పుడమిన్‌= భూమిపై; ఇంకకన్‌= ఇంకిపోకుండా; అంతట నిల్చునట్లుగా= అంతటా 
నిలిచిఉండేటట్లుగు మనునిభ= మనువుతో సమానుడా!; నన్నున్‌, ఇప్పుడు, సమస్థలిని+ఐ= సమతల ప్రదేశం కలదానినిగా; 
పెనుపొందన్‌+చేయవే= వర్థిల్లునట్లు చేయుము. 
తా : ఓ రాజా! ఇప్పుడు నాది ఎగుడుదిగుడుగా మిట్టపల్లాలుగల ప్రదేశాలు కలిగిన స్థితి. నన్ను నీవు చదునుచేసి సమతల 
ప్రదేశం కలదానినిగా చేస్తే మేఘాలు వర్షించే సమయంలో మాత్రమే జలం లభించడంగాక, వర్షాకాలం తర్వాత కూడ 
ఆ జలాలు ఇంకిపోక నిలబడి ఉందేస్థితి ఏర్పడుతుంది. 


క. అని యి వ్విధముననా భూ, వనితామణి వలుకు మధురవచనంబులు దా 

విని యనురాగము దన మన, మునంగడలుకొనంగ రాజముఖ్యుండంతన్‌. శ్ష99 
ప్రతి : అని, ఈ+విధమునన్‌= ఈ విధంగా; ఆ భూవనితామణి= ఆ భూదేవి; పలుకు= మాట్లాడే, మధురవచనంబులు = 
తియ్యని మాటలు; తా విని= తాను విని; అనురాగము= (ప్రేమ; తన మనమునన్‌= తన మనస్సులో; కదలుకొనంగన్‌= 
నిండగా; అంతన్‌= అంతట; రాజముఖ్యుండు= రాజులలో ముఖ్యుడైన పృథుచక్రవర్తి. 
తా : భూదేవి ఈ విధంగా పలికిన మధుర వాక్యాలను విని తన మనస్సులో అనురాగం పొందిన పృథుచక్రవర్తి 
కర్తవ్యోన్మ్నుఖుడాయెను. 
చ. మనువును దూడంజేసి గరిమన్‌ నిజపాణితలంబు లీల దో 

హనముగంజేసి యందు సకలౌషధులంబిదికెంగ్రమంబునం 

దనరంగందద్విధంబునను దత్పృథువత్సల మైన భూమియం 

దనయము వారువారును బ్రియంబగు కోర్కులు వొంది రున్నతిన్‌. 500 


238 శ్రీమహాభాగవతము 


ప్రతి : మనువును= స్వాయంభువమనువైన మనుమహారాజును; దూడన్‌+చేసి= దూడగా చేసికొని గరిమన్‌= గొప్పగా; 
నిజపాణితలంబు= తన చెేతిపైభాగము; లీలన్‌= విలాసంగా; దోహనముగన్‌+చేసి= చెంబుగా చేసి; అందు, 
సకల+ఓషధులన్‌= సమస్త ధాన్యాలను; క్రమంబునన్‌= వరుసగా పిదికెన్‌= పిండెను;ు తనరంగన్‌= అతిశయిల్లగా; 
తద్‌+విధంబునను= ఆ విధంగా; తద్‌+ప్పథువత్సల+ఐన= ఆ పృథుచక్రవర్తి వాత్సల్యాన్ని పొందినదైన; భూమియందు= 
భూమిపై) అనయము= ఎల్లప్పుడు; వారువారును= అందరు; ఉన్నతిన్‌= గొప్పగా? ప్రియంబగు కోర్ములు= ప్రియమైన 
కోరికలు; పొందిరి= పొందారు. 


తా :; అప్పుడు పృథుచక్రవర్తి మనువును గోవత్సంగాను, తనచేతిని పాత్రగాను చేసి, తాను పిండే వాడుగా భూమినుండి 
సకలమైన ఓషధులను పిదికాడు. ఈ విధంగా పృథుచక్రవర్తి వాత్సల్యం కలిగి గోరూప ధారిణియైన భూమినుండి అందరు 
తమ ఇష్టమైన కోర్కెలను పొందారు. 


సీ బలసి బుషుల్‌ బృహస్పతి వత్సకంబుగా నర్ధించి తమయింద్రియంబులందు 
నంచిత చృందోమయ క్షీరమున దేవతలు సురరాజు వత్సంబు గాంగం 
గనక పాత్రమునందుం దనరు నోజోబల వీర్యామృతంబునై వెలయు పయసు 
దైత్య దానవులు దైత్య శ్రేష్టుండగు గుణశాలిం బ్రహ్లాదు వత్సంబుం జేసి 


తే. ఘన సురాసవరూప దుగ్ధంబు వరుస, నప్సరోజన గంధర్వు లలరి యపుడు 
దనర విశ్వావసును వత్సమునుగం దేసి, పద్మమయ నిర్మితంబైన పాత్రమందు. 501 


ప్రతి : బలసి= ఒకచో కూడి; బుషుల్‌= బుషులు, బృహస్పతి; వత్సకంబుగాన్‌= దూడగా; అర్ధించి= కోరి; 
తమ+ఇంద్రియంబుల+అందున్‌= తమ పంచేంద్రియాలలో; అంచిత= సొగసైన; ఛందస్‌+మయ క్షీరమునన్‌= ఛందస్సులతో 
నిర్మించిన పాలను, దేవతలు; సురరాజు= ఇంద్రుడు; వత్సంబు+కాంగన్‌= దూడకాగా; కనకపాత్రమునందున్‌= బంగారు 
గిన్నెలో; తనరున్‌= ప్రకాశించు; ఓజస్‌+బలవీర్య+అమృతంబును+ఐ= ఓజస్సు, బలము, వీర్యము అనే రూపాలుగల 
అమృతాన్ని వెలయు= ప్రకాశించు; పయసు= పాలు; దైత్యదానవులు= దితికుమారులైన రాక్షసులు; దైత్యవ్రేష్టుడంగు= 
దితి కుమారుల్లో గొప్పవాడైన; గుణశాలిన్‌= సద్దుణ సంపన్నుని; ప్రహ్ల్ణాదు= ప్రహ్లాదుని; వత్సంబున్‌+చేసి= దూడనుచేసి; 
ఘనసుర+ఆసవరూప దుగ్గంబు= గొప్ప కల్లు అనే యజ్ఞరూప క్షీరాన్నిి వరుసన్‌= వరుసగా అప్స్పరస్‌+జన = అప్సరసలు, 
గంధర్వులు; అలరి+అపుడు= అప్పుడు ప్రకాశించి; తనరన్‌= ఒప్పుగా; విశ్వావసును= విశ్వావసువనే వ్యక్తిని; 
వత్సమునుగన్‌+చేసి= దూడనుచేసి; పద్మమయ నిర్మితంబు +ఐన= తమ్మిపువ్వుతో చేయబడిన; పాత్రమందు= పాత్రలో... 
తా :; బుషులంతా ఒకచోట చేరి బృహస్పతిని దూడగా చేసి ఆహ్వానించారు. తమ ఇంద్రియాలనే పాత్రలో ఛందోమయమైన 
క్షీరాన్ని పిండారు. దేవతలు ఇంద్రుని దూడగా బంగారు పాత్రలో ఓజోబల వీర్యామృతమైన క్షీరాన్ని పిండారు. దైత్యదానవులు 
గుణవంతుదైన ప్రహ్లాదుని దూడగా సురాసవమైన క్షీరాన్ని పిండారు. అప్సరసలు, గంధర్వులు, విశ్వావసువును దూడగా 
చేసి పద్మమయమైన పాత్రలో మాధుర్య సౌందర్యాలతో కూడిన గాంధర్వమనే క్షీరాన్ని పిదుకుకొన్నారు. 


వ. మాధుర్య సౌందర్య సహిత గాంధర్వక్షీరంబును బితృదేవతలు సూర్యవత్సకంబుగా నామ పాత్రంబునందుం 
గవ్యంబును దుగ్గంబును, సిద్దులు గపిలవత్సకంబుగా నాకాశపాత్రమందు సంకల్పనా రూపాణిమాది సిద్ధియను 


చతుర్ధస్కంధము 239 


క్షీరంబును, విద్యాధరాదులు తద్వత్సకంబును తత్పాత్రకంబునుగా ఖేచరత్వాదివిద్యా వ్యాపారరూప క్షీరంబును, 
గింపురుషాదులు మయవత్సకంబును నాత్మ పాత్రంబునుంగా సంకల్పమాత్ర ప్రభవంబును నంతర్జానాద్భుతాత్మ 
సంబంధియు నగు మాయయను క్షీరంబును, యక్షరక్షోభూత పిశాచంబులు భూఠేశ వత్సకంబుగాం గపాల 
పాత్రకంబునుగా రుధిరాసవంబను క్షీరంబును, నహిదందశూక సర్పనాగంబులు దక్షకవత్సంబును 
బిలపాత్రంబునుంగా విషరూషక్షీరంబును, బశువులు గోవృషవత్సకంబు నరణ్య పాత్రంబునుంగాం దృణంబును 
క్షీరంబును, [గ్రవ్యాద మృగంబులు మృగేంద్ర వత్సకంబును నాత్మకళేబర పాత్రంబునుంగాం గ్రవ్యంబను దుగ్ధంబును, 
విహంగంబులు సుపర్జవత్సకంబు నిజకాయ పాత్రంబునుంగాం గీటకఫలాదికంబను దుగ్ధంబును, వనస్పతులు 
వటవత్సకంబుగా భిన్నరోహరూప పయస్సును, గిరులు హిమవద్వత్సకంబును నిజసాను పాత్రకంబునుంగా 
నానాధాతువులను దుగ్ధంబునుంగా నవ్విధంబున సమస్తచరాచర వర్గంబు స్వముఖ్యవత్సకంబును 
స్వస్వపాత్రకంబునుంగా భిన్నరూపంబులైన క్షీరంబులం బిదికె నని చెప్పి మజియును. 502 


ప్రతి: పితృదేవతలు, సూర్యవత్సకంబుగాన్‌= సూర్యుని దూడగా చేసి; మాధుర్య సౌందర్వసహిత= తీయదనం, అందం 
కలిసిన; గాంధర్వక్షీరంబును= సంగీతమనుపాలను; ఆమపాత్రంబునందున్‌= ఇనుప పాత్రలో; కవ్యంబు+అను దుగ్ధంబును= 
కవ్యమను పాలను- సిద్ధులున్‌; కపిలవత్సకంబు+కాన్‌= కపిలవర్జమైన దూడ కలిగి; ఆకాశ పాత్రమందు= ఆకాశమనే 
పాత్రలో; సంకల్పనారూప= సంకల్పమనే రూపంచెందిన; అణిమ+ఆదిసిద్ధియను= అణిమ మొదలైన సిద్ధిఅనే; క్షీరంబును= 
పాలను; విద్యాధరాదులు = విద్యాధరులు మొదలైనవారు; తద్‌ +వత్సకంబును= అదే దూడగాగలది; తద్‌+పాత్రకంబును + 
కాన్‌ అదే పాత్రగాగలదిగా (ఆకాశమే) ఖేచరత్వ+ఆది= ఆకాశంలో సంచరించేవారు మొదలైనవారు; వ్యాపారరూక్షీరంబును = 
క్రియారూపమైన పాలను; కింపురుషాదులు= కింపురుషులు మొదలైనవారు; మయవత్సకంబును= మయుడు దూడగా; 
ఆత్మపాత్రంబునున్‌+కాన్‌= తానే పాత్రముగాగలది, (దేహస్వరూపమైన పాత్ర) సంకల్పమాత్ర ప్రభవంబును= తలచినదే 
తదవుగా జన్మించి; అంతర్జాన = మాయమగు; అద్భుత +ఆత్మసంబంధియును +అగు = ఆశ్చర్యకరమైన ఆత్మకు చెందిన; 
మాయ +అనుక్షీరంబును= మాయ అనే పాలను; యక్షరక్షస్‌+భూతపిశాచంబులు= యక్షులు, రాక్షసులు, భూతాలు, 
పిశాచాలు భూత+ఈశ వత్సకంబు+కాన్‌= భూతాలకధిపతియైన కుబేరుడు దూడగా; కపాలపాత్రకంబును+కాన్‌ = 
పుర్రె పాత్రగా చేసుకొని; రుధిర +ఆసవంబు +అనుక్షీరంబునున్‌= రక్తమనేకల్లు పాలుగా అహి దందశూక సర్ప నాగంబులు= 
అహి, దందశూకసర్పఅనే పాములు; తక్షకవత్సంబును= తక్షకుడు దూడగా; బిలపాత్రంబునున్‌+కాన్‌= బిలమే పాత్రగాగలదిగా; 
విషరూపక్షీరంబును= విషమురూపంలో పాలను; పశువులు, గోవృషవత్సకంబు = గిత్తను దూడగా గలది; 
అరణ్యపాత్రంబునున్‌+కాన్‌= అడవిని పాత్రగా తృణంబు+అను క్షీరంబును= గడ్డిఅనేపాలను; 'క్రవ్య+ఆదిమృగంబులు = 
మాంసాదులు భుజించే జంతువులు; మృగ+ఇంద్ర వత్సకంబును= సింహము దూడగా; ఆత్మకళేబరపాత్రంబున్‌+కాన్‌ = 
తమ శరీరమే పాత్రగా గలదిగా; కీటకఫలాదికంబు+అను దుగ్ధంబును= పురుగులు; చెట్లఫలాలు మొదలయినవి పాలుగా; 
వనస్పతులు= ఒక జాతి చెట్లు (రావి, మర్రి అత్తి జాతులు) వటవత్సకంబు+కాన్‌= మర్రిచెట్టు దూడగా కలదిగా; 
భిన్నరోహరూపపయస్సును = భూమిపై సందుజేసుకొని మొలిచే మహారూపాలు ధరించినపాలు; గిరులు= కొండలు; 
హిమవత్‌+వత్సకంబును= హిమవంతుడే దూడగా గలది; నిజసాను పాత్రకంబునున్‌+కాన్‌= తన కొండ చరియలే 
పాత్రగా నానాధాతువులను= పలువిధాలైన కొండరాతిపొడలు; దుగ్ధంబునున్‌+కాన్‌= పాలుగా? ఆవిధంబున= ఆ 


240 శ్రీమహాభాగవతము 


విధంగా; సమస్తచర +అచరవర్గంబు = కదిలేవి, కదలని అయిన సకల జీవరాశులగుంపులు; స్వముఖ్యవత్సకంబును= 
తమ జాతిలో ముఖ్యమైన జీవిని; స్వస్వపాత్రకంబునున్‌+కాన్‌= తమతమ పాత్రలు గలవిగా; భిన్నరూపంబులు+ఐన = 
అనేకరకాలైన; క్షీరంబులన్‌= పాలను; పిదికెను +అని చెప్పి= పిండెనని చెప్పి మజియును. 


తా : బుషులు బృహస్పతిని దూడగా చేసుకొని ఇంద్రియాలనే పాత్రలో వేదమయమైన క్షీరాన్ని పిదుకుతున్నారు. అలానే 
దేవతలు ఇంద్రుడు దూడగా బంగారు పాత్రలో ఓజోబల వీర్యామృతమయమైన క్షీరాన్ని, దైత్యదానవులు గుణవంతుడైన 
ప్రహ్లాదుడు దూడగా, ఇనుప పాత్రలో సురాసమయవమైన క్షీరాన్ని అప్సరసలు, గంధర్వులు, విశ్వావసువు దూడగా 
పద్మమయమైన పాత్రలో మాధుర్య సౌందర్యాలతో గూడిన గాంధర్వమనే క్షీరాన్ని పిదుకుకొన్నారు. పితృదేవతలు సూర్యుడు 
దూడగా ఆమపాత్రంలో కవ్యమనే క్షీరాన్ని సిద్దులు కపిలుడు దూడగా ఆకాశపాత్రలో సంకల్పనారూపమైన 'అణిమాదిసిద్ధి 
అనే క్షీరాన్ని విద్యాధరులు మొదలైనవారు కపిలుడు దూడగా, ఆకాశపాత్రంలో ఖేచరత్వాది విద్యామయమైన క్షీరాన్నిి 
కింపురుషాదులు మయుడు దూడగా ఆత్మపాత్రంలో సంకల్పమాత్ర ప్రభావం, అంతర్జాన రూపం, అద్భుతాత్మకం అయిన 
“'మాయి అనే క్షీరాన్ని యక్షరక్షోభూత పిశాచాలు రుద్రుడు దూడగా, కపాలపాత్రలో రుధిర స్వరూపమైన క్షీరాన్ని అహి 
దందశూక సర్పనాగాలు తక్షకుడు దూడగా, బిలపాత్రలో విషరూపమైన క్షీరాన్ని పశువులు ఆబోతు దూడగా అరణ్యపాత్రలో 
తృణమనే క్షీరాన్ని క్రూరమృగాలు సింహం దూడగా స్వకళేబరపాత్రలో మాంసం అనే క్షిరాన్ని పక్షులు గరుత్మంతుడు 
దూడగా స్వదేహపాత్రలో కీటకాలు, ఫలాదులు అనే క్షీరాన్ని పిదుకుకొన్నారు. ఈ విధంగా సమస్త చరాచర ప్రపంచం 
తమలో శ్రేష్టులు దూడలుగా, తమకు తగిన పాత్రలలో తమకు తగిన క్షీరాలను భూమినుండి పిండుకున్నారు. మరియు 


క. క్రమమున నిటు పృథ్వాదులు, దమతమ కామితము లనంగందగు భిన్నక్షీ 

రము దోహనవత్సక ఖే దమునం దగంబిదికి, రంత ధరణీధవుందున్‌. 503 
ప్రతి : పృథు+ఆదులు= పృథుచక్రవర్తి మొదలైనవారు; ఇటు= ఈ విధంగా; క్రమమునన్‌= వరుసగా? తమతమ 
కామితములనంగన్‌+తగు= వారి వారికోర్మెలనదగిన; భిన్నక్షీరము= రకరకాల పాలు; దోహన= చెంబులు; వత్సక 
భేదమునన్‌= వేరువేరుదూడలతో; తగన్‌+పిదికిరి= బాగా పిదికిరిి ధరణీధవుండున్‌= రాజు; అంత 


తా : ఈ ప్రకారం క్రమక్రమంగా పృథువు మొదలైనవారు వేరువేరు వత్సాలను, పాత్రలను కల్పించుకొని తమతమ 
కోర్కెలనే వేరువేరు క్షీరాలను పితుకుకున్నారు. 


తే. సముచితానందమును బొంది సర్వకామ, దుఘ యనందగు భూమిని దుహిత గాంగం 
గోరి కైకొని నిజధనుఃకోటిచేత, భూరిగిరికూటములం జూర్జములుగంజేసి. 504 


ప్రతి ;: సముచిత+ఆనందమును= తగిన ఆనందాన్ని పొంది, సర్వకామదుఘ = అన్నికోర్మెలను పిదికేటటువంటిది; 
అనన్‌+తగు భూమిని= అనుటకు తగిన భూమాతను; దుహిత+కాంగన్‌= కూతురుగా; కోరికైకొని= కోరి తీసుకొని; 
నిజధనుస్‌ +కోటిచేతన్‌= తన ధనుస్సు కొప్పుతో; భూరిగిరి కూటములన్‌= పెద్దపెద్ద పర్వత సముదాయాలను; 
చూర్ణములుగన్‌ +చేసి= పిండిపిండిచేసి... 


తా ; అప్పుడు పృథుచక్రవర్తి ఎంతో సంతోషించి అన్ని కోర్కెలను తీర్చ భూమాతను పుత్రికగా స్వీకరించాడు. తన వింటి 
కొప్పుతో పెద్దపెద్ద పర్వత శిఖరాలను పొడిపొడి చేశాడు. బుగ్వేదంలో “భూమతియే 'కామదుఘా” అని ప్రశంసింపబడింది. 


చతుర్ధస్కంధము 241 


తే. చండదోర్దండలీల భూమండలంబు, సమతలంబుగం జేసి శశ్వత్ర్రసిద్ధి 
నొంది య వ్విభుండీ లోకమందు నెల్ల, బ్రజకుందండ్రియు జీవనప్రదుండు నగుచు. 505 


ప్రతి : చందదోస్‌+దందడలీల = భయంకరమైన భుజ దండముల విలాసాలతో; భూమండలంబు= భూమినంతటిని; 
సమతలంబుగన్‌+చేసి= చదునుచేసి; శశ్వత్‌+ప్రసిద్ధిన్‌= శాశ్వతకీర్తిని; ఒంది= పొంది; ఆ+విభుండు= ఆ ప్రభువు; 
ఈ లోకము+అందున్‌= ఈ ప్రపంచంలోని; ఎల్లన్‌= సమస్త ప్రజకున్‌= ప్రజలకు; తండ్రియు, జీవనప్రదుండును +అగుచున్‌= 
బ్రతుకు తెరువు ప్రసాదించినవాడై... 

తా ; భయంకరమైన తన బాహుబలంతో భూమండలాన్ని చదునుచేసి ఆ పృథుచక్రవర్తి శాశ్వత కీర్తిని పొందాడు. తన 
ప్రజలకు తాను తండ్రివలె, జీవన ప్రదాతవలె వ్యవహరించాడు. 


తే. అక్కడక్కడం బూర్వంబునందు లేని, గ్రామపట్టణదుర్గఖర్వటపుళింద 

ఖేటశబరాలయ(వ్రజవాట ఘోష, వివిధనిలయము లర్థింగావించె నంత. 506 
ప్రతి : అక్కడ +అక్కడన్‌= అక్కడక్కడా; పూర్వంబునందులేని= అంతకుముందు లేనటువంటి; (గ్రామపట్టణ= గ్రామాలు, 
పట్టణాలు; దుర్గ= కోటలు; ఖర్వట= కొండ పక్కన పల్లెలు; పుళింద +ఖేట +శబర +ఆలయ= బోయలు చెంచుల పల్లెలు, 
వ్రజవాటఘోష= పసుల కాపరుల వాటికలు, గోశాలలు; వివిధనిలయములు= అనేక నివాసాలు; అర్ధిన్‌+కావించెన్‌= 
కోర్కెతో కల్పించాడు. అంతన్‌= అప్పుడు. 
తా: క్రమంగా అక్కడక్కడ పూర్వం లేని జనపదాలు, పట్టణాలు, దుర్గాలు, కొండ పల్లెలు, చెంచుపల్లెలు, బోయపల్లెలు, 
గొల్లపల్లెలు కల్పించాడు. అనేకరకాలైన నివాసన్థానాలు కల్పించాడు. 
క. వారును భయవిరహితులై, బోరనం దత్తన్నివాసముల యందు సుఖ 

శ్రీరుచి నొప్పుచు నుండిరి, వారక యా పృథుని ంబొగడ వశమె ధరిత్రిన్‌? 507 
ప్రతి : వారును= ఆ ప్రజలు కూడ; భయవిరహితులు +ఐ= భయములేనివారై, బోరనన్‌= వెంటనే, తద్‌+నివాసముల+ 
అందున్‌= ఆ ఇండ్లల్లో వారక= ఎల్లప్పుడు; సుఖశ్రీరుచిన్‌+ఒప్పుచున్‌= సుఖసంపదలతో ప్రకాశిస్తూ ఉండిరి, ఆ పృథునిన్‌= 
ఆ పృథుచక్రవర్తిని, ధరిత్రిన్‌= భూమిప్రై, పొగడవశము+ఎ= ప్రశంసించ తరమా! 
తా :; ప్రజలు భయము లేకుండా ఆయా నివాసాలలో ఎల్లప్పుడు సుఖసంపదలతో తులతూగుతూ బ్రతుకుతున్నారు. 
అలాంటి పృథుచక్రవర్తిని కీర్తించటం ఎవరికీ శక్యం కాదు. 


సీ, అని చెప్పి మునినాథుండైన మైత్రేయుం డవ్విదురున కిట్లను వేద్మతోడ 
ననఘాత్మ! రాజర్ని మయమైన వైన్యుండశ్వమేధశతంబు సన్మేధతోడం 
గావింతు నని దీక్ష గైకొని వ్రతనిష్టం దివిరి బ్రహ్మావర్తదేశమందు 
నలరు మనుక్షేత్ర మందు సరస్వతీ నది పొంతందా మహాోన్నతి నొనర్చు 


తే. సవనకర్మక్రియకు నతిశయవిశేషఫలము గలిగెడి నని బుద్ధిందలంచి యచట, 
వరుసంగావించు నతిశయాధ్వర మహోత్స, వము సహింపక యుండె న య్యమరవిభుండు. 508 


242 శ్రీమహాభాగవతము 


ప్రతి : అని చెప్పి; మునినాథుడు+ఐన= ముని నాయకుదైన; మైత్రేయుండు= మైత్రేయ మహర్షి ఆ+విదురునకున్‌= 
ఆ విదురునితో; వేద్మతోడన్‌= సంతోషముతో; ఇట్లు+అనున్‌= ఇలా చెప్పాడు) అనఘ+ఆత్మ= పుణ్యాత్నా! రాజ+బుషి+అయిన = 
రాజులతో తపస్వివంటివాడైన; వైన్యుండదు= వేనుని కుమారుడైన పృథువు; అశ్వమేధ శతంబు= నూరు అశ్వమేధ యాగాలను; 
సత్‌+మేధతోడన్‌= సద్బుద్ధితో; కావింతును+అని= చేస్తానని; దీక్షన్‌+కైకొని= ప్రతిజ్ఞ బూని; వ్రతనిష్టన్‌+తివిరి= 
నియపూర్వకమైన వ్రతాన్ని పూని; బ్రహ్మావర్తదేశము+అందున్‌= ('బ్రవ్మావర్త దేశంలో; అలరు, మను క్షేత్రము+అందు= 
ప్రకాశించే మనుభూమిలో; సరస్వతీనది పొంతన్‌= సరస్వతీనది దగ్గర; తాన్‌= తాను; మహా+ఉన్నతిన్‌+ఒనర్చు= 
గొప్పగాచేయు; సవనకర్మక్రియకున్‌= యజ్ఞమనే కర్మకాండకు; అతిశయ విశేషఫలము కలిగెడిన్‌+అని= అధికమైన 
గొప్పఫలితం కలుగుతుందని; తలంచి= భావించి; అచట = అక్కడ; వరుసన్‌+కావించు= వరుసగా చేయు; అతిశయ + 
అధ్వరమహా+ఉత్సవము= అధికమైన యాగమహోత్సవము; సహింపక= ఓర్వలేక; ఆ+అమరవిభుండు= ఆ దేవతల 
ప్రభువు ఇంద్రుడు; ఉందెన్‌= ఉండినాడు. 


తా : మైత్రేయుడిలా వివరించి, ఇంకా విదురునితో ఇలా అన్నాడు. రాజర్నియైన పృథుచక్రవర్తి సత్సంకల్పంతో నూరు 
అశ్వమేధయాగాలను చేస్తానని దీక్షబూనాడు. బ్రహ్మావర్తదేశంలోని మనుక్షేత్రంలో సరస్వతీ నదీతీరంలో అతడు గొప్పగా 
చేయబోయే యజ్ఞఫలితం మహత్తరంగా ఉంటుందని భావించి ఇంద్రుడు సహింపలేక పోయాడు. 


సరస్వతి, దృషద్వతి అనే రెండు నదుల నడిమి ప్రదేశాన్నే “బ్రహ్మావర్తూమంటారని మనుస్మృతి. (బ2-17/7) 


3 పృథుచక్రవర్తియశ్వమేధంబు సేయునెడ నింద్రుం డశ్వము నపహరించుట * 


బ్ర 


అట్టి యధ్వరకర్మమందు సాక్షాదృగవంతుండు హరి రమేశ్వరుండు లోక 
గురుండును సర్వాత్మకుండును విభుండును నీరజభవభవాన్వితుండు లోక 
పాలకనిఖిలసుపర్వానుగుండును యజ్ఞాంగుండభఖీలాధ్వరాదివిభుండు 
గంధర్వమునిసిద్ధగణ సాధ్యవిద్యాధరాప్సరో దైత్య గుహ్యాళి దాన 


తే. వాది జేగీయమానుం డత్యలఘుయశుండు, ప్రకటనందసునందాదిపార్షదుండు 
కపిలనారదసనకాదికప్రముఖ్య, మహితయోగీంద్రసంస్తూోయమానుందజుండు. 509 


ప్రతి: అట్టి +అధ్వరకర్మము +అందున్‌ = ఆ యజ్ఞకర్మం చేసేటప్పుడు; సాక్షాత్‌+భగవంతుందడు= ఆ భగవంతుడే; హరి= 
విష్ణుమూర్తి రమా+ఈశ్వరుండు = లక్ష్మీదేవిభర్త; లోకగురుండును= లోకానికి అధినాయకుడును; సర్వ+ఆత్మకుండును = 
అన్నింటా వ్యాపించినవాడును; విభుండును= ప్రభువును; నీరజభవభవాన్వితుండు = బ్రహ్మతో, శివునితో కూడినవాడు; 
లోకపాలక నిఖీలసుపర్వ+అనుగుండు = లోకాలను పాలించేవారైన, సమస్త దేవతలను అనుసరించువారుగాకలవాడు; 
యజ్ఞ+అంగుండు= యజ్ఞమే దేహంగా కలవాడు; అభఖీల+అధ్వర+ఆదివిభుండు = సమస్తయజ్ఞాలకు మొట్టమొదటి ప్రభువు; 
గంధర్వ= గంధర్వులు; ముని= మునులు; సిద్దగణ= సిద్ధుల సముదాయం; సాధ్య= సాధ్యులు; విద్యాధర= విద్యాధరులు; 
అప్సరస్‌= అప్సరసలు; దైత్య= రాక్షసులు; గుహ్య+ఆళి= యక్షులసముదాయం; దానవ +ఆది= రాక్షసులు మొదలైనవారిచే; 
జేగీయమానుండు= కీర్తింపబడేవాడు; అతి+అలఘుయశుండు= చాల గొప్పకీర్తిగలవాడు; ప్రకట= ప్రస్ఫుటమైన; 
నందసునంద+ఆది= నందుడు, సునందుడు మొదలైనవారు; పార్షదుండు= సహచరులుగాగలవాడు; కపిల, నారద, 


చతుర్ధస్కంధము 243 


సనకాదిక= కపిలుడు, నారదుడు, సనకుడు మొదలైన; ప్రముఖ్య= మిక్షిలి ముఖ్యులు; మహిత= గొప్పవారు అయిన; 
యోగి+ఇంద్ర= యోగి శ్రేష్టులచే; సంస్తూోయమానుండు = చక్కగా స్తుతింపబదేవాడు; అజుండు= పుట్టుకలేనివాడు. 


తా : పృథుచక్రవర్తి చేస్తున్న అట్టి యజ్ఞానికి సాక్షాత్తూ భగవంతుడు, హరి, లక్ష్మీవల్లభుడు, విశ్వగురుడు, విశ్వాత్మకుడు, 
విశ్వవిభుడు, బ్రహ్మశివులతో కూడినవాడు, లోకాలను పాలించే సమస్తదేవతలచే అనుసరింపబదేవాడు, యజ్ఞస్వరూపుడు, 
అన్ని యజ్ఞాలకు మొదటి ప్రభువు అయిన విష్ణుదేవుడు - గంధర్వులు, మునులు, సిద్దులు, సాధ్యులు, విద్యాధరులు, 
అప్సరసలు, దైత్యులు, యక్షులు, దానవులు మొదలైనవారు కీర్తిస్తుండగా, గొప్పక్తీర్తిగలవాదై నందసునందాదులు సహచరులుగా 
కపిలనారద సనకాది ప్రముఖయోగీంద్రులచే స్తుతింపబడుతూ ్రత్యక్షమైనాడు. 


వ. మజథియుం బరమ భాగవత సేవితుండును నారాయణాంశ ప్రభవుండును నైన పృథు చక్రవర్తికి 
భూమి హవిరాదిదోద్రియయ్యును సర్వకామదుఘయభై సమస్త పదార్థ్ధంబులం బిదుకుచుందడె, మజియుం 
దరువులు ఘనతరాకారంబులు గలిగి మకరంద(స్రావు లగుచు నిక్షుద్రాక్షాది రసంబులును దధిక్షీరాజ్య తక్ర 
పానకాదికంబులును వర్షింప నవి యెల్ల నదులు వహించె, సముద్రంబులు హీరాది రత్న విశేషంబుల 
నీనుచుందెం, బర్వతంబులు భక్ష్యృభోజ్యలేహ్య చోష్యంబు లను చతుర్విధాన్నంబులం గురియుచుందె, లోకపాల 
సమేతులైన సకలజనంబులు నుపాయనంబులు దెచ్చి యిచ్చుచుండి, రట్టి పరిపూర్ణ విభవాభిరాముందై 
యధోక్షజ సేవాపరాయణుండగు పృథు చక్రవర్తి యేకోన శతాశ్వమేధంబులు సన్మేధంబునం గావించి 
నూజవయాగంబు నందు యజ్ఞపతి యైన పుండరీకాక్షుని యజబించుచుండం దదీయ పరమోత్సవంబు 
సహింపంజాలక. 510 


ప్రతి ;: మజియున్‌= ఇంకా? పరమభాగవత సేవితుండును= మిక్షిలి భగవద్భక్తిగలవారిచే కొలువబడినవాడును; 
నారాయణ +అంశ ప్రభవుండును = విష్ణుని అంశతో పుట్టినవాడును; ఐన, పృథుచక్రవర్తికి, భూమి= భూమాత; హవిస్‌+ఆది= 
హవిస్సు మొదలైనవి; దోగ్టి= పిండనిచ్చునది; అయ్యును, సర్వకామదుఘ+ఐ= అన్ని కోర్కెలు పిదుక నిచ్చేదియై; సమస్త 
పదార్థంబులన్‌= అన్ని వస్తువులను; పిదుకుచు+ఉండెన్‌= పితుకుచూ ఉండెను) మజియున్‌, తరువులు= చెట్టు; 
ఘనతర+ఆకారంబులు+కలిగి= పెద్దరూపాలను కలిగి మకరంద (్రావులు +అగుచున్‌= తేనెలు ్రవించేవి అయి; 
ఇక్షుద్రాక్షా+ఆదిరసంబులును= చెరకు, ద్రాక్ష మొదలైన రాసాలును; దధి= పెరుగు; క్షీర= పాలు, ఆజ్య= నేయి, తక్ర= 
మజ్జిగ, పానక+ఆదికంబులును = పానకం మొదలైనవి; వర్షింపన్‌= కురియింపగ్గా? అవి ఎల్ల= వాటినన్నింటిని; నదులు 
వహించెన్‌= నదులు భరించాయి; సముద్రంబులు= సముద్రాలు; హీర+ఆది= మణులు మొదలైన; రత్నవిశేషంబులన్‌= 
రత్న విశేషాలను; ఈనుచుందెన్‌= కలిగించుచుందెను; పర్వతంబులు= కొండలు, భక్ష్య, భోజ్య, లేహ్య; చోపష్యంబులను 
చతుస్‌+విధ+అన్నంబులను= నాలుగు రకాల తినే పదార్దాలను; కురియుచుందెన్‌= కురిపించుచుండెను; లోకపాల 
సమేతులు+ఐన= లోకపాలకులతో కూడినవారై; సకలజనంబులు= సమస్త ప్రజలు; ఉపాయనంబులు= కానుకలు, 
తెచ్చియిచ్చుచుండిరి; అట్టి= ఆ విధంగా; పరిపూర్ణ = సంపూర్ణమైన; విభవ +అభిరాముందు +ఐ = వైభవాలతో ఒప్పువాదై; 
అధోక్షజ= విష్ణుని; సేవాపరాయణుండు +అగు = కొలిచే తత్పరతగలవాడైన, పృథుచక్రవర్తి ఏక+ఊనశత= ఒకటి తక్కువ 
నూరు; అశ్వమేధంబులు= అశ్వమేధయాగాలు; సత్‌+మేధంబునన్‌= మంచి బుద్ధితో; కావించి= పూర్తిచేసి; నూజవ 


244 శ్రీమహాభాగవతము 


యాగంబునందు = నూరవయాగంలో; యజ్ఞపతి+ఐన = యజ్ఞాధిపతియైన; పుందడరీకాక్షునిన్‌= విష్ణుని; యజించుచుందన్‌= 
పూజించుచుండగా; తదీయ= ఆ; పరమ+ఉత్సవంబు= గొప్ప సంరంభమును; సహింపన్‌+చాలక = (చూచి) ఓర్చుకోలేక... 
తా ; పరమభాగవతులచే సేవింపబదేవాడు, నారాయణాంశతో పుట్టినవాడు అయిన పృథుచక్రవర్తికి భూదేవి హవిస్సులు 
పిండియిస్తూ కోరినకోర్మెలను, సమస్త పదార్థాలను అందించేది. వృక్షాలు పెద్దగా పెరిగి పూలనుండి తేనెలు వర్షించాయి. 
చెరకు, ద్రాక్షజాతులు రసాలిచ్చాయి. పెరుగు, పాలు, నేయి, మజ్జిగ, పానకం మొదలైనవాటిని వర్షింపగా అవి నదులయ్యాయి. 
సముద్రాలు వజ్రాలను, రత్నజాతులను కల్పించాయి. పర్వతాలు నాలుగువిధాలైన ఆహారాలు కల్పించాయి. లోకపాలకులతో 
కలిసిమెలిసి సమస్తజనులు కానుకలు తెచ్చియిచ్చారు. ఇలా పరిపూర్ణవైభవంతో వెలుగొందుతూ అధోక్షజునిసేవయే దీక్షగా 
ధరించిన పృథుచక్రవర్తి తొంబైతొమ్మిది అశ్వమేధాలు చేశాడు. నూరవయాగంతో యజ్ఞాధిదెవతయైన విష్ణుని అర్చించదానికి 
సంకల్పించాడు, దానిని చూచి ఓర్చుకోలేక 


క. అమరేంద్రుండు ఘనరోషా, ద్గముండై పాషండ వేషకలిత తిరో భా 

వమునం దన్మఖపశువుం, ([గ్రమ మేది హరించి చనియె గగనంబునకున్‌. ర5్‌11 
ప్రతి : అమర+ఇంద్రుండు= దేవతల ప్రభువు దేవేంద్రుడు; ఘనరోష+ఉద్దముండు+ఐ= అధిక కోపాన్ని పెళ్ళగ్రక్కినవాడ్రై; 
పాషండవేషకలిత= వేదబాహ్యుని వేషంతోకూడిన; తిరస్‌+భావమునన్‌= మాయారూపంతో; తద్‌+మఖపశువున్‌= ఆ 
యజ్ఞాశ్వాన్ని క్రమము+ఏది= సరియైన మార్గాన్ని వదలి - అక్రమంగా; హరించి= దొంగిలించి; గగనంబునకున్‌= 
ఆకాశానికి; చనియెన్‌= వెళ్లెను. 


తా : దేవేంద్రుడు మిక్షిలి కోపంతో పాషందుని వేషంలో మాయారూపం ధరించి వచ్చి యజ్ఞాశ్వాన్ని హరించి ఆకాశానికి 
వెళ్లాడు. (చూడు ; చతుర్ధస్మంధం ఆ పద్యం 464) 
వ. అట్లు సనునప్పుడు. 512 
ప్రతి : అట్లు+చనునపుడు= అలా వెళుతుండగా. 
తా :; అలా వెళుతుందగా 
క. అనఘుందడగు నటత్రి మహా, మునిచోదితుండగుచుంబృథుని పుత్రుండు బాణా 
సనతూణీరధరుందై, యనిమిషపతి వెనుకంజనియె నతిదర్పమునన్‌. ర్‌18 


ప్రతి : అనఘుండు+అగు= పాపరహితుడైన; అత్రిమహాముని చోదితుండు +అగుచున్‌= అత్రిమహర్నిచే ప్రరేపితుడై; 
పృథునిపుత్రుండు = పృథుని కుమారుడు; బాణ+ఆసన= వింటిని; తూణీర= అమ్ములను; ధరుండు+ఐ= తాల్చినవాదై; 
అతిదర్పమునన్‌= మిక్కిలి పరాక్రమంతో; అనిమిషపతి= దేవేంద్రుని; వెనుకన్‌+చనియెన్‌= వెంట వెళ్లాడు. 


తా; పుణ్యాత్ముడైన పృథుని కుమారుడు అత్రిమహర్నిచే ప్రరేపితుడై వింటిని, బాణాలను ధరించి మిక్కిలి దర్పంతో 
దేవేంద్రుని వెంబడించి వెళ్లాడు. 


వ. అట్లు సని చని ముందట. ర్‌కే4 
ప్రతి : అట్లు= అలా, చని+చని= వెళ్ళి వెళ్ళి, ముందట= ముందర... 


చతుర్ధస్కంధము 245 


తా: అలా వెళ్ళి ముందర 


స్ప యజ్ఞసాధనపశుహరణుని వధియించు ధర్మంబునందు నధర్మమనెడి 
బుద్ధింబుట్టంగంజేయ భూరి మాయావేషధారియై యరుగు సుత్రాముంగదిసి 
నిలు నిలు మని యార్చి నిజగుణధ్వని సేసి ఘనజటాభస్మాస్థికలిత మయిన 
మూర్తింగనుంగొని మూర్తీభవించిన ధర్మంబ కా బుద్ధిందలంచి యమర 


తే. నాయకునిమీంద సాయక మేయంజాల, కున్నంగనుంగొని యత్రి విద్వన్నుతుండు 
వైన్యజున కనె వాసవువలను సూపి, మనములోపల రోషంబు మల్లడింప. ర్‌1ేర్‌ 


ప్రతి : యజ్ఞసాధన పశుహరణుని= యాగాని కుపయోగించే గుర్రాన్ని దొంగిలించినవానిన్సి వధియించు ధర్మంబునందున్‌= 
చంపెడి రీతిలో; అధర్మము +అనెడ్డి, బుద్ధిన్‌= మంచిది కాదనే సంకల్పాన్ని పుట్టంగన్‌+చేయన్‌= కలిగించేలా; భూరి 
మాయా వేషధారి+ఐ= గొప్పమోసకారి వేషంతో; అరుగు= వెళ్లు; సుత్రామున్‌+కదిసి= ఇంద్రుని దగ్గరగా వెళ్లి; 
నిలునిలుము+అని, ఆర్చి= నిలబడు అని గొంతెత్తి పిలిచి; నిజగుణధ్వనిన్‌ +చేసి= తన ధనుష్టంకారంచేసి; ఘనజటా= 
గొప్పజడలు; భస్మ+అస్టి, కలితము+అయిన= బూడిద, ఎముకలు వీటితో కూడిన; మూర్తిన్‌+కనుంగొని= రూపాన్నిచూచి; 
మూర్తీభవించిన = రూపుదాల్చిన; ధర్మంబు -+అ, కాన్‌= ధర్మంగా; బుద్దిన్‌+తలంచి= మనస్సులో ఊహించి; అమరనాయకుని 
మీందన్‌= ఇంద్రునిప్రై; సాయకము+ఏవయన్‌ +చాలక +ఉన్నన్‌= బాణం వేయలేకపోగా; కనుంగొని= చూచి; విద్వత్‌+ 
నుతుండు= పండితులచే పొగడబడినవాదైన; అత్రి, వాసవు వలను= ఇంద్రుని దిక్కు చూపి; మనములోపలన్‌= మనస్సులో; 
రోషంబు= కోపం; మల్లడింప= అధికంకాగా; వైన్యజునకు = వేనవంశజునకు; అనెన్‌= అన్నాడు; 
తా: ఈ విధంగా పృథుకుమారుడు యజ్ఞాశ్వాన్ని హరించిన ఇంద్రుని చంపడం ధర్మంగా భావించాడు. ఇంద్రుడు 
మాయారూప వేషధారియై అది అధర్మం అనిపించేలా చేశాడు. పృథుని పుత్రుడు ఇంద్రుని నిలునిలుమనివారించి వింటినారి 
శబ్దం చేశాడు. ఎదురుగా జడలు, భస్మము, ఎముకలు ధరించిన మూర్తి నిలబడ్డాడు. అతనిని ధర్మమూర్తిగా భావించి 
పృథుకుమారుడు బాణం వేయలేకపోయాడు. ఇంద్రుని చూపిస్తూ అత్రిమహర్షి రోషాతిశయంతో పృథుపుత్రునితో ఇలా 
అన్నాడు. 
క. విను మితండు యజ్ఞహంతయు, ననిమిషనికరాధముండు నగు నింద్రుండు గా 

వున నితని జయింపుము నీ, వని ముమ్మా జుచ్చరింప నవ్వైన్యజుండున్‌. ర5్‌16 
ప్రతి : వినుము, ఇతండు, యజ్ఞహంతయు= యజ్ఞాన్ని చెడగొట్టినవాడు; అనిమిషనికర= దేవతా సముదాయంలో; 
అధముందు = నీచుడు; అగు+ఇంద్రుండు+కావునన్‌= అయిన ఇంద్రుడుగాబట్టి, ఇతని జయింపుము= ఈయన్ను ఓడించు; 
నీవు+అని= నీవని; ముమ్మారు= మూడు మూడుసార్లు: ఉచ్చరింపన్‌= చెప్పగా; ఆ+వైన్యజుండున్‌= ఆ వేనుని వంశంవాడు. 
తా : యజ్ఞాన్ని చెడగొట్టినవాడు, దేవతలలో అధముడు అయిన ఇంద్రుడితడు. కావున, నీవు ఇతని జయించుమని అత్రి 
వేనవంశజునితో మూడుమార్లు చెప్పాడు. అంతట, వేనుని వంశస్థుడు 


మ. వినువీధింజను దేవవల్లభునిపై వీరుండు (గోధాంతరం 
గ నిరూఢథిన్‌ మృగరాట్కిశోరము మహాగంధద్విపేంద్రంబు మీం 


246 శ్రీమహాభాగవతము 


దను లంఘించువిధంబునంబడిన నాతండశ్వచౌర్యైక సా 

ధనరూపంబుందదశ్వమున్‌ విడిచి యంతర్జ్థానముంబొందినన్‌. ర్‌క్షే/ 
ప్రతి : విను వీథిన్‌+చను= ఆకాశమార్గంలో వెళ్లే) దేవవల్లభునిపైన్‌= ఇంద్రునిమీద; వీరుండు= పరాక్రమశాలి అయిన 
పృథుకుమారుడు; కోధ+అంతరంగనిరూఢిన్‌= కోపంతో నిండిన మానసిక స్టె్య్యంతో; మృగరాట్‌ -కిశోరము= సెంహపుపిల్ల; 
మహాగంధద్విప+ఇంద్రంబు మీందను= పెద్ద ఏనుగుపై; లంఘించు విధంబునన్‌+పడినన్‌= దూకేరీతిలో దాడిచేయగా; 
ఆతండు= ఇంద్రుడు; అశ్వచౌర్య+వకసాధనరూపంబు= గుర్రాన్ని దొంగిలించుట ముఖ్య సాధనమైన రూపాన్ని 
తద్‌+అశ్వమున్‌= ఆ గుర్రాన్ని విడిచి= వదలిపెట్టి; అంతర్జానమున్‌+పొందినన్‌= మాయంకాగా. 
తా : ఆకాశమార్గంలో వెళ్లే ఇంద్రునిపైకి కోపంతో కూడిన చిత్త స్థెర్యంతో పృథుకుమారుడు మహాగజంపై లంఘించే 
సింహకిశోరంవలె దూకాడు. అప్పుడు యాగాశ్వాన్ని చేజిక్కించుకొన్న ఆ ఇంద్రుడు అశ్వాన్ని హరించడానికి ధరించిన 
రూపాన్నీ అశ్వాన్నీ వదలివేసి మాయమయ్యాడు. 
క. వీరుండు పృథుభూపాల కు, మారుండు నిజయజ్ఞపశువు మరలంగొనిదు 

ర్వారబలుం డగుచు జనకుని, భూరి సవనరాజపుణ్యభూమికి వచ్చెన్‌. ర్‌18 
ప్రతి : వీరుండు= వీరుడైన; పృథు భూపాల కుమారుండు = పృథురాజకుమారుడు; నిజయజ్ఞపశువున్‌= తన యజ్ఞాశ్వాన్నిి 
మరలన్‌+కొని= తిరిగి పొంది; దుర్వారబలుండు +అగుచున్‌= ఎదిరింపరాని బలముగలవాదై; జనకుని= తండ్రియొక్క 
భూరి సవనరాజపుణ్యభూమికిన్‌ = యజ్ఞము జరుగు గొప్ప పవిత్రస్థలమునకు; వచ్చిన్‌= వచ్చాడు. 
తా : వీరుడైన పృథురాజకుమారుడు తన యజ్ఞాశ్వాన్ని బలపరాక్రమాలతో దక్కించుకొని తండ్రియొక్క యాగ ప్రదేశానికి 
వచ్చాడు. 
వ. అయ్యవసరంబున నచ్చట నున్న పరమర్శిపుంగవు లతని యద్భుత కర్మంబు గనుంగొని యాశ్చర్యంబు 
నొంది యతనికి జితాశ్వుండను నన్వర్థనామంబు వెట్టియున్న సమయంబున. 519 
ప్రతి ;: ఆ+ అవసరంబునన్‌= ఆ సమయంలో, అచ్చటన్‌+ఉన్నా అక్కడున్న పరమ+బుషిపుంగవులు = శ్రేష్టులైన 
బుషులు, అతని+అద్భుతకర్మంబున్‌ = ఆయన అద్భుతమైన పనిని, కనుంగొని= చూచి, ఆశ్చర్యంబున్‌+ఒంది= ఆశ్చర్యపడి, 
అతనికి, జిత+అశ్వుండు +అను = గుట్టాన్ని గెలుచుకొన్నవాదై (జితాశ్వుడు,); అను= అనే; అన్వర్ధనామంబు = సార్ధకనామం; 
'పెట్టి+ఉన్న సమయంబునన్‌= పెట్టినపుడు. 
తా : అప్పుడు అక్కడచేరిన బుషిపుంగవులు అతడు చేసిన అద్భుత కార్యానికి ఆశ్చర్యపడి అతనికి '“జితాశ్వు డనే 
సార్ధకనామంపెట్ట్లారు. అప్పుడు 

థి లట 

చ. మజథియును దేవతాపతి తమఃపటలంబు జనింపంజేసి యె 

వ్వరుందనుంగానకుండ ననివారణంగాంచనపాశబద్ధమై 

సురుచిరయూపదారుపరిశోభితమైన హయంబుంగొంచుంజె 

చ్చెర వినువీథి నేగంగ బుషిప్రవరుండగు నత్రి సెప్పినన్‌. 520 


చతుర్ధస్కంధము 24/7 


ప్రతి ; మజియును= మరల; దేవతాపతి= దేవతలరాజు - ఇంద్రుడు; తమస్‌+పటలంబున్‌= చీకటి గుంపును; 
జనింపన్‌+చేసి= సృష్టించి; ఎవ్వరున్‌= ఎవ్వరూ; తనున్‌= తనను; కానక+ఉండన్‌= చూడకుండ; అనివారణన్‌= 
నివారింపరానిరీతిలో; కాంచనపాశబద్ధము+ఐ= బంగారు పాశంతో కట్టబడినదై. సురుచిరయూపదారు= అందమైన 
యూపస్తంభంచే; పరిశోభితము+ఐ= మిక్కిలి ప్రకాశించునదైన; హయమున్‌= గుర్రాన్ని కొంచు= తీసుకొనుచు; వినువీధిన్‌= 
ఆకాశమార్గంలో; చెర+చెర= త్వరత్వరగా ఏగంగన్‌= వెళ్లగా బుషిప్రవరుండు +అగు = యతి శ్రేష్టుడైన; అత్రి +చెప్పినన్‌= 
అత్రిమహాముని చెప్పగా... 

తా : దేవేంద్రుడు తిరిగి చీకటిని సృష్టించి ఎవ్వరూ తనను చూడకుండా మాయా రూపంలో బంగారు పాశంతో యూపస్తంభానికి 
కట్టివేసిన గుర్రాన్ని వదిలించుకొని ఆకాశమార్గంలో వేగంగా వెళ్ళసాగాడు. ఆ వృత్తాంతం అత్రిమహర్షి చెప్పగా 


క. విని పృథుభూవరతనయుండు, ఘనబలమునంజని కపాలఖట్వాంగము లో 

లిని ధరియించి రయంబునం, జను నింద్రునింగాంచి నొంపంజాలక యంతన్‌. ర్‌2ై1 
ప్రతి : విని, పృథుభూవర తనయుండు= పృథురాజకుమారుడు; ఘనబలమునన్‌+చని= అధికమైన శక్తితోవెళ్లి కపాల 
ఖట్వాంగములు= పుర్రె, మంచపుకోడువంటి ఆయుధాలను; ఓలిన్‌ ధరియించి= వరుసగా పట్టుకొని; రయంబునన్‌= 
వేగంగా; చను= వెళ్లు; ఇంద్రునిన్‌+కాంచి= ఇంద్రుని చూచి; నాంపజాలక= బాధించలేక; అంతన్‌= వెంటనే... 
తా: ఆ సమయంలో పృథురాజకుమారుడు కపాలఖట్వాంగాయుధాలతో వేగంగా వెళ్లే ఇంద్రుని జయించలేక - 


ఉ. క్రమ్మజ నత్రిచేందెలుపంగాంబడి వైన్యతనూభవుండు రో 

షమ్మునందోంకంద్రాక్కిన భుజంగమపుంగవుంబోలి యు(గ్రుందై 

యమ్మరింబోసినంగని సురాధిపుందెప్పటియట్లంబాటి న 

శ్వమ్మును రూపమున్‌ విడిచి చాలందిరోహితుందై రయంబునన్‌. 522 
ప్రతి : క్రమ్మజన్‌= మరల; అత్రిచేన్‌= అటత్రిచేత; తెలుపంగాన్‌+పడి= తెలియజేయబడి; వైన్యతనూభవుండు = 
పృథురాజకుమారుడు; రోషమ్మునన్‌= కోపంతో; తోంకన్‌+త్రొక్కిన= తోకతొక్కిన; భుజంగమపుంగవున్‌+పోలి= సర్ప్రేష్ణునివలె; 
ఉగ్రుండై= కోపించి; అమ్ము+అరిన్‌పోసినన్‌= బాణాన్ని వింటినారికి ఎక్కుపెట్టగా; కని= చూచి; సుర+అధిపుందు= 
దేవేంద్రుడు; ఎప్పటి+అట్లన్‌= ఎప్పటివలె; అశ్వమ్మును= గుర్రాన్ని రూపమున్‌= మాయావెేషాన్ని విడిచి= వదలిపెట్టి; 
చాలన్‌ తిరోహితుండై= మిక్కిలిగా అదృ్భశ్యుడై రయంబునన్‌= వేగంగా; పాటిన్‌= పరిగెత్తాడు. 
తా : మళ్లీ అత్రి మహర్షి చెప్పగా పృథురాజకుమారుడు తోక తొక్కిన పామువలె కోపించి బాణాన్ని ఎక్కుపెట్టాడు. 
అదిచూచి దేవేంద్రుడు గుర్రాన్ని మాయారూపాన్ని వదలి ఎప్పటివలె పారిపోయాడు. 


వ. అట్లు సనినంబశువుంగొని మరలి య వ్వీరోత్తముండు పితృయజ్ఞశాలకుంజనుదెంచె నంత. 5238 


ప్రతి : అట్లు+చనినన్‌= అలా వెళ్లగా పశువున్‌+కొని= యజ్ఞాశ్వాన్ని తీసుకొని; మరలి= తిరిగి ఆ+వీర +ఉత్తముండు = 
ఆ రాజగ్రేష్టుడు; పితృయజ్ఞశాలకున్‌= తండ్రియాగశాలకు; చనుదెంచెన్‌= వచ్చెను; అంత. 


తా : అలా తీసుకెళ్లిన యాగాశ్వాన్ని తిరిగి తీసుకొని ఆ వీరశ్రేష్టుడు పితృయాగశాలకు వచ్చాడు. 


248 శ్రీమహాభాగవతము 


బ్ర 


హరిహయుండధ్వరహయహరణార్థమై మించి కైకొని విసర్జించినట్టి 
భూరి యమంగళభూతమాయారూపములను ధరించిరి మూఢజనులు, 
పాషండచిహ్నముల్‌ పరంగుట వారలు జగతిపై నగ్నవేషములు గలుగు 
జైనులు భూరికామాయవస్తంబులు ధరియించు బౌద్భులుదగ జటాస్టి 


తే. భస్మధారులు నయిన కాపాలికాదు, లనంగ వెలసిరి లోకంబులందుంజాలం 
దలంప ధర్మోపమంబనందగు నధర్మ, మందు నభిరతి వొడమిన యజ్ఞజనులు. ర్‌2ై4 


ప్రతి : హరిహయుండు= ఇంద్రుడు; అధ్వర హయహరణ +అర్ధ్థమై= యాగాశ్వాన్ని దొంగిలించడానికి; మించి కైకొని= 
అధికంగా ధరించి; విసర్జించినట్టి= వదలి పెట్టిన; భూరి+అమంగళభూత = మిక్కిలి అశుభములైన; మాయారూపములను = 
మాయారూపాలను; మూఢజనులు = మూర్చులు; ధరించిరి= ధరించారు; పాషండ చిహ్నముల్‌= వేద ధర్మాలను వదలినవారి 
గుర్తులు; పరంగుటన్‌= ఉండటంచేత; వారలు= వారు; జగతిపైన్‌= లోకంలో; నగ్నవేషములు+కలుగు= దిగంబరూపాలుకల; 
జైనులు= జైనమతస్టులు; భూరికాషాయవస్రములు = మిక్కిలి కాషాయరంగు దుస్తులు; ధరియించు= ధరించే; బౌద్దులు= 
బౌద్ధమతస్థులు; తగన్‌= తగునట్లుగా; జటా +అస్థిభస్మధారులున్‌ +అయిన = జడలు, ఎముకలు, బూడిద ధరించినవారైన; 
కాపాలిక +ఆదులు = కాపాలికులు మొదలైనవారు; అనంగ వెలసిరి= అనే పేర్లతో ప్రసిద్ధిచెందారు; లోకంబుల+అందున్‌= 
లోకాలలో; చాలన్‌+తలంపన్‌= మిక్కిలి ఆలోచింపగా; ధర్మ+ఉపమంబు+అనన్‌ +తగు = ధర్మంతో పోల్చదగిన; 
అధర్మము+నందు= అధర్మవిషయంలో; అభిరతి పొదడమిన= ఇష్టం కలిగిన; అజ్జజనులు = తెలివిలేనివారు... 


తా :; ఇంద్రుడు యాగాశ్వాన్ని దొంగిలించడానికై ధరించి వదలిన అనేక అమంగళ కరములైన మారురూపాలను మూఢులైన 
జనులు ధరించారు. పాషండులగుర్హులు గల దిగంబరవేషధారులు జైనులుగా, కాషాయవస్తాలు ధరించినవారు బౌద్దులుగా 
జదలు, భస్మము, ఎముకలు ధరించిన వారు కాపాలికులుగా పేరుగాంచారు. ధర్మంతో సమానమైన అధర్మంపట్ల ఆసక్తిగల 
కొందరు అజ్జజనులు (తెలివిలేనివారు) 


విశే ; పాషండులు వేదబాహ్యులు. వేదవిహిత ధర్మాలను విడిచినవారు. 

పాం షందయతి - పా+షందడ+ఘఖణ్‌. రక్షకమైన వేదధర్మమును వమ్ము చేసేవారు. “పాషండ దుమషందడ దావదహన 
శ్చార్వాక శైలాశనిః పాషండ షందగిరి ఖండన వజదండాః “పాషండసాగర మహాబడబాముఖాగ్నికొ అని దాశరథి 
మొదలియాండాన్‌ చెప్పిన ధాటీపంచకంలోని శ్లోకపాదాలు. 


పాషండులనగా వేదధర్మాలను ఆచరింపక ఫలహీనం చేసేవారు. దేహమనే యజ్ఞశాలలో అశ్వమనే ప్రాణమయకోశం 
కాపాడబడటం వేదోక్త ధర్మం. 
వ. తదీయ చిహ్నంబులు పారంపర్యంబుగా ధరియింపం దొడంగిరి, తద్యత్తాంతంబు భగవంతుం దయిన 
పృథుచక్రవర్తి యెటింగి కుపితుండై యుద్యతకార్శుకుందగుచు నింద్రునిమీంద బాణంబు నేయ నుద్యమించిన 
బుత్విక్కులు శక్రవధోద్యుక్తుండు నసహ్యరంహుందడు నయిన పృ్పథుచక్రవర్తింగనుంగొని యిట్లనిరి. 525 


ప్రతి: తదీయ చిహ్నంబులు= ఆ గుర్తులు; పారంపర్యంబుగా= వరుసక్రమంగా; ధరియింపన్‌ +తొడంగిరి= ధరించసాగారు; 
తద్‌+వృత్తాంతంబు= ఆ సంగతి; భవంతుందు +ఐన = పరమాత్ముడైన, పృథుచక్రవర్సి ఎథటింగి= తెలిసికొని; కుపితుందు+ఐ= 


చతుర్ధస్కంధము 249 


కోపించి; ఉద్యతకార్శుకుండు +అగుచున్‌= ఎక్కుపెట్టిన ధనుస్సు కలవాడై; ఇంద్రుని మీంద, బాణంబున్‌+వయన్‌= బాణం 
వేయడానికి; ఉద్యమించినన్‌= సిద్ధపడగా; బుత్విక్కులు= వేదపండితులు; శక్రవధ+ఉద్యుక్తుందును= ఇంద్రుని వధించుటకు 
పూనుకొన్నవాడును; అసహ్యరంహుండును +అయిన = సహింహూని వేగం గలవాడును అయిన; పృథుచక్రవర్తిన్‌= ప్పథురాజును; 
కనుంగొని= చూచి; ఇట్లు+అనిరి= ఇలా అన్నారు. 
తా: ఆ విధంగా ఆయా వేషాలు వరుసక్రమంలో ధరించిన వారిని గూర్చి తెలుసుకొన్న పృథుచక్రవర్తి కోపించి 
విల్లైక్కుపెట్టి ఇంద్రునిపై బాణంవేయడానికి సిద్ధపడగా ఇంద్రుని చంపడానికి వేగంగా బయలుదేరిన అతనిని చూచి 
బుత్విక్కులు ఇలా అన్నారు. 
క. జననాయక! యజ్ఞములం, దనుపమవిధిచోదితంబు లనందగు పశు బం 

ధనహింసల కా కితరుల, ఘనదీక్షితునకు వధింపంగాదండ్రు బుధుల్‌. 526 
ప్రతి ;: జననాయక! = రాజా! యజ్ఞములందు= యాగాలలో; న+ఉపమ:= సాటిలేనివి; విధిచోదితంబులు +అనందగు = 
వేదవిధిచే ప్రేరేపించబడినవి, అనందగు; పశుబంధన హింసలకాక= యజ్ఞపశువులను కట్టివేయడం, హింసించడం తప్ప; 
ఇతరులన్‌= ఇతరులను; ఘనదీక్షితునకున్‌= యజ్ఞదీక్ష స్వీకరించినవానికి; బుధుల్‌= పండితులు; వధింపన్‌+కాదు +అండ్రు= 
చంపదగదని చెప్పుదురు. 
తా:ఓ పృథుచక్రవర్తీ! వేదాలలో చెప్పిన రీతిగా యాగాలలో యాగపశువులను బంధించడం, హింసించడం తప్ప గొప్ప 
యాగదీక్ష స్వీకరించినవారు ఇతరులను చంపడం శాస్త్రసమ్మతం కాదని పండితులు చెబుతారు. 


వ. కావుననీ విపు డింద్రవధోద్యోగంబుపసంహరింపుము, భవదీయధర్మవిరోధియైన యింద్రుని. 527 
ప్రతి : కావునన్‌= కాబట్టి; నీవు; ఇపుడు= ఇప్పుడు; ఇంద్రవధ+ఉద్యోగంబు= ఇంద్రునిచంపే ప్రయత్నం; ఉపసంహరింప్రము= 
వదలిపెట్టు; భవదీయ = నీ, ధర్మవిరోధి+ఐన = ధర్నానికి వ్యతిరేకిఅయిన; ఇంద్రుని. 
తా : కాబట్టి, ఇప్పుడు నీవు ఇంద్రుని సంహరించే ప్రయత్నం మానుకో. నీ ధర్మాన్ని వ్యతిరేకించే ఇంద్రుని. 
క. జనపాల! వీర్యవంతము, లనందగు మంత్రములచేత నాహ్వానము సే 

సిన నతండిచటికి వచ్చును, జనుదెంచిన యమరవిభుని సరభసతందగన్‌. 528 
ప్రతి :; జనపాల! = ఓ రాజా!; వీర్యవంతములు +అనన్‌+తగు= శక్తిమంతాలనబదే; మంత్రములచేతన్‌= మంత్రాలచేత; 
ఆహ్వానము+చేసినన్‌= ఆహ్వానిస్తే అతందు+ఇచటికి వచ్చును= ఆయన ఇక్కడకు వస్తాడు; చనుదెంచినన్‌= అలావచ్చిన; 
అమరవిభుని= దేవేంద్రుని; సరభసతన్‌= వేగంగా; తగన్‌= తగినవిధంగా. 
తా : ఓ రాజా! శక్తిమంతాలైన మంత్రాలతో ఇంద్రుని ఆహ్వానిస్తే అతడు ఇక్కడకు వస్తాడు. అలా వచ్చిన దేవేంద్రుని 
తగినవిధంగా (పట్టుకోవచ్చునని తదుపరి భావం) 
క. ధృతి సెదరంబట్టి శిఫ్‌ కా హుతింగా వేల్చెదము, దాన నుర్వీవర! నీ 

వితతమహోహత వీర్యో, న్నతుండై చెడిపోవు నమరనాథుండంతన్‌. 529 


250 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఉర్వీవర= ఓ భూపతీ!; ధృతి+చెదరన్‌= ధైర్యము చెదిరేలా? పట్టి= బంధించి; శిఖికి= అగ్నికి ఆహుతిన్‌+కా= 
బలిగా; వేల్చెదము= హోమం చేస్తాము; దానన్‌= దానితో; నీ వితత= నీ విస్తారమైన; మహస్‌+హత= తేజస్సుచే 
కొట్టబడిన; వీర్య+ఉన్నతుందై= బలోనత్నిగలవాడై; అంతన్‌= అంతటితో; అమరనాథుండు= దేవేంద్రుడు; చెడిపోవున్‌= 
నశిసాడు. 


తా : రాజా! ధైర్యం చెదిరేలా ఇంద్రుని బంధించి అగ్నికి ఆహుతిగా హోమంచేస్తే నీ విస్తారమైన తేజస్సుచే అతడు సామర్థ్యం 
కోల్పోయి చెడిపోతాడు. 


వ. అని పృథుని వారించి బుత్విగ్ద్సనంబులు గుపితన్వాంతులై హస్తంబుల (స్రుక్సువంబులు ధరియించి 
వేల్చు సమయంబునం జతుర్ముఖుండు సనుదెంచి బుత్విజులం గనుంగొని యిట్లనియె; యజ్ఞంబులందు 
యజింపంబడు దేవత లెవ్వని యంశంబు, లెవ్వండు యజ్ఞనామకంబగు భగవదంశంబగు, నట్టి యింద్రుండు 
మీచేత వధార్హుండుగాం డితండు భగవదంశసంభవుం డగుట నీ యజ్ఞకర్మ విధ్వంసనేచ్చుండయి కావించు 
ధర్మ వ్యతికరంబులు సూచుచుండ వలయుంగాని ప్రతీకారంబులు గర్తవ్యంబులుగా, వీ పృథుకీర్తియగు 
పృథునకు నేకోనశతంబగు నధ్వర ప్రయోగ ఫలంబు సిద్ధించుం గాక యని పృథుచక్రవర్తి కిట్లనియె. 580 


ప్రతి : అని= అని చెప్పి; పృథుని వారించి= పృథునికి అద్దుపడి; బుత్విక్‌+జనంబులు= యజ్ఞం నిర్వహించే పండితులు; 
కుపితస్వాంతులు+ఐ= కోపించిన మనస్సుగలవార్ర హస్తంబులన్‌= చేతులలో; స్రుక్‌స్రువంబులు= హోమపాత్ర, కొయ్యగరిటె; 
ధరియించి= తాల్చి; వేల్చుసమయంబునన్‌= వేల్చే సమయంలో, చతుర్ముఖుండు; బ్రహ్మ చనుదెంచి= వచ్చి; బుత్విజులన్‌= 
పురోహితులను; కనుంగొని= చూచి; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు; యజ్ఞంబులందున్‌= యాగాలలో; యజింపంబడు= 
పూజింపబడే, దేవతలు; ఎవ్వని+అంశంబులు= ఎవని భాగాలు; ఎవ్వండు= ఎవడు; యజ్ఞనామకంబు +అగు= 
యాజ్ఞమను పేరుగల; భగవత్‌ +అంశంబు +అగున్‌= భగవంతునిలో భాగము అవుతాడో; అట్టి, ఇంద్రుండు= ఇంద్రుడు; 
మీచేత, వధ+అర్హుండు= చంపదగినవాడు; కాండు, ఇతండు= ఇతడు; భగవత్‌ +అంశసంభవుండు +అగుటన్‌= భగవంతుని 
అంశలో పుట్టినవాడు కావున; ఈ యజ్ఞకర్మన్‌= ఈ యజ్ఞకాండను; విధ్వంసన +ఇచ్చుందు+అయి= నాశముచేసే కోర్మెకలవాడైై 
కావించు= చేసే; ధర్మవ్యతికరంబులు = ధర్మానికి వ్యతిరేకమైన పనులు; చూచుచుండవలయున్‌+కాని= చూస్తూఉండాలిగాని; 
ప్రతీకారంబులు= వాటికి వ్యతిరేకమైన పనులు; కర్తవ్యంబులు+కావు= చేయదగినవి గావు; ఈ పృథుకీర్తియగు= ఈ 
గొప్ప కీర్తిగల; పృథునకున్‌= పృథుచక్రవర్తికి;ి ఏక+ఊనశతంబు+అగు= నూటికి ఒకటి తక్కువయైన (99) అధ్వరప్ర 
యోగఫలంబు= యాగాలు చేసిన ఫలితం; సిద్ధించున్‌+కాక= దక్కునుగాక; అని, పృథుచక్రవర్తికి; ఇట్లు+అనియెన్‌= 
ఇలా అన్నాడు. 


తా : బుత్విక్కులు పృథుచక్రవర్తిని వారించి కోపించినవారై '్రుక్కులు స్రువాలు తీసుకొని యజ్ఞంలో వేల్చుటకు పూనుకొనెే 
సమయంలో బ్రహ్మ విచ్చేసి బుత్విజులతో ఇలా అన్నాడు. యాగాలలో పూజించే దేవతలు ఇంద్రుని అంశాలు. అట్టి 
ఇంద్రునిది భగవదంశం. కాబట్టి, అతనిని మీరు వధింపరాదు. ఆయన భగవదంశలో పుట్టాడుగాబట్టి, ఇలాంటి యాగాలను 
నాశనం చేసే ధర్మ్శవ్యతిరేకమైన పనులు ఆయన చేస్తున్నా చూస్తూవుండాలిగాని ప్రతీకారం చేయగూడదు. ఈ గొప్ప 
క్రీర్తిగల పృథుచక్రవర్తికి తొంభైతొమ్మిది యాగాల ఫలితం దక్కుతుంది. అని బ్రహ్మ పృథుచక్రవర్తితో ఇలా అన్నాడు. 


చతుర్ధస్కంధము 251 


బ్ర 


మనుజేంద్ర! మోక్షధర్శ్మము నెజింగిన నీకు సవనముల్‌ సేయుట సాలు మణియు 
నే విధంబుననైన దేవేంద్రు మనమునం గై కొని రోషంబు గదురకుండ 
వర్తింపవలయును, వాసవుండును నీవుం బూని సుశ్లోకులు గాన మీకు 
మంగళంబగుంగాక! మానవనాథ! నీ చిత్తంబులోపలంజింతందొఅంగి 


తే. మించి మద్వాక్యముల నాదరించి వినుము, దైవహతమగు యజ్ఞంబుందగిలి చేయు 
కొజకు భవదీయచిత్తంబు గుంది రోష, కలుషితంబైన నజ్ఞానకలిత మగును. ర్‌తి1 


ప్రతి ; మనుజ+ఇంద్ర= ఓ రాజా!; మోక్షధర్మమున్‌= మోక్షసాధన ధర్మాన్ని ఎటింగిన= తెలిసిన; నీకు, సవనముల్‌= 
యాగాలు; చేయుట+చాలు= చేయడం చాలును; మజియున్‌, ఏవిధంబునన్‌+ఐన= ఎలా అయినా; దేవేంద్రు= ఇంద్రుని; 
మనమునన్‌= మనస్సులో; కైకొని= భావించి; రోషంబు= కోపం; కదురకుండ = కలుగకుండా; పూని= ప్రయత్నించి; 
వర్తింపవలయును= మెలగాలి; వాసవుండును= ఇంద్రుడును; నీవున్‌= నీవు; సుశ్లోకులు+కాన= మంచివారు గాబట్టి; 
మీకు మంగళంబు +అగున్‌+కాక= మీకు శుభం కలగాలి!; మానవనాథ= ఓ రాజా!) నీచిత్తంబులోపలన్‌= నీ మనస్సులో; 
చింతన్‌+తొజంగి= బాధవదలి; మత్‌+వాక్యములన్‌= నా మాటలను; మించి ఆదరించి= ఎక్కువగా గౌరవించి; వినుము, 
దబైవహతము+అగు= దేవునిచే భంగం చేయబడ్డ; యజ్ఞంబున్‌= యాగాన్ని తగిలి చేయుకొజకు= ప్రయత్న పూర్వకంగా 
చేయడానికి; భవదీయచిత్తంబు= నీ మనస్సు; కుంది= బాధపడి; రోష కలుషితంబు+ఐన= కోపంచె అపవిత్రమైనటైతే; 
అజ్ఞానకలితము+అగును= అజ్ఞానంతో కూడిన దవుతుంది. 

తా : రాజా! మోక్షధర్శం తెలిసిన నీవింక యజ్ఞాలు చేయనవసరం లేదు. ఎలాగైనా ఇంద్రునితో మంచి చేసుకొని అతనికి 
కోపం ఎక్కువగాకుండా ప్రవర్తించాలి. మీరిద్దరూ మంచివారు గాబట్టి, కలిసి తిరిగితే శుభమవుతుంది. నీ మనస్సులో 
చింతవీడి నా మాటలను ఆదరించి వినుము. భంగపరచబడ్డ యాగం మళ్లీ చేయడానికి ప్రయత్నించవద్దు. కోపంతో 
కలుషితమైన యాగం అజ్ఞాన కలితమవుతుంది - అన్నాడు బ్రహ్మ. 


వ. భవదీయ యజ్ఞహననార్థ్ధం బశ్వహరణుందైన యింద్రుండు దేవతలలోనన్‌ దురాగ్రహుం డగుటం 
జేసి యతనిచేత నిర్మింపంబడి చిత్తాకర్నకంబులైన యీ పాషండ ధర్మంబులచేత ధర్మ వ్యతికరంబు కలుగుం 
గాన యీ యజ్ఞంబు సాలింపుమని మజియు నిట్లనియె. 532 


ప్రతి : భవదీయ= నీ యొక్క యజ్ఞహనన +అర్థంబు= యజ్ఞాన్ని నాశనం చేయడానికి; అశ్వహరణుండు +అయిన = 
గుర్రాన్ని దొంగిలించిన; ఇంద్రుండు= ఇంద్రుడు; దేవతలలోనన్‌= దేవతలలో; దురాగ్రహుండు +అగుటన్‌+చెసి= ఎక్కువ 
పట్టుదలగలవాడు గాబట్టి; అతనిచేత, నిర్మింపన్‌+పడి= ఏర్పాటు చేయబడిన; చిత్త+ఆకర్షకంబులు+ఐన= మనస్సు 
నాకర్షించే; ఈ పాషండధర్మంబులచేత = వేదకర్మలు చేయనివారి; ధర్మంబులచేత= ధర్మాలవలన; ధర్మవ్యతికరంబు= 
ధర్మానికి క్షోభం; కలుగున్‌+కాక = అవుతుందిగాబట్టి; ఈ యజ్ఞంబు= ఈ యజ్ఞం; చాలింపుము+అని= వదలి పెట్టుమని; 
మజియున్‌, ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 

తా : నీ యాగాన్ని నాశనం చేయడానికి యాగాశ్వాన్ని దొంగిలించిన ఇంద్రుడు దేవతలలో ఎక్కువ పట్టుదల గలవాడుగాన, 
అతనిచే ఏర్పడిన మనస్సు నాకర్షించే ఈ పాషందడ ధర్మాలతో ధర్నానికి వ్యతిరేకం అవుతుంది. కాబట్టి, ఈ యాగం 
చాలించుమని బ్రహ్మ ఇలా అన్నాడు. 


252 శ్రీమహాభాగవతము 


విశే : ఇంద్రియతృప్తికై ప్రాకులాడటం చిత్తాకర్న్షకమైన పాషండధర్మం. 


సీ అది గాక వినుము వేనాపచారంబునం బూని విలుప్తంబు లైన యట్టి 
యలఘు నానాసమయానుధర్మంబులం బరిపాలనము సేయంబరంగి వేను 
దేహంబువలనను దివిరి జనించి యున్నాండవు, నారాయణాంశజుందవు, 
గావున నీ నరకలితలోకంబునం బుట్టిన తెజంగు నీ బుద్ధిందలంచి 


తె. యెవరిచే నేమిటికి సృజియింపంబడితి, వట్టి యా బ్రహ్మసంకల్ప మవనినాథ! 
తప్పకుండంగం బాలింపు ధర్మగతిని, జారుశుభమూర్తి! యో పృథుచక్రవర్తి! 5్‌తితి 


ప్రతి : చారుశుభమూర్తి= మిక్కిలి శుభాకారా! ఓ పృథుచక్రవర్తీ; అదిగాక= అంతేకాక; వినుము; వేన +అపచారంబునన్‌= 
మీ తండ్రి వేనుని దోషంవల్ల; పూని= ప్రయత్నించి; విలుప్తంబులు+ఐన +అట్టి= లోపించినట్టి; అలఘు= గొప్పవైన; నానా 
సమయ +అనుధర్మంబులన్‌= వివిధాలైన సిద్ధాంతాలనుబట్టి ఏర్పడిన ధర్మాలను; పరిపాలనంబు +చేయన్‌+పరంగి= 
పాలించడం మొదలుపెట్టి; వేనుదేహంబువలనను = వేనుని శరీరంవల్ల; తివిరి= పూనుకొని; జనించి+ఉన్నాండవు = పుట్టి 
ఉన్నావు; నారాయణ +అంశజుండవు= నారాయణుని అంశతో పుట్టావు; కావున, ఈ నర+ కలిత= ఈ మానవులతో 
కూడుకొన్న; లోకంబునన్‌= లోకంలో; పుట్టిన తెజంగు= పుట్టిన పద్ధతి; య బుద్ధిన్‌+తలంచి= న్‌ మనస్సులో ఊహించి; 
అవనినాథ!= ఓ రాజా!; ఎవరిచేన్‌= ఎవరిచేత; ఏమిటికి, సృజింపబడితివి= సృష్టించబడినావు; అట్టి+ఆ బ్రహ్మసంకల్పంబు= 
ఆ విధమైన ఆ బ్రహ్మమనోనిశ్చయం; తప్పకుండంగన్‌= తప్పిపోకుండ; ధర్మగతిని= ధర్మమార్గంలో; పాలింపు= పరిపాలించు. 


తా: ఓ పృథుచక్రవర్తీ! శుభాకారా! అదిగాక వినుము. మీ తండ్రి వేనుని దోషంవల్ల లోపించిన అనేక ధర్మాలను 
రక్షించడానికి నీవు వేనుని పుత్రుడిగా జన్మించావు. నారాయణాంశంలో జన్మించావు. నీవు మానవలోకంలో పుట్టిన 
పద్ధతినికూడా తలంచు. నిన్ను సృష్టించిన బ్రహ్మకోర్మెను నెరవేర్చు. ధర్మమార్గంలో పాలించు. 


వ. అని మజియు నిట్లనియె; నుపధర్మ మాతయుం బ్రచండ పాషండ మార్గంబు నైన యీ యింద్రకృతం 
బగు మాయను జయింపుమని వనజసంభవుండానతిచ్చినం బృథుచక్రవర్తియు దదాజ్ఞాపితుందై దేవేంద్రునితోడ 
బద్ధ సఖ్యుండయ్యె; నంత నవభృథానంతరంబున. ర్‌తి4 


ప్రతి : అని మజియున్‌+ఇట్లు+అనియెన్‌= అని మరల ఇలా అన్నాడు; ఉపధర్శ్మమాతయున్‌= అప్రధానాలైన ధర్మాలకు 
తల్లి; ప్రచండ పాషండ మార్గంబును+ఐన = భయంకరమైన వేదబాహ్య జీవితమార్గం (అయిన); ఈ ఇం(ద్ర కృతంబగు= 
ఈ ఇంద్రునిచే చేయబడిన; మాయను జయింపుము+అని= మాయను గెలువుమని; వనజభవుందు= బ్రహ్మ ఆనతి+ఇచ్చినన్‌= 
అనుజ్ఞనివ్వగా; పృథుచక్రవర్తియు= పృథుచక్రవర్తికూడా; తద్‌+ఆజ్ఞాపితుండు+ఐ= ఆయనచే ఆదేశించబడినవాదై; 
దేవేంద్రునితోదడన్‌= ఇంద్రునితో; బద్ధసఖ్యుండు +అయ్యెన్‌= మిక్షిలి స్నేహంకలవాడాయెను; అంతన్‌= ఆ తర్వాత; 
అవభృథ+అనంతరంబున = యజ్ఞాంత మంగళ స్నానాలు పూర్తికాగా. 

తా : అని మరీ బ్రహ్మ ఇలా అన్నారు. అప్రధానాలైన ధర్మాలకు మూలము, భయంకరమైన వేదబాహ్య జీవితమార్గము 
అయిన ఇంద్రుని మాయను గెలవాలి. అని బ్రహ్మ ఆదేశించగా పృథుచక్రవర్తి ఇంద్రునితో మిక్కిలి స్నేహం కలవాడైనాడు. 
తర్వాత యజ్ఞాంత మంగళస్నానాలు పూర్తికాగా 


చతుర్ధస్కంధము 253 


చ. సురుచిరలబ్ధదక్షిణల సొంపునం బొంపిరివోయి భూసురుల్‌ 

వరుసను బెక్కు దీవన లవారణ నిచ్చిరి, సర్వదేవతల్‌ 

భరితముదంతరంగములం బాయని వేడ్మ వరంు లిచ్చిరా 

నరవరుండైన వైన్యునకు నందితకీర్తికిం బుణ్యమూర్తికిన్‌. ర్‌తెర్‌ 
ప్రతి : ఆ నరవరుండు+ఐన= ఆ రాజైన; నందితకీర్తికిన్‌= ప్రశంసార్దమైన కీర్తిగలవానికి; పుణ్యమూర్తికిన్‌= పుణ్యపుడషుడయిన 
వానికి వైన్యునకున్‌= పృథుచక్రవర్తికి; సురుచిర= మిక్కిలి ప్రకాశమానమైన; లబ్బదక్షిణల= పొందిన యజ్ఞదక్షిణలయొక్క 
సొంపునన్‌+పొంపిరి+పోయి= సౌభాగ్యంవలన పుష్కలత్వంపొంది; భూసురుల్‌= బ్రాహ్మణులు; పెక్ళుదీవెనలు= అనేక 
ఆశీర్వచనములు; అవారణన్‌= అద్దులేని విధంగా; వరుసను+ఇచ్చిరి= వరుసగా ఇచ్చారు; సర్వదేవతల్‌= దేవతలందరు; 
భరిత, ముద్‌+అంతరంగములన్‌= నిండిన సంతోషం కల మనస్సులతో; పాయనివేడ్మన్‌= వదలనివేడుకతో; 
వరంబులు +ఇచ్చిరి= వరాలు ఇచ్చినారు. 
తా; ప్రశంసార్హుడు పుణ్యపురుషుడు అయిన ఆ పృథుచక్రవర్తిచే భూరిదక్షిణలు పొందడంవల్ల సంతుష్టులయిన (బ్రాహ్మణులు 
పెక్కు దీవెనలందించారు. ఆనందభరితులైన దేవతలందరు అనేక వరాలు ఇచ్చారు. 


వ. అంత నచటి జనంబు లిట్లనిరి. 536 
ప్రతి : అంతన్‌= ఆ తర్వాత, అచటి జనంబులు= అక్కడి ప్రజలు, ఇట్లు+అనిరి= ఇలా అన్నారు. 
తా :; తరువాత అక్కడి జనులు ఇలా అన్నారు. 


తే. అనఘ! నీ చేత నాదృతులైరి సర్వ, జనులు మథి దానమానోపచారములను 

బితృసుదేవర్షిమానవవితతి పూజ, నొంది యంచితమోదంబు నొందె నయ్య! 587 
ప్రతి : అయ్యా!; అనఘ= పుణ్యాత్మా! సర్వజనులు = లోకులంతా; నీచేతన్‌+ఆదృతులు +ఐరి= నీచే ఆదరించబడద్డారు; 
మటథటి= మజియు; దానమాన +ఉపచారములను = దానం, గౌరవం మొదలైన 'సేవలచ్చే; పితృ= పితృదేవతలు; సుదేవ+బుషి= 
దేవతలు, బుషులు; మానవ వితతి= మానవ సమూహము; పూజన్‌+ఒంది= పూజ పొంది; అంచిత మోదంబున్‌= 
మిక్కిలి సంతోషము; ఒందెన్‌+అయ్య= పొందినది!. 


తా : ఓ రాజా! ప్రజలందరు నీచేత ఆదరించబడినారు. దానం, గౌరవం పొంది, పితృదేవతలు, దేవతలు, బుషులు, 
మానవులు పూజలు పొంది మిక్షిలి సంతోషించారు. 


+ నారాయణుండు ప్రసన్నుండై పృథు చక్రవర్తి ననుగ్రహించుట ౫ 
వ అని పలుకు సమయంబున యజ్ఞభోక్తయు యజ్ఞవిభుందును భగవంతుండునైన సర్వేశ్వరుం డింద్రసమేతుందై 
యచ్చటికిం జనుదెంచి యా పృథున కిట్లనియె. 538 


ప్రతి : అని, పలుకు, సమయంబునన్‌= అని మాట్లాడేటప్పుడు; యజ్ఞభోక్తయు= యజ్ఞంలో హవిస్సులు స్వీకరించేవాడు; 
యజ్ఞవిభుండున్‌= యాజ్ఞాధిపతియు; భగవంతుందడును +ఐన = దేవుడైన; సర్వ+ఈశ్వరుండు= అన్నింటికి అధిపతి; 


254 శ్రీమహాభాగవతము 


ఇంద్రసమేతుండు+ఐ= ఇంద్రునితోగూడి; అచ్చటికిన్‌+చనుదెంచి= అక్కడకు వచ్చి; ఆ పృథునకున్‌= ఆ పృథుచక్రవర్తితో; 
ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 

తా :; అలా మాట్లాదే సమయంలో యాగభాగాలు స్వీకరించేవాడు, యాగాధిపతియైన సర్వేశ్వరుడు ఇంద్రునితోకలిసి 
అక్కడకు వచ్చి పృథుచక్రవర్తితో ఇలా అన్నాడు. 


క. జనవర! భవదీయంబై, జననుతమగు నశ్వమేధశతమున కిపు దీ 

యనిమిషపతి భంగము సే, సినకతన క్షమాపణంబు 'సేసెడింగంటే! 539 
ప్రతి : జనవర= ఓ రాజా!; భవదీయంబు+ఐ= నీదైన; జననుతము+అగు= లోకులు ప్రశంసించే; అశ్వమేధశతమునకున్‌= 
నూరు అశ్వమేధ యాగాలకు; ఇపుడు, ఈ+అనిమిషపతి= ఈ దేవేంద్రుడు; భంగము +చేసినకతనన్‌= హాని కల్షించినందువల్ల 
క్షమాపణంబు= మన్నించుమని వేడుకోలు; చేసెడిన్‌= చెప్పుకొంటున్నాడు; కంటి+ఏ= చూశావా? 
తా : ఓ పృథుచక్రవర్తీ! లోకులు మెచ్చేలా నీవు చేసిన నూరో అశ్వమేధయాగానికి ఇప్పుడు ఈ దేవేంద్రుడు భంగం 
చేసినందువల్ల క్షమాపణ చెబుతున్నాడు చూశావా? 
వ. కావున నితని క్షమింపుము, సత్పురుషులగువారు దేహాభిమానులు గాకుండుటం జేసి భూతంబులయెడ 
ద్రోహం బాచరింప, రట్లగుటం జేసి నీవంటి మహాత్ములు దేవమాయా మోహితులై పరోపతాపంబులు 
సేసిరేని దీర్థతరంబైన వృద్ధజన 'సేవ వ్యర్థంబు గాదె! యదియునుం గాక యీ శరీరం బవిద్యాకామ 
కర్మంబుల చేత నారబ్ధిం బని తెలిసిన భూతద్రోహి గాని పరమజ్ఞాని యీ దేహంబునందు ననుషక్తుండు 
గాకుండుట సహజం బన, దేహోత్సాదితంబులైన గృహదారాదులయందు మమత్వంబు లేకుండుటం జెప్పనేల? 
యిట్టి దేహంబునందున్న యాత్మ యేకంబును, శుద్ధ స్వరూపంబును, స్వయంజ్యోతియు నిర్గుణంబును, 
గుణాశయంబును, వ్యాప్య వ్యాపకంబును, నసంవృతంబును, సాక్షిభూతంబును, నిరాత్మంబును నగు, 
దీని దేహంబుకంటె వేజుగా నెవ్వండు దెలియు వాండు మత్పరుం డగుటం జేసి దేహధారియై యుండియుం 
దద్గుణంబులం బొరయక వర్తించు. మజియు నెవ్వండేని స్వధర్మాచార పరుండును, నిష్మాముండును, 
(్రద్ధాయుక్తుందునై నన్నెల్లప్పుడు భజియించు నట్టివాని మనంబు క్రమంబునం బ్రసన్నంబగు, నట్లు ప్రసన్న 
మనస్ముండును, ద్రిగుణాతీతుండును సమ్యగ్దర్భనుండును నైన యతండు మదీయ సమవస్థాన రూపశాంతి 
నొందు, నదియు కైవల్యపదం బనంబడుం, గూటస్థంబైన యీ యాత్మ యుదాసీనభూతం బైనను దీని 
ద్రవ్యజ్ఞాన (క్రియా మనంబులకు నీశ్వరుంగా నెవ్వండు దెలియు, వాండు భవంబు నొందకుండు, నీ సంసారంబు 
ద్రవ్య క్రియాకారక చేతనాత్మకం బగుటం జేసి ప్రభిన్న దేహోపాధికంబు గావునం బ్రాప్తంబు లైన 
యాపతృ్సంపదలయందు మత్పరులైన మహాత్ములు వికారంబు నొందరు, గావున నీవు సుఖదుఃఖంబుల 
యందు సమచిత్తుండవును, సమానోత్తమ మధ్యమాధ ముండవును, జితేంద్రియాశయుండవునై వినిష్సాది 
తాఖీలామాత్యాది సంయుతుందడవై, యఖీలలోక రక్షణంబు సేయు మని వెండియు నిట్లనియె. 540 
ప్రతి :; కావునన్‌= కాబట్టి; ఇతని క్షమింపుము= ఈయనను మన్నించు; సత్పురుషులు +అగువారు= మంచివారు; 
దేహ+అభిమానులు = శరీరంపై (ప్రేమగలవారు; కాకుండుటన్‌+చేసి= కారు గాబట్టి; భూతంబులయెదన్‌= వ్రాణులపట్ల; 


చతుర్ధస్కంధము 255 


ద్రోహంబు+ఆచరింపరు= అపకారం చేయరు; అట్లు+అగుటన్‌+చేసి= అలా కావడంవల్ల; నీ వంటి మహాత్ములు = 
నీవంటి సత్పురుషులు; దేవమాయామోహితులు +ఐ= దేవతల మాయలచేత జ్ఞానము కోల్పోయినవార్రై; పర+ఉపతాపంబులు = 
ఇతరులకు బాధలు; చేసిరి+ఏని= కలిగిస్తే దీర్హతరంబు+ఐన = చాలాకాలం జరుపు; వృద్ధజనసేవ= పెద్దవారికి చేసేసేవ; 
వ్యర్థంబు+కాదె= వృథా అవుతుందిగదా!; అదియునున్‌+కాక = అదీగాక; ఈ శరీరంబు= ఈ దేహము; అవిద్యాకామ 
కర్మంబులచేత= అజ్ఞానం, కోరిక, కర్మాచరణములచే; ఆరబ్ధంబు= ప్రారంభించబడినది; అని తెలిసిన, భూతద్రోహి కాని= 
ప్రాణుల కపకారం చేయని; పరమజ్ఞాని= గొప్పయోగి; ఈ దేహంబునందున్‌= ఈ శరీరంపై; అనుషక్తుండు= 
అభిమానంగలవాడు; కాకుండుట = కాకపోవడం; సహజంబు+అన = సాధారణమే అయినప్పుడు; దేహ+ఉత్పాదితంబులు+ 
అయిన = దేహముచేత ఏర్పరుపబడినవైన; గృహ, దార+ఆదుల+అందు= ఇల్లు; భార్యమొదలగు వానియందు; మమత్వంబు= 
ప్రీతి; లేకుండుటన్‌= లేకపోవడం; చెప్పను+ఏల?= చెప్పనవసరమా?; ఇట్టిదేహంబున్‌+అందు+ఉన్న= ఇలాంటి 
శరీరంలోఉన్న; ఆత్మ ఏకంబును= ఆత్మ ఒక్కటే అయినది; శుద్ధస్వరూపంబును = స్వచ్చమైనది; స్వయంజ్యోతియు= తనంత 
తానే వెలుగునది; నిర్దణంబును= గుణంలేనిది; గుణ+ఆశఛశయంబును= గుణాన్ని అనుసరించి నడిచేది; వ్యాప్యవ్యాపకంబును= 
వ్యాపించేది, వ్యాపింపచేసేది; అసంవృతంబును= మూయబడదనిది; సాక్షిభూతంబును= అన్నింటికి సాక్షిగా ఉందేది; 
నిరాత్మంబును +అగు= ఆత్మలేనిదగు; దీని= దీనిని; దేహంబుకంటె= శరీరంకన్నా; వేజుగాన్‌= మరొకటిగా; ఎవ్వండు 
తెలియు= ఎవడు తెలుసుకోగలడో; వాందు, మత్‌+పరుండు +అగుటన్‌చేసి= నాయందు ఆసక్తి గలవాడుగాబట్టి; 
దేహధారి+ఐ+ఉండియు= శరీరం ధరించినవాదైనప్పటికి; తద్‌+గుణంబులన్‌+పొారయక= ఆ దేహలక్షణాలును 
కలిగియుండక; వర్తించు= ప్రవర్తిస్తాడు మజియు= ఇంకా; ఎవ్వండు+ఏని= ఇంకెవదైనా? స్వధర్మ్శ+ఆచారపరుండును= 
తన ధర్మాలను సలిపేవాడు; నిష్మాముండును= కోరికలులేనివాడు; (శద్ధాయుక్తుండును+ఐ = (శ్రద్ధతో కూడినవాడై; నన్ను 
ఎల్లప్పుడు= నిత్యము; భజియించున్‌= పూజిస్తాడో; అట్టివానిమనంబు = అట్టి వ్యక్తిమనస్సు; క్రమంబునన్‌= నెమ్మదిగా; 
ప్రసన్నంబు +అగున్‌ = శాంతమవుతుంది; అట్లు ప్రసన్నమనస్కుండును= ఆ విధంగా శాంతస్వభావం గలిగిన 
మనస్సుకలవాడును; త్రిగుణ +అతీతుందును= మూడు గుణాలను మించినవాడును; సమ్యక్‌+దర్శనుండును+ఐన= సముచిత 
దృష్టి గలిగినవాడును అయిన; అతండు= అతడు; మదీయ సమవన్థాన రూపశాంతిన్‌= నా యొక్క పరిపూర్ణ అస్తిత్వరూపశాంత 
స్థితిని; ఒందున్‌= పొందును; అదియు క్రైవల్యపదంబు +అనన్‌+పదున్‌= అది మోక్షము అనబడుతుంది; కూటస్థంబు +అయిన= 
అన్ని కాలాల్లో ఒకేవిధంగా ఉండునది - శాశ్వతంగా ఉండునది - అయిన; ఈ, ఆత్మ ఉదాసీనభూతంబు = దేనిని అంటిపట్టుకోక 
తటస్థంగా ఉండునది; అయినను= అయినప్పటికి; దీని= దీనియొక్క (ద్రవ్యజ్ఞాన క్రియా మనంబులకున్‌= ద్రవ్యమునకు; 
తెలివికి, క్రియకు, మనస్సుకు; ఈశ్వరుంగాన్‌= అధిపతిగా ఎవ్వండు తెలియున్‌= ఎవడు తెలుసుకోగలడో, వాండు; 
భవంబున్‌+ఒందకుందున్‌ = పుట్టుకలేని వాడగును; ఈ సంసారంబు= ఈ జననమరణాల పరంపర; ద్రవ్యక్రియాకారక 
చేతన +ఆత్మకంబు +అగుటన్‌+చేసి = వస్తువునకు, క్రియకు, డ్రేరకులైన జీవులతో కూడినది అయినందువల్ల; 
ప్రభిన్నదేహ+ఉపాధికంబు= వేరు వేరుగా ఏర్పడ్డ దేహం ఆధారంగాగలది; కావునన్‌= కాబట్టి; ప్రాప్తంబులు +అయిన = 
కలిగిన; ఆపత్‌+సంపదలయందు= ఆపదల్లో, సంపదల్లో; మత్‌+పరులు+ఐన= నాయందు మనసులగ్నం చేసినవారైన; 
మహాత్ములు= సత్పురుషులు; వికారంబున్‌+ఒందరు = మార్చ్పుచెందరు, కావున నీవు; సుఖదుఃఖంబులందు= సుఖ, దుః 
ఖాలలో; సమచిత్తుందవును= సమానభావంగలవాడవు; సమాన +ఉత్తమ మధ్యమ +అధముండవును= సమానంగా ఉత్తమము, 
మధ్యమము, అధమము, గొప్పది, మధ్యది, నీచమైనది అయిన స్థితులు కలవాడవై; జిత +ఇంద్రియ+ఆశయుండవును+ఐ= 
జయించిన ఇంద్రియములు మనస్సు గలవాదవైై వినిష్పాదిత= విశేషంగా లభించిన; అభఖీల+అమాత్య +ఆదిసంయుతుందవు+ 


256 శ్రీమహాభాగవతము 


ఐ= అందరు మంత్రులు మొదలగువారితో కూడినవాడవై; అభిలలోక రక్షణంబు= అన్నిలోకాలను కాపాడటం; 
చేయుము+అని= చేయుమని; వెండియున్‌= మరలా; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా; కాబట్టి నీవు ఇతనిని (దేవేంద్రుని) క్షమింపుము. సత్పురుషులు దేహాభిమానంలేనివారు కనుక ప్రాణులకు అపకారం 
చేయరు. అందువల్ల నీ లాంటి సత్పురుషులు దైవికమైన మాయచేత జ్ఞానాన్ని కోల్పోయి ఇతరులకు బాధ కలిగిస్తే, 
ఎంతోకాలం నీవు చేసిన వృద్ధజన సేవ వ్యర్ధ్థమౌతుంది కదా. 


ఈ దేహం అవిద్య, కోరిక, కర్మ - ఈ మూడింటిచేత మొదలైనదని తెలుసుకొని, ప్రాణిహింసచేయని మహాయోగులు 
దేహాభిమానం కలవారు కాకుండటం చేత, ఇల్లు, భార్య మున్నగు వానియందు వ్యామోహంలేనివారిని వేరే చెప్పాలా? 


దేహంతో ఉన్న ఆత్మ సత్యం. స్వచ్చం, స్వయంప్రకాశకం. అది నిర్ణుణమైనది, సద్దుణాన్ని ఆశ్రయించేది, వ్యాపించేది 
వ్యాపింపచేసేది, మూయవదనిది, అన్నింటికి సాక్షిగా నిలిచేది. ఇది దేహంకంటే భఖీన్నమైనదని ఎవడు తెలుసుకుంటాడో, 
అతడు నాయందు ఆసక్తిగలవాడు. కాబట్టి అతడు దేహాన్ని ధరించినవాడే అయినా, ఆ దేహలక్షణాలు పొందక ప్రవర్తిస్తాడు. 
అంతేకాదు. ఎవడు తన ధర్మాలను తాను నిర్వర్తిస్తూ, కోరికలులేనివాడ్రై, (శ్రద్ధతో కూడుకొన్నవాడై, ఎల్లప్పుడు నన్ను 
భజిస్తాడో, అతడి మనస్సు ప్రశాంతమౌతుంది. ఆ విధంగా ప్రశాంతమనస్సుడు, సత్వరజస్తమోగుణాలకు అతీతుడు, 
సమదృష్టికలవాడు అయిన వ్యక్తి నా పరిపూర్ణ స్వరూప శాంతస్థితిని పొందుతాడు. దానినే మోక్షమని అంటారు. ఈ ఆత్మ 
అన్ని కాలాల్లో ఒకే విధంగా ఉంటూ, దేనిని అంటి పట్టుకోకుండ తటస్థంగా ఉందేదే అయినా, దీని ద్రవ్యానికి, జ్ఞానానికి, 
క్రియకు, మనస్సుకు అధిపతిగా నన్ను ఎవడు తెలుసుకోగలడో వాడు పుట్టుకలెేని వాడౌతాడు. 


ఈ జననమరణాలపరంపర పదార్ధాలు, పని, పనిచేయించునది, ప్రాణం తానే అయి వేరువేరుదేహాలు ఆధారంగా 
కలది కనుక, ప్రాప్తించిన ఆపదల్లో, సంపదల్లో నాయందు మనస్సు లగ్నం చెసిన మహాత్ములు మార్పుపొందరు. అందువల్ల 
నీవు సుఖదుఃఖాలను సమానంగా చూచే మనస్సుకలవాడవు, సమానమైన ఉత్తమ, మధ్యమ, అధమ స్థితులు కలవాదవు, 
జయించిన ఇంద్రియాలు మనస్సు కలవాడవు, విశేషంగా లభించిన మంత్రులందరితో కూడినవాదడవు అయి అన్ని లోకాలను 
కాపాడు - అని, మరల ఇలా అన్నాడు. 


స్కీ పార్థివోత్తములకుంబ్రజల రక్షించుట పరమధర్శ్మం బగు నరవరేణ్య! 
ధరణీశులకుం బ్రజాపరిపాలనంబునంబూని లోకులు సేయు పుణ్యమందు 
షమ్రాంశమర్థిని సంప్రాప్తమగునట్లు ప్రజలంటబోవని రాజు ప్రజలచేత 
నపహృతసత్పుణ్యుండై వారు గావించు ఘనపాపఫలముం దా ననుభవించుం 


తే. గాన నీవును విప్రవరానుమతము, సంప్రదాయకవిధమునై జరుగు ధర్మ 
మహిమంజేపట్టి యర్థ్ధకామములయందు, సమత నమ్మూంటియందు నాసక్తి లేక. ర్‌శ్ష1ే 


ప్రతి : నరవరేణ్య= ఓ రాజా! పార్ధివ +ఉత్తములకున్‌= మంచిరాజులకు; ప్రజల రక్షించుట= జనులను కాపాడటం; 
పరమధర్మంబు+అగున్‌= ఉత్తమ కార్యమగును; పూని= ప్రయత్నించి; ప్రజాపరిపాలనంబునన్‌= ప్రజలను పాలించటంవల్ల 
లోకులు +చేయు= ప్రజలు చేసే; పుణ్యమందున్‌= పుణ్యంలో; ధరణీ+ఈశులకున్‌= రాజులకు; షష్ట+అంశము = ఆరోభాగం; 
అర్ధిని= కోరికతో; సంప్రాప్త్రము+అగున్‌= లభిస్తుంది; అట్లు= ఆ విధంగా; ప్రజలన్‌; ప్రోవని రాజు= రక్షించని ప్రభువు, 


చతుర్ధస్కంధము 25/7 


ప్రజలచేతన్‌; అపహృత+సత్‌+పుణ్యుండు +ఐ= అపహరింపబడిన మంచిపుణ్యంకలవాదై; వారు+కావించు= వారు చేసే; 
ఘనపాప ఫలమున్‌= పెద్ద పాపఫలాన్ని తాన్‌+అనుభవించున్‌+కాన= తాను పొందును కాబట్టి విప్రవర+అనుమతము= 
బ్రాహ్మణ శ్రేష్టుల యిష్టప్రకారం; నీవును, సంప్రదాయక విధమును+ఐ జరుగు= సంప్రదాయం ప్రకారం జరిగే; 
ధర్మమహిమన్‌+చేపట్టి= ధర్మం గొప్పదనాన్ని స్వీకరించి; అర్ధకామములయందు= అర్థంలో, కామంలో; సమతన్‌= 
సమానభావంతో; ఆ+మూంటి+అందున్‌= ఆ మూడింటిపై; ఆసక్తి లేక= కోరిక లేక. 

తా : ఓ రాజా! రాజోత్తములకు ప్రజలను కాపాడటం ఉత్తమధర్శ్మం. ప్రజలుచేసే పుణ్యకార్యాలలో ఆరోభాగం లోకపాలకుడైన 
మహారాజుకు లభిస్తుంది. ప్రజలను కాపాడని రాజు పుణ్యాలు హరించబడతాయి. అంతేకాదు, అతడు ప్రజల పాపఫలాన్ని 
పొందుతాడు. బ్రాహ్మణ శ్రేష్టులు చెప్పినట్లు సంప్రదాయ ప్రకారం ధర్మ్శకార్యాచరణ చేయాలి. ధర్మార్థకామాలపట్ల మెలకువతో 
మెలగాలి. వాటిపై ఆసక్తి చూపవద్దు. 


వ. ఇవ్విధంబున. 542 

ప్రతి : ఈ+విధంబునన్‌. 

తా; ఈ విధంగా 

క. జనులకు ననురక్తుండవై, జననాయక! నీవు ధరణి సమచిత్తుండవై 
యనయముంబరిపాలించిన, సనకాదులంగాంతు వాత్మసదనమునందున్‌. ర్‌4&3 


ప్రతి : జననాయక= ఓ రాజా! జనులకు +అనురక్తుండవు+ఐ= ప్రజలపట్ల డ్రేమగలవాడవై; ధరణిన్‌= భూమిప్పై; 
సమచిత్తుండవు+ఐ= సమభావముకలవాడవై; నీవు అనయమున్‌= ఎల్లప్పుడు; పరిపాలించినన్‌= పాలించినచో; 
ఆత్మసదనమునందున్‌= నీయింటిలో; సనక +ఆదులన్‌= సనకసనందనాదులను; కాంతువు= చూస్తావు. 
తా : ఓ రాజా! ప్రజలపట్ల ప్రేమగలవాడవై భూమిపై సమభావం కలిగి ఎల్లప్పుడు పరిపాలిస్తే నీయింటియందే సనకాడులను 
సీ భూవర! యోగతపోమఖంబుల చేతం, గై కొని సులభుండం గాని యేను 

సమచిత్తులైన సజ్జనుల చిత్తంబుల, వర్తించుచుందెడివాండ నగుటం 

జేసి తావకశమశీలవిమత్సర, క్రీరనముల వశీకృతుండ నైతి; 

నే నీకు నొక వరం బిచ్చెద వేండుము, నావుడు విని మేదినీవరుండు 


తే. లోకగురుందైన యప్పుండరీకనయనుం, దానతిచ్చిన మృదులలితామృతోప 
మాన వాక్యము లాత్మీయమన్తకమునం, దాల్చి సమ్మోదితాత్ముందై ధరణివిభుండు, ర్‌డ4 


ప్రతి ;: భూవర= ఓ రాజా!; యోగతపోమఖంబులచేతన్‌= యోగము, తపస్సు, యజ్ఞములచే; కైకొని= స్వీకరించి; 
సులభుండన్‌+కాని+ఏను = సులువుగ లభించని నేను; సమచిత్తులు+ఐన = సుఖ దుఃఖాలు సమానంగా భావించేవారైన; 
సత్‌+జనుల= సత్పురుషుల (మంచివారి); చిత్తంబులన్‌= మనస్సులలో; వర్తించుచుండెడివాండన్‌= ఉండేవాడిని; 
అగుటన్‌+చేసి= కావడంచేత; తావక= నీయొక్క శమశీల= శాంత శీలముచేతను; విమత్సరకీర్తనములన్‌= మాత్సర్యములేని 


256 శ్రీమహాభాగవతము 


స్నోత్రాలచేతను; వశీకృతుడన్‌+ఐతి= లోబరచుకొనబడినవాడిని అయ్యాను; నీకు,నేను;ు ఒకవరంబు= ఒకవరము; ఇచ్చెద= 
ఇస్తాను; వేడుము= వేడుకొనుము; నావుడు= అని అనగ్గా మేదినీ వరుండు= రాజు; విని,లోకగురుండు+ఐన= సమస్తలోకాలకు 
గురువైన; ఆ+పుండరీకనయనుండు= ఆ తెల్ల తామరవంటి కన్నులు కలవాడైన విష్ణుమూర్తి ఆనతి+ఇచ్చిన = ఆజ్ఞాపించిన; 
మృదులలిత+ అమృతోపమానవాక్యములు = అందమై సున్నితమైన అమృతంవంటి మాటలను; ఆల్మీయమస్తకమునన్‌= 
తన తలపై; తాల్చి= ధరించి; ధరణివిభుండు= రాజు; సమ్మోదిత +ఆత్ముందై= ఆనందించినవాడదై. 

తా : ఓ రాజా! యోగము, తపస్సు, యజ్ఞాలచే సులభుడనుకాని నేను సమభావంగల సత్పురుషుల మనస్సులలో ఉందే 
వాడిని గాబట్టి నీ శాంతశీలానికి, మత్సరములేని కీర్తనలకు లోబడ్డాను. నీకు నేనొక వరం ఇస్తాను. వేడుకొమ్మనగా 
పృథుచక్రవర్తి సమస్తలోకాలకు గురువైన ఆ విష్ణుమూర్తి మృదుమధుర వచనాలు శిరసావహించి మనస్సులో ఆనందించినవాడై 


క. తన పాదములకు భక్తిన్‌, వినతుందై యాత్మకర్మ వితతికి లజ్జం 

దనరుచు నున్న సురేంద్రుని, గనుంగొని సత్రేమ మొదవంగౌంగిటంజేర్చెన్‌. ర్‌డర్‌ 
ప్రతి : తనపాదములకున్‌= తన కాళ్లకు; భక్తిన్‌ వినతుండు+ఐ= భక్తితో శిరస్సువంచి; ఆత్మకర్మవితతికి = తాను చేసిన 
పనులకు; లజ్జన్‌+తనరుచున్‌= సిగ్గుపడుతూ; ఉన్న సుర+ఇంద్రుని= ఉన్న దేవేంద్రుని; కనుంగొని= చూచి; సత్‌+ట్రమము= 
మంచి స్నేహభావం; ఒదవన్‌= కలుగగా; కౌంగిటన్‌+చేర్చెన్‌= కౌగిలించుకొన్నాడు. 
తా : తాను చేసిన పనులకు సిగ్గిల్లుతూ పృథుచక్రవర్తి కాళ్లకు భక్తితో వినముడై నమస్కరిస్తున్న దేవేంద్రుని చూచి 
(ప్రేమపూర్వకంగా పృథువు కౌగిలించుకొన్నాడు. 
విశే ; చేసిన తప్పుకు సిగ్గుపడటం, భక్తిభావంతో వినమతను ప్రదర్శించడం ఇంద్రుని పశ్చాత్తాపానికి నిదర్శనం. 
వ. ఇట్లు గౌంగిటంజేర్చి గతద్వేషుండై యున్న యనంతరంబ. 546 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; కౌంగిటన్‌+చేర్చి= కాగిలించుకొని, గతద్వేషుండు+ఐ= ద్వేషభావం పోయినవాడయి; 
ఉన్న+అనంతరంబు +అ= ఉన్న తర్వాత. 


తా : అలా కౌగిలించుకొని పృథువుపై ద్వేషభావం లేనివాడైన తర్వాత. 


మ. భగవంతుండును విశ్వరూపకుండునై భాసిల్లు నవ్విష్ణుం దా 
జగతీనాథకృతార్చనా నతులచే సంప్రీతచేతస్కుండున్‌ 
నిగృహీతాంఘ్రిసరోరుహద్వయుండునై నిల్చెంబ్రయాణాఖీ ము 
ఖ్యగరిష్రాత్మకుందయ్యు నా పృథునిపైంగారుణ్య మేపారంగన్‌. ర్‌శ/ 


ప్రతి : భగవంతుండును= షద్దుణిశ్వర సంపన్నుడయిన దైవం; విశ్వరూపకుండును+ఐ= సమస్త లోకాల రూపందాల్సిన 
వాడునైై భాసిల్లున్‌= ప్రకాశించు; ఆ+విష్ణుండు= ఆ విష్ణుమూర్తి ఆ జగతీనాథకృత= ఆ రాజుచే చేయబడిన; అర్భనానతులచే= 
పూజలు, నమస్మారాలచే; సంప్రీత చేతస్ముందున్‌= తృప్పిపొందినమనస్సుగలవాడు; నిగ్భహీత +అం[ఘ్రిసరోరుహద్వయుం 
దును+ఐ= పట్టుకొనబడిన పాదపద్మములుగలవాడ్రె; ప్రయాణ +అభీముఖ్య గరిష్ట+ఆత్మకుండు +అయ్యు= బయలుదేరి 
వెళ్లడానికి నిశ్చయించుకొన్న మనస్సు గలవాడైనప్పటికీ; ఆ పృథునిపైన్‌= ఆ పృథుచక్రవర్తిపై; కారుణ్యము+ఏపారంగన్‌= 
దయనిండగా; నిల్చెన్‌= నిలబడెను. 


చతుర్ధస్కంధము 259 


తా : విశ్వరూపుడు, భగవంతుడు అయిన ఆ విష్ణుమూర్తి, ఆ రాజు చేసిన పూజానమస్మారాలచే తృప్తి చెందిన మనస్సుగలవాడై, 
పృథువు తన కాళ్లకు నమస్మరించగా, ప్రయాణం కొనసాగించాలనుకొన్నప్పటికీ పృథువుపై దయతో నిలిచిపోయాడు. 


వ. ఇట్లు దనమీంది యనుగ్రహంబునం జేసి విలంబితుం దగుటయు న య్యాది రాజన్యుందైన పృథుచక్రవర్తి 
యమ్ముకుంద సందర్శనానంద బాప్పజలబిందు సందోహ కందళిత నయనార విందుండై యవ్విభుమూర్తిం 
గనుంగొని కనుంగొనలేక గద్గదకంఠుందై పలుకలేక యుండియు నెట్టకేలకుం దన హృదయంబున నద్దేవుని 
నుపగూహనంబు గావించి తన్మూర్తి ధరియించి కన్నులం దొరంగు నానంద బాప్పంబులు దుడిచికొని 
విలోకనంబు సేయుచు, నతృప్తదృగ్గోచరుండును, గరుడస్కంధవిన్యస్తహస్తుండును, వసుధాతలస్థిత 
పాదకమలుండదును నై యొప్పున ద్దివ్య పురుషున కిట్లనియె. ర్‌48 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; తనమీంది+అనుగ్రహంబునన్‌+చేసి= తనమీది దయతో; విలంబితుండు +అగుటయున్‌ = 
ఆలసించినవాడయినందున; ఆ+ఆదిరాజన్యుండు+ఐన= ఆ మొదటిరాజైన; పృథుచక్రవర్తి, ఆ+ముకుంద= ఆ విష్ణుని; 
సందర్శన = చూడటంచేత; ఆనందబాప్పజలబిందు = సంతోషంతో కూడిన కన్నీటి బిందువుల; సందోహ= సముదాయంచేత; 
కందళిత= వికసించిన; నయన +అరవిందుందు +ఐ= పద్మనేశ్రుడై; ఆ+విభుమూర్తిన్‌+కనుంగొని= ఆ స్వామి రూపాన్నిచూచి; 
కనుంగొనలేక= చూడలేక; గద్దదకంఠుండు+ఐ= బొంగురు బోయిన కంఠంగలవాడై; పలుకలేక +ఉండియున్‌= మాట్లాడలేక 
పోయినప్పటికీ; ఎట్టకేలకున్‌= ఎలాగో; తన పహృదయంబునన్‌= తన మనస్సులో; ఆ+దేవునిన్‌= ఆ భగవంతుని; 
ఉపగూహనంబు+కావించి= కౌగిలించి; తద్‌+మూర్తి= ఆ రూపం; ధరియించి= తాల్చి; కన్నులన్‌+ తొరంగు= కంటినుండి 
ప్రవహించు; ఆనందబాప్పంబులు = సంతోషముతో కూడిన కన్నీరు; తుడిచికొని, విలోకనంబు +చేయుచున్‌= చూస్తూ 
అతృప్త దృగ్గోచరుండును= కళ్ళకు తృప్పిదీర కన్పించనివాడును; గరుడస్క్మంధ విన్యస్తహస్తుండును = గరుత్మంతుని మూపుపై 
చేయిపెట్టిన వానిని; వసుధాతలస్థిత= నేలపై ఉంచిన; పాదకమలుండును+ఐ= పాదపద్మాలతో; ఒప్పు= ప్రకాశించు; 
ఆ+దివ్యపురుషునకు= ఆ దివ్యపురుషునితో; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా : ఈ విధంగా తనమీద దయతో ఆలసించడంతో విష్ణుని సందర్శించడంవల్ల కలిగిన ఆనందంతో కన్నీటి పర్యంతమై 
ఆ పరమేశ్వరుని మూర్తిని చూచి, స్పష్టంగా చూడలేక బొంగురుపోయిన గొంతుతో మాట్లాడలేక, ఎలాగో తన మనస్సులో 
ఆ దేవదేవుని భావించుకొని కౌగిలించుకొని, కన్నీటిధారలను తుడుచుకొని భగవంతుని దర్శిస్తూ, కళ్ళకు తృప్తి దీర 
అగుపించనివాడును, గరుడునిమూపుపై చేయిమోపి, నెలపై తన పాదపద్నాలు నిలిపి ఉన్నవాడును అయిన ఆ దేవతామూర్తితో 
ఆదిరాజైన పృథుచక్రవర్తి ఇలా అన్నాడు. 

క. వరదా! యీశ్వర! నిను స, త్పురుషుండు దేహాభిమానభోగములకు నీ 

వరమెట్లు గోరు నిహసుఖ, వరములు నారకులకైన వజలవె చెపుమా. ర్‌శ9 

ప్రతి : వరదా= వరాలనిచ్చేవాడా!; ఈశ్వర= భగవంతుడా!; నిను= నిన్ను సత్‌+పురుషుండు= సజ్జనుడు; దేహ+అభిమాన 
భోగములకున్‌= దేహంమీది ప్రీతితో సుఖాలు అనుభవించటానికి; నీ వరము; ఎట్లు+కోరున్‌= ఎలా అడుగుతాడు; 


ఇహసుఖవరములు= ఈ లోకంలో సుఖాన్నిచ్చే వరాలు; నారకులకు+ఐనన్‌= నరకం పొందినవారికైనా?ా వరలవె= 
ఉండవా? చెపుమా? = చెప్పవయ్యా! 


260 శ్రీమహాభాగవతము 


తా :; ఓ భగవంతుడా! వరదుడా! నిన్ను సజ్జనుడైనవాడు దేహాభిమానంతో భోగాలు అనుభవించాలని వరమెలా కోరతాడు. 
ఇహసుఖాలవరాలు నరకంలో ఉన్నవారికి కూడ లభిస్తాయి గదా! చెప్పవయ్యా! 


చ. ఘనమగు దేవ! యీ వరమె కాదు మహాత్మకవాగ్వినిర్గతం 

బనందగు తావకీయచరణాంబుజచారుమరందరూపమై 

తనరిన క్షీర్తియున్‌ విని ముదంబును బొందంగలేని మోక్షమై 

నను మదింగోర నొల్ల నఘనాశ! రమేశ! సరోజలోచనా! 550 
ప్రతి : ఘనము+అగు దేవ= గొప్పవాడవైన ఓ దేవా! అఘనాశ= పాపాలను పోగొట్టేవాడా!; రమా+ఈశ= లక్ష్మీపతీ!; 
సరోజలోచనా= పద్మనయనా!; ఈ వరమె కాదు= ఈ వరము మాత్రమేకాక; మహాత్మక= మహానుభావులైనవారి; 
వాక్‌+వినిర్‌+గతంబు+అనన్‌+తగు= వాక్కులనుండి వెలువడినవైన; తావకీయ= మీ యొక్క చరణ+అంబుజ= 
పాదపద్మాలయొక్క చారుమరందరూపము+ఐ= తేనెరూపంలో ఒప్పిదమైన; తనరిన= విస్తరించిన; కీర్తియున్‌ విని= 
పొగడ్తలువిని; ముదంబును +పొందన్‌ +కన్‌ +లేని= సంతోషాన్ని పొందలేని; మోక్షము+ఐనను= ముక్తిని కూడా; మదిన్‌ = 
మనస్సులో; కోరన్‌+ఒల్లను= కోరడానికి ఇష్టపడను. 
తా : ఓ మహాత్మా! ఓ పాపనాశకా! లక్ష్మీపతీ! పద్మనయనా! ఈ వరమే కాదు. మహానుభావులైనవారి వాక్కులనుండి 
వెలువడే తేనెలవంటి మీ పాదపద్మాలను గూర్చిన పొగడ్తలు విని సంతోషం పొందుతాను. అలా కాకుండ మోక్షాన్ని 
ప్రసాదించినా నేనంగీకరించను. 
విశే : భవబంధ విముక్త స్థితియే మోక్షం. అది ఒక విలక్షణ మానసిక పరిపక్వ దశావిశేషమే. అంతేగాని అదొక ప్రదేశం 
కాదు. 


క. అది గాన పద్మలోచన!, సదమల భవదీయఘనయశము వినుటకునై 

పదివేల చెవులు కృప ని, మ్మిదియే నా యభిమతంబు నిపుడు ముకుందా! ర5్‌ర్‌ 1 
ప్రతి : ముకుందా= శ్రీహరీ!; పద్మలోచన= పద్మనయనా!; అదిగాన= అందువలన; సత్‌+అమల= స్వచ్చమైన; భవదీయ = 
నీయొక్క ఘనయశము= గొప్పకీర్తిని; వినుటకును+ఐ= వినడానికి; పదివేల చెవులు, కృపన్‌+ఇమ్ము= దయతో ప్రసాదించు; 
ఇపుడు= ఇప్పుడు, ఇదియే; నా+అభిమతంబు= నా కోరిక. 
తా : ఓ పద్మనయనా! శ్రీహరీ! అందువలన స్వచ్చమైన నీ గొప్పకీర్తిని వినడానికి దయతో పదివేల చెవులు ప్రసాదించు. 
ఇప్పుడు అదే నా కోరిక. 
చ. అనఘ! మహాత్మవాగ్గళితమైన భవత్పదపంకజాత సం 

జనితసుధాకణానిలవశంబున విస్పృతతత్త్వమార్ల వ 

ర్తనులగు దుష్టయోగులకుంగ్రమ్మజందత్వముంజూపయజాలు ని 

ట్లొనరుట దక్క నన్యవర మొల్లం బయోరుహపత్రలోచనా! 5్‌5్‌2ై 


ప్రతి : అనఘ= పాపరహితుడా!, పయోరుహ పత్రలోచనా! = పద్మపత్రాలవంటి కనులు గలవాడా!, మహాత్మ= మవిపురుషుల; 
వాక్‌+గళితమైన = వాక్కులనుండి వెలువడిన, భవత్‌+పదపంకజాత సంజనిత= నీ పాద పద్మములనుండి పుట్టిన, 


చతుర్ధస్కంధము 261 


సుధాకణ +అనిల వశంబునన్‌= అమృతకణాలనుండి వీస్తున్నగాలి; విసృత= మరిచిపోయిన, తత్వమార్గవర్తనులు+అగు = 
పరమాత్మను చేరుకొనే మార్గం కలవారైన, దుష్టయోగులకున్‌= కపటయోగులకు, క్రమ్మణన్‌= తిరిగి, తత్వమున్‌+చూపన్‌+ 
చాలున్‌= ఆ పరమాత్మను చేరుకొనే మార్తాన్ని చూపగలుగుతుంది; ఇట్లు+ఒనరుట తక్కన్‌= ఇలా కలగటం తప్ప, 
అన్యవరము= ఇతరవరమును, ఒల్లన్‌= కోరను. 


తా :; పాపరహితా! పద్మనయనా! పెద్దలవాక్కులనుండి స్‌ పాదపద్మాలనుండి పుట్టిన అమృతకణాల వాయు తత్త్వమార్గం 
మరిచిన దుష్టయోగులను ఆ అమృతకణాలచే తత్త్వమార్దం వైపు మరలిస్తుంది. అలాంటి వరం అనుగ్రహించు. అది తప్ప 
ఇతరవరాలు నేను కోరను. 


సీ వినుతమంగళయశోవిభవ! సర్వేశ్వర! యిందిర గుణసంగ్రహేచ్చంజేసి 
యే నీదు శివతరంబైన సత్మీర్తిని నర్ధియై వరియించె నట్టి కీర్తి 
చతురసత్పురుషసంగతము గల్గుచునుండ ధృతి నెవ్వందేని యాదృచ్చికతను 
జేసియు నొకమాటు చెవులార విన్నవాం డనయంబును గుణజ్ఞుందయ్యెనేని 


తే. విరతి నేరీతిం బొందును ధరణింబశువుం, దక్కం దక్కిన తద్‌జ్ఞుండు దనుజఖేది 
గాన యుత్సుకమతినైన యేను లక్ష్మి, కరణి నిన్ను భబింతునో పరమపురుష! ర్‌ర్‌తి 


ప్రతి : ఓ పరమపురుష= ఓ పురుషోత్తమా!; వినుత= ప్రశస్తమైన; మంగళ యశస్‌విభవ = శుభప్రదమైన కీర్తితో వెలిగేవాడా!; 
సర్వ+ఈశ్వర= ఓ పరమేశ్వరా!; ఇందిర= లక్ష్మీదేవి; గుణసంగ్రహ+ఇచ్చన్‌+చేసియే= గుణాలు చక్కగా [గ్రహించేకోర్మెతోనే; 
నీదు శివతరంబు+ఐన= నీ యొక్క శుభప్రదమైన; సత్‌+కీర్తిని= గొప్పయశస్సును; అర్థి+ఐ= కోరి; వరియించెన్‌= 
వరించింది; అట్టి కీర్తి, చతుర సత్పురుష సంగతము= చతురులైన సజ్జనుల సాంగత్యము; కల్చుచునుంద= లభింపగా; 
దృతిన్‌+ఎవ్వందేని= ధైర్యంతో ఎవదైనా; యాదృచ్చికతనుచెసియున్‌= తలవనితలంపుగా; ఒకమాటు= ఒకసారి; చెవులారన్‌= 
వీనులవిందుగా; విన్నవాండు, అనయంబును= నిరంతరం; గుణజ్ఞుందు +అయ్యెనెని= గుణాలను తెలుసుకోగలిగితే; దనుజబీది= 
రాక్షసులను జంపువాడా; ధరణిన్‌= భూమిపై; పశువు+తక్క పశువుగాక; తక్కిన= మిగిలిన; తత్‌జ్జుండు= తత్త్వం 
తెలిసినవాడు; విరతిన్‌= విరక్తిని; ఏ రీతిన్‌+పొందును= ఏ విధంగా పొందుతాడు; కాన = కావున; ఉత్సుకమతిని+ఐన +ఏను= 
తెలుసుకోవాలన్న కోరికగల నేను; లక్ష్మికరణి= శ్రీదేవివలె; నిన్ను భజింతును +ఓ = నిన్ను పూజిస్తాను. 

తా : రాక్షసాంతకా! పరమపురుషా మంగళకరాలై సుప్రసిద్ధాలైన వైభవాలు కలవాడవు నీవు. నీ వైభవాలే ఈ సృష్టిలో 
సద్గుణాలు. అలాంటి గుణాలకై ఆశపడి లక్ష్మీదేవి నిన్నాశయించింది. గుణాలను గ్రహించాలనే కుతూహలం ఆమెకుంది. 
అయినా ఆమె గుణాలను వరించలేదు. నిన్నే వరించింది. 


ఈ విధంగా నీ ప్రసిద్ధి శుభప్రదమని ఆమెకు తెలుసు. ఆమె నిన్నుకోరి వరించింది. నీ గుణాల నొకమారు 
యాదృచ్చికంగానైనా చెవులార వినగలిగినవాడు నీ వెంటబడునుగాని, నీ గుణాలపట్ల విరక్తినెలా పొందుతాడు. 


నీ గుణాలను నీ గుణాలుగా విన గలగటానికి సత్యదర్శనులైన వారి సాంగత్యం కావాలి. వారి అనుగ్రహమే నీ 
అనుగ్రహం. 

తెలిసి ఒకమారు నీ గుణముల రుచి తెలిసికొన్నవాడు నీ వెంటపడకమానడు. ఎవడైనా మానితే వాడు పశువే. 
నేనును నీ గుణాలలో ఉత్సాహం చెందినవాడినే కాబట్టి, లక్ష్మీదేవి భజించిన పద్ధతిలోనే నేనూ నిన్ను భజిస్తాను. 


262 శ్రీమహాభాగవతము 


వ. ఇట్లు భవదీయ సేవాతత్పరులమైన యిందిరయు నేను నేక పదార్థాభిలాషం జేసి స్పర్ధమానుల 
మగుచున్న మా యిద్దజకును బర్యాయ సేవంజేసి కలహంబు లేకుండని మ్మట్లు గాక భవదీయ చరణసరోరుహ 
సేవాసక్త మనోవిస్తారుల మగుటం జేసి యేన యేన మున్ను భజియింతు నను తలంపులం గలహం 
బయిననుం గానిమ్ము, దేవా యని వెండియు నిట్లయె. ర్‌ర్‌క 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; భవదీయ సేవాతత్పరులము+ఐన = నీ సేవయందు దృష్టిగల; ఇందిరయున్‌= లక్ష్మీదేవియు; 
నేనును= నేను; ఏక పదార్ధ+అభిలాషన్‌+చేసి= ఒకే విషయంపై ఆసక్తిగలిగినందున; స్పర్ణమానులము+అగుచున్న= 
పోటీపడుతున్న; మా యిద్దరకును= మా ఇద్దరికీ; పర్యాయసేవన్‌+చేసి= ఒకరి తర్వాత ఒకరు సేవచేసే విధంగాచేసి; 
కలహంబు లేకుండన్‌+ఇమ్ము= తగవు లేకుండాచేయి; అట్లు+కాక= అలా గాక; భవదీయచరణసరోరుహ = నీ పాదపద్మాల; 
'సేవా= సేవయందు; ఆసక్త= ఆసక్తమైన; మనోవిస్తారులము= మనస్సుయొక్క విస్తారం కలవారము; అగుటన్‌+చేసి = 
కావడంవల్ల; ఏనవన= నేనే; నేనే, మున్ను ముందుగా; భజియింతున్‌= సేవిస్తాను; అను తలంపులన్‌= అనే కోర్కెలతో; 
కలహంబు= తగవు; అయిననున్‌+కానిమ్ము= అయినా కానీ; దేవా!,అని వెండియున్‌= మరలా; ఇట్లు+అనియెన్‌= ఇలా 
అన్నాడు. 

తా : ఈ విధంగా నీ సేవాసక్తిగల నేను, లక్ష్మీదేవి ఒకే విషయంపై కోరికతో పోటీ పడతాము గాబట్టి మా యిద్దరికీ ఒకరి 
తర్వాత ఒకరు తగవులేకుండా నిన్ను సేవించే అవకాశం ఇవ్వు. అలాకాక నీ పాదపద్మాలపై సేవాసక్తి గల మేము నేనంటే 
నేననే భావంతో తగవు రావచ్చు. దేవా! అయినా అలానే కానీ! అని మరలా ఇలా అన్నాడు. 


సీ జగదీశ! దేవ! యుష్మత్పదకైంకర్యపరతందనర్చు సాగరతనూజ 
కృత్యంబునందు నకిల్చిషబుద్ధినేం బ్రీతింగోరుట జగన్మాతయైన 
యా రమాసతితోడి వైర మవశ్యంబుం గల్లు నైనను దయాకార! నీవు 
దీనవత్సలుండవు గాన స్వల్చ్పంబైన నధికంబు 'సేయుదు, వట్లుగాన 


తే. భవ్యచరిత! నిజస్వరూపంబునందు, నభిరతుండవైన నీవు నన్నాదరించు 
పగిది నిందిర నాదరింపవు మహాత్మ, భక్తజనలోకమందార! భవవిదూర! ర్‌ర్‌త్‌ 


ప్రతి : జగత్‌+ఈశ= లోకాధినాయకా!; దేవ, యుష్మత్‌+పదకైంకర్యపరతన్‌= నీ పాదసేవాతత్పరతచే; తనర్చు= శోభించు; 
సాగర తనూజ = లక్ష్మీదేవి; కృత్యంబునందున్‌= పనియందు; అకిల్చిషబుద్ధిన్‌= పాపరహిత మనస్సుతో; ఏన్‌+ప్రీతిన్‌+కోరుట= 
నేను యిష్ట పడటం వలన; జగత్‌+మాత+అయిన = లోకమాతఅయిన; ఆ రమాసతితోడివైరము= ఆ లక్ష్మీదేవితో తగవు; 
అవశ్యంబు +కల్టును= తప్పక కలుగుతుంది; ఐనను, దయాకార! = దయాస్వరూపా!; నీవు దీనవత్సలుండవు= నీవు దీనులపై 
వాత్సల్యం చూపించేవాడవు; కాన, స్వల్పంబు+ఐనన్‌= కొద్దిదెనా; అధికంబు+చేయుదువు= ఎక్కువ జేస్తావు; అట్లు+కానన్‌= 
అందువలన; భవ్యచరిత! = పుణ్యచరిత్ర గలవాడా!; నిజస్వరూపంబు +అందున్‌= స్‌ మూర్తిలో; అభిరతుందవు+ఐన నీవు= 
కుతూహలంకల నీవు; నన్ను+ఆదరించుపగిదిన్‌= నన్ను ఆదరంగా చూసినట్లే; ఇందిరన్‌= లక్ష్మీదేవిని; మహాత్మ= పుణ్యాత్మా! 
భక్తజనలోకమందార= భక్తులకు కల్చవృక్షంవంటివాడా? భవవిదూర= పాపాలకు దూరమైనవాడా; ఆదరింపవు= ఆదరంగా 
చూడవు. 


చతుర్ధస్కంధము 263 


తా : దేవాధిదేవా! నీ పాదసేవ చేసే లక్ష్మీదేవి పనులను పాపరహితబుద్ధితో నేను కోరడంవల్ల ఆ లోకమాత అయిన 
లక్ష్మీదేవితో తగవు తప్పక వస్తుంది. దయాస్వభావుడవైన నీవు దీనులను (బోచేవాడివిగాన కొద్దిపాటి దానిని గూడ అధికం 
చేయగలవు. నీ నిజస్వరూపాన్ని చూపడంలో ఆసక్తిగల నీవు నన్ను ఆదరించినట్లు ఓ మహానుభావా! లక్ష్మీదేవి నాదరింపవు. 


వ. ఇట్లగుటం జేసి సత్పురుషులైనవారలు నిరస్తమాయా గుణ సముదయంబు గల నిన్ను భజియింతురు. 
వారలు భవత్పాదానుస్మరణరూపంబయిన ప్రయోజనంబు దక్కనితర ప్రయోజనంబుల నెజుంగరు, దేవా! 
సేవక జనంబులను వరంబులు వేండు మని జగద్విమోహనంబు లైన వాక్యంబులు వలుకుదు, వట్టి భవదీయ 
వాక్య తంత్రీ నిబద్భులు లోకులు గాకుండి రేని ఫలకాములై కర్మంబుల నెట్టు లాచరింతు? రీశా! భవదీయ 
మాయావిమోహితులై జను లేమి కారణంబున నీకంటె నితరంబులం గోరుచుందు? రిట్లగుటం జేసి తండ్రి 
దనంతన బాలహితం బాచరించునట్లు మాకు నీవ హితాచరణంబాచరింప నర్హుండవని పలికిన 
నాదిరాజర్నియైన పృథుచక్రవర్తి యర్ధవంతంబులయిన వచనంబులు విని విశ్వద్రష్టయగు నారాయణుండు 
సంతుష్టాంతరంగుందడై యిట్లనియె? “మహారాజా! దైవ ప్రేరితుండవై నాయెడ నిట్టి బుద్ధి గలుగుటం దేసి 
యచలాచలంబగు భక్తి వాడము, దానిచే దుస్తరంబగు మదీయమాయం దరింతువు, నీవు నాచే నాదిష్టంబగు 
కృత్యం బఫప్రమత్తుండవగుచు నాచరించిన సకలశుభంబులం బొందుదువు, మదియ భక్తజనంబులు 
స్వర్గాపవర్గ నరకంబులం దుల్యంబులుగా నవలోకింతురు, గావున నీ యధ్యవసాయంబు నట్టిదియ, మతియు 
మదీయాదేశంబున దుస్త్యజంబగు రోషంబును ద్యజించి నా యెడ భక్తి సలిపితివి గాన నిదియె నాకుం 
బరమహర్షదంబగు, నని యభినందించి యను[గ్రహించి యతండు గావించు పూజలు గయికొని 
గమనోన్ముఖుండయ్యె, నయ్యవసరంబున. 556 


ప్రతి : ఇట్లు+అగుటన్‌+చేసి= ఇలా అవడంవల్ల; సత్పురుషులు+ఐనవారలు మంచివారు; నిరస్తమాయా గుణ 
సముదయంబు+కల= తోసివేయబడిన మాయాగుణ సమూహంగల; నిన్ను భజియింతురు= పూజిస్తారు; వారలు, 
భవత్‌+పాద+ అనుస్మరణరూపంబు+అయిన = మీ పాదములను స్మరించడమనే; ప్రయోజనంబు+తక్క్మన్‌= ఉపయోగము 
తప్ప; ఇతర ప్రయోజనంబులన్‌= తక్కిన ఉపయోగాలను; ఎజుంగరు= తెలుసుకోరు; దేవా= స్వామీ!; 'సేవకజనంబులను= 
నిన్ను సేవించేవారిని; వరంబులు= కోర్కెలు; వేండుము+అని= కోరుమని; జగత్‌+విమోహనంబులు+ఐన = లోకాలను 
మోహింపజేసేవైన; వాక్యంబులు= మాటలు; పలుకుదువు= మాట్లాడుతావు; అట్టిభవదీయ = అలాంటి నీ; వాక్యతంత్రీ 
నిబద్దులు= మాటలనే లోహపు తీగలతో కట్టివేయబడిన; లోకులు= ప్రజలు; కాకుండిరి+ఏని= కాకపోతే; ఫలకాములు+ఐ= 
ఫలాలను కోరుకొనువారై; కర్మంబులన్‌= పనులను; ఎట్టులు+ఆచరింతురు= ఎలా చేస్తారు?; ఈశా= స్వామీ; భవదీయ, 
మాయా, విమోహితులు+ఐ= నీ మాయచేత జ్ఞానాన్ని కోల్పోయినవారై; జనులు= ప్రజలు; ఏమికారణంబునన్‌= ఏ 
కారణంతో; నీకంటెన్‌= నీ కన్న; ఇతరంబులన్‌+కోరుచుందురు = తక్కినవి కోరుతారు; ఇట్లు+అగుటన్‌+చెసి= ఇలా 
కావడంవల్ల; తండ్రి= తండ్రియైనవాడు; తనంతన= తనంతట తానే; బాలహితంబు= పిల్లలక్షేమం; ఆచరించునట్లు= 
అమలుపరచునట్లు నాకు, నీవు+అ= నీవే, హిత+ఆచరణంబు= మంచిని చేయుటను; ఆచరింపన్‌= చేయడానికి; అర్హుందవు= 
తగినవాడవు; అనిపలికిన = అనిచెప్పిన; ఆదిరాజర్ని+అయిన = మొదటి రాజర్షి అయిన; పృథుచక్రవర్తియొక్క అర్ధవంతంబులు+ 
అయిన = సార్థకములైన; వచనంబులు విని= మాటలు విని; విశ్వద్రష్ట్రాఅగు= లోకాలను దర్శించగలవాడయిన; 


264 శ్రీమహాభాగవతము 


నారాయణుండు= విష్ణుమూర్తి సంతుష్ట+అంతరంగుండు+ఐ= సంతోషించిన మనస్సుగలవాడై; ఇట్లు+అనియెన్‌= ఇలా 
అన్నాడు; మహారాజా! = పృథుచక్రవర్తీ దైవప్రేరితుండవు+ఐ= దైవముచే ప్రేరేపించబడినవాడై; నాయెడన్‌= నాపట్ల; 
ఇట్టిబుద్ధి= ఇలాంటి మనస్సు; కలుగుటన్‌ +చేసి= ఉండటంవల్ల; అచల+అచలంబు +అగు = కదలని కొండవలె; నిశ్చలమైన, 
భక్తి పొడమున్‌= కలుగుతుంది; దానిచేన్‌= దానివలన; దుస్తరంబు+అగు= తరింపరాని; మదీయ= నాయొక్క 
మాయన్‌+తరింతువు= మాయను దాటుతావు; నీవు నాచే; ఆదిష్టంబు +అగు= ఆదేశించబడిన; కృత్యంబు= పనిని; 
అఫప్రమత్తుండవు +అగుచున్‌= ఏమరుపాటు లేనివాడై; ఆచరించిన= చేసిన; సకలశుభంబులన్‌= అన్ని శుభాలను; పొందుదువు= 
అందుకొంటావు; మదీయ భక్తజనంబులు= నా భక్తులు; స్వర్ణ +అపవర్ద, నరకంబులన్‌= స్వర్ణాన్ని మోక్షాస్సి నరకాన్ని 
తుల్యంబులుగాన్‌= సమానంగా; అవలోకింతురు= చూస్తారు; కావునన్‌, ఈ అధి+అవసాయము= ఈ పూనిక; అట్టిది+అ= 
అలాంటిదే, మజియు, మదీయ +ఆదేశంబున= నా ఆజ్ఞచే; దుస్‌+త్యజంబు +అగు= విడిచిపెట్టడానికి కష్టమైన; రోషంబును= 
కోపాన్ని త్యజించి= వదలిపెట్టి; నాయెడన్‌= నాపట్ల; భక్తిసలిపితివి+కానన్‌= భక్తిని ప్రదర్శించావు కాబట్టి; ఇది+ఎ= 
ఇదే; నాకున్‌ పరమహర్షదంబు +అగున్‌= నాకు మిక్కిలి సంతోషకారి అవుతుంది; అని +అభినందించి= అని ప్రశంసించి; 
అనుగ్రహించి= మన్నించి; అతందడు+కావించు= ఆయనచేసే; పూజలు కయికొని= పూజలు స్వీకరించి; గమన +ఉన్ముఖుందు+ 
అయ్యెన్‌= ప్రయాణానికి సిద్ధమాయెను; ఆ+అవసరంబున= ఆ సమయంలో. 


తా : అందువల్ల సత్పురుషులు నిరంతరము నీ గుణాలను భజిస్తారు. వారు నీపాద సేవనం తప్ప మరొక ప్రయోజనం 
ఎరుగరు. ఓ దేవా! నీవు నీ సేవకులను వరాలు కోరుకొమ్మని మోహపూరితమైన మాటలు చెబుతావు. అలాంటి నీ 
మాటలకు లోబడని జనులు కోరికలతో పనులు ఎలా చేస్తారు? దేవా! నీ మాయాజాలంలో పడ్డ ప్రజలు ఏ కారణంతో 
నీ పాదసేవకంటె భిన్నమైన వాటిని కోరుతారు? అందువల్ల బిడ్డ౬లయోగక్షేమాలను తనంతతానుగా కోరుకొనే తండ్రివలె 
నీవు నాకు మేలు చేకూర్చేందుకు సమర్జుడవు. అని పలికిన పృథుచక్రవర్తి మాటలు విని జగద్రక్షకుడైన ఆ విష్ణుమూర్తి 
సంతోషంతో కూడిన మనస్సుతో ఇలా అన్నాడు. “పృథుచక్రవర్తి! దైవానుగ్రహంవల్ల నా పట్ల నిశ్చలమైన భక్తి నీకు 
కలిగింది. దానివల్ల నీవు మాయనుండి బయటపడగలవు. నేను ఆదేశించిన విధంగా పనులు ఏమరుపాటులేకుండా చేస్తే 
నీకు శుభాలు కలుగుతాయి. నా భక్తులంతా స్వర్ణమోక్షనరకాలను సమానంగా భావిస్తారు. నీ ప్రయత్నం కూడా అలాంటిదే. 
నా ఆదేశం ప్రకారం వదలిపెట్టలేని కోపాన్ని వదలుకొని నాపట్ల భక్తిని చూపించావు. అదేనాకు సంతోషం”. అని పొగిడి, 
అనుగ్రహించి, పృథువు చేసిన పూజలు స్వీకరించి విష్ణువు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు 
స్ప నరసిద్ధచారణసురమునిగంధర్వకిన్నర పితృసాధ్యపన్నగులును 

నఖిలజనంబులు హరిపార్వ్వవర్తులు నానందమగ్నాంగు లగుచు వేడ్మ 

యజ్జేశచింతనుందైన యా పృథువుచే సత్మారమునుంబొంది సమ్మదమునం 

జనిరి నిజాధివాసములకు, భగవంతుం డైన నారాయణుండచ్యుతుండు 


తే. దగ నుపాధ్యాయసహితుందడై తనరు పృథుని, విమలమతులయి చూచుచు నమరవరులు 
దన్ను జయజయకలితశబ్బములంబొగడం, జనియె నప్పుడు వైకుంఠసదనమునకు. ర్‌ర5్‌౯ 


ప్రతి : నర= నరులు; సిద్ధ= సిద్ధులు; చారణ= చారణులు; సుర= దేవతలు; ముని= మునులు; గంధర్వ గంధర్వులు; 
కిన్నర= కిన్నరులు; పితృ= పితృదేవతలు; సాధ్య= సాధ్యులు; పన్నగులును= నాగులు; అభిలజనంబులు= అందరు 


చతుర్ధస్కంధము 265 


జనులు; హరిపార్వవర్తులును = విష్ణుదేవుని చెంతనున్నవారు; వేద్మన్‌= సంతోషంతో; ఆనందమగ్న +అంగులు +అగుచున్‌= 
ఆనందంలో మునిగిన శరీరాలు గలవారవుతూ; యజ్ఞ+ఈశ= యాగాలకధిపతిని; చింతనుందు+ఐన = ధ్యానించువాడు 
అయిన; ఆ పృథువుచే= ఆ పృథుచక్రవర్తిచే; సత్మారమును +పొంది= సమ్మానాన్నిపొంది; సమ్మదమునన్‌= సంతోషంతో; 
నిజ+అధివాసములకున్‌= తమతమ నివాసాలకు; చనిరి= వెళ్లిరి ఉపాధ్యాయ సహితుండు+ఐ= బుత్విక్కులతో కూడినవాడై; 
తనరు= ఒప్పు; పృథునిన్‌= పృథుని; విమలమతులు +అయి= స్వచ్చమైన మనస్సులు గలవారై; చూచుచున్‌= చూస్తూ; 
తన్ను విష్ణువును; అమరవరులు= దేవతలు; జయజయ కలిత శబ్బములన్‌= జయ జయ నినాదాలతో; పొగదన్‌= 
పొగడగా; భగవంతుండు+ఐన= భగవంతుడైన; అచ్యుతుండు= నాశములేనివాడైన; నారాయణుండు= ఆ విష్ణుభగవానుడు; 
అప్పుడు, వైకుంఠసదనమునకున్‌= వైకుంఠ నివాసమునకు; చనియెన్‌= వెళ్లాడు. 

తా: నరులు, సిద్ధ, సాధ్య, కిన్నర, చారణ, గంధర్వ, ముని, నాగాదిజనులు, హరి పార్వ్వవర్తులు సంతోషహృదయాలతో 
యజ్ఞదీక్షాబుద్ధియైన పృథుచక్రవర్తి చేసిన సన్మానాలు సంతోషంగా స్వీకరించి తమతమ సెలవులకు వెళ్లారు. బుత్విక్కులతో 
కూడిన పృథుచక్రవర్తిని ఆనందంతో చూస్తూ దేవతలందరూ తనను జయజయ నినాదాలతో స్పుతిస్తుండగా విష్ణుభగవానుడు 
వైకుంఠధామానికి వెళ్లాడు. 


వ. అంతం బృథుచక్రవర్తియు నింద్రియాగోచరుండయ్యును దర్శితాత్ముండును దేవదేవుండును నయిన 
వాసుదేవునకు నమస్కరించి నిజపురంబునకుం జనుదెంచు సమయంబున మౌక్తిక కుసుమ మాలికా దుకూల 
స్వర్ణతోరణాలంకృతంబును, లలిత సుగంధ ధూపవిలసితంబును, రత్నమయ రంగ వల్లికా విరాజితంబును, 
ఫలపుప్ప లాజాక్షత దీపమాలికా స్తంభ పూగపోతాభిరామ ప్రతిగృహ ప్రాంగణంబును, మృగమద ఘనసార 
చందనాగరు వాఃపూర సంసిక్త రథ్యావళీ విభాసితంబును, దరుపల్లవాఖి శోభితంబును నైన పురంబుం బ్రవేశించి 
రాజమార్గంబునం జనుదేర మండిత రత్నకుండలమణి మరీచులు గండ ఫలకంబులం దాండవంబులు సలుపం 
బురకామినులు గనక పాత్ర విరచితంబు లయిన యశేష మంగళ నీరాజనంబుల నివాళింప, శంఖ దుందుఖి 
ప్రముఖ తూర్య 'ఘోషంబులును, బుత్విచ్నీకాయాశీర్వచనంబులును జెలంగ వందిమాగధ జనసంస్తూోయమానుం 
డగుచు విగతగర్వుందై యంతఃపురంబుంటబ్రవేశించి యనంతరంబ. ర్‌5్‌8 

ప్రతి : అంతన్‌= తర్వాత; పృథుచక్రవర్తియును= పృథుచక్రవర్తికూడా; ఇంద్రియ +అగోచరుండు+అయ్యును= ఇంద్రియాలకు 
కనిపించక పోయినా; దర్శిత+ఆత్ముండును= దర్శింపజేయబడిన ఆత్మకలవాడును; దేవదేవుండును+అయిన = దేవులకు 
దేవుడైన; వాసుదేవునకున్‌= విష్ణువునకు, నమస్కరించి; నిజపురంబునకున్‌= తన పట్టణానికి; చనుదెంచు సమయంబునన్‌= 
వస్తున్న వేళ; మౌక్తిక= ముత్యాలతో; కుసుమమాలికా= పూలమాలలతో; దుకూల= వస్త్రాలతో; స్వర్ణతోరణ= బంగారు 
తోరణాలతో; అలంకృతంబును= అలంకరించబడినదియు; లలిత సుగంధ ధూపవిలసితంబును= సుకుమారమైన 
మంచివాసనలుగల ధూపాలతో ప్రకాశించేదియు; రత్నమయ, రంగవల్లికా= రత్నాల ముగ్గులతో; విరాజితంబును= 
ప్రకాశించినదియు; ఫలపుష్ప= పంద్డు, పూలు; లాజ+అక్షత= పేలాలు; అక్షింతలు దీపమాలికాస్తంభ= దీపమాలలతో 
విరాజిల్లే స్తంభాలు; పూగపోత= పోకచెట్ల బోదెలతో; అభిరామ= ప్రకాశించే; ప్రతిగృహప్రాంగణంబును = అన్ని వాకిళ్ల 
ముంగిళ్లు కలదియు; మృగమద= కస్తూరి), ఘనసార= పచ్చకర్పూరం; చందన +అగరు= మంచి గంధం అగరుగల; వాః 
పూర= నీటి జల్లులతో; సంసిక్త= లెస్సగా తడుపబడిన; రథ్యా+ఆవళీవిభాసితంబు = రాజమార్ష సమూహాలచే 


266 శ్రీమహాభాగవతము 


వెలుగొందునదియు; తరుపల్లవ +అభిశోభితంబును= చెట్టు; చిగురులతో ప్రకాశించునదియు; అగు-పురంబు= అటువంటి 
నగరం; ప్రవేశించి= లోనికి వెళ్లి; రాజమార్గంబునన్‌= ప్రధానమార్గంద్వారా; చనుదేర= రాగా; మండిత రత్నకుండల= 
ప్రకాశించే రత్నకుండలాల; మణిమరీచులు= మణులకాంతులు; గందఫలకంబులన్‌= చెక్కిళ్ళ పై తాండవంబులు 'సలుపన్‌= 
నర్తించగా; పురకామినులు = పౌరప్ర్రీలు: కనకపాత్ర విరచితంబులు+ఐన= బంగారు హారతి పాత్రలలో విశేషంగా కూర్చబడిన; 
మంగళనీరాజనంబులు = మంగళహారతులు; నివాళింపన్‌= సమర్పించగా? శంఖదుందుభీప్రముఖ= శంఖం; దుందుభీమొదలైన; 
తూర్యఘోషంబులను= వాద్యాల నినాదాలు; బుత్విక్‌+నికాయ = పురోహితుల సముదాయంయొక్క ఆశీర్వచనంబులును= 
ఆశీస్సులు; చెలంగన్‌= మారుమోగగ్యా వందిమాగధజన = పొగడ్తలుచేసేవారిచే, సంస్తా్యయమానుండు +అగుచున్‌= మిక్కిలిగా 
పొగడబడుతూ; విగతగర్వుండు+ఐ= గర్వం లేనివాడై; అంతఃపురంబున్‌= రాచమందిరాన్నిి ప్రవేశించి= లోనికివెళ్లి; 
అనంతరంబు+అ= తర్వాత. 


తా : తర్వాత ఇంద్రియాలకు కనిపించకపోయినా, ఆత్మద్వారా దర్శింపగలిగినవాడైన ఆ పరమేశ్వరుడైన వాసుదేవునకు 
నమస్కరించి పృథుచక్రవర్తి తన నగరానికి వెళ్లిపోయాడు. ఆ సమయంలో నానావిధాలంకారాలతో స్వర్ణతోరణాలతో 
సుగంధవాసనలతో రత్నాల ముగ్గులతో ప్రకాశిస్తూ, ఫలపుష్పాదులు, అక్షతలు, దీపమాలికస్తంభాలు, పోకచెట్లబోదెలతో 
అన్ని ఇళ్ల ముంగిళ్లు వెలిగిపోతున్నాయి. కస్తూరి, పచ్చకర్పూరం, చందనం కలయంపిగా చల్లిన రాచమార్లాలు కన్పిస్తున్నాయి. 
అలా తరుపుష్పాలతో కూడిన నగరం ప్రవేశించాడు. రాజమార్గంలో నడుస్తుండగా రత్నకుందలకాంతులు ధగద్ధూయమానంగా 
వెలిగిపోగా పాొరకాంతలు బంగారు పళ్లెరాలతో మంగళహారతులందించారు. శంఖనాదాలు, దుందుభితూర్యనాదాలు 
మారుమోగాయి. వందిమాగధుల పొగడ్తల మధ్య పృథుచక్రవర్తి నిగర్వియై అంతఃపురంలోకి ప్రవేశించాడు. తర్వాత 


సీ  సమధికమతింబౌరజనజానపదులచేం దనరారు వివిధపూజనము లొంది 
రాజు సంతువ్టాంతరంగుండుం బ్రియవర ప్రదుండునై వారల బహువిధములం 
బూజించె, నవ్విధంబున మహత్తరములై నట్టి కర్మంబుల నాచరించు 
చును నిరవద్యచేష్టుందై మహత్తముం దన నొప్పునా పృథుమనుజవిభుండు 


తే. మించి భూమండలంబుం బాలించి విశద, యశము సర్వధరాచక్రమందు నిలిపి 
చారుశుభమూర్తి రాజన్యచక్రవర్తి, పరమమోదమునంబరమపదము నొంది. ర5్‌59 


ప్రతి : పౌరజానపదులచేన్‌= పురప్రజలచేతను; పల్లెప్రజలచేతను; సమధికమతిన్‌= అత్యంత ప్రీతితో; తనరారు= ప్రకాశించే; 
వివిధపూజనములు +అంది= పలురకాలైన పూజలు స్వీకరించి; రాజు= పృథుచక్రవర్తి సంతుష్ట+అంతరంగుండున్‌= 
సంతోషించిన మనస్సుగలిగినవాడు; ప్రియవరప్రదుండును+ఐ = ప్రజలకిష్టమైన కోరికలను తీర్చేవాడును అయి; వారలన్‌= 
ప్రజలను; బహువిధములన్‌= పలురకాలుగా; పూజించెన్‌= గౌరవించాడు; ఆ+విధంబునన్‌= ఆ విధంగా మహత్తరములు+ 
ఐనట్టి= గొప్పవైన; కర్మంబులన్‌= పనులను; ఆచరించుచును= చేస్తూ నిరవద్య చేష్పుండు+ఐ= దోషంలేని పనులుచేయు; 
మహత్తముండు +అనన్‌= గొప్పవాడని; ఒప్పు= ప్రకాశించే; ఆ పృథుమనుజవిభుందు= ఆ పృథుచక్రవర్సి మించి= అతిశయించి; 
భూమందలంబున్‌= భూమిని; పాలించి= పరిపాలించి; విశద యశమున్‌= స్వచ్చమైన కీర్తిని; సర్వధరాచక్రమందు 
నిలిపి= భూమిపై అంతటా నెలకొల్పి; చారుశుభమూర్తి= మిక్కిలి పుణ్యమూర్తి రాజన్యచక్రవర్తి= రాజులలో శ్రేష్టుడు; 
పరమ మోదమునన్‌= అధిక సంతోషంతో; పరమపదమున్‌ +ఒందెన్‌ = వైకుంఠాన్ని పొందాడు. 


చతుర్ధస్కంధము 26/7 


తా: ఆ పృథుచక్రవర్తి పౌరులచేతను, జానపదులచేతను మిక్కిలి ప్రీతితో రకరకాల పూజలందుకొని సంతోషించిన 
మనస్సుగలవాడై ప్రజలకు ఇష్టమైన కోర్కెలు తీర్చి, వారిని అనేకవిధాలుగా గౌరవించాడు. ఆ రకంగా మంచి గొప్ప 
పనులుచేస్తూ ప్రశస్తిపొంది గొప్పవాడని పేరుగాంచాడు. భూమండలాన్నంతా పరిపాలించి స్వచ్చమైన తనకీర్తిని భూలోకమంతా 
వ్యాపింపజేసి ఆ చక్రవర్తి సంతోషంతో పరమపద ప్రాప్తిని పొందాడు. 
క. అని మైత్రేయ మహాముని, యనఘుండు విదురునకుం జెప్పె నని శుకుండభి మ 

న్యుని సుతునకుంజెప్పిన తెజిం, గని సూతుండు సెప్పె శౌనకాదులతోదన్‌. 560 
ప్రతి : అని, మైభట్రేయమహాముని= మైత్రేయమహర్షి అనఘుండు= పాపరహితుడైన, విదురునకున్‌+చె ప్పెను +అని= 
విదురునకు చెప్పాడని, శుకుండు; అభిమన్యుని సుతునకున్‌= అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తుకు; చెప్పిన తెజంగు+అని= 
చెప్పిన పద్ధతి అని, శౌనకాదులతోదన్‌= శౌనకాదిమునులతో, సూతుండు+చెప్పెన్‌= సూతుడు చెప్పెను. 
తా : ఆ పృథుచక్రవర్తి కథను విదురునకు మైత్రేయ మహర్షి చెప్పెనని శుకమహర్షి పరీక్షిత్తునకు చెప్పిన విధానాన్ని 
శౌనకాదిమునులకు సూతుడు వివరించాడు. 

ఫి పృథుచక్రవర్తి సభాసదులకు సద్ధర్మముల నువదేశించి బ్రాహ్మణ ప్రశంస సేయుట 1 

వ. అట్లెటింగించి వెండియు నిట్లనియె, ని వ్విధంబున నశేష గుణ విజ్బంభితంబును, నిర్ణోషంబును, 
సత్సురుష సతృతంబును నగు పృథుచక్రవర్తి యశంబును బ్రకటంబుగాం జేయంజాలు మైత్రేయునింజూచి 
మహాభాగవతుందైన విదురుండిట్లనియె. 561 
ప్రతి : అట్లు+ఎటింగించి= ఆ విధంగా చెప్పి; వెండియున్‌= మరల; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు; ఈ+విధంబునన్‌= 
ఈ విధంగా; ఆశేషగుణ విజ్బంధీతంబును= అనేక సద్దుణాలచేత అతిశయించినదీ; నిర్ణాషంబును= దోషంలేనిదీ; సత్‌+పురుష 
సత్‌+కృతంబును +అగు = మంచివారిచేత సమ్మానింపబడినదీ అగు; పృథుచక్రవర్తియశంబును = పృథువు కీర్తిని; 
ప్రకటంబుగాన్‌+చేయన్‌+చాలు = తెలియజేయగలిగిన; మైశ్రేయునిన్‌= మైశ్రేయమహర్నిని; చూచి, మహాభాగవతుండు+ఐన= 
గొప్పభగవదృ్భక్తుడైన; విదురుండు= విదురుడు; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా ; అలా చెప్పి ఇంకా ఇలా అన్నాడు. ఇలా విశేషగుణసంపద గలిగి, దోషరహితమై, సత్పురుషులచే సమ్మానింపబడిన 
పృథుచక్రవర్తి కీర్తిని తెలియజెప్పే మైత్రేయునితో భాగవతుడైన విదురుడిలా అన్నాడు. 
సీ మునినాథ! విను పృథుజనపాలచంద్రుండు సొబగొప్ప మేదినీసురులచేత 

రాజ్యాభి షేకసంపూజ్యుండై దేవతా గణముచే లబ్బ్ధార్హ గుణుండు నగుచు 

వైష్ణవతేజంబు వలనొప్ప ధరియించి య ర్ధి నేయే కర్మ మాచరించె 

నది నాకు నెజింగింపు మనఘాత్మ! భూమి యే రూఢి గవాకృతి రూఢ యొవని 


తే. విక్రమోద్దీప్తయై యొప్పి వెలయునట్టి, కర్మమున నిప్పు రాజన్యగణము బ్రదుకు 
నట్టి పృథుకీర్తి ధరలోన నతివివేకి, దవిలి యెవ్వండు వినకుండు ధన్యచరిత! 562 


268 శ్రీమహాభాగవతము 


ప్రతి : మునినాథ= ఓ ముని శ్రేష్టా!; విను= వినుము; పృథుజనపాలచంద్రుండు= పృథుచక్రవర్తి సొబగు+ఒప్పన్‌= 
అందంగా; మేదినీసురులచేత = బ్రాహృణులచే; రాజ్య+అభిషేక సంపూజ్యుండు+ఐ= పట్టాభిషేక గౌరవం పొందినవాడై; 
దేవతాగణముచే= దేవతల బృందంచే; లబ్ధ+అర్హగుణుండు +అగుచు = లభించిన మంచి గుణాలు కలిగి; వైష్ణవతేజంబు 
వలను+ఒప్పన్‌= వైష్ణవ తేజస్సును తగినవిధంగా; ధరియించి= తాల్చి; అర్ధిన్‌= కోరికతో; ఏ+ఏ యేకర్మము+ఆచరించెన్‌= 
ఏ యే పనులు చేశాడో; అదినాకు+ఎజింగింపు= అదినాకు తెలియజేయవయ్యా!; అనఘ+ఆత్మ= పాపరహితమైన 
మనస్సుకలవాడా!; భూమి= భూమి, ఏరూఢి= ఏవిధంగా; గో +ఆకృతి రూధఢ= గోవురూపమున స్థిరపడినది; ధన్యచరిత= 
పుణ్యాత్మా ఎవని విక్రమ+ఉత్‌+దీప్త+ఐ= ఎవని పరాక్రమంతో మిక్కిలిగ ప్రకాశించినదై ఒప్పి, వెలయున్‌= ప్రకాశించునో; 
అట్టి= అటువంటి; కర్మమునన్‌= పద్ధతిలో; ఇవ్ల= ప్రస్తుతం; రాజన్యగణము= రాజులసమూహం); బ్రదుకున్‌= జీవిస్తున్నారో; 
అట్టి పృథుకీర్తి= అట్టి పృథుచక్రవర్తి కీర్తిని ధరలోనన్‌= భువిలో; అతివివేకి= మిక్కిలి తెలివిగలవాడు; తవిలి ఎవ్వండు 
వినకుండు= మనసును లగ్నంచేసి ఎవడు వినడు? 

తా: ముని్రేష్టా! విను. పృథుచక్రవర్తి బ్రాహ్మణులచే రాజ్యపట్టాభిషిక్తుదై దేవతలచే సద్దుణాలుపొంది విష్ణుతేజంతో 
వెలిగిపోయాడు. ఆయన ఏయే పనులు చేశాడో పాపరహితుడా! నాకు తెలియజేయవయ్యా!. భూమి ఏ విధంగా 
గోరూపంలో స్థిరపడింది. ఎవరి పరాక్రమ దీప్తితో వెలుగొందిన పద్ధతిలో ప్రస్తుత రాజులందరు బ్రతుకుతున్నారో అట్టి 
పృథుచక్రవర్తి చరితాన్ని భూమిలో వివేకవంతుడైన వాడెవదైనా వినకుండా ఉంటాడా? 


క. నావుడు విని మైత్రేయుం, డా విదురునింజూచి పలికె నతి వినయమునం 

బావనచరితుండు పృథుండు ధ, రావరనుతుండలఘుయశుండు ప్రమదంబలరన్‌. 563 
ప్రతి : నావుడు= అనగా, విని, మైత్రేయుండు; ఆ విదురునిన్‌+చూచి= ఆ విదురుని చూచి; అతివినయమునన్‌= మిక్షిలి 
వినయంతో; పలికెన్‌= మాట్లాడెను; పావనచరితుండు= పవిత్ర వృత్తాంతము కలవాడు; ధరావరనుతుండు= రాజులచే 
పొగడ్తలందినవాడు; అలఘుయశుండు = గొప్పకీర్తిమంతుడు; పృథుండు= పృథుచక్రవర్తి ప్రమదంబు +అలరన్‌= సంతోషంతో 
ఒప్పుతూ. 
తా : ఆ పలుకులు విని మైత్రేయుడు విదురునితో ఇలా అన్నాడు. పవిత్రమైన ప్రవర్తనచే పృథుచక్రవర్తి రాజుల పొగడ్తలు 
పొంది సంతోషంతో పాలనంచేశాదు. 
స్స్‌ రంగదుత్తుంగతరంగగంగాయమునామధ్యమందు నున్నతి వసించి 

కైకొని ప్రారబ్ధకర్మ క్షయార్థమై యఖీలపుణ్యంబుల ననుభవించు 

చును సర్వదేశంబులను దనయాజ్ఞ యప్రతిహతస త్ర్రతాపమునంజెల్లం 

బూని సప్తద్వీపములకుందానొక్కండ వైష్ణవభూసురావళికిం దక్కం 


తే. దక్కుంగల్లిన ప్రజకెల్ల దండధరునిం, బోలి వర్తించుచును గొంతకాల మరుగం 
దవిలి యొకనాండు దీర్హసత్రంబు సేయ, నర్ధింగైకొని దీక్షితుండయ్యె, నందు. 564 


ప్రతి : రంగత్‌+ఉత్తుంగ తరంగ= ఎత్తుగా పడిలేచే అలలుగల; గంగాయమునా మధ్యమందున్‌= గంగాయమునానదుల 
మధ్య ప్రదేశంలో; ఉన్నతివసించి= భోగభాగ్యాలతో జీవితాన్ని గడిపి; కైకొని= పూనుకొని; ప్రారబ్ధక్షయ+అర్థము+ఐ = 


చతుర్ధస్కంధము 269 


ప్రారబ్ధ కర్మఫలాల నాశంకోసమై; అభఖిలపుణ్యంబులన్‌= సమస్తపుణ్యాలను; అనుభవించుచును= తాననుభవిస్తూ తన +ఆజ్ఞ= 
తన ఆదేశం; సర్వదేశంబులను = అన్ని దేశాలలో; అప్రతిహత= ఎదురులేని; సత్‌+ప్రతాపమునన్‌= మంచి పరాక్రమంతో; 
చెల్లన్‌= చెల్లునట్లుగా; పూని= ప్రయత్నించి, సాగగా; సప్తద్వీపములకున్‌= ఏడు ద్వీపాలకు; తానొక్కండు+అ= ఏకచ్చత్రాధి 
పతియై; వైష్ణవ భూసుర+ఆవళికి తక్కన్‌= వైష్ణవులైన బ్రాహ్మణులకు తప్ప; తక్కు+కల్లిన ప్రజలకెల్లన్‌= మిగిలిన జనులకందరకు; 
దండధరుని+పోలి= యమునివలె; వర్తించుచును= ఉంటూ; కొంతకాలము +అరుగన్‌= కొన్ని సంవత్సరాలు గడువగా, 
ఒకనాండు; తవిలి= ప్రయత్నపూర్వకంగా; అర్ధిన్‌= కోరికతో; దీర్మసత్రంబు +చేయన్‌= దీర్హసత్రమనే యాగాన్ని చేయుటకు; 
కైకొని= కంకణధారియై; అందు= ఆ యాగంలో- దీక్షితుండు +అయ్యెన్‌= యాగదీక్షను స్వీకరించెను; 

తా : ఆ పృథుచక్రవర్తి గంగాయమునల మధ్యప్రదేశంలో నివసించాడు. ప్రారబ్ధ కర్మఫలాలు వ్యయం కావాలని సర్వపుణ్యాలను 
తాననుభవించాడు. అన్నిదేశాలలో తన ఆజ్ఞకదురు లేకుండా చేశాడు. సప్తద్వీపాలలో ఏకచ్చత్రాధిపత్యం వహించాడు. 
విష్ణుభక్తులళైన బ్రాహ్మణులకు తప్ప మిగిలినవారి విషయంలో యమునివలె చండశాసనుడయ్యాడు. అలా కొంతకాలం 
పరిపాలించి దీర్శసత్రమనే యజ్ఞం చేయడానికి దీక్ష వహించాడు. 


తే. రాజబుషి దేవబుషి పితృ బ్రహ్మ బుషులు, జనవరునిచేత విహితపూజనము లొంది 
సమధికైశ్వర్యగతి నున్న సమయమునను, జిరశుభాకారుండా రాజశేఖరుండు. 565 
ప్రతి : రాజబుషి= రాజర్చ్పులు; దేవబుషి= దేవర్షులు; బ్రహ్మబుషులు= బ్రహ్మర్నులు; పితృ= పితృదేవతలు; జనవరునిచేతన్‌= 
రాజుచే; విహితపూజనములు+ఒంది= శాస్త్రాలు విధించిన సమ్మానాలు పొంది; సమధిక+ఐశ్వర్యగతిన్‌= మించిన ఐశ్వర్యాన్ని 
పొంది; ఉన్నసమయమునను= ఉన్నప్పుడు; చిరశుభ+ఆకారుండు= నిత్య శుభలక్షణాలుగల; ఆ రాజశేఖరుండు= ఆ 
పృథుచక్రవర్తి. 
తా:;ఆ దీర్హసత్రానికి రాజర్నులు, దేవర్నులు, పితృదేవతలు, (బ్రహ్మర్నులు విచ్చేసి శాస్త్రోక్తంగా సమ్మానాలందుకొన్నారు. 
అప్పుడు శుభలక్షణాలుగల ఆ పృథుచక్రవర్తి 
స్ప ఉన్నతోన్నతుండు సముత్తుంగభుజుండు సన్మహనీయతరశోభమానముఖుండుం 
జారుసంపుల్లకంజారుణేక్షణుండు సునాసాపుటుండు మందస్మితుండు 
వక్రసూక్ష్మ స్నిగ్ధ వరనీలకేశుండుం గమనీయరుచి కంబుకంధరుండు 
సుభగవిశాలవక్షుండును ద్రివళిశోభితమధ్యభాగుండుం బృథునితంబ 


తే. మండలుండు నావర్తసమాననాఖి, వివరుండును గాంచనస్తంభవిలసదూరు 
రాబితుందును నరుణచరణుందడును ధృత, నవదుకూలోత్తరీయుండున్నతయశుండు. 566 


ప్రతి : ఉన్నత+ఉన్నతుందు= మిక్కిలి పొడవైనవాడు; సముత్తుంగ భుజుండు= ఎత్తెన భుజాలు కలవాడు; సత్‌+మహనీయతర= 
శుభప్రదం, మిక్కిలి గొప్పదైన; శోభమాన ముఖుండు= ప్రకాశించే ముఖంగలవాడు; చారు= అందమైన; సంఫుల్ల 
కంజ+అరుణ = వికసించిన ఎర్రతామరలవంటి; ఈక్షణుండు= కనులుగలవాడు; సునాసాపుటుండు= మంచి ముక్కుపుటాలు 
కలవాడు; మందస్మితుండు = చిరునవ్వులు చిందించేవాడు; వక్రసూక్ష్మస్నిద్ధ = వంకరలు తిరిగి మిక్కిలి మెత్తనైన; 
వరనీలకేశుండున్‌= శ్రేష్టమైన నల్లనికురులుగలవాడు; కమనీయరుచి= అందమైన ప్రకాశంగల; కంబుకంధరుండు= శంఖం 


270 శ్రీమహాభాగవతము 


వంటి కంఠం కలవాడు; సుభగ= శ్రేష్టమైన; విశాలవక్షుండును= విశాలమైన రొమ్ము భాగం కలవాడు; త్రివళిశోభిత= 
మూడు ముడుతలు పడి అందంగా భాసించే; మధ్యభాగుండును= నడుముగలవాడు; పృథునితంబ మందలుందును= 
విశాలమైన పిరుదుభాగం కలవాడు; ఆవర్త సమాననాఖి వివరుండును= సుడిగుండంవలె లోతైన పొక్కిలి కలవాడు; 
కాంచనస్తంభ= బంగారు స్తంభాలవలె; విలసత్‌+ఊరురాజితుండును= ప్రకాశించే తొడలుగలవాడు; అరుణ చరుణుం 
డును= ఎర్రని పాదాలు కలవాడు; ధృతనవదుకూల +ఉత్తరీయుండు = కొత్త పట్టువలువను ఉత్తరీయంగా ధరించినవాడు; 
ఉన్నతయశుండు = అధికకీర్తిమంతుడు. 


తా: పృథుచక్రవర్తి ఆకారవిశేషాలు వర్ణించబడ్డాయి. మహోన్నతుడు, ఎత్తైన భుజాలుగలవాడు, వికసించేముఖ శోభులవాడు, 
వికసించిన ఎర్ర తామరలవంటి కనులు గలవాడు, అందమైన ముక్కుపుటాలు గలవాడు, చిరునవ్వులు చిందించేవాడు. 
అందాలకురులు గలిగి శంఖంవంటి కంఠంగలిగి వెడల్చెన వక్ష్యస్థలముకలిగి, మూడు ముడుతలుపడ్డ నడుము భాగంతో 
విశాలమైన పిరుదుభాగంతో సుడిగుండంవలె నాఖీవివరం ప్రకాశించగా, బంగారు స్తంభాలవంటి తొడలతో, ఎగ్రని 
పాదాలుకలిగి కొత్త పట్టువలువను ఉత్తరీయంగా ధరించి ఆ మహాకీర్తిమంతుడు వెలిగిపోయాడు. 


వ. మటఠజియు నియమ నిమిత్తంబునం బరిత్యక్త భూషణుం డగుటం జేసి వ్యక్తాశేష గాత్రశీకుండును, 
గృమ్టాజినధరుండును, శ్రీమంతుండును, గుశహస్తుండును, గృతోచితుండును, శిశిరస్నిగ్ధ తారాక్షుండును 
నైన పృథుచక్రవర్తి సభామధ్యంబునం దారాగణ మధ్య విభాసితుండును, సకల జనాహ్లాదకరుండును నగు 
సుధాకరుండునుంబోలె వెలుంగుచు లేచి నిలుచుండి సదస్య సంతోషదాయకంబులును, జిత్రపదవిరా 
జితంబులును, బ్రసన్నంబులును, పరిశుద్ధంబులును, గంభీరార్థంబులును, నవ్యాకులంబులును నైన 
భాషణంబుల నిట్లనియె. 56౯7 


ప్రతి: మజియు, నియమ నిమిత్తంబునన్‌= వ్రతదీక్షవలన; పరిత్యక్త భూషణుండు +అగుటన్‌+చేసి= విసర్జించిన అలంకారాలు 
కలవాడుకావడంవల్ల; వ్యక్త+అశేష గాత్రశ్రీకుండును= ప్రకటించబడిన పూర్తి శరీరసౌందర్యం కలవాడును; కృష్ణ + 
అజినధరుండును= నల్లని జింకచర్మం ధరించినవాదను; శ్రీమంతుండును= లక్ష్మీశోభతో ఉన్నవాడును; కుశహస్తుండును= 
చేతిలో దర్భలుధరించినవాడునూ,; కృత+ఉచితుండును= తగిన పనులు చేయువాడు; శిశిరస్ప్రగతార +అక్షుండును= చల్లనిచూపు; 
నిగనిగలుగల కనులుగలవాడును; ఐన పృథుచక్రవర్తి= అయిన పృథుమహారాజు; సభామధ్యంబునన్‌= సభమధ్యలో; 
తారాగణమధ్య విభాసితుండును= నక్షత్రాల మధ్యలో వెలిగేవాడు; సకలజన +ఆహ్లాదకరుండును +అగు= జనులందరికి 
అందాన్ని కలిగించే; సుధాకరుందడునున్‌+పోలె= చంద్రునివలె; వెలుంగుచున్‌= ప్రకాశిస్తూ లేచి నిలుచుండి= లేచి 
నిలబడి) సదస్య= సభ్యులకు; సంతోషదాయకంబులును= ఆనందం కలిగించేవి; చిత్రపద విరాజితంబులును= చమతాగ్రాలైన 
మాటలతో ప్రకాశించే; ప్రసన్నంబులును= మనోహరములైనవి (అయిన); గంభీర +అర్ధంబులును= లోతైన అర్ధములు 
కలిగినవి; అవ్యాకులంబులును ఐన= చింతలేనివి అయిన; భాషణంబులన్‌= మాటలతో; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా; మరియు వ్రతదీక్షచేపట్టినందున ఆభరణాలు వదలివేసినప్పటికీ శరీర సౌందర్యంతో ప్రకాశిస్తూ, జింకచర్మ్శ్మం ధరించి, 
లక్ష్మీశోభతో చేత దర్భలు పట్టుకొని ఉచితకర్మలు చేస్తూ సుందరమైన చూపులుగల పృథుచక్రవర్తి నక్షత్రమధ్యంలో 
చంద్రునివలె సకలజనులకు ఆహ్లాదం కలిగిస్తూ సభామధ్యంలో లేచి నిలబడి సభ్యులకు ఆనందం కలిగేలా చక్కని 
మాటలతో ప్రసన్నంగా, పరిశుభ్రంగా, గంభీరంగా మాట్లాడుతూ ఇలాఅన్నాడు. 


చతుర్ధస్కంధము 2/71 


క. వినుండీ సభ్యులు ధర్మము, ననయము నెణుంగంగంగోరునట్టి జనుండు దాం 
దన తలంపునంగల యర్ధముం, జను నెజింగింపంగ ధీరసత్పురుషులకున్‌. 568 


ప్రతి : సభ్యులు= సభ్యులారా!; వినుండీ= వినండి; ధర్మమున్‌= ధర్మాన్ని; అనయమున్‌= ఎల్లప్పుడు; ఎజుంగంగన్‌+కోరునట్టి= 
తెలుసుకోదలచినటువంటి; జనుండు= మనుష్యుడు; తాన్‌= తాను తనతలంపునన్‌+కల= తన మనస్సులోఉండదే; అర్ధమున్‌= 
భావమును; ధీరసత్పురుషులకున్‌= ధీరులు సజ్జనులు అయినవారికి; ఎఅింగింపంగన్‌= తెలుపగా; చనున్‌= వలయును. 


తా : ఓ సభ్యులారా! వినండి! ధర్మాన్ని ఎల్లప్పుడూ తెలుసుకోగోరిన మనుష్యుడు తన మనస్సులో ఉండే భావాన్ని ధీరులు, 
సజ్జనులు అయిన వారికి తలియజేయవలసిన అవసరం ఉంది. 


సీ ఏను నీ లోకవితానంబు నెల్లను శాసించి భూప్రజాసంతతులను 
దత్త ద్విహిత వృత్తి దానంబులను జేసి రక్షింప వివిధమర్వాదం దప్పి 
పోకుండ నిలుపుటకై కమలజుచే నియోగింపంబడితి, నిట్లానరియుండ 
నట్టి ప్రజాపాలనా ద్యనువ్రానవశంబునం బ్రాక్కర్మ సాక్షి యీశుం 


తే. డెట్టివానికి సంతుష్టి నెసంగుచుండు, నట్టివానికి నే లోకమండద్రు బుధులు 
కామదుఘములు నైన లోకములు నాకు, సరవింగలుగు ననుష్థానపరుండ నగుట. 569 


ప్రతి : ఏనును= నేనుగూడ; ఈ లోకవితానంబు+ఎల్లను= ఈ లోకాల సమూహాలన్నింటిని; శాసించి= పాలించి; 
భూఫప్రజా సంతతులను= భూమిపైఉండే మానవసమూహాలను; తద్‌+తద్‌+విహితవృత్తి దానంబులను= ఆయా నిర్ణీత 
వృత్తులను దానంచేస్తూ; రక్షింప= రక్షించడానికి; వివధమర్యాదన్‌ +తప్పిపోకుండ= రకరకాలైన కట్టుబాట్లు తప్పిపోకుండా; 
నిలుపుటకై= కాపాడుటకు; కమలజుచే= బ్రహ్మచే; నియోగింపన్‌+పడితిన్‌= నియమించబడ్డాను; ఇట్లు+ఒనరి+ఉండన్‌= 
ఇలా అమరియుండగ్గా అట్టిప్రజాపాలన +ఆది= ఆ విధమైన పరిపాలన మొదలైనవి; అనువ్రానవశంబునన్‌= ఆచరించడంవల్ల; 
ప్రాక్‌ +కర్మ్శసాక్షి= మొదటి కర్మకు సాక్షి అయిన; ఈశుండు= భగవంతుడు; ఎట్టివానికి= ఏలాంటివ్యక్తికి; సంతుష్టిన్‌+ 
ఎసంగుచుండున్‌= సంతోషాన్ని కల్గిస్తాడో; అట్టివానికిన్‌= అలాంటివానికి; బుధులు= విద్వాంసులు; ఏ లోకము+అండ్రు= 
ఏ పుణ్యలోకము ప్రాప్తిస్తుందని అంటారో; కామదుఘములు+ఐన= కోరికలు పిదికే, లోకములు = పుణ్యలోకాలు; 
అనుష్రానపరుండన్‌+అగుటన్‌= నియమవంతుడనుగాబట్టి, నాకు, సరవిన్‌+కలుగున్‌= వరుసగా లభిస్తాయి. 

తా : నేను ఈ లోకాలను శాసిస్తున్నాను. ప్రజలకు ఆయావృత్తులను కల్పించి, దానమిస్తున్నాను. రక్షిస్తున్నాను. ప్రజలు 
ఆయా పనులలో హద్దులు మీరకుండా విధివిధానాలు స్థిరపరచడానికి బ్రహ్మచే నేను నియోగింపబడ్డాను. ప్రజాపాలన 
నా కర్మానుష్టానం. ఈ విధమైన కర్మానుష్టానమువలన కర్మసాక్షి అయిన ఆ పరమేశ్వరుడు ఏలాంటివానికి సంతోషం 
కలిగిస్తాడో, పండితులు అతనికి ఏ పుణ్యలోకం ప్రాప్తిస్తుందని అంటారో, అనుష్థానపరుడనైన నాకు కోరికలు పిదికేవి 
అయిన పుణ్యలోకాలు వరుసగా లభిస్తాయి. 


వ. ఇట్లు ప్రజలను ధర్మంబులయందు ననుశాసింపక యర్ధ కాముందై వారివలన నప్పనంబులు గొనెనేని 
వారల పాపంబు దనకుం టబబాపింపం దేజోహీనుందై భూవిభుండు సెడుం, గావునం (బజలు 


2/72 శ్రీమహాభాగవతము 


భూపతిహితార్థంబునకు స్వార్ధంబునకు నసూయారహితులై వాసుదేవార్చణ బుద్దిం జేసి ధర్మంబు నెప్పుడు 
నాచరింపవలయు, నిదియ నన్ను ననుగ్రహించుట, యదియునుం గాక పితృదేవర్షితుల్యులగు మీర 
లనుమోదించి కర్తయు ననుశాసకుండు ననుజ్ఞాతయు నయిన నాకుం బరలోకంబున నే ఫలంబు గలుగు 
నట్టి ఫలంబునకు సదృశంబైన కర్మం బాచరింపవలయు, నట్లయిన సంతోషంబు నొందుదు ననిన వార 
లా రాజేంద్రున కిట్లనిరి. 570 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; ప్రజలను, ధర్మంబుల+అందున్‌= మంచిపనులలో; అనుశాసింపక = శాసించకుండా; 
అర్ధకాముండు+ఐ= ధనమునందు కోర్కె గలవాదై; వారివలనన్‌= వారివద్దనుంది; అప్పనంబులు= సమర్పింపబడిన 
కానుకలు; కొనెన్‌+ఏని= స్వీకరిస్తే వారల పాపంబు= వారు చేసిన పాపము; తనకున్‌+ప్రాపింపన్‌= తనకు సంక్రమించగా; 
తేజోహీనుండు+ఐ= కాంతిని కోల్పోయి; భూవిభుండు+చెడున్‌= రాజు చెడిపోతాడు; కావునన్‌= కాబట్టి; ప్రజలు, 
భూపతిహిత +అర్ధంబునకున్‌ = రాజుమేలుకోరి; స్వార్ధంబునకున్‌= స్వప్రయోజనాలకు; అసూయారహితులు +ఐ = 
ఈర్ష్యలేనివారై; వాసుదేవ + అర్పణబుద్ధిన్‌ +చేసి= విష్ణు దేవునికి అర్చించే బుద్ధితో; ధర్మంబున్‌= ధర్మాన్ని 
ఎప్పుడున్‌+ఆచరింపవలయున్‌= ఎప్పుడూ ఆచరించాలి; ఇది+అ= ఇదియే; నన్నున్‌+అనుగ్రహించుట= నాపై దయ 
చూపడం; అదియునున్‌+కాక = అదీగాక; పితృదేవ+బుషితుల్యులు +అగు= పితృదేవతలతో, బుషులతో సమానులైన; 
మీరలు= మీరు; అనుమోదించి= సమ్మతించి; కర్తయును= సృష్టించేవాడిని; అనుశాసకుండును= పరిపాలించేవాడిని; 
అనుజ్ఞాతయును= అనుమతించువాడు; అయిన నాకు= అయినటువంటి నాకు, పరలోకంబునన్‌= పరలోకంలో; ఏ 
ఫలంబు కలుగు= ఎట్టి ఫలితం సిద్ధిస్తుందో; అట్టిఫలంబునకు= ఆ ఫలానికి; సదృశంబు+ఐన = సమానమైన; 
కర్శంబు+ఆచరింపవలయును = కర్మను చేయాలి; అట్లు+అయినన్‌= ఆ విధంగా చేస్తే సంతోషంబున్‌+ఒందుదున్‌+అనినన్‌= 
సంతోషిస్తాను అని అనగా? వారలు= ఆ సదస్యులు; ఆ రాజ+ఇంద్రునకు= ఆ మహారాజుకు; ఇట్లు+అనిరి= ఇలా 
అన్నారు. 

తా : ప్రజలను ధర్మంగా పాలించక, తన ప్రయోజనాలకై పన్నులు తీసుకొంటే, ఆ ప్రభువునకు తన ప్రజల పాపాలు 
సంక్రమిస్తాయి. కాంతిని కోల్పోయి రాజు నశిస్తాడు. ప్రజలుకూడా తమహితం కోసం రాజుహితం కోరాలి. అసూయలేకుండా 
కృష్ణార్పణంగా ధర్మాచరణ చేయాలి. మీరిలా చేస్తే అదే నన్ను అనుగ్రహించినట్లు. అంతేకాక, మీరు పితృదేవతలతో, 
బుషులతో సమానులు. ఆలాంటిమీరు సమ్మతితో కర్తను, పాలకుడను, బ్రహ్మచే అనుమోదించువాదను అయిన నాకు 
పరలోకంలో ఏ ఫలం కలుగుతుందో ఆలాంటి ఫలం కలగటానికి తగిన కర్మను ఆచరించండి. ఆ విధంగా చేస్తే నేను 
సంతోషిస్తాను. అని అనగా, ఆ సదస్యులు మహారాజుతో ఇలా అన్నారు. 


క. జననాయక! ప్రజ లిర వాం, దిన ధర్మము లెల్ల వాసుదేవార్ప్చణ బు 
ద్ధిని జేయవలయు నంటివి, యనయంబును వాసుదేవుందనంగలందె మహిన్‌? ర్‌71 
ప్రతి ;: జననాయక= ఓ రాజా!; ప్రజలు= జనులు; ఇరవు+ఒందిన ధర్మములు+ఎల్లన్‌= చోటుచేసుకొనిన ధర్మాలన్నీ; 


వాసుదేవ +అర్పణబుద్ధిని= భగవదర్పితమనే సంకల్పంతో; చేయవలయున్‌+అంటివి= చేయాలి అని అన్నావు; అనయంబును= 
ఎల్లప్పుడు; మహిన్‌= భూమిపై; వాసుదేవుండు +అనన్‌ +కలందె = విష్ణుమూర్తి అనే వాడున్నాడా? 


చతుర్ధస్కంధము 2/73 


తా: ఓ పృథుచక్రవర్తీ! ప్రజలందరు తమ పనులన్నీ భగవదర్పితంగా (వాసుదేవార్చ్పణం) చేయాలని బోధించావు. 
వాసుదేవుడనేవాడు భూమిపై ఉన్నాడా? 

విశే ; ఆ భగవంతుని రూపరేఖావిలాసాలు తెలియజేయుమని ప్రజలు ప్రభువును కోరారు. 

కర్షుః శాస్తు రనుజ్ఞాతః అనుమోదితశ్చ - శ్రీధర వ్యాఖ్య 

ప్రయోజ్యస్య, ప్రయోజకస్య, అనుమతః - వీరరాఘవీయ వ్యాఖ్య 

అన విని వారికి మనుజేశుందను నర్ద్మ తములార! వినుండయ్య తవిలి మీరు 

యజ్ఞాధిపతియైన యఖిలేశ్వరుండు గొన్ని మతములంగలండు ధీమంతులార! 

యతటైైన మీరలు నందుకు విప్రతి, పత్తి గల్గుట నుపపన్న మరయం 

గాదంటిరేని యా ఘనునిచే రచితమై, కాంతిమంతమగు జగంబు గానం 


తే. బడుచునున్నది! యిట్టి ప్రపంచరచిత, కర్మ వైచిత్య మ మ్మేటి గలుగకున్న 
నమర నది తదుక్తు లుపపన్నములు గావు!, కాన నవ్వాసుదేవుండు గలండు మజియు. 572 


బ్ర 


ప్రతి : అన విని= అనగా విని; వారికి= ప్రజలతో; మనుజ+ఈశుండు +అనున్‌= రాజు ఇలా అన్నాడు; అర్హతములార= 
మిక్కిలి యోగ్యులారా!; తవిలి= పూని; మీరు, వినుండు +అయ్య= వినండి; యజ్ఞ +అధిపతి+ఐన = యాజ్ఞానికి మూలం 
అయిన; అఖిల+ఈశ్వరుండు = పరమేశ్వరుడు; కొన్నిమతములన్‌+కలండు= కొన్ని సిద్ధాంతాలప్రకారం ఉన్నాడు; ధీమంతులార= 
బుద్ధిమంతులార!; అట్లు+అయిన= అలా అయితే; మీరలును= మీరుకూడా; అందుకు విప్రతిపత్తికల్దుటన్‌= దానికి 
వ్యతిరేకత కలగడంవల్ల; ఉపపన్నము= సంభవం; అరయన్‌= చూడగా; కాదు+అంటిరి= కాదనిన పక్షంలో; ఆ ఘనునిచే 
రచితము+ఐ= ఆ పరమేశ్వరునిచే సృష్టించబడి; కాంతిమంతము+అగు= ప్రకాశవంతమైన; జగంబు= లోకము; 
కానన్‌+పడుచున్‌+ఉన్నది= కన్పిస్తున్నది; ఇట్టి= ఇటువంటి; ప్రపంచ రచిత = ప్రపంచంచే కల్పించబడిన; కర్శవైచిత్యము= 
కర్మల విచిత్రత; ఆ మేటి= ఆ (శ్రేష్టుడు; కలుగక +ఉన్నన్‌= లేనిచో) అమరన్‌= ఒప్పుగా అది= ఆ ప్రపంచం; తద్‌+ఉక్తులు= 
ఆ మాటలు; ఉపపన్నములు+కావు= పుట్టవు; కానన్‌= కావున; ఆ వాసుదేవుందు= ఆ విష్ణువు; కలండు= ఉన్నాడు; 
మఖజియు= ఇంకా. 

తా: ఆ మాటలు విని ప్రజలతో పృథుచక్రవర్తి ఇలా అన్నాడు. ఓ యోగ్యులారా! వినండి! యజ్ఞేశ్వరుడు కొన్ని సిద్ధాంతాల 
ననుసరించి ఉన్నాడు. బుద్ధిమంతులారా! దీనికి విరుద్ధంగా మీరు భగవంతుడు లేడంటే ఆ భగవానుడు సృష్టించిన 


కాంతిమంతమైన ఈ ప్రపంచం, ఇందలి చిత్రవిచిత్రాలైన కర్మలు ఆయనలేకుంటే అసలులేవు కదా. అందువల్ల 
భగవంతుడున్నాడు. 


వ. అదియునుం గాక యీ జగద్వైచిత్యంబు కర్తభయైన యీశ్వరుండు లేకున్నం గర్మవశంబునం దేసి 
యుపపన్నంబగు నంటి రేని. 5/38 

ప్రతి : అదియునున్‌+కాక= అదీగాక; ఈ జగత్‌ +వైచిత్య్రంబు= ఈ లోకంయొక్క చిత్ర, విచిత్ర స్వరూపస్వభావాలు; 
కర్త+ఐన= మూలకారకుదైన; ఈశ్వరుండు లేకున్నన్‌= భగవంతుడు లేకున్నా కర్మవశంబునన్‌+చేసి= కర్మఫలితంగా; 
ఉపపన్నంబు +అగున్‌+అంటిరి+ఏని= కలుగుతాయి అని మీరు అంటే. 


2/74 శ్రీమహాభాగవతము 


తా : అదీగాక, ఈ లోకంలోని చిత్రవిచిత్రాలు వాటికర్తయైన భగవంతుడు లేకున్నా కర్మవశంగా కలుగుతాయని అన్నారనుకోంది. 


విశే : కర్త అయిన ఈశ్వరుడు లేకున్నా కర్మలు జరుగుతాయనుకొనేవారు నాస్తికులు. శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు 
అనుకొనేవారు ఆస్తికులు. 


సీ, పూని ప్రియవ్రతోత్తానపాద ధ్రువ మనుల కస్మత్పితామహుం డనంగం 
దగు నంగ మేదినీధవునకు మజియును వినుతి కెక్కిన పృథివీపతులకుం 
బద్మసంభవ భవ ప్రహ్లాద బలిచక్రవర్తి ప్రముఖ భాగవతుల కర్ధి 
వర్గసుస్వర్గాపవర్గంబులకు ననుగతకారణుం దన ఘనత కెక్కి 


తే. హీను లగు మృత్యుదాౌహిత్రుందైన వేన, ముఖ దురాత్ములు ధర్మవిమోహితులును 
దక్కం దక్కిన వారికిం దాం బ్రపన్న వరదుండై యిచ్చు నభిమతావళుల నతండు. ర్‌74 


ప్రతి : పూని= ప్రయత్నించి; ప్రియవ్రత= ప్రియవ్రతుడు; ఉత్తానపాద= ఉత్తానపాదుడు; ధ్రువ= ధ్రువుడు; మనులకు= 
మనువులకు; అస్మత్‌+పితామహుండు +అనంగన్‌+తగు= నా తాత అనదగిన; అంగమేదినీధవునకు= అంగరాజునకు; 
మటథటియును= ఇంకా; వినుతికి+ఎక్కిన = ప్రఖ్యాతి గడించిన; పృథివీపతులకున్‌= రాజులకు; పద్మసంభవ భవ = పద్మంనుండి 
పుట్టిన బ్రహ్మకు జనించిన నారదుడు; ప్రహ్ణాద= ప్రహ్షాదుడు; బలిచక్రవర్తి ప్రముఖ= బలిచక్రవర్తి మొదలైన; భాగవతులకు = 
భక్తులకు; అర్ధివర్గ= కోరేవారికి; సుస్వర్గ+అపవర్గంబులకు= మంచి స్వర్ణమోక్షములకు; అనుగతకారణుండు +అనన్‌= 
అనువర్తించే కారణం గలవాడుగా; ఘనతకు +ఎక్సి= ప్రసిద్దుడై హీనులగు= నీచులైన; మృత్యుదౌహిత్రుండ +ఐన = మృత్యువునకు 
మనుమదైన; వేనముఖదురాత్ములు = వేనుడు మొదలైన దుర్దనులు; ధర్మవిమోహితులును తక్కన్‌= ధర్మం చెడినవారు తప్ప; 
తక్కినవారికిన్‌= మిగిలినవారికి; తాన్‌= తాను; ప్రపన్నవరదుండు+ఐ= ఆ్రితులకు కోర్కెల నిచ్చువాడై; అతండు= ఆ 
భగవంతుడు; అభిమతావళులన్‌= కోర్కెల సముదాయాన్ని ఇచ్చున్‌= ఇస్తాడు. 

తా : ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, (ధ్రువుడు, మనువు మొదలైనవారికి మా తాతగారైన అంగరాజునకు, మిగిలిన 
రాజలోకానికి, నారద, ప్రహ్లాద, బలిమొదలైన భాగవతోత్తములకు స్వర్గమోక్షాలు ప్రాప్తించేందుకు కారణభూతుడు ఆ 
భగవంతుడు. మృత్యువు మనుమడైన వేనుడు మొదలైన దురాత్ములకు తప్ప మిగిలినవారి కందరికీ కోరిన కోర్మెలిచ్చి 
ప్రసన్నవరదుడైనవాడు ఆ స్వామి. 

వ. ఇట్ట విద్వదనుభవంబున భువనహితుండగు వాసుదేవుండు లేందనుట యుపపన్నంబుగా, 
దదియునుంగాక. ర్‌౯₹5 
ప్రతి: ఇట్టి విద్వత్‌+అనుభవంబున= ఈ విధంగా పండితులు అనుభవజ్ఞానంవల్ల; భువనహితుండగు +అగు= లోకహితం 
కోరేవాడైన; వాసుదేవుండు= విష్ణువు; లేండు+అనుట= లేడనటం; ఉపపన్నంబు+కాదు= జరగదు; అదియునున్‌+కాక = 
అదీగాక. 


తా: ఈ విధంగా అనుభవజ్ఞాన సంపన్నులైన పండితుల అనుభవాన్నిబట్టి లోకం మేలుకోరే విష్ణువు లేడనడం జరగదు. 
అదీగాక 


చతుర్ధస్కంధము 2/75 


ఉ భూరితపోభిరామమునిపూజన మెవ్వని పాదపద్మ సే 

వారతి వృద్ధింబొంది యనివారణంబూర్వభవానుసార సం 

సారమహో[గ్రతాపము భృశంబుగంబాపంగ నోపుందత్పదాం 

భోరుహజాతదేవనదింబోలి యశేషమనోఘహారియై. 576 
ప్రతి : ఎవ్వని పాదపద్మ 'సేవారతిన్‌= ఎవరి పాదాలను సేవించడం ద్వారా భూరి= గొప్పదైన; తపస్‌ +అభిరామ = 
తపస్సుచే ఒప్పుచున్న మునిపూజనము= మునులసేవ; వృద్ధిన్‌+పొంది= అభివృద్ధినిపొంది; అనివారణ= అడగింపసాధ్యం 
కాని; పూర్వభవ +అనుసార= పూర్వజన్మలననుసరించిన; సంసార మహా+ఉగ్రతాపము = సంసారంలోని తీవ్రమైనబాధను; 
భృశంబుగన్‌= అధికంగా; తద్‌+పద+అంభోరుహజాత= ఆయన పాదపద్మాలనుండి జన్మించిన; దేవనదిన్‌+పోలి= 
గంగానదివలె; అశేషమనస్‌ +అఘహారి+ఐ= సమస్తమైన మనస్సులోని పాపాలను పోగొట్టునదియై; పాపంగన్‌+ఓపున్‌= 
పోగొట్టగల శక్తిగలదా?... 
తా: గొప్పతపస్సుచే ఒప్పునట్టి మునులపూజ, ఎవని పాదపద్మారాధన వల్ల వృద్ధిపొంది ఆయన పాదపద్మాలనుండి 
పుట్టిన గంగానదివలె అన్ని మానసిక పాపాలను పోగొట్టేదై పూర్వజన్మల సంసారబాధను పూర్తిగా పోగొట్టగలదా...? 


వ. మజథజియు. ర్‌౯౯ 
ప్రతి : మజియు= ఇంకా. 


చ. అనుపమభక్తి నెవ్వని పదాంబుజమూలము మందిరంబుగా 

ననయముంబొందు వాండు నిహతాఖీల భూరి మనోమలుండు స 

ద్వినుత విరక్తి బోధ ధృతి వీర్య విశేష సమన్వితుండు దా 

ననం దగి భూరి సంసృతి మహత్తర దుఃఖము నందం డెన్నండున్‌. 578 
ప్రతి : అనుపమభక్తిన్‌= సాటిలేని భక్తితో) ఎవ్వని పద+అంబుజమూలము= ఎవని పాదపద్మాలమూలము; మందిరంబుగా= 
ఇల్లుగా అనయమున్‌= ఎల్లప్పుడూ; పొందున్‌= అందుకొన్నాడో; వాండు, నిహత+అఖిల భూరి మనోమలుందడు = 
నశింపచేయబడిన సమస్త మానసిక పాపాలు గలవాడు; సత్‌+వినుత= సజ్జనకీర్తితమైన; విరక్తి బోధ= వైరాగ్యం, జ్ఞానం; 
ధృతి= ధైర్యం; వీర్యవిశేషసమన్వితుండు= పరూక్రమ విశేషంతో గూడినవాడు; తాను+అనన్‌+తగి= తానే అనుటకు తగినవాడై; 
భూరి= పెద్దదగు; సంసృతి= సాంసారిక; మహత్తర దుఃఖమున్‌= గొప్పకష్టాన్ని ఎన్నండున్‌= ఎప్పుడు; అందండు= 
పొందడు. 
తా : పరమేశ్వరుని పాదపద్మాలమూలమును మందిరంగా భక్తితో ఎవ్వడు పొందగలడో వానికి సమస్త పాపాలు తొలగుతాయి. 
సజ్జనులు కీర్తించిన వైరాగ్యం, జ్ఞానం, ధైర్యం, వీర్యం ప్రాప్తిస్తాయి. ఎన్నడూ సంసార దుఃఖాన్ని పొందడు. 
క. నారాయణుండు జగదా, ధారుండగు నీశ్వరుండు, దలంప నతనికిన్‌ 

లే రెందు సములు నధికులు, ధీరోత్తముండతండు నద్వితీయుండగుటన్‌. 579 


276 శ్రీమహాభాగవతము 


ప్రతి :; జగత్‌+ఆధారుందు +అగు= లోకానికి పునాదివంటివాదైన; ఈశ్వరుండు= ప్రభువు; నారాయణుండు= విష్ణువే; 
తలంపన్‌= ఆలోచించగా; అతనికిన్‌= ఆయనకు; సములు= సమానులు; అధికులు = గొప్పవారు; లేరు, అద్వితీయుండు + 
అగుటన్‌= రెండవ సమానుడు లేనివాడగుటచేత; అతండు, ధీర +ఉత్తముండు= ధీరులలో శ్రేష్టుడు. 


తా : లోకాలకు మూలాధారమైన పరమేశ్వరుడు విష్ణువు. ఆయనకు సమానులు గాని, అధికులు గాని లేరు. రెండవ 
సమానమైనవాడు లేకపోవడంవల్ల ఆ విష్ణువు ధీరులలో శ్రేష్టుడు. 


వ. అదియునుంగాక. 580 
ప్రతి :; అదియునున్‌+కాక= అదీగాక. 


ఉ. కర్మవశంబునన్‌ జగము గల్గును హెచ్చు నడంగు నన్నచోం 
గర్మము బుద్ధింజూడ జడకార్యము! గాని ప్రపంచకల్పనా 
కర్మమునందుం గర్త యనంగా విలసిల్లంగంజాల, దీ జగ 
తృర్శకకార్యకారణము గావున నీశుండు విష్ణుండదారయన్‌. ర్‌81 


ప్రతి : జగము= ప్రపంచం; కర్మవశంబునన్‌= కర్మపరిపాకంచే; కల్గును= కలుగుతుంది; హెచ్చున్‌= అధికమవుతుంది; 
అడంగును= నశిస్తుంది; అన్నవచోన్‌= అంటే; బుద్ధిన్‌+చూడన్‌= అలోచించిచూస్తే కర్మము= కర్మ జడకార్యము= చేతనా 
విహీనమైన పని; కాని= కానీ; ప్రపంచకల్పనా కర్మమునందున్‌= సృష్టి నిర్మాణ కార్యంలో; కర్త+అనంగా= కర్త అనడానికి; 
విలసిల్లంగన్‌+చాలదు= ప్రకాళశించడానికి సరిపోదు; ఈ జగత్‌ +కర్మక కార్యకారణము= ఈ ప్రపంచ సృష్టి కార్యానికి 
కారణం, కావున; ఈశుండు= అధిపతి; ఆరయన్‌= అలోచించగా; విష్ణుండు= విష్ణుమూర్తి. 


తా; కర్మవలననే లోకం పుట్టి, పెరిగి, నశిస్తుందందామా? కర్మ అనేది జదకార్యం, చేతనం కాదు. అది ప్రపంచ సృష్టిలో 
కర్త అనడానికి వీలులేదు. ఈ లోకంలో జగత్సృష్టి రూపకర్శకు కార్య, కారణ సంబంధం ఆ భగవంతుడైన విష్ణువే. 


వ. కావున మీరల వ్వాసుదేవుని నధికారానుసారంబున నిశ్చితార్థ ఫలసిద్ధి గలవారలై మనో వాక్మాయ 
కర్మంబుల నిష్కపటవృత్తిం దగిలి వినుతి నతిపరిచర్యా పూర్వకంబుగాం గామదుఘంబు లయిన యతని 
పాదపంకజంబులు భజియింపుం; దదియునుంగాక. 582 


ప్రతి : కావున, మీరలు= మీరు; ఆ+వాసుదేవునిన్‌= ఆ పరమాత్ముని; అధికార +అనుసారంబున= యోగ్యతననుసరించి; 
నిశ్చిత +అర్థఫలసిద్ధిగలవారలు +ఐ= నిర్ణయించబడిన కోర్కెలను పొందినవార్రై; మనస్‌+వాక్‌+కాయకర్మ్శంబులన్‌= మనస్సు; 
వాక్కు కాయాలతో త్రికరణశుద్ధిగా; నిష్మపటవృత్తిన్‌+తగిలి = మోసంలేని పద్ధతిలో ఉండి; వినుతి నతిపరిచర్యాపూర్వకంబు 
గాన్‌= కీర్తించుట, నమస్కరించుట, 'సేవించుకొనుట మొదలుగా; కామదుఘంబులు = కోరిన కోర్కెలు తీర్చునవి; అయిన 
అతని పాదపంకజంబులు= అయినటువంటి విష్ణుని పాదపద్మాలు; భజియింపుండు= సేవించండి; అదియునున్‌+కాక = 
అదీగాక. 


తా : మీరు ఆ పరమేశ్వరుణ్ణి మీమీ యోగ్యతననుసరించి కోర్కెలు సిద్ధించినవారై త్రికరణ శుద్ధిగా కాపట్యం లేని రీతిలో 
కీర్తన, నమస్మార సేవలను చేసి కోర్కెలను ఫలింపజేయడానికి ఆ పరమేశ్వరుని పాదపద్మాలు సేవించండి. అదీగాక 


చతుర్ధస్కంధము 2/77 


బ్ర 


రూడి నీశ్వరుండు స్వరూపంబునంజేసి పూని విశుద్ధవిజ్ఞానఘనుండు 
నగుణుండు నయినం దా నరయని కర్మమార్గమునందు వ్రీహ్యాదిద్రవ్యములను 
శుక్షాదిగుణము విస్పురదవఘాతాదిసత్రియలును మంత్రసంచయంబు 
సంకల్పమును యాగసాధ్యమైనట్టి యఖండోపకారంబు ఘనపదార్థ 


తే. శక్తియు మటి జ్యోతిష్టోామసవనముఖ్య, నామత బహు విశేష గుణతను మెజయు 
నట్టి యధ్వరరూపమై యఖీల జగము, నందు ననిశంబుం బ్రఖ్యాతి నొందుచుందడు.. 588 


ప్రతి : రూఢిన్‌= నిశ్చయంగా; ఈశ్వరుండు= భగవంతుడు; స్వరూపంబునన్‌+చేసి= ఆకారంచేత; పూని= ప్రయత్నించి; 
విశుద్ధ విజ్ఞానఘనుండు= స్వచ్చమైన విజ్ఞానం ఘనీభవించినవాడు (గొప్పవాడు); అగుణుండున్‌= గుణాలు లేనివాడు; 
అయినన్‌+తాను +అరయని= అయినా తాను పరిశీలించని; కర్మమార్గమునందు= కర్మమార్గంలో; వ్రీహి+ఆదిద్రవ్యములను= 
ధాన్యంకంకులు మొదలైన వస్తువులందు; శుక్తాదిగుణము= తెలుపు మొదలైన గుణము; విస్ఫురత్‌= స్ఫురించే; 
అవఘాత+ఆది= దంచుట మొదలైన; సత్‌+క్రియలును= మంచి పనులు; మంత్రసంచయంబు= మంత్రాల సముదాయం; 
సంకల్పమును= పూనిక; యాగసాధ్యము+ఐనట్టి= యజ్ఞంచే సాధింపదగిన; అఖంద+ఉపకారంబు= నిరంతరాయ సాధనం; 
ఘనపదార్థశక్తియు= గొప్పపదార్థాల సామర్థ్యం; మజథఖి= మరియు; జ్యోతిష్టోమ సవనముఖ్యనామతన్‌ = 'జ్యోతిష్టామ” 
మనే ముఖ్యయాగాల పేర్లతో; బహువిశేషగుణతను= మిక్కిలి విశేషమైన గుణాన్ని మెజయు+అట్టి= ప్రకాశించే; 
అధ్వరరూపము+ఐ= యజ్ఞముఖంగా; అభఖిలజగమునందున్‌= సమస్త ప్రపంచంలో; అనిశంబున్‌= నిరంతరం; ప్రఖ్యాతిన్‌+ 
ఒందుచుండున్‌= కీర్తి గడిస్తూ ఉంటుంది. 

తా: స్వరూపంచే ఈశ్వరుడు నిశ్చయంగా స్వచ్చమైన జ్ఞానపు ముద్ద. నిర్దుణుడు. అతనియందు కర్మమార్షం సాగుతుంది 
గాన అతడు సంకల్పించడు. ధాన్యపు కంకులలోని ధాన్యం తెల్లగా ఉంటుంది. అది పొట్టులో దాగి దంచినపుడు 
బయటపడుతుంది. అలానే మంత్రాల సామర్థ్యం నిబిడీకృతంగా ఉంటుంది. సత్మర్మవలన అది ప్రకటితమవుతుంది. 
యజ్ఞాని కుపయోగించే ద్రవ్యాలు అన్నీ పదార్ధ సంచయాలు. అందులో యజ్ఞం ఇమిడిఉంది. అలా ప్రకటితమైనపుడు 
ప్రత్యేక గుణాలతో వేర్వేరుగా వ్యక్తమవుతుంది. జ్యోతిష్టోామం మొదలైన పేర్లతో యజ్ఞరూపమై సమస్త జగత్తు వెలువడును. 
వ. అదియునుం గాక దారుస్థితంబైన యనలంబు తద్దారు గుణంబులయిన దైర్ధ్య వక్రత్వాదికంబుల 
ననుసరించు చందంబున నవ్యక్తంబు తత్‌క్షోభకంబయిన కాలంబును వాసనయు నదృష్టంబు నను 
కారణంబులచేతం బుట్టిన శరీరంబునందు విషయాకారంబయిన బుద్ధి నొంది తద్విషయాఖభివ్యంగ్యంబైన 
యానందస్వరూపుండగుచుం గ్రియాఫలంబునం బ్రసిద్ధి నొందునని చెప్పి వెండియు నిట్లను: మదీయజనంబు 
లి మ్మేదినీ తలంబున దృధవ్రతుభై యజ్ఞభుగీశ్వరుండును గురుండును నయిన సర్వేశ్వరుని, హరిని 
నిరంతరంబును స్వధర్మయోగంబునం బూజించు చున్నవారలు, వారు నన్నాశ్చర్యకరంబుగా ననుగ్రహించు 
వారని హరిభక్తిరతులైన య మహాత్ముల నుతియించి వెండియు నిట్లనియె. ర్‌8ిక 


ప్రతి : అదియునున్‌+కాక= అదీగాక; దారుస్థితంబు+ఐన= కొయ్యలోఉండే; అనలంబు= నిప్పు; తద్‌+ దారుగుణంబులు+ 
అయిన= ఆ కొయ్యకుండే గుణాలయిన; దైర్జ  ొ పొడవు; వక్రత్వ+ఆదికంబులు= వంకరతనం మొదలైనవానిని; అనుసరించు 


278 శ్రీమహాభాగవతము 


చందంబునన్‌= అనుసరించి వెళ్లేవిధంగా; అవ్యక్తంబు= బయటపదని; తద్‌+క్షోభకంబు+అయిన= దానిని కలచివెసేదైన; 
కాలంబును= కాలం; వాసనయును= సంస్మారం; అదృష్టంబును= కనిపించనిది; అనుకారణంబులచేతన్‌= అనే కారణాలతో; 
పుట్టిన శరీరంబునందు= జన్మించిన శరీరంలో; విషయ +ఆకారంబు +అయిన = విషయరూపమైన; బుద్ధిని+ఒంది= బుద్దిని 
కలిగి తద్‌+విషయ +అభివ్యంగ్యంబు+అయిన= ఆ లక్ష్యానికి ఎదురుగా నిలబడే; ఆనందస్వరూపుండు +అగుచున్‌= 
ఆనందరూపం ధరించినవాడై; క్రియాఫలంబునన్‌= కార్యరూపంలో; ప్రసిద్ధిన్‌+ఒందునని చెప్పి= క్రీర్తిగడిస్తాడని చెప్పి; 
వెండియున్‌= మరలా; ఇట్లు+అనున్‌= ఇలా అన్నాడు; మదీయ జనంబులు= నా ప్రజలు; ఈ+మేదినీ తలంబునన్‌= ఈ 
భూమిమీద; దృథఢవృతులు+ఐ= గట్టిసంకల్పంకలవారై; యజ్ఞభుక్‌+ఈశ్వరుండును= యజ్ఞాన్ని అనుభవించే అధిపతి; 
గురుండును +అయిన = గురువు అయిన; సర్వ+ఈశ్వరుని= పరమేశ్వరుని; హరిని= విష్ణుని; నిరంతరంబును = నిత్యం; 
స్వధర్మయోగంబునన్‌= తమ తము ధర్మానుష్టానంద్వారా; పూజించుచున్నవారలు= పూజిస్తున్నారు; వారు, 
నన్ను+ఆశ్చర్యకరంబుగాన్‌= నన్ను ఆశ్చర్యంగా; అనుగ్రహించువారు +అని= దయతో చూచువారని; హరిభక్తిరతులు +ఐన= 
విష్ణుభక్తితత్పరులైన; ఆ+మహాత్ములన్‌= ఆ మహానుభావులను; నుతియించి= కీర్తించి; వెండియున్‌= తిరిగీ; ఇట్లు +అనియెన్‌= 
ఇలా అన్నాడు. 


తా : అదీగాక కొయ్యలో పుట్టిన అగ్ని ఆ కొయ్య లక్షణాలైన పొడవు, వంకరల నాశ్రయిస్తుంది. దేహంలోని అంతర్యామి 
దేహధర్మాలను అనుసరించి వ్యక్తమవుతుంది. అవ్యక్తం, కలచేది అయిన కాలం, వాసన, అద్బ్భష్టం అయిన ధర్మం అంతక్టీనంగా 
దేహంలో ఉంటుంది. అని పలికి కొంచెమాగి పృథుచక్రవర్తి మరలా ఇలా బోధించాడు. “నామార్గం అనుసరించే నా 
ప్రజలు జీవితమే నిశ్చల దీక్షగా మెలగుతూ హరిని భజిస్తారు. ఈ సృష్టియజ్ఞాన్ని అనుభవించే అధిపతి, దాన్ని ఉపదేశించేవాడు 
నారాయణుడే. ప్రజలు తమతమ ధర్మాలను అనుసరించి ఇలా అర్చిస్తూ యోగస్టులై ఉంటారు. వారు నన్ను అనుగ్రహించే 
పద్ధతి ఆశ్చర్యకరం -అని పృథుచక్రవర్తి నారాయణ భక్తులను స్తుతించాడు. మరలా ఇలా అన్నాడు. 


మ. వరసంపద్విభవప్రతాపసుమ హైశ్వర్యంబులంబొల్పు స్త్‌ 
ధరణీనాథులతేజ మంచితతపోదాంతిక్షమావిద్యలం 
గర మొప్పారు ధరాసుపర్వహరిభక్త (శ్రేణులం దెప్పుడున్‌, 
ధరలోనంబ్రభవింప కుండునని యద్దాత్రీవిభుండిట్లనున్‌. ర్‌8ిగ్‌ 


ప్రతి : వరసంపత్‌+విభవ= గొప్పదైన సంపదల ఐశ్వర్యంతో, ప్రతాప సుమహా+ఐశ్వర్యంబులన్‌ +పాల్చు= ప్రతాపమనే 
గొప్ప సంపదతో వెలిగే, ఈ ధరణీనాథుల తేజము= ఈ రాజుల పరాక్రమం, అంచిత= గొప్పదైన, తపస్‌ +దాంతి 
క్షమావిద్యలన్‌= తపస్సు, దమం, ఓర్పు, జ్ఞానం అనేవాటితో; కరము+ఒప్పారున్‌= మిక్షిలి ప్రకాశించే; ధరాసుపర్వ= 
బ్రాహ్మణులు, హరిభక్తశ్రేణులందు= భాగవతుల సముదాయంలో; ఎప్పుడున్‌= ఎప్పుడూ; ధరలోనన్‌= భూమిపై, 
ప్రభవింపక+ఉండునని= ప్రభావం చూపకుండు గాకయని; ఆ+ధాత్రీవిభుండు= ఆ రాజు; ఇట్లు+అనున్‌= ఇలా అన్నాడు. 
తా : గొప్ప సిరిసంపదలతోనూ, మహత్తరమైన ప్రతాపంతోనూ, అఖండమైన వైభవంతోనూ ప్రకాశించే రాజుల తేజస్సు 
తపస్సుతోనూ, శమదమాదులతోనూ, క్షమాగుణంతోనూ విరాజిల్లే (బ్రాహ్మణుల పైనా, విష్ణు భక్తులపైనా ఏ మాత్రం తన 
ప్రభావాన్ని చూపించలేదు. 


చతుర్ధస్కంధము 2/79 


విశే : క్షాత్రధర్మలక్షణాలు సంపద, వైభవం, ఐశ్వర్యం. (బ్రహ్మ ధర్మ లక్షణాలు తపస్సు, ఇంద్రియనిగ్రహం, క్షమావిద్యలు. 
ఆ క్షత్రియుల అధికారం విప్రలపై ఎప్పుడూ ప్రభావం చూడకుందుగాక! 
చ. అరయంగ నే ధరామరపదాంబుజరేణువు లర్ధిందాల్చి య 

ప్పరమపురాణపూరుషుండు బ్రాహ్మణదేవుండు నైనయట్టి యా 

శ్వరుండు సదానపాయినిని సాగరకన్యను సర్వలోక వి 

స్ఫురితపవిత్రక్తీర్తియును బొంది విభూతిందనర్చెంగావునన్‌. 586 


ప్రతి : అరయంగన్‌= పరిశీలించగా; ఏ ధరా+అమరపద +అంబుజరేణువులు= ఏ బ్రాహ్మణుల పాదకమలముల ధూళులను; 
అర్ధిన్‌+తాల్చి= కోర్కెతో ధరించి; ఆ+పరమపురాణ పూరుషుండు= ఆ గొప్పపురాణ ప్రసిద్దుడు; బ్రాహ్మణదేవుడును= 
బ్రాహ్మణులే దేవుడుగా గలవాడు; ఐన +అట్టి= ఐనట్టి; ఈశ్వరుండు= విష్ణువు; సదా+అనపాయినిని= ఎల్లప్పుడూ తననంటి 
పెట్టుకొన్న సాగరకన్యను= లక్ష్మీదేవిని; సర్వలోక విస్ఫురిత పవిత్ర కీర్తియును= అన్ని లోకాలలో ప్రకాశించే పుణ్యకీర్తిని; 
పొంది= అందుకొని; విభూతిన్‌= వైభవంతో; తనర్చెన్‌+కావునన్‌= విరాజిల్లాడు కావున. 

తా : పురాణ పురుషుడైన నారాయణుడు బ్రాహ్మణుల పాదపద్మరేణువులను ధరిస్తాడు. అతనికి బ్రాహ్మణులే దేవతలు. ఆ 
కారణంవల్లనే ఆ భగవంతుడు నిరంతరం తనతో ఉందే లక్ష్మీదేవిని పరిగ్రహించాడు సమస్తలోకాలలో పవిత్రకీర్తినీ, 
ఐశ్వర్యాన్నీ పొందగలిగాడు. 


విశే : సదానపాయిని, ఎల్లప్పుడూ విష్ణు వక్షస్థ్టలవాసిని లక్ష్మీదేవి. 

సీ. ఏ వసుధామరసేవను జేసి యశేషగుణాన్వితస్థితిందనర్చు 
సర్వేశ్వరుండు మజథి సంతుష్టుండగు నట్టి ధరణిదివిజులందద్ధర్మపరులు 
నలఘువినీతులునై యవశ్యంబును 'సేవింపరే? ధరాదేవనిత్య 
'సేవచేం బురుషుండు చిరతర జ్ఞానవిద్యాభ్యాసి గాకున్న నైన నతండు 


తే. వేగమున నంతరంగంబు విశద మగుటం, జేసి శతైవల్యపదమును జెందు, నట్లు 
గాన లోకులు భూదేవతానికరముం, దగిలి భజియింపవలయు నుదాత్తమతిని. ర5్‌8ి7 


ప్రతి : ఏ వసుధా+అమరసేవను+చేసి= ఏ బ్రాహ్మణ పూజచేసి; అశేష= సకల; గుణ+అన్వితస్థితిన్‌= గుణ సంసన్నుడైన 
స్థితితో; తనర్చు= ఒప్పారే; సర్వ+ఈశ్వరుండు= భగవంతుడు; మటి= ఇంకా; సంతుష్టుండు+ అగున్‌= సంతోషిస్తాడో; అట్టి 
ధరణి దివిజులన్‌= అట్టి బ్రాహ్మణులను; తద్‌+ధర్మపరులు= ఆ ధర్మానుసారులు; అలఘువినీతులును +ఐ= గొప్పనీతిగలవారై 
(గొప్పవినయంగలవారై) అవశ్యంబును= ఎల్లప్పుడు; 'సేవింపరు+ఏ= పూజించరా? ధరాదేవనిత్య సేవచేన్‌= బ్రాహ్మణులను 
నిత్యం 'సేవించుటచే; పురుషుండు= మానవుడు; చిరతర జ్ఞానవిద్య+అభ్యాసి= శాశ్వత జ్ఞానవిద్యను అభ్యసించేవాడు; 
కాకున్నన్‌+ఐనన్‌= కాకపోయినా; అతండు= ఆయన; వేగమునన్‌ = త్వరగా; అంతరంగంబు= మనస్సు; 
విశదము+అగుటన్‌+చేసి= నిర్మలం అయినందున; కైవల్యపదమును+చెందున్‌= మోక్షం పొందుతాడు; అట్లు+కాన= 
అలా కాబట్టి; లోకులు= ప్రజలు; భూదేవతానికరమున్‌= (బ్రాహ్మణ సముదాయాన్ని తగిలి= అనుసరించి; ఉదాత్తమతిని= 
ఉన్నతమైన మనస్సుతో; భజియింపవలయున్‌= పూజించాలి. 


280 శ్రీమహాభాగవతము 


తా: బ్రాహృ్మణసేవచే సమస్త సద్దుణాలు కలుగుతాయి. భగవంతుడు సంతోషిస్తాడు. అట్టి బ్రాహ్మణులను ఆ ధర్మాన్ని 
పాటించేవాడు గొప్ప నీతిమంతులై తప్పక సేవించరా? జ్ఞానవిద్యలో అభ్యాసపరుడు కాకున్నా బ్రాహ్మణ సేవవలన అతని 
మనస్సు నిర్మలమై మోక్ష్మప్రాప్తికూడా సిద్ధిస్తుంది. అందుచెత ఉదాత్తచిత్తంతో బ్రాహ్మణ బృందాన్ని సేవించాలి. 


వ. మజథియు. 588 
ప్రతి : మణియున్‌= ఇంకా. 
సీ విజ్లానఘనుండన వెలయు నీశ్వరుండు త త్వజ్ఞానయుతులైన వారిచేత 

ఇ (య (జీ 


దీపింప నింద్రాదిదేవతోద్దేశంబు నను భూమిసురముఖంబున హుతంబు 
లగు హవిస్సులందృప్తి నందినగతి నచేతనమైన యా హుతాశనముఖంబు 
వలన వేల్చిన హవిస్సులచేతం దృప్తుండు గాకుండు గావున లోకమందు 


తే. నగ్ని ముఖమునకంటె ధరామరేంద్ర, ముఖము పరిశుద్ధ మత్యంతముఖ్య మనంగం 
దనరునది గాన భూసురార్చ్సనము సకల, జనులుం గావింపందగు నార్యజనములార! 589 


ప్రతి : ఆర్భ్యజనములార= ఓ పుణ్యపురుషులారా!; విజ్ఞానఘనుండు +అనన్‌= విజ్ఞానసంపన్నుడనగా; వెలయున్‌= ప్రకాశించు; 
ఈశ్వరుండు= భగవంతుడు; తత్త్వజ్ఞానయుతులు +ఐనవారిచేతన్‌= భగవత్తత్ష్వం తెలిసినవారిచే; దీపింపన్‌= ప్రకాశించగా; 
ఇంద్ర+ఆది దేవత +ఉద్దేశంబునను= ఇంద్రాది దేవతలనుద్దేశించి; భూమిసురముఖంబునన్‌= బ్రాహ్మణుల ద్వారా; 
పహుతంబులగు= వేల్పినటువంటి; హవిస్సులన్‌= పదార్థాలతో; తృప్తిన్‌+అందినగతిన్‌= తృప్తి చెందినట్లుగా; అచేతనము+ఐన= 
జదమైన; ఆ హుత+అశనముఖంబువలనన్‌= ఆ అగ్ని దేవుని ద్వారా; వేల్చిన హవిస్సులచేతన్‌= ఆహుతి చేసిన హవిస్సుచే; 
తృప్తుండు+కాక +ఉండున్‌= సంతుష్టినాందడు; కావున, లోకమందు; అగ్నిముఖమున కంటెన్‌= అగ్నిదేవతా ముఖం కంటే; 
ధరా+అమర +ఇంద్రముఖము= బ్రాహ్మణ శ్రేష్టలముఖం; పరిశుద్ధము= స్వచ్చం (పవిత్రం); అతి+అంతముఖ్యము= 
మిక్షిలి శ్రేష్టం; అనంగన్‌+తనరునది గాన= అని ఒప్పునది గాన; భూసుర +అర్భనము = బ్రాహ్మణసేవ; సకలజనులున్‌ = 
సమస్తప్రజలూ; కావింపన్‌+తగున్‌= చేయాలి. 


తా : ఆర్యమహాజనులారా! భగవంతుడు విజ్ఞాననిధి. తత్వజ్ఞాన సంపన్నులైనవారు ఇంద్రాది దేవతల్ని ఉద్దేశించి 
బ్రాహ్మణముఖంగా అర్పించే అన్నంవల్ల (హవిస్సు) తృప్తి చెందినట్లు, అచేతనమైన అగ్నిలో వేల్పిన హవిస్సువల్ల ఈశ్వరుడు 
తృప్తి పొందడు. కాబట్టి, లోకంలో అగ్ని ముఖంకంటె బ్రాహ్మణుల ముఖం పరిశుద్ధమైంది. అత్యంత ప్రధానమైంది. 


అందువల్ల సకల జనులూ బ్రాహ్మణులను సేవించాలి. 


విశే : యజ్ఞయాగాదులు దేవతలనుద్దేశించి చేస్తారు. అగ్నిముఖంగా దేవతలకు హవిస్సులు అందుతాయి. తద్ద్వారా 
పుణ్యలోకప్రాప్తి, ఇష్టఫలసిద్ధి కలుగుతుందని నమ్మకం. ఇక్కడ పృథుచక్రవర్తి బ్రాహ్మణసేవలోని ప్రాధాన్యం వివరించాడు. 


వ. అదియునుంగాక. 590 
ప్రతి : అదియునున్‌+కాక= అదీగాక. 


తా : అదీగాక 


చతుర్ధస్కంధము 281 


ఏ వేదమందేని నీ విశ్వ మెల్లను దర్పణ ప్రతిబింబితమగు వస్తు 
నివహంబు కైవడిందివిరి ప్రకాశించు నట్టి విరజమును నవ్యయంబు 
నగుచు సనాతనంబగు వేద మే ధరా దేవతాజన మనుదినముం దగిలి 
మహితశ్రద్ధాతపోమంగళమౌన సంయమసమాధులంబొలుపారుచుంది 


తే. యర్ధి సదసద్విచారులై యధికరింతు, రట్టివారల పదరజంబర్థిం దాల్చు 
నలఘులకు సర్వపాపక్షయంబు నఖిల, సద్దుణావాప్తియును నగుంజతురులార! 591 


ప్రతి : చతురులార= నిపుణులారా!; ఏ వేదమందున్‌+ఏని= ఏ వేదంలోనైతే; ఈ విశ్వము+ఎల్లను= ఈ లోకమంతా; 
దర్పణ ప్రతిబింబితమగు= అద్దంలో కనిపించే; వస్తు నివహంబు కైవదిన్‌= వస్తువుల సముదాయంవలె; తివిరి ప్రకాశించున్‌= 
మిక్కిలి వెలిగిపోతాయో; అట్టివిరజమును= అలా కళంకంలేనిది అవ్యయంబున్‌+అగుచు= నాశనం లేనిదై 
సనాతనంబు +అగు = ప్రాచీనమైన; వేదము= వేదం; ఏ ధరాదేవతాజనము= ఏ (బ్రాహ్మణులు; అనుదినమున్‌= ప్రతిదినం, 
తగిలి= అనుసంధించి; మహితటశ్రద్ధా= అధికమైన ఆసక్తితో; తపోమంగళ= శుభప్రదమైన తపస్సుతో; మౌనసంయమ 
సమాధులన్‌= మౌనం; ఇంద్రియ నిగ్రహం; నిశ్చలత్వాలతో; పొలుపారుచుండి= ఒప్పారుతూ; అర్ధిన్‌= కోరికతో; 
సత్‌+అసత్‌+విచారులు+ఐ= సత్యా, సత్యాలను విచారించువారై; అధికరింతురు= అధ్యయనం చేస్తారో; అట్టివారలు +అ= 
అలాంటివారి; పదరజంబు= పాదధూళి; అర్ధిన్‌+తాల్చు= ధరించే; అలఘులకున్‌ = మహాత్ములకు; సర్వపాపక్షయంబు= 
సమస్తపాపాల నాశం; అఖిల సద్దుణావాప్తియును +అగున్‌= సమస్తసద్దుణాలు కలుగుతాయి. 


బ్ర 


తా : ఓ చతురులారా! ఈ లోకమంతా ఏ వేదంలోనైనా అద్దంలో ప్రతిబింబించే వస్తువులవలె ప్రకాశిస్తుంది. ఆవిధమైన 
కళంకంలేనిది, నాశరహితమైనది సనాతనవేదం. దానిని శ్రద్ధతో అధ్యయనంచేసి, తపస్సుతో సాధించి, మౌనంతో క్రమబద్ధం 
చేసుకొని, ఇంద్రియ నిగ్రహంతో నిశ్చలం కావించి, సమాధి స్థితిలో ఉందేవారే బ్రాహ్మణులు. సత్యాసత్య నిర్ణయశక్తి 
వారికుంది. అలాంటి బ్రాహ్మణుల పాదరజాన్ని ధరించేవారికి సర్వపాపాలు నశించి సద్గుణాలు అలవడుతాయి. 

వ. కావున నట్టి విప్రపాద సరోజరేణువు లేనును గిరీటంబున ధరియింతు, నిట్లు బ్రాహ్మణ భజనంబునం 
జేసి యవాప్త సకల గుణుందును శీలధనుందును గృతజ్ఞుండును (శద్ధాయుక్తుందును నైన మహాత్ము నఖీల 
సంపదలుం బ్రాపించుం గావున గోబ్రాహ్మణ కులంబును ననుచర సమేతుం డయిన జనార్జ్దనుండును నా 
యొడం బ్రసన్ను లయ్యెదరు గాక యని పలుకుచున్న పృథు చక్రవర్తిం గనుంగొని పితృదేవద్విజ సత్పురుషులు 
సంతువ్రాంతరంగులై సాధువాదంబుల నభినందించి యిట్లనిరి. 592 

ప్రతి : కావునన్‌= కాబట్టి; అట్టి విప్రపాద సరోజరేణువులు= ఆ బ్రాహ్మణ పాదపద్మాలధూళి; ఏనును= నేనుకూడా; 
కిరీటంబునన్‌= (తలపై) కిరీటంపై; ధరియింతున్‌= ధరిస్తాను; ఇట్లు బ్రాహ్మణ భజనంబునన్‌+చేసి= ఈ విధంగా 
బ్రాహ్మణుల పూజచేసి; అవాప్త సకలగుణుందు= పొందిన సమస్త గుణాలు కలవాడు; శీలధనుందును= శీలసంపదగలవాడూ; 
కృతజ్ఞుందును= చేసినమేలు మరువనివాడూ; శ్రద్ధాయుక్తుండును= శ్రద్ధగలవాడూ ఐన మహాత్మున్‌= అయిన మహానుభావుని; 
అఖిల సంపదలున్‌= సమస్త ఐశ్వర్యాలు; ప్రాపించున్‌+కావునన్‌= పొందుతాయి కాబట్టి గోబ్రాహ్మణకులంబును= గోవులు, 
బ్రాహ్మణ సంతతి; అనుచరసమేతుండు +ఐన = శిష్యులతోగూడిన; జనార్దనుండును= విష్ణువు; నాయెడన్‌= నాపట్ల 


282 శ్రీమహాభాగవతము 


ప్రసన్నులు +అయ్యెదరు +కాక +అని= సంతుష్టులగుదురుగాక అని; పలుకుచున్న= మాట్లాడు; పృథుచక్రవర్తిన్‌+కనుంగొని= 
పృథుచక్రవర్తిని చూసి; పితృదేవ ద్విజ సత్పురుషులు = పితృదేవతలు; (బ్రాహ్మణులు, సజ్జనులు; సంతుష్ట+అంతరంగులు +ఐ= 
సంతోషించిన మనస్సుగలవారై; సాధువాదంబులన్‌ +అభినందించి= బాగు బాగు అని ప్రశంసించి; ఇట్లు+అనిరి= ఇలా 
అన్నారు. 
తా : అలాంటి బ్రాహ్మణుల పాదధూళిని నేను తలపై ధరిస్తాను. బ్రాహ్మణులను సేవించినవానికి సమస్తగుణాలు, శీలం, 
కృతజ్ఞతాభావం, సిద్ధిన్తాయి. అట్టి (శ్రద్ధగల మహానుభావుని ఐశ్వర్యాలు వరిస్తాయి. గోబ్రాహ్మణులు, అనుచరులతోగూడి 
విష్ణువు నాకు ప్రసన్నుడగుగాక అని చెప్పిన పృథుచక్రవర్తిని చూసి పితృదేవ (బ్రాహ్మణులు, సత్పురుషులు సంతోషంతో 
ఆశీర్వదించి ఇలా అన్నారు. 
క. మనుజేంద్ర! నీ కతంబున, ననుపమఘనబ్రహ్మదండహతుండత్యఘ వ 

ర్తనుండు నగునట్టి వేనుం, డనయము నరకంబువలన నర్ధిందరించెన్‌. 5938 
ప్రతి :; మనుజ+ఇంద్ర= రాజా! నీ కతంబున= నీవలన; అనుపమ= సాటిలేని; ఘనబ్రహ్మదండహతుండు = గొప్పదైన, 
బ్రహ్మదండంచే చనిపోయిన; అతి+అఘవర్తనుండు = మిక్కిలిపాపి; అగునట్టి వేనుండు= అయినట్టి వేనరాజు అనయమున్‌= 
మిక్కిలి; అర్ధిన్‌= కోరికతో; నరకంబువలనన్‌= నరకంనుండి; తరించెన్‌= బయటబడ్డాడు. 
తా; ఓ పృథుచక్రవర్తీ! నీ పుణ్యవిశేషంవలన ఎన్నడో బ్రహ్మదండంచే హతుడైన పాపి వెనరాజు నరకంనుండి తరించాడు. 
విశే ; వంశంలో ఒక పుణ్యాత్ముడు జన్నిస్తే వారివంశం తరిస్తుందనడానికి పృథుచక్రవర్తి గాథ ఉదాహరణ. 

వేనుని పాపాలు పృథువుపవిత్రవర్తనతో నశించాయి. పుత్రుడంటే తండ్రియు మరొక రూపంలో జన్మిస్తాడు గాబట్టి 
పాపప్రవర్తనుడు సత్పుత్రునివల్ల పవిత్రుడవుతాడు. 
వ. కావునం'బుత్రేణ లోకాన్‌ జయతి” యను వేదవచనంబు నిశ్చయం, బదియునుంగాక 594 


ప్రతి : కావునన్‌, పుత్రేణ= కుమారునిచేత, లోకాన్‌= లోకాలను, జయతి= జయిస్తాడు, అను వేదవచనంబు= అనే 
వేదవాక్యం, నిశ్చయంబు= తప్పదు, అదియునున్‌ +కాక= అదీగాక. 


తా : కుమారునివలన తండ్రి సర్వలోకాలను జయిస్తాదనే వేదవాక్యం నిశ్చయం. 


చ. పురుషవరేణ్య! హేమకశిపుండు రమాలలనేశు నిందచే 

నరకమునొందంగోరియు గుణజ్ఞుండు భాగవతుండునైన యా 

వరతనయప్రభావమున వాసికి నెక్కి విధూతపాపుందై 

నిరయముంబొందండయ్యె, నతి నిర్మలకీర్తిందనర్చెంగావునన్‌. 5్‌9ిర్‌ 
ప్రతి : పురుషవరేణ్య= ఓరాజా! హేమకశిపుండు= హిరణ్యకశిపుడను రాక్షసరాజు; రమాలలనా+ఈశునిందచే= లక్ష్మీధవుని 
నిందించుటచే; నరకమున్‌ +ఒందన్‌+కోరియు = నరకాన్ని పొందదలచుకొన్నప్పటికీ; గుణజ్జుండు= గుణజ్ఞానంకలవాడు; 
భాగవతుందడున్‌+ఐన= భక్తుడు అయిన; ఆ వరతనయ ప్రభావమున = అట్టి శ్రేష్టుడైన కుమారుని ప్రభావంచే; విధూత 
పాపుండు+ఐ= పాపాలు నశించినవాడై; వాసికిన్‌+ఎక్కి= ప్రసిద్ధి గడించి; అతి నిర్మలకీర్తిన్‌= శుభ్రమైనకీర్తిని తనర్చెన్‌+ 
కావునన్‌= విలసిల్లాడు కాబట్టి; నిరయమున్‌= నరకాన్ని పొందండు +అయ్యెన్‌= పొందలేదు; 


చతుర్ధస్కంధము 283 


తా: ఓ రాజా! హిరణ్యకళశిపుడనే రాక్షసరాజు విష్ణునిందచేసి, నరకానికి వెళ్లాలని సంకల్పించినా, గుణవంతుడు, భాగవతుడు, 
భక్తుడు అయిన సత్స్పుత్రుడు ప్రహ్ల్హాదునివల్ల పవిత్రకీర్తిని గడించాడు. కాబట్టి, పాపాలు తొలగి నరకానికి వెళ్లలేదు. 


క. అని పలికి వీరవర్యుం, డనందగు పృథుచక్రవర్తి నయుతాబ్దంబుల్‌ 
దనరంగ జీవింతువు గా, కని తగ నాశీర్వదించి యభిమత మొప్పన్‌. 596 


ప్రతి : అని పలికి= అనిచెప్పి; వీరవర్యుండు +అనదగు = వీర(శ్రేష్టుడనదగిన; పృథుచక్రవర్తిన్‌= పృథుచక్రవర్తిని; 
అయుత +అబ్బంబుల్‌= పది వేలసంవత్సరములు; తనరంగ= గొప్పగా; జీవింతువు+కాక+అని= జీవిస్తావు కాక అని; 
తగన్‌ +ఆశీర్వదించి= తగిన విధంగా ఆశీస్సులందించి; అభిమతము +ఒప్పన్‌= ఇష్టము కలుగునట్లు. 


తా : అని చెప్పి వీరవరుడయిన పృథుచక్రవర్తిని పది వేలసంవత్సరాలు గొప్పగా జీవిస్తావని ఆశీర్వదించి మరీ ఇష్టం 
కలిగేలా 


వ. వెండియు నిట్లనిరి, దేవా! నీకు సకలలోక భర్తయగు నారాయణునందు నిట్టి భక్తి వాడముటం 
జేసియు బ్రహ్మణ్య దేవుండు నుత్తమ శ్లోకుండునైన సర్వేశ్వరుని సత్మథాజాలంబు వ్యక్తంబు సేయుచున్న 
నీవు మాకు నాథుండ వగుటం జేసియు నేము ముకుంద దాసులమైతిమి, భవదీయ ప్రజానుశాసనంబు 
ప్రజానురాగంబు కారుణ్యమూర్తులైన మహాత్ములకు స్వభావంబులు, గావున నాశ్చర్యంబు గాదు, 
దైవసంజ్ఞితంబులయిన కర్మంబులచేత వినష్టజ్ఞానులమై పరిభ్రమించు మాదగు తమఃపారంబుం గంటి, మే 
సర్వేశ్వరుండు బ్రాహ్మణజాతి నధిష్టించి క్షత్రియులను, క్షత్రియజాతి నధిష్టించి బ్రాహ్మణులను నీ యుభయంబు 
నధిష్టించి విశ్వంబును భరియించు, నట్టి వివృద్ధ సత్తుండు సర్వరూపుండు మహాపురుషుండునైన పృథునకు 
నీశ్వర బుద్ధింజేసి యేము నమస్మరింతు మను సమయంబున. 597 


ప్రతి : దేవా= ఓ రాజా!) వెండియున్‌= మరలా; ఇట్లు+అనిరి= ఇలా అన్నారు; నీకు; సకలలోక భర్తయగు= ప్రపంచానికి 
అధిపతి అయిన; నారాయణు +అందున్‌ = విష్ణువుపట్లు ఇట్టి భక్తి+పొడముటన్‌+చేసియు= ఈ విధమైన అనన్యభక్తి 
ఉండటం చేత; బ్రహ్మణ్యదేవుండు= వేదాలలో గణుతికెక్కినదేవుడు; ఉత్తమశ్లీకుండు= ఉత్తమ చరిత్రుడు; అయిన స్వ్ప్వాశ్వరుని= 
అయిన విష్ణుని; సత్‌+కథాజాలంబు = మంచికథా సముదాయం; వ్యక్తంబు+చేయుచున్న= తెలియజేస్తున్న నీవు, మాకు 
నాథుండవు+అగుటన్‌+చేసియున్‌= మాకు రాజువు కావడంవల్ల; ఏము= మేము; ముకుంద దాసులము+ఐతిమి= 
విష్ణుభక్తుల మయ్యాము; భవదీయ = నీయొక్క ప్రజా+అనుశాసనము = ప్రజాపరిపాలనం; ప్రజా+అనురాగంబు= జనులపై 
ప్రేమ; కారుణ్యమూర్తులు +ఐన = దయాస్వభావంగలవారైన; మహాత్ములకు = మహానుభావులకు; స్వభావంబులు = సూజమైనవి; 
కావునన్‌= కాబట్టి; ఆశ్చర్యంబు+కాదు= అబ్బురం కాదు; వినష్టజ్ఞానులము+ఐ= నశించిన తెలివిగలవాళ్లమై (బుద్ధిహీనులమై); 
పరిభ్రమించు= తిరుగు; మాదగు= మాయొక్క తమస్‌+పారంబున్‌= అజ్ఞానంయొక్క అంచును; దైవసంజ్హితంబులు+అయిన = 
దైవంపేర వెలసిన; కర్శంబులచేత= పనులచే; కంటిమి= చూడగలిగాము; ఏ సర్వేశ్చ్వరుండు= ఏ భగవంతుడు; బ్రాహ్మణజాతిన్‌= 
బ్రాహ్మణ కులంలో; అధిష్టించి= నిలిచి; క్షత్రియులను= రాజులను; క్షత్రియజాతిన్‌= రాజవంశంలో; అధిష్టించి= నిలిచి; 
బ్రాహ్మణులను, ఈ ఉభయంబును= ఈ రెందు జాతులను; అధిష్టించి= నిలచి; విశ్వంబును= ప్రపంచాన్ని; భరియించున్‌= 
భరిస్తాడో; అట్టి వివృద్ధసత్సుండు = ఆవిధమైన అధికబలం గల్గినవాడు; సర్వరూపుండు= అన్నిరూపాలు తాల్చినవాడు; 


264 శ్రీమహాభాగవతము 


మహాపురుషుండును+ఐన = మహోన్నత పురుషుడు అయిన; పృథువునకున్‌= పృథుచక్రవర్తికి; ఈశ్వరబుద్ధిన్‌+చేసి= 
భగవంతుడన్న భక్తిభావంచేత;ు ఏము= మేము; నమస్మరింతుము= నమస్కరిస్తాము; అను సమయంబునన్‌= అని చెప్పేవేళ... 
తా : మరలా ఇలా అన్నారు, ఓరాజా! నీకు పరమేశ్వరుడైన విష్ణుపై భక్తిఉండటంవల్ల పరమోత్తముడు వేదవేద్యుడయిన 
ఆయన నుంచి కథలు మాకు తెలియజేస్తున్న నీవు మాకు రాజువు కావున మేము కూడా విష్ణుభక్తుల మయ్యాము. 
నీ ప్రజారంజక పరిపాలనం, ప్రజలపై అనురాగం దయాస్వభావులయిన మీవంటి వారికి సహజం. అందులో ఆశ్చర్యం 
లేదు. జ్ఞానాన్ని కోల్పోయి సంచరించేమేము దైవం పేర చేసే కర్మల వల్ల మా అజ్ఞానపుటవధిని తెలుసుకున్నాము. 
ఆ మహానుభావుడు బ్రాహ్మణుల నధిష్టించి క్షత్రియులను, వారిద్వారా బ్రాహ్మణులను, వారుభయుల ద్వారా ప్రపంచాన్ని 
భరిస్తాడు. అలాంటి బలసంపన్నుడు, సమస్తరూపుడు, మహోన్నతుడు అయిన పృథుచక్రవర్తికి విష్ణుడన్న భక్తితో 
నమస్మరిస్తున్నాము. అని చెప్పే సమయంలో 


+ పృథు చక్రవర్తి యొద్దకు సనకాదు లరుగుదెంచుట + 
క. _వినువీథినుండి మెల్లన, చనుదెంచిరి బాలసూర్యసంకాశతనుల్‌ 
జనవినుత! సిద్ధవర్యులు, సనకాదులు శేముషీవిచక్షణు లంతన్‌. 598 


ప్రతి : జనవినుత= ప్రజలచే ప్రశంసించబడే ఓరాజా!; అంతన్‌= అప్పుడు; మెల్లన = నెమ్మదిగా; వినువీథధినుండి= 
ఆకాశమార్గం నుండి; బాలసూర్య సంకాశతనుల్‌= ఉదయ సూర్యుని కాంతితో సమానమైన శరీరంకలవారు; సిద్ధవర్యులు= 
శ్రేష్టులైన మునులు; శేముషీ విచక్షణులు= బుద్దికొశల్యం ఉందేవారయిన; సనకాదులు= సనకసనందాది బుషులు; 
చనుదెంచిరి= వచ్చారు. 


తా : ప్రజల పొగడ్తలందిన ఓ మహారాజా! అప్పుడు ఆకాశమార్షం నుండి నెమ్మదిగా ఉదయసూర్యప్రకాశతేజులు, 
మునిశ్రేష్టులు, శేముషీ ధురంధరులు, బుద్ధిమంతులు అయిన సనకాదిమునులు వచ్చారు. 


వ. ఇట్లు సనుదెంచి 599 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా, చనుదెంచి= వచ్చి. 
తా ; ఈ విధంగా వచ్చి 
క. అనఘాత్ము లతిథధిరూపం, బునరా గృహమేధి ప్రాణములు నుద్గతి చేం 
దనరినంబ్రత్యుద్గతి వం, దనముల మరలం బ్రతిస్టితము లగు ననుచున్‌. 600 


ప్రతి : అనఘాత్ములు = పుణ్యాత్ములు; అతిథధిరూపంబునరాన్‌= అతిధులరూపంలో రాగా; గృహమేధి ప్రాణములు = 
గృహస్టుని ప్రాణాలు; ఉద్దతిచే తనరినన్‌= ఉద్దమనంచే ఒప్పగా; ప్రత్యుద్గతి వందనములన్‌= లేచి ఎదురేగి నమస్మరించుట 
చేత; మరలన్‌= మళ్లీ; ప్రతిష్టితములగున్‌+అనుచున్‌= ప్రతిష్టింపబడతాయని అంటూ... 


తా : పుణ్యాత్ములు అతిథుల రూపంలో రాగా గృహస్టుని ప్రాణాలు పైకి లేస్తాయి. వారికి ఎదురేగి నమస్మరించడం చేత 
మళ్లీ లేచిన ప్రాణాలు యథాస్థానం చేరుకుంటాయంటూ 


చతుర్ధస్కంధము 285 


క. వినంబడు వచనన్యాయం, బున నుద్గతములగు ప్రాణములంగ్రమ్మజణం బొం 

దను గోరువాండునుంబలె, ననుచరబుత్విక్సదస్యుండై పృథుం డంతన్‌. 601 
ప్రతి : వినన్‌+పడు= వినిపించే; వచన న్యాయంబునన్‌= మాటల ప్రకారం; ఉద్దతములు+అగు= లేచిన; ప్రాణములన్‌= 
జీవములను; క్రమ్మజన్‌= తిరిగి; పొందను +కోరువాండునున్‌+వలె= పొందాలనుకొనేవానివలె; పృథుండు= పృథుమహారాజు; 
అంతన్‌= అప్పుడు; అనుచర = పరివారం; బుత్విక్‌= యజ్ఞంచేయువారు; సదస్యుండు+ఐ= సభ్యులు కలవాడై; అంతన్‌= 
అంతలో... 


తా : అలా వినిపించే మాటలప్రకారం పైకిపోయే ప్రాణాలను తిరిగి పొందగోరేవానివలె పృథుచక్రవర్తి తన అనుచరులతోను, 
బుత్వికగణంతోను సదస్యులతోను గూడినవాడై అంతలో 


తే. ఇంద్రియేశుండు గంధాదికేష్ట గుణము, గూర్చి యుద్గమన క్రియం గోరి చేయు 

పగిదిం బృథుచక్రవర్తి సంభ్రమముతోడ, మహితభక్తిని బ్రత్యుద్గమంబు సె 602 
ప్రతి :; ఇంద్రియ +ఈశుండు= ఇంద్రియాలకు ప్రభువైన జీవుడు; గంధాదిక +ఇష్టగుణమున్‌ +కూర్చి= గంధం మొదలగు 
ఇష్టమైన గుణమును గురించి; ఉద్దమనక్రియన్‌= లేచి ఎదురు నడచునట్సు; కోరిచేయుపగిదిన్‌= కోరిచేసినట్లు; 
సంభ్రమముతోదన్‌ = ఉత్సాహంతో; మహితభక్తిని= అధికమైన భక్తితో; ప్రత్యుద్దమంబు = ఎదురుకోలు సన్నాహం; చేసెన్‌= 
చేశాడు. 
తా ; జీవుడు గంధాది గుణాలనుద్దేశించి చేయునట్లే భక్తితో రాజు వారికి స్వాగతసన్నాహం చేయగోరి ఉత్సాహంతో 
భక్తితో ఎదురుకోలు నడిపాడు. 


క. ఘనగౌరమమునన మ్శుని, జనచిత్తవశీకృతుండు సభ్యుండుం బ్రియుండున్‌ 
వినయానతకంధరుందై, జనవరుం డా పరమయోగిచంద్రుల నెలమిన్‌. 603 

ప్రతి : ఘనగౌరవమునన్‌= అధికమైన ఆదరంతో; జనవరుండు= రాజు; ఆ+మునిజనచిత్తవశీకృతుండు = ఆ మునులయొక్క 

చిత్తంచే వశీకరింపబడినవాడు; సభ్యుండు; ప్రియుండున్‌= ఇష్టుడైన అతడు; వినయ+ఆనతకంధరుండు+ఐ= వినయంతో 

వంగిన కంఠంకలవాడై; ఎలమిన్‌= ప్రీతితో); పరమయోగిచంద్రులన్‌= పరమయోగీశ్వరుల్ని... 


తా : అత్యంత గౌరవంతో మునిజనుల మనస్సులచే ఆకర్షింపబడిన ఆరాజు సభ్యతతో వారికిష్టుడై వినయ వినమితమైన 
కంఠంగలవాదై ఆ పరమయోగీశ్వరుల్ని (ఆహ్వానించి) 


సీ. పూని యర్హాసనాసీనులంగావించి కర మరి విధివత్ర్రకారమునను 
బూజించి తత్పదాంభోరుహక్షాళనసలిలంబు లాత్మమస్తమునం దాల్చి 
హాటకకలితసింహాసనాసీనులై విహితాగ్నులను బోలి వెలుంగుచున్న 
శర్వాగ్రజన్ముల సనకాదులను జూచి యతలశ్రద్ధాసంయమాన్వితుండుం 


తే. బరమసంప్రీతమతియునై పలికె రాజు, గోరి 'యో మంగళాయనులార! పూర్వ 
భవమునందెద్ది మంగళప్రద సుకర్మ, మేను జేసితి? మిముంజూడ నిపుడు గలిగె. 604 


286 శ్రీమహాభాగవతము 


ప్రతి : పూని= ప్రయత్నించి; అర్హ+ఆసీనులన్‌ +కావించి= ఉచితాసనాలపై కూర్చుండబెట్టి; కరము +అర్ధిన్‌= మిక్కిలి 
కోర్మెతో; విధివత్‌+ప్రకారమునను= వైదికోక్తంగా; పూజించి; తద్‌+పాద+అంభోరుహ= వారి పాదపద్మాలు; 
క్షాళనసలిలంబులు= కడిగిన నీరు; ఆత్మమస్తమునన్‌+తాల్చి= తన శిరస్సుపై ధరించి; హాటక కలిత సింహాసన +ఆసీనులై= 
బంగారు సింహాసనాలపై కూర్చొన్నవార్రె విహిత +అగ్నులను +పోలి= వేదికమీది అగ్నులవలె; వెలుంగుచున్న= ప్రకాశించే, 
శర్వ+అ[గ్రజన్ములన్‌= శివునికంటే ముందే (బ్రహ్మమానస పుత్రులైన; సనకాదులను+చూచి= సనకాదులనుచూచి; 
అతులశ్రద్దాసంయమ +అన్వితుండు = సాటిలేని శ్రద్ధ, నిగ్రహం కలిగినవాడై; పరమసంప్రీతమతియును+ఐ= మిక్కిలి 
సంతోషించినవాడైై; కోరి= సత్సంకల్పంతో నిండిన అభిలాషతో; రాజు, పలికెన్‌= ఇలా అన్నాడు; ఓమంగళ+అయనులార!= 
ఓ మంగళ మూర్తులారా!; పూర్వభవమునందు= తొలిజన్మలో; ఎద్ది= ఎటువంటి; మంగళప్రద సుకర్మ= శుభప్రదమైన 
పుణ్యమును; ఏను చెసితి= నేను చేశాను?; ఇపుడు మిమున్‌+చూడన్‌+కలిగెన్‌= ఇప్పుడు మిమ్మల్ని చూడగలిగాను. 
తా : పృథుమహారాజు వారిని ఉచితాసనాలపై కూర్చుండబెట్టి వారికి వైదికోక్తంగా పూజలుచేసి వారి పాదప్రక్షాళన 
జలాలు శిరస్సుపై జల్లుకొన్నాడు. బంగారు సింహాసనాలపై కూర్చొని వేదికమీది అగ్నులవలె వెలిగే బ్రహ్మమానస పుత్రులైన, 
శివునికి అగ్రజన్ములైన సనకాదిమునులను చూసి మిక్కిలి (శ్రద్ధాసక్తులతో పరమసంతుష్టుడై ఇలా అన్నాడు. 

“ఓ శుభవర్తనులార! నేను చేసిన పూర్వపుణ్యకర్మచే ఇప్పుడు మిమ్మల్ని చూడగలిగాను”. 
విశే : సనక, సనందన, సనాతన, సనత్ముమారులు - ఈ నలుగురు బ్రహ్మమానస పుత్రులు. వారెప్పుడూ ఐదేండ్రప్రాయంలోనే 
ఉంటారు. విష్ణుభక్తులు. వెకుంఠంలో నివసిస్తుంటారు. విష్ణువు అంతరంగ అభిలాష ననుసరించి ప్రవర్తించేవారు. బాలభావంతో 
ఉంటారు గనుక అవధూత సంప్రదాయం వీరినుండే పుట్టింది. శివునికి కూడా వారు అగ్రజులుగా ఉన్నారు. 
వ. అని వెండియు. 605 
ప్రతి : అని వెందియు= మరియు 


క. భువి నెవ్వని యెడ విప్రులు, భవుండును విష్ణుండు దదీయభక్తులును బ్రస 

న్నవదను లగుదురు వానికి, భువి దివిని నసాధ్యకర్మములు లే వరయన్‌. 606 
ప్రతి : అని, వెండియున్‌= మరియు; భువిన్‌= ప్రపంచంలో; ఎవ్వని+ఎడన్‌= ఎవని విషయంలో; విప్రలు= ప్రసన్నమైన 
ముఖం కలవాడు, (బ్రాహ్మణులు; భవుండును= శివుడు; విష్ణుండు= విష్ణువు; తదీయభక్తులును= విష్ణుభక్తులు; 
ప్రసన్నవదనులు+అగుదురు= అనుగ్రహిస్తారో; వానికి= అట్టివానికి; భువి= ఈ ప్రపంచంలో; దివిని= స్వర్ణంలో; 
అసాధ్యకర్మములు = సాధ్యం కాని పనులు; అరయన్‌= ఆలోచించగా; లేవు= లేవు. 
తా ; మరియు ఈ లోకంలో (బ్రాహ్మణులు, శివుడు, విష్ణుదేవుడు, ఆయన భక్తులు ఎవరిపట్ల ప్రసన్నమవుతారో వారికి ఈ 
లోకంలో, స్వర్ణంలో సాధ్యం కాని పనులంటూ ఉండవు. 
వ. అని మజణియు ననఘాత్ములార! లోకంబుల నీక్షించుచుం బర్యటనంబు సేయు మిమ్ము సర్వదర్శనుం 
డయిన యాత్మనుం గనుంగొనం జాలని సర్వదృశ్యంబు చందంబున నీ లోకంబు గనుంగొనంజాలకుండు 
నట్టి మహాత్ములరయిన మీ దర్శనంబునం జేసి యేను ధన్యుందడనైతి, నదియునుం గాక. 607 


చతుర్ధస్కంధము 28/7 


ప్రతి : అని మజియున్‌= అంటూ మరలా; అనఘ+ఆత్ములార= ఓ పుణ్యాత్ములారా!; లోకంబులన్‌= లోకాలన్నింటిని; 
ఈక్షించుచున్‌= చూస్తూ పర్యటనంబు+చేయు= తిరిగే; మిమ్ము సర్వదర్శనుండు +అయిన = అన్నింటిని చూడగలిగిన; 
ఆత్మనున్‌= ఆత్మను; కనుగొనం జాలని= చూడనేరని; సర్వదృశ్యంబు చందంబున = సమస్తమైన దృశ్యపదార్థాలన్నిటివలె; 
ఈ లోకంబు= ఈ ప్రపంచం; కనుంగొనన్‌+చాలక +ఉండున్‌= చూడలేదు; అటద్టిమహాత్ములరు+అయిన = అట్టిమహానుభావులైన; 
మీ దర్శనంబునన్‌ +చేసి= మిమ్ముచూడటంవల్ల; ఏను= నేను; ధన్యుండను +ఐతిన్‌= అదృష్టవంతుడనయ్యాను; 
అదియునున్‌+కాక= అదీగాక. 

తా : పుణ్యాత్ములార! ప్రపంచాన్ని దర్శిస్తూ తిరిగే మిమ్మల్ని లోకం చూడజాలదు. సమస్తలోకాన్ని చూడగలిగిన ఆత్మను 
దృశ్యం చూడలేనట్లే వారు చూడలేక పోతున్నారు. మహాత్ములయిన మిమ్మల్ని దర్శించడంతో నేను ధన్యుడనయ్యాను. 
అదీగాక 


చ. అరయ ధరిత్రి నెవనిగృహంబు మహార్దజనోపయోగ్య వి 

స్ఫురితతృణాంబుభృత్యగృహభూముల సారెందనర్చు నట్టి మం 

దిరపతి పేద యైన జగతింగడు ధన్యుండటండదడ్రు గాన సు 

స్థిరమతి మీరు వచ్చుట నశేషశుభంబుల నేను బొందెదన్‌. 608 
ప్రతి : అరయన్‌= ఆలోచింపగా; ధరిత్రిన్‌= లోకంలో; ఎవ్వని గృహంబు= ఎవని ఇల్లు) మహా+అర్హజన +ఉపయోగ్య= 
పూజనీయులైనవారిచే ఉపయోగించదగినవై; విస్ఫురిత= వెలుగొందు; తృణ+అంబు= గడ్డి, నీళ్లు; భృత్య= సేవకులు; 
గృహ= ఇల్లు భూములన్‌= భూములతో; సారెన్‌= మాటిమాటికి; తనర్చున్‌+అట్టి= పొలుపొందే; మందిరపతి= ఇంటి 
యజమాని; పేదయైనన్‌= పేదవాదైనాా జగతిన్‌= లోకంలో; కడు ధన్యుండు +అటండ్రు= మిక్కిలి పుణ్యజీవి అంటారు; 
కానన్‌= కాబట్టి; సుస్థిరమతిన్‌= నిశ్చయబుద్ధితో; మీరు వచ్చుటవల్ల= మీరు రావటంతో; నేను= నేను; అశేష శుభంబులన్‌= 
శుభాలను; పొందెదన్‌= పొందగలను. 
తా : ఎవని ఇంటికి పూజనీయులు, మహానుభావులు అయిన వ్యక్తులు వచ్చి ఆ ఇంటిలోని వారి సేవలను అంగీకరిస్తారో, 
ఆ ఇంటిలో యథేచ్చగా సంచరిస్తారో, అల్పమైన ఆహారాన్నీ జలాన్నీ స్వీకరిస్తారో ఆ ఇంటియజమాని పేదవాడైనా 
లోకంలో అతడే ధన్యాత్ముడు. మీవంటి పెద్దల రాకచే నాకు విశేషశుభాలు లభిస్తాయి అన్నాడు పృథువు. 


వ. అదియునుంగాక. 609 
ప్రతి : అదియునున్‌+కాక= అదీగాక. 
తా : అదీగాక 


చ. వరమతులార! యెవ్వని నివాసముందీర్పపదాంతరంగులై 
పరంగినయట్టి భాగవతపాదజలంబులు సోంకవేని త 
త్పురుషుండు భూరిసంపదలంబొంపిరిపోయిననైన వాని మం 
దిర మురగప్రకీర్ణజగతీజముంబోలు నటండ్రు కోవిదుల్‌. 610 


288 శ్రీమహాభాగవతము 


ప్రతి : వరమతులార= శ్రేష్టమైన ధిషణ గలవారలారా!; ఎవ్వని నివాసమున్‌= ఎవరి ఇంటిని; తీర్రపద+అంతరంగులు+ఐ= 
విష్ణుమూర్తిని మనస్సులోగలవారై; పరంగిన +అట్టి= విలసిల్లునట్టి భాగవత పాదజలంబులు= భాగవతుల కాళ్లుకడిగిననీరు; 
సోంకవు+ఏని= సోకనిచో; తద్‌+పురుషుందు= ఆ యజమాని; భూరిసంపదలన్‌= గొప్ప సంపదలతో; పొంపిరి 
పోయినన్‌+ఐనన్‌= నిండినప్పటికీ; వాని మందిరము= వాని ఇల్లు; ఉరగప్రకీర్ణ= పాములతో నిండిన; జగతీజమున్‌+పోలున్‌= 
చెట్లను పోలి ఉంటుంది; కోవిదులు+అటన్‌ అండ్రు= పండితులు అని అంటారు. 


తా: ఓ శ్రేష్టమైన ధిషణగలవారలారా! ఎవని ఇల్లు విష్ణువును మనస్సులో గలవారై విచ్చేసిన భాగవతుల పాదజలాలతో 
తడువదో ఆ యజమాని మహాధనవంతుడైనప్పటికీ అతని ఇల్లు పాములు చుట్టుకొన్న చెట్టును పోలి ఉంటుందని విజ్ఞులు 
చెపుతారు. 

వ. అని పలికి వెండియు నిట్లనియె. 611 

ప్రతి : అని, పలికి, వెండియున్‌= మరలా, ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 

తా : అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. 


సీ, పరమపావనులార! బాల్యంబునందుందడి, మానితశ్రద్ధాసమన్వితులును 
గుణనిధుల్‌ ధభైర్యయుక్తులు ముముక్షువులునై, యధికవ్రతంబుల నాచరింతు 
రట్టి పుణ్యులు భవదాగమనంబు స్వా, గతమయ్య! సత్కృపాకలితులార! 
యనివారితవ్యసనార్దవం బయినట్టి, భూరిదుర్తంఘ్యసంసారమందు 


తే. _మతివిహీనస్వకీయకర్మములం జేసి, యడరి మగ్నులమై యింద్రియార్థములనె 
తివిరి పురుషార్ధములు గాంగందెలియు మాకుం, గుశలమున్నదె లోకైకకుశలులార! 612 


ప్రతి : పరమపావనులార= అతిపవిత్రులార!; బాల్యంబునన్‌+అందుండి= చిన్ననాటినుండి; మానితశ్రద్ధాసమన్వితులును = 
ఆదరముతో, శ్రద్ధతో కూడినవారు; గుణనిధుల్‌= సద్దుణ సంపన్నులు; ధెర్యయుక్తులు= ధెర్యముకలవాఠ; ముముక్షువులును+ 
80 = మోక్షాన్ని కోరినవారై; అధికవ్రతంబులన్‌= ఎక్కువ వ్రతాలను; ఆచరింతురు= చేస్తారు; అట్టిపుణ్యులు = మీరు అంతటి 
పుణ్యశీలురు; భవత్‌+ఆగమనంబు= మీరాక; స్వాగతము+అయ్య= శుభాగమనమయ్యా; సత్‌+కృపాకలితులార = 
ఉత్తమదయావంతులార!; అనివారిత = అడ్డుకోలేని; వ్యసన +అర్జ్హ వంబు +అయినట్టి = వ్యసనమనే సముద్రమైన; 
భూరిదుస్‌+లంఘ్య= మిక్కిలి దాటరాని; సంసారము +అందు = సంసారంలో; మతివిహీన = బుద్ధిలేని; స్వకీయకర్శములన్‌+ 
చేసి= తాను చేసిన పనులతో; అదరి= అతిశయించి; మగ్నులము+ఐ= మునిగి; ఇంద్రియ +అర్ధములను+ఎ = ఇంద్రియాలు 
కోరే కోరికలనే (శబ్దాదులనే); తివిరి= పూనుకొని; పురుష+అర్థములు గాంగన్‌= ధర్మార్థకామములని; తెలియు మాకు= 
భావించేమాకు; లోక +వఏకకుశలులార! = లోకానికంతటికీ క్షేమకారకులారా!; కుశలము+ఉన్నదె? = కుశలం ఎక్కడిది? 
తా : అతి పవిత్రులైన మునులారా! లోకైకకుశలులారా! మీరు బాల్యంనుండి మోక్షాన్ని కాంక్షించి ఆదరం, (శ్రద్ధ మొదలైన 


సర్ద్గుణాలుగలవారు. ధైర్యం, మోక్షబుద్ధి మీకు అతిసహజాలు. మీ రాకకు స్వాగతం. నిరంతరం వారింపరాని సంసారసాగరంలో 
మునిగి మేము చేసిన పనులలో మునిగి తేలి ఇంద్రియాల వాంఛలే పురుషార్థాలని భావించే మాకు కుశలం కలదా? 


చతుర్ధస్కంధము 289 


విశే : సంసారలంపటులైనవారు విషయసుఖవాంఛాభోగులవుతారు. ముముక్షువుల దర్శనం, సజ్జన సాంగత్యం వారిని 
ఆ దారి నుండి మళ్లిస్తుంది. ఇక్కడ సనకసనందనుల ఆగమనం పృథువునకు శుభసూచకం. 


వ. మీర లాత్మారాము లగుటం జేసి మీయందుం గుశలాకుశల రూపంబులయిన మతివృత్తులు 
సంభవింపవు గావునం గుశల ప్రశ్చ్నం బుపపన్నంబు గాదు, కాన నేను గృతవిశ్వాసుందనై సంతప్పులయిన 
వారలకు సుహృత్తులైన మిమ్ము నాకు నీ సంసారంబునందు నేమిట వేగంబ క్షేమంబు గలుగు నని యడిగెద! 
నాత్మవంతులకు నాత్మయు నాత్మభావనుండు నయిన యీశ్వరుండు భక్తానుగ్రహంబు కొణకు నీ లోకంబుల 
మీ వంటి సిద్ధరూపంబున వర్తించుచుండు నని పలికిన యతని గంభీరార్థ గౌరవంబులును, శుభకరంబులును, 
న్యాయ సహితంబులును, మితాక్షరంబులును, శోత్ర ప్రియంబులును నయిన వచనంబులు విని సంప్రీత 
చేతస్కుండును, మందస్మితుండునై సనత్ముమారుండిట్లనియె. 613 


ప్రతి : మీరలు= మీరు; ఆత్మారాములు +అగుటన్‌+చేసి= ఆత్మయందు ఆనందంతో రమించేవారు కావడంవల్ల; మీ+అందున్‌= 
మీపట్ల; కుశల+అకుశల రూపంబులు +అయిన= మంచిచెడులనే విధానాలయిన; మతివృత్తులు= మానసిక ప్రవృత్తులు; 
సంభవింపవు+కావునన్‌= ఉందవు కాబట్టి; కుశలప్రశ్నంబు= మీకు కుశలమా? అనే ప్రశ్న ఉపపన్నంబు కాదు= తగదు; 
కానన్‌= కాబట్టి నేను కృత విశ్వాసుండను+ఐ= నేను నమ్మకం కలిగినవాడనై సంతస్తలు+అయిన వారలకున్‌= బాధపడేవారికి; 
సుహృత్తులయిన మిమ్ము= స్నేహితులైన మిమ్ము, నాకు+ఈ+సంసారంబునందు= నాకు ఈ సంసారంలో; ఏమిట = ఏ 
పనిచేస్తే వేగంబు+అ= త్వరగానే; క్షేమంబు కలుగునని= శుభం కల్చుగుతుందని; అడిగెదన్‌= అడుగుతున్నాను; 
ఆత్మవంతులకున్‌= ఆత్మజ్ఞానం గలవారికి; ఆత్మయు= ఆత్మ; ఆత్మభావనుందు= ఆత్మభావన కలవాడు; అయిన ఈశ్వరుందడు= 
అయిన భగవంతుడు; భక్త+అనుగ్రహంబుకొజకున్‌= భక్తుల అనుగ్రహం కోసం; ఈ లోకంబులన్‌= ఈ లోకాలలో; 
మీవంటి సిద్దరూపంబునన్‌= మీవలె సిద్దులరూపంలో; వర్తించుచుండున్‌+అని పలికిన= తిరుగుతుంటాడని చెప్పగా; 
అతని, గంభీర +అర్ధగౌరవంబులును = లోతైన అర్థగౌరవం కలవి; నిండుతనం గలవి; శుభకరంబులును = క్షేమాన్ని కలుగజేసేవి; 
న్యాయసహితంబులును= ధర్మసమ్మతాలు; మిత+అక్షరంబులును= కొద్దిమాటలు గలవి; (శోత్రప్రియంబులును= 
వినసాొంపైనవి, అగు; వచనంబులు విని= మాటలు విని; సంప్రీతచేతస్కుండును= ఆనందించిన మనస్సుగలవాడు; 
మందస్మితుండును+ఐ= మందహాసం కలవాడై సనత్ముమారుండు +ఇట్లు +అనియెన్‌= సనత్కుమారుడిలా అన్నాడు. 


తా: మీరు ఆత్మానందం పొందినవారు కాన మీపట్ల యోగక్షేమాల ప్రశ్న ఉదయించదు. నేను మిక్కిలి నమ్మకంతో 
బాధాతప్తులకు స్నేహితులైన మిమ్ము సంసారంలో నాకు త్వరగా ఏ విధంగా క్షేమం కలుగుతుందని అడుగుతున్నాను. 
ఆత్మజ్ఞానంగల మీవంటివారు ఈ లోకంలో తిరిగే భగవంతులుగా సిద్ధరూపంలో ఉంటారు అన్నాడు పృథువు. అతని 
మాటలలోని అర్ధగౌరవం, క్షేమప్రసక్తి ధర్మసమ్మత మితభాషణం, వినసొంపైన మాటలు విని ఆనందించిన హృదయంతో 
నవ్వమోముతో సనత్ముమారు డిలా అన్నాడు. 


మ. ధరణీశోత్తమ! సర్వభూతహితచేతస్కుండవై ధర్మ సు 
స్థిరభాగ్యోదయశాలివై యెసంగు నీచే సాధులోకోత్తరో 


290 శ్రీమహాభాగవతము 


త్తరసంప్రశ్నము సేయంగాంబడె మహాత్మా! సాధులోకైకస 

చ్చరితంబున్‌ దలపోయ నిట్టిద కదా! చర్చింప లోకత్రయిన్‌. 614 
ప్రతి : ధరణి+ఈశ+ఉత్తమ= ఓ రాజత్రేష్టా!; సర్వభూతహిత= సమస్త ప్రాణుల మంచికోరే; చేతస్కుండవు+ఐ= 
మనస్సుగలవాడవై; ధర్మ సుస్థిర భాగ్య+ఉదయశాలివి+ఐ= ధర్మంలో నిశ్చలబుద్ధిగల సంపద, ఐశ్వర్యం కలిగినవాడవై; 
ఎసంగు= అతిశయించ్చే; నీచేన్‌= నీ ద్వారా సాధులోక +ఉత్తర+ఉత్తర= మంచివారి సముదాయంనుండి, ఒకదాని తరువాత 
మరొక; సంప్రశ్నము+చేయన్‌+కాంబదెన్‌= ప్రశ్నించడం జరిగింది; మహా+ఆత్మా= ఓ పుణ్యపురుషా!; లోకత్రయిన్‌= 
ముల్లోకాలలో; చర్చింపన్‌= ఆలోచించగా; సాధులోక+ఏక సత్‌+చరితంబున్‌= మంచివారి కొక్కరికే సంబంధించిన 
మంచి చరిత్ర; తలపోయన్‌= ఆలోచింపగాా; ఇట్టిద కదా! = ఇటువంటిదేగదా! 
తా : ఓ రాజగ్రేష్టా! సమస్తప్రాణుల మంచికోరే ధర్మబుద్ధి, ఐశ్వర్యమూ గల నీవంటి మంచివారినుండి వెలువడే లోకోత్తరమైన 
ప్రశ్నలు పరంపరగా వస్తున్నాయి. సచ్చరిత్రలనగా ఇట్టివే కదా! 
తే. ధరణి సజ్జనసంగంబు దలంప నుభయ, సమ్మతంబగు వారలు సలుపునట్టి 

సరససంభాషణప్రశ్నసరణి నిఫీల, జనములకు సుఖకర మగు జనవరేణ్య! 615 
ప్రతి : జనవరేణ్య= ఓ రాజా! ధరణిన్‌= భూమిపై; సత్‌+జనసంగంబు= సత్పురుషుల తోడి చెలిమి; తలంపన్‌= ఆలోచింషూ; 
ఉభయసమ్మతంబు +అగు = ఇరువురికీ ఆమోదయోగ్యమవుతుంది; వారలు సలుపు+అట్టి= వారుచేసే; సరస సంభాషణ 
ప్రశ్నసరణి= చక్కని సంభాషణాధోరణిలోసాగే ప్రశ్నలవరుస; నిఖిల జగములకున్‌= సమస్తలోకాలకు; సుఖకరము+అగున్‌= 
సంతోషదాయకం అవుతుంది. 
తా : ఓ రాజా! భూమిపై సత్పురుషులతో చెలిమి ఇరువురికీ సమ్మతమవుతుంది. వారు చేసే సరసమైన ప్రశ్నల ధోరణి 
సమస్తలోకాలకు సుఖదాయక మవుతుంది. 


వ. అని యభినందించి మోక్షసాధనోపదేశకాముందైన పృథుచక్రవర్తికి వెండియు నిట్లనియె. 616 

ప్రతి :; అని+అభినందించి= అని ప్రశంసించి, మోక్షసాధన +ఉపదేశకాముండు+ఐన = మోక్షాన్ని పొందేవిధానాన్ని 
తెలుసుకోగోరిన, పృథుచక్రవర్తికి, వెండియున్‌= మరలా, ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 

తా : అని ప్రశంసించి మోక్షసాధనోపాయాన్ని తెలుసుకోగోరిన పృథుచక్రవర్తితో ఇలా అన్నాడు. 


సీ. ధరణీశ! మధునిషూదనుందైనయట్టి నారాయణు లలితపాదారవింద 
వరగుణధ్యాన ధీపరిణతత్వంబున సకలాత్మ మలవిమోచనములైన 
రతియును నిత్యవైరాగ్యంబు మొదలుగా లోకోత్తరుండవైన నీకుంగలవు; 
సమ్యగ్విచారశాస్తములందు జనులకు 'సేమంబునకును నిశ్చితములయిన 


తే. ఆత్మ కన్యంబులగు వానియందు వీత, రాగతందలంప నిర్గ్ణణబ్రహ్మ మయిన 
యాత్మయందుల రతియును ననంగ నివియ, హేతువులు బుద్ధింజింతింప నిద్ధచరిత!. 617 


చతుర్ధస్కంధము 29] 


ప్రతి : ధరణి+ఈశ= ఓ రాజా!; మధు+ని+సూదనుడు +ఐన +అట్టి= మధువు అనే రాక్షసుని చంపిన; నార+అయను = 
నారాయణుడైన విష్ణువుయొక్క లలితపాద+అరవింద= లలితములైన పాదపద్మాలయొక్క వరగుణధ్యాన= శ్రేష్టమైన 
గుణాల ధ్యానంతో; ధీపరిణతత్వంబునన్‌= బుద్ధిపరిణామంచిే; సకల+ఆత్మ మలవిమోచనములు+ఐన= సమస్త ఆత్మసంబంధ 
దోషాలు తొలగించినవైన; రతియును= ఆసక్తి నిత్యవైరాగ్యంబు= ఎల్లప్పుడు విరక్తి, మొదలుగా= మొదలైనవి; లోక+ 
ఉత్తరుండవు+ఐన= ప్రపంచంలో శ్రేష్టుడవైన; నీకున్‌+కలవు= నీకున్నాయి; సమ్యక్‌ +విచారశాస్త్రములందు= చక్కని 
ఆత్మవిమర్శచేసే శాస్త్రాలలో; జనులకు= ప్రజలకు; సేమంబునకును= క్షేమానికి; నిశ్చితములు +అయిన = నిర్ణయించబడిన; 
ఆత్మ కన్యంబులగు వానియందు= ఆత్మజ్ఞానానికి వ్యతిరేకమైన విషయాలపై; వీతరాగతన్‌= అనురక్తిలేకుండుట; 
నిర్ణుణబ్రహ్మము+అయిన = గుణాతీతబ్రహృమైన; ఆత్మయందుల= ఆత్మలో; రతియును= ఆసక్తి; ఇద్ధచరిత= పుణ్యాత్నా! 
బుద్ధిన్‌+చింతింపన్‌= ఆలోచింపగా; ఇవియ హేతువులు= ఇవే కారణాలు. 

తా : ఓ రాజా! విష్ణుని పాదపద్మాలపై ధ్యానంచేత దోషాలను తొలగించుకొనే వైరాగ్యబుద్ధి లోకోత్తరుడవైన నీలోకనిపిస్తోంది. 
నీవు నిజంగా మహనీయుడవు. చక్కని ఆత్మవిమర్శ, శాస్త్రచర్చ జనులకు క్షేమకరం. ఆత్మజ్ఞానానికి వ్యతిరేకమైన వస్తువులపట్ల 
అనురాగం పనికిరాదు. ఆత్మయందు ఆసక్తి ఉండాలి. జనక్షేమానికి ఇవే కారణాలు. 

వ. కావున (శద్ధయు భగవద్ధర్మ చర్యయుం దద్విశేష జిజ్ఞాసయు నాధ్యాత్మిక యోగనిష్టయు 
యోగేశ్వరోపాస్తియుం బుణ్యోపాశయుండును, బుణ్యశ్రవణుండునునైన నారాయణకథాలాపంబులు 
నర్ధేంద్రియారాములైన వారలతోడి సంగతియందు విరక్తియు వారల కభిమతంబులైన యర్థ్ధకామంబులందు 
ననాకాంక్షయు, సర్వేశ్వరుని గుణకీర్తనామృతపానంబు దక్క నితర పదార్ధంబులందు వైరాగ్యంబు నొంది 
యాత్మారామత గలిగి విజనస్థలంబులందుల రుచి గలుగుటయు, నహింసయు, శమాది ప్రధాన వృత్తియు 
నాత్మహితానుసంధానంబును భగవత్మథానుస్మరణంబును నకామ్యంబు అయిన యమనియమంబులును, 
నితరభక్తిమార్గాగర్హణంబును, యోగక్షేమార్థక్రియారాహిత్యంబును, శీతోష్టాది ద్వంద్వసహిష్టుతయు, భాగవత 
కర్ణాలంకార భూతంబులగు భగవద్దుణాభిధానంబులు నను వీనిచేత విజ్బంభమాణంబయిన భక్తి యోగంబునం 
జేసి యనాత్మయందు నసంగంబును, గార్యకారణరూపంబగు నిర్గణబ్రహ్మము నందు రతియును, నెప్పుడు 
గలుగు నప్పుడ సదాచార్యానుగ్రహ వంతుండయిన పురుషుండు బ్రహ్మనిష్టులతోడం జెలిమిసేయుచు 
నీషణత్రయంబు వర్ణించి ప్రకృతింజేరక జ్ఞానవైరాగ్యవేగంబునంజేసి. 618 
ప్రతి : కావున, (శద్ధయు= ఆసక్తి, భగవత్‌ +ధర్మచర్యయు = భగవంతునికి చెందిన ధర్మాలననుష్టించడమూ; తద్‌+విశేష 
జిజ్ఞాసయు= దానిలో విశేషాలు తెలుసుకోవాలనే కోరిక; ఆధ్యాత్మికయోగనిష్టయు = ఆత్మతో యోగస్థితి చెందే ప్రయత్నంలో 
దీక్ష యోగ+ఈశ్వర +ఉపాస్తియు= యోగేశ్వరుడగు భగవానుని ఉపాసించుట; పుణ్య+ఉపాశయుండును = పుణ్యకర్మలకు 
ఆధారమైనవాడు; పుణ్యశ్రవణుండును +ఐన= తనగాథలు విన్నవారిని పవిత్రం చేయువాడును అయిన; నారాయణకథ+ 
ఆలాపంబులున్‌= విష్ణుని కథలు చెప్పడం; అర్ధ+ఇంద్రియ +ఆరాములు +ఐన = సంపదల్లో, ఇంద్రియాలలో ఆసక్తులైన, 
వారలతోడి సంగతియందు= వారితో స్నేహంలో; విరక్తియు= వైరాగ్యం; వారలకు= వారికి అభఖిమతంబులు+ఐన = 
ఇష్టములైన; అర్ధకామంబుల+అందున్‌= సంపదలు, సుఖాలలో; అనాకాంక్షయు = కోరిక లేకుండుట; సర్వ+ఈశ్వరుని= 


292 శ్రీమహాభాగవతము 


శ్రేష్టుడైన భగవంతునియొక్క గుణకీర్తన +అమృతపానంబు +తక్క= గుణగణాలను పొగడడమనే అమృతాన్ని తాగడం 
తప్ప; ఇతరపదార్ధంబులందున్‌= మిగిలిన వస్తువులపై; వైరాగ్యంబును+ఒంది= విరక్తిపొంది; ఆత్మారామత కలిగి= తన 
ఆత్మయందే ఆసక్తి గలిగి; విజనస్థలంబుల+అందులన్‌= ఏకాంత ప్రదేశాలలో; రుచిగలుగుటయు= ఇష్టం కల్దుటయు; 
అహింసయు= హింసలేకుండుట; శమాదిప్రధానవృత్తియు= శమదమాదులు ప్రధానమైన చిత్తవృత్తి, ఆత్మహిత+ 
అనుసంధానంబును= తనమేలు ననుసరించి పరిస్థితులు చక్కదిద్దుకొనుట; భగవత్‌+కథా+అనుస్మరణంబును= భగవంతుని 
కథలు గుర్తుకు తెచ్చుకొనుట; అకామ్యంబులు +అయిన = ఇంద్రియ నిగ్రహంతో కూడిన; యమనియమంబులునున్‌= 
అమవ్టాంగయోగంలో గల యమ, నియమాదుల్ని, ఇతర భక్తిమార్గ +అగర్హణంబును= ఇతరభక్తిమార్గాలను నిందింపకుండుట; 
యోగక్షేమ +అర్ధక్రియారాహిత్యంబును = యోగం, క్షేమం అనేవానిపై కోరికతోడి క్రియలను పట్టించుకోకపోవడం; 
శీత+ఉష్ణ్ట+ఆది ద్వంద్వసహిష్టుతయు = చలి, వేడివంటి ద్వంద్వాలను ఓర్చుకొనగలుగుట; భాగవతకర్ణ +అలంకార 
భూతంబులు +అగు= భక్తుల చెవులకు వినసాం పైన; భగవత్‌+గుణ +అభిధానంబును = దేవుని కల్యాణగుణాలను వివరించి 
చెప్పడం; వీనిచేత= వీటితో; విజ్బంభమాణంబు +అయిన = అధికమైన; భక్తియోగంబునన్‌+చేసి= భక్తిమార్గంతో; అనాత్మ+ 
అందున్‌= ఆత్మకాని దానియందు; అసంగంబును= అంటుకొనుబుద్ది లేకుండుట; కార్యకారణరూపంబగు = కార్యకారణ 
రూపమైన; నిర్గుణ బ్రహ్మము+అందున్‌= గుణరహితుడైన బ్రహ్మపట్ల రతియును= ఆసక్తి ఎప్పుడు కలుగున్‌= ఎప్పుడు 
కలుగుతాయో; అప్పుడు= అప్పుడే సత్‌+ఆచార్య+అనుగ్రహవంతుండు +అయిన = మంచిగురువుల అనుగ్రహం పొందినవాదైన; 
పురుషుండు= మానవుడు; బ్రహ్మనిష్టులతోడన్‌= బ్రహ్మంలో నిశ్చలభావం కలవారితో; చెలిమి+ చేయుచున్‌= 'స్నేహంచేస్తూ 
ఈషణత్రయంబు= ధనము, భార్యా, బీడ్డ్ణలియందు ఎడతెగని ఆసక్తి వర్జించి= వదలిపెట్టి; ప్రకృతిన్‌+చేరక= ప్రకృతిలో 
లీనం కాక; జ్ఞాన వైరాగ్య వేగంబునన్‌+చేసి= బుద్ధితో కలిగిన విరక్తిభావంతో... 


తా : నీవు చేయవలసిన పనియందు ఆసక్తి భగవద్దర్మాచరణ, విశేషాలు తెలుసుకోవాలనే కోరిక, ఆత్మయోగస్థితిని చెందే 
ప్రయత్నంలో దీక్ష యోగులను ఉపాసించుట, పుణ్యకర్మలు ఆచరించడం ప్రధానం. వారియందలి దైవాన్నిగూర్చి వింటున్నానని 
తెలుసుకోవాలి. అట్టి నారాయణుని గాథల్ని నోరార కీర్తించాలి. ధనంతోను, ఇంద్రియాలతోను చెలగాటమాడే వారితో 
స్నేహం విసర్జించాలి. భగవంతుని గుణాలను కీర్తించడం అమృతపానం వంటిది. దానిని అభ్యసించి ఇతరపదార్దాలపై 
వైరాగ్య మభ్యసించాలి. అంతర్యామిపై మనసు నిలపాలి. ఏకాంత ప్రదేశాలపై అభిలాషపడాలి. అహింస, శమదమాదిగుణాలు 
ప్రధానంగా పాటించి జీవించాలి. తనకేది మేలో తెలిసినపుడు దానిని అవలంబించాలి. భగవంతుని కథలను మరల 
మరల స్మరించుకోవాలి. యమనియమాలు అభ్యసించాలి. యోగక్షేమ పరమైన అనవసరకార్యాలను మానుకోవాలి. చల్లదనం, 
వేడి మొదలైన ద్వంద్వాలు సహించే స్వభావం అలవరచుకోవాలి. భక్తులతో వారి చెవికింపైన భగవద్దుణాల ప్రసక్తి 
తేవాలి. తద్వారా భక్తియోగాలు. దానివలన ఆత్మకాని వస్తువులపట్ల సంగం తొలగుతుంది. కార్యకారణరూపంలో ఉన్నది 
అంతర్యామియైన నిర్దుణ బ్రహ్మమే. దానిలో నిశ్చలత సాధన వలన కలుగుతుంది. అది కలిగిననాడు నిజమైన గురువు 
లభించి అనుగ్రహప్రసారం జరుగుతుంది. ఈషణత్రయం తొలగిపోతుంది. అప్పుడు సాధకుడు ప్రకృతిని చేరక తాను 
వేరుగా నిలుస్తాడు. అలాంటి అనుభవమే జ్ఞానం. జ్ఞానంతో వైరాగ్యం వేగమై సాధన పూర్తికాగలదు. 


విశే : 1) ఈషణత్రయం -దారేషణ, ధనేషణ, పుత్రేషణ. భార్య, ధనం, పుత్రులపైగల కోరిక ఈషణత్రయం. (ఏషణత్రయం - 
సరైన వ్యాకరణ సమ్మతమైన రూపం. కాని, వ్యవహారంలో ఈషణత్రయమనే రూఢికెక్కింది. ) 


2) యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణం, సమాధి - ఇవి అమవ్టాంగయోగం. 


చతుర్ధస్కంధము 293 


బ్ర 


అనఘ! సాక్షాత్కార మగు భక్తి యోగాగ్నింగడంగి జీవాధారకమును బంచ 
భూతాత్మకంబునై పొలుచు హృదద్గంథిని బూని స్వకారణభూత మయిన 
యరణి దహించు హుతాశను కైవడి నిర్దహించిన నిట్లు నెజిపి దగ్ధ 
చిత్తుందై ముక్తనిశ్శేషాత్మగుణుండు సద్ధర్ముండు నైన యతండు మిగుల 


తే. నర్ధి బాహ్యంబు లయిన ఘటాదికములు, నాంతరములైన సౌఖ్యదుఃఖాదికములు 
నను విఖేదము లాత్మభేదనము లగుట, న య్యుపాధివినాశంబు నందంగలండు 619 


ప్రతి ;: అనఘ= పాపరహితుడా; సాక్షాత్కారము +అగు= కనిపించే; భక్తియోగ+అగ్నిన్‌= భక్తి అనే యోగాగ్నిలో; కడంగి= 
పూని; జీవ+ఆధారకమును= జీవుడు ఆధారంగా గలది; పంచభూత +ఆత్మకంబును+ఐన = పంచభూతాలతో కూడినదై; 
పొలుచు హృద్గంథిని (హృద్‌+గ్రంథిని)= నిలిచిన పృదయంలోని ముడిని; పూని= ప్రయత్నించి; స్వకారణభూతము+అయిన = 
తనకు కారణమైన; అరణి= కొయ్యను; దహించు హుత+అశనుకైవడి= కాల్చివేసే అగ్నివలె; నిర్దహించినన్‌= పూర్తిగా 
కాల్సివేయగా? ఇట్లు నెజపి= ఇలా నెరవేర్చి; దగ్ధచిత్తుండు+ఐ= కాల్చ్బబడిన చిత్తవృత్తి గలవాడై ముక్త+నిస్‌+శేష+ 
ఆత్మగుణుండు= ఆత్మయొక్క గుణాలు మిగలకుండా విడిచి పెట్టినవాడు; సత్‌+ ధర్ముండు +ఐన +అతండు= సత్యమే తన 
ధర్మముగా గలిగిన అతడు; మిగులన్‌+అర్థి= మిక్షిలి కోర్కెతో; బాహ్యంబులు+అయిన = బయటి ప్రపంచంలోని; ఘట+ 
ఆదికములును= కుండ మొదలైనవి; ఆంతరములు +ఐన = లోపలనున్న్య సౌఖ్యదుఃఖ +ఆదికములున్‌= సుఖదుఃఖాదులు; 
అను విభేదములు= అనే తేడాలు; ఆత్మభేదనములు +అగుటన్‌= ఆత్మజ్ఞానాన్ని భేదించేవి కాబట్టి; ఆ+ఉపాధి= ఆ దేహం 
ఉపాధియొక్క వినాశంబున్‌ +అందన్‌+కలండు = నాశనం పొందును. 

తా : ఇలా సాధన చేసిన వారికి భక్తియోగం కుదురుతుంది. అందులోంచి యోగాగ్నిగా జ్ఞానం పుడుతుంది. జీవునితో 
ముడిపడిన ఆత్మముడి దగ్ధమవుతుంది. ఆత్మ భాసిస్తుంది. అరణిని కూడా అగ్ని దహించినట్లు జ్ఞానాగ్నిలో పహృదయ([గ్రంథి 
దగ్ధమవుతుంది. చిత్తవృత్తులు దహించబడతాయి. గుణాలు మాయమై, “తాను మిగులుతుంది. లోపల, వెలుపల అనే తెర 
తొలగిపోతుంది. వెలుపలి కుండలలోను, లోపలి సుఖదుఃఖాలలోను తానే నిండియున్నాదని తెలుస్తుంది. దానితో దేహంలో 
దేహబుద్ధి నశిస్తుంది. దేహం తనకు ఆధారం అనే భ్రమ తొలగిపోతుంది. 


విశే ; దేహం ఆధారమనే భ్రమ తొలగిపోతే, మట్టియందు కల్పింపబడిన కుండ అనేది మట్టికంటె వేరుగా ఉందనే భ్రమ 
తొలగిపోతుంది. మట్టియే కుండకు ఆధారమని తెలుస్తుంది. ఈ తెలివియే ఉపాధివినాశం. జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం 
తమాహుః పండితం బుధాః ॥ - గీత. 


వ. అది యొట్లనిన. 620 


చ. పురుషుండు నిద్రవోంగలలంబొందిన యాత్మసుఖైకహేతువై 
పరంగిన రాజభృత్యజనభావగుణంబులు సంప్రబోధమం 
దరయంగ మిథ్య యైనగతి నాంతరబాహ్యగుణ ప్రభేదముల్‌ 
పరువడింగానకుందడు జనపాలనళీలన! నిత్యఖేలనా! 621 


294 శ్రీమహాభాగవతము 


ప్రతి : జనపాలనశీలన= ప్రజలను పరిపాలించే మంచి స్వభావివైన రాజా]; నిత్యఖేలనా= సదా ఆనందించేవాడా!; 
పురుషుండు= మానవుడు; నిద్రవోన్‌= నిద్రించగా; కలలన్‌+పొందిన= కలలలో అనుభవించిన; ఆత్మసుఖ+ఏకహేతువు+ఐ 
పరంగిన= తన సుఖానికిగల ఒకే ఒక కారణమైన; రాజభృత్యజనభావగుణంబులు = రాజు, బంటు అనే అభిప్రాయాలు 
కలిగించే గుణాలలోనే;, సంప్రబోధము+అందు= బుద్ధి ప్రవర్తిస్తున్నప్పుడు; అరయంగన్‌= ఆలోచించగా; మిథ్యయైనగతిన్‌= 
అవి అసత్యమనిపించినట్లుగాా ఆంతర బాహ్యగుణ 'ప్రభేదముల్‌= లోపల, వెలుపల అనే తేడాలు; పరువడిన్‌= క్రమంగా; 
కానకుండున్‌= కన్పించవు. 


తా; ఆత్మ జీవుని అంతర్జతంగా మరుగునబడిపోగా ఏది కంటికి కనబడుతున్నదో అదే సత్యమనే భమను కల్పించే భౌతిక 
దృష్టియే జీవులను మోసగిస్తూ ఎల్లప్పుడూ ఆడే ఆట! ఈ ఆట తత్త్వం తెలుసుకోవాలి. కనబదేదంతా సత్యం కాదు. తత్త్వం 
లోపల దాగి ఉన్నది. దాన్ని పట్టుకోవాలి. మానవుడు నిద్రలో కనిన కలలలో తాను రాజైనట్లు, రాజ్యాలేలినట్లు, 
సిరిసంపదలతో తూగినట్లు ఆనందాలు అనుభవిస్తాడు. అప్పుడు రాజు, భృత్యుడు అనే గుణాలు తెలుస్తాయి. కలలు 
కరిగిపోయి తెలివిగలిగి లేచినపుడు ఆ తేడాలు లేనట్లుగా మిథ్యగా తోస్తాయి. అట్లే వెలుపల, బయట అనే ఆంతర్యాలు 
జ్ఞానదశలో కన్పించవు. 


వ. మజియును ద్రష్టయైన యాత్మయు దృశ్యంబయిన యింద్రియార్ధంబు నను వీనికి నహంకారంబు 
సంబంధ హేతువగుటం జేసి యది యంతఃకరణంబునం గలుగుచుండు జాగ్రత్స్వప్నంబులయం దీ ఖభేదంబు 
గనుంగొను చుండు, నిట్టి యంతఃకరణంబు లేనిది యగు సుషుప్తికాలంబునం బురుషుండు జలదర్పణాది 
నిమిత్తాభావం బగునప్పుడు బింబప్రతిబింబ భేదంబు గనుంగొనని చందంబున దృశ్యభేదంబు 
గనుంగొనకుండు, గావున నంతుకరణవిలయంబు నొందిన బాహ్యాంతరభేదంబు కనకుండుట నిశ్చయం 
బని వెండియు నిట్లనియె. 622 


ప్రతి : మజియును= ఇంకా; ద్రష్టయైన +ఆత్మయున్‌= చూచునట్టి ఆత్మ దృశ్యంబు+అయిన= కన్పించే; ఇంద్రియ +అర్థంబున్‌+ 
అను= ఇంద్రియాలకు కన్పించే లక్ష్యం అనే; వీనికి= ఈ రెండిటికి; అహంకారంబు= అహంభావం; సంబంధహేతువు+ 
అగుటన్‌+చేసి= దానికి ముడివడిన కారణంకాన; అది అంతుకరణంబునన్‌+కలుగుచుందు = మనస్సు, బుద్ది, అహంకారం, 
చిత్తం - వీటి సమాహార స్వరూపమైన అంతఃకరణంలో ఏర్పడిన ఆ భేదం; జాగ్రత్‌ +స్వప్పంబులయందు = మేలుకొన్నపుడు, 
కలగన్నపుడు; ఈ భేదంబు= ఈ తేడా; కనుంగొనుచుండున్‌ = చూస్తుంది; ఇట్టి అంతఃకరణంబు= ఇలాంటి మనస్సు; 
లేనిది+అగు= లేనిదైన; సుషుప్తికాలంబునన్‌= గాఢ నిద్రాస్షమయంలో; పురుషుండు= మానవుడు; జల, దర్పణ+ఆది 
నిమిత్త +అభావంబు +అగునప్పుడు= నీరు, అద్దం మున్నగు కారణాలు లేకుండా; బింబప్రతిబింబభేదంబు = వస్తువు, దాని 
నీడ అనే తేడా; కనుంగొనని చందంబునన్‌= తెలిసికొనలేనట్లే; దృశ్యభేదంబు= చూడబడునది తనకంటెవేరని; 
కనుంగొనకుండున్‌= తెలుసుకోలేడు, కావునన్‌; అంతఃకరణవిలయంబున్‌ +ఒందిన = మనస్సు లీనమైన; బాహ్య" 
అభ్యంతరభేదంబు= లోపల వెలుపల అనే కేడా; కనకుండుట నిశ్చయంబు= చూడలేకుండుట తప్పనిసరి; అని, వెండియున్‌= 
మరలా; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా ; చూచువాడు తాను. చూడబడేది తనకంటె వేరగు దృశ్యం, అహంకారం ఈ రెంటికి సంబంధించిన హేతువు. అది 
అంతఃకరణంలో జాగ్రత్‌ స్వప్న దశల్లో ఈ భేదాన్ని చూస్తుంది. సుషుప్తిలో అంతఃకరణం ఉండదు. అందువల్ల జలమో, 


చతుర్ధస్కంధము 295 


అద్దమో లేనప్పుడు బింబ ప్రతిబింబాలకు భేదం తెలియదు. సుషుప్తిలో దృశ్యభేదం లేదు. అంతఃకరణం లేకపోవడమే 
ఇందుకు కారణం. 
విశే: 1. శ్రీవిద్యారణ్యుల దృక్‌ - దృశ్యవివేకములో ఈ అంశాలన్నీ విపులంగా చర్చింపబడినవి. యద్దృష్టం - తన్నష్టమ్‌। 
యద్దృశ్యతి - తన్నశ్యతి. అనేవి ప్రాథమిక సత్యాలు. 
సీ భువి విషయాకృష్ణభూతంబు లయిన యింద్రియములచేతను దివిరి మనము 

దగ విషయాసక్తిందగిలి యాంతరమైన మహితవిచారసామర్థ్యమెల్ల 

శరకుశాదిస్తంబజాలంబు హ్రదతోయములు గ్రోలుగతింగ్రమంబున హరించు 

నీ రీతి నంతర్విచారసామర్థ్యంబు నపహృతంబయినంబూర్వాపరాను 


తే. మేయ సంధానురూపసంస్కృతి నశించు, నది నశించిన విజ్ఞాన మంతం దొలంగు, 
నట్టి విజ్లాననాశంబు నార్యజనులు, స్వాత్మ కది సకలాపహ్నవంబటండ్రు, 623 
అ ఇ 


ప్రతి : భువిన్‌= లోకంలో; విషయ +ఆకృష్ణభూతంబులు +అయిన = ఇంద్రియార్థాలచే ఆకర్పింపబడిన; ఇంద్రియములచేతను= 
ఇంద్రియాలద్వారా; తివిరి= పూని మనము= మనస్సు; తగన్‌= తగినట్లుగా విషయ+ఆసక్తిన్‌= ఇంద్రియార్ద్జాలపై 
లంపటాన్ని తగిలి= అంటుకొని; ఆంతరము+ఐన= లోపలిదైన; మహిత విచార సామర్ధ్యము +ఎల్లన్‌= గొప్ప వేదాంత 
విచారణ శక్తి అంతా; శరకుశ+ఆది= రెల్లు, దర్భలు మొదలైన; స్తంబజాలంబు= కాడల సమూహం; హ్రదతోయములు= 
మడుగులోని నీరు; క్రోలుగతిన్‌= పీల్చివేసినట్లుగా; క్రమంబునన్‌= వరుసగా; హరించున్‌= నశింపజేస్తుంది; ఈ రీతిన్‌= 
ఈ విధంగా; అంతర్‌ +విచారసామర్థ్యంబున్‌= లోపల భావించేశక్తి; అపహృతంబు +అయినన్‌= దొంగిలించబడినచో; 
పూర్వ+అపర+అనుమేయ= ముందు వెనుకలచే ఊహించుకొనదగిన; సంధానురూప= అతుకుతో సమానమైన; సంస్మృతి= 
స్మరించడం; నశించున్‌= నాశనమగును; అది నశించినన్‌= అది చెడిపోతే; విజ్ఞానము = తెలివితేటలు; అంతన్‌+ తొలం 
గున్‌= ఆపై తొలగిపోతుంది; అట్టివిజ్ఞాననాశంబున్‌= ఆ విధమైన తెలివితేటలు నళించడాన్ని స్వ+ఆత్మకు= తనయందలి 
తనకు; అది సకల+అపహ్నవంబు= అది మొత్తాన్ని మరుగు పరచేది; అటు+అండ్రు= అని అంటారు; ఆర్యజనులు = 
పెద్దలు. 

తా : విషయ సుఖాలతో ఆకర్షించబదిన ఇంద్రియాలలో మనస్సు తగులుకొని విచారణాశక్తిని కోల్పోతుంది. నీబిమడుగులో 
ఉండే రెల్టు, దర్భలు, అందులో నీటిని పీల్చివేసినట్లే అటువంటి మనస్సు దేహమందలి విచారశక్తిని హరిస్తుంది. దానిచే 
లోపలి భావనా సామర్ధ్యము తరిగిపోతుంది. ముందువెనుకలను అనుసంధానంచేసే స్మరణశక్తి నశిస్తుంది. అంతట 
తనలో తనకు మెలకువ ఉండదు. అంతట యథార్థజ్ఞానం నశిస్తుంది. దానినే ఆత్మ మరుగునపడిపోతుందని పెద్దలు 
అంటారు. 


వ. అదియునుం గాక “ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతొయను వేదవచనంబునం జేసి 
విషయంబులకుం బ్రియతమత్వంబై యాత్నోపాధికంబు నొంది యాత్మాపహ్నవంబునం బాటిల్లు స్వార్ధనాశం 
బెద్ది గలుగు దాని కంటె లోకంబున నధికంబైన స్వార్ధనాశంబు లే దది యెట్లనిన సర్వార్ధనాశంబునకు 
స్టైర్యంబు నొందించునట్టి యర్ధకామాభిధ్యానంబునం దద్ధేతుకంబైన స్వార్ధనాశంబునం బరోక్షాపరోక్షరూప 


296 శ్రీమహాభాగవతము 


జ్ఞానంబు నశించుం గావున నాత్నాపహ్నవంబునకంటె నధికతరంబైన సర్వార్ధనాశంబు లేదని వెండియు 
నిట్లనియె. 624 

ప్రతి : అదియునున్‌+కాక = అదీగాక; ఆత్మనః+తు = ఆత్మయొక్క కామాయ = కామం కొరకు; సర్వం= అంతా; ప్రియం 
భవతి= అదంతా తన కంటే వేరుకాదు అనే ప్రియభావన కల్చుతుంది; అను వేదవచనంబునన్‌+చేసి= అనే వేదవాక్యాన్నిబట్టి; 
విషయంబులకున్‌= విషయ వాంఛలకు; ప్రియతమత్వంబు+ఐ= మిక్కిలి ప్రీతిగలిగి; ఆత్మ+ఉపాధికంబున్‌+ఒంది= ఆత్మ 
విషయంలో ధర్మచింతనపొంది; ఆత్మ+అపహ్నవంబునన్‌= తన్ను మరుగు పరచడంవల్ల పాటిల్లు= కలిగే; స్వార్ధనాశంబు= 
తనది లేకుండుట; ఎద్దికలుగు= ఏది ఉంటుందో; దానికంటె= దానికి మించినది; లోకంబున = లోకంలో; అధికంబు+ఐన = 
గొప్పదైన; స్వార్థనాశంబు లేదు= స్వార్థం నశించిపోదు; అది ఎట్లు+అనినన్‌= అది ఎలా అంటే; సర్వార్ధనాశంబునకు 
(సర్వ+అర్థ)= సమస్త సంపదలు నశించడానికి; స్టెర్యంబున్‌ +ఒందించునట్టి= ధైర్యాన్ని కలిగించే; అర్ధకామ+ 
అభిధ్యానంబునందు= ధనం, కోరికలకు చెందిన; తద్‌+హేతుకంబు+ఐన = అదికారణముగాగల; స్వార్థనాశంబునన్‌= 
తనకు మాత్రమే ఉపయోగపడేదాన్ని విడిచి పెట్టడంచే; పరోక్ష+అపరోక్ష రూపజ్ఞానంబు= ఎదుట కనిపించేది, కనిపించనిది 
అనే జ్ఞానం; నశించున్‌= నశించిపోతుంది; కావునన్‌, ఆత్మన్‌+ అపహ్నవంబునకంటెన్‌= తనను మరుగు పరచడం కంటె; 
అధికతరంబు+ఐన = మిక్కిలి అయిన; సర్వ+అర్ధనాశంబు= సమస్త ప్రయోజనాలు నశించుట; లేదు+అని= మరొకటి 
లేదని చెప్పి; వెండియున్‌= ఇంకా; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 

తా : బాహ్యాభ్యంతర తత్వసమన్వయం పొంది అద్వయమైన జ్ఞానంలో జీవుడు నిమగ్నమైనప్పుడు సమస్త జగత్తూ యోగియైన 
జ్ఞానికీ ప్రియమే అవుతుంది. అనే వేదవాక్యాన్నిబట్టి విషయవాంఛలపై ప్రీతి ఆత్మజ్ఞానాన్ని మరుగు పరుస్తుంది. ఆత్మజ్ఞానం 
మరుగు కావడంవల్ల కలిగే స్వార్థనాశనాన్ని మించిన ఆత్మనాశం మరొకటి లేదు. అది ఎలా అంటే సమస్తసంపదలు 
నశించడానికి స్టెర్యాన్ని కల్గించే అర్థకామాలచింతచే ప్రత్యక్ష పరోక్ష రూపజ్ఞానం నశిస్తుంది. తనను మరుగు పరచడం కంటె 
గొప్పదగు సమస్త సంపదలనాశం మరొకటి లేదు. అని ఇంకా ఇలా అన్నాడు. 


సీ అనఘ! యీ సంసార మతిశయంబునం దరియింపంగ మది నిశ్చయించువాండు 
గైకొని ధర్మార్థకామమోక్షములకు నతివిఘాతుక మెద్ది యట్టి దాని 
వలన సంగము సేయ వలవ; దా ధర్మాదులందుంద్రివర్గంబు నంతకో([గ్ర 
భయయుతంబగుటను బరమమోక్షంబె ముఖ్యార్థమై విలసిల్లునండ్రు బుధులు, 


తే. భువి గుణవ్యతికరమునం బుట్టి నట్టి, యబ్దజాతాదులకు నస్మదాదులకును 
గాల విధ్వంసితాఖీలక్రమము గల్గుం, గలుగ దెన్నండు 'సేమంబు గాన వినుము. 625 


ప్రతి : అనఘ= ఓ పుణ్యాత్మా! ఈ సంసారము= భవమున; అతిశయంబునన్‌= విశేషించి; తరియింపంగన్‌= దాటడానికి; 
మది, నిశ్చయించువాండు= నిర్ణయించుకొన్నవాండు; కైకొనీ= ప్రయత్నించి; ధర్మ+అర్ధకామమోక్షములకున్‌= ధర్మానికి, 
ధనానికి, కోరికలకు, మోక్షానికి, అతివిఘాతుకము+ఎద్ది= అత్యంతహానికరమేదో; అట్టిదాని వలనన్‌= అలాంటి దాని 
వలన; సంగము= బంధం; చేయవలవదు = కలిగించుకొనరాదు; ఆ ధర్మ+ఆదులందు= అట్టి ధర్మం మొదలైన వానిలో; 
త్రివర్దంబు= ధర్మార్ధకామాలు; అంతక +ఉగ్రభయయుతంబు +అగుటను= యమునివలె భయంకరమైనది కావడంవల్ల; 
పరమమోక్షంబు+ఎ= శ్రేష్టమైన మోక్షమే; ముఖ్య+అర్ధము+ఐ= ముఖ్యమైన ప్రయోజనంగా; విలసిల్లున్‌= ప్రకాశిస్తుందని; 


చతుర్ధస్కంధము 29/7 


బుధులు+అండ్రు= పెద్దలు పేర్కొంటారు; భువిన్‌= ప్రపంచంలో; గుణవ్యతికరమునన్‌= గుణాల కలయిక వల్ల; పుట్టినట్టి= 
జన్మించిన; అబ్దజాత+ఆదులకున్‌= 'బ్రహ్మమొదలైనవారికి; అస్మత్‌+ఆదులకును= మావంటివారికి; కాలవిధ్వంసిత= కాలగతిచే 
నశింపజేయబడిన; అఖిలక్రమము= అన్నింటి వరుస; కల్గున్‌= కలుగును; సేమంబు= క్షేమం; ఎన్నండు= ఎప్పుడూ; 
కలుగదు, కానన్‌= కనుక; వినుము = విను. 

తా: ఓ పుణ్యాత్మా! ఈ సంసారాన్ని దాటడానికి నిశ్చయించుకున్నవాడు ధర్మార్థకామమోక్షాలకు విఘాతం కలిగించే 
అంశంతో పొత్తుపెట్టుకోరాదు. అలాంటి ధర్మార్ధ కామమోక్షాలలో మొదటి మూడు యముని కోపానికి గురి కావడంవల్ల 
మోక్షమార్లమే ముఖ్యప్రయోజనకారియని పెద్దలు పేర్కొంటారు. భూమిపై గుణాల కలయికవలన జన్మించిన బ్రహ్మమొదలైన 
వారికి గూడ కాలగతిచే వినాశం తప్పదు. క్షేమం కలుగదు. విను. 

విశే : మోక్షమార్గమే ఉత్తమ లక్ష్యమని తెలిసినవారు చెబుతారు. బ్రహ్మాదులు కూడా త్రిగుణాల కలయికతో పుట్టినవారే. 


త్రివర్గాలలో ఏది క్షేమాన్ని కూర్చలేదు. ధర్మార్థకామమోక్షాలకు భంగం కలిగించే పనులు చేయరాదు. అర్ధకామాలకోసం 
ధర్మాన్ని ఆచరించేవాడు మోక్షాన్ని పొందడు. 


వ. మోక్షంబె పరమ పురుషార్ధం బని చెప్పి వెండియు నిట్లనియె. నరేంద్రా! దేహేంద్రియ ప్రాణ బుద్ధహంకార 
పరివృతంబులయిన యీ న్థావరజంగమంబుల హృదయంబులందు వ్యాపకుండుం బ్రత్యక్షభూతుండుం 
బ్రత్యగ్రూపుండు భగవంతుండు నయిన యీశ్వరుం డంతర్యామిరూపంబునం బకాశించుచుండు, నిది 
నారాయణుని సద్రూపంబుగాం దెలియు మని వెండియు నిట్లనియె. 626 

ప్రతి : మోక్షంబు+ఎ= మోక్షమే; పరమపురుష+అర్ధంబు= మిక్షిలి శ్రేష్టమైన పురుషార్ధం అనిచెప్పి; వెండియున్‌= ఇంకా; 
ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు; నర+ఇంద్రా= ఓ రాజా! దేహ+ఇంద్రియ ప్రాణబుద్ధి+అహంకార పరివృతంబులు+అయిన = 
దేహము, దాని ఇంద్రియాలు, ప్రాణం, బుద్ధి, అహంకారం అనే వాటితో ఏర్పడిన ఈ స్థావర జంగమంబుల= ఈ 
కదలని, కదిలే; హృదయంబులు+అందు = మనస్సులలో; వ్యాపకుండును= వ్యాపించినవాడు; ప్రత్యక్షభూతుండును = 
కంటికెదురుగా కనిపించేవాడు; ప్రత్యక్‌+రూపుండు= ఎదుట నిలచినవాడు; భగవంతుండును +అయిన = పరమాత్మ అయిన; 
ఈశ్వరుందు= దేవుడు; అంతర్వామిరూపంబునన్‌= లోపలి నివసించే వాని రూపంలో; ప్రకాశించుచుందున్‌= వెలుగుతుంటాడు; 
ఇది= దీనిని; నారాయణుని = భగవంతుడైన విష్ణుని; సత్‌+రూపంబుగా= సత్యమైన రూపంగా; తెలియుము +అని= తెలిసి 
కోవాలని; వెండియున్‌= మరియు; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 

తా :; మోక్షమే పురుషార్థాలలో శ్రేష్టమైనదని చెబుతూ ఇంకా ఇలా అన్నాడు. ఓ రాజా! దేహం, ఇంద్రియ ప్రాణాలు, బుద్ధి, 
అహంకారం అనే వాటితో ఏర్పడిన చరాచర ప్రాణుల హృదయాలలో నిండి కంటికి కనిపించే రూపంగల భగవంతుడు 
మన లోపల నివసిస్తూ వెలుగుతూ ఉంటాడు. విష్ణుని ఈ సత్యరూపం తెలుసుకొమ్మని మరలా ఇలా అన్నాడు. 


ఉ. భూవర! యే మహాపురుషభూషణునందుల నీ సమస్త వి 
శ్వావళి లీనమై సదసదాత్మకభావము నొంది భూరి మా 
యావిభవంబులందగి సమగ్రవివేకనిరోధి'స్రగ్దనా 
శీవిషబుద్ధి దోంచుచు విశేషగతిన్‌ వెలుంగొందు నెప్పుడున్‌. 627 


298 శ్రీమహాభాగవతము 


ప్రతి : భూవర= ఓ రాజా!) ఏ, మహాపురుషభూషణున్‌+అందులన్‌= మహామహులకు ఆభరణప్రాయమైన వానిలో; 
ఈ సమస్త విశ్వ+ఆవళి= ఈ మొత్తం ప్రపంచాలు; లీనము+ఐ= కలిసిపోయి; సత్‌+అసత్‌+ఆత్మక= ఉండుట లేకుండుట 
అన్వే భావమున్‌+ఒంది= ఆలోచననుపొంది; భూరిమాయా విభవంబులన్‌+తగి= విస్తారమైన మాయావిశేషాలతోకూడి; 
సమగ్ర వివేక నిరోధి= సంపూర్ణమైన వివేకానికి వ్యతిరేకతగల; ప్రక్‌+ఘన +ఆశీవిషబుద్ధిన్‌= పూలమాలనుచూచి విషుర్పమనే 
బ్రాంతితో; తోంచుచున్‌= కనిపిస్తూ; విశేషగతిన్‌= ప్రత్యేకతతో; ఎప్పుడున్‌+వెలుగొందున్‌= ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంది. 
తా; రాజేంద్రా! ఈ సమస్త విశ్వమూ ఆ పరమేశ్వరునియందు లీనాలీనభావంతో, మాయాప్రభావంతో, వివేకాన్ని 
నిరోధించే సర్పమాలాభ్రాంతితో విశేషంగా ప్రకాశిస్తూ ఉంటుంది. 
చ. సుమహితనిత్యముక్తపరిశుద్ధవిబుద్ధసుతత్త్వుందై యురు 

క్రముండభిభూతస త్రకృతికర్మకళంకుండు నైనయట్టి యు 

త్తమచరితుంగృపాకరు నుదాత్తగుణోన్నతు నీశ్వరేశుం జి 

త్తమునందలంపుమయ్య! జనతాపరిరక్షణ! దుష్టశిక్షణా! 628 
ప్రతి : దుష్టశిక్షణా= దుష్టులను శిక్షించేవాడా!; జనతా పరిరక్షణ= ప్రజలను రక్షించువాడా!; సుమహిత= మిక్కిలి 
గొప్పదైన; నిత్యముక్త= ఎల్లప్పుడు బంధంలేని; పరిశుద్ధ= పరిశుభ్రమైన; విబుద్ధ= చక్కగా గ్రహించిన; సుతత్త్వుండు +ఐ= 
సత్యరూపమైనవాదై; ఉరుక్రముండు= విష్ణుమూర్తి అభిభూత= తిరస్మరింపబడిన; సత్‌+ప్రకృతి కర్మకళంకుడున్‌= సత్యమూ, 
ప్రకృతి యొక్క కర్మల మాలిన్యంగలవాడు; ఐన +అట్టి= ఐనటువంటి; ఈశ్వర +ఈశున్‌= పరమేశ్వరుని; చిత్తమునన్‌= 
మనస్సులో; తలంపుము+అయ్య= భావించవయ్యా! 
తా; దుష్టులను శిక్షించి, ప్రజలను రక్షించే ఓ రాజా! అంతర్యామిత్వం, నిత్యముక్తత్వం, తత్త్వజ్ఞత, సర్వవ్యాపిత్వం అనే 
లక్షణాలతో కూడినవాదై విష్ణుమూర్తి ఉన్నాడు. ప్రకృతి కర్మలను, వాటిఫలాలను తిరస్కరించే ఉత్తమప్రవర్తన, దయ, 
సద్దుణాలు కలిగి ఉన్నాడు. అట్టి భగవంతుని మనస్సులో స్మరించు. 
విశే ; అంతట వ్యాపించినవాడు ఉరుక్రముడు. 


సీ. వసుమతీనాథ! యెవ్వని పాదపద్మపలాశవిలాససల్లలితభక్తి 
సంస్మరణంబుచే సజ్జనప్రకరంబు ఘనకర్మసంచయ[గ్రథితమగు న 
హంకారమను పహృదయ[గ్రంథింజెజుతురు; వివరింప నిట్లు నిర్విియమతులు 
మహి నిరుద్ధేంద్రియమార్లులు నైనట్టి యతులకుంజేరంగ నలవి గాని 


తే. యట్టి పరమేశుంగేశవు నాదిపురుషు, వాసుదేవుని భువనపావనచరిత్రు 
నర్థి శరణంబుగాం దత్పదాంబుజములు, భక్తి సేవింపు గుణసాంద్ర! పార్థివేంద్ర! 629 
ప్రతి : పార్థివ+ఇంద్ర= ఓ రాజా! గుణసాంద్ర= సద్గుణ సమున్నతా!; వసుమతీనాథ= ఓ రాజా!; ఎవ్వని పాదపద్మ 


పలాశ విలాస= ఎవరి పద్మపలాశాలవంటి పాదాల సౌందర్యంపై; సత్‌+లలితభక్తిన్‌= చక్కని ఉత్తమభక్తితో; సంస్మరణముచేన్‌= 
భావించడంవల్ల; సత్‌+జనప్రకరంబు= మంచివారి సమూహంయొక్క ఘనకర్మసంచయ (గథితము+అగు = గట్టి 


చతుర్ధస్కంధము 299 


కర్మలసమూహంచే ముడిపెట్టబడు; అహంకారము+అను= అహంకారమనే; పహృదయ([గ్రంథిన్‌= హృదయంలోని ముడిని; 
చెజబుతురు= తొలగింతురో; వివరింపన్‌= విస్తరించగాా ఇట్లు= ఈ విధంగా; నిర్వియమతులు= విషయ చింతలేని 
మనస్సుగలవారు; మహిన్‌= లోకంలో; నిరుద్ధ+ఇంద్రియమార్జులు= ఇంద్రియాల ప్రవర్తనకు అద్దుకట్టవేసినవారు; ఐన +అట్టి= 
అయినటువంటి; యతులకున్‌= మునులకు; చేరంగన్‌+అలవి+కాని= చేరడానికి శక్యంగాన్ని అట్టిపరమ+-ఈశున్‌= అలాంటి 
భగవంతుని; కేశవున్‌= విష్ణుని ఆదిపురుషున్‌= తొలిపురుషుని; వాసుదేవునిన్‌= భగవంతుడైన విష్ణుని భువనపావనచరిక్రున్‌= 
లోకంలో పవిత్రమైన చరిత్రగలవానిని; అర్ధిన్‌= కోరికతో; శరణంబుగాన్‌= శరణన్నభావంతో; తద్‌+పద+అంబుజములు= 
ఆయన పాదపద్మాలు; భక్తిన్‌= భక్తితో; సేవింపుము= కొలువుము. 
తా : రాజా! సజ్జనులు భగవానుని పాదపద్మాలపై భక్తిగలిగి ఆ భక్తిస్మరణ ప్రభావంచే కర్మలతో ముడివడిన అహంకారమనే 
హృదయ గ్రంథిని నశింపజేసుకొంటారు. విషయ చింతలేనివారు, ఇంద్రియాలనరికట్టినవారు నగు యతులకు చేరరాని 
ఆది పురుషుడను పరమేశ్వరుణ్ణి శరణుసొచ్చి ఆ దేవుని పాదపద్మాలు భక్తితో సేవించు. 
మ. అరిషడ్వర్గమహోర్శిన క్రనికరవ్యాకీర్ణసంసారసా 

గర మబ్బోదరకీర్తనాతరణిసాంగత్యంబునంబాసి తా 

మరుదారంగనఘాపహ(ప్రకటయోగాదిక్రియాయు క్తిచేం 

దరియింపన్‌ మదింగోరువారలకు దుర్ధాంతంబగుంగావునన్‌. 680 
ప్రతి : అరిషట్‌+వర్గ= ఆరుగురు శత్రువులు అనే; మహా+ఊర్శ్మినక్రనికర= గొప్ప తరంగాలు అనే మొసళ్ల గుంపుతో; 
వ్యాకీర్ణ= కల్లోలమైన; సంసారసాగరము= సంసారమనే సముద్రం; అబ్ద+ఉదరకీర్తనా= పద్మనాభుని స్తుతించడమనే; 
తరణి నాంగత్యంబునన్‌= నౌకా సంబంధంతో ; పాసి= వదలి; తాము; అరుదారంగన్‌= ఆశ్చర్యకరంగా? అఘ+అపహ= 
పాపాలను పోగొట్టే; ప్రకటయోగాది క్రియాయుక్తిచేన్‌= విస్తృతమైన యోగాభ్యాసాది క్రియలను అవలంబించడం ద్వారా; 


తరియింపన్‌= దాటడానికి; మదిన్‌+కోరువారలకు = మనస్సులో భావించేవారికి; దుర్దాంతంబు= వశపరచుకోవడానికి 
వీలుకానిది; అగున్‌+కావునన్‌= అవుతుంది కాబట్టి. 


తా : అరిషద్వర్దం అనే గొప్పతరంగాలు అనే మొసళ్ల సముదాయం తిరుగుతుండటంవల్ల కల్లోలంగా ఉన్న సముద్రం 
వంటిది సంసారం. దానిని దాటడానికి హరినామ సంస్మరణం అనే నావ లేకుండా సాధ్యం కాదు. దానిని ఆశ్రయించడం 
మాని పాపాలు పోగొట్టుకోవడానికై తీవయోగాభ్యాసాదులు చేసేవారికి ఈ మహాసాగరాన్ని తరించడం అసంభవం. 


విశే ; కామం, (కోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం - అనే ఆరు దుర్దుణాలను అరిషద్వర్ల మంటారు. 
మ. ధరణీశోత్తమ! నీవు కేవలసముద్యద్భక్తి ధీయుక్తిమై 
వరగోవిందపదారవిందయుగభాస్వన్నావ సంధించి దు 
స్తరభూరివ్యసనాకరోల్లసితదుర్దాంతో[గ్రగంభీర సం 
సరణాంభోధిందరింపవయ్య పరమోత్సాహంబు దీపింపంగన్‌. 6381 


ప్రతి : ధరణి+ఈశ+ఉత్తమ= ఓ రాజేంద్రా!; నీవు, కేవల సముద్యత్‌+భక్తి ఇంకొకటి ఎరుగని అచంచల స్థితిలో 
గలిగేభక్తి ధీయుక్తిమైన్‌= బుద్ధి సాంగత్యంతో; వరగోవిందపద +అరవిందయుగ = శ్రేష్టుడైన విష్ణుని పాదపద్మముల జంట 


300 శ్రీమహాభాగవతము 


అనే; భాస్వత్‌+నావ సంధించి= ప్రకాశించే తెప్పను కూర్చుకొని; దుస్తర= దాటరాని; భూరివ్యసన= గొప్పబాధలకు; 
ఆకర+ఉల్లసిత= నివాసమై తనరారు; దుర్దాంత +ఉగ్రగంభీర= దమింపరాక భయంకరమైలోతైన; సంసరణ +అంభోధిన్‌= 
సంసారమనే సముద్రాన్ని పరమ+ఉత్సాహంబు = అధికమైన సంతోషం; దీపింపంగన్‌= ప్రకాశించగా; తరియింపవయ్య= 
దాటు. 
తా : ఓ రాజేంద్రా! నీవు అత్యంత భక్తి ప్రపత్తులతో శ్రీమహావిష్టు పాదపద్నాలనే నావను సమకూర్చుకొని దుర్భరమైన 
బాధలకు నెలవై భయంకరమై దాటరాని సంసారసముద్రాన్ని ఉత్సాహంతో దాటు. 
క. అని యీ గతింబంకరుహా, సనసుతుండును బ్రహ్మబోధశాలియు నగునా 

ఘనయోగివల్లభునిచే, తను దెలియంగంబడిన బ్రహ్మతత్వుండగుచున్‌. 692 
ప్రతి : అని, ఈగతిన్‌= ఈ విధంగా; పంకరుహ+ఆసనసుతుండును = బ్రహ్మకుమారుడు; బ్రహ్మబోధశాలియు= బ్రహ్మ 
జ్ఞానియు, అగు= అయిన; ఆ ఘనయోగివల్లభునిచేతను= ఆ గొప్ప తత్ప్వవేత్తచే) తలియంగన్‌+పడిన= గ్రహించబడిన; 
బ్రహ్మతత్తుండు +అగుచున్‌= బ్రహ్మతత్త్వం గలవాడవుతూ. 
తా : ఇలా బ్రహ్మజ్ఞుడైన సనత్కుమారుడు మహాతత్తవేత్తయైన పృథువునకు బ్రహ్మతత్త్వాన్ని గూర్చి బోధించాడు. ఆ రాజు 
ఆ తత్వం (గ్రహించాడు. 
క. జనపతి మునింబొగడి ముదం, బున నిట్లనుంబూర్వజన్మమున నే దీనా 

వనుందైన యీశ్వరుని చే, తను నిక్క మనుగ్రహింపందగితి మునీంద్రా! 633 
ప్రతి : మునీంద్రా= ఓ మునిశ్రేష్టా; జనపతి= రాజైన పృథువు; మునిన్‌= సనత్ముమారుని; పొగడి= స్తుతించి; ముదంబునన్‌= 
సంతోషంతో; ఇట్లు+అనున్‌= ఇలా అన్నాడు; నే= నేను; పూర్వజన్మమునన్‌= గతజన్మలో; దీనావనుండు+ఐన = (దీన +అవన) 
దీనులను రక్షించేవాడైన; ఈశ్వరునిచేతను= భగవంతునిచే; నిక్మము+అనుగ్రహింపన్‌+తగితిన్‌= నిజంగా అనుగ్రహింపదగిన 
వాడనయ్యాను. 
తా : పృథుచక్రవర్తి సనత్ముమారుని స్తుతించి ఇలా అన్నాడు 


“నేను గతజన్మలో నిజంగా నారాయణుని దివ్యానుగ్రహాన్ని పొందినమాట వాస్తవం. ఆయన దీనుల్ని రక్షించే 
మహానుభావుడుకదా. 


క. వినుండట్టి యనుగ్రహ సా, ధనమునకై మీర లిపుడు దగ నిచ్చటికిం 

జనుదెంచితిరి దయాళురు, ననఘులు భాగవతవరులు నగు నుత్తములున్‌. 634 
ప్రతి : వినుండు= వినండి; అట్టి+అనుగ్రహ సాధనమునకు+ఐ= ఆ విధమైన దయను సంపాదించడానికై; మీరలు= 
మీరు; ఇపుడు= ఇప్పుడు; తగన్‌ +ఇచ్చటికిన్‌= తగినవిధంగా ఇక్కడికి దయాళురు= దయాస్వభావులు; అనఘులు= 
పుణ్యాత్ములు; భాగవతవరులు = భగవద్భక్తశ్రేష్టులు; అగు ఉత్తములున్‌= అయిన శ్రేష్టులు; చనుతెంచితిరి= వచ్చారు. 
తా : ఆ విధంగా అనుగ్రహం పొందడానికి దయాస్వభావులు, పుణ్యాత్ములు, భాగవత్రేష్టులు, ఉత్తములు అయిన మీరు 
విచ్చేశారు. 


చతుర్ధస్కంధము 301 


బ్ర 


నిరతంబు నాయందు నిష్పాదితములగు దేహసమేతమదీయరాజ్య 
సరఖసంపదలును సద్దిజదత్తముల్‌ గావునంబ్రాణకాంతావిభూతి 
మందిరసుతరాజ్య మహి బల కోశ పరిచ్చదంబుల నెల్ల ధృతిందలంప 
రాజుకు భృత్యుండు రాజకీయములగు తాంబూలముఖపదార్థములంజేసి 


తే. రమణ సంతర్పశణోపచారములు నడపు, గతిని వారల కవి నివేదితము అయ్యం! 
గాన మీ కుపచార మేగతి నొనర్హు, నతులగుణసాంద్ర! యోగికులాబ్ధి చంద్ర! 685 


ప్రతి : అతులగుణసాంద్ర= సాటిలేని మేటిగుణాలచే నిండినవాడా!; యోగికుల+అబ్టిచంద్ర= మునివంశ సముద్రానికి 
చంద్రుడా!) నిరతంబు= నిత్యం; నా+అందున్‌= నాపట్ల; నిష్పాదితములు+అగు= కల్పింపబడిన; దేహసమేత= 
శరీరంతోకూడిన; మదీయరాజ్యసర్వసంపదలును= నా రాజ్యం సమస్త సంపదలు; సత్‌+ద్విజ దత్తముల్‌= మంచి బ్రాహ్మణులచే 
ఒసంగబడినవి; కావునన్‌, ప్రాణకాంతా విభూతి= ప్రాణం, భార్య, ఐశ్వర్యాలు) మందిర= గృహములు; సుత = బిడ్డలు, 
రాజ్య= రాజ్యం, మహి= భూసంపద, బలకోశపరిచ్చదంబులన్‌= సైన్యబలం, ధనాగారం, పరివారం; ఎల్లన్‌= అన్నియు; 
ధృతిన్‌+తలంపన్‌= ధైర్యంగా ఆలోచించగా; రాజుకు, భృత్యుండు= సేవకుడు; రాజకీయములగు= రాజమర్యాదలతోగూడిన; 
తాంబూలముఖ పదార్థములన్‌+చేసి= తాంబూలం మొదలైన ద్రవ్యాలతో; రమణన్‌= వైభవంగా; సంతర్పణ +ఉపచారములు= 
తృప్పిపరచే సేవలు; నడుపుగతిని= నడిపించే విధంగా; వారలకున్‌= వారికి; అవి, నివేదితములు +అయ్యెన్‌+కాన = 
సమర్ప్చితమైనవి కాబట్టి; మీకు+ఉపచారము= మీసేవ; వగతిన్‌+ఒనర్తు= ఏవిధంగా చేయగలను. 
తా : సాటిలేని గుణసాంద్రా! మునివంశచంద్రా! నిరంతరం నాలో ఉద్భవించిన సర్వసంపదలు రాజ్యంతో, దేహంతో సహా 
మంచి బ్రాహ్మణులు అనుగ్రహించినవే. పరివారం, ధనాగారం, సైన్యబలం, భూమి, రాజ్యాధికారం, స్పగ్భహం, భస్చీయవైభవాలు, 
పత్చి నా ప్రాణంకూడా నావి అని ధైర్యంగా అనుకోలేను. రాజమర్యాదలైన తాంబూలాదులు ఆహారతృప్తి మొదలైన 
ఉపచారాలు రాజుకు సేవకులు ఏవిధంగా సమర్పిస్తారో అలా నేను భక్తిభావంతో విప్రులకు సమర్పిస్తున్నాను. మరి 
అలాంటి నేను మీకు ఎలా ఉపచారాలు, మర్యాదలు చేయగలను. 
విశే : సర్వం రాజ్యాదికం మదీయం సాధూచ్చిష్టం సత్‌ మహ్యం ప్రసాదరూపేణ దత్తం. అతస్తత్రమమ స్వత్వాభావాత్‌ 
గురుదక్షిణార్థం కిం దదే - శ్రీధరీయం (4-22-23). 

నివేదనం తదీయన్యైవ తస్మై సమర్పణం - శ్రీధరీయ వ్యాఖ్య (4-22-44) 

రాజు యాచకుడికి చేసిన దానం వేరు. సేవకుడు ప్రభువుకు చేసిన సేవవలె పృథువు దానంచేశాడు. దానస్వీకర్త 
ఆదినారాయణుదని తెలిసి, గౌరవంగా చేసేదే దానం. 

దానగుణమాహాత్యాాన్ని పృథువు ఇందులో వివరంగా చెప్పాడు. 


వ. అది యెట్లు బ్రాహ్మణాధీనం బంటిరేని సేనాధిపత్య రాజ్యదండనేతృత్వ సర్వలోకాధిపత్యంబులు 
వేదశాస్త్రవేది యైన బ్రాహ్మణునక కాని యితరులకు యోగ్యంబులు గావు! కావున బ్రాహ్మణులకు భోజన 
వసనదానంబులు స్వకీయంబులై యుండు, క్ష్మత్రియాదులకు బ్రాహ్మణానుగ్రహంబున నన్న మాత్రంబు 


302 శ్రీమహాభాగవతము 


దక్కం దక్కిన వస్తుస్వాతంత్ర్యంబు లేదు, గావున మీకు గురుదక్షిణ యేమి సమర్పించు వాండ? నదియునుం 
గాక స్వాతంత్ర్యంబు గలిగిన నిట్టి యధ్యాత్మవిచారులు వేదాంతవేదులు నై భగవద్భక్తి నుపదేశించెడు, మీ 
వంటి పుణ్యాత్ములకుం బరిహాసాస్పదుండు దక్కం దక్కినవా దెవ్వం డంజలి మాత్రంబు దక్కం దక్కిన 
ప్రత్యుపకారంబు సేయం దలంచు? నది గావున దయాళువులైన మీరలు స్వకృతోపచారంబులం జేసి 
సంతువ్టాంతరంగు లగుదురు గా కని పలుకుచున్న యాదిరాజయిన పృథుచక్రవర్తిచేతం బూజితులై 
యాత్మయోగనిష్టులైన సనకాదు లతని స్వభావంబుం బ్రశంసించుచు సమస్తజనంబులుంజూచుచుండ 
నాకాశగమనంబునంజని రయ్యవసరంబున. 636 


ప్రతి : అది, ఎట్లు= ఏవిధంగా; బ్రాహ్మణ +అధీనంబు +అంటిరి+ఏని= బ్రాహ్మణుల స్వాధీనమంటారా?; సేనా+ఆధిపత్య= 
సేనలకధిపతికావడం; రాజ్యదందడనేతృత్వ= రాజశాసనమునకు నాయకత్వం వహించడం; సర్వలోక +ఆధిపత్యంబులు = 
సమస్త లోకాలకు అధికారము; వేదశాస్త్రవేది+ఐన= వేదశాస్తములు తెలిసిన; 'బ్రాహ్మణునక కాని= బ్రాహ్మణునకు తప్పు, 
ఇతరులకు; యోగ్యంబులు కావు= తగవు; కావునన్‌ 'బ్రాహ్మణులకున్‌= కాబట్టి భూసురులకు; భోజన వసనదానంబులు = 
అన్నం, వస్త్రం దానంచేయడం; స్వకీయంబులు+ఐ+ఉండు = స్వంతమై ఉంటాయి; క్షత్రియ+ఆదులకు= రాజులు 
మొదలైనవారికి; బ్రాహ్మణ +అనుగ్రహంబునన్‌= బ్రాహ్మణుల దయచే; అన్నమాత్రంబున్‌తక్కన్‌ = భోజనముతప్ప; తక్కిన, 
వస్తుస్వాతంత్ర్యంబు లేదు= స్వేచ్చ వస్తువుల పట్ల లేదు; కావున, మీకు గురుదక్షిణ= మీకు కానుక; ఏమి 
సమర్పించువాండు +అ= ఏమి ఇవ్వగలవాడను; అదియునున్‌+కాక = అదీగాక; స్వాతంత్ర్రంబు కలిగినన్‌= స్వేచ్చఉన్నట్లైతే 
ఇట్టి అధ్యాత్మవిచారులు= ఈ విధంగా అధ్యాత్మ విద్యనుగూర్చి ఆలోచించేవారు; వేదాంతవేదులును +ఐ= వేదాంత విద్యను 
తెలిసినవార్రె భగవత్‌ +భక్తిన్‌= భగవంతునిపట్ల భక్తిని, ఉపదేశించెడు= తెలియజేసే; మీ వంటిపుణ్య+ఆత్ములకున్‌= మీ 
వంటి సజ్జనులకు; పరిహాస+ఆస్పదుండు తక్మన్‌= నవ్వటాలకు లోనైనవాడుతప్ప; తక్క్మినవాడు= మిగిలినవారిలో ఇతరుడు; 
ఎవ్వండు= ఎవడు; అంజలి మాత్రంబుతక్కన్‌= నమస్మరించుట తప్పు తక్కిన ప్రతి+ఉపకారంబు= మిగిలిన ఇతర 
సహాయం; చేయన్‌+తలంచున్‌= చేయడానికి తలపెడతాదు; అది+కావున= అందువలన; దయాళువులు+ఐన = 
కృపాస్వభావులైన; మీరలు= మీరు; స్వకృత+ఉపచారంబులన్‌+చేసి= నాచే చేయబడ్డ సేవలతో; సంతుష్ట+అంతరంగులు= 
సంతోషించిన మనస్సు గలవారు; అగుదురు+కాక= అవుతారు కాక; అని పలుకుచున్న= అని మాట్లాడుతున్న 
ఆదిరాజు +అయిన= తొలిరాజు అయిన; పృథుచక్రవర్తిచేతన్‌ = పృథువుచేత; పూజితులు +ఐ = పూజించబడ్డవారై; 
ఆత్మయోగనిష్టులు+ఐన = ఆత్మలో యోగస్థితిని పొందినవారైన; సనకాదులు= సనకుడు మొదలైనవారు; అతనిస్వభావంబున్‌= 
ఆయన గుణగణాలను; ప్రశంసించుచు= పొగడుతూ; సమస్తజనంబులున్‌= ప్రజలందరూ; చూచుచుందన్‌= చూస్తూ 
ఉండగా; ఆకాశగమనంబునన్‌= ఆకాశంలో; చనిరి= వెళ్లారు ఆ+అవసరంబున = ఆ సమయంలో. 


తా; రాజ్యమంతా బ్రాహ్మణుల అధీనం ఎలా అయిందంటారా? సేవలను నడిపించడం, రాజ్యపాలన, దందనాధికారం, 
మూడులోకాలకు ఆధిపత్యం, వెదశా'స్తాలు తెలిసినవానికే సాధ్యం. అవి తెలిసినవాడే బ్రాహ్మణుడు. అందువల్ల వారి 
సొత్తుగా సమస్తరాజ్యసంపద భావించబడటంవల్ల లోకానికి మేలు చేకూరుతుంది. రాజ్యంలో అన్నవస్తాదులు సద్బ్రాహ్మణుల 
సొంతవస్తువులు. క్షత్రియాదులు అన్నం మాత్రమే సొంతంగా భావించాలి. మిగతా విషయాలలో వారికి స్వాతంత్ర్యం 
లేదు. కాబట్టి మీకు గురుదక్షిణగా ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు. మీరు సర్వస్వతంత్రులు. ఆధ్యాత్మవిద్యాగురువులు, 


చతుర్ధస్కంధము 303 


వేదాంతం తెలిసినవారు. భగవద్భక్తి నుపదేశించేవారు. మీవంటివారికి దక్షిణ ఇవ్వాలనుకొన్నవాడు హాస్యాస్పదుడవుతాడు. 
నమస్మారం మాత్రమే సమర్పించుకోగలను. మీకు ప్రతిఫలంగా ఈయగలిగినది ఏమీ లేదు. ఇలా మాట్లాడుతున్న 
ఆదిరాజయిన పృథుచక్రవర్తిచే పూజితులై సనకాదులు అతని స్వభావాన్ని గూర్చి ప్రశంసగా మాట్లాడుకొన్నారు. ఆత్మయోగంలో 
నిష్ట్ణల ఆ సనకాదులు ఆ సదస్యుల ముందే ఆకాశగమనంలో వెళ్లిపోయారు. 


$ పృథు చక్రవర్తిజ్ఞానవైరాగ్య వంతుండై ముక్తి నొందుట శ 


ఆ. విను మహాత్మ, ముఖ్యుందన నొప్పు వైన్యుం దే, కాగ్రచిత్తుం డగుచు నాత్మనిష్టుం 

దైనయట్టి తను నవాప్త కామునిం గాంగ, బుద్ధిలోనం దలంచె భూవరుండు. 687 
ప్రతి : మహాత్మ= దొడ్డబుద్ధిగల ఓ విదురా!; విను= ఆలకించు; ముఖ్యుండు= గొప్పవాడు; అనన్‌= అనగా ఒప్పు 
వైన్యుండు= ఒప్పారెడు వేనుని కుమారుడైన పృథువు; భూవరుండు= రాజు; ఏక+అ(గ్రచిత్తుండు = చెదరని మనస్సుకలవాడు; 
అగుచున్‌= అవుతూ ఆత్మనిష్టుండు= పరమాత్మయందు నిష్ట కలవాడు; ఐన +అట్టితనున్‌= అయిన తనను; అవాప్తూమునిన్‌= 
పొందబడిన కోరికలుగలవానిని; కాంగన్‌= అయినట్లుగా; బుద్ధిలోనన్‌= బుద్ధిలో; తలంచెన్‌= భావించాడు. 
తా : మహాత్మా! విదురా! విను. ప్రసిద్ధుడైన ఆ పృథువు చెదరని మనస్సుతో పరమాత్మపట్ల నిష్టకలవాడైన తనను 
సంపాదించిన సర్వమైన కాంక్షలు కలవానినిగా సంభావించాడు. 
విశే : వైన్యుడు - వేనుని కుమారుడు - పృథువు; నిష్ట అంటే నియతమైన స్థితి - ఒకదానికి కట్టుబడి ఉండటం: 
అవాప్తకాముడు అంటే కోరికలు తీరినవాడు. ఇది వేదాంత విషయంలో ఒక పరిభాష వంటిది. ఏది పొందిన తరువాత 
పొందవలసింది మరొకటి ఉండదో అది పొందినవాడు అని భావం. అది పరమాత్మజ్ఞానం. ఏకాగ్రచిత్తుడు ఒకదానియందే 
లగ్నమైన చిత్తం కలవాడు. ఇది సాధనతో మాత్రమే కలుగుతుంది. ప్రకృతంలో ఏక శబ్దానికి పరమాత్మ అనే అర్థం 
తీసుకోవాలి. పరమాత్మలో నిలిచిన చిత్తం కలవాడని అర్ధం; ముఖ్యుడు అంటే దేహంలో ముఖానికున్న న్థానంవంటి స్థితి 
కలవాడని అర్ధం. తరువాత వివరిస్తున్న అతని ప్రవృత్తినిబట్టి ఈ పదం సాభివ్రాయంగా ప్రయోగించినట్లు తెలుస్తుంది. 


వ. అంత. 638 
ప్రతి : అంతన్‌= అటుపిమ్మట. 
తా : తరువాత 


స్ప కర్మంబులను యథాకాల దేశోచిత బలవిత్తములు గాంగం బరంగు ధర్మ 
ములను బ్రహ్మార్చణ బుద్ధిని దేసి కర్మాసక్తుం డగుచు సమాహితుండు 
ప్రకృతికంటెను దన్నుం బరమైన యాత్మను గర్మసంచయ సాక్షిగాంగ బుద్ధి 
నర్థిం దలంచుచు నాచరించుచు నట్ల మెజసి సామ్రాజ్యలక్ష్మీ సమేత 


తే. మందిరోద్యాన వనభూములందు రాజ్య, గరిమ వర్తింపంగా నహంకార రహితుం 
డగుచుం దన చిత్తమున నింద్రియార్థములను, దగులకయ యుందె సన్మహోదారుం డగుచు. 689 


304 శ్రీమహాభాగవతము 


ప్రతి : కర్మంబులను= యజ్ఞం మొదలైన క్రియలను; యథాకాల= కాలానికి తగినవిధంగా; దేశ= ఉన్న తావునకు; 
ఉచిత= తగినట్లు బల+విత్తములు= శక్తిధనం కలవి; కాంగన్‌= అగునట్లుగాా పరంగు= ్రవర్తిల్లిన ధర్మములను= 
చేయవలసిన విధులను; బ్రహ్మ+అర్పణబుద్ధిన్‌ = బ్రమ్మానికి సమర్పించే భావనతో; చేసి= ఆచరించి; కర్మ+ 
ఆసక్తుండు= కర్మములందు తగులుకొన్నవాడు; అగుచున్‌= అవుతూ; సమాహితుండు= (శ్రద్ధతో కూడినవాడు; తన్నున్‌= 
తనను; ప్రకృతికంటెను = ప్రకృతికంటిె; పరము= ఆవలిది, మించినది; ఐన ఆత్మను = అయినట్టి ఆత్మ అనే దానిని; 
కర్మసంచయనసాక్షి కాంగన్‌= కర్మల సముదాయాలకు సాక్షి అగునట్లుగా; బుద్ధిన్‌= బుద్ధిలో; అర్ధిన్‌= కోరికతో; తలంచుచున్‌= 
తలపోస్తూ ఆచరించుచున్‌= చేస్తూ అట్లు+అ= అదేవిధంగా; మెజసి= ఒప్పారి; సామ్రాజ్యలక్ష్మీ= చక్రవర్తిత్వానికి సంబంధించి 
సర్వభూమియొక్క సంపదతో; సమేత = కూడిఉన్న మందిర= భవనాలలో; ఉద్యాన = విహరించే తోటలలో; 
వనభూములు+అందున్‌= అరణ్యప్రదేశాలలో; రాజ్యగరిమ= ఏలుబడికి చెందిన గొప్పతనం; వర్తింపంగాన్‌= నడుస్తూ 
ఉండగా; అహంకార రహితుండు= మిడిసిపాటులేనివాడు; అగుచున్‌= అవుతూ; తనచిత్తమునన్‌= తన మనస్సులో; 
ఇంద్రియ +అర్థములను = ఇంద్రియాలకు సంబంధించిన విషయాలందు; తగులక +అ= అంటు సొంటులు లేకుండానే; 
సత్‌+మహా+ఉదారుండు = సచ్చీలం, బెదార్యం కలవాడు; అగుచున్‌= అవుతూ; ఉండెను= ఉన్నాడు. 


తా : దేశానికీ కాలానికీ తగినవిధంగా బలాన్నీ ధనాన్నీ ఉపయోగిస్తూ యజ్ఞాలను, ఇతరధర్మాలను, ఫలాన్ని బ్రమ్మానికి 
సమర్పించే బుద్ధితో కర్మలయందు (శ్రద్ధకలవాడై చేస్తూ ఉన్నాడు. ప్రకృతికంటె ఆవలిదైన పరమాత్మనుగా తననూ కర్మల 
సమూహాలకు నాక్షిగా బుద్ధిలో ప్రయత్నంతో భావిస్తూ కర్మలను ఆచరిస్తున్నాడు. అదేవిధంగా సామ్రాజ్య సంపదలైన 
దివాణాలల్తో, ఉద్యానవనాలల్తో, అరణ్యభూములల్లో రాజ్యమహిమ మెలగుతూ ఉండగా అహంకారాన్ని వదలిపెట్టి, 
మనస్సులో ఇంద్రియాల విషయాలైన శబ్బాదులల్లో తగులం పెట్టుకోకుండా మిక్కిలి గొప్ప ఉదారబుద్ధి కలిగి ఉన్నాడు. 


విశే : కర్మాసక్తుడు - నిజానికి కర్మలలో ఆసక్తి గుణం కాదు. కానీ బ్రహ్మార్చణబుద్ధితో చేయటంవల్ల అది గుణం 
అవుతుంది. ఇది శ్రద్ధను తెలియజేస్తుంది. 


ప్రకృతి అంటే అవ్యక్తపరతత్త్వంనుండి వ్యక్తంగా రూపొందిన నామరూపాత్మకమైన విశ్వం. దానికి పరమైనది 
పరమాత్మ. “అహం బ్రహ్మాస్మి” నేను ఆ బ్రహ్మమనే జ్ఞానంతో ప్రవర్తించాడు పృథుచక్రవర్తి అని తాత్పర్యం. పరమాత్మ 
సాక్షిమాత్రంగా ఉంటాడు. సాక్షాత్తుగా చూచువానిని సాక్షి అంటారు. సాక్షి అయినా ఫలం మొదలైనవాని సంబంధం 
లేకుండా కేవలుడుగా ఉండదే తత్వాన్ని పరమాత్మ అంటారు. ఆ విధంగా పరమాత్మను సంభావించటమే జ్ఞానం. 


అహంకార రహితుందడు - పరమాత్మకంటె వేరుగా దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మొదలైన వానితో అదే 
నేను అనేభావన కలిగి ఉండటం అహంకారం. అది అజ్ఞానం. దానివలన పరమాత్మను సాధకుడు పొందడు. కనుక 
పృథువు అహంకారరహితుదైనాడు. 

సన్మహా+ఉదారుండు - ఉదారుడు అంటే ఇతరుల విషయంలో ఆ(ర్టమైన చిత్తంతో వ్యవహరించేవాడు. ఆ లక్షణం 
మంచిగా, గొప్పగా ఉన్నవాడు పృథువు. ఇది కూడా తాత్వికంగా పరమాత్మను అన్నింటిలో అందరిలో దర్శించే మహా 
విషయం. 

ఇంద్రియ +అర్జాలు = చెవి, చర్మం, కన్ను నాలుక, ముక్కు అనేవి ఇంద్రియాలు. అవి గ్రహించే, శబ్దం, స్పర్శ, 
రూపం, రసం, గంధం అనేవి విషయాలు. ఇంద్రియాలను బంధిస్తాయి కట్టిపడవేస్తాయి కనుక వీనికి విషయాలు అనే 
వ్యవహారం కలిగింది. 


చతుర్ధస్కంధము 305 


వ ఇట్లధ్యాత్మయోగనిష్టుందై కర్మంబుల నాచరించుచు నర్చి యను భార్యయందు విజితాశ్వుండు, 
ధూమకేశుండు, హర్యశ్వుండు, ద్రవిణుండు, వృకుండు నను నాత్మసములైన పుత్రుల నేవురం గనియె 
నంత. 640 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; అధ్యాత్మ = దేహమున నెలకొనియున్న తత్వానికి సంబంధించిన; యోగ= యోగంలో; 
నిష్టుండు= చెదరని స్థితికలవాడు; ఐ= అయి; కర్మంబులన్‌= దేహానికి, మనస్సుకూ, చేష్టకూ సంబంధించిన పనులను; 
యజ్ఞం మొదలైనవాటిని; ఆచరించుచున్‌= చేస్తూ; అర్చి+అను, భార్య+అందున్‌= అర్చి అనే పేరుగల ఇల్లాలియందు; 
విజితాశ్వుందు = విజితాశ్వుడు; ధూమకేశుండు= ధూమకేశుడు; హర్యశ్వుండు= హర్యశ్వుడు; ద్రవిణుండు= ద్రవిణుడు; 
వృకుండున్‌= వృకుడునూ; అను= అన్నట్టి; ఆత్మసములు= తనతో సమానులు; ఐన; పుత్రులన్‌= కొడుకులను; ఏవురన్‌= 
అయిదుగురిని; కనియెన్‌= పొందాడు; అంతన్‌= అటుపిమ్మట. 

తా : ఈ విధంగా ఆ పృథుచక్రవర్తి అధ్యాత్మమనే యోగంలో నిష్టకలవాడై కర్మలను (శ్రద్ధతో చేస్తూ అర్చి అనే భార్యయందు 
విజితాశ్వుడు, ధూమకేశుడు, హర్యశ్వుడు, ద్రవిణుడు, వృకుడు అనే కుమారులను ఐదుగురిని పొందాడు తరువాత 
విశే : అధ్యాత్మయోగనిష్టుండు - ఆత్మ అంటే ఇక్కడ దేహం. అధ్యాత్మ అంటే దేహమునందున్న అని అర్ధం. యోగం అంటే 
కర్మములందు కౌశలం= నేర్చు. నిష్ట అంటే ఎన్ని విఘ్నాలు కలిగినా చెదరకుండటం. కనుక ఆత్మవిద్యలో గట్టిపట్టు 
సాధించినవాడు అని ఈ పదానికి తాత్పర్యం. 


ఆత్మవిద్య కర్మలకంటె పైన్ధాయికి చెందినది. అయినా కర్మ ఆత్మవిద్యకు అత్యవసరమైన చిత్తశుద్ధిని కలిగిస్తుంది. 
చిత్తశుద్ధిలేని ఆత్మవిద్య ఫలాన్నివ్వదు. చిత్తశుద్ధి నిరంతరంగా ఉండాలి కనుక కర్మలను నిరంతరంగా చేస్తూ ఉండవలసిందే. 


క. జనవినుత! భూమివలనను, ధనముల మర్యాదం గొనుచు దాననిమిత్తం 
బునం గ్రమ్మణం దా నిచ్చుచు, దిననాయకుం బోలి వసుమతీపతి యొప్పెన్‌. 611 


ప్రతి : జనవినుత!= జనులచెత కొనియాడబడువాడా!; భూమివలనను= భూమినుండి; ధనములన్‌= సొమ్ములను; 
మర్యాదన్‌= ఒకపద్దతి ననుసరించి; కొనుచున్‌= [గ్రహిస్తూ వసుమతీపతి= భూమికి ఏలిక అయిన ఆ పృథువు; 
దాననిమిత్తంబునన్‌= దానం అనేది కారణంగా పెట్టుకొని; క్రమ్మజన్‌= మరల; తాను= ఆ రాజు ఇచ్చుచున్‌= ఇస్తూ; 
దిననాయకున్‌= పగటిని ప్రవర్తింపజేసేవాడయిన సూర్యుని; పోలి= వలె అయి; ఒప్పెన్‌= ప్రకాశించాడు. 

తా : విదురా! ఆ మహారాజు రాజనీతి ననుసరించి భూమియందలి ప్రజలనుండి కప్పం రూపంలో ధనాలు గ్రహించి మళ్లీ 
దానమనే నెపంతో వారికే ఇస్తూ సూర్యునివలె ప్రకాశించాడు. 

విశే : పృథువుకు సూర్యునితో పోలికను కవి ఇక్కడ చెప్పాడు. రాజు పన్నుల పేరుతో ప్రజలనుండి గ్రహించే ధనాన్ని 
వారి సంక్షేమానికే వెచ్చిస్తాడు. సూర్యుడు సముద్రం మొదలైన మహాజలాశయాలనుండి నీటిని తీసుకొని మేఘాలుగా 
రూపొందించి మళ్లీ పంటలకోసం వర్షరూపంతో ఇచ్చివేస్తూ ఉంటాడు. ఈ పోలికవల్ల పృథుచక్రవర్తి తన సుఖంకోసం, 
తనవారి సుఖంకోసం కాక ప్రజల సుఖంకోసమే పన్నులను [గ్రహిస్తున్నాడు, తనకోసం ఏమీ మిగుల్చుకోలేదు అనే 
అర్థం ధ్వనిరూపంలో తెలియ వస్తున్నది. 


వ. అతండు మథజియు నగ్ని చందంబునం దేజోదుర్ధర్నుండును, మహేంద్రుని పగిది దుర్ణయుండును, 
ధరణి కరణి సతతక్షమా యుక్తుండును, స్వర్గంబునుం బోలె నభీష్టదుండును, బర్జన్యుని భాతిం గామిత 


306 శ్రీమహాభాగవతము 


ప్రవర్షణుండును, సముద్రు రితి గాంభీర్య యుక్తుందడును, మేరువు పోలికి సత్త్వవంతుండును, ధర్మరాజు 
కైవడి ననుశాసకుండును, మహేంద్రుని విధంబున నైశ్వర్య వంతుండును, గుబేరుని మాడ్కి ధనవంతుండును, 
వరుణుని సరణి గుప్తార్థుండును, సర్వాత్మకుండగు వాయువు చెలువున బలౌజస్తేజోయుక్తుండును, రుద్రుని 
పగిది నసహ్యతేజుండును, గందర్పుని యనువున సౌందర్యవంతుందును, మృగరాజు నోజ నధిక 
శౌర్యోపేతుండును, మనువు ననువున వాత్సల్య యుక్తుండును, నజుని చందంబునం బ్రభుత్వ సమేతుందును, 
బృహస్పతి గరిమ బ్రహ్మవాదియు, సర్వేశ్వరుని జాడ జితేంద్రియుండునునై విష్వక్సేనానువర్తనులైన గో 
గురు విప్రజనంబులందు భక్తి గలిగి లజ్ఞావినయశీలంబులందును, బరోపకారంబు నందును నిరుపముండదై 
యివ్విధంబున సర్వలోక పాలక పృథగ్విధ గుణంబుల నన్నింటినిం దానొక్కరుండు ధరియించి. 642 


ప్రతి ;: అతండు= ఆ పృథుచక్రవర్తి మజియున్‌= ఇంకా; అగ్నిచందంబునన్‌= అగ్నివిధంగా; తేజస్‌+దుర్ధర్నుండును = 
కాంతిచేత అణచేటందుకు అలవికానివాడూ; మహా+ఇంద్రుని పగిదిన్‌= గొప్పవాడైన ఇంద్రునివలె; దుర్ణయుండును = 
గెలువ శక్యంకానివాడూ; ధరణి కరణిన్‌= భూమివలె; సతత= సర్వకాలమూ; క్షమా= సహనంతో; యుక్తుండును= 
కూడియున్నవాడూ; స్వర్ణంబునున్‌ +పోలెన్‌= దేవలోకంలాగా; అభీష్టదుండును= కోరినవాటిని అన్నింటినీ ఇచ్చేవాడూ; 
పర్జన్యుని భాతిన్‌= వానదేవునివలె; కామిత ప్రవర్షణుండును = కోరికలను గొప్పగా కురిపించేవాడూ; సముద్రురీతిన్‌= 
సాగరంవలె; గాంభీర్య యుక్తుండును= తెలియరాని లోతుతో కూడిన (సముద్రంవలె చాలా ఎక్కువ గంభీరమైన హృదయంతో 
కూడినవాడూ; మేరువు పోలికిన్‌= బంగారు కొండలాగా; సత్షవంతుండును= దేహబలం కలవాడూ; ధర్మరాజుకైవడిన్‌= 
యమునివలె, అనుశాసకుండును = శిక్షించువాడూ; మహా+ఇంద్రుని విధంబునన్‌= దేవతా ప్రభువువలె; ఐశ్వర్యవంతుండును= 
ప్రభువు లక్షణం కలవాడూ; కుబేరుని మాడ్మిన్‌= ఉత్తరదిక్కు ఏలిక అయిన కుబేరునివలె; ధనవంతుండును = గొప్ప 
ధనసంపదకలవాడూ; వరుణుని సరణిన్‌= పడమటి దిక్కునకు రాజైన వరుణునివలె; గుప్త+అర్భుండును= దాచుకున్న 
సంపదలు కలవాదూ; సర్వ+ఆత్మకుందడు = అందరికి ప్రాణం; అగు= అయిన; వాయువు చెలువునన్‌= వాయుదేవునివలె; 
బల+ఓజస్‌+లేజస్‌ +యుక్తుండును = బలం, ప్రకాశం, కాంతి అనువానితో కూడినవాడూ; రుద్రునిపగిదిన్‌= శివునివలఠె; 
అసహ్యతేజుందును = సహించేటందుకు అలవికాని దేహకాంతి కలవాడూ; కందర్పుని+అనువునన్‌= మన్మథునివలె; 
సౌందర్యవంతుండును= అందచందాలు కలవాడూ; మృగరాజు+ఓజన్‌= మృగములకు రాజైన సింహంలాగా? అధిక - 
శౌర్య+ఉపేతుండును= గొప్పదైన హూక్రమంతో కూడినవాడ్తూ మనువు +అనువునన్‌= మనువువలె; వాత్సల్య - యుక్తుండునున్‌= 
బిడ్డలమీది అనురాగంవంటిది కలవాడూ; అజుని చందంబునన్‌= బ్రహ్మవలె; ప్రభుత్వసమేతుండును= రక్షించే లక్షణంతో 
కూడినవాడూ; బృహస్పతి గరిమన్‌= దేవతల గురువైన బృహస్పతివలె; బ్రహ్మవాదియున్‌= బ్రహ్మమును - పరబ్రహ్మమును 
గూర్చి చెప్పుతూ ఉండేవాడు; సర్వ+ఈశ్వరునిజాడన్‌= అందరకు ప్రభువైన పరమేశ్వరుని విధంగా; జిత+ఇంద్రియుండునున్‌= 
గెలిచిన ఇంద్రియాలు కలవాడూ; ఐ= అయి; విష్వక్సేన +అనువర్తనులు= శ్రీమహావిష్ణువును అనుసరించి నడచుకొనేవారు 
(గొప్ప విష్ణుభక్తులు) ఐన= అయిన; గో= ఆవులయందు; గురు= విద్యను బోధించేవారియందు; విప్ర జనంబుల+అందున్‌= 
విద్యతో రాణించే (బ్రాహ్మణులపట్ల; భక్తి= గొప్ప అనురాగం; కలిగి= పెట్టుకొని లజ్ఞా= చెడు పనులకు సిగ్గుపడటంలోను; 
వినయ= అణగిమణగి ఉండటంలోను; శీలంబులందును= మంచి ప్రవర్తనలోను; పర+ఉపకారంబునందును = ఇతరులకు 
మేలు చేయటంలోను; నిరుపముండు= సాటిలేనివాడు; ఐ= అయి; ఈ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; సర్వ= అన్ని; 


చతుర్ధస్కంధము 307 


లోక= లోకాల; పాలక= సంరక్షకుల; పృథక్‌= వేరుగా ఉండే; విధ= పద్ధతులుగల; గుణంబులన్‌= లక్షణాలను; 
అన్నింటినిన్‌= అన్నిటినీ; తాను= అతడు; ఒక్కరుండు= ఒక్కడూ; ధరియించి= తాల్చి. 


తా:;ఆ పృథుచక్రవర్తి అగ్నిదేవుని విధాన అణచరాని తేజస్సుకలవాడు. దేవేంద్రునిలాగా గెలువరానివాడు. భూదేవివలె 
అన్ని కాలాలలో సహనం కలవాడు, స్వర్ణంలాగా కోరినవాటిని అన్నింటినీ ఇచ్చేవాడు. వర్షదేవతవలె కోరికలను కురిపించేవాడు. 
సముద్రునివలె లోతెరుగురాని లక్షణం కలవాడు. సువర్ణపర్వతంవలె గొప్ప దేహబలం కలవాడు. యమధర్మరాజువలె 
ప్రజలను శిక్షించేవాడు. స్వర్ణలోకపు ప్రభువువలె మహాప్రభువుతనంతో అలరారేవాడు, కుబేరునివలె గొప్పధనసంపద 
కలవాడు, వరుణ దేవునివలె గుట్టుగా దాచుకొన్న సంపదలు కలవాడు. వాయుదేవునివలె అంతటా సంచారశక్తి కలవాడై 
బలం, దేహకాంతి పరాక్రమం మిన్నగా గలవాడు. రుద్రునివతె సహించశక్యం కాని వేడిమి కలవాడు. మన్మథునివలె 
గొప్ప సౌందర్యం కలవాడు. సింహంవలె మిక్కుటమైన విక్రమంతో కూడినవాడు. మనువువలె ప్రజలందరియందు 
కన్నవబీడ్ణయందలి (ప్రేమ కలవాడు. బ్రహ్మవలఠె రజోగుణాలతో కూడినవాదు. బృహస్పతివలె వేదవిద్యలో ఆరితేరివాడు, 
పరమేశ్వరునివలె ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకొన్నవాడు. ఇటువంటివాడై విష్ణువునందే మనస్సు ఉంచి ప్రవర్తించే 
గోవులందూ, గురువులందూ, విద్వాసంపదగల బ్రాహ్మణులందు భక్తి కలిగి, పాడుపనులయెడ సిగ్గుతో, వినయంతో, 
మంచి స్వభావంతో మెలగటంలో ఇతరులకు ఉపకారం చేయటంలో సాటిలేనివాడై ఈ విధంగా లోకపాలుర 
వేరువేరుగుణాలన్నింటినీ తానొక్కడే తాల్చి (ఉన్నాడు) 


విశే ; ఈ వచనంలో చెప్పినదానిని బట్టి లోకపాలురలో ఉన్న ఒక్కొక్కగుణం ఇతనిలో కలిసి ఉండటంవలన 
లోకపాలురందరికంటె మహామహిమ కలవాడని చెప్పినట్లయింది. రాజు అష్టదిగ్రాజుల అంశ గలవాడు. 


క. అనఘాత్మక! లోకత్రయ, మున సజ్జన కర్ణరంధ్రముల వినంబడు నా 

వినుత యశోమహనీయుండు, జనవినుతుం డైన రామచంద్రుని మాడ్మిన్‌. 643 
ప్రతి : అనఘ+ఆత్మక!= పాపరహితమైన మనస్సు కలవాడా!; ఆ వినుత యశస్‌+మహనీయుండు= కొనియాడబడే 
కీర్తిచేత గొప్పవాడైన ఆ రాజు; లోకత్రయమునన్‌= లోకాలు మూడింటియందూ; జనవినుతుండు= జనులచేత 
ప్రశంసించబడినవాడు; ఐన= అయినట్టి; రామచంద్రుని మాడ్డిన్‌= శ్రీరామునివలె; సత్‌+జన కర్ణరంధ్రములన్‌= మంచి 
స్వభావం కల మనుష్యుల చెవులచేత; వినన్‌+పదడున్‌= ఆలకించబడుతూ ఉన్నాడు. 
తా :; పుణ్యాత్ముడా! ఆ గొప్పకీర్తితో మహానుభావుడై ఆ పృథుచక్రవర్తి సకలజనులూ కొనియాడే శ్రీరామచంద్రునివలె 
మంచితనం గల జనుల చెవులకు వినవస్తూ ఉండేవాడు. 
చ సరస వచో౭_ర్ధ సత్పురుష సంఘ సమంచిత గీయమాన సు 

స్థిర వరకీర్తిపూరము సుధీజన కర్ణములందు నించి తా 

నిరుపమ సౌమ్యభాషణమనీషల చేతం బ్రజానురక్తుందై 

ధరణిని రాజనామమునం దాందగు రెండవ చంద్రుందడో యనన్‌. 614 
ప్రతి : తాన్‌= తాను - ఆ రాజు; సరస= మిక్కిలి రుచితో కూడిన; వచస్‌= మాటల; అర్థ = అర్భాలుగల; సత్‌= మంచి; 
పురుష= జనుల; సంఘ= గుంపులచేత; సమంచిత= మిక్కిలి మన్ననతో కూడునట్లు; గీయమాన= పాడబడదే; సుస్థిర= 


308 శ్రీమహాభాగవతము 


చెదురుపాటులేని; వర= మేలైన; కీర్తి పూరమున్‌= యశస్సు అనే ప్రవాహాన్ని సుధీజన కర్ణములందున్‌= మంచిబుద్దిగల 
జనుల చెవులలో; నించి= నింపి; నిరుపమ= సాటిలేని; సౌమ్య= చక్కని; భాషణ= పలుకులచేతా; మనీషల చేతన్‌= 
బుద్ధిచేతా; ప్రజా+అనురక్తుండు= ప్రజలయెడ అనురాగం కలవాడు; ఐ= అయి; తాన్‌= ఆ రాజు; ధరణిని= భూమిమీద; 
శోంహకుముననా రాజు అనే పేరుతో; రెండవ చంద్రుందు+ఓ= మరియొక్క జాబిల్లియో; అనన్‌= అనునట్లు; తగున్‌= 
ఒప్పెను. 

; సరసాలైన మాటల అర్జాలు గల మంచివారి సముదాయాలు ఒప్పైనవిధంగా ఆయన కీర్తిని గానం చేస్తున్నారు. ఆ 
క్రి సర్వకాలాలలో మూత్వల లేకుండా గొప్పగా ప్రవాహరూపంలో బుద్దిమంతుల చెవులలో చొచ్చుకొనిపోతూ ఉంది. 
అతని పలుకులలో, భావనలలో మంచితనమే గోచరిస్తూ ఉంటుంది. ఆ విధంగా ప్రజలందరియందు అనురాగం 
కలవాడై అతడు మరొక చంద్రుడా అన్నట్లు ప్రకాశిస్తున్నాడు. 


వ. మజథజియు న మృహాత్ముండు విజ్ఞానియు, వర్ధితాశేష స్వానుసర్గుండును, ప్రజాపాలకుందడును. న్థావర 
జంగమ వృత్తి దాయకుండును, సత్పురుష ధర్మవర్తనుందడును, నిష్పాదితేశ్వరాదేశుండును నైన పృథుం 
డొక్కనాండు దన వార్ధకంబు వీక్షించి నిజాత్మజ నాత్మజుల యందు నిలిపి ప్రజలు చింతాతురచిత్తు లగుచుండ 
నిజభార్యాసమేతుండై యప్రతిహత నియమంబున వైఖభానససమ్మతంబైన యు[గ్రతపంబు నందుం బూర్వంబున 
దిగ్విజయప్రవృత్తుండగు చందంబునం బ్రవృత్తుండై తపోవనంబునకుం జని యందు. 645 


ప్రతి : మజియున్‌= ఇంకా? ఆ+మహాత్ముండు= దొడ్డబుద్ధిగల అతడు; విజ్ఞానియున్‌= విశేషమైనజ్ఞానం కలవాడూ, 
వర్ధిత= 'పెంపొందించబడిన; అశేష= మిగులులేని; స్వ= తనదైన; అనుసర్దుండును = అన్నం మొదలగుదాని (లేక) 
పురాలు, గ్రామాలు అనువాని సృష్టికలవాడూ; ప్రజాపాలకుండును = ప్రజలను పాలించువాడూ; స్థావర= కదలని వాటికి; 
జంగమ = కదలెడువాటికి; వృత్తి= బ్రదుకును; దాయకుండును= ఇచ్చేవాడూ; సత్పురుష ధర్మ వర్తనుండను= మంచినడవడికల 
మనుష్యుల ధర్మాన్ని నడిపే ఎవాదూ; నిష్పాదిత= కలుగజేయబడిన; ఈశ్వర= భగవంతుని; ఆదేశుండును= ఆజ్ఞలు కలవాడూ; 
ఐన= అయిన; పృథుండు= పృథువు; ఒక్కనాడు= ఒకరోజున; తన వార్ధకంబున్‌= తన ముసలితనాన్ని వీక్షించి= బాగుగా 
పరికించి; నిజ+ఆత్మజన్‌= తనబిడ్డ అయిన భూమిని; ఆత్మజులయందున్‌= కొడుకులయందు; నిలిపి= ఉంచి; ప్రజలు= 
తన జనులు (కొడుకులు); చింతా+ఆతురచిత్తులు= విచారంతో పొగులుతున్న హృదయాలుకలవారు; అగుచున్‌+ఉందన్‌= 
అవుతూ ఉండగా? నిజ భార్యా సమేతుండు= తన ఇల్లాలితో కూడినవాడు; ఐ= అయి; అప్రతిహత నియమంబునన్‌= 
ఆటంకాలులేని నియమాలతో; వైఖానస సమ్మతంబు= వానప్రస్థులకు ఇష్టం; ఐన= అయిన; ఉగ్ర తపంబునందున్‌= 
ఘోరమైన తపస్సులో; పూర్వంబునన్‌= వెనుకటి కాలంలో; దిక్‌+విజయ ప్రవృత్తుండు= దిక్కులన్నింటినీ గెలవటంలో 
గొప్పకార్యవిధానంకలవాడు; అగు చందంబునన్‌= అయిన విధంగా; ప్రవృత్తుండు = మెలగెడివాడు; ఐ= అయి; 
తపస్‌+వనంబునకున్‌= తపస్సుకోసమై అడవికి; చని= వెళ్లి అందున్‌= అక్కడ. 


తా :; అతడు పండిన జ్ఞానసంపదకలవాడు. చక్కగా పెంపొందించిన తాను పండించిన పంటలు, నిర్మించిన గ్రామాలూ 
పట్టణాలూ కలవాడు. ప్రజలను చక్కగా ఏలినవాడు. చరాచరాలకు కూడా స్థితిని కల్పించినవాడు. మంచివారి ధర్మాలను 
ఆచరించేవాడు, భగవంతుని శాసనాలను పొల్లుపోకుండా అమలుపరచినవాడు. అట్టి పృథుచక్రవర్తి ఒకనాడు తనముదిమిని 
గమనించాడు. తనబిడ్డ అయిన ప్పథ్విని తనకొడుకులకు అప్పగించాడు. ప్రజలందరు తన యెడబాటునకు కుమిలిపోతూ 


చతుర్ధస్కంధము 309 


ఉండగా తనభార్యతో కలిసి, ఎట్టి విఘ్నాలకు చెడని నియమాలు కలవాడై వైఖానసులకు ఆదరించదగిన ఘోరమైన 
తపస్సులో, మునుపు దిగ్విజయం నడపేసమయంలో ఎలా ఉత్సాహంతో ప్రవర్తించాడో ఆ విధంగా ప్రవర్తిస్తూ తపస్సుకోసం 
అడవులకు పోయాడు. అక్కడ 
విశే ; ఇందులో పృథువు ప్రవృత్తి ధర్మంలోనూ, నివృత్తి ధర్మంలోను సాధించిన పరిణతిని చక్కగా తెలియజెప్పాడు కవి. 
సాధారణంగా ఇహలోకసుఖాలను మరగినవాడు వాటినుండి తొలగటానికి ఇష్టపడడు. కానీ అతడు ఉదాత్తచిత్తుడు కనుక 
ముసలితనం వచ్చినవెంటనే ఇహలోక సుఖాలకు విముఖుడు కాగల్త్లాడు. 

వైఖానస సమ్మతంబు ఆ బ్రహ్మచర్యం, గృహస్థధర్మం, వాన ప్రస్థధర్మం, సన్యాసధర్మం అని నాలుగు జీవనదశలో 
మూడవదానిని వైభానసం అనికూడా అంటారు. సంసారంనుండి విరక్తుడై కేవలం పరలోకసుఖాన్ని అ పేక్షిస్తూ ధర్మపల్నితో 
కలిసిఉండి నియమబద్ధ జీవితాన్ని గడపటం వానప్రస్థధర్శ్మం. దానినే ఇక్కడ 'వైఖానసం) అన్నారు. 


పృథువు భూమిని పంటలకు యోగ్యమైనదిగా తనవింటి కొప్పుతో చేశాడు. కనుక అతనిపేరుతో దానికి పృథ్వి 
అనేపేరు కలిగింది. ఆ విధంగా భూమి అతనిపుత్రిక. 


మత్త. కందమూల ఫలాశియై బహుకాల ముగ్ర తపః పరి 
స్పందుండై యటమీందటం దృణపర్ల భక్షణసేసి యా 
చంద మేది జలాళి మై నృపసత్తముం డది మానితా 
మంద గంధవహాశి యయ్యెం గ్రమంబునన్‌ దృఢచిత్తుందై 646 


ప్రతి : నృప - సత్తముండు= రాజులలో మిక్కిలి గొప్పవాడైన; ఆ పృథువు; దృఢ - చిత్తుండు= గట్టిమనస్సుకలవాడు; 
ఐ= అయి; బహుకాలము = పెద్దకాలం; కంద - మూల -ఫల+ఆశి= దుంపగడ్డలు, పండ్లు తినేవాడు; ఐ= అయి; 
ఉగ్రతపస్‌+పరిస్పందుండు = మిక్కిలి కఠినమైన తపస్సు కదలికలు కలవాడు; ఐ= అయి; అట - మీదటన్‌= ఆ పయిని; 
తృణ - పర్ణ - భక్షణ= గడ్డిపరకలు, రాలిపడిన ఆకులు తినటం; చేసి= కావించి; ఆ చందము= ఆ పద్ధతిని; ఏది= వదలి; 
జల+ఆశి= నీరు త్రావేవాడు; ఐ= అయి; అది= దానిని (కూడా); మాని= వదలి; తాన్‌= తాను; క్రమంబునన్‌= వరుసగా; 
మంద - గంధవహ+ఆశి= మెల్లని గాలిని తినేవాడు; అయ్యెన్‌= అయ్యాడు. 
తా; ఆ మహారాజు పెద్దకాలం దుంపలు, వేళ్లు, పంద్లుతింటూ తపస్సు అతికఠినంగా చేశాడు. తరువాత గడ్డిపరకలు, 
పండిరాలిన ఆకులు తిన్నాడు. అటుపిమ్మట నీరుమాత్రమే తాగుతూ తపస్సు చేశాడు. చివరకు అది కూడా మానివేసి 
గాలినిమాత్రం లోపలికి తీసుకుంటూ తపస్సు చేశాడు. 
విశే : తపస్సు అంటే కాలిపోవటం, గాఢమైన భావన అని రెండర్థాలు. ఏమేమి చేస్తే అది ఫలాన్నిచ్చేదవుతుందో 
ఈ పద్యంలో కవి వర్ణించాడు. 

“అన్నమయం హి సౌమ్య మనః” మనస్సు అన్నాన్నిబట్టి ఏర్పడుతుంది అని ఉపనిషత్తు అంటున్నది. కనుక అన్నం 
విషయంలో లౌల్యం లేకపోతే మనస్సు నిలుకడగా ఉంటుంది. నిలుకడగల మనస్సే తపస్సుకు యోగ్యతను కలిగిస్తుంది. 
ఆ అన్నలౌల్యాన్ని చెదరని మనస్సుతో గెలవటాన్ని ఈ పద్యంలో చెప్పారు. 


వ. ఇట్లు వర్తించుచు. 617 


310 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; వర్తించుచున్‌= మెలగుతూ; 
తా :; ఈ తీరున ప్రవర్తిస్తూ. 


సీ, మెండుగా మిటమిట మండు వేసవి యందుం, దప్త పంచాగ్నిమధ్యమున నిలిచి 
మానక జడిగొన్న వానకాలంబునం, బైంగోక వేయక బయట నిలిచి 
జనులు హూహూ యను చలివేళం గుత్తుక, బంటి తోయముల లోపల వసించి 
శిశిరంబు సాల నల్టిశలం బర్వినవేళు వెలయ భూశయనుండై విశ్రమించి 


తే. మహిత నియతిం దితిక్షాసమన్వితుండు, నియత పరిభాషణుండు జితానిలుండు దాంతుం 
దిద్ధమతి యీశ్వరార్పిత బుద్ధి యనఘుం, దూర్ధ్వరేతస్కుండునునై క్రమోచితముగ. 618 


ప్రతి : మెండుగాన్‌= చాల ఎక్కువగా; మిటమిట - మండు - వేసవియందున్‌= మిటమిటలాడుతూ మందే గ్రీష్మకాలంలో; 
తప్త - పంచ+అగ్ని - మధ్యమునన్‌= మండించబడిన అయిదు మంటలనడుమ,; నిలిచి= ఉండి; మానక= ఆగక; 
జడి+కొన్న - వాన - కాలంబునన్‌= ముసురుపట్టిన వానలకాలంలో; పైన్‌= ఒంటిమీద; కోక= వస్త్రం; వేయక= 
వేసుకోక బయటన్‌= వెలుపల; నిలిచి= నిలబడి; జనులు= ప్రజలు; హూ హూ+అను= హూ, హూ అంటూ వణికిపోయే; 
చలివేళన్‌= శీతకాలంలో; కుత్తుకబంటి= గొంతుదాకా మునిగిపోయే; తోయములలోపలన్‌= నీళ్లలో; వసించి= ఉండి; 
శిశిరంబు= మంచు; చాల= ఎక్కువగా? నల్‌ - దిశలన్‌= నాలుగు దిక్కులందు; పర్వినవేళన్‌= వ్యాపించిన సమయంలో; 
వెలయన్‌= ప్రకాశంగా; భూ - శయనుండు= నేలయే పాన్పుగాగలవాడు; ఐ= అయి; విశ్రమించి= తీరికగా ఉండి; 
మహిత నియతిన్‌= గొప్పనిష్టతో; తితిక్షా - సమన్వితుండు= అన్నింటినీ సహించే భావంతో కూడినవాడూ; నియత - 
పరిభాషణుడు = అదుపులో పెట్టుకొనిన మాటల తీరుకలవాడూ; జిత +అనిలుండు= గెలువబడిన ఊర్పులు కలవాడూ; 
దాంతుండు= బాహ్యేంద్రియ నిగ్రహంకలవాడు; ఇద్ధమతి= ప్రకాశిస్తున్న బుద్దిగలవాడూ; ఈశ్వర +అర్పిత - బుద్ధి= 
పరదైవానికి నిండుగా ఇచ్చుకొన్నబుద్ధి కలవాడూ; అనఘుండు= పాపపు వాసనకూడా లేనివాడూ; ఊర్ధ్వ - రేతస్ముండును= 
పైవైపుగా ప్రయాణించే వీర్యంకలవాడూ; ఐ= అయి; క్రమ+ఉచితముగన్‌= క్రమానికి తగినట్లుగా... 


తా: ఆ రాజు ఘోరమైన మండు వేసవికాలంలో బాగుగా దరికొల్పబడిన అయిదు మంటలమధ్యలో ఉండి, ఆగకుండా 
ముసురుపట్టి కురిసే వానలకాలంలో ఒడలుమీద వస్త్రం కప్పుకోకుండా ఆరుబయట నిలబడి, జనులు తట్టుకోలేక 
ఉహుహ్హూ అంటూ వణకిపోయే చలివేళలో గొంతుక/పీక మునిగేదాకా ఉండే నీళ్లలో నివసించి, మంచు పెల్లుగా 
నలుదిక్కులా వ్యాపించే సమయంలో వట్టి నేలమీద దేహాన్ని నిలిపి విశ్రాంతి తీసుకొని గొప్పనిష్టతో, చలి ఎండ మొదలైన 
ప్రకృతి బాధలను సహించే లక్షణంకలవాదై, మాటలయందు జారుపాటులేనివాడ్రై, ప్రాణాయామం సాధించినవాడై, 
బాహ్యేంద్రియాల కదలికలను నిలుపుచేసుకొన్నవాడై, బుద్దిని వెలుగొందజేస్తూ భగవంతునియందే కట్టిపడవెసినవాడైై, 
పాపాలు లేనివాడై, పైకి ప్రసరించే విధంగా వీర్యాన్ని పట్టుకోగలవాడై క్రమానికి తగినట్లుగా 


వ. అతిఘోరం బయిన తపం బాచరించె, నివ్విధంబునం గ్రమానుసిద్ధం బయిన తపంబున విధ్వస్తాశేష 
కర్మమలాశయుండును బ్రాణాయామంబులచే జితారిషద్వర్లుండును ఛిన్నబంధనుండునునై పురుషశ్రేష్టుందైన 
పృథుచక్రవర్తి భగవంతుందడైన సనత్ముమారుం దెజింగించిన యోగ మార్గంబున సర్వేశ్వర భజనంబు 


చతుర్ధస్కంధము 311 


గావించె, నిట్లు భగవద్ధర్మపరుండును సాధువర్తనుండును (శద్ధాసమన్వితుండును నైన పృథునకు 
నారాయణునందు భక్తి, యనన్యవిషయంబై ప్రవృద్ధం బయ్యె, న వ్విధంబున. 649 


ప్రతి : అతిఘఫారంబు= మిక్కిలి కఠినం; అయిన= అయినట్టి తపంబు= తపస్సును; ఆచరించెన్‌= చేశాడు; ఈ+విధంబునన్‌= 
ఈ ప్రకారంగా; క్రమ+అనుసిద్ధంబు = వరుసతో నడుమ విఘ్నాలు లేని పంటకు వచ్చినది, అయిన తపంబునన్‌= అయిన 
తపస్సుతో; విధ్వస్త= మొత్తంగా నశింపబజేయబడిన; అశేష= మిగులులేని; కర్మ= ఆయాపనులవలన కలిగిన; మల= 
పాపాల; ఆశయుండును= తావులు కలవాడు; ప్రాణ +ఆయామంబులచేన్‌= ప్రాణవాయువును నిలపడం చేత (ఉచ్చ్వాస 
నిశ్వాసాలను మిక్కిలి పొడవుగా సాధించడంచేత); జిత+అరిషట్‌ - వర్దుండును= గెలువబడిన పగవారైన ఆరుగురి మూక 
కలవాడును; పురుష శ్రేష్టుండును= పురుషులలో అందరికంటె గొప్పస్థితి కలవాడును; ఐన పృథు చక్రవర్తి= అయిన 
పృథువనే సార్వభౌముడు; భగవంతుడు = ఐశ్వర్యం మొదలైన ఆరు మహాలక్షణాలను సాధించినవాడు; ఐన, సనత్ముమారుండు= 
అయిన సనత్ముమారుడు; ఎటింగించిన = తెలిపిన; యోగమార్గంబునన్‌= యోగమనే పద్ధతితో; సర్వ+ఈశ్వర - భజనంబు= 
అన్నిటికీ ప్రభువైన పరమాత్మను సేవించుటను; కావించెన్‌= చేశాడు; ఇట్లు= ఈ విధంగా; భగవత్‌+ధర్మ -పరుండును= 
భగవంతుని ధర్మాలందే నిండైన భావన కలవాడును; సాధు - వర్తనుండును= మంచినడవడి కలవాడును; శ్రద్ధా ఆ 
సమన్వితుండును= (శ్రద్ధతో కూడినవాడును; ఐన; పృథునకున్‌= అయిన పృథువునకు; నారాయణునందున్‌= నారాయణుని 
మీద; భక్తి= పరమ'ప్రేమ రూపమయిన భావం; అనన్య - విషయంబు= ఇతర విషయాల సంబంధం లేనట్టిది; ఐ= అయి; 
ప్రవృద్ధంబు= మిక్కిలి పెంపొందినది; అయ్యెన్‌= కలిగింది; ఆ+విధంబునన్‌= ఆ తీరుగా... 


తా : మిక్కిలి కఠోరమైన తపస్సు చేశాడు. ఈ విధంగా వరుసగా పైపైకి వ్యాపించిన తపస్సుతో అన్ని పాపాలను 
రూపుమాపుకొని ప్రాణాయామాలచేత లోపలి పగవారిని ఆరుగురిని గెలిచి, బంధాలన్నింటిని తెంచి వైచుకొని పురుషులలో 
అత్యుత్తముదడైన పృథువనే మహారాజు పరమపూజ్యుడైన సనత్ముమారుడు తెలిపిన యోగమార్గంతో పరమేశ్వరభజనం చేశాడు. 
ఇట్లు భగవద్ధర్మాలమీద మాత్రమే నిష్ట గలవాడై చక్కని ప్రవర్తన, శ్రద్ధ గలవాదడయిన ఆ పృథువునకు శ్రీమహావిష్ణువునందు 
భక్తి మరొక భావనతో తగులులేనిదై వృద్ధిపొందింది. ఆ విధంగా 
క. నరలోకోత్తర భగవ, త్పరిచర్యారాధనమునం బరిశుద్ధాంతః 

కరణుందగు నా పృథునకు, సరసిరుహోదరు కథానుసంస్మరణమునన్‌. 650 
ప్రతి : నరలోక+ఉత్తర= మానవలోకంలో శ్రేష్టడైన విదురా భగవత్‌= భగవంతుని; పరిచర్యా= 'సేవ అనే; ఆరాధనమునన్‌= 
అర్చనతో; పరిశుద్ధ+అంతఃకరణుండు = నిండుగా నిర్మలమైన అంతరంగం (హృదయం, కలవాడు; అగు= అయిన; ఆ 
పృథునకున్‌= ఆ పృథుమహారాజునకు; సరసిరుహ+ఉదర - కథా - అను సంస్మరణమునన్‌= పద్మం (కడుపులో దాగిన) 
విష్ణువు కథలను విడువకుండా తలపులో ఉంచుకొనటంచేత... 
తా : విదురా! భగవంతుని పరిచర్య అనే పూజ చేయటంచేత నిర్మలమైన హృదయం కలవాదడయ్యాడు. అట్టి ఆ పృథువునకు 
విష్ణువుయొక్క నిరంతర స్మరణంచేత 


విశే : చెడ్డ భావాలు కదలాడుతూ ఉండటాన్ని మనోమాలిన్యం అంటారు. అది ఏ కొంచెం ఉన్నా భగవంతుని ఆరాధన 
సఫలం కాదు. మిక్కిలి శ్రేష్టమైన పరిచర్యా విధానంతో పృథువు దానిని రూపుమాపుకున్నాడు. శుద్ధమైన అంతకరణం 


312 శ్రీమహాభాగవతము 


కలవాడయ్యాడు. దానిచేత విష్ణుకథలు అతని హృదయంలో మరొక భావన అడ్దుపడకుందడా నిలిచిపోతున్నాయి. సాధకుడు 
ఈ స్థితిని సాధించాలని వ్యంగ్యమైన ఉపదేశం. 


క. పరిపూర్ణంబగు భక్తిని, గర మనిశము సంశయాత్మకంబై చాలన్‌ 
వజలిన పహృదయ[గ్రంధథిని, నిరసించు విరక్తియుత మనీష జనించెన్‌. 651 


ప్రతి : పరిపూర్ణంబు= మిక్కిలిగా నిండినది; అగు భక్తిని= అయిన పరమ (ప్రేమ రూపభావనతో; కరము= మిక్కిలి; 
అనిశమున్‌= ఎల్లవేళల; సంశయ +ఆత్మకంబు= సంశయమే స్వరూపంగా గలది; ఐ= అయి; చాలన్‌= ఎక్కువగా; 
వజలిన= వ్యాపించిన; హృదయ([గ్రంథిని= హృదయానికి సంబంధించిన ముడిని; నిరసించు = తొలగించే; విరక్తి - యుత 
- మనీష= వైరాగ్యంతో కూడిన బుద్ధి; జనించెన్‌= పుట్టింది. 


తా : ఆ సంపూర్ణమైన భక్తివలన, అంతకుముందు చాలా ఎక్కువగా ఎల్లకాలంలో సందేహాలతో నిండినదై పెరిగిపోయిన 
హృదయపుముడిని తొలగించివేసే వైరాగ్యంతో కూడినబుద్ధి అతనికి కలిగింది. 


వ. దానంజేసి యతండు సంఛిన్న దేహాత్మజ్ఞానుండు నధిగతాత్మస్వరూపుండునై గదాగ్రజుం డయిన 
శ్రీకృష్ణుని కథాసక్తి నొంది సమస్తయోగసిద్ధులందు నిస్సృహుం డగుటను హృదయ [గ్రంధివిచ్చేదకం బయిన 
జ్ఞానయోగంబును విడిచి యాత్మయందు నాత్మయోగంబుం గావించి బ్రహ్మభూతుందయి నిజకళేబరంబు 
విడువ నిశ్చయించి 652 


ప్రతి: దానన్‌+చేసి= మైోగ్యబుద్ధి పుట్టదంవల్ల అతందు= పృథుమహారాజు; సంఛిన్న తెగిపోయిన; దేహ+ఆత్మజ్ఞానుండును = 
దేహమే ఆత్మ అనే జ్ఞానం కలవాడును; అధిగత+ఆత్మస్వరూపుండును+ఐ= ఆత్మ స్వరూపం బాగా తెలిసినవాడై; 
గద +అ[గ్రజుండు +అయిన = గదుని అన్నయైన; శ్రీకృష్ణుని; కథాసక్తిన్‌+ఒంది= కథలలో ఆసక్తి కలిగి; సమస్తయోగుుద్దులందున్‌= 
యోగసిద్ధులన్నింటిలో; నిస్సృహుండు+అగుటను= స్పృహలేనివాడు కావడంవల్ల; హృదయ గ్రంధి విచ్చేదకంబు+అయిన= 
హృదయ గ్రంథి విచ్చేదకమైన; జ్ఞానయోగంబును= జ్ఞానమనే యోగాన్ని విడిచి= వదలిపెట్టి; ఆత్మయందున్‌= ఆత్మలో; 
ఆత్మయోగంబున్‌= ఆత్మను కలిపివేయటం అనే ప్రక్రియను; కావించి= చేసి; బ్రహ్మభూతుండు = బ్రహ్మం అయిపోయినవాడు; 
అయి; నిజకళేబరంబున్‌= తనదైన ప్రాణంలేని దేహాన్ని; విడువన్‌= వదలి వేయటానికి; నిశ్చయించి= నిర్ణయించుకొని. 


తా : విరక్తితో కూడిన బుద్ధి ఏర్పడగా అతనికి వెనువెంటనే దేహమే ఆత్మ అనే జ్ఞానం పూర్తిగా తెగిపోయింది. ఆత్మస్వరూపం 
ఏమిటో తెలియవచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుని కథలయందు ఆసక్తి కలిగింది. యోగసిద్దులన్నింటియందూ కోరిక 
వదలిపోయింది. హృదయంలోని అజ్ఞానమనే ముడిని పటాపంచలుచెసే జ్ఞానమనే యోగం చక్కగా కలిగింది. అయితే 
జ్ఞానసిద్ధి కలిగింది కనుక దానినికూడా వదలివేశాడు. జీవుడుగా ఉన్న ఆత్మను, పరమాత్మతో కలిపివేశాడు. అప్పుడతడు 
బ్రహ్మమే అయిపోయాడు. ఇంక రక్తమాంసాదులతో ఉన్న దేహమనే కట్టెతో పనిలేదు కనుక దానిని వదలివేయాలని 
నిశ్చయించుకున్నాడు. 


సీ. కోరి మడమలచే గుదపీడనము సేసి పూని ముక్తాసనాసీనుం డగుచుం 
దనరు మూలాధారమున నుండి వాయువు నొయ్యన నెగయించి యొనర నాఖి 


చతుర్ధస్కంధము 313 


కలితంబు గావించి క్రమమున హృద్వత్స కంఠ శిరః కోష్టకములం జేర్చి 
కైకొని మూర్ధభాగములకు నెగయించి ప్రాణముల్‌ విడిచి యా పవనుం బవనుం 


తే. నందు నాకాశ మాకాశమందుం దేజ, మందుం దేజంబు నుదకంబునందు నుదక 
మర్ధిం గాయంబు మేదినియందుం గలిపెం, బూని వాని యథోచితస్థానములుగ. 653 


ప్రతి : కోరి= పూనిక వహించి; మదమలచేన్‌= కాలిమదడమలతో; గుద, పీడనము = ముడ్దిభాగమును గట్టిగా నాక్కుటను; 
చేసి= కావించి; పూని= ప్రయత్నంతో; ముక్త+ఆసన+ఆసీనుందు= వదలబడిన ముడ్దిభాగంకల విధంగా కూర్చున్నవాడు; 
అగుచున్‌= అవుతూ; తనరు= ఒప్పారు; మూల+ఆధారముననుండి= మూలాధారంనుండి; వాయువున్‌= గాలిని; ఒయ్యనన్‌= 
మెల్లగ్యా ఎగయించి= పైకి వెళ్ళునట్లుచేసిి ఒనరన్‌= పొసగేవిధంగా; నాభికలితంబున్‌= బొడ్డు దగ్గర కూడుకొనేవిధంగా; 
కావించి= చేసి; క్రమమునన్‌= వరుసగా; హృద్‌, వత్స, కంఠ, శిరస్‌+కోష్టములన్‌= గుందె, రొమ్ము, కుత్తుక, తల అనే 
తావులలోనికి; చేర్చి= చొనిపి; కైకొని= పట్టుకొని; మూర్ధభాగమునకున్‌= నడినెత్తిమీదికి;ి ఎగయించి= చేరునట్లుచెసి; 
ప్రాణముల్‌= ప్రాణవాయువులను; విడిచి= వదలివేసి; ఆ పవనున్‌= దేహంలోని ఆ గాలిని; పవనునందున్‌= వెలుపలి 
మహావాయువులోనికే; ఆకాశమున్‌= ఆకాశమును; ఆకాశమందున్‌= మహాకాశంలోనికీ; తేజమున్‌= అగ్నిని; తేజమందున్‌= 
మహాగ్నియందు; ఉదకమున్‌= నీటిని ఉదకంబునందున్‌= వెలుపలి మహాభూతమైన జలంలోను; అర్ధిన్‌= పూనికతో; 
కాయంబున్‌= దేవాన్ని మేదినియందున్‌= భూమియందూ; వాని= ఆ గాలి మొదలగువాని; యథా+ఉచితన్థానములుగన్‌= 
వెనుకటి తగినతావులు ఏర్పడగా; పూని= ప్రయత్నించి; కలిపెన్‌= కలిపి వేశాడు. 


తా : ఆ రాజ మడమలతో ముడ్దిదగ్గరితావును గట్టిగా నొక్కాడు. తరువాత ఆసనభాగాన్ని వదలివేసి కూర్చున్నాడు. 
(ఆసనానికి మడమలు తాకకుండా పైకి శరీరాన్ని ఎత్తి నిలిపాదని అర్థం). వెన్నుపూస ప్రారంభమయ్యే మొదటి భాగాన్ని 
మూలాధారం అంటారు. అక్కడినుండి వాయువును మెల్లగా పైకి పాకేట్లు చేశాడు. బొడ్దుదగ్గరకు చేర్చాడు. వరుసగా 
హృదయం, దానికి కొంచెం పైభాగం, కంఠదేశం అనే స్థానాలకు ప్రసరింపబేశాడు. అక్కడినుండి నడినెత్తిమీదికి - అంటే 
సహస్రారపద్మంలోనికి చొనిపాడు. ప్రాణం, అపానం మొదలైన ఐదు వాయువుల పనులను ఆపివేశాడు. తనలోని గాలిని 
గాలిలో, ఆకాశాన్ని ఆకాశంలో, అగ్నిని అగ్నిలో, నీటిని నీటిలో, మిగిలిన మాంసం మొదలైన ధాతువులతో కూడిన కట్టెను 
భూమిలో - అవి వాని మొదటి స్థానాలు కనుక - కలిపివేశాడు. 


విశే : యోగవిధానంలో ఇలా ప్రాణాలు వదలటం ఒక మహావిషయం. మన దేహం అయిదు భూతాలపదార్థాలతో కూడి 
ఉంటుంది. వెలుపల అయిదు మహాభూతాలు ఉన్నాయి. మనలో ఉన్నవి కొంచెంపాటివి. వెలుపల ఉన్నవి కొలతలకు 
అందనివి. అందువలన వాటిని మహాభూతాలు అంటారు. మనదేహాలలో ఉన్న మట్టి, నీరు, నిప్పు, గాలి, నింగి అనేవాని 
మొదటి తావులు ఆ పంచమహాభూతాలే. 

ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనేవి అయిదు ప్రాణాలు. వానిని సాధనతో ఆయా పనులనుండి 
విరమింపజేయటం అనే ప్రక్రియను ఇక్కడ “ప్రాణముల్‌ విడిచి” అన్న పదబంధంతో తెలియజేస్తున్నారు. 


వ. మతియు భూమి నుదకంబునందును, నుదకంబును దేజమందు, దేజంబును వాయువున, వాయువు 
నాకాశంబునందు, నాకాశంబును మనంబున, మనంబు నింద్రియంబుల, నింద్రియంబులం దన్నాత్రల, 
దన్మాత్రల భూతాదిమైన యహంకారంబునందు, నహంకారంబు మహత్తత్వంబునందును గూర్చి జీవోపాధి 


314 శ్రీమహాభాగవతము 


భూతంబయిన ప్రకృతియందుం గలిపి జీవభూతుం డయిన పృథుండు జ్ఞానవైరాగ్యంబుల చేత బ్రహ్మనిష్టుందై 
మాయోపాధిం బాసి ముక్తుం డయ్యె నని చెప్పి వెందియు నిట్లనియె. 654 


ప్రతి : మజియున్‌= అటుమీద; భూమిన్‌= మట్టిని ఉదకంబు+అందున్‌= నీటిలోను; ఉదకంబును= నీటిని; తేజమందును= 
అగ్నిలోను; తేజంబున్‌= అగ్నిని, వాయువునన్‌= గాలిలోనుు వాయువున్‌= గాలిని; ఆకాశంబు+అందును= ఆకాశంలోను; 
ఆకాశంబును= ఆకాశాన్ని మనంబునన్‌= మనస్సులోను; మనంబున్‌= మనస్సును; ఇంద్రియంబులన్‌= ఇంద్రియాలలోను; 
ఇంద్రియతద్‌+మాత్రలన్‌= ఇంద్రియాలకు సంబంధించిన శబ్దం మొదలైన విషయాలను; భూత+ఆది= భూతాలకు 
మొదటి కారణం; ఐన= అయిన; అహంకారంబునన్‌= అహంకారం అనే తత్వంలోను; అహంకారంబున్‌= ఆ అహంకారాన్ని 
మహత్తత్పంబునందును= మహత్తు అనే తత్పంలోను; కూర్చి= కూడుకొనే విధంగాచేసి; అట్టి= ఆ విధమైన; సర్వ, కార్య, 
హేతుభూతంబు= అన్ని పనులకు కారణరూపం; ఐన= అయిన; మహత్‌+తత్త్వంబును= మహత్తు అనే తత్వాన్ని 
జీవ+ఉపాధిభూతంబు= జీవునకు ఆధారరూపం; అయిన; ప్రకృతియందున్‌= ప్రకృతియందూ; కలిపి= చేర్చి; జీవభూతుండు= 
జీవుడు అనే వ్యవహారం కలవాడు; ఐన= అయినట్టి; పృథుండు= పృథుచక్రవర్తి జ్జాన, వైరాగ్యంబులచేతన్‌= జ్డానం, 
వైరాగ్యం అనే వానిచేత; 'బ్రహ్మనిష్టుండు= బ్రహ్మంలో నిశ్చలంగా నెలకొన్నవాడు; ఐ= అయి; మాయా+ఉపాధిన్‌= 
మాయతో ఏర్పడిన ఆధారవస్తువును; పాసి= వదలివైచి; ముక్తుండు= మోక్షం పొందినవాడు; అయ్యెన్‌= అయ్యాడు; 
అని, చెప్పి= ఈ విధంగా తెలియజేసి; వెండియున్‌= ఇంకా; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తా : ఆ సాధకుడైన పృథుచక్రవర్తి భూపదార్దాన్ని నీటిలో, నీటిని నిప్పులో, నిప్పును గాలిలో, గాలిని నింగిలో, నింగిని 
మనస్సులో, మనస్సును ఇంద్రియాలలో, ఇంద్రియాలను విషయాలలో, వాటిని అహంకారంలో, దానిని మహత్తులో 
ఆ సర్వకార్యాలకూ కారణమైన మహత్తును జీవునకు ఆధారంగా అయిన ప్రకృతిలో చేర్చి జీవుడుగా మాత్రం మిగిలిన 
అతడు జ్ఞానం, వైరాగ్యం అనే లక్షణాలచేత బ్రహ్మంలో ఎట్టి కదలికలూ, భేదాలూలేని స్థితిని పొందినవాదై మాయకు 
ఆధారభూమి అయిన జీవత్వాన్ని వదలివేసి ముక్తిని పొందాడు. అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. 
విశే ; సృష్టి ప్రారంభంనుండి పరిసమాప్తి దాకా అనులోమ విధానంలో ఉంటుంది. సృష్టి ఉపసంహారక్రమం ప్రతిలోమ 
విధానంలో ఉంటుంది. 
సీ అంతనా పృథుని భార్యామణి యగు నర్చి పుడమిపై వది నడుగిదినం గందు 

సుకుమారపాదాబ్ద సుందరీరత్నంబు నతుల పతివ్రత యగుటంజేసి 

యాత్మేశకృత సువ్రతాచరణంబును సుమహిత భక్తి శుశూషణమును 

నార్నేయ మగు దేహయాత్రయు నను వీని చేత మిక్కిలి కృశీభూత దేహ 
తే. యయ్యుం బ్రియనాథ కృత కరుణావలోక, కరతల స్పర్శనాది సత్మారములను 

నబల సుఖవృత్తిం జెందియ య్యడవులందుం, గృశత మదిం దోంపకుండం జరించు నపుడు. 655 
ప్రతి :; అంతన్‌= అప్పుడు; ఆ పృథుని= ఆ పృథుచక్రవర్సి భార్యామణి = ఉత్తమురాలైన భార్య అయిన; అర్చి= అర్చి అనే 
పేరుగల వ్యక్తి పుడమిపైన్‌= నేలమీద; తన అడుగు= తన పాదం; ఇడినన్‌= ఉంచితే; కందు= కందిపోయే; సుకుమార, 
పాద+అబ్ద= మిక్కిలి మెత్తదనంగల పాదములనే పద్మాలు కలది; సుందరీరత్నంబు= అందచందాలుగల వారిలో శ్రేష్టరాలు; 


చతుర్ధస్కంధము 315 


అతుల, పతివ్రత= సాటిలేని భర్భృవ్రత; అగుటన్‌+చేసి= కావటంవలన; ఆత్మ+ఈశ, కృత, సువత+ఆచరణంబును= 
తన మగడు చేసిన చక్కని వ్రతమూ; సుమహిత, భక్తి, శుశూషణమును= మిక్కిలి గొప్పదైన భక్తితో కూడినసేవా; 
ఆర్నేయము= బుషులు విధించిన ఆచారాలను పాటించేది; అగు= అయిన; దేహయాత్రయున్‌= జీవితపు నడవడీ; అను 
వీని చేతన్‌= అనే ఈ లక్షణాలచేత; మిక్కిలి= చాలా; కృశీభూతదేహ= చిక్కిపోయిన దేహం కలది; అయ్యున్‌= అయినా; 
ప్రియ, నాథ, కృత, కరుణా+అవలోక కరతల= దయగలచూపు; స్పర్శన+ఆది, సత్మారములను= ఇష్టుడైన పతిచేసిన 
అరచేతి స్పర్శ మొదలైన సమ్మానములతో; అబల= ఆయమ; సుఖవృత్తిన్‌= సుఖమైన పద్ధతిని; చెంది= పొంది; 
ఆ+అదవులయందున్‌= ఆ అడవులలో; కృశత= చిక్కిపోవటం; మదిన్‌= మనస్సులో; తోపక+ఉండన్‌= తెలియకుండునట్లుగా; 
చరించు +అపుడు= అపుడు చరిస్తూ ఉన్నది. 
తా : పృథుని ధర్మపత్ని అర్చి. పాదాలు నేలకు తాకితే కందిపోయే సుకుమారి. గొప్ప అందచందాలు కలది. సాటిలేని 
పతివ్రత. కాబట్టి, తనభర్త చేసిన గొప్పవ్రతమూ, తన గొప్పభక్తి, సేవ, బుషులు నిర్దేశించిన జీవనవిధానాన్ని ఆచరించటం 
అనే లక్షణాలచే చాలా చిక్కిపోయింది. అయినా తనమగని దయగలచూపు, చేతిస్పర్శ మొదలైన సమ్మానాలవలన 
సుఖమైన నడవడినే భావిస్తున్నది. అలా ఉండి ఆ అడవులలో తన చిక్కిపోవటాన్ని మనస్సులో తలపకుండా తిరుగుతూ 
ఉన్నది. 
క. తన మనమున నే దుఃఖము, ననయంబు నెజుంగనట్టి యర్చి నిజాధి 

శుని ప్రాణరహిత దేహము, గనుంగొని విలపించి విగతకౌతుక యగుచున్‌. 656 
ప్రతి : తన మనమునన్‌= తన మనస్సులో; ఏ దుఃఖంబున్‌= ఏ విధమైన శోకాన్నీ అనయంబున్‌= ఏ సమయంలోనూ; 
ఎజుంగనట్టి= తెలియనట్టి; అర్చి= పృథుచక్రవర్తి ఇల్లాలు అర్చి; నిజ+అధీశుని= తన భర్తకు చెందిన; ప్రాణరహిత 
దేహమున్‌= ప్రాణంలేని దేహాన్ని కనుగొని= చూచి; విలపించి= ఏడ్చి విగత, కౌతుక= పోయిన వేడుకకలది; అగుచున్‌= 
అవుతూ; 
తా : ఆ పృథుని ఇల్లాలు అర్చి ఇంతకుముందెప్పుడూ ఏ దుఃఖమూ ఎరుగనిది. ఇప్పుడు తన భర్త ప్రాణాలు లేని దేహాన్ని 
చూచి చాలా దుఃఖపడింది. ఆ దుఃఖంతో ఆమెకు ప్రపంచసంబంధమైన దేనియందూ ఆసక్తిలేని స్థితి కలిగింది. 
సీ మానిత మందర సానుప్రదేశంబు నందుం జితారోప మర్ధింజేసి 

లలితమహానదీసలిలసుస్నాతయై కలితమహోదారకర్ముండయిన 

నాథున కుదకదాన క్రియల్‌ గావించి యతిభక్తి సురలకు నతు లొనర్చి 

వహికి ముమ్మాటు వలగొని పతిపాదకమలయుగంబుం జిత్తమున నిలిపి 


తే. వీరవరుందైన పృథు పృథివీతలేశు, నందు ననుగమనము సేయునట్టి సాధ్వి 

నర్చిం గనుంగొని దేవాంగనా సహస్ర, మాత్మనాథులం గూడి నెయ్యంబుతోడ. 657 
ప్రతి :; మానిత, మందర, సాను, ప్రదేశంబునందున్‌= అందరి ఆదరానికి పాత్రమైన మందరపర్వతం చరియలో; 
చితా+ఆరోపము= చితియందు కళేబరముంచుట; అర్ధిన్‌= కోరికతో; చేసి= ఒనరించి; లలిత, మహానదీ, సలిల, సుస్నాత= 
చక్కని, మహానది నీటియందు చక్కగా స్నానం చేసినది; ఐ= అయి; కలిత, మహా+ఉదార, కర్ముండు= కూడుకొన్న గొప్పవి, 


316 శ్రీమహాభాగవతము 


ప్రజలకు ఉపయోగపదేవీ అయిన పనులుగలవాడు; ఐన, నాథునకున్‌= అయినట్టి మగనికి; ఉదక, దానక్రియల్‌= నీటిని 
వదలుట మొదలగు పనులను; కావించి= చేసి; అతిభక్తిన్‌= మిక్కిలి భక్తితో; సురలకున్‌= దేవతలకు; నతులు = నమస్మారాలు; 
ఒనర్చి= కావించి; వహికిన్‌= అగ్నికి మూడు +మాటులు = ముమ్మాటు - మూడుమారులు; వలగొని= ప్రదక్షిణంచేసి; 
పతి, పాద, కమలయుగంబున్‌= మగని పద్మములవంటి పాదాల జంటను; చిత్తమునన్‌= మనస్సులో; నిలిపి= నిలుకడగా 
ఉంచుకొని; వీరవరుండు= వీరులలో మేటి; ఐన= అయినట్టి పృథు, పృథివీతల+ఈశునందు= పృథువు అనే భూమిపతియందు; 
అనుగమనము= వెంటనంటి పోవుట (సహగమనం) చేయు +అట్టి= చేసే సాధ్విన్‌= పతివ్రతను; అర్చిన్‌= అర్చి అను 
నామెను; కనుగొని= చూచి; దేవ+అంగనా, సహస్రము= వేలకొలది దేవతలకాంతలు; ఆత్మనాథులన్‌= తమ భర్తలను; 
కూడి= కలసికొని; నెయ్యంబుతోడన్‌= చెలిమితో... 


తా : ప్రసిద్ధగ'ల మందరపర్వతం చరియమీద చితిపై శవారోపణంచేసి ఏర్పాటు చేసుకొని, అందమైన మహానదీ జలాలలో 
చక్కగా స్నానంచేసి, చాలా గొప్ప పనులు ఆచరించిన మగనికి జలతర్పణం మొదలైన పనులు కావించి, గొప్పభక్తితో 
దేవతలకు ప్రణమిల్లి, అగ్నిదేవునకు మూడుమారులు ప్రదక్షిణంచేసి, భర్తపద్మాలవంటి పాదాలను మనస్సులో కుదుర్చుకొని, 
వీరులలో శ్రేష్టుడు మహారాజు అయిన పృథువువెంట పరలోకాలకు పోవటానికి సిద్ధంగా ఉన్న అర్చిని చూచి వేలకొలది 
దేవతా ప్రీలు తమభర్తలతో కూడి చెలిమితో 


విశే : ప్రదక్షిణం అంటే తన కుడిభాగాన్ని పూజించదగిన దానివైపు ఉండే తీరున చుట్టిరావటం. మూడుమారులు 
చేయటంలో మూడు కరణాల - మనస్సు, మాట, చేష్ట అనేవాటి ఏకరూపస్థితి తెలియవస్తుంది. లేదా స్టూలదేహం, 
సూక్ష్మదేహం, కారణదేహం అనే మూడింటితో ప్రదక్షిణం చేయటం అనికూడా సంభావించవచ్చు. జాగ్రత్‌, స్వప్న సుషుప్తి 
దశలు మూడింటియందూ నాకు ఒకే భావన ఉంది అని తెలియజెప్పటాన్ని కూడా ఇది సూచిస్తుంది. 


క. పరమోత్మంఠము న న్మం, దరగిరి సాను ప్రదేశతలమున వరుసం 

గురియించిరి నవ సురభిత, వర మందార ప్రసూన వర్షము లంతన్‌. 658 
ప్రతి : పరమ +ఉత్మంఠమునన్‌= అత్యంతం వేడుకతో; మందర, గిరి, సాను, ప్రదేశతలమునన్‌= మందరమనే పర్వతపు 
చరియల తావునందు; వరుసన్‌= ఎడతెగని విధంగా; నవ, సురభిత, వర, మందార, ప్రసూన, వర్షములు= క్రొత్తవీ, 
కమ్మనివాసనలుకలవి, మెలైనవి అయిన మందారపుష్పాల, వానలను; అంతన్‌= ఆ సమయంలో; కురియించిరి= కురిపించాడు. 


తా : అర్చి సహగమనం చేయబోతూ ఉంటే దేవకాంతలు తమ భర్తలతోపాటు గొప్పఉత్సాహంతో మందరపర్వతం 
చరియలమీద అప్పుడప్పుడే వికసించిన, పరిమళాలను వెదజల్లే మేలుజాతి మందారకుసుమాలను ఆపకుండా వర్షించారు. 


క. తరమిడి యచ్చర లాడిరి, మొరయించిరి శంఖతూర్యములు దివిజులు పా 

డిరి కిన్నరజనులు పర, స్పరనుతు లొనరించి రా సుపర్వాంగనలున్‌. 659 
ప్రతి : అచ్చరలు= దేవలోకపు ప్రీలు; తరము+ఇది= వరుసపెట్టి; ఆడిరి= నృత్యాలు చేశారు; దివిజులు= దేవతా 
పురుషులు; శంఖ, తూర్యములు= శంఖాలు, వాద్యాలు; మొరయించిరి= వాయించారు; కిన్నరజనులు = కిన్నరులనే 
జాతివారు; పాడిరి= పాటలు పాడారు; ఆ సుపర్వ+అంగనలున్‌= ఆ దేవతల ఇల్లాండ్రుకూడా; పరస్పరనుతులు= 
అందరూ కలిసి స్తోత్రాలు; ఒనరించిరి= చేశారు. 


చతుర్ధస్కంధము 31/7 


తా : అప్పరసలు నృత్యాలు చేశారు. దేవతలు శంఖాలను ఊదారు. వాద్యాలను (యమోయించారు. కిన్నరజనులు పాటలు 
పాడారు. దేవతల వనితలు అందరూ సముదాయంగా ఏర్పడి స్తోత్రాలు చేశారు. 


వ. మజథజియు నిట్లనిరి. 660 
ప్రతి : మజియున్‌= ఇంకా; ఇట్లు= ఈ విధంగా; అనిరి= అన్నారు. 
తా ; ఇంకా ఈ విధంగా అన్నారు. 


స్స్‌ చర్చింప నిట్టి యాశ్చర్య మెందేనియుం, గనుంగొంటిరే యర్చి యను లఅతాంగి 
ధన్యాత్మురాలు గదా తన విభుం గూడి, యిందిరా రమణి యజ్జేశుం గూడి 
వెనుచను కైవడి ననుగమనము సేసె, ని య్యమ నిజహృదయేశుం డయిన 
ఘను వైన్యు నూర్ధ్వలోకమ్మును బొందును, నేం డింతవట్టును నిశ్చితంబు 


తే. పరమ యోగీంద్రులకు దుర్విభావ్యమైన, దృఢ సుకర్మమువలన నతిక్రమించి 
వైన్య భూమీశు వెనుచని వరుస నూర్ధ్వ, గామినియు నయ్యె నీ యింతి ఘనత నొంది. 661 


ప్రతి : చర్చింపన్‌= విచారించగా; ఇట్టి= ఈ విధమైన; ఆశ్చర్యము= అచ్చెరువును; ఎందేనియున్‌= ఎక్కడైనా కనుగొంటిరే= 
చూచారా?) అర్చి అను లతాంగి= అర్చి అనే అతివ; ధన్యాత్మురాలు కదా= పుణ్యశీలంగల వ్యక్తికదా; తనవిభుతోన్‌= తన 
భర్తతో; కూడి= కలసి; ఇందిరారమణి= లక్ష్మీదేవి; యజ్ఞ +ఈశున్‌= యజ్ఞాలకు ప్రభువైన శ్రీహరిని; కూడి= కలసి; వెను, 
చను, కైవడిన్‌= వెనుకనే పోయేవిధంగా; అనుగమనమున్‌= అనుసరించి వెళ్ళటాన్ని చేసెన్‌= చేసింది ఈ+అమ= ఈమె; 
నేడు= ఈనాడు; నిజ, పహృదయ+ఈశుండు= తన హృదయానికి ప్రభువు (భర్త) ఐన; ఘనున్‌= అయినట్టి మహాత్ముని; 
వైన్యున్‌= వేనుని కుమారుడైన పృథుచక్రవర్తిని; ఊర్ధ్వలోకంబును= ఉన్నతమైన లోకాన్ని పొందును= చేరుకుంటుంది; 
ఇంతవట్టును= ఇదంతా; నిశ్చితంబు= నిజం; ఈ+ఇంతి= ఈ వనిత; ఘనతన్‌= గొప్పతనాన్ని ఒంది= పొంది; పరమ, 
యోగి+ఇంద్రులకున్‌= మిక్కిలి గొప్పవారైన యోగులలో శ్రేష్టులకును; దుర్విభావ్యము= ఊహలకును అందనిది; ఐన= 
అయినట్టి, దృథఢసుకర్మం; వలనన్‌= గట్టిదైన పుణ్యకార్యాన్నిబట్టి; అతిక్రమించి= బంధాలన్నింటినీ దాటుకొని; వైన్య; 
భూమి+ఈశున్‌= వేనుని కుమారుడనే రాజును; వెనుచని= వెంట వెళ్లి, వరుసన్‌= క్రమంగా; ఊర్జ్వగామినియున్‌= 
ఊర్హ్వలోకాలకు పోయేది; అగున్‌= అవుతుంది 


తా : ఆలోచించి చూస్తే ఇటువంటి ఆశ్చర్యం ఎక్కడైనా ఎవరైనా చూచారా? అర్చి అనే వనిత గొప్ప పుణ్యం మూటకట్టుకొన్న 
వ్యక్తికదా! శ్రీలక్ష్మీదేవి తనభర్త అయిన శ్రీమహావిష్ణువువెంట వెళ్ళేవిధంగా ఈమె తన పతితో కలసి సహగమనం చేసింది. 
తన హృదయ నాథుడైన పృథుచక్రవర్తినీ, ఊర్హ్వలోకాన్ని కూడ చేరుకుంటుంది. ఇది తప్పని మాట. ఈ గొప్పతనంతో 
ఈమె మహాయోగివర్యులకు కూడ ఊహించటానికి వీలుకాని దృఢమైన సత్మర్మంవలన, బంధాలన్నింటినీ దాటుకొని 
పృథుచక్రవర్తి వెంట వెళ్ళి ఊర్బ్వలోకానికి వెళ్ళేది అవుతుంది. 


విశే : సహగమనంవలన ప్రధానంగా పుణ్యలోకాలకు చేరుకోవటం జరుగుతుందని ఒకనాటి విశ్వాసం. దానిని దేవతల 
వాక్యాలనుబట్టి ఇందులో నిరూపిస్తున్నారు. 


316 శ్రీమహాభాగవతము 


వ. కాన పతివ్రతలకు నసాధ్యం బెందునుం గలదే యని మజియును. 662 
ప్రతి : కానన్‌= కాబట్టి; పతివ్రతలకున్‌= పతియందు వ్రతం గల ప్రీలకు; అసాధ్యంబు= సాధించరానిది; ఎందునున్‌= 
ఎందైనాా కలదు+ఎ= కలదా; అని= అని; మజియున్‌= ఇంకా 

తా : కాబట్టి పతివ్రతలు సాధించలేనిది ఎక్కడైనా ఉన్నదా? అని ఇంకా 


క. పరికింపంగ నే మనుజుండు, హరిపదమును బొందం జేయు నట్టి వివేక 
స్పురణం దనరు వానికిం, బరువడి నిలం బొందరాని పదముం గలదే! 6638 


ప్రతి : పరికింపంగన్‌= మెలకువతో విచారిస్తే మనుజుండు= మానవుడు; హరిపదమును= శ్రీమహావిష్ణువు స్థానాన్ని 
పొందన్‌+చేయు+అట్టి= కలిగించే; వివేకస్ఫురణన్‌= వివేకం స్ఫురించటంతో; తనర్చున్‌= ఒప్పుతాడో; వానికిన్‌= అట్టీవానికి; 
పరువడిన్‌= వరుసగా ఇలన్‌= భూమియందు; పొందరాని పదమున్‌= పొందటానికి శక్యంకాని స్థానం; కలదు+ఏ= 
ఉంటుందా? 


తా : బాగుగా ఆలోచించిచూస్తే మనుష్యుడు శ్రీమహావిష్ణువు స్థానాన్ని పొందే వివేకం ఎప్పుడూ హృదయంలో కదలుతూ 
ఉండేవిధంగా చేసుకుంటే భూమిమీద అతడు పొందరాని స్థానం ఏది ఉండదు. 


తే. అట్టి యపవర్గ సాధన మైన మనుజ, భావ మొందియు విషయ సంబద్దు డగుచు 
వసుధ నెవ్వండు వర్తించు వాండు ధరణి, ననయము నిజాత్మ వంచకుం దనంగం బరంగు. 664 


ప్రతి : అట్టి= ఆ విధమైన; అపవర్గ, సాధనము = మోక్షాన్ని సాధించే; ఐన= అయినట్టి; మనుజభావము= మనుజుడుగా 
అగుటను; ఒందియున్‌= పొందికూడా; విషయ, సంబద్భుండు= విషయాలచేత గట్టిగా కట్టబడినవాడు; అగుచున్‌= 
అవుతూ; వసుధన్‌= భూమియందు; ఎవ్వండు= ఎవడు; వర్తించున్‌= మెలగుతాడో; వాండు= ఆతడు; ధరణిన్‌= భూమియందు; 
అనయమును= ఎల్లప్పుడు; ఆత్మ, వంచకుండు= తన్ను తాను మోసగించుకొనువాడుు అనంగన్‌= అనే విధంగా; 
పరంగున్‌= ఒప్పుతాడు. 


తా : ఆ విధమైన మోక్షాన్ని సాధించే మనుష్పస్థితిని పొందికూడా విషయాలలో చిక్కుకొని భూమిపై మెలగేవాడు నీతిమాలినవాదై 
తన్ను తాను మోసగించుకొనేవాడవుతాడు. 


క. అని వారలుద న్నర్ధిని, వినుతింపంగ నర్చి యాత్మవిభుండగు పృథుం దొం 
దిన యచ్యుతలోకంబున, ననుపమ విభవమును బొందె నని విదురునకున్‌. 665 


ప్రతి : అని= అలా పలికి; వారలు= ఆ దేవతలు; తన్నున్‌= తనను; అర్ధినిన్‌= ఇష్టపది; వినుతింపంగన్‌= కొనియాడగా; 
అర్చి= పృథుచక్రవర్తి ఇల్లాలు అయిన అర్చి; ఆత్మవిభుండు= తనభర్త అగు= అయిన; పృథుండు= పృథుచక్రవర్తి 
ఒందిన= పొందినట్టి; అచ్యుతలోకంబునన్‌= జారుపాటులేని (విష్ణు) లోకంలో; అనుపమవిభవమును = సాటిలేని గొప్పస్థితిని; 
పొందెన్‌= పొందినది; అని= అని; విదురనకున్‌= విదురునికి... 


తా :; ఈ విధంగా ఆ దేవతలు తమంతతాము తనను ప్రశంసించగా అర్చి తన పతి అయిన పృథుచక్రవర్తి పొందిన 
అచ్యుతమైన పుణ్యలోకాన్ని సాటిలేని మహిమతో పొందింది అని విదురునకు మైత్రేయుడు చెప్పాడు. 


చతుర్ధస్కంధము 319 


విశే : అర్చి తన పతి అయిన పృథునితోపాటు అచ్యుత (విష్ణు లోకం పొందినది. అంటే వారిరువురూ పొందినది పుణ్యం 
క్షీణించిన తరువాత మరల భూమికి తిరిగి వచ్చే లోకం కాదన్నమాట. అందుకనే అనుపమ విభవం. సాటిలేని గొప్పతనం. 


క. మునివరుండగు మైత్రేయుండు, వినయంబున నెజుంగం జెప్పి వెండియుం దగని 

ట్లనున మ్మహాను భావుం, డనఘుండు భగవత్తముండు నగుం బృథుం దనఘా! 666 
ప్రతి : మునివరుండు= మునులలో గొప్పవాడు; అగు; మైత్రేయుడు = అయిన మైత్రేయ మహర్షి వినయంబునన్‌= 
మిడిసిపాటు లేకుండా; ఎజఖుంగన్‌; చెప్పి= తెలిసేవిధంగా చెప్పి; వెండియున్‌= ఇంకా; తగన్‌= సముచితంగా ఇట్లు = 
ఈ విధంగా; అనున్‌= అన్నాడు; అనఘా= పుణ్యాత్ముడా!; ఆ+మహానుభావుందు= ఆ మహిమగలవ్యక్తి పృథుడు= 
పృథువు; అనఘుందడు = పాపంలేనివాడు; భగవత్తముండు = ఐశ్వర్యాదులు ఆరింటిని కలవారిలో మిక్షిలి శ్రేష్టుడు; అగున్‌= 
అయ్యాడు; 
తా; మునిశ్రేష్టుడైన మైత్రేయుడు విదురునకు ఆ విధంగా చెప్పి ఇంకా ఇలా అన్నాడు. మహానుభావుడైన ఆ పృథువు 
ఎట్టిపాపాలు లేనివాడు. భగవంతులలో అందరికంటె మిన్న. 
విశే ; మహానుభావుడు గొప్పవాదైన పరమాత్మ అనుభూతిని పొందినవాడు; అట్టివానికి కూడ పాపస్పర్శ ఉంటే మళ్ళీ 
సంసారబంధనం తప్పదు. అటువంటి పాపస్పర్శలేనివాడిని అనఘుడు అంటున్నారు. 


ఇక్కడ భగవత్తముడు అంటే షద్డ్దుణిశ్వర్యాలుకలిగి పూజ్యులందరికంటె గొప్పవాడు అని తాత్పర్యార్థం. 
క. వనీ కిప్పుడు సెప్పితి, మానుగ నీ పుణ్యకథను మహిత శ్రద్దా 

ధీనుందై విస్పుర దవ, ధానుందడై యెవ్వందేని తనరిన భక్తిన్‌. 6677 
ప్రతి : ఏన్‌= నేను; నీకున్‌= నీకు; ఇప్పుడు; మానుగన్‌= చక్కగా ఈ పుణ్యకథను= పుణ్యమైన ఈ కథను; చెప్పితిన్‌= 
చెప్పాను; ఎవ్వండు+ఏనిన్‌= ఎవ్వడైనా మహిత, (శద్ద్ధా+అధీనుందు = గొప్పటశ్రద్ధకు వశమైనవాడు; ఐ= అయి; 
విస్ఫురత్‌+అవధానుండు = మరపులేని ధారణకలవాడు; ఐ= అయి; తనరిన భక్తిన్‌= ఒప్పారెడు భక్తితో... 
తా : విదురా! ఈ పుణ్యం కలిగించే కథను నేను నీ కిప్పుడు చక్కగా చెప్పాను. గొప్పది, చెదరనిది అయిన బుద్ధితో, దాని 
మీదనే మనస్సుపెట్టి ఎవడైనా గొప్పభక్తితో 
క. వినినం బఠించిన వ్రాసిన, వినిపించిన వాండు పృథుండు విమల గతిం బొ 

దిన క్రియ హరిపద మొందెడు, ననయము నిర్ణూతవాపుం డగుచు మహాత్నా! 668 
ప్రతి : మహాత్మా! = దొడ్డబుద్ధిగల ఓ విదురా!; (దీనిని) వినినన్‌= ఆలకించిన పరఠించినన్‌= (శ్రద్ధతో చదివినా వ్రాసినన్‌= 
వ్రాసినా వినిపించినన్‌= ఇతరులకు వినిపించినా? వాండు= అట్టివాండు; పృథుండు= పృథుచక్రవర్సి విమలగతిన్‌= 
నిర్మలమైన స్థితిని; పొందిన క్రియన్‌= పొందినవిధంగాా అనయమున్‌= ఎల్లప్పుడు; నిర్ధూతపాపుండు= దూరంగా 
తొలగిపోయిన పాపాలు కలవాడు; అగుచున్‌= అవుతూ; హరిపదమున్‌= విష్ణువు స్థానాన్ని ఒందెడున్‌= పొందుతాడు. 
తా ; మహాత్మా! ఈ కథను విన్నా, చదివినా, వ్రాసినా, ఇతరులకు వినిపించినా, పృథుచక్రవర్తి ఉత్తమగతి పొందినట్లుగా 
ఎల్లవేళలా సర్వపాపాలూ నాశనమైపోగా విష్ణుపదానికి చేరుకుంటాడు. 


320 శ్రీమహాభాగవతము 


విశే :; ఇదొక సోపానక్రమం. ముందు గురువుల వలన వినాలి. అభ్యాసంకోసం తాను స్వయంగా చదువుకోవాలి. 
గట్టిపడటంకోసం వ్రాయాలి. ఇంకా చెదరకుండా నిలిచిందో లేదో పరీక్షించుకోవటానికి ఇతరులకు వినిపించాలి. విద్య ఈ 
నాలుగుమెట్లద్వారా పరిణతస్థితికి చేరుకుంటుంది. 


స్స బ్రాహ్మణుం డంచిత భక్తిం బఠించిన బ్రహ్మవర్పసము సంప్రాప్త మగును, 
క్షత్రియుం డర్ధిమైం జదివిన విన్నను జగతీవిభుత్వంబు సంభవించు, 
వైశ్యుండు విని ధనవంతుండై యొప్పును శూద్రుండు వినిన సుశ్లోకుం డగును 
మజియును భక్తి ముమ్మాజు పఠించిన విత్తవిహీనుండు విత్తపతియు 


తే. నప్రసిద్ధుండు ప్రఖ్యాత యశుండు ప్రజలు లేని యధముండు వితత సంతానయుతుండు 
మూర్ధచిత్తుందు విజ్ఞాన బోధమతియు, నగుచు నుతి కెక్కుదురు మహితాత్మ! మజియు. 669 


ప్రతి : మహిత+ఆత్మ= దొడ్డబుద్ధిగల ఓ విదురా!; బ్రాహ్మణుండు= విప్రకులంలో పుట్టినవాడు; అంచితభక్తిన్‌= ఒప్పారే 
భక్తితో; పరించినన్‌= చదివితే; (అతనికి బ్రహ్మవర్చస్సు= వేదాధ్యయనం చేసినందువలన కలిగే ముఖతేజస్సు; సంప్రాప్త్రము= 
చక్కగా లభించినది; అగును= అవుతుంది; క్షత్రియుండు= క్షతియకులంలో పుట్టినవాడు; అర్థిమైన్‌= కోరికతో; విన్నను= 
వింటే; జగతీ, విభుత్వంబు= భూమి అంతటికి పాలకుడయ్యేస్థితి; సంభవించున్‌= కలుగుతుంది; వైశ్యుండు= మూడవ 
వర్ణంవాడు; విని= ఆలకించి; ధనవంతుండు= ధనం సమృద్ధిగా గలవాడు; ఐ= అయి; ఒప్పును= అలరారుతాడు; 
శూద్రుండు= నాలుగవ వర్ణంవాడు; వినినన్‌= వింటే; సుశ్లోకుండు = గొప్పయశస్సు కలవాడు; అగును= అవుతాడు; 
మజియున్‌= ఇంకా; భక్తిన్‌= భక్తితో), మూడు+మాజులు= మూడుమారులు; పఠించినన్‌= చదివితే; విత్తవిహీనుండు= 
ధనంలేని దరిద్రుడు; విత్తపతియున్‌= ధనాధిపతియగు కుబేరుడు; అప్రసిద్ధుండు= పేరు ప్రఖ్యాతులు లేనివాడు; 
ప్రఖ్యాతయశుండు = అన్ని దేశాలలో అందరూ కొనియాదే కీర్తికలవాడు; 'ప్రజలు= కొడుకులు; లేని అధముండు = లేనట్టి 
నీచుడు; వితత; సంతానయుతుండు= పెద్దగా సంతానంతో కూడినవాడు; మూర్ధచిత్తుండు = ఏ కొంచెమూ తెలివిలేని చిత్తం 
కలవాడు; విజ్ఞానబోధమతియున్‌= విజ్ఞానంతో బోధించగల బుద్ధిగలవాడు; అగుచున్‌= అవుతూ; నుతికిన్‌= ప్రశంసకు; 
ఎక్కుదురు= పాత్రులవుతారు;ు మజియున్‌= ఇంకా; 

తా ఏ నాలుగు వర్ణాలలో మొదటివాడైన బ్రాహ్మణుడు ఈ పృథుచరిత్రను (శ్రద్ధగా చదివితే అతనికి 'బ్రహ్మవర్చస్సు 
పెంపొందుతుంది. క్షత్రియుడు కోరి చదివినా, విన్నా సామ్రాజ్యానికి అధిపతి అవుతాడు. వైశ్యుడు విని ధనవంతుడవుతాడు. 
శూద్రుడు వింటే గొప్పకీర్తి కలవాడౌతాడు. ఇంతేకాదు మూడుమారులు ఈ కథను చదివితే దరిద్రుడు కుబేరుడైపోతాడు. 
పేరు ప్రఖ్యాతులులేనివాడు గొప్పకీర్తి కలవాడౌతాడు. సంతానంలేనివాడు చాలమంది పిల్లలు కలవాడవుతాడు. ఏమీ 
తెలియని మూర్చుడు విజ్ఞానం, జ్ఞానం నిండారిన బుద్దిగలవాడౌతాడు. గొప్పకీర్తి ప్రతిష్టలు కలవారుకూడా అవుతారు. 


వ. ఈ లోకంబునం బురుషులకు స్వస్త్యయనంబును నమంగళ నివారణంబును ధనప్రదంబును 
యశస్కరంబును నాయుష్మరంబును స్వర్గదాయకంబును గలిమలాపహంబును నైన యీ పుణ్యచరిత్రంబు 
చతుర్విధ పురుషార్థ కాములైన వారికిం జతుర్విధ పురుషార్థ కారణం బగుం గావున వినం దగు, 
సంగ్రామాభిముఖుందడైన రా జీ చరిత్రంబు ననుసంధించి విరోధి నెదిర్పిన న వ్విరోధి పృథునకుం బోలెం 
గప్పంబు లిచ్చు, ముక్తాన్యసంగుండును భగవదృక్తుందును వైన వాండు పుణ్యంబును వైన్యమాహాత్య 


చతుర్ధస్కంధము 32] 


సూచకంబును నైన యీ చరిత్రంబు వినుచుం బఠియించుచుం గృతమతియై దినదినంబును నాదరంబునం 
బ్రకటంబు సేయువాండు భవసింధు పోత పాదుందడైన సర్వేశ్వరుని యందు నచలం బయిన భక్తి గలిగి 
పృథుచక్రవర్తి వొందిన విష్ణపదంబుం బొందునని యిప్పుణ్య చరిత్రంబు మైత్రేయుండు విదురున కెజింగించి 
వెండియు నిట్లనియె. 670 


ప్రతి : ఈ లోకంబునన్‌= ఈ లోకంలో; పురుషులకున్‌= మానవులకు; సు +అస్తి+అయనంబున్‌= శుభానికి మార్గమైనదియు; 
అమంగళ నివారణంబును = అశుభాన్ని రాకుండ చేసేది; ధనప్రదంబును= ధనాన్ని అధికంగా ఇచ్చేది; యశస్‌+కరంబును= 
కీర్తిని కలిగించేది, ఆయుష్‌+కరంబును= ఆయువును పెంపొందించేది; స్వర్ణదాయకంబును= స్వర్గాన్ని కూర్ప్చీది; 
కలిమల+అపహంబున్‌= కలిదోషాన్ని తొలగించేది; ఐన, ఈ పుణ్యచరిత్రంబు= అయిన ఈ పుణ్యమైనకథ; చతుర్విధ 
పురుష+అర్ధకాములు = నాలుగు విధాలైన పురుషార్థాలను కోరేవారు; ఐనవారికిన్‌ = అయిన మానవులకు; చతుర్విధ, 
పురుషార్ధకారణంబు = నాలుగు విధాలైన పురుషార్థాలకు హేతువు; అగున్‌= అవుతుంది; కావునన్‌= కాబట్టి; వినన్‌; 
తగున్‌= వినదగినది; రాజు= పాలకుడు; సంగ్రామ+అభిముఖుండు= రణం చేయటానికి సిద్ధంగా ఉన్నవాడు; ఐ= అయి; 
ఈ చరిత్రంబున్‌= ఈ కథను; అనుసంధించి= మనసులో కుదురుకొల్పుకొని; విరోధిన్‌= పగవానిని; ఎదిర్పినన్‌= 
ఎదిరించినటెతే; ఆ+విరోధి= ఆ పగవాడు; పృథునకున్‌ పోలెన్‌= పృథుచక్రవర్తికి వలె; కప్పంబులు= పన్నులు; ఇచ్చున్‌= 
ఇస్తాడు; ముక్త+అన్య, సంగుండును= విడువబడిన ఇతరమైన తగులములుకలవాడు; భగవద్‌ +భక్తుండునున్‌ = 
భగవంతునియందు భక్తికలవాడు; ఐనవాడు= అయిన వ్యక్తి పుణ్యంబును= పవిత్రమైనది; వైన్య, మాహాత్య సూచకంబునున్‌= 
వేనుని కుమారుడైన పృథుని గొప్పబుద్ధిని తెలియజేసేది; ఐన+ఈ చరిత్రంబు= అయిన ఈ కథను; వినుచున్‌= వింటూ; 
పఠించుచున్‌= చదువుకుంటూ; కృత, మతి+ఐ= బుద్దిని సరిగా చేసికొన్నవాడై; దినదినంబునును= ప్రతిదినమూ; 
ఆదరంబునన్‌= ఆసక్తితో; ప్రకటంబు చేయువాండు= పదిమందికి తెలియజేసేవాడూ; భవ, సింధు, పోతపాదుందడు= 
సంసారమనే సముద్రానికి నావవంటి పాదాలుకలవాడు; ఐన= అయిన; సర్వ+ఈశ్వరునియందున్‌= సర్వులకూ ప్రభువైన 
పరమాత్మయందు; అచలంబు+అయిన= చెదరుపాటులేని; భక్తి= సేవించేబుద్ధి; కలిగి; పృథుచడక్రవర్తి= పృథువనే 
సార్వభౌముడు; పొందిన విష్ణుపదంబు= పొందినట్టి విష్ణువుస్తానాన్ని పొందున్‌= పొందుతాడు; అని= అని; 
ఈ+పుణ్యచరిత్రంబు= ఈ పుణ్యమైన కథను; మైత్రేయుండు= మైత్రేయుడనే మహర్షి విదురునకున్‌= విదురుదనేవానికి; 
ఎటింగించి= తెలియజెప్పి; వెండియున్‌= ఇంకా; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తా : ఈ లోకంలో మానవులకు శుభాన్ని కలిగించేది, అశుభాన్ని రాకుండా చేసేది, సంపదను ఇచ్చేది, కీర్తిని కలిగించేది, 
ఆయువును పెంపొందించేది, స్వర్గాన్ని అనుగ్రహించేది, కలిదోషాలను తొలగించేది అయిన ఈ పుణ్యచరిత్ర నాలుగుతీరులైన 
పురుషార్థాలను కోరేవారికి, నాలుగు పురుషార్థాలు కలగటానికి కారణం అవుతుంది. కాబట్టి దీనిని వినాలి. యుద్దానికి 
పోయేరాజు ఈ చరిత్రను మనస్సులో గట్టిగా నిలుపుకొని శత్రువును ఎదిరిస్తే ఆ శత్రువు, పృథుచక్రవర్తికి తక్కిన 
రాజులందరూ కప్పాలు చెల్లించినట్లుగా, కప్పాలు చెల్లిస్తాడు. మరొక తగులు లేని భగవదృక్తుడు పుణ్యమూ, పృథువు 
మాహాత్యాన్ని తెలియజెప్పేది అయిన ఈ కథను వింటూ, చదువుతూ బుద్దిని చక్కగా రూపొందించుకొని ప్రతిదినం 
ఆదరంతో దీనిని అందరకూ తెలియజెపుతూ ఉంటే, సంసారసముద్రం దాటించటానికి నావగా అయిన పాదాలుగల 
పరమాత్మయందు చెక్కుచెదరని భక్తి పెంపొందుతుంది. అట్టివాడు పృథుచక్రవర్తి పొందిన విష్ణుపదాన్ని పొందుతాడు. అని 
ఈ పుణ్యకథను మైత్రేయమహర్షి విదురునకు తెలియజెప్పాడు. ఇంకా ఇలా అన్నాడు. 


322 శ్రీమహాభాగవతము 


క. పృథునకు నర్చికిం బుట్టిన, పృథు కీర్రిధనుండు ఘనుండు పృథుతుల్యుందై 

పృథుశౌర్య థైర్య ధుర్యుండు, పృథివిన్‌ విజితాశ్వుం డొప్పెం బృథివీపతియెై. 671 
ప్రతి : పృథునకున్‌= పృథువనవానికి; అర్చికిన్‌= అర్చి అనే వనితకు; పుట్టిన = పుట్టినవాడు; పృథు, కీర్గిధనుండు= గొప్పది 
అయిన కీర్తియే ధనం అయినవాడు; ఘనుండు= గొప్పవాడు; పృథుతుల్యుండు= పృథువునకు సమానుడు; ఐ= అయి; 
పృథు, శౌర్య, ధైర్య, ధుర్యుందు= గొప్ప శూరత్వం; ధీరత్వం అనువాని భారాన్ని మోయగలవాడు; పృధివిన్‌= భూమియందు; 
విజితాశ్వుండు= విజితాశ్వుడనే పేరుగలవాడు; పృథివీపతి+ఐ= రాజై; ఒప్పెన్‌= విరాజిల్లినాడు. 
తా : పృథువుకు అతని భార్య అర్చికి పుట్టిన కుమారుడు విజితాశ్వుడు. అతనికి గొప్పకీర్తియే మహాధనం. గొప్పవాడు. 
తండ్రికి తగిన తనయుడు. అతనిలో గొప్పగా శౌర్యధైర్యాలు ఉన్నాయి. అట్టివాడు పృథుచక్రవర్తి తరువాత భూమికి ఏలిక 
అయ్యాడు. 
విశే : శూరుడు= పరాక్రమించే భావసంపద పెల్లుగా కలవాడు; ధీరుడు= పరాక్రమించే సందర్భంలో బుద్ధిసంపదను 
నిండుగా వినియోగించగలవాడు. 
క. విను మంతర్జానగతిం, దనరు సునాసీరు వలనం దగ విజితాశ్వుం 

డును మజి యంతర్జానుం, దనుపేరం బ్రసిద్ధుం డయ్యె నతి చతురుందై. 672 
ప్రతి : వినుము = విను; అంతర్జాన, గతిన్‌= ఎవరికీ కనపడని గమనంతో; తనరు= ఒప్పు; సునాసీరువలనన్‌= దేవేంద్రుని 
వలన; విజితాశ్వుందు= విజితాశ్వుడనే ఆ రాజు; తగన్‌= తగువిధంగా; అతిచతురుందడు = మిక్కిలి నేర్చుకలవాండు; 8 
అయి; మటిి అంతర్జానుండు= అంతర్జానుడు; అనుపేరన్‌= అనే పేరుతో; ప్రసిద్దుందు= ప్రఖ్యాతి కలవాడు; అయ్యెన్‌= 
అయ్యాడు. 
తా : ఆ విజితాశ్వుడు దేవేంద్రునివలన ఎవరికీ కనపడకుండా నడిచే ఒక విద్యను మిక్కిలి నేర్పుతో సాధించాడు. కాబట్టి 
అతను అంతర్జానుడు అనేపేరుతో ప్రసిద్ధింక్కాడు. 
విశే ; సునాసీరుడు అంటే నాగళ్ళను మిక్కిలిగా కదిలించేవాడు, వర్షాలు కురిపించి పంటలు పండించటానికి కారణం 
అవుతాడు కనుక అది సార్ధకం. 
క్స్‌ స్థిరమతి రాజ్యాభిషిక్తుందై య మ్మేటి సమమతిన య్యనుజన్ములైన 

హర్యశ్వునకు సమాదరమునం దూర్చు, దక్షిణదిశం దగ ధూ(మకేశునకును, 

బరంగంగ వృకునకుం బళ్చిమభాగంబు దద్రవిణున కర్ధి నుత్తరపు దిశను, 

గొమ రొప్ప నలువురకును బంచి యిచ్చి స్వకాంత మయైనట్టి శిఖందినికిని 


తే. మనుజ యోనిని జనియింపుం డనుచు మున్ను పలికినట్టి వసిష్టు శాపమునం జేసి 

పూని కత్రేతాగ్ను లతనికిం బుత్రు లగుచు, జనన మొందిరి సజ్జనస్తవ్య చరిత! 673 
ప్రతి: ఆ+మేటి= ఆ మహానుభావుడు; స్థిరమతిన్‌= చెదరని బుద్ధికలవాద్రై; రాజ్య+అభిషిక్తుందు= రాజ్యసింహాసనం కోసం 
పట్టాభిషేకం పొందినవాడు; ఐ= అయి; సమమతిన్‌= సమమైన బుద్ధితో; ఆ+అనుజన్ములు+ఐన = ఆతని తమ్ములైన; 


చతుర్ధస్కంధము 323 


హర్యశ్వునకున్‌= హర్యశ్వుడనేవానికి; సమాదరమునన్‌= చక్కని ఆదరభావంతో; తూర్పున్‌= తూర్పుదిక్కును, తూర్పుదిక్కున 
ఉన్న రాజ్యభాగాన్ని తగన్‌= తగువిధంగా; ధూమకేశునకును= ధూమకేశుడు అనేవానికి; దక్ష్రిణదిశన్‌= దక్షిణంగా ఉన్న 
రాజ్యభాగాన్ని పరంగంగన్‌= ఒప్పునట్లుగాా పశ్చిమభాగంబున్‌= పడమటి రాజ్యభాగాన్ని వృకునకున్‌= వృకుడు అనే 
తమ్మునికి; అర్ధిన్‌= కోరికతో; ఉత్తరము+దిశను= ఉత్తరదిక్కును; కొమరు+ఒప్పన్‌= చక్కగా నలువురకును= నలుగురికీ; 
పంచి= పంపకంచేసి; ఇచ్చెన్‌= ఇచ్చాడు; సజ్జన స్తవ్యచరిత= ఉత్తమపురుషులు కొనియాడే ప్రవర్తనగల ఓ మహానుభావా!; 
మున్ను= పూర్వం; మనుజయోనిని= మానవ గర్భంలో; జనియింపుండు = పుట్టండి; అని; వసిష్టుశాపమునన్‌+చేసి= 
వసిష్ణుని శాపంవలన; పూని= పూనుకొని; (త్రేతాగ్నులు= మూదడైన అగ్నులు; స్వకాంత= తన ఇల్లాలు; ఐన +అట్టీ; శిఖండిసికిన్‌= 
శిఖండిని అనే ఆమెకు; అతనికిన్‌= ఆ విజితాశ్వునకు; పుత్తులు= కొడుకులు; అగుచున్‌= అయి; జననము+బఒందిరి= 
పుట్టారు; 
తా : ఆ మహానుభావుడు విజితాశ్వుడు చెదరని బుద్ధితో రాజ్యానికి అధిపతి అయ్యాడు. సమబుద్ధికలవాడు కనుక తన 
తమ్ములు నలుగురికి నాలుగుదిక్కుల రాజ్యాన్ని పంచిపెట్టాడు. హర్యశ్వునికి తూర్పుభాగం, ధూమకేశునికి దక్షిణభాగం, 
వృకునకు పడమటిభాగం, ద్రవిణునకు ఉత్తరభాగం ఏర్పాటు చేశాడు. అతని భార్య శిఖందిని. వారిద్దరికి వసిష్టుని 
శాపంవలన మూడగ్నులు ముగ్గురు పుత్రులుగా జన్మంచారు. 
వ. వారలు పావకుండుం బవమానుండు శుచియు నను నామంబుల మనుష్య యోనిం బుట్టియు 
నాత్మప్రభావంబునం గ్రమ్మజ నగ్నులయి చనిరి తదనంతరంబ. 6774 
ప్రతి :; వారలు= ఆ కొడుకులు; పావకుందడును= పావకుడు; పవమానుండు= పవమానుడు; శుచియున్‌= శుచి; 
అనునామంబులన్‌= అనే పేరులతో; మనుష్యయోనిన్‌= మనుష్య కాంత కడుపున; పుట్టియున్‌= పుట్టికూడా; 
ఆత్మప్రభావంబునన్‌= తమమహిమచేత; (క్రమ్మజన్‌= మరల; అగ్నులు= అగ్ని స్వరూపం పొందినవారు; ఐ= అయి; 
చనిరి= తమ వెనుకటి స్థితికి చేరుకున్నారు; తత్‌+అనంతరంబు+అ= అటు పిమ్మట. 
తా : ఆ విజితాశ్వునకు శిఖండినికి పుట్టిన కుమారులు పావకుడు, పవమానుడు, శుచి అనే పేర్లు కలవారు. వారు 
మనుపష్యగర్భంలో పుట్టినా తమ గొప్పతనంచేత మళ్ళీ అగ్నిస్వరూపం పొంది తమతావునకు వెళ్ళిపోయారు. అటుపిమ్మట 
క. అతండు నభస్వతి యనియెడి, ద్వితీయ పత్ని వలనను హవిర్ధానుండు నా 

సుతుంగని విజితాశ్వుం డా, నతవిమతుండు రాజ్యవర్తనము దలపోయన్‌. 675 
ప్రతి : అతడు= ఆ విజితాశ్వుడు; నభస్వతి, అనియెడి, ద్వితీయపత్నివలనను= నభస్వతి అనేపేరుగల రెండవ భార్యవలన; 
హవిర్ధానుడు= హవిర్థానుడు; నాన్‌= అనగా? సుతున్‌= కొడుకును; కని= పొంది; ఆనత, విమతుండు= మొత్తంగా 
లొంగిపోయిన పగవారు కలవాడై) విజితాశ్వుండు= విజితాశ్వుడు; రాజ్యవర్తనమున్‌= రాజ్యమును నడపుటను; తలపోయన్‌= 
భావించగా; 


తా :; ఆ విజితాశ్వునకు రెందవభార్య నభస్వతి. ఆమెవలన అతనికి హవిర్థానుడు అనే కుమారుడు పుట్టాడు. తరువాత 
ఆ విజితాశ్వుడు శత్రువుల నందరిని తనకు లొంగిపోయేవిధంగా చేసికొని రాజ్యపరిపాలనంగురించి భావించాడు. 


క. విమలాత్మ! కరాదానము, దమశుల్మాదికము గరము దారుణ మని థై 
ర్యమునన్‌ దీర్హమఖ వ్యా, జమునం దద్వర్తనంబు సమమతి విడిచెన్‌. 676 


324 శ్రీమహాభాగవతము 


ప్రతి: విమల+ఆత్మ= చెడు తలపులురాని బుద్ధిగలవాడా!; కర+ఆదానము= కప్పం గ్రహించటం; దమ, శుల్మ+ఆదికము= 
దండం ప్రయోగించటం, పన్నులు ప్రజల పైరుద్దటం మొదలైనపని; కరము= మిక్కిలి; దారుణము= క్రూరమైన విషయం; 
అని= అని తలచి; థైర్యమునన్‌= బుద్ధిశక్తితో; దీర్హ మఖ, వ్యాజమునన్‌= చాలకాలం ఆచరించే యజ్ఞం నిమిత్తంగా; 
తద్‌+వర్తనంబున్‌= రాజ్యపాలన అనే ప్రవృత్తిని సమమతిన్‌= సమమైన బుద్ధితో; విడిచెన్‌= వదలివేశాడు. 

తా; స్వచ్చమైన బుద్ధి విశేషంగల ఓ విదురా! కప్పం పుచ్చుకోవటం, దండనను నిర్వహించటం, ప్రజలనుండి ఆయాదోషాలకు 


పరిహారంగా ధనం రాబట్టటం మొదలైనవి చాలా క్రూరమైన పనులు అని భావించి మనస్సును దిటవుచేసికొని పెద్దకాలం 
చేయవలసిన ఒక యజ్ఞాన్ని నిమిత్తంగా చేసికొని రాజ్యపాలన అనే దానిని సమబుద్ధియై వదలివేశాడు. 


వ. ఇట్లు విడిచి. 677 
ప్రతి :; ఇట్లు= ఈ విధంగా; విడిచి= వదలివేసి. 
తా : ఇలా రాజ్యపాలన అనేదానిని వదలివేసి 


క. అతం దాత్మదర్శనుం డయి, చతురతం బరమాత్ము హంసు సర్వేశ్వరుం ద 
తృతువున యజించి కుశలా, ద్భుత యోగసమాధి ముక్తిం బొందె మహాత్నా! 678 


ప్రతి : మహాత్మా= మహానుభావా!; అతండు= ఆ విజితాశ్వుడు; ఆత్మదర్శనుండు= ఆత్మయందే చూపు నిలిపినవాడు; ఐ= 
అయి; చతురతన్‌= మిక్కిలి నేర్పుతో; పరమ+ఆత్మున్‌= పరమాత్మను; హంసున్‌= హంస అనే వ్యవహారం కలవానిని; 
సర్వ+ఈశ్వరున్‌= అన్నింటికి, అందరికి ప్రభువు అయినవానిని; తత్‌+క్రతువునన్‌= ఆ యజ్ఞంలో; యజించి= ఆరాధించి; 
కుశల+అద్భుత, యోగ, సమాధిన్‌= నేర్పుగలది, ఆశ్చర్యం కలిగించేది అయిన యోగసంబంధమైన సమాధిలో; ముక్తిన్‌= 
ముక్తిని; పొందెన్‌= పొందాడు. 


తా : ఆ విజితాశ్వుడు ఆత్మయందే చూపునిలిపి మిక్కిలి నేర్పుతో హంస, పరమాత్మ, అయిన సర్వేశ్వరుని ఆ యజ్ఞంలో 
ఆరాధించి గొప్ప నైపుణ్యంతోకూడిన ఆశ్చర్యం కలిగించే యోగసమాధిద్వారా ముక్తి పొందాడు. 


వ. అంత విజితాశ్వుండు పరలోకగతుం డయిన హవిర్థానుండు హవిర్ధాని యను భార్యవలన బర్దిష్మదుండు 
గయుండు శుక్తుండుం గృష్టుండు సత్యుండు జితవ్రతుండు నను పుత్రుల నార్వురం గాంచె, నందు 
బర్ద్హిష్మదుండు. 6/9 
ప్రతి : అంతన్‌= అటు పిమ్మట; విజితాశ్వుండు= విజితాశ్వ మహారాజు; పరలోకగతుండు = పరుదైన పరమాత్మలోకానికి 
చేరుకున్నవాడు; ఐనన్‌= కాగా; హవిర్ధానుండు= అతని రెండవభార్య కుమారుడైన హవిర్దానుడు; హవిర్థాని అను= 
హవిర్దాని అనే పేరుగల; భార్యవలన = ధర్మపత్ని వలన; బర్జిష్మదుండు, గయుండు, శుక్లుండు, కృష్ణుండు, సత్యుండు, 
జితవ్రతుండు అనే పేర్లుగల; పుత్రులన్‌= కొడుకులను; ఆర్వురున్‌= ఆరుగురిని; కాంచెన్‌= పొందాడు; అందున్‌= వారిలో; 
బర్జిష్మదుండు= బర్జిష్మదుడు అనేవాడు. 

తా : విజితాశ్వుడు పరలోకాలకు వెళ్ళిన తరువాత అతని కుమారుడు హవిర్దానుడు హవిర్ధాని అనే తన భార్యవలన 
ఆరుగురు కుమారులను పొందాడు. వారు బర్దిష్మదుడు, గయుడు, శుక్లుడు, కృష్ణుడు, జితవ్రతుడు అనేవారు. వారిలో 


చతుర్ధస్కంధము 325 


విశే : ఇక్కడ పరలోకం అంటే స్వర్గం మొదలైనవి అని భావించరాదు. ముక్తి పొందినట్లుగా చెప్పిన కారణంగా పరమాత్మతో 
తాదాత్యం అని భావించాలి. 


సీ. సంతత సవన దీక్షాశాలి యగుచు ధరాతలం బెల్లను గ్రతువులకును 
విలసిల్లు యజనశాలలు వేజువేజ కల్పించి యజ్ఞములు గావించుచుంది 
చిరకీర్తి యతండు ప్రాచీనాగ్రకుశలచే క్షితితలం బెల్ల నాసృతము సేయ 
వసుధ యెల్లను యజ్ఞవాటమై విలసిల్ల సత్రియాకాండ నిష్టాతుం డగుచు 


తే. సుభగయోగ సమాధి నిష్టుండు ప్రజాప, తి యగునని తన్ను జనము నుతింప వెలయు 
నట్టి ఘనుండు హావిర్ధాని యఫఖ్‌ల జగతిం, బజపి కుశలను బ్రాచీనబర్హి యయ్యై, 680 


ప్రతి : సంతత, సవన, దీక్షా, శాలి= ఎల్లవేళల యజ్ఞాల దీక్షలతో ఒప్పారేవాడు; అగుచున్‌= అగుచూ; ధరాతలంబు= 
భూమి; ఎల్లను= అంతా; క్రతువులకును= యజ్ఞాలకు; విలసిల్లు, యజ్ఞశాలలు = చక్కగా అమరే యజ్ఞాలశాలలను; 
వేజబువేజు +అ= విడివిడిగా; కల్పించి= ఏర్పాటుచేసి; యజ్ఞములు= జన్నాలు; కావించుచు +ఉండి= చేస్తూ ఉండి; చిరకీర్తి= 
'పెద్దకాలం నిలిచి ఉండే ఖ్యాతికలవాడగు; అతండు= ఆ రాజు; ప్రాచీన +అగ్రకుశలచేన్‌= తూర్పునకు కొనలు ఉండు 
దర్భలతో; క్షితితలంబు= భూమి పైభాగం; ఎల్లన్‌= అంతా; ఆస్తృతము+చేయన్‌= పరచినదిగా చేయగా; వసుధ = 
భూమి; ఎల్లను= సమస్తం; యజ్ఞవాటము = యజ్ఞాల శాల) ఐ= అయి; విలసిల్లన్‌= ఒప్పారగా; సత్రియా, కాండ, 
నిమాతుండు= మంచి పనుల సముదాయమునందు నేర్చుకలవాడు; అగుచున్‌= అగుచు; సుభగ, యోగ, సమాధి, 
నిష్టుండు= మనోజ్ఞమైన యోగానికి సంబంధించిన చెదరని స్థితియందు నిష్ట కలవాడు; ప్రజాపతి= బ్రహ్మ అగున్‌= 
అగును; అని; జనము= జనుల సముదాయం; తన్నున్‌= తనను; నుతింపన్‌= కొనియాడగా; వెలయున్‌= ప్రకాశించాడు; 
అట్టి; ఘనుండు= ఆ విధమైన గొప్పవాడు; హావిర్జాని= హవిర్జానుని కుమారుడు; అఖిల జగతిన్‌= మిగులులేని భూమి 
అంతటా; కుశలను= దర్భలను; పజపి= పరచి; ప్రాచీనబర్దివ ప్రాచీనబర్షి అనే ప్రఖ్యాతి కలవాడు; అయ్యెన్‌= అయ్యాడు. 


తా; హవిర్థానుని కుమారుడు ప్రాచీనబర్హి అతడు ఎల్లవేళల యజ్ఞదీక్షలతోనే విరాజిల్లేవాడు. భూమినంతటినీ యజ్ఞాలకు 
యోగ్యమైన శాలలను వేరువేరుగా ఏర్పాటు చేశాడు. యజ్ఞాలు మానకుండా చేస్తూ చిరమైన కీర్తిని సంపాదించాడు. 
తూర్పుదిక్కునకు కొనలు ఉండేవిధంగా దర్భలను భూతలమంతా పరచాడు. ఆ విధంగా భూమి అంతా యజ్ఞశాలయే 
అయిపోయింది. ఇంకా అనేకమైన మంచి పనులను చేయటంలో మిక్కిలి నేర్చుకలవాదై హృదయంగమమైన 
యోగసమాధియందు నిష్టకలవాడై ప్రజాపతి అయిన బ్రహ్మయే ఇతడు కాగలదని ప్రజలందరూ కొనియాడుతుండగా 
చెలువొందిన మహానుభావుడు. తూర్పుదిక్కునకు కొనలు ఉండే విధంగా బర్జిస్సులను దర్భలను పరచి యాగాలు చేశాడు. 
కనుక అతనికి ప్రాచీనబర్జి అనే ప్రఖ్యాతి కలిగింది. 


విశే : యజ్ఞప్రక్రియ దేవతలను తృప్పిపరుస్తుంది. దానితో వారు భూలోకానికి కావలసిన వర్షాదులద్వారా పంటలను 
సమృద్ధిగా పండిస్తారు. ప్రజలు కరవుకాటకాదులు లేక సుఖశాంతులతో బ్రదుకు గడుపుతారు. దీనిని భగవంతుడు 
గీతలో ప్రత్యేకంగా ప్రకటించాడు. 


హవిర్ద్థానుని కుమారుడు “హావిర్థాని” తద్ధిత ప్రత్యయం చేరినరూపం. 


326 శ్రీమహాభాగవతము 


వ. మథజియు నతండు. 681 
ప్రతి : మజియున్‌= ఇంకా; అతండు= ఆ ప్రాచీనబర్జి 
తా: ఇంకా ఆ ప్రాచీనబర్జి 


చ. అలవడ నే సతీమణి సమంచితలీల వివాహవేళ ను 
తృలికం బ్రదక్షిణంబు లిడంగాం గని హవ్యవహుండు దొల్లి యి 
మ్ముల శుకింజూచి మోహమును బొందినరీతి విమోహి యయ్యెనా 
లలిత వినూత్న భూషణ యలంకృత చారు శుభాంగి వెండియున్‌. 682 


ప్రతి : ఏ సతీమణి= ఉత్తమశీలంగల ఏ వనిత; అలవడన్‌= పొందిక అగునట్లుగా; సమంచితలీలన్‌= ఒప్పారే విలాసంతో; 
వివాహవేళన్‌= పెండ్లి సమయంలో; ఉత్మలికన్‌= తహతహతో; ప్రదక్షిణంబులు= చుట్టివచ్చుటలు; ఇడంగాన్‌= పెట్టగా, 
చేయగా; కని= చూచి; హవ్యవహుండు= అగ్నిదేవుడు; తొల్లి= మునుపు; ఇమ్ములన్‌= సుఖంగా; శుకిన్‌= చిలుకరూపంలోఉన్న 
తన భార్యయే అయిన స్వాహాను; చూచి= కని; మోహమునున్‌= కామభావాన్ని; పొందినరీతిన్‌= పొందినట్లు; విమోహి= 
గొప్ప కామావేశం కలవాడు; అయ్యెన్‌= అయ్యాడో; ఆ లలిత; వినూత్న భూషణ= సుకుమారములు,; మిక్కిలి క్రొత్తవి 
అయిన నగలుకలది; అలంకృత, చారు, శుభ+అంగి= అలంకరించుకొన్న సుందరం, శుభం, అయిన రమణీయదేహం 
కలది; వెండియున్‌= మజియు... 


తా; ప్రాచీనబర్జి ఒక సుందరిని వివాహమాడాడు. ఆమె గొప్పసౌందర్యం కలది. వివాహ సమయంలో ఆమె వేగిరంగా 
అగ్నికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అగ్నిదేవుడే మునుపు శుకిని చూచి కామోద్రేకం పొందిన విధంగా ఈమెను చూచికూడా 
గొప్ప వ్యామోహం పొందాడు. అట్టి ఆ వనిత లలితములైన, మిక్కిలి కొత్త ఆభరణాలతో చక్కగా అలంకరించుకొన్న 
మనోజ్ఞమైన మంగళమైన దేహం కలది. అంతేకాదు 


విశే : శుకిన్‌ చూచి - పూర్వం అగ్నిదేవుడు సప్తర్షుల భార్యలను చూచి మోహించాడు. అది గమనించింది అతని భార్య 
స్వాహాదేవి. తన పతికి పాపం అంటకుండా ఆ సప్తమహర్చుల భార్యలలో ఒక్క అరుంధతిని వదలి తక్కిన అందరి 
రూపాలను తానే తాల్సి అగ్నిదేవునితో రమించింది. ఆ సందర్భంగా జారిన రేతస్సును చిలుకరూపంలో గ్రహించి రెల్లుకోటలో 
నిక్షేపించింది. దీనిని ఈ పద్యంలో స్మరిస్తున్నారు. 
చ. సురుచిర భంగి నా సతి కిశోర వయఃపరిపాకయై రణ 

ద్వరమణి హేమనూపురరవంబు సెలంగంగ నాడుచున్‌ దివా 

కరరుచి రేఖ నొప్పెసంగం గాంచి వినిర్దితులైరి దేవకి 

న్నర నర సిద్ధ సాధ్య ముని నాగ నభశ్చరముఖ్యు లందఖున్‌. 6838 
ప్రతి : సురుచిర భంగిన్‌= మిక్కిలి మనోహరమైన తీరుతో; ఆ సతి= ఆ భామిని; కిశోర, వయః, పరిపాక= యౌవన 
దశనిండుగా ఏర్పడినది; ఐ= అయి; రణత్‌, వర, మణి, హేమ నూపుర రవంబు= మొరయుచున్న మేలైన మణుల 
కూర్పుగల బంగారు మొలనూలినాదం; చెలంగంగన్‌= ఒప్పారగాా; ఆడుచున్‌= విహరిస్తూ; దివాకర, రుచి, రేఖన్‌= 


చతుర్ధస్కంధము 32/7 


సూర్యుని కాంతిచారలతో; ఒప్పెసగంగన్‌= అలరారగాా; కని= చూచి; దేవ, కిన్నరవర, సిద్ద, సాధ్య, ముని, నాగ, నభశ్చర, 
ముఖ్యులు = దేవతలు, కిన్నర శ్రేష్టులు; సిద్దులు, సాధ్యులు, మునులు, నాగజాతివారు, ఆకసంలో సంచరించే ష్షిజాతులవారు, 
వీరిలో ప్రఖ్యాతి కలవారు; అందఖున్‌= అందరూ; నిర్జితులు= ఓడిపోయినవారు; ఐరి= అయ్యారు. 


తా: ఆ యువతి చక్కని పరువం పాకానికి వచ్చిన సమయంలో, చక్కగా నాదం చేస్తున్న మణులు తాపిన బంగారు 
మొలతాడు రవం ఒప్పారునట్లు విలాసంగా తిరుగుతూ ఉంటే సూర్యుని కాంతిరేఖ కదలాడుతున్నట్లుగా అనిపించేది. అట్టి 
ఆమెను చూచి దేవతలు, కిన్నరులు, సిద్దులు, సాధ్యులు, మునులు, నాగులు, పక్షులు మొదలగు జాతులలో గొప్పవారు 
కూడా మోహపడేవారు. 


వ. అట్టి సౌందర్యఖనియు సముద్రపుత్రియు నయిన శతధృతి యను కన్యం బ్రహ్మాదేశంబునం 
బాణిగ్రహణంబు సేసె, నా శతధృతి వలనం బ్రాచీనబర్సిక్రిం బదుగురు కొడుకులు జనియించిరి, వారలు 
తుల్యనామ వ్రతులును ధర్మపారగులును నయిన ప్రచేతసులు, వారు ప్రజాసర్గంబునందుం దండ్రిచేత 
నాజ్ఞాపితులయి తపంబు గావింప వనంబునకుం జను సమయంబునం దన్మార్గంబునం బ్రసన్నుం డగుచు 
దృశ్యమానుందైన రుద్రునిచేత నేది యుపదేశింపంబడె దాని జపధ్యాన పూజా నియమంబుల సేవించుచుం 
దపఃపతి యైన నారాయణుం బదివేల దివ్య వత్సరంబులు పూజించి రని చెప్పిన విని విదురుండు మైత్రేయున 
కిట్లనియె. 684 


ప్రతి : అట్టి సౌందర్యఖనియున్‌= ఆ విధమైన అందచందాల ్రోవును; సముద్ర పుత్రియున్‌= సముద్రుని బిడ్డ్ణయు; ఐన = 
అయిన; శతధృతి - అను కన్యన్‌= శతధృతి అనే పేరుగల కన్యను; బ్రహ్మ+ఆదేశంబునన్‌= బ్రహ్మదేవుని ఆనతిమేరకు; 
పాణిగ్రహణంబు = పెండ్రి; చేసెన్‌= చేసుకున్నాడు (ప్రాచీనబర్హి; ఆ శతధృతివలనన్‌= ఆశతధృతి అనే భార్య ఆధారంగా; 
ప్రాచీనబర్జిక్రిన్‌= ప్రాచీన బరి అనే రాజునకు; పదుగురు= పదిమంది; కొడుకులు= పుత్రులు; జనియించిరి= పుట్టారు; 
వారలు= ఆ కుమారులు; తుల్యనామవ్రతులును = ఒకే విధమైన పేరులు, పుణ్యకార్యాలు కలవారూ; ధర్మపారగులును= 
ధర్మమును తుదిముట్టా తెలిసి ఆచరించేవారూ; ఐన= అయినట్టి; ప్రచేతసులు= ప్రచేతసులు అనేవారు; వారు; 
ప్రజాసర్గంబునందున్‌= ప్రజలను సృష్టిచేసే విషయంలో; తండ్రిచేన్‌= తమ నాయనచేత; ఆజ్ఞాపితులు = ఆదేశించబడినవారు; 
అయి= అయి; తపంబు= తపస్సు; కావింపన్‌= చేయటానికి; వనంబునకున్‌ = అరణ్యానికి, చనుసమయంబునన్‌= వెళ్ళే 
సందర్భంలో; తద్‌+మార్దంబునన్‌= వారి దారిలో; ప్రసన్నుండు= అనుగ్రహంకలవాడు; అగుచున్‌= అగుచూ; దృశ్య్వమానుండు= 
కానవచ్చినవాడు; ఐన, రుద్రుని చేతన్‌= అయినట్టి రుద్రునిచేతు ఏది; ఉపదేశింపన్‌+పడెన్‌= మంత్రపూర్వకంగా; 
ఉపదేశించబడిందో; దానిన్‌= దానిని; జప, ధ్యాన, పూజానియమంబులన్‌= జపం, ధ్యానం, పూజ అనేవాటికి సంబంధించిన 
కట్టుబాటులతో; సేవించుచున్‌= భజిస్తూ తపస్‌+పతి= తపస్సులను పాలించువాడు; ఐన, నారాయణుని= అయినట్టి 
శ్రీమహావిష్ణువును; పదివేల దివ్యవత్సరంబులు = పదివేల దేవతల యేండ్లు; పూజించిరి= పూజ చేశారు; అని, చెప్పినన్‌= 
అని చెప్పగా విని= ఆలకించి; విదురుండు= విదురుడు; మైత్రేయునకున్‌= మైత్రేయ మహర్షితో; ఇట్లు+అనియెన్‌= ఇలా 
అన్నాడు. 

తా : చక్కదనాల చుక్క సముద్రుని బిడ్డ అయిన ఆ శతధృతి అనే కన్యను బ్రహ్మశాసనాన్నిబట్టి ప్రాచీనబర్జి పెండ్లి 
చేసుకున్నాడు. ఆమె యందు అతనికి పదిమంది కొడుకులు పుట్టారు. వారందరూ ఒకేపేరు, ఒకేతీరు కలవారు. తండ్రి 


326 శ్రీమహాభాగవతము 


నాయనలారా! మీరు ప్రజలను సృష్టిచేయండి అని ఆదేశించాడు. వారు తపస్సు చేసుకొనే బుద్ధితో అరణ్యాలకు బయలుదేరారు. 
దారిలో వారికి శ్రీపరమేశ్వరుడు ప్రసన్న బుద్ధితో కనపడి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని జపంతో, 
ధ్యానంతో, పూజతో నియమం చెడకుండా వారు సేవిస్తూ పదివేల దివ్యవత్సరాలు తపస్సులకు పతి అయిన శ్రీమన్నారాయణుని 
సేవించుకున్నారు. అని చెప్పగా విదురుడు మైత్రేయునితో ఇలా అన్నాడు. 
విశే : సౌందర్యరాశి, సముద్రునిబిడ్డ అనటంచేత ఆమె శ్రీమహాలక్ష్మివంటిది అని తెలుస్తున్నది. 

జపము - వాక్కులతో సేవ; ధ్యానము - మానసమైన సేవ; పూజ - కాయికమైనసేవ - ఇలా వారు మూడు 
కరణాలను ఏకం చేసుకొని పూజించారు. 
రుద్రుడు - జ్ఞానదాత. 
తాపసోత్తమ! ప్రచేతసులకు నావన మార్గంబునందు నా భర్గుతోడ 
సంగ మెట్లయ్యెం? బ్రసన్నుందై హరుం డెద్ది తివుట వారల కుపదేశ మిచ్చె? 
జీవరాశులకు నా శివుతోడి సంగంబు గడు దుర్లభం, బీ జగంబునందుం 
జర్చింపన మ్మేటి సన్మునీంద్రులకును సంచిత ధ్యానగోచరుండు గాని 


తే. పుడమిం బ్రత్యక్షమునం గానం బడండు, మజియు, నంచితాత్మ సదారాముం డఖీల లోక 
రక్షణార్థంబుగా విరూపాక్షుం దాత్మ, శక్తితోం గూడి జగతిపై సంచరించు. 685 


బ్ర 


ప్రతి : తాపస+ఉత్తమ= తపస్సు చేసేవారిలో శ్రేష్టుడా!; ప్రచేతసులకున్‌= ప్రచేతసులనేవారికి; ఆ వనమార్గంబునందున్‌= 
ఆ అడవి దారిలో) ఆ భర్ణ్షుతోడన్‌= ఆ శివునితో; సంగము= కలయిక; ఎట్లు= ఏ విధంగా; అయ్యెన్‌= అయింది? 
ప్రసన్నుండు= అనుగ్రహం గలవాడు; ఐ= అయి; హరుండు= పరమేశ్వరుడు; ఎద్ది= ఏ; తివుట= కోరిక; వారలకున్‌= 
ఆ ప్రచేతసులకు; ఉపదేశము= హితమైన మంత్రమును; ఇచ్చెన్‌= ఇచ్చినాడు?; చర్చింపన్‌= విచారించగా; 
ఈ జగంబునందున్‌= ఈ లోకంలో; జీవరాశులకున్‌= ప్రాణంగల వారి సముదాయాలకు; ఆ శివుతోడి సంగంబు= ఆ 
శివునితో కలయిక; కడున్‌= మిక్కిలిగా దుర్లభంబు= పొందుటకు అలవికానిది; ఆ+మేటి= ఆ మహానుభావుడు; 
సత్‌+ముని+ఇంద్రులకును= సాధుస్వభావంగల మునులలో గొప్ప అయినవారికిని; సంచిత, ధ్యాన, గోచరుండు= ఎంతో 
అధికంగా కూడబెట్టుకొన్న ధ్యానానికి కనపడేవాడు; కాని; పుడమిన్‌= భూమిమీద; ప్రత్యక్షమునన్‌= ఇంద్రియాలకు 
తెలియవచ్చేవిధంగా; కానంబడండు = కనుపించడు; మజియున్‌= ఇంకా; అంచిత +ఆత్మసత్‌+ఆరాముడు= గొప్పగా అలరారే 
బుద్ధియే గొప్పతావుగా కలవాడు; విరూప +అక్షుండు= వికారమైన రూపంగల కన్నులున్నవాడు; అఖిల, లోక, 
రక్షణ +అర్థంబుగాన్‌= అన్ని లోకాలను కాపాడటమే ప్రయోజనంగా; ఆత్మశక్తితోన్‌= తనదైన శక్తితో) కూడి= కలసి; 
జగతిపైన్‌= భూమిపై; సంచరించున్‌= తిరుగాడుతూ ఉంటాడు. 


తా : ఓయి తాపసక్రేషా! ప్రచేతసులకు ఆ అడవి దారిలో ఆ శివునితో సమావేశం ఎలా అయింది? దయగల శివుడు వారి 
ఏ కోరికనుబట్టి ఉపదేశం చేశాడు? ఈ జగత్తులో ప్రాణాలున్నవారికి ఆ శివునితో కలయిక మిక్కిలి దుర్లభమైనది. గట్టిగా 
విచారించి చూస్తే ఆ మహాత్ముడు గొప్పమునివర్యులకు కూడా ధ్యానం పండినప్పుడు మాత్రమే కనిపిస్తాడు. అంతేకానీ 
భూమిమీద సాధారణమైన కన్నులకు కనబడడు. అంతేకాదు, ఆయన ప్రపంచవాసనలులేని ఆత్మయందే నిరంతరం 
నెలకొని ఉంటాడు. విరూపాక్షుడు తన దైవశక్తితత్వంతో కలిసియే సర్వలోకాలను రక్షించటంకోసం సంచరిస్తూ ఉంటాడు. 


చతుర్ధస్కంధము 329 


విశే : భర్చుడు ఆ అజ్ఞానాన్ని చీల్చివేసేవాడు; అంచిత ధ్యానం - ప్రపంచభావన ఏమాత్రమూ లేక నిరంతరం పరమాత్మయందే 
లగ్నమైన మనస్సు కలిగి ఉండటం. విరూపాక్షుడు ఆ సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే మూడు మూడు కన్నులుగా, ఒకే 
స్వరూపంతో లేనివై, ఉన్నవాడు. ఆత్మశక్తి - ఇక్కడ శక్తి ఉమాదేవి. సర్వప్రపంచాన్ని కదిలించే ఒకానాక మహాతత్త్వం. 


$ రుద్రుండు ప్రచేతసులకు యోగాదేశ మను స్పోత్రముం దెల్పుట + 


క. కావున భగవంతుండును, దేవాధీశుండు నయిన దేవుని సంగం 

బే వెరవున ఘటియించెనొ, యా విధ మంతయును దెలియ నానతి యీవెే. 686 
ప్రతి : కావునన్‌= కాబట్టి; భగవంతుండును= భగవంతుడూ; దేవ+అధీశుండును= దేవతలకును ప్రభువునూ; ఐన= 
అయినట్టి; దేవుని సంగంబు= దేవునితో కలయిక; ఏ వెరవునన్‌= ఏ విధంగా; ఘటియించెనా= కలిగెనో; ఆ విధము= 
ఆ తీరు; అంతయున్‌= అంతటినీ; తెలియన్‌= తెలిసేవిధంగా; ఆనతి+ఈవే= చెప్పుమా! 
తా; కాబట్టి భగవంతుడు, దేవదేవుడు అయిన ఆ పరమేశ్వరునితో కలయిక ఆ ప్రచేతసులకు ఏ విధంగా కలిగిందో 
ఆ తీరునంతటినీ నాకు చక్కగా తెలియజెప్పు. 


క. అనవుడు విదురున కమ్ముని, జననాయకుం డనియె నట్టి సాధుమనీషం 
దనరు ప్రచేతసులును నిజ, జనకుని సద్భాషణములు సమ్మతి తోడన్‌. 687 


ప్రతి : అనవుడున్‌= అని పలుకగా; విదురునకున్‌= విదురునికి ఆ+మునిజననాయకుండు= మహర్చులందరకు మార్గం 
చూపగల మహాత్ముడగు ఆ మైత్రేయుడు; అనియెన్‌= అన్నాడు; అట్టి సాధుమనీషన్‌= ఆ విధమైన మంచిదైన బుద్ధివిశేషంతో; 
తనరు, ప్రచేతసులును= ఒప్పునట్టి ప్రచేతసులు; నిజజనకుని= తమ తండ్రి యొక్క సత్‌+భాషణములు = మంచి మాటలు; 
సమ్మతితోడన్‌= అంగీకారంతో 

తా : అని పలుకగా విదురునికి మహర్షిశ్రేష్టుడగు మైత్రేయుడు ఇలా చెప్పాడు. ఆ ప్రచేతసులు సాధువైన బుద్ధి కలవారు. 
తమ తండ్రి చెప్పిన మంచిమాటలకు సమ్మతించారు. 


క. శిరమున వహించి పడమటి, కరిగెడి సమయమున నెదుర నంబుధికంటెం 

బజ పగు నొక సరసి మనో, హర నిర్మల సలిల పూర్ణయై యది మతణియున్‌. 688 
ప్రతి : శిరమునన్‌= తలలో; వహించి= నిలుపుకొని; పడమటికిన్‌= పడమటి దిక్కువైపు; అరిగడు సమయమునన్‌= వెళ్ళే 
వేళలో; ఎదురన్‌= ఎదురుగా; అంబుధికంటెన్‌ = సముద్రంకంటె; పజపు= వైశాల్యం కలది; అగు+ఒక సరసి= అయిన 
ఒక పెద్దసరస్సు; మనోహర, నిర్మల, సలిల, పూర్ణయై= అందచందాలు కలది; శుద్ధమైనది అయి నీటితో నిండినదై; అది; 
ఆనది;ి మజియున్‌= ఇంకా... 


తా : తండ్రి ఆజ్ఞను తలదాల్చి పడమటి దిక్కుగా బయలుదేరారు. ఆ సమయంలో వారికి ఎదురుగా ఒక పెద్దసరస్సు 
కనపడినది. అందులో నిండుగా నిర్మలం, సుందరం అయిన నీరు ఉన్నది. సముద్రంకంటె మిక్కిలి వైశాల్యం కలిగి ఉంది. 


స్స్‌ రకోత్పలేందీవరప్రఫుల్లాంభోజ కమనీయ కహ్లార కలిత మగుచుం 
గంజాత కింజల్మ పుంజ విక్షేపక మందగంధానిలానంద మగుచు 


330 శ్రీమహాభాగవతము 


రమణీయ హంస సారస చక్రవాక కారండవ నినదాభిరామ మగుచు 
వర మత్త మధుప సుస్వర మోద పల్లవాంకురిత లతా తరు భరిత మగుచు 


తే. సిద్ధచారణ గంధర్వ సేవ్య మగుచుం, బుణ్యముల కాలయం బయి పొలుపు మిగిలి 
లలితమై చూడ నొప్పుగు లక్షణములం, బరంగి శుచి లఘు మధురాంబు భవ్య మగుచు. 689 


ప్రతి : రక్త= ఎర్ర; ఉత్పల= కలువలు; ఇందీవర= నల్లకలువలు; ప్రఫుల్ల= వికసించిన; అంభోజ= కమలాలు; కమనీయ = 
అందమైన; కహ్లార= కల్తారాలచే (సౌగంధికాలు); కలితము-అగుచు= కూడినదై; కంజాత= పద్మాలలోని; కింజల్హ 
కేసరములయొక్క పుంజ= గుంపును; విక్షేపక= కదిలించెదు; మంద +గంధ +అనిల = మెల్లగావీస్తున్న పరిమళ 
మలయానిలముచే; ఆనందము +అగుచు= ఆనందాన్ని కలిగిస్తూ రమణీయ= అందమైన; హంస= అంచల; సారస= 
బెగ్గురు పక్షుల; చక్రవాక= జక్కవల; కారండవ= కన్నెలేడి పిట్టల నినద= ధ్వనులచేత; అభిరామము+అగుచు= మనోజ్ఞమౌతూ; 
వర-మత్త= బాగా మదించిన; మధుప= తుమ్మెదల; సుస్వర= మంచి ధ్వనులకు; మోద= సంతోషంతో; పల్లవ +అంకురిత= 
చిగురులు తొడిగిన (పొడమిన); లతా= తీగలు; తరు= చెట్లచే, భరితమగుచున్‌= నిండినదై; సిద్ధ= సిద్ధులు; చారణ = 
చారణులు; గంధర్వ= గంధర్వులు మొదలయినవారిచే; సేవ్యము+అగుచు= 'సేవితమై (విహరించబడుతూ,; పుణ్యములకు= 
పుణ్యాలకు; ఆలయంబు +అయి= ఆలవాలమై; చూదన్‌= చూడగానే; పొలుపు మిగిలి= అందంగా; లలితమై = మనోజ్ఞమై; 
ఒప్పగు= ఒప్పిదమైన; లక్షణములన్‌-పరగి= గుర్తులతో వెలసి; శుచి= శుచిగా; లఘు-మధుర +అంబు= తేటగా తియ్యగా 
ఉండే నీళ్లతో; భవ్యము-అగు= (కొలను) భవ్యంగా ఉంది. 


తా: ఆ కొలనిలో ఎ(ర్రకలువలు, నల్లకలువలు, కమలాలు, సౌగంధికాలు చక్కగా వికసించి ఉన్నవి. పద్మాలలోని 
కేసరాలను ఇటు అటు కదిలిస్తూ ఆనందంగా మందమలయానిలాలు వీస్తున్నవి. ముద్దులు మాటగట్టే హంసలూ, 
బెగ్గురుపక్షులూ, చక్రవాకాలూ, కన్నెలేడిపిట్టలూ వీనులవిందుగా కూస్తున్నవి. మదించిన తుమ్మెదల మధురధ్వనులకు 
సంతోషంతో పులకరించినట్లుగా ఒద్దున ఉన్న తీగలూ, చెట్లూ చిగురు తొడిగాయి. సిద్ధులు, చారణులు, గంధర్వులు అక్కడ 
విహరిస్తున్నారు. పుణ్యాలకు ఆలవాలమైన ఆ కొలనులోని నీరు శుచిగా తేటగా తియ్యగా ఉంది. 
తే. సజ్జనుని హృదయముం బోలి స్వచ్చ మగుచు, హరిపదాకృతి దివిజవిహార మగుచు 

ఘనుని సిరి భంగి నర్దజీవనము నగుచు, మానవతి వృత్తి గతిని నిమ్నంబు నగుచు. 690 
ప్రతి : సత్‌+జనుని= మంచిమానవుని; హృదయమున్‌= హృదయాన్ని; పోలి; స్వచ్చము= మచ్చలేనిది, మలినం లేనిది; 
అగుచున్‌= అగుచు; హరి పద+ఆకృతిన్‌= ఆకాశం ఆకారంతో; దివిజ విహారము= దేవతలకు విలాసంగా తిరిగే స్ధలం; 
అగుచున్‌= అగుచు; ఘనుని= గొప్పవాని, మేఘుని; సిరిభంగిన్‌= సంపదవలె; అర్హ్హజీవనము= యోగ్యమైన బ్రదుకుకలది, 
యోగ్యమైన నీరంకలది; అగుచున్‌= అగుచు; మానవతి వృత్తి గతిని= అభిమానం అధికంగా ఉన్న ప్రీ ప్రవర్తనవలె; 
నిమ్నంబు= గంభీరమైనది, లోతైనది; అగుచున్‌= అగుచు. 
తా; ఆ సరస్సు సజ్జనుని హృదయంలాగా నిర్మలంగా ఉన్నది. ఆకాశంలాగా దేవతలు సంచరించేదిగా ఉన్నది. గొప్పవాని 
భాగ్యంలాగా యోగ్యమైన జీవన విధానంకలిగి ఉన్నది. అభిమానవతి ప్రవర్తనలాగా గంభీరంగా ఉన్నది. 


తే. శశికరంబులుం బోలి విశదము లగుచు, హరికథలం బోలి కల్మషహరము లఅగుచు 
వహ్నలనుబోలి భువనపావనము లగుచుం, బొగడందగు నీరములచేం బ్రపూర్ణ మగుచు. 691 


చతుర్ధస్కంధము 331 


ప్రతి : శశికరంబులున్‌= చంద్రుని కిరణాలను; పోలి; విశదములు = స్వచ్చములు; అగుచున్‌= అగుచు; హరికథలన్‌= 
విష్ణుకథలను; పోలి; కల్మషహరములు= పాపాలను (మాలిన్యాలను) పోగొట్టేవి; అగుచున్‌= అగుచు; వహ్నులను= 
అగ్నులను; పోలి; భువన పావనములు= లోకాలను పవిత్రం చేసేవి; అగుచున్‌= అగుచు; పొగడన్‌+తగునీరములచేన్‌= 
కొనియాడటానికి వీలయిన నీటిచేత; 'ప్రపూర్ణము= బాగుగానిండినది; అగుచున్‌= అగుచు. 


తా : ప్రచేతసులు ముందుకు పోవుచుండగా వారికొక పెద్దసరస్సు కానవచ్చింది. అందులోని జలాలు చంద్రకిరణాలలాగా 
స్వచ్చంగా ఉన్నాయి. పాపాలను పోగొట్టే విష్ణుకథలలాగా మాలిన్యం లేకుండా ఉన్నాయి. అగ్నుల లాగా లోకాలను 
పవిత్రం చేసేవిగా ఉన్నాయి. అటువంటి నీళ్ళతో అది నిండి ఉన్నది. 


వం ఒప్పునట్టి సరోవరంబుం బొడగని యందు నొక్క దివ్యపురుషునిం గని రతండును. 692 


ప్రతి : ఒప్పు+అట్టి= ఒప్పారునట్టి; సరోవరంబున్‌= ఒక గొప్ప సరస్సును; పొడగని= చూచి; అందున్‌= దానిలో; 
ఒక్కదివ్యపురుషునిన్‌= ఒక దేవజాతికి చెందిన మనుజుని; కనిరి= చూచారు; అతండును= ఆ పురుషుడునూ... 


తా : ఆ విధంగా అందాలుచిందే ఆ గొప్ప సరస్సును చూచి అందులో ఒక్క దివ్యపురుషుని కనుగొన్నారు. అతడు 


మ. సమదతశ్రీక మృదంగ వేణుముఖ భాస్వన్నాదమై దివ్య మా 

ర్గ మనోరంజకమై తనర్చు విలసద్గాంధర్వగానంబు నె 

య్యము సంధిల్లంగ వించుం దన్మహిమ కత్యాశ్చర్యముం బొంది వే 

గమునం దత్మమలాకరంబు వెడలెం గౌతూహలోల్తాసియె. 6983 
ప్రతి : సమద= మదంతో కూడిన; శ్రీక= సొంపుగల; మృదంగ= మద్దెల; వేణు= పిల్లన (గోవి; ముఖ= మొదలైనవానియొక్క 
భాస్వత్‌= ఒప్పారుచున్ను నాదము= ధ్వనికలది; ఐ= అయి; దివ్య మార్గ మనస్‌+రంజకము= దివికి చెందిన వారి 
మనస్సుల్ని రంజింపజేయునది; ఐ= అయి; తనర్చు= ఒప్పారే; విలసత్‌+గాంధర్వ గానంబు= చాలా గొప్పగా అలరారే 
గంధర్వులకు సంబంధించిన గానం; నెయ్యము= ప్రీతి; సంధిల్లంగన్‌= కూడునట్లుగా; వించున్‌= వింటూ; తత్‌+మహిమకున్‌= 
దాని గొప్పతనానికి; అతి+ఆశ్చర్యమున్‌= మిక్కిలి ఆశ్చర్యాన్ని పొంది= పొంది; వేగమునన్‌= వేగంతో; తత్‌+కమలాకరయున్‌= 
ఆ సరస్సును; కౌతూహల+ఉల్లాసి= వేడుకగా పొంగిపోవువాడు; ఐ= అయి; వెడలెన్‌= వెలికి వచ్చాడు. 
తా : ఆ దివ్యపురుషుడు మదంతో ఒప్పారే ఇంపు సొంపులుగల మద్దెల, పిల్లనగ్రోవీ మొదలైన వాద్యాల మిక్కిలి ఇంపైన 
నాదంకలది, దివ్యుల మార్గాలలో సంచరించేవారి మనస్సులను రంజింపజేసేదీ అయి ఒప్పుచున్న మహనీయమైన 
గాంధర్వగానాన్ని ప్రీతితో వింటూ దాని మహిమకు అబ్బురం చెందుతూ ఇంకా వినాలి అనే వేడుకతో ఆ సరస్సునుండి 
వెలుపలికి వచ్చాడు. 


వ. ఇట్లు వెడలివచ్చిన. 694 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; వెడలి వచ్చినన్‌= వెలుపలికి రాగా 


తా ; ఇలా బయటికి రాగా 


332 శ్రీమహాభాగవతము 


మ. కని రా తాపసపుంగవుల్‌ దివిజలోక శ్రేష్టునిం దప్తకాం 
చన వర్షున్‌ సనకాది యోగిజన భాస్వద్గీయమానుం ద్రిలో 
చను భక్తానుగుణానుగున్‌ సుమహితైశ్వర్యుం బ్రసాదాభిశో 
భనవక్రున్‌ నిహతాఘకర్భజన సంపదృద్రునిన్‌ రుద్రునిన్‌. 695 


ప్రతి : ఆ తాపసపుంగవుల్‌= ఆ తాపస్రేష్టులు; దివిజ లోక శ్రేష్టునిన్‌= దేవలోకంలో మిక్కిలి గొప్పవానిని; తప్త కాంచన 
వర్ష్డున్‌= పుటంలో బాగా వేడి ఎక్కిన బంగారంవంటి వన్నె కలవానిని సనక+ఆది యోగి జన భాస్వత్‌+గీయమానున్‌= 
సనకుడు మొదలైన యోగనిష్టగల జనులతో గొప్పగా కీర్తించబడేవానిని; త్రిలోచనున్‌= మూడు కన్నులవానిని; 
భక్త+అనుగుణ+అనుగున్‌= భక్తుల తీరుతెన్నులను అనుసరించి వెంటబడి వెళ్ళేవానినిి సుమహిత ఐశ్వర్యున్‌= మిక్కిలి 
గొప్పదైన ఈశ్వరభావం కలవానిని; ప్రసాద+అభిశోభన వక్రున్‌= ప్రసన్నతతో మిక్కిలిగా విరాజిల్లే మోము గలవానిని; 
నిహత+అఘ కరృ జనసంపత్‌+భద్రునిన్‌= పూర్తిగా నశింపజేయబడిన పాపాలకు కర్తలైన జనుల సంపదలకు శుభాలను 
కూర్చువానిని; రుద్రునిన్‌= రుద్రుని; కనిరి= చూచారు. 

తా; ఆ తాపస శ్రేష్టులైన ప్రచేతసులు అలా సరస్సునుండి వెలువడి వచ్చిన దివ్యపురుషుని చూచారు. ఆయన రుద్రుడు, 
పరమేశ్వరుడు, దేవతల లోకాలలో శ్రేష్టుడు; పుటంలో కాగిన బంగారంవంటి వన్ని కలవాడు. సనకాది మునులు 
ఆయనను గొప్పగా కీర్తిస్తున్నారు. మూడుకన్నులతో అలరారుతున్నాడు. భక్తులగుణాలను అనుసరించివారిని చేరుకుంటాడు. 


చాలా గొప్ప ఐశ్వర్యం కలవాడు. భక్తులను అనుగ్రహించే ప్రసన్నతతో విరాజిల్లే ముఖం కలవాడు. పాపాలను పటాపంచలు 
చేసుకొనేవారి సంపదలను కాపాదేవాడు. 


క. కని వారలు దమ మనముల, ననురాగము నద్భుతంబు ననయము వొడమన్‌ 
వినయము దోంపంగం దత్పద, వనజములకు మొక్కి భక్తి వశగతు లగుచున్‌. 696 


ప్రతి : కని= చూచి; వారలు= ఆ తాపసకత్రేష్టులుు తమమనములన్‌= తమ హృదయాలలో; అనురాగమున్‌= ప్రీతి; 
అద్భుతంబున్‌= అచ్చెరువు; అనయము= నిరంతరంగా; పొడమన్‌= పుట్టగా; వినయము= అణకువ; తోంపంగన్‌= తెలియ 
వచ్చే విధంగా; తత్‌+పద+వనజములకున్‌= అతని పాదాలనే పద్మాలకు; మొక్కి= ప్రణమిల్లి; భక్తి+వశ+గతులు= భక్తికి 
వశమైన భావనలు కలవారు; అగుచున్‌= అవుతూ. 


తా :; ఆ తాపసవరులు ఆ రుద్రుని చూచి ప్రీతి, ఆశ్చర్యం ఎడతెరపి లేకుండా కలుగగా వినయం తెలియ వచ్చే తీరున 
ఆయన పాదాలనే పద్మాలకు మొక్కి భక్తికి వశమైన త్రికరణముల గతులుగల వారయ్యారు. అలా అవుతూ 

వ. భగవంతుందును నఖఫ్‌ీల ధర్మజ్ఞుండును గృపాళుండును భక్తవత్సలుండును దర్శనంబున నఖీల 
పాపహారుండును నయిన హరుండు ప్రీతుం డగుచుం బ్రసన్నాంతకరణులు ధర్మజ్ఞులు శీల సంపన్నులు 
సంప్రీతులు నయిన వారల కిట్లనియె. 697 


ప్రతి : భగవంతుండును= భగవల్లక్షణం నిండుగా కలవాడూ; అఖీల+ధర్శజ్జుందును= సమస్తమైన ధర్మాలనూ ఎరిగినవాదూ; 
కృపాళుండును= దయకలవాడూ; దర్శనంబునన్‌= చూచిన మాత్రాన; అఖిల+పాప+హరుందడును= మిగులు లేకుండా 


చతుర్ధస్కంధము 333 


పాపాలన్నింటినీ తొలగించేవాడూ; భక్త+వత్సలుండును= భక్తులయందు గొప్ప (ప్రమకలవాడూ; ఐన= అయిన; హరుందు= 
పరమేశ్వరుడు; ప్రీతుండు = ప్రీతికలవాడు; అగుచున్‌= అవుతూ; ప్రసన్న+అంతః కరణులు= ఏ మాలిన్యమూలేని హృదయం 
కలవారూ; ధర్మ్శజ్జులు= ధర్మతత్త్వం తెలిసినవారూ; శీల సంపన్నులు = శీలమే సంపదగాకలవారూ; సంప్రీతులున్‌= మిక్షిలి 
ప్రీతి పొందినవారూ; ఐన+వారలకున్‌= అయినట్టి ఆ తాపసులకు; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 

తా : భగవంతుడు, సర్వధర్మాలూ తెలిసినవాడూ, దయగలవాడూ, దర్శనమాత్రం చేత సర్వపాపాలనూ తొలగించివేసేవాడూ, 
భక్తులయందు పుత్రత్వపేమ కలవాదూ అయిన పరమేశ్వరుడు ప్రీతుదై, ప్రసన్నమైన అంతఃకరణం కలవారూ, ధర్మాలను 
ఎరిగినవారూ, శీల సంపదతో అలరారేవారూ, మిక్సిలి ప్రీతి పొందినవారూ అయిన ఆ తాపసులతో ఇలా అన్నాడు. 


సీ. వినుండు నృపాలనందనులార! మీ మదిం గల తలం పెల్లను గానవచ్చె, 
మీకు భద్రం బగు, మీయెడనే ననుగ్రహబుద్ధిచే నిటు గానంబడితిం, 
గైకొని యిపుడు సూక్ష్మముం ద్రిగుణాత్మకము నగు నా ప్రకృతి కంటెను ధరణిని 
బరంగు జీవుని కంటెం బరుందైన వాసుదేవుని చరణాబ్దముల్‌ దనరు భక్తి 


తే. నర్ధి నెవ్వరు భజియింతు రట్టివారు, నాకుం బ్రియతముల్‌, వారికి నయచరిత్రు 
లార! యేను బ్రియుండనై భూరిమహిమ, వెలయు చుండుదు, నది గాక వినుండ మీరు. 698 


ప్రతి : నృపాలనందనులార= రాజకుమారులారా!; వినుండు= వినండి; మీ మదిన్‌= మీ హృదయంలో; కల+తలంపు= 
ఉన్న ఆలోచన; ఎల్లను= అంతా; కానవచ్చిన్‌= తెలిసింది; మీకున్‌= మీకు; భద్రంబు= మేలు; అగున్‌= అవుతుంది; 
మీ+ఎడదన్‌= మీ విషయంలో; అనుగ్రహబుద్ధిచేన్‌= దయగలబుద్ధితో; ఇటు= ఈ విధంగా; కానన్‌ +పడితిన్‌= కన్పించాను; 
కైకొని= చేకొని; ఇపుడు= ఇప్పుడు; సూక్ష్మమున్‌= అత్యంత స్వల్పమున్నుు త్రిగుణ +ఆత్మకమున్‌= మూడుగుణాలే స్వరూపంగా 
కలదీ; అగు= అయిన; ఆ ప్రకృతికంటెను= ఆ ప్రకృతి అనే తత్ప్వంకన్నాా ధరణిని= భూమిమీద; పరంగు జీవునికంటెన్‌= 
ఉందే జీవునికన్నా పరుండు= వేరైనవాడు; ఐన= అయిన; వాసుదేవుని= వాసుదేవుడనే తత్పంగలవాని; చరణ +అబ్దముల్‌= 
పాదాలనే పద్మాలను; తనరు +భక్తిన్‌= ఒప్పారే భక్తితో; అర్ధిన్‌= కోరికతో; ఎవ్వరు= ఏ జనులు; భజియింతురు= పూజిస్తారో; 
అట్టివారు= అటువంటివారు; నాకున్‌= నాకు; ప్రియతముల్‌= మిక్కిలి ఇష్టమైనవారు; నయచరిత్రులార= నీతిగల నడవడికల 
ఓ ఉత్తములారా!; వారికిన్‌= అట్టివారికి; ఏను= నేను; ప్రియుండను= ప్రియమైనవాడను; ఐ= అయి; భూరిమహిమన్‌= 
గొప్పమహిమతో; వెలయుచుండుదున్‌= ఏర్పడుతూ ఉంటాను; అది+కాక= అంతేకాక; మీరు= మీరలు; వినుండు= 
వినండి. 

తా : రాజకుమారులారా! వినండి. మీ మనస్సులో ఉన్న భావన అంతా నాకు తెలియ వచ్చింది. మీకు మేలు కలుగుతుంది. 
మీయందు దయగలబుద్ధితో నేను మీకు దర్శనం ఇచ్చాను. సూక్ష్మమైనదీ, మూడుగుణాలే స్వరూపంగా కలదీ అయిన ఆ 
ప్రకృతికంటె, భూమి మీద ప్రవర్తించే జీవునికంటే వేరైనవాడు వాసుదేవుడు. అతని పాదపద్మాలను ఉదాత్తభక్తితో కోరికోరి 
భజించేవారు నాకు చాలా ఇష్టులు. నీతి నడవడి కల ఓ సజ్జనులారా! వారి విషయంలో నేను కూడా ప్రీతికలవాడనై 
ఉంటాను. గొప్పమహిమతో ఒప్పారుతూ ఉంటాను. ఇంతేకాదు. మరొక్కమాట కూడా మీరు వినండి. 


వ. స్వధర్మ నిరతుందైన పురుషుం దనేక జన్మాంతరసుకృత విశేషంబులం జతుర్ముఖత్వంబు నొంది, 
తదనంతరంబునం బుణ్యాతిరేకంబున నన్నుం బొంది యధికారాంతంబున నేనును దేవతాగణంబులును 


334 శ్రీమహాభాగవతము 


నవ్యాకృతంబైన యే హరిపదంబును బొందుదు, మట్టి పదంబు భాగవతుందడు దనంతనె పొందుం, గావున 
మీరు భాగవతత్వంబు నొందుటం జేసి నాకు బ్రియంబు ఘటియింపుండు, భాగవత జనంయబులకు నా 
కంటె నధిక ప్రియుండు లేండు, గాన వివిక్తంబును జప్యంబును బవిత్రంబును మంగళంబును నిశ్తేయస 
కరంబును నైన నా వచనంబు నాకర్ణింపుండు, సర్గాదిని బ్రహ్మ నిజనందనుల కెజింగించిన శ్రీహరి స్తోత్రంబు 
మీకు నెటింగింతు, వినుం దది యొట్టిదనిన. 699 


ప్రతి : స్వధర్శనిరతుండు= తన ధర్మమునందు నిష్టకలవాడు; ఐన= అయిన; పురుషుండు= మానవుడు; అనేక+జన్మ+అంతర+ 
సుకృత +విశేషంబులన్‌ = ఎన్నో పూర్వపు పుట్టకలయందలి పుణ్యాల గొప్పతనాలవలన; చతుర్ముఖత్వంబున్‌ = 
నాలుగుమొగాలుగల దేవుడైన 'బ్రహ్మతనాన్ని; ఒంది= పొంది; తద్‌+అనంతరంబునన్‌= దాని తరువాత; పుణ్య+ 
అతిరేకంబునన్‌= పుణ్యాధిక్యంచేత; నన్నున్‌= నన్ను (రుద్రుని); పొంది= చేరుకొని; అధికార +అంతంబునన్‌= ఆ పదవి 
ముగిసిన కడపట; నేనున్‌= నేనూ; దేవతాగణంబులున్‌= దేవతల గుంపులున్నూ్యూ అవ్యాకృతంబు= స్వరూపం మారకుండా 
ఉందేది; ఐన= అయిన; ఏ హరిపదంబులు= ఏ విష్ణువు పాదాలను; పొందుదుము= చేరుకుంటామో; అట్టి పదంబున్‌= 
అట్టి స్ధానాన్ని భాగవతుండు= భగవంతునియందు అచంచలమైన భక్తికలవాడు; తన +అంతన్‌+ఎ= స్వయంగానే; పొందున్‌= 
చేరుకుంటాడు; కావునన్‌= కాబట్టి; మీరు= మీరు; భాగవతత్వంబున్‌= భగవద్భక్తుల భావాన్ని ఒందుటన్‌+చేసి= 
పొందటంవలన,; నాకున్‌= నాకు; ప్రియంబు; ఘటియింపుండు= కలిగించండి; భాగవతజనంబులకున్‌= భగవంతునియందు 
భక్తిగల మానవులకు; నాకంటెన్‌= నాకంటె; అధికప్రియుండు= ఎక్కువ ఇష్టమైనవాడు; లేండు= ఉండడు; కానన్‌= కాబట్టి; 
వివిక్తంబును= ఏకాంతమైనదీ; జప్వంబును= జపించటానికి యోగ్యమైనదీ; పవిత్రంబును= పరిశుద్ధమైనదీ; మంగళంబును= 
శుభమైనదీ; నిశ్రేయసకరంబును= పరమశ్రేయస్సును కలిగించేది; ఐ= అయినటువంటి; నా వచనంబున్‌= నా పలుకును; 
ఆకర్ణింపుండు= శ్రద్ధగా వినండి సర్గ+ఆదినిన్‌= సృష్టి ప్రారంభంలో; బ్రహ్మ= సృష్టికర్త నిజనందనులకున్‌ తన కుమారులకు; 
ఎజింగించిన= తెలిపిన; శ్రీహరి స్తోత్రంబున్‌= శ్రీమహా విష్ణువు స్తుతిని; మీకున్‌= మీకు; ఎటింగింతున్‌= తెలుపుతాను; 
వినుండు= వినండి; అది= ఆ స్తోత్రం; ఎట్టిది+అనినన్‌= ఎట్టిదంటే... 


తా: తన ధర్మంలో నిష్టగల పురుషుడు పెక్కు పూర్వజన్మల పుణ్యవిశేషాలచేత బ్రహ్మగా అవుతాడు. ఆ తరువాత 
పెరిగిపోయిన పుణ్యంతో నన్ను చేరుకుంటాడు. మా మా పదవీ బాధ్యతలు ముగిసినప్పుడు నేనూ, ఇతర దేవతల 
సముదాయాలూ ఆదిలో ఎట్టి వికారాలూ పొందని శ్రీహరి స్థానాన్ని పొందుతాము కదా! అట్టి స్థానాన్ని భగవద్భక్తుడు 
స్వయంగా పొందుతాడు. కాబట్టి మీరు భగవద్భక్తులయినవారు కనుక నాకు ఎంతో ప్రియమైనవారు. భగవంతునియందు 
భక్తి పండినవారికి నాకంటె ప్రియమైనవాడు లేడు. కాబట్టీ వివేకవంతమైనదీ, జపించదగినదీ, పవిత్రమైనదీ, శుభమైనదీ, 
మోక్షాన్ని ప్రసాదించేదీ అయిన నా మాటను ఆలకించండి. సృష్టి మొదట బ్రహ్మ తన కుమారులకు తెలియజేసిన శ్రీహరి 
స్తోత్రాన్ని మీకు తెలియజేస్తాను. వినండి. అది ఎటువంటిదంటే 


క. వనజాసనుం దాత్మజు లగు, సనకాదులం జూచి పలికె సమ్మతితోడన్‌ 
వినుండు కుమారకులారా!, వనజోదరు మంగళ స్తవం బెటింగింతున్‌. 700 


ప్రతి : వననజ+ఆసనుడు= పద్మం కూర్చునే తావుగాకలవాడు అయిన బ్రహ్మ ఆత్మజులు = తననుండి పుట్టినవారు; అగు= 
అయిన; సనక+ఆదులన్‌= సనకుడు మొదలైన వారిని; చూచి= కనుగొని; పలికెన్‌= అన్నాడు; కుమారకులారా= ఉత్తములైన 


చతుర్ధస్కంధము 335 


పుత్రులారా!; వనజ+ఉదరు మంగళ స్తవంబు= విష్ణువునకు సంబంధించిన శుభమైన స్వోత్రాన్ని ఎటిగింతున్‌= తెలుపుతాను; 
సమ్మతితోడన్‌= మంచి బుద్ధితో; వినుండు= వినండి. 


తా : బ్రహ్మదేవుడు తనకుమారులైన సనకుడు మొదలైన వారిని చూచి నాయనలారా! శ్రీ మహావిష్ణువునకు సంబంధించిన 
శుభప్రదమైన స్తోత్రాన్ని మీకు తెలుపుతాను. వినండి అన్నాడు. 


వ. అని హరి నుద్దేశించి వారలు విన నిట్లనియె, *' నో యీశా! యాత్మవేదులైన వారలకు భవదీ యోత్మర్హంబు 
స్వానందలాభకరంబు గావున నట్టి స్వానందలాభంబు మాకుం గలుగ వలయు, నీవు పరిపూర్ణానంద 
స్వరూపుండ, విట్టి సర్వాత్మకుండవైన నీకు నమస్కరింతు నని వెండియు నిట్లనియె. 701 
ప్రతి : అని= ఇలా అని; హరిన్‌= విష్ణువును; ఉద్దేశించి= లక్ష్యంగా చేసుకొని; వారలు= ఆ సనకాదులు; వినన్‌= వింటూ 
ఉండగా; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; ఓ ఈశా! = ఓ ప్రభూ; ఆత్మవేదులు= ఆత్మతత్సాన్ని తెలిసికొన్నవారు; 
ఐన వారలకున్‌= అయినవారికి; భవదీయ +ఉత్మర్షంబు= నీదయిన గొప్పతనం; స్వ+ఆనందలాభకరంబు = ఆత్మానందం 
అనే లాభాన్ని చెయునది; కావునన్‌= కనుక; అట్టి= ఆ విధమైన; స్వానందలాభంబు= ఆత్మానందం అనేది లభించటం; 
మాకున్‌= మాకు; కలుగవలయు = కలగాలి; నీవు; పరిపూర్ణ+ఆనంద స్వరూపుందడవు= నిండైన ఆనందమే స్వరూపంగా 
కలవాదవు; ఇట్టి= ఈ విధమైన; సర్వాత్మకుండవు= సర్వమూ నీ ఆత్మయే అయిన వాదవు; ఐన= అయిన; నీకున్‌= నీకు; 
నమస్మ్కరింతున్‌= నమస్మారం చేస్తాను; అని; వెండియున్‌= ఇంకా; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తా : ఇలా పలికి విష్ణువును గూర్చి వారలు వింటూ ఉండగా ఇలా పలికాడు. స్వామీ! ఆత్మతత్వం తెలిసినవారికి నీ మహిమ 
ఆత్మానందం అనే లాభాన్ని కలిగిస్తుంది; అట్టి ఆత్మానందం మాకు దొరకాలి. నీవు నిండైన ఆనందమే స్వరూపం అయినవాడవు. 
ఇట్టి సమస్తమూ స్వరూపంగా అయిన నీకు నమస్మారం చేస్తాను అని ఇంకా ఇలా పలికాడు. 
విశే : పరిపూర్ణానంద స్వరూపుడు- సత్తు, చిత్తు, ఆనందం అనేవి మూడూ పరమాత్మ స్వరూపాలు; ఏది సత్తో, ఏది చిత్తో, 
అదే ఆనందం అనే అనుభవమే పరిపూర్ణానందం. అట్టి ఆనందం తప్ప మరే ఇతర భావమూ లేనివాడు పరిపూర్ణానంద 
స్వరూపుడు. 

నమస్కరించటం అంటే అయిదు జ్ఞానేంద్రియాలనూ, అయిదు కర్మేంద్రియాలనూ, మనస్సుతో పాటుగా కలిపి 
స్వామికి సమర్పించుకుంటున్న భావాన్ని చేతిముద్రద్వారా ప్రకటించటం. 


సీ, పంకజనాభాయ సంకర్షణాయ శాం, తాయ విశ్వప్రబోధాయ భూత 
సూక్ష్మేంద్రియాత్మనే సూక్షాయ వాసుదే, వాయ పూర్ణాయ పుణ్యాయ నిర్వి 
కారాయ కర్మ్శనిస్తారకాయ త్రయీ, పాలాయ తైలోక్యపాలకాయ 
సోమరూపాయ తేజోబలాధ్యాయ స్వయం జ్యోతిషే దురన్యాయ కర్మ 
తే. సాధనాయ పురాపురుషాయ యజ్ఞ, రేతసే జీవతృప్తాయ పృథ్విరూప 
కాయ లోకాయ నభసే£_న్తకాయ విశ్వ యోనయే విష్ణవే జిష్ణవే నమో౭_స్తు. 702 


ప్రతి : పంకజనాభాయ = పద్మం బొడ్డునందుగలవానికి; సంకర్షణాయ= సంకర్షణ తత్త్వం గలవానికి;ి శాంతాయ= 
ఇంద్రియాల ఉద్వేగం లేనివానికి; విశ్చ్వప్రబోధాయ= విశ్వాన్ని మేలు కొలిపేవానికి; భూతసూక్ష్మ +ఇంద్రియ +ఆత్మనే= 


336 శ్రీమహాభాగవతము 


అయిదు భూతాలూ, వాని తన్నాత్రలూ, ఇంద్రియాలూ స్వరూపంగాగల వానికి; సూక్ష్మాయ= సూక్ష్మస్వరూపంగలవానికి; 
వాసుదేవాయ = అంతటా తానుండి, అన్నీ తనలో ఉండి వెలుగొందేవానికి; పూర్ణాయ= కొరతలు ఏవీ లేనివానికి; పుణ్యాయ= 
పుణ్య స్వరూపునకు; నిర్వికారాయ= ఏ వికారములూ లేనివానికి; కర్మ+నిస్తారకాయ = ప్రాణులను కర్మబంధాలనుండి 
పూర్తిగా వెలుపలికి తెచ్చేవానికి; త్రయాపాలాయ= మూడువేదాలను కాపాడేవానికి; తైలోక్కపాలకాయ= మూడులోకాల 
సముదాయాన్నీ పాలించేవానికి;ి సోమరూపాయ= చంద్రుడే స్వరూపం అయినవానికి; తేజస్‌ +బల+ఆధ్యాయ = 
వెలుగుబలంతో అంతటా కీర్తించబడేవానికి; స్వయంజ్యోతిషే = తనంత తాను వెలుగొందేవానికి; దురన్యాయ = దుష్పుడుకాని 
వానికి కర్మసాధనాయ= యజ్ఞాది కర్మములకు సాధనాలైన స్రుక్కుష్రువం మొదలైనవానికి; పురాపురుమాయ= ఆదిపురుషునకు; 
యజ్ఞరేతసే= యజ్ఞానికి వీజభూతమైన వానికి; జీవతృప్తాయ= ప్రాణశక్తితో తృప్తి నందువానికి; పృథ్వి రూపకాయ= 
భూమియే స్వరూపంగా గలవానికి; లోకాయ= లోకములే స్వరూపమైనవానికి; నభసే= ఆకాశతత్త్వం అయినవానికి; 
అంతకాయ = ప్రళయకాలంలో సర్వాన్నీ రూపుమాపే వానికి; విశ్వయోనయే= విశ్వాని కంతటికీ జన్మన్థానం అయినవానికి; 
విష్ణవే= అంతటా వ్యాపించి ఉందేవానికి; జిష్ణవే= అన్నింటినీ జయించే శీలంకలవానికి; తే= నీకు నమః= నమస్సు; అస్తు= 
అగుగాక! 
తా; స్వామీ! నీవు నాభిలో పద్మంగలవాడవు. సంకర్షణుడవు. శాంతుడవు. విశ్వానికి జ్ఞానాన్ని ఇచ్చేవాడవు. భూతాలూ, 
సూక్ష్మతత్వాలూ, ఇంద్రియాలూ స్వరూపంగా గలవాడవు; సూక్ష్మ దేహం ఆత్మగా అయినవాడవు. వాసుదేవుడవు. పూర్ణుడవు. 
పుణ్యుదవు. ఏ వికారాలూ లేనివాడవు. కర్మబంధంనుండి జీవులకు మోక్షం కలిగించేవాడవు. వేదాలను సంరక్షించేవాడవు. 
మూడు లోకాలను పాలించేవాడవు. చంద్రునివంటి రూపం కలవాడవు. తేజస్సుతో, బలంతో అంతటా పేరుపొందినవాడవు. 
నీ అంత నీవు వెలుగొందే వాడవు. దుష్టులను అంతం చేసేవాడవు. యజ్ఞాది కర్మల సాధనాలుగా అయ్యేవాడవు. సూతనుదడవు. 
యజ్ఞాలకు భీజం అయినవాడవు. ప్రాణశక్తితో తృప్తి పొందేవాడవు. భూమి, లోకాలూ, ఆకాశమూ నీ స్వరూపాలే. నీవు 
ప్రళయ కారుడవు. విశ్వాలు నీ నుండియే పుట్టాయి. నీవు విష్ణుడవు, జిష్టుడవు. అట్టి నీకు నమస్మారం. 
విశే : ఇది గొప్పవిష్ణుస్తుతి. ఛందస్సు దేశీయమైనా భావన అంతా వేదాంతతత్తంలో నిండినది కనుక సంస్కృత వాక్యంగా 
పోతనగారు రచించారు. ఇందులో 'పంకజనాభాయి అనేది మొదలుకొని “'జిష్టవే అన్నంతవరకుగల ఇరవై ఎనిమిది 
పదాలు సంస్కృత భాషలో చతుర్ధి విభక్తి అంతమందుగల పదాలు. “నమః” అనేది ఎవరినుద్దేశించి చేయబడుతుందో 
అట్టివ్యక్తిని తెలిపేపదానికి చతుర్ధి విభక్తి కలగటం వ్యాకరణ నియమం. “అస్తు అనేది విధ్యర్థకక్రియ- అగుగాక! అనిదాని 
అర్థం. 
సీ. స్వర్గాపవర్గ సుద్వారాయ సర్వ ర, సాత్మనే పరమహంసాయ ధర్మ 

పాలాయ సద్ధిత ఫలరూపకాయ కృ, మ్సాయ ధర్మాత్మనే సర్వశక్తి 

యుక్తాయ ఘన సాంఖ్య యోగీశ్వరాయ హ్‌, రణ్య వీర్యాయ రుద్రాయ శిష్ట 

నాథాయ దుష్ట వినాశాయ శూన్య ప్ర, వృత్తాయ కర్మణే మృత్యవే వి 


తే. రాట్బరీరాయ నిఫీల ధర్మాయ వాగ్వి, భూతయే నివృత్తాయ సత్పుణ్య భూరి 
వర్చసే£_ ఖీల ధర్మదేహాయ చాత్మ, నేల నిరుద్ధాయ నిభృతాత్మనే నమో౭_స్తు. 708 


చతుర్ధస్కంధము 33/7 


ప్రతి : స్వర్ణ+అపవర్ద సుద్వారాయ= స్వర్గానికీ, మోక్షానికీ మంచి ద్వారం అయినవానికి; సర్వరస+ఆత్మనే= అన్నిరసాల 
స్వరూపం అయినవానికి పరమహంసాయ= పరమాత్మకు; ధర్మపాలాయ = ధర్మాన్ని పాలించేవానికి; సత్‌+హిత ఫల 
రూపకాయ = సత్పురుషులకు మెలైన ఫలం రూపంగా కలవానికి; కృమ్ణాయ= కృష్ణునకు; ధర్మ్శ+ఆత్మనే= ధర్మస్వరూపునికి; 
సర్వ శక్తి యుక్తాయ= అన్ని శక్తులతో కూడియున్నవానికి; ఘన సాంఖ్య యోగి+ఈశ్వరాయ= గొప్పవారైన సాంఖ్య 
యోగులకు ప్రభువెనవానికి; హిరణ్యవీర్యాయ= బంగారురూపమైన వీర్యం కలవానికిి రుద్రాయ= రుద్రునికి శిష్ట్ట్రాధాయ = 
సజ్జనులకు రక్షకుడైనవానిక్కి దుష్టవినాశాయ= చెడుశీలం కలవారిని నశింపజే సేవానికి; శూన్యప్రవృత్తాయ= ఆది, అంతంలేని 
ప్రవృత్తి కలవానికి; కర్మణే= కర్మస్వరూపునికి; మృత్యువే= మృత్యుదేవతకు; విరాట్‌+శరీరాయ = విరాట్టయిన శరీరం 
కలవానికి; నిఖలధర్మాయ= సర్వధర్మాలూ తానే అయినవానికి; వాక్‌ +విభూతయే= వాక్కుల వైభవం తానే అయినవానికి; 
నివృత్తాయ= జగత్తనే సంసార భావంనుండి మరలినవానికి; సత్‌+పుణ్య భూరి వర్చసే= శ్రేష్టమైన పుణ్యంతో గొప్ప 
దేహకాంతి కలవానికి; అఖిల ధర్మ దేహాయ= అఖీలమైన ధర్మములూ దేహం అయినవానికి; చ= ఇంకా; ఆత్మనే= 
అంతటా వ్యాపించియున్నవానికి; అనిరుద్దాయ= ఎందునూ అద్దులేని గతికలవానికి; నిభృత+ఆత్మనే= నిండైన ఆత్మకలవానికి; 
నమః= నమస్మారం; అస్తు= అగుగాక! 


తా : స్వామీ! నీవు స్వరానికీ, మోక్షానికీ మంచి ద్వారం అయినవాదడవు. అన్ని రసాలూ స్వరూపం అయినవాదవు. 
పరమహంసవు. ధర్మపాలకుడవు. శ్రేష్టం, హితమూ అయిన ఫలమే రూపం అయినవాడవు. కృష్ణుడవు. ధర్మాత్ముడవు. 
సర్వశక్తులతో కూడిన వాడవు. గొప్పది అయిన సాంఖ్యయోగం పండించుకొన్నవారికి ప్రభుడవు. సువర్ణం న్‌ వీర్యం. 
రుద్రుడవు. ఉత్తమ శీలం కలవారికి రక్షకుడవు. దుష్టులకు శిక్షకుడవు. శూన్యమైన ప్రవృత్తి కలవాడవు. యజ్ఞాది కర్మలు 
నీవే, మృత్యుదేవతవు. విరాట్టు నీ శరీరం. సర్వధర్మ్శ్మస్వరూపుడవు. వాగ్వైభవమంతా ప్‌ నివృత్తి నీతత్త్వం. గొప్ప పుణ్యంతో 
గొప్పది అయిన వర్చస్సు కలవాడవు. నీ దేహం అఖిల ధర్మాల స్వరూపం. ఆత్మవు. ట్టి అడ్డూ ఆటంకమూ లేనివాడవు. 
పరిపూర్ణ స్వరూపుడవు. అట్టి నీకు నమస్మారం. 
తే. సర్వ సత్తాయ దేవాయ సన్నియామ, కాయ బహిర న్తరాత్మనే కారణాత్మ 

నే సమస్తార్ధలిజ్లాయ నిర్గుణాయ, వేధసే జితాత్మక సాధవే నమో౭ స్తు. 704 
ప్రతి : సర్వసత్వాయ= సమస్తమైన ప్రాణిజాతము తానే అయినవానికి; దేవాయ= దేవునకు; సత్‌+నియామకాయ= తన 
ఉనికిచేత విశ్వాన్నంతటినీ నియమించేవానికి; బహిస్‌+అంతర్‌+ఆత్మనే= వెలుపల; లోపల వ్యాపించి ఉన్న తత్వస్వరూపునకు; 
కారణ+ఆత్మనే= సర్వానికి కారణమైన పరమాత్మకు; సమస్త+అర్ధ లింగాయ= సర్వవిషయాలనూ అఖీివ్యక్తం చేసేవానికి; 
నిర్ణణాయ= గుణాల అంటు లేనివానికి; వేధసే= సృష్టికర్త అయినవానికి; జిత+ఆత్మక సాధవే= గెలువబడిన మనస్సు 
కల్దడంచేత సత్స్వరూపుడయినవానికి; నమః= నమస్మారం; అస్తు= అగుగాక! 
తా; సర్వప్రాణి స్వరూపుడవు, దేవుడవు, అన్నింటి ఉనికినీ తన అధీనంలో పెట్టుకొన్నవాడు, వెలుపల, లోపల తానే అయి 
ఉన్నవాడు; కారణాత్ముడు, సమస్తమైన విషయాలను అభివ్యక్తం చేసేవాడు, నిర్దుణుడు, స్రష్ట మనోనిగ్రహం కలవాడై 
సాధువైనవాడు అయిన నీకు నమస్మారం. 
వ. అని మజీయుం బ్రద్యుమ్నుం డవు నంతరాత్మవు సమస్త శేషకారణుందడవు చాతుర్హోత్రరూపుండవు 
నంతకుందవు సర్వజ్ఞుండవు జ్డాన (క్రియా రూపుండవు నంతఃకరణ వాసివియు నైన నీకు నమస్మరింతునని. 705 


3368 శ్రీమహాభాగవతము 


ప్రతి : అని= ఇట్లు పలికి మజియున్‌= ఇంకా; ప్రద్యుమ్నుండవు= చాలా గొప్ప తేజస్సుతో ప్రకాళశించేవాడవు; అంతరాత్మవు= 
సర్వజీవులలో లోపల వెలుగొందే ఆత్మవు; సమస్త శేషకారణుందవు= అన్ని అంశములకు కారణమైనవాడవు; 
చాతుర్‌+హోత్రరూపుండవు= యజ్ఞాలలో నలుగురు హోతల రూపంతో ఉందేవాడవు; అంతకుండవు= అన్నింటినీ నీలో 
కలుపుకొనేవాదవు; సర్వజ్ఞుండవు= అన్నింటినీ తెలిసినవాదవు; జ్ఞాన +క్రియారూపుండవు = తెలియటం, చేయటం అనేవి 
రూపంగా కలవాడవు; అంతఃకరణ వాసివియును= జీవుల హృదయాలలో ఉందే శీలం కలవాడవు; ఐన= అయిన; 
నీకున్‌= నీకు; నమస్మరింతును= నమస్మారం చేస్తాను; అని= అనిపలికి. 
తా : అని ఇంకా ఇలా అంటున్నాడు. నీవు ప్రద్యుమ్నుడవు, అంతరాత్మవు. సృష్టిలోని సర్వపదార్థాలూ నీ అంశలు. అవి 
ఏర్పడటానికి కారణమైనవాడవు. యజ్ఞాలలో నాలుగు విధాలుగా ఆయా కార్యాలు నిర్వహించే బుత్విక్కులుగా అయ్యేవాడవు. 
సర్వాన్నీ లయం చేసేవాడవ. సర్వజ్ఞానమూర్తివి. జ్డాన (క్రియలుగా గోచరించేవాడవు. సర్వజీవుల హృదయాలలో 
నివసించేవాడవు అయిన నీకు నమస్మ్కరిస్తాను. 
క. అనఘా! దేవ! భవత్పద, వనరుహ సందర్శనేచ్చ వజలిన మాకున్‌ 

విను వైష్ణవసతృతమై, యెనయు భవద్దర్శనంబు నీవె మహాత్నా! 706 
ప్రతి : అనఘా! = పుణ్యాత్ముదా; దేవ= ప్రభూ!; విను= ఆలకించు; భవత్‌+పద+వనరుహ+సందర్శన +ఇచ్చ= నీ పాదాలనే 
పద్మాలను చక్కగా చూడాలనే కోరిక; వజలిన మాకున్‌= పెంపొందిన మాకు; వైష్ణవ +సత్‌ +కృతము+ఐ= విష్ణుభక్తులలో 
ఉత్తములచే చక్కగా ఆచరించబడినద్రై ఎనయు= ఒప్పారు; భవత్‌+దర్శనంబు= నీ సాక్షాత్మారాన్నిి మహాత్మా= పరమాత్మా 
ఈవె= ఇవ్వు. 
తా: స్వామీ! పుణ్యపురుషా! నీ పాదాలను తృప్తిగా చూడాలనే కోరిక అధికమైన, వైష్ణవులు గొప్పగా సంభావించే నీ 
దర్శనాన్ని మాకు అనుగ్రహించవయ్యా! 
వ. అది యెట్టి దనిన. "707 
ప్రతి : అది= ఆ సందర్శనం; ఎట్టి+అది= ఏ విధమైనది; అనినన్‌= అంటే... 
తా : ఆ నీదర్శనం ఎటువంటిదంటే 


క. అనఘ! సకలేంద్రియగుణాం, జనమును భక్త ప్రియంబు జలదశ్యామం 
బును సౌందర్య సమగ్రము, ననుపమమును నిత్య మంగళావహ మగుచున్‌. 708 


ప్రతి ; అనఘ! = పాపస్పర్శ కూడా లేని మహానుభావా!; సకల+ఇంద్రియ+గుణ +అంజనమును= అన్ని ఇంద్రియాల 
గుణాల పూతకలది; భక్త ప్రియంబు= భక్తులకు ఇష్టమైనది; జలద+శ్యామంబునున్‌= మేఘంవలె నీలవర్ణంకలదియు; 
సౌందర్య సమగ్రము= సుందరత్వం నిండుగా గలది; అనుపమమును= పోలిక చెప్పనలవి కానిది; నిత్య మంగళ+ఆవహము= 
అన్ని వేళల శుభాలను కూర్చీది; అగుచున్‌= అవుతూ... 


తా : పుణ్యాత్మా! అది ఇంద్రియాలన్నింటి గుణాలైన శబ్దం మొదలగువాని స్పర్శ కలది, భక్తులకు ప్రియమైనది, నీలమేఘంవలె 
శ్యామలవర్ణం కలది, అందచందాలతో అలరారుతూ ఉండేది, పోలిక లేనిది, నిత్యమంగళాలను కూర్చిది. 


చతుర్ధస్కంధము 339 


వ. మజఖణజియును. 7/09 
ప్రతి : మజియును= ఇంకా. 
సీ అళికులోపమ లసదలక శోభిత మగు, నమృతాంశు రేఖానిభాననమును 


సమకర్ణ దివ్య భూషా ప్రభాకలితంబు, సుందర టభ్రూనాస సురుచిరంబు 
సలలిత కుంద కుట్మల సన్నిభ ద్విజ, పూరిత స్నిగ్ధ కపోల యుగముం 
బద్మ పలాశ శోభన లోచనంబును, మందస్మితాపాంగ సుందరమును 


తే. సస్మితాలోక సతత ప్రసన్న ముఖముం, గంబు సుందర రుచిర మంగళ గళంబు 
హారమణి కుండల ప్రభాపూర కలిత, చారు మృగరాజ సన్నిభ స్కంధ యుతము. "710 


ప్రతి : అళికుల+ఉపమ లసత్‌+అలక శోభితము= తుమ్మెదల గుంపును పోలి ఒప్పారే ముంగురులతో విరాజిల్లునది; 
అగు= అయిన; అమృతాంశు= చంద్రుని; రేఖా= రేఖతో; నిభ= సదృశమైన; ఆననమును= మోము కలదీ; సమ= ఒకే 
రూపంతో ఉంటే; కర్ణ భూషా= చెవి ఆభరణాల; ప్రభా= కాంతులతో; కలితంబు= కూడినది; సుందర= అందమైన; భ్రూ= 
కనుబొమలతోను; నాస= ముక్కుతోను; సురుచిరంబు= మిక్కిలి మనోహరమైనది; సలలిత= విలాసంతోకూడిన; కుంద= 
మొల్లల; కుట్మల= మొగ్గలతో; సన్నిభ= పోలికవచ్చు; ద్విజ= దంతాలతో; పూరిత= నించబడిన; స్నెద్ధ= నిగనిగలాడు; 
కపోలయుగము= చెక్కిళ్ళ జంటకలది; పద్మ పలాశ శోభన లోచనంబును= తామర రేకువలె సుందరమైన కన్నులుకలది; 
మంద స్మిత+అపాంగ సుందరమును= చిజబునగవుతో కూడిన కంటి కొనలతో అందమైనదియు; సస్మిత= చిరునవ్వుతో 
కూడిన; ఆలోక= చూపులతో; సతత = ఎల్లవేళల; ప్రసన్న నిర్మలమైన కాంతిగల; ముఖము= మోముకలదియు; కంబు= 
శంఖంవలె; సుందర= చూడముచ్చట అయిన; రుచిర= కాంతిగల; మంగళ = శుభమైన; గళంబు= కంఠం కలది; హార= 
మాలల; మణికుండల= మణులు పొదిగిన కర్ణాభరణాల; ప్రభా= కాంతియొక్క పూర= వెల్లువతో; కలిత= కూడియున్న; 
చారు= అందమైన; మృగరాజ= సింహంతో; సన్నిభ= పోలికగల; స్మంధ= మూపుతో; యుతము= కూడినదియు. 

తా : దేవా! నీ సుందరమైనమూర్తి తుమ్మెదల గుంపువలె ఒప్పారే ముంగురులతో అలరారే చంద్రరేఖనుపోలెడు ముఖం 
కలది. ఒకే విధంగా ఉండే కర్ణభూషణాల కాంతులతో కూడి ఉన్నది. తీర్చిదిద్దినట్లున్న కనుబొమలతో, నాసికతో సుందరంగా 
ఉన్నది. చాలా సుకుమారమైన మల్లెమొగ్గలవంటి పలువరుసతో నిండి నిగనిగలాడుతున్న చెక్కిళ్ళ జంటతో ఒప్పుతున్నది. 
తామర రేకులవంటి అందమైన కన్నులు విరాజిల్లుతున్నాయి. చిరునగవుతో ఒప్పారే కంటికొనలతో సుందరంగా ఉన్నది. 
వికసించిన చూపులతో నిరంతరం ప్రసన్నంగా ఉంది మోము. శంఖంవలె సుందరమైన శుభమైన కంఠం కుదురుకొని 
ఉన్నది. సువర్మమయహారాల, మణికుండలాల కాంతుల వెల్లువతో కూడిన అందమైన సింహం మూపులవంటి మూపులు 
కలిగి ఉన్నది. 


వ. వెండియు శంఖ చక్ర గదా పద్మ కలితాయత బాహు చతుష్టయంబును, వైజయంతీ వనమాలికా 
కౌస్తుభమణి శ్రీవిరాజితంబును, నిత్యానపాయిని యయిన యిందిరా సుందరీరత్న పరిస్పందంబునం దనరి 
తిరస్కృత నికషోపల వక్షస్థ్రలంబును, నుచ్చ్వాస నిశాసంబులం జంచలంబులైన వళలిత్రయ రుచిర ప్రకాశమాన 
దళోదరంబును, బూర్వవినిర్గత నిఖీల విశ్వంబునుం బ్రవిష్టంబుం జేయురీతి నొందు సలిలావర్త సన్నిభ 


340 శ్రీమహాభాగవతము 


గంభీరనాఖీ వివరంబును, బంకజ కింజల్మ విభాసిత దుకూలనిబద్ధకనక మేఖలాకలాప శోభితశ్యామ పృథు 
నితంబ బింబంబును, నీల కదళీ స్తంభరుచిరోరు యుగళంబును, సమచారు జంఘంబును, నిమ్నజాను 
యుగళంబును, బద్మపత్ర భాసుర పాదద్వయంబును, మదీయాంతరంగ తమోనివారక నిర్మల చంద్రశకల 
సన్నిభ నఖంబును, గిరీట కుండల గ్రైవేయహార కేయూర వలయ ముద్రికా మణి నూపురాది వివిధ భూషణ 
భూషితంబును, నిరస్త సమస్త నతజన సాధ్వసంబును, భక్తజన మనోహరంబును సర్వమంగళాకరంబును 
నైన భవద్దివ్య రూపంబుం దామసజన సన్మార్గ ప్రదర్శకుండవైన నీవు మాకుం జూపి మమ్ముం గృతార్జులం 
జేయుమని వెండియు నిట్లనియె. 711 


ప్రతి : వెండియున్‌= ఇంకా; శంఖ = పాంచజన్యమనే శంఖంతో; చక్ర= సుదర్శనం అనే చక్రంతో; గదా= కౌమోదకి అనే 
గదతో; పద్మ= పద్మంతో; కలిత= కూడిన; ఆయత= పొడవైన; బాహు= చేతుల; చతుష్టయంబును= నాలుగింటి సముదాయం 
కలది; వైెజయంతీ= వైజయంతి అనే పేరుగల వనమాలయొక్క కౌస్తుభమణి= కౌస్తుభమనే మణియొక్క శ్రీ= శోభతో; 
విరాజితంబును= ప్రకాశిస్తున్నదియు; నిత్య+అనపాయిని= నిరంతరం విడిచిపెట్టి ఉందనిది; ఐన= అయిన; ఇందిరా 
సుందరీ రత్న పరిస్పందంబునన్‌= లక్ష్మీదేవి అనే సుందరి అయిన ఇల్లాలి కదలికతో; తనరి= ఒప్పి; తిరస్కృత నికష+ఉపల 
వక్షస్‌ స్థలంబునున్‌= వెనుకకు త్రోసివెసిన ఒరగల్లువంటి రొమ్ముభాగంకలది; ఉచ్చ్వాస నిఃశ్వాసంబులన్‌= పీల్పేగాలీ, 
వదలేగాలీ అనే వానితో; చంచలంబులు+ఐన = అందంగా కదలాడుతున్న వళిత్రయ, రుచిర, ప్రకాశమాన దళ+ఉదరయును= 
మూడుముడుతలతో అందమైన ప్రకాశిస్తున్న పెద్దది అయిన పొట్ట గలదియు; పూర్వ వినిర్దత నిఖిల విశ్వంబును = వెనుక 
వెలువడిన సమస్త ప్రపంచ సముదాయాన్ని; ప్రవిష్టంబున్‌+చేయు= చొప్పించే; రీతిన్‌= విధాన్ని ఒందు= పొందే; 
సలిల+ఆవర్త, సన్నిభ, గంభీర, నాభీవివరంబును= నీటి సుడివలె మిక్కిలిలోతైన బొద్దురంధ్రం గలదియు; పంకజ= 
పద్మపు; కింజల్మ కేసరాలవలె; విభాసిత= చక్కగా ప్రకాశిస్తున్న దుకూల= పట్టువస్తం మీద; నిబద్ధ= చక్కగా కట్టిన; 
కనకమేఖలా= బంగారు మొలతాటి; కలాప= పేటలతో; శోభిత= అందగించిన; శ్యామ= నీలివన్నెగల; పృథు= పెద్దదైన; 
నితంబ +బింబమున్‌= పిరుదుల భాగం కలదీ; నీల= నల్లని; కదలళ్లీ= అరటి; స్తంభ= బోదెలవంటి; రుచిర= చక్కనికాంతిగల; 
ఊరు +యుగళంబును = తొడలజంట గలదీ; సమ చారు జంఘంబును= ఎక్కువ తక్కువలులేని అందమైన పిక్కలు గలదీ; 
నిమ్న జాను యుగళంబును= గంభీరమైన మోకాళ్ళజంట గలదియు; పద్మ= తామరల; పత్ర= రేకులవలఠలె; భాసుర = 
కాంతితో విరాజిల్లుతున్న; పాద ద్వయంబును = కాలిజంటయును; మదీయ = నాదైన; అంతరంగ= హృదయంలోని; తమః 
= చీకటిని; నివారక = తొలగించి వేసే; నిర్మల= పరిశుభ్రమైన; చంద్రశకల= చంద్రుని ముక్కలతో; సన్నిభ= సాటియైన; 
నఖంబును= గోళ్ళు కలది; కిరీట= మకుటం; కుందల= కర్ణాభరణాలు; (గ్రై్వేయహార= మెడలోనిహారాలు; కేయూర = 
భుజకీర్తులు; వలయ = కంకణాలూ; మణినూపుర= మణులతో కూర్చిన కాలిఅందెలు; ఆది= మొదలైన; వివిధ భూషణ 
భూషితంబును= పెక్కువిధాలైన ఆభరణాలతో అలంకరించబడినది; నిరస్త= పోగొట్టబడిన; సమస్త= సకల; నతజన= 
భక్తజనుల; సాధ్వసంబును= వెరపుగలదియు; భక్త జన మనోహరంబును= భక్తులైన జనుల మనస్సులను ఆకట్టుకొనేది; 
సర్వ మంగళ+ఆకరంబును= సర్వశుభాలకు నెలవైనది; ఐన= అయిన; భవత్‌+దివ్యరూపంబున్‌= నీదైన దేవ సంబంధమైన 
రూపాన్ని తామస= తమోగుణం అధికంగాగల; జన= జనులకు; సత్‌+మార్గ= మంచిదారిని; ప్రదర్శకుండవు= చూపువాడవు; 
ఐన +నీవు= అయినట్టి నీవు; మాకున్‌= మాకు; చూపి= కన్పట్టజేసి; మమ్మున్‌= మమ్ములను; కృత +అర్భులన్‌= నెరవేరిన 
ప్రయోజనం కలవారినిగ్యా చేయుము; అని= అని పలికి; వెండియున్‌= ఇంకా; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


చతుర్ధస్కంధము 34] 


తా : ఆ భగవంతుని దివ్యరూపం ఈ విధంగా ఉన్నది. శంఖం, చక్రం, గద, పద్మాలతో విరాజిల్లుతున్న నాలుగు చేతులు, 
వైజయంతి అనే వనమాలతో, కౌస్తుభం అనే మణియొక్క శోభతో ప్రకాశిస్తున్నది. ఎప్పుడూ తన్ను వదలి ఉండని లక్ష్మీదేవి 
అనే సుందరీమణితో కూడిన చైతన్యంతో ఒప్పారుతున్నది. ఒరగంటిని కాదనగల్లిన రొమ్ము ప్రదేశంతో విరాజిల్లుతున్నది. 
పీల్చేగాలీ, వదలేగాలీ అనే వానితో అందంగా కదలుతున్న మూడుముడుతలతో సుందరంగా ప్రకాశిస్తున్న సన్నని నడుముతో 
అలరారుతున్నది. మునుపు వెలుపలికి వచ్చిన సమస్తమైన విశ్వాన్నీ మళ్లీ లోపలికి తీసుకుంటున్నదా అనిపించే నీటి 
సుడిలాగా ఉన్న లోతైన బొడ్డు ఒప్పారుతున్నది. పద్మంలోని కేసరాలవలె చక్కగా వెలుగొందుతన్న పట్టుబట్ట మీద 
కట్టబడిన బంగారు మొలతాటి పేటలతో అందగించిన నీలవర్ణంకలదిీ, పెద్దదీ అయిన పిరుదుల భాగం శోభిల్లుతూ 
ఉన్నది. నల్లని అరటి బోదెలవంటి సుందరమైన రెండుతొడలతో అలరారుతున్నది, సమంగా సుందరంగా ఉన్న పిక్కలు 
కలిగి ఉన్నది. గంభీరమైన మోకాళ్ళ జంటతో ప్రకాశిస్తున్నది. తామరరేకువలె వెలుగొందుతున్న పాదాలజంటతో ప్రకాశిస్తున్నది. 
నాదైన మనస్సులోని చీకటిని ఆపివేసే చంద్రకళలవలె ఉన్నట్టి గోళ్ళు కలిగి ఉన్నది. కిరీటం, కుండలాలు, మెడలోని 
హారాలు, భుజకీర్తులు, వలయాలు, ఉంగరాలూ, మణినూపురాలు మొదలైన పెక్కుతీరులైన ఆభరణాలతో అలంకృతమై 
ఉన్నది. జనులందరి, అన్ని విధాలైన భయాలను తొలగించి వేస్తున్నది. భక్తజనులకు మనోహరంగా ఉన్నది, సర్వశుభాలకూ 
నిలయమై ఉన్నది. స్వామీ! అటువంటి నీ దివ్యమైన భగవత్స్వరూపాన్ని తామసగుణంతో నీచస్థితికి జారిపోయే జనాలకు 
కూడా సన్మార్గాన్ని చూపించేవాడవైన నీవు మాకు చూపి మమ్ములను నెరవేరిన ప్రయోజనం కలవారినిగా చెయ్యి అని 
ఇంకా ఇలా అన్నాడు. 


స్ప ఆత్మకుం బరిశుద్ధి నర్ధించు వారికి ధ్యేయ వస్తువు భవద్దివ్యమూర్తి! 
యంచిత స్వర్గరాజ్యాభిషిక్తున కైన సమధిక సృృహణీయతముండ వీవు, 
సదృక్తియుత భక్తజన సులభుండవు దుష్టాత్ములకుం గడు దుర్లభుండ 
వాత్మదర్శనులకు నరయ గమ్యుందడవు నై య ర్ధి విలసిల్లు దనఘచరిత! 


తే. యిట్టి నిఖీల దురారాధ్యు నీశు నిన్ను నెజయ సుజనులకైన వర్ణింపరాదు, 
వజల నెవ్వండు పూజించుంవాడు విడువం, జాలునే పద్మదళ నేత్ర! సచ్చరిత్ర! "712 


ప్రతి: ఆత్మకున్‌= మనస్సునకు; పరిశుద్ధిన్‌= నిర్మలత్వాన్ని; అర్థించువారికిన్‌= కోరేవారికి; ధ్యేయ+వస్తువు= ధ్యానించ 
తగిన పదార్థం; భవత్‌+దివ్య+మూర్తి= నీదైన దేవసంబంధమైన ఆకృతి; అంచిత +స్వర్ద +రాజ్య+అభిషిక్తునకున్‌= గొప్పదైన 
స్వర్గ రాజ్యానికి అభిషేకం పొందిన వానికి; ఐనన్‌= అయినా; సమధిక+స్పృహణీయతముండవు= చాలా ఎక్కువగా 
కోరదగినవాడవు; ఈవు= నీవు; సద్‌+భక్తి యుత భక్త జన సులభుండవు= స్థిరంగా నిలిచి ఉండే భక్తితో కూడిన 
భక్తులైనవారికి కష్టపడ నక్కరలేకుండా దొరకేవాడవు; దుష్ట+ఆత్ములకున్‌= చెడుబుద్ధి కలవారికి; కడు= మిక్కిలి, దుర్రభుండవు= 
ఎంత కష్టపడినా దొరకనివాడవు; అనఘచరిత= పుణ్యప్రవృత్తి కలవాడా!; ఆత్మ దర్శనులకున్‌= ఆత్మను జ్ఞానంతో 
చూడగలవారికి; అరయన్‌= పరిశీలించగా? గమ్యుండవును= చేరుకోదగినవాడవు; ఐ= అయి; అర్ధిన్‌= కోరికతో; విలసిల్లుదు= 
ఒప్పారుతూ ఉంటావు; ఇట్టి= ఈ విధమైన; నిఖీల దుర్‌+ఆరాధ్యున్‌= సర్వులకు సులభంగా ఆరాధించరాని; ఈశున్‌= 
స్వామిని; నిన్నున్‌= నిన్ను నెజయన్‌= ఒప్పునట్లుగాా సుజనులకు= మంచి స్వభావం కలవారికి; ఐనన్‌= అయినా; 
వర్ణింపరాదు= వర్ణించటం శక్యంకాదు; ఎవ్వడు= ఎవడు; వజలన్‌= ప్రకాశించేటట్లుగా;? పూజించు= పూజిస్తాడు; 


342 శ్రీమహాభాగవతము 


వాడు= అవ్వాడు; విడువన్‌+చాలునే= విడువగలడా (విడువలేడు); పద్మదళనేత్ర= తామర రేకులవంటి కన్నులు కలవాడా!; 
సత్‌+చరిత్ర= మంచి చరిత్రకలవాడా!; 


తా : ఓ పాపభావనలేని ప్రవృత్తి కలవాడా! తామర రేకులవంటి కన్నులున్నవాడా! అందరకు అలవరచుకోవలసిన మంచి 
చరిత్ర కలవాడా! స్వామీ! నిర్మలత్వాన్ని కోరేవారు ధ్యానించతగిన వస్తువు నీవు. గొప్పదైన స్వర్గరాజ్యానికి అభిషేకం 
పొందిన వానికైనా చాలా ఎక్కువగా ఆశపడదగినవాడవు నీవు. నిలుకడగా ఉండే భక్తితో కూడిన భక్తజనులకు నీవు 
సులభుదవు. దుష్టబుద్దులకు నీవు దొరకనే దొరకవు. ఆత్మను దర్శించవలె ననుకొనేవారికి పొందదగిన వాడవు నీవు. ఈ 
విధంగా ఒప్పారుతూ ఉంటావు. ఈ విధంగా ఎంతో శ్రమతో కానీ ఆరాధించటానికి వీలుకాని స్వామిని నిన్ను వర్ణించటం 
సుజనులకు కూడా సాధ్యం కాదు. నిన్ను పూజించేవాడు నిన్ను విడువగలడా? 


విశే : ఆత్మకు పరిశుద్ధి అంటే నశించే ప్రపంచ సంబంధమైన భోగాల మీద భావన లేకుండటం. 
ఆత్మదర్శనులు ఆ పరమాత్మ తత్వసంబంధం అయిన జ్ఞానం కలవారు. 


చ. ఎనసిన భక్తి యోగమున నే భవదీయపదాబ్ద మొందంగా 
ననయముం గోరువాండు చటులాగ్రహభీషణ వీర్యశౌర్య త 
ర్దనములచే ననూనగతి సర్వజగంబులు సంహరించు న 
య్యనుపముందడైన కాలుని భయంబును బొందండు సుమ్ము కావునన్‌. "713 


ప్రతి : ఎనసిన +భక్తి యోగమునన్‌+ఏ= అతిశయించిన భక్తి అనే యోగంతోనే; భవదీయ +పద +అబ్ద్బమున్‌= నీవైన 
పాదాలనే పద్మాలను; ఒందంగాన్‌= పొందాలని, అనయమున్‌= ఎల్లప్పుడూ; కోరువాడు= కోరే మనిషి చటుల= 
భయంకరమైన; ఆగ్రహ= కోపంతో; భీషణ= వెరపుగొలిపే; వీర్య= దేహబలంతో; శౌర్య= మనోబలంతో; చేసే; తర్దనములచేన్‌= 
బెదరింపుపనులతో; అనూనగతిన్‌= మిక్కిలి ఎక్కువ అయిన తీరుతో; సర్వజగంబులు = అన్ని లోకాలనూ; సంహరించు 
ఆ+అనుపముండు= నాశనం చేసే ఆ సాటిలేనివాడు; ఐన కాలుని భయంబును= అయినట్టి మృత్యుదేవతవలన కలిగే 
భీతిని పొందండు= అనుభవించడు; సుమ్ము= సుమా!) కావునన్‌= కాబట్టి... 

తా : పెంపొందిన భక్తియోగంతో నీ పాదపద్మాలను నిరంతరమూ పొందకోరేవాడు వెరపుగొలిపే కోపమూ, భయం 


పుట్టించే వీర్య శౌర్యాలతో కూడిన బెదరింపు చేష్టలు అనే వాటితో లోకాలన్నింటినీ నాశనం చేసే ఆ సాటిలేని యమునివలన 
కలిగే భయాన్ని కూడా పొందడు. కాబట్టి 


తే. ఇట్టి నీ పాదమూలంబు లెవ్వందేని, పొంది ధన్యాత్ముండౌ నట్టి పుణ్యుం డొండు 
మనము లోపలం గోరునే మజచియైన, నవ్యయానంద! గోవింద! హరి! ముకుంద! "7/14 


ప్రతి : ఇట్టి= ఈ విధమైన; నీ పాదమూలంబులు= నీ పాదాల మొదలును; ఎవ్వండు+ఏని= ఎవ్వడైనా పొంది= 
చేరుకొని; ధన్య+ఆత్ముండు= పుణ్యమైన హృదయంకలవాడు; బెన్‌= అగునో; అట్టి పుణ్యుండు= అటువంటి పుణ్యంకలవాడు; 
మజచి= స్ఫృతిని కోల్పోయి; ఐనన్‌= అయినా? మనములోపలన్‌= మనస్సులో; ఒండు= మరొకదానిని; కోరునే= కోరునా? 
అవ్యయ+ఆనందా! = తరుగువోని ఆనందంకలవాడా!; గోవింద= గోవిందా!; హరి= ఓ విష్ణూ; ముకుంద= ఓ ముక్తిప్రదాతా! 


చతుర్ధస్కంధము 343 


తా; ఎక్కువ తక్కువలులేని ఆనందం కలవాడా! భూమినీ, గోవులనూ, వేదాలనూ, వాక్కులనూ సంతోషపెట్టేవాడా! 
అజ్ఞానాన్ని హరించేవాడా! ముక్తిని ప్రదానం చేసేవాడా! ఈ విధమైన మీ పాదాలను ఎవ్వడైనా పొంది పుణ్యాత్ముదైతే వాడు 
పొరపాటున కూడా మరొక దానిని వాంఛిస్తాడా? ఎన్నటికినీ వాంభఛించడు. 


క. హరి! నీ భక్త జనులతో, నిరుపమగతిం జెలిమిసేయు నిమిషార్ధముతో 
సరిగాదు మోక్ష మనిన న, చిరశుభ మగు మర్త్య సుఖముం జెప్పంగ నేలా? 715 


ప్రతి : హరి= ఓ విష్టూ!) నీ భక్త్రజనులతోన్‌= నీ యందు భక్తిగలజనాలతో; నిరుపమగతిన్‌= పోలిక చెప్పటానికి వీలులేని 
తీరున; చెలిమి+చేయు= స్నేహంచేసే; నిమిష+అర్ధముతోన్‌= కనురెప్పపాటులో సగం కాలంతో కూడా; మోక్షము= 
ముక్తి సరికాదు= తూగదు; అనినన్‌= అంటే; అచిర శుభము= కొద్దిపాటికాలంలో మెలైనది; అగు మర్యసుఖము= 
అయిన మానవలోక సుఖాన్ని గూర్చి; చెప్పగన్‌= చెప్పటం; ఏలా?= ఎందుకు? 

తా : హరీ! మీ భక్తుల ద్వారా సాటిలేని విధంగా చెలిమిచేసే అరనిముసం మాత్రంతోనైనా మోక్షం సరికాదు. అంటే 
క్షణభంగురమైన మానవ సుఖం సంగతి చెప్పటం ఎందుకు? 


క. దురిత వినాశక పదపం, కరుహ! భవత్మీర్తి తీరరణచయ బాహ్యాం 

తర సేక ధూత కల్మష, పురుషులు ధరమీందం దీర్థభూతులు గారే! "716 
ప్రతి : దురిత= పాపాలను; వినాశక= పూర్తిగా నశింపజేసే; పద= పాదాలనే; పంకరుహ= పద్మాలుగలవాడా!; భవత్‌= 
నీదైన; క్రీర్తి= యశస్సు అనే; తీర్ధ= పవిత్రజలంయొక్క కణ+చయ = బొట్టుల సముదాయంచేత; బాహ్య+ఆంతర= 
వెలుపలి, లోపలి; సేక= తడుపుటచేత; ధూత= కడిగి వేయబడిన; కల్మష= పాపాలుగల; పురుషులు= మానవులు; 
ధరమీందన్‌= భూమిమీద; తీర్థభూతులు= తీర్ధాలుగా అయినవారు; కారే= కారా! 
తా : పాపాలను పటాపంచలు చేసే పాదాలనే పద్మాలుగల ఓ స్వామీ! నీ కీర్తి అనే తీర్ధపు నీటి బొట్టులతో వెలుపలలోపల 
తడిసిన స్టితి కలుగుటచేత రూపుమాసిన పాపాలుగల మానవులు భూమిమీద తీర్ధాలుగా అయినవారే కాకుంటారా? 


విశే : తీర్థభూతులు ఆ తీర్ధం అంటే తరింపజేసేది. సంసార దుఃఖంనుండి గట్టెక్కించేవారు. 


వ. అట్టి భూతదయా సమేతులును రాగాది విరహిత చిత్తులును నార్జవాది గుణ యుక్తులును నయిన భాగవత 
జనుల సంగంబు మాకుం గలుగంజేయు, మిదియ మమ్మను[గ్రహించుట యని వెండియు నిట్లనియె. 717 


ప్రతి : అట్టి భూతదయా సమేతులు= ఆ విధమైన ప్రాణికోటియందు కృపతో కూడి ఉండేవారు; రాగ+ఆది+విరహచిత్తులు= 
అనురాగం మొదలైనవి లేని హృదయాలు కలవారు; ఆర్జవ+ఆది గుణయుక్తులుకున్‌= కల్లా కపటాలు లేకుండటం 
మొదలైన గుణాలతో కూడి ఉండేవారు; ఐన భాగవతజనుల సంగంబు= అయినటువంటి భక్తజనులను అంటి పెట్టుకొని 
ఉండటం; మాకున్‌= మాకు; కలుగన్‌+చేయుము= కలుగునట్లు చెయ్యి; ఇది+అ= ఇదే; మమ్మున్‌= మమ్ములను; 
అనుగ్రహించుట= దయజూడటం,; అని= అని పలికి; వెండియున్‌= ఇంకా; ఇట్లు= ఈ విధంగా? అనియెన్‌= అన్నాడు. 
తా; ఆ విధంగా అన్ని ప్రాణులయందు అనురాగం ఉన్నవారు, రాగం మొదలైనవి లేని హృదయాలు కలవారు, 


వక్రబుద్ధులు లేకుండటం మొదలైన గుణాలతో కూడినవారు అయిన భగవంతునికి సర్వసమర్పణ చేసికొన్న భక్తజనులతో 
మాకు నిరంతరమూ మైత్రి ఉండే స్థితిని కలిగించు అని ఇంకా ఇలా పలికాడు. (బ్రహ్మ). 


ర శ్రీమహాభాగవతము 


చ. సరసిజనాభ! సత్పురుష సంగసమంచిత భక్తి యోగ వి 

స్ఫురణ ననుగ్రహింపంబడి శుద్ధము నొందినవాని చిత్త మ 

స్థిర బహిరంగముం గనదు, చెందదు భూరితమస్స్వరూపసం 

సరణ గుహం జిరంబు గనంజాలు భవన్మహనీయతత్తమున్‌ "718 
ప్రతి : సరసిజనాభ= పద్మం బొడ్దునకలవాడా!; సత్‌+పురుష= యోగ్యతగల పురుషుల; సంగ= కలయికతో ఏర్పడిన; 
సమంచిత= మిక్కిలి ఒప్పారునట్టి భక్తి యోగ= భక్తికి సంబంధించిన యోగంయొక్క విస్ఫురణన్‌= విశేషమైన స్ఫూర్తితో; 
అను[గ్రహింపన్‌+పడి= అనుగ్రహం పొంది; శుద్ధమున్‌= పరిశుద్ధతను; ఒందినవాని చిత్తము= పొందినవాని హృదయం; 
అస్థిర బహిర్‌+అంగమున్‌= కుదురులేని వెలుపలి దేహాన్ని (వెలుపలి ప్రపంచాన్ని; కనదు= చూడదు; భూరి= పెద్దది 
అయిన; తమస్‌= చీకటే; స్వరూప= తన రూపంగాగల; సంసరణ= సంసారమనే; గుహన్‌= కొండబిలాన్ని చేరదు = 
ప్రవేశించదు; భవత్‌+మహనీయ తత్త్వమున్‌= నీదైన, గొప్పదైన పరమాత్మ తనాన్ని చిరంబు = పెద్దకాలం; కనన్‌+చాలున్‌= 
చూడగలదు. 
తా : పద్మనాభా! సత్పురుషుల స్నేహంతో గొప్పగా ఏర్పడిన భక్తియోగం ప్రకాశిస్తూ ఉండగా నిర్మలమైన చిత్తం చంచలమైన 
వెలుపలి దేహాన్ని కానీ, ప్రపంచాన్ని కానీ చూడదు. పెద్దదైన చీకటే స్వరూపంగాగల సంసారమనే గుహలో ప్రవేశించదు. 
నీదైన మహిమగల తత్పాన్ని ఎల్లప్పుడూ చూడ గలుగుతుంది. 


విశే : సజ్జనుల సంగతివలన మూడు ప్రయోజనాలు. 1. అది పొందినవారికి ప్రపంచ సంబంధం తొలగిపోతుంది. 
2. గాఢమైన అజ్ఞానం అతనిని లోగొనజాలదు. 8. పరమాత్మ దర్శనం శాశ్వతంగా లభిస్తుంది. 


వ. అది యొట్టిదనిన. 719 
ప్రతి : అది= ఆ స్థితి; ఎట్టిది= ఏ విధమైనది; అనినన్‌= అంటే. 
తా : ఆ స్థితి ఏ విధమైనదంటే. 
సీ అరయంగ నేమిటి యందునీ విశ్వంబు విదితమై యుండు నీ విశ్వమందు 
నేది ప్రకాశించు? నెప్పుడు నట్టి స్వయంజ్యోతి నిత్యంబు నవ్యయంబు 
నాకాశమును బోలి యవిరళ వ్యాపక మగు నాత్మతత్తంబు నధిక మహిమ 
నమరు పరబ్రహ్మ మగు నని పల్కియి ట్టనియె నవిక్రియుందైన వాండు 


తే. నెవ్వం దాతండు దనయందు నెపుడు నాత్మ, కార్యకరణ సమర్థంబు గాని ఖేద 
బుద్ధి జనకంబు నాందగు భూరిమాయం, జేసి విశ్వంబు సత్యంబుగా సృజించె. "720 


ప్రతి ; అరయంగన్‌= చక్కగా చూడగా; వఏమిటియందున్‌= దేనియందు; ఈ విశ్వంబు= ఈ సర్వలోకాల, (గ్రహాల 
సముదాయం; విదితము= తెలియవచ్చేది; ఐ= అయి; ఉండున్‌= ఉంటుందో; ఈ విశ్వమందున్‌= ఈ అన్ని లోకాల 
సముదాయంలో; ఏది= ఏ తత్వం; ఎప్పుడున్‌= అన్ని కాలాలలో; ప్రకాశించున్‌= వెలుగొందుతూ ఉంటుందో; అట్టి= ఆ 
విధమైన; స్వయంజ్యోతి= తనంత ప్రకాళశించువెలుగు; నిత్యంబున్‌= శాశ్వతం; అవ్యయంబున్‌= ఏ వికారాలూ లేని 


చతుర్ధస్కంధము 345 


ఏకరూపమైనది; ఆకాశమును= ఆకాశమనే మొదటి పదార్దాన్నిి పోలి; అవిరళ వ్యాపకము= అవకాశం లేకుండా 
వ్యాపించునది; అగు= అయిన; ఆత్మతత్త్వంబున్‌= పరమాత్మతనంతో; అధికమహిమన్‌= ఎక్కువ ప్రభావంతో; తనరు = 
ఒప్పారెడు; పరబ్రహ్మము+అగు = అన్నింటికి ఆవలిదైన మహావస్తువు; అగున్‌= అగును; అని= ఇలా అని; పల్మి= చెప్పి; 
యిట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; అవిక్రియుండు +ఐన = ఏవికారములూ లేనివాడైనవాడు; ఎవ్వండు= ఎవ్వడో; 
ఆతండు= ఆ వ్యక్తి ఆత్మ కార్య కరణ సమర్థంబు= తన పనులు చేసుకొనటానికి శక్తి కలది; కాని= కానట్టిది; భేద బుద్ధి 
జనకంబున్‌= పరమాత్మకంటె వేరైనది అనే బుద్ధి పుట్టించేది; నాన్‌= అనగా తగు= తగునట్టి; భూరిమాయన్‌= గొప్పదైన 
మాయ అనే మరొక పేరుగల ప్రకృతిని; ఎప్పుడు= ఎల్ల వేళలా; తనయందున్‌= తన లోపలనుండియీ; చేసి= రూపొందించి; 
విశ్వంబున్‌= విశ్వాన్ని సత్యంబు+కాన్‌= ఎప్పుడూ ఉందేదానినిగా; సృజించెన్‌= సృష్టి చేశాడు. 

తా : సరియైన చూపుతో చూస్తే ఏ తత్వంలో ఈ విశ్వమూ, ఈ విశ్వంలో ఏ తత్త్వం స్పష్టంగా తెలియవస్తూ ఉంటుందో 
ఆ పరమాత్మ తనంత తాను ప్రకాశిస్తూ ఉంటుంది. అది శాశ్వతమైనది. ఏ విధమైన మార్పులూ లేకుండా ఒకే విధంగా 
ఉంటుంది. ఆకాశంలాగా అణుమాత్రం కూడా వదలకుండా అంతటా వ్యాపించి ఉంటుంది. అటువంటి ఆత్మతత్త్వాన్ని 
చూస్తే అతదే ఆ పరబ్రహ్మం అవుతాడు అనిచెప్పి ఇంకా ఇలా అన్నాడు. ఆ పరమాత్మ నిజానికి ఏ వికారాలూ లేకుండా 
ఉందేవాడే. అయినా ఈ విశ్వాన్ని తనలో నుండియే సత్యమైన దానినిగా సృష్టించాడు. దానిని ప్రకృతి అంటారు. అది తన 
పనులు తాను చేసుకోలేనిది. పరమాత్మకంటె వేరుగా అయినది అనే బుద్దిని పుట్టించేది. 


ఆ. మరల మరలం బెక్కుమూఖజు లీ విశ్వంబు, జనన వృద్ధి విలయ సంగతులను 

నందం జేయుచుండు నట్టి యీశ్వరుండవై, తనరు నిన్ను నాత్మ తత్పముగను. "721 
ప్రతి : మరలన్‌+మరలన్‌= మళ్ళీ మళ్ళీ; పెక్కుమాజులు= చాలా పర్యాయాలు; ఈ విశ్వంబున్‌= ఈ విశ్వాన్ని జనన 
వృద్ధి విలయ సంగతులనున్‌= ఏర్పడటం, పెంపొందటం, రూపు మాసిపోవటం అనే విధానాలను; అందన్‌+చేయుచుండు+ 
అట్టి= పొందజేసేటటువంటి; ఈశ్వరుండవు= ప్రభువవు; ఐ= అయి; తనరు నిన్నున్‌= ఒప్పేనిన్ను; ఆత్మ+తత్వముగను = 
ఆత్మతత్తంగా... 


తా : ఇంకా ఇంకా అనేక పర్యాయాలు ఈ విశ్వం పుట్టుకకూ, పెరుగుదలకూ, ప్రళయానికీ కారణమైన ఈశ్వరుదడవై 
ప్రకాశించే నిన్ను ఆత్మతత్త్వంగా 


వ. తెలియుదు మని వెండియు నిట్లనియె, యోగపరాయణు లగువారు శ్రద్ధా సమన్వితులై 
క్రియాకలాపంబుల నంతఃకరణోపలక్షితం బయిన భవదీయ రూపంబు యజింతురు, వారు వేదాగమతత్త్వ 
జ్ఞానులు, న వాద్యుండవును ననాదియు నద్వితీయుండవును మాయాశక్తి యుక్తుండవునునై విలసిల్లుచుండుదు 
వట్టి మాయాశక్తిచేత. 722 

ప్రతి : తెలియుదుము= తెలుసుకుంటాము; అని= ఇలాచెప్పి; వెండియున్‌= ఇంక్సా ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= 
అన్నాడు; యోగ పరాయణులు = యోగమునందే చెదరని దీక్షగల వ్యక్తులు; అగువారు= అయినవారు; డ్రద్దా సమన్వితులు= 
శ్రద్ధతో కూడినవారు; ఐ= అయి; క్రియా కలాపంబులన్‌= యజ్ఞం మొదలైన క్రియల సముదాయాలచేత; అంతః 
కరణ+ఉపలక్షితంబు = అంతరంగంతో సూచించినది; ఐన= అయిన; భవదీయరూపంబున్‌= నీదయిన రూపాన్ని యజింతురు= 


346 శ్రీమహాభాగవతము 


పూజిస్తారు; వారు= ఆ వ్యక్తులు; వేద+ఆగమ తత్ప్వజ్ఞానులు= వేదాల, ఆగమాల తత్వాలను తెలిసినవారు; నీవు; ఆద్యుందవు= 
మొదటివాడవు; అనాదియున్‌= మొదలు లేనివాడవు; అద్వితీయుండవు = నీ వంటిది మరొకటి లేనివాడవు; 
మాయాశక్తి+యుక్తుండవును= మాయకు సంబంధించిన శక్తితో కూడిన వాడవు; ఐ= అయి; విలసిల్లుచుందువు= గొప్పగా 
ప్రకాశిస్తూ ఉంటావు; అట్టి= ఆ విధమైన; మాయాశక్తి చేతన్‌= మాయయొక్క శక్తిచేత. 


తా : నిన్ను ఆత్మతత్త్వంగా తెలుసుకుంటాము. యోగంపట్ల నిష్టగలవారు (శ్రద్ధతో కూడినవారై యజ్ఞం మొదలైన క్రియల 
సముదాయంతో సూక్ష్మదేహంతో గుర్తింపదగిన నీ రూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు. వారు వేదాల ఆగమాల తత్పాల జ్డానం 
కలవారు. నీవు సమస్త సృష్టికంటె ముందే ఉన్నవాడవు. నీవు ఆది లేనివాడవు. నీ వంటితత్వం మరొకటి లేదు. మాయాశక్తితో 
కూడినవాడవై విరాజిల్లుతూ ఉంటావు. ఆ మాయాశక్తి చేత 


స్స్‌ చతురాత్మ! సత్త్వరజస్తమోగుణములు వరుస జనించెను, వాని వలన 
మహదహంకార తన్నాత్రనభోమరు దనల జలావని ముని సుపర్వ 
భూతగణాత్మక స్ఫురణ న్‌ విశ్వంబు భిన్నరూపమున నుత్పన్న మయ్యె, 
దేవ! యీ గతి భవదీయ మాయను జేసి రూఢిం జతుర్విధరూపమైన 


తే. పురము నాత్మాంశమునం జెందు పురుషుం డింద్రి, యములచే విషయ సుఖము లనుభవించు 
మహిని మధుమక్షికాకృత మధువుం బోలి, యతనిం బురవర్తి యగు జీవుం డండ్రు మజియు. 728 


ప్రతి : చతుర+ఆత్మ= నేర్పుగల బుద్ధి విశేషం కలవాడా!; వరుసన్‌= క్రమంగా; సత్వ రజస్‌+తమస్‌ +గుణములు= సత్త్వం, 
రజస్సు, తమస్సు అనే లక్షణాలు; జనించెను= పుట్టాయి; వానివలనన్‌= ఆ మూడు గుణాలవలన; మహత్‌= మహత్తు అనే 
తత్వమూ; అహంకార= “అహం నేను అనే స్ఫురణ; తత్‌+మాత్ర= శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే విషయాలూ; 
నభస్‌= ఆకాశం; మరుత్‌= గాలి; అనల= అగ్ని జల= నీరు; అవని= భూమి; ముని= మహర్షులు; సుపర్వ= దేవతలు; 
భూత= ప్రాణులు; అనువాని; గణ= సముదాయం అనే; ఆత్మక= స్వరూపం కలదిగా; స్ఫురణన్‌= తోచటంచేత; ఈ 
విశ్వంబు= ఈ విశ్వం; భిన్నరూపమునన్‌= వేరువేరు స్వరూపంతో; ఉత్పన్నము= పుట్టినది; అయ్యెన్‌= అయినది; దేవ= 
ప్రభూ!) ఈ గతిన్‌= ఈ విధంగా; భవదీయ మాయను+చేసి= నీ దైన మాయచేత; రూఢిన్‌= స్పష్టంగా చతుర్‌+విధరూపము+ 
ఐన= నాలుగు తీరులైన రూపంగల; పురమున్‌= దేహాన్ని; ఆత్మ+అంశమునన్‌= ఆత్మకు సంబంధించిన అంశంతో; 
చెందు= పొందే; పురుషుండు= జీవుడు; ఇంద్రియములచేన్‌= ఇంద్రియాలద్వారా? విషయ +సుఖములు = శబ్దం మొదలైనవాని 
వలన కలిగే సుఖాలను; అనుభవించున్‌= అనుభవిస్తాడు; మహినిన్‌= భూమిపై; మధుమక్షికా కృత మధువున్‌= తేనెటీగ 
చేసిన తేనెతో; పోలి= సమానమై; జీవుండు= జీవుడు అనే తత్వం; అతనిన్‌= అతనిని పురవర్తి= శరీరమున ప్రవర్తించేవాడు; 
అగున్‌= అగును; అండ్రు= అంటారు; మజియున్‌= ఇంకా. 

తా : మాయాశక్తిచేత సత్వం, రజస్సు, తమస్సు అనే మూడుగుణాలు వరుసగా ఏర్పడ్డాయి. వాటి వలన మహత్తు, 
అహంకారం, ఐదయిన శబ్దం మొదలైన విషయాలు, ఆకాశం, వాయువు, అగ్ని జలం, భూమి అనే అయిదు మహాభూతాలు 
కలిగాయి. మహర్షులు, దేవతలు, ప్రాణుల సముదాయాలుగా ఈ విశ్వమంతా వేరు వేరు రూపాలు కలది అయినది. నీ 
మాయ చేతనే నాలుగు విధాలైన రూపాలుగల పురాన్ని పురుషుడు ఆత్మాంశతో ప్రవేశిస్తున్నాడు. ఇంద్రియాలతో విషయసుఖాలను 
అనుభవిస్తున్నాడు. అతడు భూమిమీద తేనెటీగ రూపొందించిన తేనెలాగా ఆ పరమాత్మముందు మెలగుతూ ఉంటాడు. 
అతనినే జీవుడు అంటారు. 


చతుర్ధస్కంధము 34/7 


వ. ఇట్టి జగత్సర్జకుండవైన నీవు. 724 
ప్రతి : ఇట్టి= ఈ విధమైన; జగత్‌ +సర్జకుండవు= జగత్తును సృష్టించినవాడవు; ఐన+నీవు= అయిన నీవు. 
తా :; ఈ విధమైన జగత్తును సృష్టించిన నీవు. 
క. భూత గణంబుల చేతనె, భూతగణంబులను మేఘ పుంజయంబుల ని 

ర్భ్థూతముగం జేయు ననిలుని, భాతిని జరియింపం జేసి పొరుష మొప్పన్‌. "725 
ప్రతి: భూత గణంబులచేతనె= భూతాల సముదాయాల చేతనే; భూతగణంబులను= భూతాల సముదాయాలను; 
మేఘపుంజంబులన్‌= మేఘాల సముదాయాలతో; నిర్జూతముగన్‌= పూర్తిగా ఎగురగొట్టినట్లుగా; చేయు= చేసే; అనిలుని 
భాతిన్‌= వాయువువలె; చరియింపన్‌+చేసి= కదలాడునట్లొనర్చి, పౌరుషము = పురుషశక్తి ఒప్పన్‌= ఒప్పునట్లుగా. 
తా ; నీవు వాయుదేవుడు మేఘాల గుంపులను చెదరగొట్టినట్లుగా, భూతాల సముదాయాలను భూతాల సముదాయాలతోనే 
కదలాడిపోయే విధంగా చేస్తూ ఉంటావు. ఆ విధంగా పౌరుషం ప్రకాశించగా 


విశే : గాలి ఒక భూతం. అది పొగ, కాంతి, నీరు, గాలి అనే వాని సముదాయమైన మేఘాన్ని దూరంగా పోయేటట్లు 
చేస్తున్నది. ఈ విధంగా భూతాల సముదాయాలే భూతాల సముదాయాలను కదలిస్తూ ఉంటాయి. అయితే ఆ అన్నింటికి 
మూలపురుషుడు పరమాత్మ 
తే. రూఢిం దత్తత్రియాలబ్ధి రూపుం డవును, సుమహిత స్పురదమిత తేజుండవుం జండ 

వేగుండవు నయి ఘనభుజావిపులమహిమ, విశ్వసంహార మర్ధిం గావింతు వీశ! "726 
ప్రతి : ఈశ= సర్వలోకాలను పాలించేప్రభూ!; రూఢిన్‌= స్పష్టంగా; తత్‌+తత్‌+క్రియా లబ్ధి రూపుండవును= ఆయా 
పనులకోసం పొందిన రూపాలు కలవాడవునూ; సుమహిత స్ఫురత్‌+అమిత తేజుందడవున్‌= మిక్కిలి గొప్పదిగా వెలుగొందుతూ 
ఉన్న హద్దులు లేని తేజస్సు కలవాడవునూ; చండ+వెగుండవును= తీవ్రమైన వేగం కలవాడవునూ; అయి; ఘన భుజా 
విపుల మహిమన్‌= పెద్దవి అయిన భుజాల విస్తారమైన మహిమతో; అర్ధిన్‌= కోరికతో; విశ్వసంహారము= లోకాల 
సముదాయాన్ని లోపలకు తీసుకోవటం అనే పనిని; కావింతువు= చెస్తావు. 
తా : ప్రభూ! నీవు ఆయా పనులకోసం ఏర్పడిన వేరువేరు రూపాలు కలవాదవు, గొప్పగా వెలుగొందుతూ ఉన్న దీప్తి కల 
వాదవూ, అతితీవ్రమైన వేగంగలవాడవూ అయి విసృతంగా వ్యాపించి ఉన్న భుజాల అతిశయమైన మహిమతో ఈ 
విశ్వాన్నంతా ఉపసంహరిస్తావు. ఇదంతా నీ సంకల్ప మహిమ. 


వ. అది యెట్లనిన. 727 
ప్రతి : అది= ఆ సంహారం అనే పని; ఎట్లు= ఏ విధంగా; అనినన్‌= అంటే. 
తా : ఆ సంహారకార్యం ఏ విధమైనది అంటే 


క. ఇతి కర్తవ్య విచారక, మతిచేందగ నెప్పుడుం బ్రమత్తంబును సం 
చిత విషయ లాలసము నూ, ర్హిత లోభము నైన యట్టి సృష్టి గడంకన్‌. 728 


3468 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఇతి కర్తవ్యవిచారకమతిచేన్‌= ఇట్టిది చేయవలసిన పని అనే ఆలోచనగల బుద్ధితో; తగన్‌= తగు విధంగా; 
ఎప్పుడున్‌ = ఎల్లవేళలా; ప్రమత్తంబును= ఒడలెరుగనిదియు; సంచిత విషయ లాలసము= కూడబెట్టుకొన్న 
విషయసుఖములయందు రమించే స్వభావం కలదీ; ఊర్జిత+లోభము= గొప్ప శక్తిగల అత్యాశ కలదీ; ఐన +అట్టి= 
అయినట్టి; సృష్టిన్‌= సృష్టిని కడంకన్‌= ప్రయత్నంతో; (ముందుకు అన్వయం). 

తా : ఈ సృష్టి అంతా ఇప్పుడిది చేయదగినపని అనే విచారం విషయంలో ఒడలు తెలియనిదవుతుంది. శబ్దం మొదలైన 


విషయాల అనుభవం మీదకు ఎగబ్రాకుతూ ఉంటుంది. అత్యధికమైన శక్తి గల లోభం కలది అవుతుంది. అటువంటి 
సృష్టిని నీవు పూనికతో (లోపలికి తీసుకుంటావు). 


తే. అప్రమత్తుండ వగుచుం బద్మాక్ష! నీవు, మింగుదువు చాల నాంకట వైేంగు చుండి 
నాలుకలు ంగోయు భూరిపన్నగము వాతం, బడిన యొలుకను భక్షించు పగిది ననఘ! 729 


ప్రతి : పద్మాక్ష= పద్మాలవంటి కనులుగలవాడా!; అనఘ = పుణ్యాత్ముడా!; అప్రమత్తుండవు = ఏ విధమైన పొరపాటులులేని 
వాడవు; అగుచున్‌= అవుతూ; నీవు= నీవు; చాలన్‌= ఎక్కువ అయిన; ఆంకటన్‌= ఆకలితో; వ్రేంంచుండి= మాడిపోతూ; 
నాలుకలు = జిహ్వలు; కోయు= చాచుతూ ఉందే; భూరి పన్నగంబు= పెద్దసర్పం; వాతన్‌= నోటిలో; పడిన +ఎలుకను = 
పడ్డ ఎలుకను; భక్షించుపగిదిన్‌= తినే విధంగా; మ్రింగుదువు= లోపలికి తీసుకుంటావు. 


తా : పద్మనయనా! పుణ్యాత్మా! చాలా ఆకలితో కడుపు కాలిపోతూ ఉన్న మహాసర్పం తననోటి దగ్గరకు వచ్చిన ఎలుకను 
తినే విధంగా నీవు ఏమరుపాటులేని వాడవై ఈ సృష్టినంతా లోపలికి తీసుకుంటావు. 


చ. అనిశము నస్మదీయగురుండైన సరోరుహసంభవుండు న 
మృ్మనువులు నాత్మసంశయము మాని భజించు భవత్పదాబ్దముల్‌ 
మనమున నిల్పి యుష్మదవమాన మహావ్యథం జెందునట్టి స 
జ్ఞనుండు పరిత్యజించునె? భుజంగమతల్చ్పక! భక్త కల్పకా! "0 


ప్రతి : భుజంగమతల్పక= సర్పం పానుపు అయినవాడా!; భక్త కల్పకా= భక్తులకు కల్పవృక్షం అయినవాడా!; అస్మదీయ 
గురుండు= మాకు తత్త్వాన్ని ఉపదేశించేవాడు, ఐన= అయినట్టి; సరస్‌+రుహ సంభవుందున్‌= పద్మంలో పుట్టిన బ్రహ్మ 
ఆ+మనువులున్‌= స్వారోచిషుడు మొదలైన మనువులునూ; ఆత్మన్‌= బుద్ధిలో; సంశయము = సందేహాన్ని; మాని= వదలి పెట్టీ 
అనిశమున్‌ = సర్వకాలాలలో; భజించు భవత్‌ +పద+అబ్దముల్‌= సేవించే నీ పాదాలనే పద్మాలను; మనమునన్‌= 
మనస్సులో; నిల్పి= చక్కగా ఉంచుకొని; యుష్మత్‌+అవమాన మహావ్యథన్‌= నీ అవమానం అనే గొప్ప వేదనను; 
చెందు +అట్టి+సత్‌+జనుండు = పొందే ఉత్తముడైన వ్యక్తి; పరిత్యజించునె? = వదలి పెట్టునా? 


తా : ఆది శేషతల్పం మీద శయనించే స్వామీ! భక్తులకు కల్పవృక్షం అయినవాడా! మాకు గురువైన బ్రహ్మదేవుడు, ఆ 
సుప్రసిద్ధులైన మనువులూ, తమ బుద్ధిలో ఏ మాత్రమూ సంశయాలు లేకుండా నీ పాదపద్మాలను మనస్సులో నిల్పుకొని 


సేవిస్తూ ఉంటారు. అటువంటి నీ పాదాలను విస్మరిస్తే నీ వలన అవమానం కలుగుతుంది అనే గొప్పవేదనను పొందే 
సజ్జనుడు నీ పాదపద్మాలను విడువగలడా? 


చతుర్ధస్కంధము 349 


క. కావున నాకును సూరి జ, నావలికిని సర్వసంశయంబులు వాపం 

గావను బ్రోవను దగు గతి, నీవని వినుతించు నట్టి యీ స్తవ మెలమిన్‌. 791 
ప్రతి : కావునన్‌= కాబట్టి; నాకును= నాకూ; సూరిజన+ఆవళికినిన్‌= జ్ఞానసంపద కల పండితుల వరుసలకును; 
సర్వసంశయంబులు= అన్ని సందేహాలన్తూ; పాపన్‌= పోగొట్టటానికీ; కావను= రక్షించటానికీ; ప్రోవను= పెంపొందించటానికీ; 
తగుగతి= తగిన దిక్కు నీవు= నీవు; అని= అని; వినుతించు +అట్టి ఈ+స్తవము= కొనియాడినట్టి ఈ స్తోత్రాన్ని ఎలమిన్‌= 
ప్రీతితో... 
తా : కాబట్టి నాకూ వివేక శీలం కల పండితులసముదాయానికీ పుట్టే అన్ని సంశయాలనూ తొలగించటానికీ, రక్షించటానికీ, 
అభివృద్ధి కలిగించటానికీ సరి అయిన దిక్కు నీవే అని కొనియాడినట్టి ఈ స్తోత్రాన్ని ప్రీతితో (రుద్రుడు ప్రచేతసులకు 
తెలియజేశాడు) 


వ. రుద్రుండు ప్రచేతసుల కెజింగించి వెండియు నిట్లనియెం, బ్రచేతసులారా! యిట్టి యోగాదేశ నామకంబైన 
యీ స్తోత్రంబు బహువారావృత్తిచేం బఠించి మనంబున ధరియించి సమాహిత చిత్తులై మీరందజు నాదరంబున 
విశ్వాసయుక్తులును, స్వధర్మాచారవంతులును భగవదర్పితాశయులును నై జపియించుచు సర్వభూతావ 
స్థితుండు నాత్మారాముండు నైన సర్వేశ్వరుని నుతించుచు ధ్యానయుక్తంబుగాం బూజించుచుండుండు, 
తొల్లి యీ స్తోత్రంబు భగవంతుందైన పద్మసంభవుండు సిసృక్షు వగుచు నాత్మజులమైన మాకును సృజియింప 
నిచ్చగించు భృగ్వాదులకును నెటింగించె, మేమునా భృగ్వాదులును ప్రజాసర్గంబునందు బ్రహ్మ చోదితులమై 
యీ స్తోత్రంబునం జేసి విధ్వస్త సమస్త తమోగుణులమై వివిధ ప్రజాసర్గంబు గావించితిమి, కావున నీ 
స్తోత్రంబు నెల్లప్పుడు నేకాగ్ర చిత్తుండును వాసుదేవ పరాయణుండునై యెవ్వండు జపియించు, వాండు 
వేగంబె శ్రేయస్సును బొంది తదీయ జ్ఞాన ప్లవంబున వ్యసనార్దవ రూపంబయిన సంసారంబును 
సుఖతరంబుగం దరియించు, నిట్టి మదుపదిష్టంబయిన శ్రీహరి స్తవంబు నెవ్వండు సదువుచు దురారాధ్యుందైన 
శ్రీహరిం బూజించు వాండు మదుక్త స్తోత గాన సంతుష్టుండును (శ్రేయస్సులకు నేకాశయ భూతుండును 
నగు, శ్రీమన్నారాయణుని వలన సమస్తాభీష్టంబులం బొందు, నెవ్వండు ప్రభాతంబున లేచి ప్రాంజలియు 
(శ్రద్ధా సమన్వితుండునై యా మంగళస్తవరాజంబును విను, వినుపించు వాండు కర్మబంధ విముక్తుండగు 
నని మజియు నిట్లనియె. "792 

ప్రతి : రుద్రుండు= పరమశివుడు; ప్రచేతసులకున్‌= ప్రచేతసులు అనేవారికి; ఎజింగించి= తెలియజేసి; వెండియున్‌= 
ఇంకా; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; ప్రచేతసులారా!; ఇట్లు= ఈ విధంగా; యోగ+ఆదేశ నామకంబు= 
యోగమును ఉపదేశించునది అనే అర్ధం కల '“యోగాదేశం” అనే పేరుగలది; ఐన= అయిన; ఈ సోత్రంబు= ఈ స్తుతి; 
బహు+వార +ఆవృత్తిచేన్‌= 'పెక్కుమార్లు మరలమరల తిప్పుకొనటంచేత; పఠించి= చదివి; మనంబునన్‌= హృదయంలో; 
ధరియించి= పట్టుగా నిలుపుకొని; సమాహిత చిత్తులు= చక్కగా కుదురు కొల్పుకొన్న భావనలు కలవారు; ఐ= అయి; 
మీరు; అందటబున్‌= అందరూ; ఆదరంబునన్‌ = మన్ననతో; విశ్వాస +యుక్తులు = నమ్మకంతో; కూడినవారు; 
స్వధర్మ్శ్మ+ఆచారవంతులును = మీదైన ధర్మాన్ని ఆచరించే స్థితికలవారు; భగవత్‌ +అర్పిత +ఆశయులును = భగవంతుని 


350 శ్రీమహాభాగవతము 


యందు సమర్పించిన హృదయం కలవారూ ఐ= అయి; జపియించుచున్‌= జపిస్తూ సర్వ భూత+అవస్థితుండును= అన్ని 
భూతాలయందునూ ఉన్నవాడునూ; ఆత్మారాముండును= తనయందే తాను రమించే శీలం కలవాడూ; ఐన= అయిన; 
సర్వ+ఈశ్వరునిన్‌= అందరకు, అన్నింటికి పాలకుదైనవానిన్సి నుతించుచున్‌= కొనియాడుచు; ధ్యానయుక్తంబుగాన్‌ = 
చెదరని హృదయం కలుగు విధంగా; పూజించుచున్‌+ఉండుండు= అర్చనలు చేస్తూ ఉండండి; తొల్లి= వెనుక; ఈ స్తోత్రంబున్‌= 
ఈ స్తోత్రాన్ని భగవంతుండు= మహానుభావుడు; ఐన; పద్మసంభవుండు= పద్మమునందు పుట్టిన బ్రహ్మ సినృక్షువు= 
సృష్టిచేయగోరినవాడు; అగుచున్‌= అగుచు; ఆత్మజులము = కొడుకులము; ఐన; మాకును= మాకూ; సృజియింపన్‌= సృష్టి 
చేయటానికి; ఇచ్చగించు= కోరు; భృగువు+ఆదులకును= భృగువు మొదలైన వారలకును; ఎటింగించెన్‌= తెలియజేశాడు; 
మేమును= మేమును; ఆ భృగువు+ఆదులును= ఆ భృగువు మొదలైనవారును; ప్రజాసర్గంబునందు= ప్రజలను సృష్టిచేసే 
విషయంలో; బ్రహ్మచోదితులము+ఐ= బ్రహ్మచేత (పేరణపొందిన వారమై; ఈ సోత్రంబునన్‌+చెసి= ఈ స్తోత్రంవలన,; 
విధ్వస్త, సమస్త, తమస్‌+గుణులము+ఐ= మొత్తముగా నశించిన అన్ని విధములైన తమస్సునకు సంబంధించిన గుణాలు 
కలవారమై; వివిధ ప్రజాసర్గంబున్‌= పెక్కు తీరులైన ప్రజల సృష్టిని కావించితిమి= చేశాము; కావునన్‌= కాబట్టి; ఈ 
స్తోత్రంబున్‌= ఈ స్తుతిని; ఎల్ల+అప్పుడున్‌= అన్ని వేళలా? ఏక+అ[గ్ర+చిత్తుండును= చెదరని మదికలవాడు; వాసుదేవ 
పరాయణుండును = వాసుదేవుదే పరమం అని భావించేవాడూ; ఐ= అయి; ఎవ్వండు= ఏ మనిష్కి జపియించున్‌= జపం 
చేస్తాడో) వాండు= ఆ వ్యక్తి వేగంబు+ఎ= వెనువెంటనే; (శ్రేయస్సునున్‌= మోక్షాన్ని పొంది= అందుకొని; తదీయ 
జ్ఞానప్రవంబునన్‌= ఆ పరమాత్మకు సంబంధించిన తెలివి అనే తెప్పతో; వ్యసన +అర్జవ రూపంబు= కష్టాలకడలి అనే 
స్వరూపంగల; సంసారంబును= చావుపుట్టుకల రూపమైన సంసారాన్ని (అజ్ఞానాన్ని; సుఖతరంబుగన్‌= మిక్కిలి సుఖంగా; 
తరియించున్‌= దాటుకుంటాడు; ఇట్టి= ఈ విధమైన; మత్‌+ఉపదిష్టంబు= నాచేత ఉపదేశించబడినది; ఐన = అయినట్టి; 
శ్రీహరి స్తవంబున్‌= శ్రీమన్నారాయణుని స్తోత్రాన్ని ఎవ్వండు= ఏమానవుడు; చదువుచున్‌= పఠనం చేస్తూ దురారాధ్యండు= 
సులభంగా ఆరాధించటానికి అలవి కానివాడు; ఐన= అయిన; శ్రీహరిన్‌= లక్ష్మనారాయణుని; పూజించున్‌= 
'సేవించుకుంటాడో; వాండు= అవ్వ్యక్తి మదుక్త= నా చేత చెప్పబడిన; స్తోత= స్తోతంయొక్క గాన= పాటచేత; 'సుంతుష్టుండును= 
మిక్కిలి పరితోషం పొందినవాడూ; 'శ్రేయస్సులకున్‌= పరలోక సంబంధమైన మేలులకు; ఏక+ఆశ్రయ భూతుండును= ఒకే 
ఒక్క ఆశ్రయం అయినవాడూ; అగు= అయిన; శ్రీమత్‌ +నారాయణునివలనన్‌= లక్ష్మితో కూడియుండు నారాయణుని 
వలన; సమస్త+అభీష్టంబులన్‌= అన్ని కోరికలను; పొందున్‌= పొందుతాడు; ఎవ్వండు= ఏ మానిసి; ప్రభాతంబునన్‌= 
వేకువజామున; లేచి= మేల్మొని; ప్రాంజలియున్‌= దోసిలి యొగ్గినవాడు; శ్రద్దా సమన్వితుండును= (శ్రద్ధతో కూడినవాడూ; 
(తద్ధ= అంతఃకరణాన్ని కుదురుగా ఒకచోట నిలిపి ఉంచటం); ఐ= అయి; ఈ మంగళ స్తవ రాజంబును= శుభమైన, 
గొప్పదియైన ఈ స్తోత్రాన్ని వినున్‌= వింటాడో; వినిపించున్‌= ఇతరులకు వినిపిస్తాడో; వాండు= ఆ వ్యక్తి కర్మ బంధ, 
విముక్తుండు= కర్మల కట్టులనుండి విడుదల పొందినవాడు; అగున్‌= అవుతాడు; అన్ని మజియున్‌= ఇంకా? ఇట్లు= ఈ 
విధంగా; అనియెన్‌= పలికాడు. 


తా; పరమేశ్వరుడు ప్రచేతసులకు ఈ స్తోత్రాన్ని ప్రేమతో చెప్పి ఇంకా ఇలా అన్నాడు. ప్రచేతసులారా! ఇది 'యోగాదేశం” 
అనే పేరుగల స్తోత్రం. పెక్కుమారులు దీనిని జపించి మనస్సులో నిలుపుకోవాలి. చెదరని చిత్తంతో మీరందరూ మన్ననతో 
నమ్మకం కలిగి మీమీ ధర్మాలు ఆచరిస్తూ, భగవంతునియందు సమర్పించిన భావనలు కలవారై దీనిని జపించండి. 
సర్వభూతాల యందూ ఉన్నవాడు, తనయందే తాను రమించేవాడూ అయిన సర్వసన్వామిని నుతిస్తూ ధ్యానంతో పూజించండి. 
పూర్వం ఈ స్తోత్రాన్ని భగవంతుడైన బ్రహ్మ సృష్టి చేయగోరినవాడై మాకూ, భృగువు మొదలైన మహర్నులకూ తెలియజేశాడు. 


చతుర్ధస్కంధము 351 


మేమూ, భృగువు మొదలైనవారూ బ్రహ్మపేరణ పొంది ఈ స్తోత్రంతో సమస్తమైన తమోగుణాలు నశించిపోయినవారమై 
పెక్కుతీరులైన ప్రజల సృష్టిని చేశాము. చెదరని బుద్ధితో, వాసుదేవుడే పరమగతి అనే భావనతో ఈ స్వోత్రాన్ని జపించేవాడు 
శీఘ్రంగా శ్రేయస్సు పొందుతాడు. ఆ శ్రీహరికి సంబంధించిన జ్ఞానం అనే తెప్పతో కష్టాలకడలి (సముద్రం) అయిన 
సంసారాన్ని చాలా తేలికగా దాటుకుంటాడు. నేను ఉపదేశించిన ఈ స్తోత్రాన్ని పఠిస్తూ, సులభంగా ఆరాధించరాని 
శ్రీహరిని పూజించేవాడు, నేను చెప్పిన గానంతో సంతోషం పొందేవాదూ, ఒకే ఒక్క ఆశయం అయినవాడూ అయిన 
శ్రీమన్నారాయణుని వలన కోరికలన్నింటినీ తీర్చుకొన్న వాడవుతాడు. వేకువజామున నిద్రనుండి లేచి చేతులు జోడించి, 
(శ్రద్ధకలవాడై ఈ శుభమైన శ్రేష్టమైన స్తోత్రాన్ని వినేవాడూ, ఇతరులకు వినిపించేవాడూ కర్మబంధాల నుండి విడుదల 
పొందుతాడు. అని ఇంకా ఇలా చెప్పాడు. 


క. నరదేవతనయులారా!, పురుషాధీశుండుం బరమపురుషుండు నగు నీ 

శ్వరు సుస్తోత్రము మీ కా, దరమునం దెలిపితిని, మీరు దద్దయు భక్తిన్‌. "733 
ప్రతి : నరదేవతనయులారా!= రాజకుమారులారా!; పురుష+అధీశుండు = సర్వదేహ ధారులకు మహాఫప్రభువు; పరమ 
పరుషుండు= సర్వోత్తముడైన దేవుడు; అగు= అయిన; ఈశ్చరు సుస్తోత్రమున్‌= పరమాత్మయొక్క మంచి స్తుతిని ఆదరమునన్‌= 
ప్రీతితో; మీకున్‌= మీకు; తెలిపితిని= తెలియజేశాను; మీరున్‌= మీరు కూడా; తద్దయున్‌= అధికమైన; భక్తిన్‌= భక్తితో... 
తా : రాజకుమారులారా! సర్వదేహధారులకును స్వామీ, పరమపురుషుడూ అయిన ఈశ్వరుని మంచి స్తోత్రాన్ని మీకు 
ఆదరంతో చెప్పాను. మీరు కూడా గొప్ప భక్తితో (జపం చేయండి) 
క. ఏకాగ్రచిత్తులును సు, శ్లోకులునై జపము సేయుచును ఘనతపముం 

గైకొని చేసిన మీకును, జేకుజు మహితేప్పితార్థ సిద్ధి గడంకన్‌. 734 
ప్రతి : ఏకాగ్రచిత్తులును= చెదరని భావనలు కలవారూ; సుశ్లోకులును= అందరిచేత గొప్పగా కొనియాడబడేవారూ; ఐ= 
అయి; జపము+చేయుచును= జపం చేస్తూ ఘనతపమున్‌= గొప్పది అయిన తపస్సును; కైకొని= దీక్షతో స్వీకరించి; 
చేసినన్‌= చేస్తే మీకును= మీకు కూడా; కడంకన్‌= ఆపూనిక వలన; మహిత +ఈప్సిత +అర్ధసిద్ధి= గొప్పది, కోరినది 
అయిన ప్రయోజనం నెరవేరటం అనేది; చేకుజున్‌= కలుగుతుంది. 
తా : మీరు కూడా భావనలను చెదరకుండా నిగ్రహించుకొని జపం చేస్తూ ఒక దీక్షతో గొప్ప తపస్సును చేసినట్లైతే మీరు 
కోరిన మహాఫలం లఅఖిస్తుంది. 
క. అని యీ గతి నుపదేశం, బొనరించి సదాశివుండు నొగి వారలచే 

తను బూజితుందై వారలు, గన నంతర్జానుం దయ్యెం గౌతుక మొప్పన్‌. "735 
ప్రతి : అని; ఈ గతిన్‌= ఈ విధంగా? ఉపదేశంబు= బోధను; ఒనరించి= చేసి; సదాశివుండు= సదాశివుడైన పరమేశ్వరుడు; 
ఒగిన్‌= క్రమంగా; వారలచేతను= వారిచేత; పూజితుండు= పూజించబడినవాదడు; ఐ= అయి; వారలు= ఆ ప్రచేతసులు; 
కనన్‌= చూస్తూ ఉండగా; కౌతుకము= వేడుక; ఒప్పన్‌= అలరారగా; అంతర్జానుండు = అద్భశ్యుడు; అయ్యెన్‌= అయ్యాడు. 
తా ; ఈ విధంగా ఉపదేశంచేసి సదాశివుడు వారలు భక్తితో పూజలు చేయగా కైకొని వారు చూస్తూ ఉండగా అదృ్భశ్యదడయ్యాడు. 


352 శ్రీమహాభాగవతము 


వ. అంత. 736 
ప్రతి : అంతన్‌= అప్పుడు. 

తివుట వారలు రుద్రోపదిష్టమైన, యచ్యుత స్తవము జపించు చయుతసంఖ్య 

వత్సరము లుగ్రతపము దుర్వార వారి, మధ్యమునం జేయుచున్న సమయమునందు. 787 


ప్రతి : తివుటన్‌= కోరికతో; వారలు= ఆ ప్రచేతసులు; రుద్ర+ఉపదిష్టము= రుద్రునిచే ఉపదేశించబడినది; ఐన; 
అచ్యుత +స్తవమున్‌= శ్రీమహావిష్ణువు స్తోత్రాన్ని జపించుచున్‌= జపం చేస్తూ దుర్వార వారిమధ్యమునన్‌= వారించటానికి 
అలవికాని నీటినడుమ; అయుత సంఖ్యవత్సరములు= పదివేలయేండ్లుు ఉగ్రతపమును= భయంకరమైన తపస్సును; 
చేయుచున్‌= చేస్తూ ఉన్న సమయమునందున్‌= ఉన్నకాలంలో. 


తా : సదాశివుడు అదృశ్యం అయిపోయిన తరువాత ఆ ప్రచేతసులు ఆ విష్ణుస్తోత్రాన్ని జపిస్తూ పదివేలయేండ్లు వారించటానికి 
అలవికాని నీటిలో నిలిచి ఘోరమైన తపస్సు చేస్తూ ఉన్న సమయంలో 


ఫి నారదుండు ప్రాచీన బర్లికి జ్ఞాన మార్గమును దెలియ6బేయుట + 


వ. ఘనకర్మాసక్త చిత్తుందై యున్న ప్రాచీనబర్హి కడకు నధ్యాత్మవేదియుం గృపాళువు నైన నారదుండు 
సనుదెంచి యా రాజునకు జ్ఞాన బోధంబు సేయుకొజకు నతనితో నిట్లనియె, రాజా! యీ కర్మంబునం జేసి 
యొట్టి శ్రేయస్సు నభిలషించుచున్న వాండవట్టీ యనిష్ట నిరసనంబును నఖీష్ట ప్రాప్తి కరంబు నయిన శ్రేయం 
బీ కర్మంబు వలన లభింప దనినం బ్రాచీనబర్షి నారదున కిట్లనియె. 738 


ప్రతి : ఘన= గొప్పవియగు; కర్మ= యజ్ఞం మొదలైన కర్మలందు; ఆసక్త= బాగుగా తగులుకొన్న్య చిత్తుండు= మనస్సుకలవాడు; 
ఐ+ఉన్న ప్రాచీనబర్దికడకున్‌= అయి ఉన్న ప్రాచీనబర్జి దగ్గరకు; అధ్యాత్మవేదియున్‌= దేహమునందు ఉన్నపరమాత్మను 
తెలిసినవాడూ; కృపాళువును= దయయే శీలం అయినవాడూ; ఐన; నారదుండు= అయిన నారదమహర్షి చనుదెంచి= 
వచ్చి; ఆ రాజునకున్‌= ఆ ఏలికకు; జ్ఞానబోధంబు= జ్ఞానాన్ని తెలుపుట అనే పనిని; చేయుకొజకున్‌= చేయటంకోసం; 
అతనికిన్‌= అతనితో; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; రాజా! ఈ కర్మంబునన్‌+చేసి= ఈ క్రియతో; ఎట్టి 
(శ్రేయస్సున్‌= ఏ విధమైన పరమసుఖాన్ని అభిలషించుచున్నవాండవు= కోరుతున్నావో; అట్టి= ఆ విధమైన; అనిష్ట నిరసనంబును= 
కీడును తొలగించేదీ; అభీష్ట ప్రాప్తకరంబును= ఇష్టాన్ని పొందించేదీీ అయిన +శ్రేయంబు= అయిన ఉత్తమమైన శుభం; ఈ 
కర్మంబువలనన్‌= ఈ కర్మకారణంగా; లభింపదు= దొరకదు; అనినన్‌= అనగా; ప్రాచీనబరి నారదునకున్‌= నారదునితో; 
ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తా; ప్రాచీనబర్జి అనే రాజు గొప్పవి అయిన యజ్ఞం మొదలైన కర్మలలో తగులుకొన్న చిత్తంతో ఉన్నాడు. అతని దగ్గరకు 
తత్వం తెలిసినవాడు, దయగలవాడూ అయిన నారదుడు వచ్చి అతనికి జ్ఞానాన్ని బోధించటం కోసం ఇలా అన్నాడు. రాజా! 
నీవు కోరుకొనే (శ్రేయస్సు కీడులను తొలగించేదీ, ఇష్టాన్ని సమకూర్చేదీ కావాలి. కానీ అది ఈ కర్మలవలన కలుగదు అని 
పలుకగా ప్రాచీనబర్జి అతనితో ఇలా అన్నాడు. 


చతుర్ధస్కంధము 353 


బ్ర 


అనఘ! మునీంద్ర! మహాభాగ! యేను గర్మాపహత జ్ఞాని నగుచు మోక్ష 
మెజుంగంగ లే నైతి నిట్టి నా కిప్పుడు గడు విమలంబును గర్మబంధ 
నాశకంబును నగు జ్ఞానోపదేశంబు గావింపు మతిదయాకార! కూట 
ధర్మంబులగు గేహతతులందుం జెంది జా, యా తనూజాత ధనాదికములె 


తే. భూరి పురుషార్ధములు గాంగ బుద్ధిం దలంచు, మతివిహీనుండు సంసార మార్గములను 
దగం బరిభ్రామ్యమాణుందడై మొగిని మోక్ష పదము నొందంగం జాలండు భవ్యచరిత! 739 


ప్రతి : అనఘ= పాపాలులేనివాడా!; ముని+ఇంద్ర= మునివర్యుండా;? మహాభాగ= మహానుభావా!; ఏను= నేను; 
కర్మ+అపహత +జ్ఞానిని= కర్మలచేత దెబ్బకొట్టబడిన జ్ఞానం కలవాడను; అగుచున్‌= అగుచూ; మోక్షము= మోక్షాన్ని 
గురించి; ఎజుంగంగలేను +ఐతి= తెలియలేక పోయాను; ఇట్టి నాకు= ఈ స్థితిలో ఉన్ననాకు; ఇప్పుడు= ఈ సమయంలో; 
కడున్‌= మిక్కిలి; విమలంబును= నిర్మలమైనదియు; కర్మ బంధ నాశకంబును= కర్మలవల్ల కలిగే బంధాలను నాశనం 
చేసేదీ; అగు= అయిన; జ్ఞాన +ఉపదేశంబున్‌= జ్ఞానబోధ; కావింపుము= చేయుము; అతిదయాకార = మిక్కిలి దయయే 
ఆకారమైనవాడా!; భవ్యచరిత= శుభకరమైన ప్రవృత్తికలవాడా!; కూట ధర్మంబులు= కపటాలైన ధర్మాలు; అగు= అయిన; 
గేహతతలందు= ఇండ్లు వాకిళ్ళూ మొదలయిన వాటియందు; చెంది= తగులుకొని; జాయా= భార్య; తనూజాత= పుత్రులు, 
ధన= సొమ్ములు; ఆదికములె= మొదలైనవియే; భూరిపురుషార్ధములు = గొప్పవీ, పురుషుడు సాధించవలసినవీ; 
కాంగన్‌= కాగా; బుద్ధిన్‌= బుద్ధియందు; తలంచు మతి విహీనుండు= భావించే బుద్ధిలేనివాడు; సంసారమార్గములను= 
సంసారపు దారులలో; తగన్‌= బాగుగా; పరిభ్రామ్యమాణుండు+ఐ= మిక్కిలిగా తిరుగాడుతూ ఉన్నవాడై; మొగిని= పూని; 
మోక్షపదమున్‌= ముక్తితావును; ఒందంగన్‌+చాలండు= పొందలేడు. 
తా; పుణ్యాత్మా! మునివరా! మహాభాగా! నేను కర్మలచే నశించిన జ్ఞానం కలవాదనై మోక్షమంటే ఏమిటో తెలియని 
వాదడనయ్యాను. ఇట్టి నాకు ఇప్పుడు స్వచ్చమైనదీ, కర్మబంధాలను నాశనం చేసేదీ అయిన జ్ఞానబోధచెయ్యి. దయాస్వరూపా! 
కపట ధర్మాలైన ఇల్లూ వాకిలీ ఆలూ, కొడుకూ, ధనమూ మొదలైనవన్నీ గొప్పపురుషార్థాలుగా తలపోసే బుద్ధిహీనుడు 
సంసారపు దారులలోనే దిక్కులేక గమ్యంలేక తిరుగుతూ ఉంటాడు. ప్రయత్నించి మోక్షపదాన్ని పొందలేడు. 
క. అనవుండు నతనికి నతం దను, ననఘా! యీ యధ్వరంబులందును గప మా 

లిన నీచే విశసింపం, జని కూలిన పసుల వేల సంఖ్యలం గనుమా! 7/40 
ప్రతి : అనవుడున్‌= అనిపలుకగా; అతనికిన్‌= ఆరాజునకు; అతండు= నారదుడు; అనున్‌= ఇలా చెప్పాడు; అనఘా= 
పుణ్యాత్మా!; ఈ అధ్వరంబులందును= ఈ యజ్ఞాలలో; కృపమాలిన, నీచేన్‌= జాలిలేని నీ చేత; విశసింపన్‌+చని= 
హింసించబడి; కూలిన పసుల= కూలిపోయిన పశువుల; వేలసంఖ్యలు = వేలకొలదిగా ఉన్నాయి; కనుమా= చూడు. 
తా : అన్నంతనే ప్రాచీనబర్దితో నారదుడిలా అన్నాడు. పుణ్యాత్మా! ఈ యజ్ఞాలలో దయాదాక్షిణ్యాలు లేక నీవు చంపిన 
పశువులు వేలకొలదిగా ఉన్నాయి. చూడు. 
వ. కావునం బశువ్రాతంబులు త్వదీయవైశసంబును స్మరించు చున్నవై లోహయంత్రమయ శృంగంబులచేత 
నెప్పుడు నీవు పరలోకంబు నొందెద వప్పుడు నిన్ను హింసింతు మని భవదీయమృతికి నెదురుచూచు 


354 శ్రీమహాభాగవతము 


చున్న, విట్టి సంకటంబు నొందం గల నీకు నిస్తారకం బయిన యొక్క యితిహాసంబు గల దెతణింగింతు విను 
మని యిట్లనియె. 741 


ప్రతి : కావునన్‌= కాబట్టి; పశునవ్రాతంబులు= పశువులమందలు; త్వదీయ+వైశసంబును = స్రీ వల్ల కల్గిన హానిని; 
స్మరించుచున్నవి= భావిస్తూ ఉన్నవి; ఐ= అగుచూ; లోహ యంత్ర మయ శృంగంబులచేతన్‌= ఇనుపయంత్రాలతో 
ఏర్పడిన కొమ్ములతో; ఎపుడు= ఏ సమయంలో; నీవు; పరలోకంబున్‌= మరొక లోకాన్ని ఒందెదవు= చేరుకుంటావో; 
అపుడు= అప్పుడు; నినున్‌= నిన్ను హింసింతుము= బాధింతుము; అని= అనుకుంటూ; భవదీయ +మృతికిన్‌= నీ 
చావునకు; ఎదురు+చూచుచున్నవి= ఎదురు చూస్తున్నాయి; ఇట్టి సంకటంబున్‌= ఇటువంటి పెద్దహానిని; ఒందన్‌+కల+నీకు= 
పొందబోయే నీకు; నిస్తారకంబు= దాటజేసేది; అయిన; ఒక్క+ఇతిహాసంబు= ఒక పాతకాలపు వృత్తాంతం; కలదు= 
ఉన్నది; ఎటింగింతున్‌= తెలియజేస్తాను; అని; ఇట్లు= ఇలా అనియెన్‌= అన్నాడు. 


తా : కాబట్టి, నీవు యజ్ఞాలలో హింసించిన పశువులన్నీ నీ వల్ల కల్గిన హానిని స్మరిస్తూ నిన్ను చంపటానికి ఇనుపయంత్రాల 
కొమ్ములతో, నీవు ఎప్పుడు చనిపోతావో అని యెదురు చూస్తున్నాయి. ఇటువంటి పెద్ద ఆపద నీకు రాబోతున్నది. 
దీనినుండి దాటుకోవటానికి వీలు కలిగించే ఒక పాతకాలపుకథను నీకు చెబుతాను విను. అని ఇలా అన్నాడు. 


$ పురంజనోపాఖ్యానము శ 


బ్ర 


భూమీశ! వినుమయ్య పూర్వకాలమునం బురంజనుం డను నొక్క రాజు గలండు, 
అతని కవిజ్ఞాతుం దనుపేరం దగిలి విజ్ఞాత చేష్టితుం డగు సఖుందడు కలండు, 

ఆ పురంజనుండు పురాన్వేషియై ధరాచక్రంబుం గలయంగ సంచరించి 

తన కనురూపమై పెనుపొందు పుర మెందు వీక్షింపం జాలక విమనుం డగుచు 


తే. నే పురము లుర్విం బొడంగనె నా పురములు, గామములం గోరు తనకున క్మామములను 
బొందుటకు వానిని ననర్హములుగం దన మ, నమునం దలంచి యొకానొకనాం డతండు. ₹4బై 


ప్రతి : భూమి+ఈశ= రాజా వినుమయ్య= శ్రద్ధగా ఆలకించు; పూర్వకాలమునన్‌= వెనుకటి కాలంలో; పురంజనుందు= 
పురంజనుడు; అను ఒక్కరాజు= అనే పేరుగల ఒకరేడు; కలండు= ఉన్నాడు; అతనికిన్‌= ఆ రాజునకు; అవిజ్ఞాతుండు; 
అనుపేరన్‌= అనే పేరుతో; తగిలి= వెంటనుండి; విజ్ఞాత చేష్టితుండు= అందరకు తెలియ వచ్చే చేష్టలుగలవాడు; అగు 
సఖుండు= అయిన చెలికాడు; కలండు= ఉన్నాడు; ఆ పురంజనుండు= ఆ పురంజనమహారాజు; పుర+అన్వేషి= ఒక 
నగరాన్ని వెదకికొనేవాడు; ఐ= అయి; ధరా చక్రంబున్‌= చక్రంవంటి భూమిని; కలయంగన్‌= అంతాకూడి వచ్చేవిధంగా; 
సంచరించి= తిరిగి తనకున్‌= తనకు; అనురూపము= తగినది; ఐ= అయి; పెనుపు+ఒందు పురము= గొప్పదిగా ఉండు 
నగరం; ఎందున్‌= ఎక్కడా; వీక్షింపన్‌+చాలక= చూడలేక; విమనుండు= కలతచెందినవాడు; అగుచున్‌= అగుచు; ఉర్విన్‌= 
భూమియందు; ఏ పురములు= ఏ పట్టణములను; పొడంగనెన్‌= చూచెనో; ఆ పురములు= ఆ నగరాలు; కామములన్‌= 
కోరికలను; కోరు= అపేక్షించే; తనకున్‌= తనకు; ఆ+కామములను= ఆ కోరికలను; పొందుటకున్‌= పొందటానికి; 
వానినిన్‌= ఆ పురాలన్సు అనర్హములుగన్‌= తగనివిగా తన మనమునన్‌= తన మనస్సులో; తలంచి= భావించి; 
ఒకానొకనాందు= ఒక దినాన; అతందడు = అతదు. 


చతుర్ధస్కంధము 355 


తా : రాజా! విను. వెనుకటి కాలంలో పురంజనుడనే ఒక రాజు ఉండేవాడు. అతనికి అవిజ్ఞాతుడు అనే మిత్రుడొకడు 
ఉన్నాడు. అతని చేష్టలు అందరికీ తెలుస్తూ ఉంటాయి. ఆ పురంజనునకు ఒక పురం (నగరం) కావలసి వచ్చింది. దాని 
కోసం వెదకి భూమండలమంతా కలయదిరిగాడు. తనకు తగిన పురం అతనికి ఎక్కడా కనిపించలేదు. కనిపించిన 
పురాలు తాను కోరే కోరికలను తీర్చుకోవటానికి తగినవిగా లేవు. ఆ స్థితిలో అతడొకనాడు 


వ. చనుచున్న సమయంబున హిమవత్పర్వత దక్షిణ సానువులందు. "748 


ప్రతి : చనుచున్‌+ఉన్న సమయంబునన్‌= వెళ్తూ ఉన్న సమయంలో; హిమవత్‌+పర్వత దక్షిణ సానువులందున్‌= హిమాలయం 
అనే కొండల దక్షిణ భాగంలో ఉండే చరియలలో. 


తా : వెళ్తూ ఉండగా హిమాలయపర్వతం దక్షిణపు చరియలలో 


సీ, వరనవ ద్వార కవాట గవాక్ష తోరణ దేహళీగోపురముల నొప్పి 
ప్రాకార యంత్రవప్రప్రతోళీ పరిఖాట్టాల కోపవనాళిం దనరి 
సౌవర్ణ రౌప్యాయస ఘన శృంగంబుల రమణీయ వివిధ గేహముల మించి 
రథ్యాసభా చత్వరధ్వజ క్రీడాయతన సువైత్యాపణతతిం దనర్చి 


తే. మరకత స్పటిక విదూర మణి వినూత్చు మౌక్తికాయుత ఖచిత హర్య్యములు గలిగి 
విద్రుమ ద్రుమ వేదుల వెలయు నొక్క పురముం గనియె భోగవతినిం బోలు దాని. "డడ 


ప్రతి: వర= మెలైన; నవ= తొమ్మిది అయిన; ద్వార= వాకిళ్ళు; కవాట= తలుపులు; గవాక్ష= కిటికీలు: తోరణ = 
తోరణాలు; దేహల్లీ= గుమ్మాలు; గోపురములన్‌= ఎత్తెన శిఖరంవంటి గృహభాగాలు అనువానితో; ఒప్పి= అందగించి; 
ప్రాకార= ప్రహరులు; యంథత్ర= యంత్రాలు; వప్ర= కోటలు; ప్రతోల్తీ= రాజమార్దాలు; పరిఖా= అగడ్తలు; అట్టాలక = 
బురుజులు; ఉపవన= తోటలు; ఆళ్లిన్‌= మొదలగు వాని వరుసలతో; తనరి= ఒప్పారి; సౌవర్ణ= బంగారంతో; రౌప్య= 
వెండితో; ఆయస= ఇనుముతో రూపొందిన; ఘన= ఎత్తైన; శృంగంబులన్‌= కొమ్ములతో (శిఖరాలవంటి వాటితో); 
రమణీయ వివిధ+గేహములన్‌= అందమైన, అనేకమైన తీరులుగల ఇండ్లతో; మించి= అధికమై; రథ్యా= బాటలు; సభా= 
కొలువు కూటములు; చత్వర= కూడలులు; ధ్వజ= పతాకములు; (క్రీడా+ఆయతన = ఆటలతావులు; సు+చైత్య= మంచి 
దేవాలయాలు; ఆపణ= వర్తకశాలలయొక్క తతిన్‌= సముదాయముతో; తనర్చి= ఒప్ప) మరకత= గరుడపచ్చలు; స్ఫటిక= 
పటికరాలు; విదూరమణి= వైడూర్యమణులు; వినూత్న మౌక్తిక = క్రాంగొత్త ముత్యాలు అనునని; అయుత = వేలకొలదిగా; 
ఖచిత= పొదిగిన హర్య్యములు= పెద్ద భవనాలు; కలిగి; విద్రుమ ద్రుమ వేదులన్‌= పగడాలచెట్లు నాటిన అరుగులతో; 
వెలయున్‌= ప్రకాశించు; ఒక్కప్రరమున్‌= ఒక నగరాన్ని భోగవతినిన్‌= భోగవతి అనే దానిని; పోలుదానిన్‌= పోలెడుదానిని; 
కనియెన్‌= చూచాడు. 


తా : ఆ పురంజనుడు అక్కడ ఒక గొప్పనగరాన్ని చూచాడు. దానికి మేలైన వాకిళ్ళు, తలుపులు, కిటికీలు, తోరణాలు 
(పూలమాలలు, మామిడాకుల దండలు మొదలైనవి కట్టుకోవటానికి రెండు వైపుల స్తంభాలతో ఏర్పాటు ళేసే కట్టడాలు, 
గుమ్మాలు, గోపురాలు అనే వాటితో అలరారుతున్నది. పెద్దచుట్టుగోడలు, శతఘ్ని మొదలైనయంత్రాలు, కోటలు, రాచబాటలు, 
గవనులు, బురుజులు, పూలతోటల సముదాయాలు అనేవానితో ఒప్పారి ఉన్నది. (గవను- కోటదారి). బంగారంతో, 


356 శ్రీమహాభాగవతము 


వెండితో, ఇనుముతో నిర్మించిన పెద్ద గోపురాలతో చూదడముచ్చట అయిన పెక్కుతీరుల ఇండ్లు అక్కడ ఉన్నాయి. పెద్దవీథులు, 
శాలలు, కూడలులు, పతాకలు, ఆటస్థలాలు, మంచి దేవాలయాలు మొదలైనవి కళకళలాడుతూ ఉన్నాయి. వేలకొలదిగా 
ఉన్న గరుడపచ్చలతో, సృటికాలతో, వైడూర్యాలతో, కొంగ్రొత్తముత్యాలతో కూర్చిన 'పెద్దభవంతులు ఉన్నాయి. పగడాల 
చెట్లతో అల్లుకొని ఉన్న అరుగులు విరాజిల్లుతున్నాయి. అటువంటి ఒకపురాన్ని భోగవతిని తలపించేదానిని, ఆ పురంజనుడు 
చూచాడు. 


వ. ఇట్లు గనుంగొని యనంతరంబ ముందటం బురబాహ్యాంతరంబున దివ్యద్రుమ లతాకుంజ 
పుంజంబును, సమద నదద్విహంగ మత్త మధుకర కుల కోలాహల సంకుల జలాశయ శోభితంబును, 
హిమనిర్హర బిందుసందోహ పరిస్పంద కందళిత మందమలయ మరుదుచ్చలిత ప్రవాళ విటప నళినీ 
తటంబును, బాంధథజన మనోరంజనాహ్వాన బుద్ధిజనక కలహంస రాజకీర కోకిలాలాప విరాజమానంబును, 
మునివ్రత నానావిధ వనమృగవ్రాతబాధా రహితంబును, నైన పురబాహ్యోద్యాన వనంబునందు 
యాదృచ్చికంబుగ నేకైక శతనాయకంబైన యనుచరదశకంబును, బంచమస్తకసర్ప ప్రతీహారుండును దోడరా! 
జనుదెంచుచున్న భర్రన్వేషిణియుం గామరూపిణియు నప్రాఢయు నయినయట్టి. 45 


ప్రతి :; ఇట్లు= ఈ విధంగా; కనుంగొని= చూచి; అనంతరంబు +అ= వెనువెంటనే; ముందటన్‌= ముందుభాగంలో; 
పురబాహ్య+అంతరంబునన్‌= నగరం వెలుపలి అంతరంలో (ప్రదేశంలో); దివ్య= దేవలోకానికి సంబంధించిన; దుమ= 
చెటయొక్క లతా కుంజ= తీగల అల్లికలయొక్క పుంజంబును= సముదాయాలు కలదీ సమద= పొగరుతో కూడి; 
నదత్‌= కూస్తున్ను విహంగ= పక్షుల; మత్త= మదించిన; మధుకర= తుమ్మెదల; కుల= గుంపుల; కోలాహల= కలకల 
ధ్వనులతో; సంకుల= నిండిన; జల+ఆశయ = సరస్సులతో; శోభితంబును= విరాజిల్లుతున్నదీ; హిమ= మంచునీటి; 
నిర్ణ్యర= సెలయేరుల; బిందు= బొట్టుల; సందోహ= సముదాయపు; పరిస్పంద= కదలికలచేత; కందళలిత = మొలకెత్తిన 
(ఏర్పడిన): మంద= మెల్లని మలయ మరుత్‌ మలయపర్వతంనుండి వచ్చేగాలిచేత; ఉత్‌+చలిత= పెద్దగా కదలిన; 
ప్రవాళ= పగడాల; విటప= చిగుళ్ళతో కూడిన; నళినీ= తామరకొలనుల; తటంబును= ఒడ్డులు కలదీ; పాంథజన= 
బాటసారుల; మనస్‌+రంజన = మనస్సులను అలరించే; ఆహ్వాన = పిలుపులా అన్నట్టి; బుద్ధి= భావనను; జనక= పుట్టించే; 
కలహంస= మనోహరమైన హంసలయొక్క రాజకీర= ఉత్తమజాతికి చెందిన చిలుకలయొక్క కోకిల= కోకిలలయొక్క 
ఆలాప= కూతలతో; విరాజమానంబును = ఒప్పారుతున్నదీ; ముని= మునుల; వ్రత= నియమాలను పాటించే; నానావిధ= 
పెక్కుతీరులైన; వన+మృగ= అడవిజంతువుల; వ్రాత= గుంపులతో; బాధా రహితంబును= బాధలేనిదీ;, ఐన= అయినట్టి; 
పుర బాహ్య ఉద్యానవనంబునందున్‌= నగరం వెలుపలి వినోదంగా జనులు సంచరించే పూలతోటలో; యాదృచ్చికంబునన్‌= 
అనుకోని విధాన; ఏక+ఏక శత నాయకంబు= ఒక్కొక్కడు వందమందికి చొప్పున నాయకులుగా ఉన్నవారలు; ఐన= 
అయిన; అనుచర దశకంబును= సేవకుల పదులు కలుగునట్లుగా; పంచ మస్తక సర్ప ప్రతీహారుండును= అయిదుతలల 
పాము అనే ద్వారపాలకుడును; తోడన్‌= తనతో; రాన్‌= రాగా; చనుదెంచుచున్న= వస్తున్న భర్చ +అన్వేషిణియున్‌= మగని 
వెదకుచున్నద్రీ; కామ రూపిణియున్‌= కోరిన రూపాలు పొందగలదీ; అప్రాధయున్‌= ముదరని వయస్సు కలదీ; అయిన +అట్టి= 


అయినట్టి... 


తా : ఆ పురంజనుడు నగరాన్ని చూచాడు. తరువాత అక్కడ ఒక ఉద్యానవనం అతనికి కనబడింది. దాని చుట్టూ 
గొప్పచెట్లు లతలూ దట్టంగా అల్లుకొని ఉన్న పొగరెక్కి కూస్తున్న పక్షుల, తుమ్మెదల గుంపుల కలకలనాదంతో శోఖిల్లే 


చతుర్ధస్కంధము 35/7 


సరస్సు ఒకటి ఉన్నది. చల్లని నీటితుంపురులు బొట్లుబొట్లుగా పడుతుంటే చక్కగా కదలుతున్న తామరలుగల కొలనులు 
ఉన్నాయి. బాటనారుల మనస్సులను ఆకట్టుకుంటూ స్వాగతం చెబుతున్నాయా అన్నట్లున్న కలహంసల, గొప్ప చిలుకల, 
కోకిలల కమ్మని కూతలలో విరాజిల్లుతూ ఉన్నదీ, మునుల వ్రతాలను పాటిస్తున్న పెక్కువిధాలైన అడవి మృగాలమందలవలన 
ఎట్టి బాధలూ లేకుండా ఉన్నదీ అయిన నగరం వెలుపల ఉన్న పూలతోటయందు ఒక ఇంతిని చూచాడు. ఆమె వెనుక 
పదిమంది అనుచరులు ఉన్నారు. ఒక్కొక్క అనుచరునకూ నూరుగురు పరిచారకులు ఉన్నారు. అయిదు తలల పాము అనే 
ద్వారపాలకుడు వెంట వస్తున్నాడు. ఆమె భర్తగా పొందటానికి తగిన వానిని వెదకుకుంటూ వస్తున్నది. కోరిన రూపం 
పొందగల సామర్ధ్యం ఆమెకు ఉన్నది. యౌవనంలో ఉన్నది కానీ ఆ దశ ఇంకా పరిణతికి రాలేదు. అటువంటి ఒక స్త్రీని 
పురంజనుడు చూచాడు. 


సీ. ఘన సమవిన్యస్త కర్ణ కుండల రుచుల్‌ గండభాగంబుల నిండి పర్వం 
దమ్మిరేకులసిరిం దటమటింపంగ జాలు మెజుంగుం గన్నులు దలం దిరిగి రాంగ 
జఘన సంకలిత పిశంగ నీవీద్యుతి కనక కాంచీరుచిం గరము పెనుపం 
జరణ సరోజ భాసుర చలన్నూపుర రుణ రుణ ధ్వని నర్మ సరణిం జూప 


తే. లలిత యౌవన లక్ష్మీ విలాస భాసు, రోదయ వ్యంజిత ప్రభాయుక్త పీన 
సమ నిరంతర కుచకుట్మ్టలముల వ్రీడం, జెంది పయ్యెదం గప్పు బాలేందుముఖిని. "46 


ప్రతి: ఘన= పెద్దగా; సమ= సమానంగా? విన్యస్త= చక్కగా పెట్టుకొన్న; కర్ణ= చెవులకు సంబంధించిన; కుందల= 
కుందలాలనే ఆభరణాల; రుచుల్‌= కాంతులు; గండ భాగంబులన్‌= చెక్కిళ్ళమీద; నిండి= నిండుగా ఏర్పడి; పర్వన్‌= 
వ్యాపించగా; తమ్మి రేకుల సిరి= తామరపూల రేకుల సాబగును; తటమటింపంగన్‌+చాలు= వంచన చేయగలిగే; 
మెజుంగు +కన్నులు= కాంతులను చిమ్మే కన్నులు; తలన్‌= తలను; తిరిగి రాంగన్‌= చుట్టిరాగాా జఘన= పిజుదుప్రై; 
సంకలిత= చక్కగా అంటి పెట్టుకొని ఉన్న పిశంగ= గోరోచనం వంటి వన్నెగల; న్‌ప్ర్‌జ పోకముడియొక్క ద్యుతి= కాంతి; 
కనక కాంచీరుచిన్‌= బంగారు మొలనూలి కాంతిని; కరమున్‌= మరింతగా; పెనుపన్‌= పెంపొందించగా; చరణసరోజ = 
పద్మాలవంటి పాదాలందు; భాసుర= వెలుగొందుతున్న; చలత్‌= కదలుతున్న నూపుర= అందెల; రుణర్తుణధ్వని= 
రుణర్సుణనాదం; నర్మసరణిన్‌= మేలమాడుతున్న తీరును; చూపన్‌= ప్రదర్శించగా; లలిత= సుకుమారమైన; యౌవన = 
పరువానికి చెందిన; లక్ష్మీ= శోభయొక్క విలాస= విలాసంయొక్క భాసుర= ప్రకాశిస్తున్న ఉదయ = పుట్టుకతో; వ్యంజిత= 
తెలియజేయబడిన; ప్రభా= కాంతితో; యుక్త= కూడిన; ప్రీన= చక్కగా 'పెంపాందిన; సమ= సమంగా ఉన్న నిరంతర= 
నడుమ వ్యవధానం లేని; కుచ= చన్నులనే; కుట్మ్టలముల= మొగ్గలను; వ్రీదన్‌= సిగ్గును; చెంది= పొంది; పయ్యెదన్‌= 
పైటతో; కప్పు= కప్పే బాల+ఇందుముఖిని= అప్పుడే ఉదయిస్తున్న చంద్రునివంటి మోము కలదానిని. 


తా: ఆ తరుణి చక్కగా ఎత్తైన సమంగా ఉండేవిధంగా పెట్టుకొన్న కర్ణకుండలాల కాంతులు చెక్కిళ్ళమీద నిండి వ్యాపిస్తూ 
ఉన్నాయి. తామరపూల రేకుల శోభను మించిపోయే మెరుగు కన్నులు తలచుట్టివస్తున్నాయా అన్నంత విశాలంగా ఉన్నాయి. 
పిరుదుల మీద చక్కగా అతుకుకొని ఉన్న గోరోచనం వన్నెగల పోకముడి వెలుగు బంగారు మొలనూలికాంతిని మరింత 
ఎక్కువ చేస్తున్నది. పద్మాలవంటి పాదాలమీద వెలుగొందుతూ కదలాడుతున్న అందెల కమ్మని నాదం తక్కిన నాదాలను 
వెక్కిరిస్తున్నదా అన్నట్లు ఉన్నది. అప్పుడప్పుడే ఏర్పడిన పరువంయొక్క శోభతో విరాజిల్లుతూ కాంతులను విరజిమ్ముతున్న 


356 శ్రీమహాభాగవతము 


బలిసిన, సమంగా ఉన్న నడుమ సందు ఏమాత్రమూలేని పాలిండ్ల మొగ్గలను సిగ్గుతో పైటతో కప్పుతూ ఉన్నది. 
అటువంటి లేతచందురుని వంటి మోముగల ఆ యువతిని... 


వ. మజథియును బాలయు సుదతియు గజగామినియు నయిన యొక్క ప్రమదోత్తమం గాంచి. 747 


ప్రతి : మజియును= ఇంకా; బాలయున్‌= చిన్నివయసున నున్నద్రీ! సుదతియున్‌= చక్కని పలువరుసకలదీ; గజగామినియున్‌= 
ఏనుగు నడకవంటి నడక కలదీ; అయిన; ఒక్క ఒక; ప్రమదా+ఉత్తమన్‌= ఆడువారిలో మిన్న అయినదానిన్వి కాంచి= 
చూచి. 

తా : ఆమె చిన్నవయస్సులో ఉన్నది. తెల్లని కాంతులతో విరాజిల్లుతున్న పలువరుసతో అలరారుతున్నది. ఏనుగు నడకవంటి 
నడకతో ఒప్పారుతున్నది. అటువంటి మేలుజాతి స్త్రీని పురంజనుడు చూచి. 


క. తరమిడి ప్రేమోద్గమమై, మరువిండ్లం బోలు కన్పొమలు గల తరుణీ 

సరసాపాంగ విలోకన, శరపరివిద్ధాంగుం డగుచు జనవిభుం దనియెన్‌. "748 
ప్రతి : తరము+ఇడి= వెనువెంటనే; (ప్రేమ+ఉద్దమము= ఇష్టభావం పుట్టటం; ఐ= అయి; మరువింగ్లన్‌= మన్మథుని 
విల్లులను; పోలు= పోలునట్టి; కన్‌+బొమలు= కంటి పై భాగాలు; కల= కలిగిన; తరుణీ= ఆ యువతియొక్క సరస= 
ప్రీతిభావంతో కూడిన; అపాంగ= కదకంటి; విలోకన= చూపులనే; శర= బాణాలచేత; పరివిద్ధ= బాగుగా తూటులుపడిన; 
అంగుండు= దేహంకలవాడు; అగుచున్‌= అవుతూ; జనవిభుండు= జనుల ఏలిక అయిన రాజు; అనియెన్‌= ఇలా 
అన్నాడు. 
తా :; అతనికి వెంటనే డ్రేమ పుట్టుకొని వచ్చింది. మన్మథుని వింటిబద్దలలాగా ఉన్న ఆ ఇంతి సరసమైన చూపులనే 
బాణాలు తన దేహంలో బాగా గుచ్చుకొన్నాయి. అటువంటి స్థితిలో ఆ రాజు ఆమెతో ఇలా అన్నాడు. 


క. “ఎవ్వరి దానవు? జనకుం, డెవ్వండు? పేరేమి? భృత్యు లీపది యొకరిం 

దెవ్వరు? సతు లెవ్వరు? మథి, యివ్వనమున నుండం గార్య మెద్ది మృగాక్షీ! "749 
ప్రతి: మృగ+అక్షీ= లేడి కన్నులవంటి కన్నులు కలదానా!; ఎవ్వరిదానవు= నీవు ఎవరికి చెందినదానవు; జనకుండు= 
తండ్రి ఎవ్వండు= ఎవరు; పేరు= నామం; ఏమి= ఏది?; ఇందు= ఇక్కడ; ఈ పదియొకరు= ఈ పదిమంది; భృత్యులు= 
సేవకులు; ఎవ్వరు= ఎవరు; సతులు= ఈ ఆడువారు; ఎవ్వరు= ఎవరు; మటి= ఇంకా? ఈ+వనమునన్‌= ఈ అడవిలో; 
ఉండన్‌= ఉండటానికి; కార్యము= పని; ఎద్ది= ఏది? 
తా; మృగాక్షీ! నీవెవ్వరిదానవు? తండ్రి ఎవరు? నీ పేరేమిటి? ఈ సేవకులు పదిమందీ ఎవరు? ఈ ఆడువారెవ్వరు? ఈ 
అడవిలో ఉండటానికి కారణం ఏమిటి? 


క. భవదీయ పురస్సరుం డగు, పవనాశనుం దెవ్వం దతికృపామతి నాకున్‌ 
వివరింపు మనుచు వెండియు, ధవళేక్షణం జూచి ధరణిధవుం డిట్లనియెన్‌. 750 


ప్రతి: భవదీయ +పురస్సరుండు= నీముందు నడచివస్తున్నవాడు; అగు= అయిన; పవన +అశనుండు= గాలియే తిండిగాగల 
పాములరాజు; ఎవ్వండు= ఎవడు; అతికృపామతిన్‌= మిక్కిలి దయగలబుద్ధితో; నాకున్‌= నాకు; వివరింపుము = చక్కగా 


చతుర్ధస్కంధము 359 


తెలిసే విధంగా చెప్పు; అనుచున్‌= అంటూ; వెండియున్‌= ఇంకా ధవళ+ఈక్షణన్‌= తెల్లని కన్నులుగల ఆమెను; చూచి= 
కనుగొని; ధరణిధవుండు= రాజు ఇట్లు= ఈవిధంగా; అనియెన్‌= అన్నాడు. 

తా : నీ ముందు నడచివస్తున్న ఆ పాపరాజు ఎవడు? మిక్కిలి దయగల బుద్ధితో నాకు వివరించి చెప్పు అని మళ్ళీ తెల్లని 
కాంతుల కన్నులుగల ఆమెతో ఇలా అన్నాడు. 


క్స్‌ తరళాక్షి! పతి యగు ధర్ము నన్వేషింపం జరియించు హీ యను సతివా, కాక 
రుదు నన్వేషించు రుద్రాణివో కాక బ్రహ్మను వెదకు భారతివొ, కాక, 
నారాయణుని భక్తిం గోరి యన్వేషించు నిందిరవో, కాక యెవ్వరీవు? 
త్వత్సాద కామనత్వమునను సంప్రాప్తసకలకాముండగు సరసు నెట్టి 


తే. వాని వెదకెదు? తరుణీ? భవత్కరాగ్ర, పద్మకోశంబు నేండెందుం బతిత మయ్యె? 
నాకు నెజింగింపం దగుదు వివేక చరిత, యని నృపాలుండు మఠజియు నిట్లనియె సతికి. 751 


ప్రతి ;: తరళ+అక్షి= చంచలమైన కన్నులున్న ఓ బాలా!; పతి= భర్త అగు= అయిన; ధర్మున్‌= ధర్ముడనే ప్రజాపతిని; 
అన్వేషింపన్‌= వెదకటానికి; చరియించు= తిరుగాడే హ్రీ= “హ్రీ అను; సతివా= అనే సాధ్వివా?; కాక= అదికాక; 
రుద్రున్‌= పరమేశ్వరుని; అన్వేషించు= వెదకుతున్న; రుద్రాణివో= రుద్రుని ఇల్లాలివగు పార్వతీదేవివా?; కాక= అదీకాక; 
బ్రహ్మను= నాలుగు మొగాలదేవర అయిన (బ్రహ్మను; వెదకు= అన్వేషిస్తున్న భారతివా= సరస్వతీదేవివా?; కాక= అదీకాక; 
నారాయణునిన్‌= శ్రీమహావిష్ణువును; భక్తిన్‌= భక్తితో; కోరి= ఇష్టపడి; అన్వేషించు= వెదకే; ఇందిరవో= లక్ష్మీదేవివా?; 
కాక= అదికాక; ఈవు= నీవు; ఎవ్వరు?= ఎవరు?; త్వత్‌+పాద కామనత్వమునను= నీ పాదాలను ప్రీతితో కోరుకోవటం 
చేత; సంప్రాప్త సకల కాముండు= లభించిన అన్ని కోరికలు కలవాడు; అగు= అయిన; సరసున్‌= రసహృదయంగల; 
ఎట్టివానిన్‌= ఎటువంటివానిని; వెదకెదు = వెదకుతున్నావు; తరుణీ= యువతీ; భవత్‌+కర+అ(గ్ర పద్మ కోశంబు= నీ చేతి 
చివర ఉందే పద్మం మొగ్గ; నేండు= ఈనాడు; ఎందున్‌= ఎక్కడ; పతితము+అయ్యెన్‌= పడిపోయింది?; వివేకచరిత! = 
మంచిచెడులను నిర్ణయించగల బుద్ధితో కూడిన నడవడి కలదానా?) నాకున్‌= నాకు; ఎటిగింపన్‌+తగుదు= తెలియజెప్పగలవు; 
అని= అని పలికి నృపాలుండు= రాజు మజియున్‌= ఇంకా; సతికిన్‌= ఆ ఇంతికి ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= 
అన్నాడు. 

తా : చక్కగా కదలుతున్న కన్నులున్న ఓ యువతీ! నీవు ధర్ముని వెదకుతూ తిరుగుతున్న హీదేవివా? రుద్రుని వెదకుతున్న 
ఉమా దేవివా? బ్రహ్మను వెదకుతున్న భారతీదేవివా? నారాయణుని భక్తితో కోరి వెదకుతున్న లక్ష్మీదేవివా? కాక ఎవ్వరు 
నీవు. నీ పాదాలను కోరటంచేత అన్ని కోరికలను తీర్చుకొన్న ఎలాంటి సరసుని వెదకుతున్నావు? నీ చేతి చివర విలాసంగా 
ఉండే పద్మంమొగ్గ ఎక్కడ పడిపోయింది? వివేక ప్రవృత్తిగల ఓ ఇంతీ! నాకు చెప్పాలి - అని రాజు ఆమెతో ఇంకా ఇలా 


అన్నాడు. 
క. కర మొప్పంగనీ విటు భూ, చర వగుటను హ్రీవి శివవు శారదవును సా 
గర కన్యవుం గాకుండుటం, దరుణీ? పొడగంటి నని పదంపడి పలికెన్‌. 752 


360 శ్రీమహాభాగవతము 


ప్రతి : తరుణీ= ఓ యువతీ; కరము= చాలా; ఒప్పంగన్‌= ప్రకాశిస్తూ నీవు; ఇటు= ఈ విధంగా; భూచరవు= నేలమీద 
తిరుగాడుచున్న దానవు; అగుటన్‌= అవటంచేత,; ప్రీవి= ధర్ముని పల్నివి; శివవు= పార్వతివి; శారదవును= సరస్వతీదేవివి; 
సాగరకన్యవున్‌= సముద్రరాజతనయ అయిన లక్ష్మివి; కాక+ఉండుటన్‌= కాకపోవటం; పొడగంటిని= గుర్తించాను; అని= 
అని పలికి పదంపడి= తరువాత; పలికెన్‌= అన్నాడు. 


తా : తరుణీ! నీ విలా నేలమీద తిరుగాడుతూ ఉండటం వలన హ్రీ, శివ, శారద, లక్ష్మీదేవి అనేవారలలో ఒకతెవు కావు 
అని గుర్తించాను. అని ఇంకా ఇలా పలికాడు. 


సీ, మొనసి యదభ్రకర్ముండ నైన నాచేత నిపుడు పాలితమైన యీ పురంబు 
సరసిజోదరుని భుజాపాలితోదాత్త లలిత వైకుంఠ మలంకరించు 
నిందిరా సుందరి చందంబునను నీ వలంకరింపం గడంగు పంకజాక్షి! 
యది గాక తావకీనాపాంగరుచి మోహితాంతరంగుండ నైనట్టి నన్ను 


తే. మహిత సవ్రీడ భావ సన్మందహాస, చారు విభమ టభ్రూలతా ప్రేరితుండుగం 
దనరు భగవంతుం దగునట్టి మనసిజుండు, పడంతి! యుడుగక పీడింపం దొడంగె నిపుడు. 7538 


ప్రతి : మొనసి= పూనుకొని; అదభ్ర+కర్ముండను= గొప్పవి అయిన పనులు గలవాదను; ఐన= అయిన; నాచేతన్‌= నాచేత; 
ఇపుడు; పాలితము= పాలింపబడుచున్నది; ఐన= అయిన; ఈ పురంబున్‌= ఈ నగరాన్ని సరసిజ+ఉదరుని= పద్మం 
బొడ్ద్డుభాగంలో కల విష్ణువుయొక్క భుజా= భుజాలతో; పాలిత = ఏలబడుచున్న లలిత= అందచందాలుగల,; వైకుంఠము= 
వైకుంఠమనే నగరాన్ని అలంకరించు = భూషించే; ఇందిరా సుందరి చందంబునను= లక్ష్మీదేవి విధంగా; పంకజ +అక్రి= 
పద్మాలవంటి కన్నులున్న ఓయువతీ; నీవు= నీవు; అలంకరింపన్‌+కడంగు= అలంకరించటానికి పూనుకో; అది+కాక = 
అంతేకాక; తావకీన= నీదయిన; అపాంగ= కడకంటి; రుచి= కాంతిచేత; మోహిత= మోహం పొందిన; అంతరంగుండను= 
హృదయం కలవాడను; ఐన +అట్టి= అయినట్టి; నన్నున్‌= నన్ను మహిత= గొప్పదైన; సవ్రీడ భావ= సిగ్గుతో కూడిన 
భావంతో; సత్‌= చక్కని; మందహాస = చిరునవ్వుతో; చారు= అందమైన; విభ్రమ= విలాసం కల; భ్రూ లతా= కనుబొమలనెడి 
లతలతో; ప్రేరితుండుగన్‌= పురికొల్చ్బ్పబడుతున్నవాడుగా; తనరు = ఒప్పారు; భగవంతుండు= మిక్కిలిగా పూజించదగినవాడు; 
అగు+అట్టి= అయినట్టి మనసిజుండు= మనస్సులో పుట్టె మన్మథుడు; పడతి= ఓ మగువా!) ఉడుగక= వదలక; ఇపుడు = 
ఈ సమయంలో; పీడింపన్‌+తొడంగెన్‌= బాధించటానికి పూనుకున్నాడు. 


తా; పద్మాక్షీ! నేను ఇపుడు గట్టి ప్రయత్నంతో నీచమైన పనులు లేకుండా ఈ పురాన్ని ఏలుతూ ఉన్నాను. ఇట్టి పురాన్ని 
శ్రీమహావిష్ణుని భుజాలచే పాలింపబడు వైకుంఠాన్ని లక్ష్మీదేవిలాగా నీవు అలంకరించు. అంతేకాదు. నీ కడకంటిచూపులు 
నన్ను మోహపెడుతున్నాయి. గొప్పదైన సిగ్గుతో కూడిన చిరునవ్వుల అందమైన కదలికలుగల నీ కనుబొమలు 
పురికొల్పుతుందగా విజృంభిస్తున్న మన్మథుడు నన్ను వదలకుండా బాధిస్తున్నాడు. 


వ. కావున 7/54 
ప్రతి : కావునన్‌= కాబట్టి 


చతుర్ధస్కంధము 36] 


చ. తరుణి! సుతారలోచనయుతంబును మంజుసుధాసమాన భా 
సుర మృదువాక్యయుక్తమును శోభిత కోమల లంబమాన సుం 
దర చికురాభిరామము నుదారము నైన భవన్ముఖాబ్దమున్‌ 
సురుచిరలీల నెత్తి ననుం జూడుము, సిగ్గును జెంద నేటికిన్‌? 7/55 


ప్రతి : తరుణి= చిన్నదానా!) సుతారలోచనయుతంబును= అందమైన కనుగుడ్లు కల కన్నులతో కూడినది; మంజు= విన 
సొంపైన; సుధా= అమృతంతో; సమాన= సమానమైన; భాసుర= ప్రకాశించే; మృదు= మెత్తని; వాక్య= పలుకులతో; 
యుక్తంబును= కూడినదియు; శోభిత= విరాజిల్లుచున్న కోమల= సుకుమారమైన; లంబమాన = వేలాడుతున్న సుందర= 
అందమైన; చికుర= ముంగురులతో; అభిరామమును= సొగసుగా ఉన్నది; ఉదారమును= గొప్పది అయినది; ఐన= 
అయిన; భవత్‌ +ముఖ +అబ్ద్బమున్‌= నీ ముఖమనే పద్మాన్ని సురచిర లీలన్‌= మిక్కిలిగా కాంతులు చిమ్మే విలాసంతో; 
ఎత్తి= పైకి ఎత్తి ననున్‌= నన్ను చూడుము= చూడు; సిగ్గును= లజ్జను; చెందన్‌= పొందటం; ఏటికిన్‌= ఏల? 


తా ; చిన్నదానా! నీమోము చక్కని కనుపాపలతో కూడిన కన్నులతో అలరారుతున్నది. చాలా అందమైన, అమృతంవంటి 
మెత్తని పలుకులతో కూడి ఉన్నది. సుకుమారంగా వ్రేలాడుతున్న అందమైన ముంగురులతో అలరారుతున్నది. గొప్పగా 
ఉన్నది. అటువంటి నీ మోము అనే పదాన్ని చూడముచ్చట అయ్యే విధంగా ఎత్తి నన్ను చూడు. నీవు ఇప్పుడు 
సిగ్గుపడడమెందుకు? 


వ. అని యివ్విధంబున నధీరుందై పలుకు పురంజనుం జూచి యా ప్రమదోత్తమ వీరమోహితయై 
సస్మితానన యగుచు నానందంబు నొంది యిట్లనియె. 756 


ప్రతి :; అని= ఈ+విధంబునన్‌= ఈ తీరున; అధీరుండు= గుండెనిబ్బరం లేనివాడు; ఐ= అయి; పలుకు= మాట్లాడు; 
పురంజనున్‌= పురంజనుని; చూచి= కనుగొని; ఆ+ప్రమదా+ఉత్తమ = ప్రీలలోమేలుబంతి అయిన ఆ కాంత; వీర+మోహిత= 
వీరునిచెత మోహింపబడినదై; ఐ= అయి; సస్మిత+ఆనన = చిరునగువుతో కూడిన మోము కలది; అగుచున్‌= అవుతూ; 
ఆనందంబున్‌= ఆనందాన్ని ఒంది= పొంది; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నది. 


తా :; ఆ పురంజనుడు గుందె దిటవులేనివాడై పలుకుతున్నాడు. ఆమె కాంతలలో మేలుబంతి అయినది; వీరుడు వరించినది. 
కనుక చిరునవ్వు మోముపై చిందులాడుతూ ఉండగా ఆనందం పొంది ఇలా పలికింది. 


క. పురుషవర! నాకు నీకును, గురువును నామమును గులముం గోరి యెజుంగ నీ 
పురమున నుండుదుంగా కీ, పురమును నిర్మించి నట్టి పురుషు నెజుంగన్‌. 757 


ప్రతి : పురుషవర= ఉత్తముడవయిన ఓ మానవా!; నాకున్‌= నాకూ; నీకును = నీకూ; గురువును= మార్గం బోధించేవానినీ; 
నామమును = పేరును; కులమున్‌= కులాన్నీ కోరి= తెలుసుకోగోరికూడా; ఎజుగను= తెలియను; ఈ పురమునన్‌= ఈ 
నగరంలో; ఉండుదున్‌= ఉంటాను; కాక; ఈ పురమును= ఈ పురాన్నిి నిర్మించిన +అట్టి= రూపొందించినట్టి; పురుషున్‌= 
పురుషుని; ఎజుంగన్‌= తెలియను. 


తా; పురుష శ్రేష్టా! నాకూ నీకూ గురువైన వానినీ, పేరునూ కులాన్నీ నేనెరుగను. ఈ పురంలో ఉంటాను కానీ దీనిని 
ఎవరు కట్టించారో నాకు తెలియదు. 


362 శ్రీమహాభాగవతము 


విశే : ఈ పురంజనోపాఖ్యానం ఒక తాత్యికార్థాన్ని ప్రతీకగా చెబుతున్న కథా భాగం. 'పురం” ఇక్కడ దేహమే. పురంజనుడు 
దేహి, అనగా జీవుడు. ఈ పలుకుతున్న ప్రీ వ్యక్తిని “బుద్దిగా సంభావించాలి. దేహంలో ఉన్న జీవునకూ, బుద్ధికీ ఆ దేహం 
ఎలా ఏర్పడిందో, అజ్ఞానం వలన తెలియదు. '“గురువు” ఇక్కడ పరమాత్మయే. అతని తత్త్వం తెలియకుండానే జీవుడు 
దేహంలో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. 


క. వీరలునా సఖు లీలల, నారత్నము లార్యవినుత! నా చెలు! లీ వృ 

ద్దోరగ మే నిద్రింపంగ, ధీరత మేల్మాంచి పురము ధృతిం బాలించున్‌. "758 
ప్రతి : వీరలు= ఈ కనపదేవారు; నా సఖులు= నా చెలికత్తెలు) ఈ లలనారత్నములు= మేలుబంతులైన ఈ స్రీలు; 
ఆర్యవినుత= గొప్పవారిచేత కొనియాడబదేవాడా!; నాచెలులు= నాతో స్నేహం చేసేవారు; ఈ వృద్ధ+ఉరగము = ఈ 
ముసలిపాము; ఏన్‌= నేను; నిద్రింపంగన్‌= నిద్రపోతూఉంటే; ధీరతన్‌= ధైర్యంతో; మేల్మాంచి= మేల్మొని; పురమున్‌= ఈ 
నగరాన్ని ధృతిన్‌= సిర్ధమైన భావంతో; పాలించున్‌= రక్షిస్తూ ఉంటుంది. 
తా: మంచి గుణాలుగల ఓ రాజా! ఈ ప్రీలూ, ఇంకా కనపడుతున్న మగువలూ నా చెలికత్తెలు. ఈ ముసలిపాము నేను 
నిద్రపోతున్నప్పుడు ధైర్యంతో, పట్టుదలతో ఈ పట్టణాన్ని కాపాడుతూ ఉంటుంది. 
విశే ; ఇందులోని ప్రతీకల నన్నింటినీ ముందు విడబరచి చెప్తారు. 
వ. వెండియు నిట్లనియె. "759 
ప్రతి : వెండియున్‌= ఇంకా; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నది. 


తా: ఇంకా ఆ ఇంతి ఇలా అన్నది. 


సీ మనుజ నాయక! నీవు మద్భాగ్య వశమున నిటకు నేతెంచితి, విపుడు నీకు 
మంగళంబగు, నీవు మహితేంద్రియగ్రామ భోగ్యంబు అగు కామపుంజములను 
నర్ధి సంపాదింతు వనఘాత్మ! యీ నవ ద్వార ప్రయుక్తమై తనరు పురము 
నీవు గైకొని యేలు, నీ కంటె దీనికి నధిపుం డన్యుండు లేం డనఘః! యందు 


తే. మదుపనీతములైన కామముల ననుభ, వింపంగా సమాశత మధిష్టింపు మెలమిం, 
గోరి నీకంటెం బ్రియులు నెవ్వారు నాకు? నరసి చూడంగ మనుజేంద్ర! యదియుంగాక. 760 


ప్రతి ;: మనుజనాయక= ప్రజలను ఏలువాడా!; మద్‌+భాగ్యవశమునన్‌= నా భాగ్యంకొద్దీ; నీవు; ఇటకున్‌= ఇక్కడకు; 
ఏగు+తెంచితివి= వచ్చావు; ఇపుడు = ఇప్పుడు; నీకున్‌= నీకుు మంగళంబు= శుభం; అగున్‌= అవుతుంది; అనఘ+ఆత్మ= 
పాపబుద్ధిలేనివాడా!; నీవు) మహిత+ఇంద్రియ గ్రామ భోగ్యంబులు= గొప్పవి అయిన ఇంద్రియాల సముదాయం చేత 
అనుభవించదగినవి; అగు= అయిన; కామ పుంజములను = కోరికల మొత్తాలను; అర్ధిన్‌= కోరికతో; సంపాదింతువు= 
పొందుతావు; ఈ నవ ద్వార ప్రయుక్తము= ఈ తొమ్మిది వాకిళ్ళ ఏర్పాటుకలది; ఐ= అయ్యి తనరు= ఒప్పారు; పురమున్‌= 
నగరాన్ని నీవు; కైకొని= స్వీకరించి; ఏలు= పాలించు; దీనికిన్‌= ఈ పనికి; నీకంటెన్‌= నీ కన్నా అధిపుండు= రాజు; 
అన్యుండు= మరొకడు; లేండు= లేడు; ఇందున్‌= ఇక్కడ; మత్‌+ఉప నీతములు= నాచే సమకూర్చబడినవి; ఐన= అయిన; 


చతుర్ధస్కంధము 363 


కామములన్‌= ఇష్టపడిన భోగాలను; అనుభవింపంగాన్‌= అనుభవించడానికి; సమాశతము= నూరేండ్లు; ఎలమిన్‌= 
ప్రీతితో; అధిష్టింపు= ఉండు; మనుజ+ఇంద్ర= రాజా! అరసిచూడంగన్‌= పరిశీలించి చూస్తే నాకున్‌= నాకు; 
నీ కంటెన్‌= నిన్ను తప్ప; కోరి= ఇష్టపడిన; ప్రియులు= ఇష్టమైనవారు; ఎవ్వారు= ఎవరు?; అదియున్‌+కాక= అంతేకాక... 
తా : రాజా! నీవునా అదృష్టం కొద్దీ ఇక్కడకు వచ్చావు. ఇప్పుడు నీకు శుభం కలుగుతుంది. నీవు చాలా గొప్పవి అయిన 
ఇంద్రియవర్గం తృప్పిపడే సుఖాలను పొందుతావు. ఇది తొమ్మిది వాకిళ్ళతో ఏర్పడిన నగరం. దీనిని స్వాధీనం చేసుకొని 
పాలించు. ఇందుకు నీకంటె తగినరాజు మరొకడు లేడు. నేను సమకూర్చ సౌఖ్యాల నన్నింటినీ అనుభవిస్తూ ఇక్కడ 
నూరేండ్లు ఉండు. పరిశీలించి చూస్తే నీ కంటె నాకు ఇష్టులయినవారు లేరు. 


విశే ; ఈ పురం దేహమే. ఇందులోని తొమ్మిది వాకిళ్ళు, రెండు కన్నులు, రెండు చెవులు, రెండు ముక్కులు, ఒకనోరు, 
మలమూత్ర విసర్దనావయవాలు రెండు. మాయారూప అయిన బుద్ధి వీటికి కోరినవన్నీ అందిస్తూ సుఖం కలిగిస్తున్నట్టు 
ఉంటుంది. ఈ ప్రతీకలన్నింటినీ ముందుముందు పూర్తిగా వివరించి సమన్వయిస్తారు. 


వ. మజియు రతిజ్ఞాన విహీనుండు నకోవిదుండు నిహపరచింతాశూన్యుండుం బశుప్రాయుండుం 
ద్వదన్యుండు నైన వాని నెవ్వని వరియింతు? గృహన్థాశ్రమమందు ధర్మార్ధ కామ మోక్ష ప్రజానందంబులును 
యశంబును యతి వేద్యంబులు గాని రజస్తమో విహీన పుణ్యలోకంబులును గలుగుం, బితృదేవర్ని మరభూత 
గణంబులకుం దనకు నీ లోకంబున గృహన్థాశ్రమంబు సర్వక్షేమార్థం బయిన యాశ్రమం బండ్రు, గావున 
వదాన్యుండవు, వీర విఖ్యాతుండవు, ప్రియదర్శనుండవు, స్వయంప్రాప్తుండవు నయి భోగి భోగ సదృశ 
భుజాదండంబులచే నొప్పు భవాదృశుం దగిలి మాదృశయగు కన్య వరియింపకుండునే యని వెండియు. 761 


ప్రతి : మజియున్‌= ఇంకా; రతిజ్ఞాన విహీనుండును= శృంగారభావం లేనివాడు; అకోవిదుండును= పండితుడు కానివాడూ; 
ఇహ పర చింతా శూన్యుండును= ఇప్పటి స్థితినీ, తరువాతి స్థితినీ గురించిన భావనలేనివాడూ; పశుప్రాయుందడును= 
వివేకంలేని గొడ్డువంటివాడూ; త్వత్‌+అన్యుండును= నీ కంటె వేరైనవాడూ; ఐనవానిన్‌= అయినవానిని; నేను; ఎవ్వనిన్‌= 
ఎవరిని; వరియింతున్‌= భర్తగా ఎన్నుకుంటాను?; గృహస్థ+ఆశ్రమమందున్‌= నాలుగింటిలో రెండవది అయిన సంసార 
ప్రవృత్తికి సంబంధించిన నియమాలతో కూడిన నదడవడిలో; ధర్మ+అర్ధ కామ మోక్ష ప్రజా+ఆనందంబులును = ధర్మం, 
అర్ధం, కామం, మోక్షం, సంతానం వలన కలిగే ఆనందం; యశంబును= కీర్తియు; యతి+వేద్యంబులు= సన్యాసులకు 
తెలియదగినవి; కాని= కానట్టి; రజస్‌+తమస్‌+విహీన పుణ్యలోకంబులును = రజోగుణం, తమోగుణం అనేవి లేని 
పుణ్యలోకాలున్నూ కలుగున్‌= ఏర్పడతాయి; పితృ= పితృదేవతలు; దేవ= స్వర్ణదేవతలు; బుషి= బుషులు; మర్య్య= 
మానవులు; భూత= ప్రాణులు అనేవాని; గణంబులకున్‌= సంఘాలకు; తనకున్‌= తనకూ; ఈ లోకంబునన్‌= ఈ 
ప్రపంచంలో; గృహస్థ+ఆశ్రమంబు = గృహస్థుడు ప్రవర్తించే తీరుతెన్నుల విధానం; సర్వక్షేమ +అర్థంబు= అన్ని విధములైన 
భద్రతలకూ యోగ్యం; అయిన; ఆశ్రమంబు= ఆశ్రమం; అండ్రు= అంటారు; కావునన్‌= కాబట్టి; వదాన్యుందవు= గొప్పగా 
దానాలు చేసేవాడవు; వీర విఖ్యాతుండవు= వీరులలో పేరు ప్రతిష్టలు కలవాడవు; ప్రియదర్శనుండవు= చూడ ముచ్చట 
అయినవాదవు; స్వయంప్రాప్తుండవు= నీఅంతట నీవై వచ్చినవాడవు; అయి; భోగి= మహాసర్పంయొక్క భోగ= పడగల; 
సదృ్భృశ= వంటి; భుజా= బాహువులనే; దండంబులచేన్‌ = దుడ్డు క(రలచేత; ఒప్పు= అలరారు; భవాద్భశున్‌= నీ వంటి 
వానిని (తో); తగిలి= సంగం పెట్టుకొని; మాదృశ= నావంటిది; అగు= అయిన; కన్య= పెండ్లికాని పిల్ల వరియింపక= 
ఇష్టపడక; ఉండునే= ఉంటుందా?) అని; వెండియున్‌= ఇంకా... 


364 శ్రీమహాభాగవతము 


తా : కామభావాలు లేనివాడు, శాస్తరహస్యాలు తెలియనివాడూ, ఈలోకపు, పరలోకపు భావాలులేనివాడూ, గొద్దువంటివాడూ 
అయిన మరొక్కనిని నేను వరిస్తానా? గృహస్థ ఆశ్రమంలో ధర్మార్థకామమోక్షాలతోపాటు సంతానసౌఖ్యం కూడా లభిస్తుంది. 
కీర్తి యతులకు తెలియరాని రజస్తమోగుణాల సంపర్శంలేని పుణ్యలోకాలు కలుగుతాయి. ఈ ఆశ్రమంలో పితృదేవతలకు, 
దేవతలకు, బుషులకు, మానవులకూ, ఇతర జంతువులకూ, తనకూ అన్ని విధాలైన క్షేమాలు కలిగే అవకాశం ఉన్నది. 
కాబట్టి గొప్పదాతవు, వీరుడని పేరు పొందినవాడవు, చూడముచ్చటగా నున్నవాడవూ, నీ అంత నీవై వచ్చిన వాడవూ, 
ఆదిశేషుని పడగలవంటి దృఢమైన బాహువులతో అలరారుతున్నవాడవూ అయిన నీ వంటివానితో సంగం ఏర్పరచుకొని నా 
వంటిది వరింపకుంటుందా? అని ఇంకా ఇలా అన్నది. 


క. కరుణారస పరిపూర్ణ, స్ఫురిత స్మిత రుచి విలోక పుంజముచేతం 

గర మర్ధి దీన జన భయ, హరణుండవై సంచరింపు మఖీల జగములన్‌. "762 
ప్రతి : కరుణా= దయఠఅనే; రస= రసంతో; పరిపూర్ణ= ఎక్కువగా నిండిన; స్ఫురిత= వెలుపలికి తెలియవస్తున్ను స్మిత= 
చిరునగవుయొక్క రుచి= కాంతిగల; విలోక= చూపుల; పుంజము చేతన్‌= ప్రోవుచేత; కరము= మిక్కిలిగా; అర్ధి= 
కోరునట్టి; దీన= దరిద్రులైన; జన= జనుల; భయ= భీతిని హరణుండవు= పోగొట్టువాడవు; ఐ= అయి; అఫీలజగములన్‌= 
అన్ని లోకాలలోనూ; సంచరింపుము= తిరుగుతూ ఉండు. 


తా : రాజా! నీ కన్నులలో జాలిభావం నిండుగా వెలుగొందుతూ ఉన్నది. అది నీ చిరునగవులో తెలియవస్తున్నది. 
అటువంటి చూపులు నిరంతరం వెలుగొందుతూ ఉండగా యాచకుల భయాలన్నింటిని పోగొడుతూ అన్ని లోకాలలో 
తిరుగుతూ ఉండు. 


క. అని యీ గతిం బలికిన యా, వనజాక్షిం బురంజనుండు వరియించి ముదం 

బున నన్యోన్య ప్రీతిం, దనరుచుం దత్పురము సొచ్చి ధన్యుం డగుచున్‌. 763 
ప్రతి : అని; ఈ గతిన్‌= ఈ విధంగా; పలికినన్‌= పలుకగా పురంజనుండు= పురంజనమహారాజు ఆ+వనజ +అక్షిన్‌= 
పద్మాలవంటి కనులుగల ఆ ఇంతిని; వరియించి= భార్యగా స్వీకరించి; ముదంబునన్‌= సంతోషంతో; అన్యోన్య ప్రీతిన్‌= 
ఒకరియందొకరికి ఏర్పడిన ప్రీతితో; తనరుచున్‌= ఒప్పారుత్తూ; తత్‌+పురము= ఆ నగరాన్ని; చొచ్చి= ప్రవేశించి; ధన్యుండు= 
పుణ్యాత్ముడు; అగుచున్‌= అవుతూ... 
తా : అని ఆమె ఇలా పలుకగా పురంజనుడు ఆమెను భార్యగా స్వీకరించి పరస్పరప్రీతితో ఒప్పుతూ ఆ పురంలోనికి 
ప్రవేశించి ధన్యుడైనాడు. 
విశే : 1) అన్యోన్య ప్రీతిన్‌ - భార్యాభర్తల అనురాగం రెండు వైపులా నిండి ఉండాలి. అదే సరియైన దాంపత్యలక్షణం. 


2) ధన్యుడు - ధనం అంటే పుణ్యం. అది కలవాడు ధన్యుడు. సర్వసమయాలలో పుణ్యకార్యాలు మాత్రమే చేస్తూ 
ఉందేవాదని తాత్పర్యం. 
చ. శతసమకాల మప్పురి నజస్రము భూరి సమస్త సౌఖ్య సం 

గతులం దనర్చి వందిజన గాయక సద్వినుతోరు గాన మో 


చతుర్ధస్కంధము 365 


దిత మతి నొప్పి సుందరసతీ జన సేవితుందై నృపాల కో 

చిత లలితస్థలంబుల వసించుచుం గ్రీడలు సల్పుచుండంగన్‌. 764 
ప్రతి : ఆ+పురిన్‌= ఆ నగరంలో; శతసమకాలము= నూరేండ్లకాలం; అజస్రమున్‌= ఎడతెగకుండా; భూరి= చాలా 
ఎక్కువ అయిన; సమస్త= అన్ని విధములైన; సౌఖ్య= ఇంద్రియాలకు తృప్తిని కలిగించే; సంగతులన్‌= పొందులతో; 
తనర్చి= అతిశయించి; వంది జన= స్తుతించటం వృత్తిగాగలవారి;ి గాయక= పాటలు పాడి ఆనందపెట్టేవారి; సత్‌= 
మంచి; వినుత= పొగడ్తలచేతు ఉరుగాన = పెద్ద పాటలచేత; మోదిత= ఆనందం పొందిన; మతిన్‌= బుద్ధితో; ఒప్పి= 
తనరి; సుందరసతీజన సేవితుండు= అందగత్తెలయిన ఇంతులచేత సేవించబదువాడు; ఐ= అయి; నృపాలక+ఉచిత లలిత 
స్థలంబులన్‌= రాజులకు యోగ్యములైన ఆకర్షణగల తావులలో; వసించుచున్‌= ఉంటూ; క్రీడలు= ఆటలు; సల్పుచుండం 
గన్‌= చెస్తూ ఉండగా... 
తా: ఆ రాజు నూరేండ్లు ఆ నగరంలో ఎడతెరపి లేకుండా చాలా గొప్పవీ, అన్ని విధాలయినవీ అయిన సుఖాల 
పొందులతో ఒప్పారుతున్నాడు. వందుల స్తుతిపాఠాలూ, గాయకుల సంగీత కాలక్షేపాలతో ప్రమోదం పొందుతూ ఉన్నాడు. 
అందగత్తెలయిన సుందరులెందరో అతనిని సేవిస్తున్నారు. రాజులకే యోగ్యాలయిన చక్కని తావులలో క్రీడలు సలుపుతూ 
ఉన్నాడు. 
క. నరనాథుండు లోకభయం, కరగతి వర్తించు గ్రీష్మకాలము దోంపం 

దరళ లహరీ మనోహర, వరహ్రాదిని సలిలమందు వసియించెం దగన్‌. 765 
ప్రతి : లోక+భయంకరగతిన్‌= లోకులకు భయాన్ని కలిగించే తీరులో; వర్తించు= సాగే; గ్రీష్మకాలము= ఎందలకాలం; 
తోంపన్‌= రాగా నరనాథుండు = రాజు; తరళ= కదలాడుతున్న లహరీ= తరంగాలతో; మనోహర= మనస్సును కొల్లగొట్టే; 
హ్రాదిని= కొలనులోని; సలిలమందున్‌= నీళ్ళలో; తగన్‌= చక్కగా వసియించెన్‌= ఉన్నాడు. 
తా : ఇంతలో లోకభయంకరంగా వేసవికాలం వచ్చింది. అప్పుడా రాజు తరంగాలు కదలాడుతూ ఉన్న మనోహరమైన 
మేలైన కొలను నీటిలో ఉన్నాడు. 


వ. ఇట్లు వసియించి కతిపయదినంబు లగు సమయంబున. 766 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; వసించి= ఉండి; కతిపయదినంబులు = కొన్నిరోజులు; అరుగుసమయంబునన్‌= సాగిన వేళలో... 
తా ; ఈ విధంగా ఉండి కొన్ని రోజులు గడచిన తరువాత 


స్స్‌ అవనీశ్వరోత్తమ! య ప్పురంబున నాల్గు వంకలనున్న గవంకులు వినుము 
తూర్పు దిక్కునను నై దును దక్షిణోత్తరంబుల రెండుం బశ్చిమంబునను రెండుం 
గాంగ నా తొమ్మిది గవంకుల నుపరి దిక్కున నేడుం గ్రింది దిక్కునను రెండు 
నయి యుండు, మథి వానియందుం బృథగ్విధ విషయ గత్యర్థమై వెలయు నీశ్వ 


తే. రుం డొకం డరయం గలండు రూడిం దత్పు, రంబుం బాలించునట్టి పురంజనుండు 
నా పురద్వార నవకంబు, నందులోన, నర్థిం బ్రాగ్భార పంచకమందు వరుస. "767 


366 శ్రీమహాభాగవతము 


ప్రతి : అవనీశ్వర+ఉత్తమ= రాజులలో క్రేష్టుడైనవాడా!; ఆ+పురంబునన్‌= ఆ నగరంలో; నాల్గువంకలన్‌= నాలుగు 
వైపులా; ఉన్నా ఉన్నట్టి; గవంకులు= కోటద్వారాలు; వినుము = విను; తూర్పుదిక్కునన్‌= తూర్పుదిక్కులో; ఐదును= ఐదూ; 
దక్షిణ +ఉత్తరంబులన్‌= దక్షిణ దిక్కునందు; ఉత్తర దిక్కునందు; రెండు= రెండూ; పశ్చిమంబునన్‌= పదమటిదిక్కునందు; 
రెండు= రెండూ; కాంగన్‌= కాగా ఆ తొమ్మిది గవంకులన్‌= ఆ తొమ్మిది ద్వారాలలోను; ఉపరిదిక్కునన్‌= పై భాగాన; 
ఏడున్‌= ఏడూ, క్రింది దిక్కునన్‌= కిందివైపున; రెండున్‌= రెండూ; అయి; ఉండున్‌= ఉన్నాయి; మటి= ఇంకా వానియందున్‌= 
వానిలో; పృథక్‌ విధ విషయ గతి+అర్ధము= వేరు వేరు తీరుల విషయాల సంచారంకోసం; వెలయు= ఒప్పారు; 
ఈశ్వరుండు= ప్రభువు; ఒకండు= ఒక్కడు; కలండు= ఉన్నాడు; రూఢిన్‌= ప్రసిద్ధితో; తత్పురంబున్‌= ఆ పట్టణాన్ని; 
పాలించు +అట్టి= పాలించే; పురంజనుండు= పురంజనుడు; ఆ పుర ద్వార నవకంబున్‌= ఆ పురం వాకిళ్ళు తొమ్మిదింటినీ 
ఏలుతూ ఉంటాడు; అందులోనన్‌= అందులో; అర్ధిన్‌= కోరికతో; ప్రాక్‌+ద్వార పంచకమందున్‌= తూర్పువాకిళ్ళు ఐదింటిలో; 
వరుసన్‌= క్రమంగా... 

తా : రాజా! విను. ఆ నగరానికి నాలుగువైపులా నాలుగు కోటద్వారాలు ఉన్నాయి. అందులో తూర్పుదిక్కున అయిదు, 
దక్షిణ ఉత్తరదిక్కులలో రెండూ, పడమట రెండూ ఉన్నాయి. వానిలో ఏడు పైభాగాన, రెండు క్రింది భాగాన ఉన్నాయి. 


వానిలో వేరు వేరు విషయాలు పొందడానికి ఈశ్వరుడొకడు ఉన్నాడు. అట్టి పురాన్ని పాలిస్తున్నవాడు పురంజనుడు. 
అందులో తూర్పు ద్వారంలో ఉన్న అయిదింటిలో వరుసగా 
విశే ; ఈ పురానికి తొమ్మిదివాకిళ్ళు ఉన్నాయి. పురమంటే ఇక్కడ దేహమే. అందులో తూర్పువైపున అయిదు ఉన్నాయి. 
అవి రెండు కన్నులు, రెండు ముక్కురంధ్రాలు, ఒక నోరు అనేవి. దక్షిణంగా ఒకటీ, ఉత్తరంగా ఒకటీ అయిన రెండూ 
రెండువైపులా ఉన్న చెవులు. వానిలో వేరు వేరు విధంగా ప్రవేశించే విషయాలంటే 1. రూపం 2. గంధం 8. రసం 
త్తే శబ్దం, ర్‌. స్పర్శ అనేవి. పురరూపంలో అంతటానిండి ఉన్న చర్మాన్ని ఒక ద్వారంగా ఇక్కడ ప్రత్యేకించి పేర్కొనలేదు. 
దానిని కూడా మనం గ్రహించి 'స్పర్శ' అనే దానిని కూడా లెక్కించుకోవాలి. 

ఈ తొమ్మిదింటిలో పురానికి పై వైపుగా ఏడూ, క్రింది వైపుగా రెండూ ఉన్నాయి. పై వైపుగా అంటే ముఖభాగంలో 
అని అర్థం. కన్నులు, ముక్కులు, నోరూ, చెవులూ అనేవి ఆ ఏడూ. క్రింది భాగంలో అంటే నడుం కింద రెండు ఉన్నాయి. 
మొదటిది పాయువు - మలవిసర్జన ద్వారం. రెండవది ఉపస్ట. జననేంద్రియం. 


వ. ఖద్యోతయు హవిర్ముఖీయు నను నామంబులు గల ద్వార యుగంబున ద్యుమత్సఖుందై విభ్రాజితాఖ్య 
జనపదంబును బొందు, వెండియు నళినియు నాళినియు నను పేళ్లు గల వాకిళ్లు రెంటియందు 
నవధూతసభఖుండై సౌరభరూపంబులయిన విషయంబులం బొందు, మజియు ముఖ్యనామకం బైన 
ప్రధానప్రాగ్బారంబున రసజ్ఞ విపణాన్వితుండై యాపణబహూదనంబులను విషయంబులనొందుం, బితృహూ 
నామకం బయిన దక్షిణద్వారంబున (శ్రుతధరాన్వితుందడై దక్షిణ పాంచాలంబను రాష్ట్రంబు నొందు, దేవహూ 
నామకం బైన యుత్తరపు వాకిట శశుతధరాన్వితుందై యుత్తర పాంచాలంబను రాష్టంబు నొందు, వెందియుం 
బడమటి వాకిళ్లు రెంటియందు నాసురీ నామకంబైన వాకిట దుర్మద సమేతుందడై గ్రామక నామకంబైన 
విషయంబును, నిర్భతి నామకం బయిన వాకిటియందు లుబ్ధకయుక్తుందై వైశసంబను విషయంబు 
నొందుచుండు, వెండియుం బురంజను డప్పురంబునం బౌరజనంబులందు నిర్వా క్పేశస్కరులను 


చతుర్ధస్కంధము 36/7 


నిద్దజణంధులు గలరు. వారలచేత గమన కరణంబులను క్రియలనొందుచు నంతః పురగతుండగు నప్పుడు 
విషూచీన సమన్వితుండై జాయాత్మ జోద్భవంబులైన మోహ ప్రసాద హర్షంబుల నొందుచుండు, నివ్విధంబునం 
గర్మాసక్తుండు గామాత్మకుండునై బుద్ధియను మహిషిచేత వంచితుం డయ్యె, న క్మామినియు. "768 


ప్రతి: ఖద్యోతయున్‌= ఖద్యోత అనీ; హవిర్ముఖియున్‌= హవిర్శుఖి అనీీ అనునామంబులు= అనే పేర్లు; కలద్వార 
యుగంబునన్‌= వాకిళ్ళజంటలో; ద్యుమత్సఖుండు= ద్యుమత్తు అనే సఖుడు కలవాడు; ఐ= అయి; విభ్రాజిత జనపదంబును= 
విభ్రాజితమనే జనపదాన్ని పొందున్‌= పొందుతాడు (పురంజనుడు) వెండియున్‌= తరువాత; నళినియున్‌= నళిని; 
నాళినియున్‌= నాళిన్సీ అనుపేళ్లు= అనే పేర్లు కల= ఉన్న వాకిళ్లు రెంటియందున్‌= వాకిళ్ళు రెండింటిలో; అవధాతసఖుందు= 
అవధూత అనే చెలికాడు కలవాడు; ఐ= అయి; సౌరభరూపంబులు= మంచిపరిమళం స్వరూపంగాగలవి; అయిన; 
విషయంబులన్‌= విషయాలను; పొందున్‌= గ్రహిస్తాడు; మజియున్‌= ఇంకా; ముఖ్యనామకంబు= ముఖ్యం అనే పేరుగలది; 
ఐన= అయినట్టి; ప్రధాన ప్రాక్‌+ద్వారంబునన్‌= మొట్టమొదటిది అయిన తూర్పు వాకిలిలో; రసజ్ఞ విపణ+అన్వితుండు = 
రసజ్ఞ అనే అంగడితో కూడి ఉన్నవాదై; ఆపణ బహూదనంబులు= ఆపణం, బహూదనం; అను= అనే; విషయంబులను = 
విషయాలను; ఒందున్‌= పొందుతాడు; పితృహూ నామకంబు= పితృహువు అనే పేరుగల; దక్షిణ ద్వారంబునన్‌= 
దక్షిణపు వాకిలిలో; (శుతధర +అన్వితుండు+ఐ= (శ్రుతధరుడనువానితో కూడినవాడ్రై; దక్షిణపాంచాలంబు = దక్షిణపాంచాలం; 
అను= అనే; రాష్టంబున్‌= ప్రదేశాన్ని పొందున్‌= పొందుతాడు; దేవహూ నామకంబు= దేవహువు అనే పేరుగలది; 
ఐన= అయిన; ఉత్తరము+వాకిటన్‌= ఉత్తర ద్వారంలో; శుతధర+అన్వితుండు +ఐ= (శశుతధరునితో కూడినవాడై; 
ఉత్తరపాంచాలంబు= ఉత్తరపాంచాలం; అను = అనే; రాష్టంబున్‌= భూ భాగాన్ని ఒందున్‌= పొందుతాడు; వెండియున్‌= 
ఇంకా; పడమటివాకిళ్ళు = పడమరవైపు ద్వారాలు; రెంటియందున్‌= రెండింటిలోనూ; ఆసురీ నామకంబు= ఆసురి అనే 
పేరుగలది; ఐన= అయిన; వాకిటన్‌= వాకిటియందు; దుర్మద సమేతుండు= దుర్శదుడనే వానితో కూడినవాడు; ఐ= అయి; 
గ్రామకనామకంబు= గ్రామకం అనే పేరుగలది; ఐన= అయిన; విషయంబును= విషయాన్నీ నిర్భతి నామకంబు = నిర్భతి 
అనే పేరుగలది; అయిన వాకిటియందున్‌= అయిన వాకిలిలో; లుబ్దక యుక్తుండు= లుబ్ధకునితో కూడినవాడు; ఐ= అయి; 
వైశసంబు +అను= వైశసం అన్నే విషయంబును= విషయాన్ని ఒందుచున్‌+ఉండున్‌= పొందుతూ ఉంటాడు; వెండియున్‌= 
ఇంకా; పురంజనుండు= పురంజనుడు; ఆ+పురంబునన్‌= ఆ నగరంలో; పొరజనంబులందు= పురానికి చెందినవారిలో; 
నిర్వాక్‌+పేశస్మరులు= నిర్వాక్కు పేశస్మరుడు; అను= అనే; ఇద్దజఖు; అంధులు = గుడ్దివారు; కలరు = ఉన్నార్రు; వారలచేతన్‌= 
వారి ద్వారా గమన కరణంబులు= పోవటం, చేయటం; అను= అనే; క్రియలన్‌= పనులను; ఒందుచున్‌= పొందుతూ; 
అంతఃపుర గతుందు= రాణివాసాన్ని చేరుకున్నవాడు; అగు+అప్పుడు= అయినప్పుడు; విషూచీన సమన్వితుండు = విషాచీనంతో 
కూడినవాడు; ఐ= అయి; జాయా+ఆత్మజ+ఉద్భవంబులు = భార్య; పిల్లలు అనేవారివలన పుట్టినవి; ఐన= అయిన; మోహ 
ప్రసాద హర్షంబులన్‌= మోహం, ప్రసాదం, సంతోషం అనే వానిని; ఒందుచున్‌+ఉందున్‌= పొందుతూ ఉంటాడు; 
ఈ+విధంబునన్‌= ఈ తీరుగా; కర్మ+- ఆసక్తుండు= కర్మల తగులం కలవాడూ; కామ+ఆత్మకుండును= కోరికలే స్వరూపంగా 
అయినవాదూ; ఐ= అయి; బుద్ధి= ధీ; అను= అనే; మహిషిచేతన్‌= పట్టపురాణిచేత; వంచితుందు = మోసగించబడినవాడు; 
అయ్యెన్‌= అయ్యాడు; ఆ+కామినియున్‌= ఆ కోరికలపుట్ట అయిన ప్రీ కూడ. 


తా :; పురంజనుడు తూర్పుద్వారంలో ఉన్న అయిదువాకిళ్ళలో ఖద్యోత, హవిర్శుఖీ అనే రెండింటిలో ద్యుమత్తు అనే 
చెలికానితో కలసి విభ్రాజితం అనే జనపదాన్ని పొందుతాడు. నళిని, నాళిని అనే మరొకరెండు వాకిళ్ళ దగ్గర అవధూత 


368 శ్రీమహాభాగవతము 


అనే మిత్రునితో కూడి పరిమళ సంబంధమైన విషయాలను పొందుతాడు. ఆ తూర్పుదిక్కు వాకిళ్ళలో ప్రధానమైనది 
ముఖ్యం. అందులో రసజ్ఞ, విపణ అనేవారితో కలిసి ఆపణం, బహూదనం అనే విషయాలను పొందుతాడు. దక్షిణంవైపు 
వాకిలియైన పితృహువునందు (శుతధరునితో కలిసి దక్షిణపాంచాలాన్నీ ఉత్తరంవైపు ఉన్న దేవహువునందు శుతధరునితో 
కలిసి ఉత్తరపాంచాలం అనే రాష్ల్రాన్నీ పొందుతాడు. అంతేకాదు. పడమటివాకిళ్ళు రెండు ఉన్నాయికదా! అందులో ఒకటి 
ఆసురి. అక్కడ దుర్మదుడనే వానితో కూడి గ్రామకం అనే పేరుగల విషయాన్నీ రెండవదైన నిర్భతియందు, లుబ్ధికునితో 
కలసి వైశసం అనే విషయాన్నీ పొందుతాడు. ఇంతేకాక పురంజనుని ఆ పురంలోని నగరవాసులలో నిర్వాక్కు పేశస్మరుడు 
అనే ఇద్దరు గుడ్దివారున్నారు. వారి ద్వారా గమనం, కరణం అనే క్రియలను పొందుతూ ఉంటాడు. ఆ సమయంలో 
రాణివాసానికి చేరుకొని విషూచబీనునితో కూడి ఆలు బిడ్డల వలన కలిగిన మోహం, ప్రసాదం, హర్షం అనే భావాలను 
పొందుతాడు. ఈ విధంగా కర్మల తగులమూ, కోరికలే తన స్వరూపమూ కాగా బుద్ది అనే పట్టపురాణి చేత వంచితుడై 
పోయాడు. ఆ వనిత కూడా! 


విశే : ఈ వచనం అంతా అద్భుతమైన ప్రతీకలతో విరాజిల్లుతున్నది. దీనిని కవియే తరువాత విప్పి చెబుతాడు. అయినా 
రేఖా మాత్రంగా ఇక్కడ వివరించుకోవాలి. జాగ్రదవస్థలోని దేహస్థితిని ప్రతీకలతో వివరిస్తున్నారు. 


1. _ తూర్పుదిక్కున ఉన్నవాకిళ్ళు అయిదు. ఇక్కడ పురం అంటే దేహమే కనుక, దేహంలో ప్రధానావయవం ముఖం. 
దానిలోని అయిదు వాకిళ్ళు 2 కన్నులు, 2 ముక్కులు, 1 నోరు. అందులో మొదటగా రెండు కన్నులను చెబుతున్నారు. 
గ ఖద్యోత ల్తె హవిర్శుఖీ 


ఖద్యోతం అంటే మిణుగురుపురుగు - దానివలె కొంచెం పాటి వెలుగుకలది ఎదమకన్ను 


ఆవిర్ముఖి - మూలంలో ఆవిర్శుఖి అని ఉన్నది. తెలుగులో హవిర్శుఖి అని పాఠం. ఏమైనా ప్రకటమైన ముఖంకలది. 
గొప్ప వెలుగుకలది అని అర్ధం. అది కుడికన్ను. 


2. విభ్రాబిత మనే జనపదం - రూపమనే ఊరు. కంటికి రూపం విషయం కదా! 
3. ద్యుమత్సఖుడు - రూపాన్ని గ్రహించే శక్తితో కూడినవాదు. 


4. నళిని, నాళిని - నలం, నాలం అనేవి రంధ్రం అనే అర్థం కలవి. రంధ్రం కలవి నళిని, నాళిని - అంటే ముక్కురంధ్రాలు. 
ఎడమ, కుడి ముక్కులు. ఇందులో కూడా ఎడమదానికంటిె, కుడిదానికి శక్తి ఎక్కువ. కనుక దానిని తెలియజేస్తేన, 
నా అనే హ్రస్వదీర్జాక్షరాలను ప్రయోగించారు. 


5. అవధూత అంటే వాయువు అధిష్టానంగాగల 'ఘూణేంద్రియం. 
6. సౌరభం అంటే గంధం. ఘ్రాణేంద్రియానికి విషయం. 

7. ముఖ్య అంటే ప్రధాన - ముఖంలో ఉందేది నోరు అని అర్థం. 
8. రసజ్ఞం అంటే నాలుక 


9. ఆపణము - పలకటం 


10. 


క 


12. 


19. 


ష్షేడ్త 


15. 


16. 


మ, 


16. 


19. 


20, 


21. 


22, 


29. 


బర్త 


చతుర్ధస్కంధము 369 


బహూదనం - చిత్రమైన అన్నం. నిజానికి బహ్వోదనం అనాలి. కానీ గూఢభాషణం కనుక అలా అనలేదు. 
దక్షిణద్వారం - కుడిచెవి. 
(శుతధరుడు - శాస్త్రాన్ని పట్టుకొనేవాడు. పట్టుకొనే కుడిచెవికి సంబంధించిన ఇంద్రియాంశం. 


దక్షిణ పాంచాలం - అయిదు విషయాలు. అవి మరొక మార్గంతో తెలియరావు. శాస్త్రంతో మాత్రమే తెలుస్తాయి. 
కనుక అయిదింటి ప్రకాశానికి చాలినది (అలమ్‌) పంచాలమ్‌ అంటే శాస్త్రం. శాస్రమునందు కూడా మొదట 
వినదగినది కర్శకాండం కనుక దానికి సంబంధించిన మంత్రాలు కుడి చెవియందే గురువులు నిక్షెపిస్తారు కనుక అది 


దక్షిణ పాంచాలం అయినది. 


కర్మకాండ మంత్రాలను కుడి చెవిద్వారా విని వాటి అర్జాలను చక్కగా తెలుసుకొని పితృదేవతలను ఆహ్వానిస్తారు 
కనుక కుడిచెవి పితృహువు. 


పితృహువు కంటె వేరైనది దేవహువు అంటే ఎదడమచెవి. దీనిని ముందు ఇలా వ్యాఖ్యానించనున్నారు. 


“పితృహూ ర్టక్షిణః కర్ణః ఉత్తరో దేవహూః స్కృతః ప్రవృత్తం చ నివృత్తం చ శాస్తం పజ్బాలసంజ్హితమ్‌, పితృయానం 
దేవయానం (శ్రోత్రాయృతధరా ద్ర్వ్వజేత్‌- భాగ. 4.29. 12, 13ళ్లో. 


పెతృహువు కుడిచెవి. దేవహువు ఎడమచెవి. ప్రవృత్తం, నివృత్తం అయిన శాస్త్రం పంచాలం. పితృయాన దేవయానాలను 
(శుతధరమైన శ్రోత్రం వలన పొందాలి. 


పడమటి వాకిళ్ళు ఆ ఉపస్థ, పాయువు - జననేంద్రియం, మలవిసర్జనేంద్రియం. 
ఆసురి - అసురములు అంటే ఇంద్రియముల నెలవులు. వానికి సంబంధించినది ఆసురి. శిశ్చద్వారం. 
దుర్మదుడు - గుహ్యమనే ఇంద్రియం. 


గ్రామకం - గ్రామంలో ఉన్న జనాలకు కం - అంటే సుఖం ఇచ్చేది. రతికి సంబంధించిన ఆనందం. గ్రామం అంటే 
సముదాయం అని అర్థం. 


నిర్భతి అంటే గుదం. అది మృత్యుద్వారం. 
వైశసమంటే మలవిసర్జ్దనం. 
లుబ్ధికం అంటే పాయువు - మల విసర్షనావయవం. 
నిర్వాక్కు - పాదం 
పేశస్కృత్తు - చేయి. 
ఈ రెండూ గుడ్డివి అంటే భిద్రాలు - రంధ్రాలు లేనివి. ఈ రెండూ నడకకూ, పనులకూ ఉపయోగపడతాయి. 


జ్ఞాన క్రియాశక్తి వీటికి లేదు. 


వీటిలో త్వగింద్రియం చర్మం గురించి చెప్పలేదు. ఎందుకంటే అది అన్నింటిలో అంతర్భవించి ఉంటుంది కనుక. 


3/70 శ్రీమహాభాగవతము 


పానంబు సేసినం దానుం బానముం జేయుం గుడిచినం దానును గుడుచు మతజియు 
భక్షింపం దానును భక్షించు, నడచిన నడచును, నవ్విన నవ్వు, నేద్వ 

నేడుచుం, బాడినం బాడు, విన్నను వినుం, జూచినం జూచు, గూర్చున్న నుండు, 
దుఃఫ్‌ంప దీనుండై దుఃఖ్‌ంచు, నిలిచిన నిలుచు, నిద్రింపంగ నిద్రవోవు 


బ్ర 


తే. ముట్టినను ముట్టు, మూర్మొన్న మూరుకొనును, బలుకం బలుకును, బవళింపం బవ్వళలించు 
హర్షమును బొంద నాత్మను హర్ష మొందు, మోదమును బొంద దానును మోద మందు. 769 


ప్రతి : ఆ కామిని; పానంబున్‌= తాగటాన్ని, చేసినన్‌= చేస్తే తాను= తాను పానమున్‌= తాగటం అనే పనిని; చేయున్‌= 
చేస్తాడు; కుడిచినన్‌= తింటే; తానును; కుడుచున్‌= తింటాడు; మజియున్‌= ఇంకా; భక్షింపన్‌= చిరుతిండివంటి దానిని 
తింటే తానును; భక్షించున్‌= తింటాడు; నడచినన్‌= నడిస్తే నడుస్తాడు; నవ్వినన్‌= నవ్వితే; నవ్వున్‌= నవ్వుతాడు; ఏద్వన్‌= 
ఏడిస్తే వడుచున్‌= ఏడుస్తాడు; పాడినన్‌= పాటలు పాడితే; పాడున్‌= పాడుతాడు; విన్నను= వింటే; వినున్‌= వింటాడు; 
చూచినన్‌= చూస్తే చూచున్‌= చూస్తాడు; కూర్చున్నన్‌= కూర్చుంటే; ఉండున్‌= కూర్చుంటాడు; దుఃఖింపన్‌= 
దుఃఖపడితే; దీనుండు= జాలిగొలుపువాడు; ఐ= అయి; దుఃఖించున్‌= దుఃఖపదడతాడు; నిలిచినన్‌= నిలిస్తే నిలుచున్‌= 
నిలుస్తాడు; నిద్రింపంగన్‌= నిద్రపోతే; నిద్ర+పోవున్‌= నిద్రపోతాడు; ముట్టినను= తాకితే; ముట్టున్‌= తాకుతాడు; మూర్శొన్నన్‌= 
వాసన చూస్తే మూరుకొనును= వాసన చూస్తాడు; పలుకన్‌= పలికితే; పలుకున్‌= పలుకుతాడు; పవళింపన్‌= దేహాన్ని 
శయ్యమీద వాలేటట్లు చేస్తే పవ్వళించున్‌= తాను కూడా పవళిస్తాడు; హర్షమును= మనస్సులో ఉల్లాసాన్ని పొందన్‌= 
పొందితే; తానును; హర్షమును+ఒందున్‌= ఉల్లాసం పొందుతాడు; మోదమును= మోదాన్ని పొందన్‌= పొందగా; 
తానును; మోదము+బఒందున్‌= మోదం పొందుతాడు. 


తా : ఆ పురంజనుడు ఆ కామిని చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. ఆమె ఏమి చేస్తే అదే చేస్తూ తన కొక వ్యక్తిత్వం 
ఉన్నదని మరచిపోయి ప్రవర్తించాడు. అంటే సర్వవిషయాలలో తన ఇష్టం ఇష్టం కాదు. ఆమె కదలికలే సర్వమూ 
అయిపోయాడు. ఆమె త్రావితే త్రావటం, ఆమె తింటే తినటం, ఆమె చిరుతిండికి పూనుకుంటే తానూ పూనుకోవటం, 
నడిస్తే నడవటం, నవ్వితే నవ్వటం, ఏడిస్తే ఏడవటం, వింటే వినటం, చూస్తే చూడటం, కూర్చుంటే కూర్చుండటం, 
దుఃఖిస్తే దీనుడై దుఃఖించటం, నిలిస్తే నిలవటం, నిద్రిస్తే నిద్రించటం, తాకితే తాకటం, వాసన చూస్తే వాసన చూడటం, 
పలికితే పలకటం, వాలితే వాలటం, హర్షం పొందితే పొందటం, మోదం పొందితే మోదం పొందటం చేశాడు. 


విశే : పురంజనుడు ఒక ప్రాణం ఉన్న మరబొమ్మలాగా అయిపోవటాన్ని ఈ పద్యం తెలియజేస్తున్నది. దీనినే పతనావస్థ 
అంటారు. 


1. కుడుచుట, భక్షించుట అనే రెంటికీ స్థూలంగా అర్ధం ఒకటే. రెండూ ఇక్కడ ఉన్నాయి కాబట్టి కుడదవటమంటే ప్రధాన 
భోజనం తినటమనీ, భక్షించటం అంటే మధ్యమధ్య తీసుకొనే చిరుతిండి తినటం అనీ భావించాలి. 


2. అలాగే నిదురించు, పవ్వళించు అనేవానికి కూడా నిద్రపోవటం, ఊరకే మేనును వాల్చ్బటం అనే అర్జాలను భావించాలి. 


8. హర్షం అంటే ఏదైనా కోరినది సిద్ధిస్తే కలిగే తృప్తి, మోదం అంటే నిలువెల్లా కలిగే ఆనందం. 


చతుర్ధస్కంధము 3/71 


వ. ఇవ్విధంబున నతండు మహిషీ విప్రలబ్బుందును వంచిత స్వభావుండునునై పారవశ్యంబునం జేసి 
యజ్ఞుండును నితరేచ్చా విరహితుండునునై క్రీడామృగంబు చాడ్పున వర్తించుచు నా పురంబునం గాపురం 
బుండం గొన్ని దినంబుల కా పురంజనుం దడొకానొక దినంబున ధనుర్ధరుందై. "770 


ప్రతి : ఈ+విధంబునన్‌= ఈ తీరుగా; అతండు= ఆ పురంజనుడు; మహిషీవిప్రలబ్బుండును = పట్టపురాణిచేత ఎక్కువగా 
మోసపోయినవాడు; వంచిత స్వభావుండును= తన దైన ప్రవృత్తి తీరును తానే వంచించుకొన్నవాడును; ఐ= అయి; 
పారవశ్యంబునన్‌+చేసి= తన వశంలోలేని తనంతో; అజ్జుండును = ఏమియు ఎరుగనివాడూ; ఇతర+ఇచ్చా విరహితుండును= 
వేరొక కోరిక లేనివాడూ; ఐ= అయి; క్రీడా మృగంబు చాడ్పునన్‌= పెంపుడు ఆటజంతువులాగా; అనుకరింపుచున్‌= 
చేసినట్లే చేస్తూ వర్తింపుచున్‌= మెలగుతూ; ఆ పురంబునన్‌= ఆ నగరంలో; కాపురంబు= జీవితం గడపటం చేస్తూ 
ఉందన్‌= ఉండగా; ఒకానొక దినంబునన్‌= ఒకరోజున; ఆ పురంజనుండు= ఆ పురంజనుడు; ధనుర్ధరుండు = 
విల్లుపట్టుకొన్నవాడు; ఐ= అయి. 

తా ; ఈ విధంగా అతడు తనరాణి చేసిన మోసానికి బలి అయిపోయాడు. తన స్వభావం మీద తనకు అదుపాజ్ఞలు 
లేనివాడయ్యాడు. తెలివి మాలినవాదయ్యాడు, ఇతరమైన సంకల్పాలు లేనివాడయ్యాడు. పెంపుడు జంతువులాగా మెలగటం, 
తిరగటం చేస్తూ ఆ పురంలో కాపురం ఉంటున్నాడు. ఒక రోజున ఆ పురంజనుడు విల్లుపట్టుకొని బయలుదేరాడు. 


విశే :; జీవుడు వివేకంతో తన మీద తనకు అధికారం కలవాదైతే సద్దతికి చేరుకుంటాడు. పరాధీనుడైతే ఎవరో తిప్పే 
యంత్రం లాగా అయిపోతాడు. అది దుర్లతి. 


స్స పంచాశ్వయుక్తంబుం బంచబంధనముం జక్రద్వితయమును యుగద్వయంబు 
నాశువేగంబు నేకాక్షంబుం గూబర ద్వయముం బతాకాత్రితయయుతంబు 
నేకరశ్నియుతంబు నేకసారథికంబు సప్తవరూథంబు స్వర్ణ్దభూష 
మును బంచవిక్రమమును నేక నీడంబుం బకట పంచప్రహరణము నయిన 


తే. రథము కాంచన రచిత వర్మము ధరించి, విలస దక్షయ తూణీర కలితుం డగుచుం 
గడంక దీపింప నెక్కి యేకాదశ ప్ర, సంఖ్య సేనాసమేతుండదై సరభసముగ. 771 


ప్రతి : పంచ+అశ్వయుక్తంబు= అయిదు గుర్రాలతో కూడినది; పంచబంధనము= అయిదు కట్లుకలది; చక్ర ద్వితయమును= 
రెండు చక్రాలు గలది; యుగద్వయంబున్‌= రెండు కాడులు కలది; ఆశువేగంబును = గొప్పవడికలది; ఏక +అక్షంబున్‌= 
ఒక బండికన్ను కలది; కూబర ద్వయమున్‌= రెండు నొగలు కలది; పతాకా త్రితయయుతంబున్‌= మూడు పతాకలతో 
కూడినది; ఏక రశ్మి యుతంబున్‌= ఒక పగ్గంతో కూడినది; ఏకసారథికంబున్‌= ఒక్క సారథి కలది; సప్త్రవరూథంబు= 
ఏడు సాయమేకులు కలది; స్వర్ణ భూషమును= బంగారు నగలు కలది; పంచ విక్రమమును= అయిదు విధాలైన 
గమనాలు కలది; ఏక నీడంబున్‌= ఒక గూడు కలది; ప్రకట పంచ ప్రహరణమును= బాగుగా తెలియవస్తున్న అయిదు 
ఆయుధాలు కలది; ఐన= అయిన; రథమున్‌= బండిని; కాంచనరచిత వర్మమున్‌= బంగారంతో చేసిన కవచాన్ని 
ధరించి= తాల్చిి విలసత్‌ +అక్షయ తూణీర కలితుండు= ఒప్పారుచున్న తరుగువోని అమ్ముల పొదితో కూడినవాడు; 


372 శ్రీమహాభాగవతము 


అగుచున్‌= అవుతూ; కడంక= పూనిక; దీపింపన్‌= విరాజిల్లుతుండగా; ఎక్కి ఏకాదశ ప్రసంఖ్య సేనా సమేతుండు= 
పదకొండు లెక్కగల సేనల విభాగాలతో కూడినవాడు; ఐ= అయి; సరభసముగన్‌= ఆర్భాటంగా 

తా : ఏడు గుర్రాలూ, అయిదు కట్టూ, రెండు చక్రాలూ, రెండు కాడులూ, గొప్ప వేగమూ, ఒక ఇరుసూ, రెండు నొగలూ, 
మూడు పతాకలు, ఒక పగ్గమూ, ఒక సారథీ, ఏడు సాయమేకులూ, బంగారు నగలూ, అయిదు విధాలైన గతులూ, ఒక 
గూడూ, బాగా కన్పిస్తున్న అయిదు ఆయుధాలూ కలది అయిన రథం ఎక్కి బంగారు మైతొడుగును తాలి, ఒప్పారుతున్న 
తరుగువోని అంపపొదిని కూర్చుకొని గట్టి పట్టుదల ప్రకాశిస్తూ ఉండగా పదకొండు విధాలైన గొప్ప సేనలు వెంటరాగా 
ఆర్భాటంగా బయలుదేరాడు. 


విశే ; ఈ రథం మామూలు రథం కాదు. దేహమే ఇచట రథం. దానిని బట్టి అయిదు గుర్రాలూ మొదలైనవానిని 
వివరించుకోవాలి. 


వ. పురంబు వెడలి పంచప్రస్థంబను వనంబునకుం జని యందు విడువరాని మహిషిని విడిచి 
మృగయాసక్తుందై దృప్తుండగుచు ధనుర్చాణంబులు ధరియించి సంచరించుచు నాసురవర్తనంబునం దగిలి 
ఘోరాత్ముండు నదయుండునై నిశాతసాయకంబుల చేత నమ్ముగ వ్రాతంబులం బరిమార్చి, రాజులకు 
మృగయా వినోదంబు విహితానుష్థానం బగుచుండ నాసురవృత్తి యెట్లయ్యె? నని యంటి వే? నిది రాగప్రాప్తం 
బగుటను విహితంబు గాదు, వినుము. (శ్రాద్ధాదులందే ప్రఖ్యాత శ్రాద్ధ దివసంబుల యందే, రాజైన వాందే, 
మేధ్యంబులయిన పశువులనే, వనంబునందే యథోపయుక్తంబుగానే వధియింపం జను నను నియమ 
మాత్రంబు గలదు, గావున జ్ఞానియైన విద్వాంసుం డాచరింపండు గాన యాచరించినం గర్మానుష్థానజనితం 
బయిన జ్ఞానంబునంజేసి యందుం బొరయం, డట్టుగాక నియమోల్లంఘనంబునం గర్మాచరణుం డగువాం 
డభిమానంబు నొంది కర్మబద్ధుందై గుణప్రవాహ పతితుందును, నష్టప్రజ్ఞుండునునై యధోగతిం గూలు, 
నిట్లగుటం జేసి సాధుజనులకు సర్వప్రకారంబుల నాసురవృత్తి మానందగు నని వెండియు నిట్లనియె. 
నంతం బురంజనుం డవ్వనంబున. 772 

ప్రతి : పురంబున్‌= నగరంనుండి; వెడలి= వెలుపలికి వచ్చి; పంచప్రస్థంబు= పంచప్రస్థం; అను = అనే) వనంబునకున్‌= 
అదవికి; చని= వెళ్ళి; అందున్‌= అక్కడ; విడువరాని= వదలగూడని; మహిషిని= పట్టపురాణిని; విడిచి= వదలి; 
మృగయా+ఆసక్తుందు = వేటయందు ఆసక్తికలవాడు; ఐ= అయి; దృప్తుండు= పొగరు కలవాడు; అగుచున్‌= అగుచు; 
ధనుర్‌+బాణంబులు= విల్లూ, అమ్ములూ ధరియించి= పట్టుకొని; సంచరించుచున్‌= తిరుగుతూ; ఆసురవృత్తిన్‌= 
రాక్షస్రులవంటి వర్తనము నందు; తగిలి= తగులుకొని; ఫోార+ఆత్ముందున్‌= భయంకరమైన మనస్సుకలవాదు; అదయుండదును= 
దయలేని వాడును; ఐ= అయి; నిశాత సాయకంబులచేతన్‌= వాడి అమ్ములతో; ఆ+మృగ వ్రాతంబులన్‌= అక్కడ ఉన్న 
జంతువుల మందలను; పరిమార్చన్‌= చంపాడు; రాజులకున్‌= పాలకులకు; మృగయావినోదంబు= వేట అనే కాలక్షేపపు 
పని; విహిత +అనుష్రానంబు = శాస్తం ఏర్పరచిన పవిత్రమైన పని; అగుచున్‌+ఉండన్‌= అవుతుండగా; 
ఆసురవృత్తి= రాక్షసంగా మెలగటం; ఎట్లు= ఏ విధంగా; అయ్యెన్‌= అయినది; అని అంటివి+ఏని= నీ వంటావేమో; 
ఇది= ఈ నడవడి; రాగ ప్రాప్తంబు= రాగంతో ఏర్పడినది; అగుటను= అయినది కాబట్టి, విహితంబు= శాస్త్రం ఏర్పరచినది; 


చతుర్ధస్కంధము 3/3 


కాదు= కాదు; వినుము= విను; శాడ్ద్ధాదుల +అందు+ఏ= (శ్రాద్దాదులలోనే; ప్రఖ్యాత శ్రాద్ధ దినంబులయందున్‌ +ఏ= 
ప్రసిద్ధమైన శ్రాద్ధం చేయవలసిన దినాలలోనే; రాజు= ఏలిక; ఐనవాడు+ఏ= అయినవాదే; మేధ్యంబులు = యజ్ఞాదులకు 
పనికి వచ్చేవి; అయిన పశువులను+ఏ= అయిన జంతువులనే, వనంబునందున్‌+ఏ= అడవిలోనే, యథా+ఉపయుక్తంబు 
గాన్‌+ఏ= ఉపయోగానికి తగినట్లుగానే; వధింపన్‌= చంపగా; చనున్‌= ఒప్పుతుంది; అను నియమమాత్రంబు= అనే 
విధానం మాత్రమే; కలదు= ఉన్నది; కావునన్‌= కనుక; జ్ఞాని= పరమాత్మకు సంబంధించిన తెలివికలవాడు; ఐన= 
అయిన; విద్వాంసుడు= ఎరుక కలవాడు; ఆచరింపండు= వేటాదడు; కాన = కాబట్టి; ఆచరించినన్‌= చేస్తే కర్మ+అనుష్టాన 
జనితంబు= యజ్ఞం మొదలైన పుణ్యకర్మలను శ్రద్ధతో చేయటంవలన; పుట్టెది; అయిన; జ్ఞానంబునన్‌+చేసి= జ్ఞానంచేత; 
అందున్‌= దానిలో; పొారయండు= తగులం పొందడు; అట్టు= ఆ విధం; కాక= కాక; నియమ+ఉల్లంఘనంబునన్‌= 
కట్టుబాటులను దాటుకొనటంచేత; కర్మ+ఆచరణుండు= యజ్ఞం మొదలైన కర్మలు చేసేవాడు; అగువాండు= అయినవాడు; 
అభిమానంబున్‌= నేను కర్తను అనే భావాన్ని ఒంది= పొంది; కర్మబద్దుండు = కర్మలలో చిక్కుకొన్నవాడు; ఐ= అయి; గుణ 
ప్రవాహ పతితుందడును= గుణాల వాగులో పడినవాడూ; నష్టప్రజ్ఞుండును= పోయిన ప్రజ్ఞ (తెలివి) కలవాడును; ఐ= 
అయి; అధోగతిన్‌= కింది వైపునకు పోవటం అనే దానిలో; కూలున్‌= పడిపోతాడు; ఇట్లు= ఈ విధం; అగుటన్‌+చేసి= 
అయిన కారణంగా; సాధుజనులకున్‌= మంచితనం కలవారికి; సర్వప్రకారంబులన్‌= అన్ని విధాలా ఆసురవృత్తి= 
రాక్షసులనడవడి; మానన్‌+తగున్‌= మాని వేయాలి; అని= అని చెప్పి; వెండియున్‌= ఇంకా ఇట్లు= ఈ విధంగా; 
అనియెన్‌= అన్నాడు; అంతన్‌= అప్పుడు; పురంజనుండు; ఆ+వనంబునన్‌= ఆ అడవిలో. 


తా ; ఆ పురంజనుడు నగరంనుండి వెలుపలికి వచ్చి పంచ ప్రస్థం అనే పేరుగల అడవిలోనికి చేరుకున్నాడు. అక్కడ 
విడవరాని తన పట్టమహిషిని విడిచిపెట్టాడు. విల్లమ్ములు పట్టుకొని వేటమీది తమకంతో పొగరెక్కినవాడై క్రూరమైన 
మనస్సుతో దయలేనివాడై వాడిబాణాలతో అక్కడి పశువుల మందలను చంపి వేశాడు. 


రాజులకు వేటను శాస్త్రం ఏర్పరచినదియే కదా! మరి అది రాక్షసవృత్తి ఎందుకవుతుంది అంటావేమో, విను. ఇక్కడ 
ఇతని ఈ వేట రాగం అంటే మమకారంతో ఏర్పడినది. కాబట్టి శాస్త్రం విధించినది కాదు. (శ్రాద్దాలలో, ప్రసిద్ధమైన శ్రాద్ధ 
దినాలలో రాజైనవాడే యజ్ఞాలకు పనికి వచ్చే పశువులనే అడవియందే, అవసరానికి తగినంతగానే చంపాలి అనే 
నియమం ఉన్నది. కాబట్టి జ్ఞానంగల విద్వాంసుడు ఇట్టి వేటను చేయడు. చేసినా కర్మలను అనుష్టించగా పుట్టిన జ్ఞానం చేత 
అందులో తగులం పొందడు. అలా కాక నియమాలను కాదని కర్మానుష్టానం చేసేవాడు నేను చేస్తున్నాను అని తానే కర్తను 
అనుకొని కర్మలందు చిక్కుకొని, గుణాల ప్రవాహాలలో పడిపోతాడు. అతని తెలివి నశించిపోతుంది. చివరికి నరకలోకంతఠోనికి 
పడిపోతాడు. కాబట్టి సత్పురుషులకు రాక్షసవర్తనం పనికిరాదు. అని పలికి ఇంకా ఇలా అన్నాడు. అప్పుడా పురంజనుడు 
ఆ అడవిలో 


విశే : పంచప్రస్థము - అయిదు కొందచరియలు కలది; 


క. వర చిత్ర పక్ష సునిశిత, శరములచే శశ వరాహ చమరీ రురు కా 
సర గవయ శల్య హరిణీ, కరి హరి వృక పుండరీక కపి ఖడ్గములన్‌. 773 


ప్రతి : వర= మేలైన; చిత్రపక్ష= రంగుల ఈకలు గల; సు+నిశిత= మిక్కిలివాది అయిన; శరములచేన్‌= బాణాలతో; శశ= 
కుందేళ్ళు; వరాహ= అడవిపందులు; చమరీ= ఆడు సవరపుమృగాలు; రురు= ఒక విధమైన లేళ్ళు (నల్లచారల దుప్పులు); 


3/74 శ్రీమహాభాగవతము 


కాసర= అడవి దున్నలు; గవయ= గురుపోతులు; శల్య= ముళ్ళ పందులు; హరిజణీ= ఆడులేళ్ళు; కరి= ఏనుగులు; హరి= 
సింహాలు; వృక= తోడేళ్ళు; పుండరీక = బెబ్బులులు; కపి= కోతులు; ఖద్దములన్‌= ఖద్దమృగాలు అనే వాటిని... 


తా; ఆ రాజు వింత వింతరంగుల ఈకలు కల వాడిబాణాలతో కుందేళ్ళను, అదవిపందులను, చమరీమృగాలను, 
నల్లచారల దుప్పులను, అడవిదున్నలను, గురుపోతులను, ముండ్ల పందులను, లేళ్ళను, ఏనుగులను, సింహాలను, తోడేళ్ళను, 
బెబ్బులులను, కోతులను, ఖద్దమృగాలను 


వ. వధియించి మజియును. 7/74 
ప్రతి : వధియించి= చంపి; మజియున్‌= ఇంకా... 
తా ; చంపి ఇంకా 
సీ వరుస మేధ్యామేధ్య వనమృగంబుల ఘృణ సన దుస్సహ క్రీడ సంహరించి 
(శ్రమయుక్తుందై వేంట సాలించి మరలి మందిరమున కర్ధి నే తెంచి యందు 


సముచిత స్నాన భోజన కృత్యములు దీర్చి యతి పరిశ్రాంతి శయానుం డగుచుం 
బరిమళ మిళిత ధూపనవ్రాత వాసిత సర్వాంగుం డగుచు స్రకృందనములు 


తే. వివిధ భూషణ చేలముల్‌ వెలయం దాల్చి, తుష్టుండును హృష్టుండున్‌ మళథి ధృష్టుందైయ 
నన్యజాకృష్ణ చిత్తుండునై రతి ప్ర, సంగ కౌతుక మాత్మను దొంగలింప. "775 


ప్రతి : వరుసన్‌= వరుసగా; మేధ్య+అమేధ్య వనమృగంబులన్‌= పవిత్రమైనవీ, కానివీ అయిన అడవిమృగాలను; ఘృణ = 
జాలి; చనన్‌= పోగా; దుస్సహ+క్రీడన్‌= సహించటానికి అలవికాని ఆటతో; సంహరించి= చంపి; శ్రమ యుక్తుండు= 
అలసటతో కూడినవాడు; ఐ= అయి; వేంటన్‌= వేటను; చాలించి= ఆపి; మరలి= తిరిగి మందిరమునకున్‌= తనభవనానికి; 
అర్ధిన్‌= ఇష్టంతో; ఏతెంచి= వచ్చి; అందున్‌= అక్కడ; సముచిత= తగిన; స్నాన= నీళ్ళు పోసుకోవటం; భోజన = అన్నం 
తినటం అనే; కృత్యములు = పనులు; తీర్చి= కావించి; అతి+పరిశ్రాంతిన్‌= చాలా అధికమైన అలసటతో; శయానుండు= 
పడుకొన్నవాడు; అగుచున్‌= అవుతూ; పరిమళ= కమ్మని వాసనతో; మిళిత= కలిసియున్ను ధూప వ్రాత= అగరుమొదలయిన 
సుగంధద్రవ్యాల పొగలతో; వాసిత= వాసనలుగల; సర్వ+అంగుందడు= అన్ని దేహభాగాలూ కలవాడు; అగుచున్‌= 
అగుచూ; స్రక్‌= పూలమాలలు; చందన= మంచిగంధపుపూతలు; ఆది= మొదలైన; వివిధ= అనేక విధాలైన; భూషణ = 
నగలు; చేలముల్‌= వస్త్రాలు; వెలయన్‌= ఒప్పారగ్గా తాల్చి= ధరించి; తుష్టుండును= తృప్తి కలవాడును; హృష్టుండున్‌= 
సంతోషం కలవాడును; మటి= ఇంకా; ధృష్టుండున్‌= గుందెదిటవు కలవాదడూ; అనన్యజ+ఆకృష్ట చిత్తుండును= మన్మథునిచేత 
లాగబడిన హృదయం కలవాడు; ఐ= అయి; రతి ప్రసంగ కౌతుకము= మైథునానికి సంబంధించిన వేడుక మాటలతో 
కూడిన సంభాషణ; ఆత్మను= మనస్సులో; తొంగలింపన్‌= పెంపొందగా. 


తా : క్రమంగా మేలుజాలికి చెందినవీ, హీనమైనవీ అయిన మృగాలను జాలి లేకుండా విలాసంగా చంపివేశాడు. అలసత 
పొందాడు. వేటను చాలించాడు. భవనానికి తిరిగి వచ్చాడు. తగు విధంగా స్నానం, భోజనం మొదలైన పనులను 
ముగించాడు. బడలిక తీరటం కోసం పడుకున్నాడు. సువాసనలు వెదజల్లే సాంబ్రాణి మొదలగు వాని వాసనలను అన్ని 


చతుర్ధస్కంధము 3/75 


అవయవాలకూ పట్టించుకున్నాడు. పూలదండలు, మైపూతలు, పెక్కువిధాలైన ఆభరణాలు, వస్త్రాలు ధరించాడు. తృప్తి, 
సుఖం, గుండె దిటవు కలవాడయ్యాడు. మన్మథుని భావం పైకొనగా రతిక్రీడ మీదకు మనస్సు పోయింది. 


విశే ; ఇందులో వివరించిన కార్యాలన్నీ భౌతిక సుఖాలకు సంబంధించినవి. వీటిని సవిస్తరంగా వర్ణించటంచేత పురంజనునిలో 
పరమార్థభావన ఏమాత్రమూ అంకురించలేదనే విషయం తెలియవస్తున్నది. 


వ. అంత స్వకీయ ప్రాణవల్లభ యగు మహిషియందు మనంబు నునిచిన యా వరారోహయు గృహమేధినియు 
నయిన గృహిణిం గానక విమనస్కుండై నిజాంతఃపుర కామినులం గనుంగొని యిట్లనియె. 776 
ప్రతి : అంతన్‌= అటుపైన; స్వకీయ ప్రాణ వల్లభ= తనదైన ప్రాణ ప్రియ; అగు= అయిన; మహిషియందున్‌= రాణియందు; 
మనంబున్‌= భావనను; ఉనిచి= ఉంచి; ఆ+వరారోహయున్‌= ఆ అందమైన పిరుదులు కలదీ; గృహ+మేధినియున్‌= తన 
సుఖానుభవానికి ఆధారమైనదియు; ఐన= అయిన; గృహిణిన్‌= ఇల్లాలిని; కానక= చూడక; విమనస్కుండు= చెదరిన 
మనస్సు కలవాడు; ఐ= అయి; నిజ+అంతఃపురకామినులన్‌= తన రాణివాసంలోని కాంతలను; కనుంగొని= చూచి; 
ఇట్లు= ఇలా అనియెన్‌= అన్నాడు. 

తా : అప్పుడు తన ప్రాణప్రియ అయిన రాణియందు మనస్సు పెట్టి, సుందరాంగి, తన భోగాలకు ఆధారం అయినదీ 
అయిన ఇల్లాలు కనబడకపోతే మనస్సు మనస్సులో లేనివాడై తన అంతఃపురకాంతలను చూచి ఇలా అన్నాడు. 


క. రామాజన సంఘము లా, రా! మానవతీ లలామ రామామణినా 
రామకృప వడసి మెలంగుదు, రా? మానుగం గుశలమా? పరామర్శింపన్‌. "777 


ప్రతి : రామా జన సంఘములారా!= గుంపులుగా ఉన్న ఇంతులారా!; మానవతీలలామ= అభిమానవతులలో మిన్న 
అయినదీ; రామామణి= ప్రీలలో తేష్ట అయినదీ; అయిన; నా రామ కృప= నా ఇల్లాలిదయ; పడసి= పొంది; 
మెలంగుదురా? = తిరుగుతూ ఉంటారా; పరామర్శింపన్‌= పరిశీలించగా; మానుగన్‌= చక్కగా; కుశలమా? = క్షేమమా? 


తా : గుంపులుగా తిరుగుతున్న కాంతలారా! ఉత్తమ వనితయు, స్రీలకు తలమానికం అయినదీ అయిన నాభామ 
దయపొంది మెలగుతూ ఉంటారా? ఆమెకు కుశలమేనా? 


ఉ. సార వివేకలార! గృహసంపద లీ యెడం బూర్వరీతిచే 
నారయంగా రుచింపవు గృహస్థునకుం గృహమందు మాతగా 
నీ రమణానుకూల రమణీ మణియై తనురారు భార్యగా 
నీ రుచి నొందకున్నం గన నేర్చునె తద్బహమెధి సౌఖ్యముల్‌. "778 


ప్రతి : సారవివేకలార= శక్తితో నిండిన వివేకంకల ఓ కాంతలారా!; ఈయెదన్‌= ఇప్పుడు; గృహసంపదలు= ఇంటికి 
సంబంధించిన సంపదలు; పూర్వరీతిచేన్‌= వెనుకటి మాదిరిగా ఆరయన్‌ కాన్‌= పరిశీలించగా; రుచింపవు= ప్రీతిని 
కల్టించటం లేదు; గృహస్టునకున్‌= సంసారంలో సంచరించేవానికి; గృహమందున్‌= ఇంటిలో; మాత = తల్లి; కానీ= కాని; 
రమణ+అనుకూల రమణీమణి= సంసార సుఖానికి సహకరించే అందాలభామ; ఐ= అయి; తనరారు= ఒప్పే; భార్య= 
ధర్మపత్ని; కానీ; రుచిన్‌= ప్రీతిని; పొందక +ఉన్నన్‌= పొందకపోతే; తత్‌+గ్భృహమేధి= ఆ గృహస్థుడు; సౌఖ్యముల్‌= 
సుఖాలను; కనన్‌+నేర్చునె= పొందగలడా! 


376 శ్రీమహాభాగవతము 


తా ; మంచివివేకం కల ఓ కాంతలారా! నా కీ సంసారంలో భోగభాగ్యాలు మునుపటిలాగా రుచించటం లేదు. 
గృహస్థాశమంలో అమ్మ గానీ, సంసారసుఖానికి అనుకూలంగా వ్యవహరించే భార్య గానీ తన పట్ల ఇష్టంగా లేకపోతే ఆ 
గృహస్థుడు సౌఖ్యాలు పొందగలడా? 


వ. అదియునుం గాక. 779 
ప్రతి : అదియునున్‌+కాక= అంతే కాకుండా... 


క. పొగ దొందు జనని గానీ, తగవున వర్తించునట్టి దయితయ కానీ 
తగ నుండని గృహమున నుం, టగుం జక్ర విహీన రథమునందుం టరయన్‌. 780 

ప్రతి : పాగదు+ఒందు= ప్రశస్తికెక్కే జనని= తల్లి; కానీ= కాని; తగవునన్‌= న్యాయబుద్ధితో; వర్తించు +అట్టి= మెలగునట్టి; 
దయిత+అ= ప్రియురాలైన భార్యయే; కానీ; తగన్‌= తగు విధంగా; ఉందని = లేనట్టి; గృహమునన్‌= ఇంటిలో; ఉంట = 
ఉండటం; చక్రవిహీన +రథమునందున్‌= చక్రాలులేని రథంలో (బండిలో); ఉంట= ఉండటం; అరయన్‌= చూడగా; 
అగున్‌= అవుతుంది. 

తా : పిల్లలను చక్కగా తీర్చి దిద్దింది అని నలుగురూ కొనియాడే తల్లిగానీ, ధర్మమార్గంలో మెలగే ఇల్లాలు కానీ లేని 
ఇంటిలో ఉండటం, రెండు చక్రాలూ లేని బండిలో ఉండటం వంటిది అవుతుంది. 


ప. కావున. "781 
ప్రతి : కావున= కాబట్టి... 


చ. తలకొని నాకుం దాననుపదంబును బ్రజ్ఞ జనింపంజేసి సం 
చల దురు దుర్భర వ్యసన సాగరమగ్నుండ నైన నన్నుని 
శ్చలమతి నుద్ధరించి యనిశంబును మత్రియయైన భార్య యే 
వలనం జరించుచున్న దనివారణ నా కెజింగింపరే దయన్‌. 782 


ప్రతి : తలకొని= పూనుకొని; నాకున్‌= నాకు; తాను= తాను; అనుపదంబును= అడుగడుగునా; ప్రజ్ఞ= తెలివిని; 
జనింపన్‌+చేసి= కలిగించి; సంచలత్‌= ఎక్కువగా కదలాడుతున్న ఉరు= గొప్పది అయిన; దుర్భర= భరించటానికి అలవి 
కాని వ్యసన= కష్టాల; సాగర= సముద్రంలో; మగ్నుండను= మునిగినవాడను; ఐన= అయినట్టి నన్నున్‌= నన్ను 
నిశ్చలమతిన్‌= స్థిరంగా ఉన్నబుద్ధితో; ఉద్ధరించి= లేవనెత్తి అనిశంబును = ఎల్లవేళలా; మత్‌+ప్రియ= నాకు ప్రియమును 
కలిగించేది; ఐన= అయినట్టి, భార్య= ఇల్లాలు; ఏవలనన్‌= ఏ దిక్కునందు; చరింపుచున్నది= తిరుగుతున్నదో; అనివారణన్‌= 
ఏ సంకోచమూ లేకుండా; దయన్‌= నా మీది జాలితో; నాకున్‌= నాకు; ఎథింగింపరే= తెలుపండి. 

తా : ఆ నా భార్య నాకు అడుగడుగునా తెలివి కలిగించి స్థిరత్వం లేనిది, గొప్పదీ, భరించటానికి అలవికానిదీ అయిన 


దుఃఖాల కడలిలో మునిగి ఉన్న నన్ను స్థిరమైన బుద్ధితో పైకి లేవనెత్తింది. ఆ విధంగా నాకు ఎల్లవేళలా ప్రియురాలైనది. 
అట్టి నా భార్య ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నదో దయతో సంకోచం లేకుండా చెప్పండి. 


చతుర్ధస్కంధము 37/7 
విశే ; ఇందులో భార్యయొక్క ధర్మం ఏమిటో వ్యంగ్య రూపంలో చెప్పారు. 


క. అనవుడు విని య కాంతలు, జనపతి కిట్లనిరి రాజసత్తమ! యిదిగోం 

దన కొంగైనను బజపుగ, నొనరింపక నేలం బొరలుచున్నది వగలన్‌. "788 
ప్రతి : అనవుడున్‌= అనగా; విని= విని ఆ+కాంతలు= ఆ ప్రీలు;) జనపతికిన్‌= రాజునకు; ఇట్లు= ఈ విధంగా; అనిరి= 
అన్నారు; రాజసత్తమ = రాజ గ్రేష్టా ఇదిగో; తనకొంగు= తాను కట్టిన చీరచెరగు; ఐనను= అయినా; పజపుగన్‌= విశాలంగా; 
ఒనరింపక = చేసుకోకుండా; వగలన్‌= దుఃఖాలతో; నేలన్‌= నేలమీద; పొరలుచున్నది= ఊగులాడిపోతున్నది. 
తా : అప్పుడు రాజు అలా అనగా ఆ ప్రీలు ఇలా ఆ రాజుకు చెప్పారు. అదిగోనయ్యా! నీ ఇల్లాలు చీరచెరగైనా 
పరచుకోకుండా పెక్కు దుఃఖాలతో నేలమీద పొరలుతున్నది. చూడు. 


తే. ఏమి కతమున నున్నదో యెజుంగ మేము, నీవు సూడు మటన్న నా భూవరుండు 

నేలం బడి పొరలెడు భార్యం బోలం జూచి, మనములో దుఃఖ తాపంబు మల్లడింప. "784 
ప్రతి : ఏమి కతమునన్‌= ఏమి కారణంగా; ఉన్నదో= ఆ విధంగా ఉన్నదో; ఏము= మేము; ఎజుంగము= తెలియము; 
నీవు; చూడుము= చూడు; అటు +అన్నన్‌= అని చెప్పగా; ఆ భూవరుండు= ఆ రాజు; నేలన్‌= వట్టి నేలమీద; పడి= వ్రాలి; 
పొరలెడు భార్యన్‌= దుఃఖంతో కుమిలిపోతున్న ఇల్లాలిని; పోలన్‌+చూచి= పరికించి; మనములోన్‌= మనస్సులో; 
దుఃఖతాపంబు= శోకం చేత జనించిన హృదయవేదన; మల్లడింపన్‌= అధికం కాగా. 


తా :; ఆమె ఏ కారణంగా అలా ఉన్నదో మాకు తెలియదు. నీవే చూడు అనగా ఆ రాజు నేలమీద పడి పొరలుతున్న తన 
ఇల్లాలిని చూచి గుండెలో శోకతాపం ఎక్కువ కాగా. 


వ. అంత. వ 
ప్రతి : అంతన్‌= అంతట... 
ఆ. జలజనేత్రి! ప్రణయ సంజాత రోష భా, వమున నయిన యట్టి వక్రదృష్టి 

జన విభుండు సూచి యనునయ కోవిదుం, డగుచు నప్పయోరుహాక్షిం జేరి. "786 


ప్రతి : జలజనేత్రి= తామరలవంటి కన్నులుగల ఆ ఇంతియొక్క ప్రణయ సంజాత రోష భావమునన్‌= ప్రమవలన 
కలిగిన తీవ్రమైన కోపభావంతో; అయిన +అట్టి= అయినట్టి; వక్రదృష్టిన్‌= వంకర చూపును; జనవిభుండు= రాజు; చూచి= 
కనుగొని; అనునయ కోవిదుండు= ఊరడించుటలో గొప్ప తెలివిగలవాడు; అగుచున్‌= అవుతూ; ఆ+పయోరుహ+అక్షిన్‌= 
తామరలవంటి కన్నులుగల ఆమెను; చేరి= సమీపించి 


తా : ఆమె మిక్కిలి (ప్రేమవలన కలిగిన రోష భావంతో వంకర చూపులు చూస్తున్నది. అది చూచి రాజు 'బబ్రతిమాలటంలో 
గొప్ప తెలివికలవాడై ఆమె దగ్గరకు వచ్చాడు. 


క. పొలంతుకం దన యుత్పంగం, బుల నిడి తత్పాద యుగళమును నంటుచు మం 
జుల మృదు భాషణముల నా, లలనామణిం జూచి పలికె లాలన మొప్పన్‌. "787 


376 శ్రీమహాభాగవతము 


ప్రతి : పొలంతుకన్‌= ఆ ప్రీని; తన +ఉత్సంగంబులన్‌= తన ఒడులలో; ఇడి= ఉంచుకొని; తత్‌+పాద యుగళమునున్‌ = 
ఆమె కాళ్ళ జంటను; అంటుచున్‌= తాకుతూ; మంజుల మృదు భాషణములన్‌= మనస్సునకు ఇంపైన, మెత్తని మాటలతో; 
ఆ లలనామణిన్‌= ఉత్తమ వనిత అయిన ఆమెను; చూచి= కనుగొని; లాలనము= బుజ్జగింపు; ఒప్పన్‌= అతిశయించగా; 
పలికెన్‌= పలికాడు. 
తా : ఆమెను తన ఒడిలో పెట్టుకున్నాడు. ఆమె పాదాల జంటను మెల్లగా నిమిరాడు. ఇంపైన మెత్తని మాటలతో ఆమెను 
బుజ్జగిస్తూ ఇలా అన్నాడు. 
చ. రమణిరా! భృత్యులందు నపరాధము గల్గిన నాయకుల్‌ స్వప 

క్షముం దలపోసి యుగ్రతర శాసనముం దెగిచేయ రట్లు గా 

క మనసులోని కిన్మం దమకంబున నాజ్ఞ యొనర్చి రేని ని 

క్కృముగ ననుగ్రహించుటయ కాక తలంపగ నాజ్ఞ సేయుటే? 788 
ప్రతి : రమణిరా= ఓ రమణీ; భృత్యులందున్‌= సేవకులందు; అపరాధము= తప్పు; కల్గినన్‌= కల్షితే; నాయకుల్‌= వారిని 
ఏలేవారు; స్వపక్షమున్‌= తనవైపువారే అని; తలపోసి= ఆలోచించి; ఉగ్రతర శాసనమున్‌= మిక్కిలి భయంకరమైన శిక్షను; 
తెగి= సాహసించి; చేయరు; అట్లు= ఆ విధం; కాక= కాకుండా; మనములోని కిన్మన్‌= మనస్సులోని కోపంతో; తమకుబునన్‌= 
తొందరపాటుతో; ఆజ్ఞన్‌= శిక్షను; ఒనర్చిరి+ఏని= చేసిన వారైతే; నిక్క్మముగన్‌= నిజంగా అనుగ్రహించుట+అ = ప్రసన్నత 
చూపటమే; కాక; తలంపంగన్‌= భావిస్తే ఆజ్ఞ+చేయుటే= శిక్షించటమా? 
తా : ఓ సుందరాంగీ! సేవకులు ఏవో తప్పులు చేస్తూ ఉంటారు. వారిని ఏలేవారు వీరు మనవారలే అని వారికి మిక్కిలి 


భయంకరమైన శిక్ష వేయరు. ఒకవేళ మనస్సులో విజృంభించిన కోపంతో శిక్షవేస్తే అది అనుగ్రహించటమే అవుతుంది కానీ 
శిక్షించటం కాదుకదా! 


క.  కమలానన! బాంధవ కృ, త్యముం దలంపక రోషచిత్తుండగు కుటిలాత్మున్‌ 

సమదామర్నుండు నీతి, క్రమరహితుండు నైన బాలుంగా నెన్నందగున్‌. 789 
ప్రతి : కమల+ఆనన = పద్మంవంటి ముఖంకలదానా!; బాంధవకృత్యమున్‌= చుట్టరికం పనిని; తలంపక= భావించక; 
రోషబిత్తుండు= కోపం పైకొన్న చిత్తం కలవాడు; అగు= అయిన; కుటిల+ఆత్మున్‌= వంకరబుద్ధి వానిని సమద+ 
అమర్చుండు= అహంకారంతో కూడిన కోపం కలవాడు; నీతి క్రమ రహితుండు= వినయ ప్రవృత్తిలేనివాడూ; ఐన= అయిన; 
బాలుగాన్‌= పసివానినిగ్యా ఎన్నన్‌+తగున్‌= భావించాలి. 


తా; పద్మముఖీ! చుట్టాలయందు చూపవలసిన ప్రేమాదరాలు చూపకుండా కోపంతో నిండిన కుటిల బుద్ధిని, అహంకారిని, 
వినయప్రవృత్తి లేనివానిని పసివాడుగా భావించాలి. అనగా అజ్ఞాని అనుకోవాలి. 


వ. అని వెండియు నిట్లనియె. సుదతీ హృదయేశ్వరి వైన నీవు. 790 


ప్రతి : అని= ఇలా పలికి; వెండియున్‌= ఇంకా; ఇట్లు= ఇలా అనియెన్‌= అన్నాడు; సుదతీ= చక్కని పలువరుస కలదానా; 
హృదయ+ఈశ్వరివి+ఐన= హృదయానికి దేవతవైన; నీవు 


చతుర్ధస్కంధము 3/79 


తా :; అని ఇంకా ఇలా పలికాడు. 


మ. సరసోదార సుధా రసోపమ వచశ్చాతుర్య సౌభాగ్యమై 
హరినీలోపమ కోమలాలక యుతంబై విభ్రమ భ్రూలతా 
పరిజుష్ట స్మిత సద్విలోకనమునై భాసిల్లు యుష్మన్ముఖాం 
బురుహంబున్‌ భవదీయ దాసునకుం బూంబోండీ, కృపం జూపవెే! "7901 


ప్రతి : పూబోడీ= పూవువలె సుకుమారమైన దేహంకలదానా!; సరస= ప్రీతిభావనతో కూడిన; ఉదార= తిన్నదనముగల; 
సుధా రస= అమృతరసంతో; ఉపమ= పోలునట్టి; వచస్‌+చాతుర్య= మాటలనేర్పు అనే దానితో; సౌభాగ్యము= గొప్ప 
భాగ్యంకలది; ఐ= అయి; హరి; నీల= ఇంద్రనీలమణులే; ఉపమ= సాటిగాగల; కోమల= సుకుమారమైన; అలక= 
ముంగురులతో; యుతంబు= కూడినది; ఐ= అయి; విభమ= అందంగా కదలాడుతున్న భ్రూ= కనుబొమలనెడి; లతా= 
తీగలతో; పరిజుష్ట= చక్కగా "పెంపొంది ఉన్న; స్మిత= చిరునవ్వుతో కూడిన; సద్‌= మంచి; విలోకనము= చూపులుకలది; 
ఐ= అయి; భాసిల్లు= ఒప్పారెడు; యుష్మత్‌+ముఖ+అంబురుహంబు = నీ మోము అనే పదాన్ని భవదీయదాసునకున్‌= 
నీ ఈ సేవకునకు; కృపన్‌= దయతో; చూపవే= చూపుమా! 

తా : విరిబోణీ! నీ మోము సరసాలు, ఉదారాలు అమృతానితో పోలిక చెప్పదగినవీ అయిన మాటల నేర్పుల సౌభాగ్యం 


కలది. ఇంద్రనీలమణులవంటి కోమలములైన ముంగురులు కలది. అందంగా కదలాడుతున్న కనుబొమలు గలది. 
చక్కని చిరునవ్వుతో కూడిన చూపులు కలది. అట్టి పద్మంవంటి స్ట ముఖాన్ని నీ 'సేవకుడనై నాకు దయతో చూపించవా? 


క. విను వీరపల్ని నీ యెడ, ననయంబును బ్రాహ్మణులును హరి భక్తులుంద 

కను నితరు లెగ్గు సేసిన, వనితా! శిక్షింతు నెంతవారల నయినన్‌. 792 
ప్రతి : వీరపత్ని= వీరుని ఇల్లాలా!; విను= ఆలకించు; నీయెడన్‌= నీ విషయంలో; బ్రాహ్మణులును= బ్రహ్మజ్ఞానం 
కలవారూ; హరిభక్తులున్‌= విష్ణువునందు భక్తి కలవారూ; తక్కన్‌= తప్ప; ఇతరులు = అన్యులు; అనయంబును= సతతమూ 
(మిక్కిలిగా ఎగ్గు= కీడు; ఒనరించినన్‌= చేస్తే వనితా= ఓ ఇంతీ!; ఎంతవారలను= ఎంతగొప్పవారిని; ఐనన్‌= అయినా; 
శిక్షింతున్‌= శిక్షిస్తాను. 
తా : వీరపల్నీ! వనితా! (బ్రాహ్మణులు, హరిభక్తులు కాక ఇతరులు ఎంతవారైనా నీ విషయంలో తప్పు చేస్తే వారిని 
కఠినంగా దందిన్తాను. 
క... -2ఈ ముల్లోకము లందును, నా మనమున రోష మొదవినన్‌ భయరహితుం 

దై మదిలోం బరితోషము, తో మెలం గెడువానిం గానం దోయజనేత్రా! "7093 
ప్రతి : తోయజనేత్రా! = పద్మాలవంటి కన్నులున్నదానా!; ఈ; మూడు +లోకములందున్‌= స్వర్గం, మర్యం, పాతాళం అనే 
మూడైన ఈ లోకాలలో; నామనమునన్‌= నా మనస్సులో; రోషము= తీవ్రమైన కోపం; ఒదవినన్‌= కలిగితే భయరహితుండు = 
భయం లేనివాడు; ఐ= అయి; మదిలోన్‌= మనస్సులో; పరితోషముతోన్‌= నిందైన సంతోషంతో; మెలగెడువానిన్‌= 
ప్రవర్తించేవానిని; కానన్‌= చూడను. 


380 శ్రీమహాభాగవతము 


తా : సుందరమైన కన్నులతో ఒప్పారే ఓ కాంతా! నాకు కోపం వస్తే భయంలేకుండా సుఖంగా ఉండగలవాడు ఈ మూడు 
లోకాలలోనూ లేడు. 


స్స్‌ ఇందీవరేక్షణ! యే నెందు భవదీయ తిలక విరహితము మలినయుతము 
హర్ష శూన్యంబు నపాస్తరాగంబును యత్యమర్నయుతంబు నయిన ముఖము 
గలితాశ్రుబిందు సంకలిత సంచిత శోభ మాన పీనస్తన మండలమును 
రమణీయ తాంబూలరాగ విహీన మై నట్టి సుపక్వ బింబాధరంబుం 


తే. గాన నిట్లుంట కిపుడేమి కతము? నాకు, నర్ధి నెజింగింపవే మృగయాతిసక్తి 
నబల! నీ కెణింగింపక యరిగి నట్టి, తప్పు సైరించి కావంగం దగుదు నేను. 77094 


ప్రతి : ఇందీవర+ఈక్షణ! = పద్మాలవంటి కన్నులున్న ఓ అతివా!; ఏను= నేను; ఎందున్‌= ఎప్పుడూ, ఎక్కడా; భవదీయ 
తిలక విరహితము= నీదైన బొట్టులేనిది; మలినయుతము= మాసినది; హర్షశూన్యంబు= ఆనందంలేనిదీ; అపాస్త రాగంబును= 
తొలగిపోయిన అనురాగం కలదీ; అతి+అమర్న యుతంబును= మిక్కిలి కినుకతో కూడినదీ; ఐన= అయిన; ముఖమున్‌= 
మోమును; గళిత= జారిపోయిన; అథు= కన్నీటి; బిందు= బొట్టులతో; సంకలిత= కూడుకొని ఉన్న సంచిత= పొసగి 
ఉన్ను శోభమాన = విరాజిల్లుతున్న; పీన= నిండుగా ఏర్పడి ఉన్న స్తన= పాలిందధ్ల్ర మండలమును= ప్రదేశాన్నీ రమణీయ= 
మరులు గొలుపు; తాంబూల= తమ్ములపు; రాగ= ఎ(ర్రతనం; విహీనము= లేనిది; ఐన +అట్టి= అయిన; సుపక్వ 
బింబ+అధరంబున్‌= బాగా పండిన దొండపండు వంటి క్రింది పెదవిని; కానన్‌= చూడలేదు; ఇట్లు= ఈ విధంగా; 
ఉంటకున్‌= ఉండటానికి; ఇపుడు= ఈ సమయంలో; ఏమి కతము= కారణం ఏమి?; నాకున్‌= నాకు; అర్ధిన్‌= కోరికతో; 
ఎటింగింపవే= తెలుపుమూ; అబల= సుకుమార దేహంగల ఓ ఇంతీ; మృగయా +అతిసక్తిన్‌= వేటయందలి మిక్కిలి 
తమకంతో); నీకున్‌= నీకు; ఎజింగింపక= తెలియజేయక; అరిగిన +అట్టి తప్పున్‌= వెళ్ళిన అపరాధాన్ని సైరించి= సహించి; 
కావంగన్‌= కాపాడటానికి; నేను; తగుదున్‌= తగుతాను. 


తా: పద్మాలవంటి కన్నులున్న ఓ కాంతా! నేనెప్పుడూ బొట్టులేనిదీ, మాసినది, సంతోషం లేనిది, అనురాగం లేనిదీ, 
మిక్కిలి కోపంతో ఉడికిపోయేది అయిన నీ మోమునూ, కన్నీటి బొట్టులు నిండి చక్కగా ఒప్పారుతున్న నీ చిక్కని చక్కని 
పాలిండ్ల ప్రదేశాన్నీ సుందరమైన తాంబూలపు ఎర్రదనం లేని బాగాపండిన దొండపండువంటి క్రీబెదవినీ ఎప్పుడూ 
చూడలేదు. నీవిలా ఉండటానికి కారణం ఏమిటి? నాకు తెలుపు. వేట తమకంతో నీకు చెప్పకుండా వెళ్ళిన నా అపరాధాన్ని 
సహించు. నన్ను కాపాడు. 


క. వనితాజన పరవశుందై, మనసిజశరబాధ్యమానమానసుం డగు వా 

నిని దగం గర్తవ్యార్ధము, లను భజియింపక తొలంగు లలనలు గలరే? "7/95 
ప్రతి : వనితా జన పరవశుండు+ఐ= ప్రీ వ్యక్తులకు వశమైపోయినవాదై; మనసిజ= మన్మథుని; శర= బాణాలతో; 
బాధ్యమాన = బాధించబడుచున్న మానసుండు= మనస్సుకలవాడు; అగువానినిన్‌= అయిన వానిని; తగన్‌= తగువిధంగా; 
కర్తవ్య +అర్ధములను= చేయవలసిన పనులను; భజియింపక = చేయించుకొనక; తొలంగు లలనలు= తొలగిపోయే ప్త్రీలు; 
కలరే= ఉంటారా? 


చతుర్ధస్కంధము 381 
తా : ప్రీలకు దాసుడైపోయి, మన్మథుని బాణాల బాధలను పొందుతున్న మనస్సుగల వానినుండి తగిన సేవలు పొందకుండా 
తప్పించుకొనిపోయే వనితలు ఉండరుగదా! 

వ. అనుచుం దదీయ విభ్రమ వశంగతుందడై పలికిన విని. 706 


ప్రతి : అనుచున్‌= అంటూ; తదీయ విభ్రమ వశంగతుండు= ఆమె శృంగార చేష్టలకు వశమై పోయినవాడు; ఐ= అయి; 
పలికినన్‌= పలుకగా; విని. 


తా : అంటూ ఆమె విలాసచేష్టలకు వశమై పోయినవాడై పలుకుతున్న వాని మాటలు విని. 


క. కంజాతపత్రనేత్ర పు, రంజను దెస రోష ముడిగి రమణీయశ్రీ 
మంజుల మృదూక్తుల మనము, రంజించుచుం బలికె సదనురాగ మెలర్చన్‌. "797 


ప్రతి : కంజాతపత్ర నేత్ర= పద్మపు రేకులవంటి కన్నులతో అలరారుతున్న ఆమె; పురంజనుదెసన్‌= పురంజనుని వైపు; 
రోషము= కోపాన్ని ఉడిగి= మానివేసి; రమణీయ శ్రీమంజుల మృదు+జఉక్తులన్‌= శోభతో వెలుగొందే అందమైన మెత్తని 
పలుకులతో; మనమున్‌= అతని హృదయాన్ని రంజింపుచున్‌= ఉల్లాసపరుస్తూ సత్‌+అనురాగము= మంచి (ప్రేమ; 
ఎలర్చన్‌= వృద్ధి పొందగా; పలికెన్‌= పలికింది. 


తా; పద్మపురేకులవంటి ఆర్జమైన కన్నులతో అలరారే ఆ వనిత పురంజనుని మీద కోపం తగ్గించుకొని, ఇంపుగా, భాగ్యం 
తొణికిసలాదే, సుందరమైన మెత్తని పలుకులతో అతని హృదయాన్ని అలరిస్తూ అనురాగపూర్వకంగా మాట్లాడింది. 


వ. అంత. "708 
ప్రతి : అంతన్‌ 
తా : అంతలో 


స్ట్‌ ఆఅ మృహాదేవి నెయ్యంబున మంగళ, స్నాతయై మృదుల వస్త్రములు గట్టి 
ప్రకృందనాది భూషణములు ధరియించి, కమనీయ మోహనాకార యగుచుం 
బతికడ నిలిచిన నతండు సంతువ్థాంత, రంగుందై యభ్యంతరమున నుండి 
యన్యోన్య సరస గాధాలింగనంబులు, గావించి గోప్య వాక్యముల చేత, 


తే. నతండు ప్రమదా పరిగ్రహ వ్యసనమునకు, గడంక నపకృష్ణఘన వివేకంబు గలిగి 
పగలు రేయని ప్రొద్దు లేర్పజుప రాక, యెనసి యాయుర్వయంబు దా నెజుంగం డయ్యె. 799 


ప్రతి : ఆ+మహాదేవి= గొప్పదేవెరియైన ఆ కాంత; నెయ్యంబునన్‌= చెలిమితో; మంగళ స్నాత= శుభమైన స్నానం చేసినది; 
ఐ= అయి; మృదుల వస్రములన్‌= మెత్తనివలువలను; కట్టి= ధరించి; ప్రక్‌+చందన +ఆది భూషణములు = పూలమాలలు, 
గందపు పూతలు మొదలుగా పెక్కునగలను; ధరియించి= తాల్చి; కమనీయ మోహన +ఆకార = మనస్సును హరించే 
మిక్కిలి సుందరమైన ఆకారం కలది; అగుచున్‌= అవుతూ; పతి కడన్‌= మగని దగ్గర; నిలిచినన్‌= నిలవగా? అతండు= 
ఆ పురంజనుడు; సంతుష్ట+అంతరంగుండు= మిక్కిలి సంతోషించిన మనస్సుకలవాడు; ఐ= అయి; అభ్యంతరమునన్‌ = 


382 శ్రీమహాభాగవతము 


అంతఈపురంలో; ఉండి; అన్యోన్య సరస గాధ+ఆలింగనంబులు = ఒకరికొకరి పై ఒకరికి; (ప్రమరసంనిందారే గట్టి కౌగిలింతలు; 
కావించి; గోప్యవాక్యములచేతన్‌ = పైకి చెప్పుకొనరాని మాటలతో; అతండు= ఆ పురంజనుడు; ప్రమదా పరిగ్రహ 
వ్యసనమునకు= ప్రీని చేపట్టుట అనే తగులంచేత; కడంకన్‌= పూనికతో; అపకృష్ణ ఘన వివేకంబు= గుంజి వేయబడిన 
గొప్ప తెలివి కలిగి పగలు= దినభాగం; రేయి= రాత్రి; అని= అనే; ప్రొద్దులు= కాలవిశేషాలు; ఏర్పజుపరాక= విడివిడిగా 
చూడలేక; ఆయుః+వ్యయంబు= జీవితప్రమాణం తరిగిపోవటం; ఎనసి= పొంది; తాను; ఎజుంగండు +అయ్యెన్‌= 
తెలియనివాడైనాడు. 


తా: ఆ మహాదేవి చక్కగా మంగళస్నానం చేసింది. మెత్తని వస్త్రాలు కట్టింది. పూలమాలలు, గంధపుపూతలు, ఆభరణాలు 
ధరించింది. గొప్ప సౌందర్యంతో మోహం కలిగించే ఆకారం తాల్చింది. భర్త దగ్గర నిలిచింది. అతని అంతరంగం 
పరమసంతోషం పొందింది. అంతఃపురంలో నిరంతరంగా సరసాలైన గట్టి కౌగిలింతలతో వాళ్లిద్దరు కాలం గడుపుతున్నారు. 
రాగంతో కూడి పైకి చెప్పటానికి వీలులేని మాటలు ఆడుకుంటున్నారు. అలా ప్రీ సంగమం అనే తగులంతో అతని వివేక 
మంతా జారిపోయింది. ఇది రాత్రి, ఇది పగలు అనే భేదం కూడా వారికి తెలియకుండా పోయింది. ఇలా ఆయువు 
తరిగిపోతూ ఉండటం కూడా అతడు గమనించలేదు. 


వ. మఠళియు నతం డున్నద్ధమదుండును మహామనుండును నర్హయ్యాశయానుండును మహిషీ 
భుజోపధానుందడునునై యజ్ఞానాభిభూతుం డగుటం జేసి స్వరూప భూత పరమపురుషార్థంబు నెజుంగక 
నిజమహిషియె పరమపురుషార్ధంబుగాం దలంచుచు రమించుచుం గామ కశ్మలచిత్తుందైన యతనికి 
నవయౌవనంబైన కాలంబు క్షణార్ధంబునుం బోలె గతం బయ్యె, నంత. 800 


ప్రతి ; మజియున్‌= ఇంకా; అతండు= ఆ పురంజనుదు; ఉన్నద్ధమదుండును= ఎక్కువైన మదం కలవాడూూ మహామనుండను= 
గొప్ప జీవనం కలవాడ్యూ అర్హ శయ్యా శయానుందును= తగిన పాన్పులమీద పడుకొనేవాడూ; మహిషీ భుజ+ఉపధానుందును = 
పట్టపురాణి భుజమే దిండుగా గలవాడును; ఐ= అయి; అజ్ఞాన +అభిభూతుండు= అజ్ఞానంచేత చీకొట్టబడినవాడు; 
అగుటన్‌+చేసి= అయినవాడు కాబట్టి, స్వరూపభూత పరమ పురుష+అర్థంబున్‌= తనదైన, చిట్టచివరి పురుషార్ధమైన 
మోక్షాన్ని ఎజుంగక= తెలియక; నిజ+మహిషి+ఎ= తనరాణియే; పరమ పురుష+అర్థంబుగాన్‌= గొప్పగా పురుషుడు 
సాధించవలసిన దానినిగాా తలంపుచున్‌= భావిస్తూ రమింపుచున్‌= క్రీడిస్తూ కామ కశ్శల చిత్తుండు= కామంతో మలినమైన 
మనస్సుకలవాడు; ఐనన్‌= కాగా అతనికిన్‌= ఆతనికి నవ యౌవనంబు= కొత్త యౌవనం; ఐన కాలంబు= అయిన 
సమయం; క్షణ +అర్ధంబునన్‌= అరఘడియ (విఘడియ) కాలంలో; గతంబు+అయ్యెన్‌= గడచిపోయింది; అంతన్‌= 
అప్పుడు. 

తా ; అతడు జారిపోవటానికి వీలులేని మదంకలవాడయ్యాడు. అదే గొప్ప జీవితం అనుకున్నాడు. గొప్ప పానుపుల మీద 
పడి దొరలాడు. రాణి భుజమే దిండుగా చేసుకున్నాడు. అజ్ఞానం పైకొన్న కారణంగా తన స్వరూపమే అయిన ముక్తి అనే 
పురుషార్థం తెలియనివాడయ్యాడు. తన రాణినే పరమపురుషార్థంగా భావించాడు. ఆమెతోనే ఆనందం పొందుతూ కామంతో 
మలినమైన మనస్సు కలవాడయ్యాడు. ఆ విధంగా ఆతనికి నవ యౌవనానికి చెందిన కాలం అర క్షణంలా గడచిపోయింది. 
అప్పుడు. 


చతుర్ధస్కంధము 383 


క. విశద యశోజలనిధి యా, శశిముఖీ యగు భార్య వలన సమ్మతి నేకా 

దశ శత పుత్రుల రణక, ర్కశ దేహులం గాంచి కౌతుకంబున మజియున్‌. 801 
ప్రతి : విశద యశః+జలనిధి= స్వచ్చమైన కీర్తికి సముద్రం వంటివాడు; ఆ+శశిముఖి= చంద్రునివంటి మోముకల 
ఆ యింతి; అగు= అయిన; భార్యవలనన్‌= ఆలివలన; సమృ్మతిన్‌= ఇష్టపూర్వకంగా; ఏకాదశ శత పుత్రులన్‌= పదకొండు 
వందల కుమారులను; రణ కర్మశ దేహులన్‌= యుద్దాలలో రాటుదేలిన దేహాలు కలవారిని; కాంచి= పొంది; కౌతుకంబునన్‌= 
వేడుకతో; మజియున్‌= ఇంకా... 
తా : ఆ రాజు సముద్రమంత స్వచ్చమైన కీర్తి కల ఆ చంద్రముఖి అయిన భార్యవలన ఇష్టపూర్వకంగా పదకొండు 
వందలమంది యుద్దాలలో రాటుదేలిన కొడుకులను పొందాడు. ఇంకా ఉత్సాహంతో 
క. గురు శీలౌదార్య గుణో, త్తరలను సల్లలిత గుణ కదంబలం బ్రియలన్‌ 

వరకుల పావనల దశో, త్తర శత దుహితలను గాంచెం దత్సతి వలనన్‌. 802 
ప్రతి : గురు= గొప్పదైన; శీల= మంచినదవడి; బెదార్య= ఇచ్చేస్వభావం; మొదలైన; గుణ+ఉత్తరలను= గుణాలతో 
మేలుబంతి అనదగినవారిని; సత్‌ +లలిత +గుణకదంబలన్‌= చక్కని సుకుమారమైన గుణసముదాయంకల వారిని; ప్రియలన్‌= 


ఇష్టమైన వారిని; వర కుల పావనలన్‌= మేలైన కులాన్ని పవిత్రం చేసేవారిని; దశ+ఉత్తర శత దుహితలను= నూటపదిమంది 
కూతుండ్రను; తత్‌+సతి వలనన్‌= ఆ భార్యవలన,; కాంచెన్‌= పొందాడు. 


తా : ఆ పురంజనుడు గొప్పశీలమూ, ఉదారత్వమూ అనే గుణాలతో మేలుబంతులన దగినవారూ, సుకుమార గుణాల 
సముదాయాలు కలవారూ, వంశాన్ని పవిత్రం చేసేవారూ అయిన నూటపదిమంది కూతుంద్రను ఆ సతి వలన పొందాడు. 
వ. ఇట్లు పుత్ర పుత్రికా జనంబు గని యున్నంత. 803 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; పుత్ర పుత్రికా జనంబులన్‌= కొడుకులను, కూతుండ్రను; కని= పొంది; ఉన్న+అంతన్‌= 
ఉందగా... 


తా :; ఈ విధంగా కొడుకులను, కూతుండ్రను పొంది ఉండగా 


క. విను మాతని యాయువులో, నను నర్ధం బరిగె, నంత నరపతి కులవ 
రను లగు సుతులకుం బరిణయ, మొనరించెన్‌ సదృశ లయిన యువిదల తోదన్‌. 804 


ప్రతి : వినుము= వినవయ్యా, ఆతని ఆయువులోననున్‌= అతని జీవితకాలంలో; అర్ధంబు= సగం; అరిగెన్‌= కదడచిపోయింది; 
అంతన్‌= అటు పిమ్మట; నరపతి= ఆ రాజు; కులవర్ధనులు +అగు= కులాన్ని పెంపొందించేవారైన; సుతులకున్‌= 
కొడుకులకు; సదృశలు= తగినవారు; ఐన= అయిన; ఉవిదలతోన్‌= ఆడువారితో; పరిణయము= పెండి ఒనరించెన్‌= 
చేశాడు. 


తా : వినవయ్యా! ఇలా ఆ రాజు ఆయువులో సగభాగం కడచిపోయింది. అప్పుడు ఆ రాజు కులాన్ని పెంపొందించే 
కుమారులకు ఈడూజోడైన ఇంతులతో పెండ్లిండ్లు చేశాడు. 


384 శ్రీమహాభాగవతము 


క. నరనాథుం దాడు బిడ్డల, వరరూప వయో విలాస వైభవములచేం 

బరంగిన నిజతనయల సమ, వరులకు సంప్రీతితో వివాహము చేసెన్‌. 805 
ప్రతి : నరనాథుండు= రాజు; ఆడుబిడ్డలన్‌= కుమార్తెలను; వర= కోరదగిన; రూప= అందచందాలు; వయస్‌= ఈడూ; 
విలాస= సొగసుల; వైభవములచేన్‌= సంపదలచేత; పరంగిన= ఒప్పుతున్ను నిజ= తన; తనయల = కూతుళ్లను; సదృశ= 
సాటిరాగల; వరులకున్‌= పెండ్లి కొడుకులకు; (ఇచ్చి); సంప్రీతితోన్‌= మిక్కిలి ప్రీతితో) వివాహము= పెండ్లి; చేసెన్‌= 
చేశాడు. 


తా : ఆ రాజు తన కూతుండ్రను చక్కని రూపం, ప్రాయమూ, దేహసంబంధమైన ముచ్చట గొలిపే సాగసులూ కల తన 
కుమార్తెలతో అన్ని విధాలా సాటి వచ్చే వరులకు ఇచ్చి మిక్కిలి ప్రీతితో పెండ్లిండ్లు చేశాడు. 


వ. అట్లు వివాహంబులు గావించి యున్న సమయంబున. 806 
ప్రతి : అట్లు= ఆ తీరున; వివాహంబులు= పెండ్లిండ్లు కావించి= చేసి ఉన్న సమయంబునన్‌= ఉన్నవేళ... 
తా : ఆ విధంగా ఆ రాజు కొడుకులకూ, కూతుంద్రకూ పెండ్లి చేసి ఉన్న సమయంలో 


క. విను, తత్సుతు లొక్కొకనికి, ననయముం బాంచాల దేశమందులం బౌరం 
జన కులవర్ధను లగుచున్‌, జనియించిరి నూర్వురేసి శౌర్య బలాధ్యుల్‌. 807 


ప్రతి : విను= ఆలకించు; తత్సుతులు= ఆ కొడుకులు; ఒక్కొకనికిన్‌= ఒక్కొక్కనికి; పాంచాలదేశమందులన్‌= పాంచాల 
దేశంలో; అనయమున్‌= మీద మీద; పొరంజన కుల వర్ధనులు= పురంజనునికి సంబంధించిన కులాన్ని పెంపొందించేవారు; 
అగుచున్‌= అవుతూ; శౌార్య+బల+ఆధ్యుల్‌= పరాక్రమమూ, దేహబలం అనే వానిలో ప్రసిద్ధి కన్న; నూర్వురు+ఏసి= 
నూరుగురు చొప్పున; (కొడుకులు) జనియించిరి= పుట్టారు. 
తా : విను. ఆ కొడుకులు పాంచాలదేశంలో ఉన్నారు. వారికి ఒకరి తరువాత ఒకరుగా ఒక్కొక్కరికే గొప్పబల పరాక్రమాల 
ప్రసిద్ధిగల కొడుకులు నూరుగురు చొప్పున పుట్టారు. 
విశే : పాంచాలదేశం అంటే ఇక్కడ శబ్ద స్పర్శ రూప రస గంధాలనే ఇంద్రియవిషయాలు. అవి విహరించే భూమి - 
దేహమే. 
ఆ. అనఘ! యట్టి రిక్టహారులు గేహకో, శానుజీవయుతులు నయిన యట్టి 

నందనాదులందుం జెందిన మమత ని, బద్ధుండయ్యె నంతం బార్థివుందు. 808 
ప్రతి : అనఘ= పుణ్యాత్మా!; ఇట్టి= ఈ విధమైన; రిక్టహారులు= ధనాన్ని కొల్లగొట్టేవారూ; గేహ కోశ+అనుజీవ= ఇల్లూ, 
ధనపుముల్లిలూ, సేవకులు అనేవానితో; యుతులు = కూడుకొన్నవారూ; అయిన +అట్టి= అయిన; నందన +ఆదులందున్‌= 
కొడుకులు మొదలైనవారి యందు; చెందిన మమతన్‌= కూడుకొన్న మమకారంతో; పార్ధివుండు= పురంజనుడనే రాజు; 
అంతన్‌= అప్పుడు; నిబద్దుండు= కట్టుపడినవాడు; అయ్యెన్‌= అయ్యాడు. 
తా : పుణ్యాత్మా! ఈ విధంగా ధనాన్ని కొల్లగొట్టేవారూ, ఇల్లూ ధనాగారాలూ, పరిచారకులూ అనేవారితో లంకె పెట్టుకొన్నవారూ 
అయిన కొడుకులు మొదలగువారి యందు ఏర్పడిన మమకారంతో ఆ పురంజనుడు కట్టుబడిపోయాడు. 


చతుర్ధస్కంధము 385 


చ. తిరమగు నిష్టతో నతండు దీక్షితుందై పశుమారకంబులున్‌ 

సరవి భయంకరంబులగు సన్మఖముల్‌ దగం బెక్కు సేసి యా 

దరమున నీవునుం బలెను దత్తదనూన ఫలాప్తి కాముందై 

సురపితృ భూత సంఘము నసూయ దనర్చ భజించె భూవరా! 809 
ప్రతి : భూవరా= రాజా! (ప్రాచీనబర్హీ; తిరము= స్టిరం; అగు+నిష్టతోన్‌= అయిన పూనికతో; అతండు= ఆ పురంజనుడు; 
దీక్షితుందు= యజ్ఞసంకల్పాన్ని మంత్ర పూర్వకంగా పొందినవాడు; ఐ= అయి; పశుమారకంబులన్‌= పశువులను చుపునట్టివి; 
సరవిన్‌= క్రమంగా; భయంకరంబులు +అగు= వెరపు గొలుపునవీ; సత్‌+మఖంబులు= మంచి యజ్ఞాలు; పెక్కు అనేకంగా; 
చేసి ఆదరమునన్‌= ఆదరంతో; నీవునున్‌+బలెను= నీలాగా తత్‌+తత్‌ అనూన ఫల+ ఆప్తి కాముడు+ఐ= ఆ యా 
తక్కువకాని ఫలాలను గట్టిగా కోరుతున్నవాడై; సుర పితృ భూతసంఘమున్‌= దేవతలు, పితృదేవతలు, ప్రాణులు అనువాని 
సముదాయాన్ని అసూయ తనర్పన్‌= అసూయతో; భజించెన్‌= సేవించెను. 
తా; ప్రాచీనబర్డీ! ఆ పురంజనుడు గట్టి నిష్టతో యజ్ఞసంకల్పాన్ని నిర్వహిస్తాననే ప్రతిజ్ఞవంటి దానిని చేపట్టి వరుసగా 
పశువులను చంపేవీ, చాలా భయంకరమైనవీ అయిన యాగాలనెన్నింటినో చేసి, నీలాగా ఆయా యజ్ఞాల వలన కలిగే 
గొప్ప ఫలాలను కాంక్షిస్తూ దేవతలను, పితృదేవతలనూ, ప్రాణికోటినీ సేవిస్తూ వచ్చాడు. ఇందులో కొట్ట వచ్చినట్లుగా 
కనపడేది అసూయ. 


విశే ; అసూయ అంటే గుణాలను దోషాలుగా లెక్కగట్టేబుద్ది. 


వ. ఇట్లాత్మహితంబు లైన కర్మంబులయం దనవహితుండును గుటుంబాసక్త మానసుందడునునై యున్న 
యతనికి విరోధిబైై ప్రియాంగనాజనంబులకు నప్రియంబగు కాలంబు సంభవించినం జండదవేగ 
విఖ్యాతుండును గంధర్వాధీశుండు షష్యుత్తర శత(త్రయ సంఖ్యాకులైన గంధర్వులును నంద 
గంధర్వీజనంబులును సితాసిత వర్ణంబులు గలిగి మిథునీభూతు లగుచు ననుగమింపం జనుదెంచి 
స్వపరిభ్రమణంబుచేతనే సర్వకామంబుల నిర్మితంబగు నా వురంబు నిరోధించిన నప్పు డా 
చండవేగానుచరులైన గంధర్వు లా పురంజను పురంబు వ్యాకులత్వంబు నొందించుచు నపహరింప 
నుపక్రమించు సమయంబునం బురంజన పురాధ్యక్షుందైన ప్రజాగరుండనువాండు వింశత్యుత్తర 
సప్తశతంబులైన గంధర్వ గంధర్వీ జనంబుల నివారించి బలవంతుడై సంవత్సరశతంబు యుద్ధంబు గావించి 
యొక్కరుండయ్యు నప్పెక్కండ్రతో నిట్లు పోరి క్షీణుందైనం బురంజనుండు దాన నిలిచి తత్పురంబున 
నల్పసుఖంబు లనుభవించుచుం బాంచాల దేశంబులందు నిజపార్షదులచేత నానీతంబులైన పదార్థ్ధంబుల 
నొందుచుం గామినీ జన సమేతుందై భయపర్యాలోచనంబు సేయ నేరక రాష్ట్ర పురబాంధవ సమేతుందై 
యార్తి నొంది చింతాక్రాంతుండై యుండె నంత. 810 

ప్రతి : ఇట్లు= ఈ విధంగా; ఆత్మ హితంబులు= తనకు మేలు చేసేవి; ఐన = అయినట్టి; కర్మంబులందున్‌= పనులయందు; 
అనవహితుండును= (శ్రద్ధలేనివాడూ; కుటుంబ+ఆసక్త మానసుండును= ఆలుబిడ్డలూ మొదలగువారి యందే తగులుకొన్న 


386 శ్రీమహాభాగవతము 


మనస్సు కలవాడూ; ఐ= అయి; ఉన్న+అతనికిన్‌= ఉన్న ఆ పురంజనునకు; విరోధి+ఐ= శత్రువై; ప్రియ+అంగనా 
జనంబులకున్‌= ఇష్టమైన ప్రీ జనాలకు; అప్రియంబు= ఇష్టం కానిది; అగు= అయిన; కాలంబు= సమయం; సంభవించినన్‌= 
ఏర్పడగా; చండవేగ+విఖ్యాతుండును= చందవేగుడనే ప్రసిద్ధిగల; గంధర్వ+అధీశుండు = గంధర్వులరాజు; షష్టి+ఉత్తర 
శత త్రయ సంఖ్యాకులు= మూడువందల అరవై లెక్కగల; గంధర్వులును = గంధర్వులనే దేవజాతివారునూ; అందబజు+అ = 
అంతే సంఖ్యగల; గంధర్వీజనంబులును= గంధర్వ ప్రీ జనాలునూ; సిత+అసిత వర్ణంబులు= తెల్లని, నల్లని రంగులు; 
కలిగి, మిథునీభూతులు= జంటలుగా నయినవారు; అగుచున్‌= అవుతూ; అనుగమింపన్‌= వెంటనంటి రాగా; చనుదెంచి= 
వచ్చి; స్వ పరిభమణంబు చేతనే= తన చుట్టివచ్చుట చేతనే; సర్వకామంబుల= అన్ని సౌకర్యాలతో; నిర్మితంబు +అగు= 
నిర్మితమైన; ఆ పురంబు= ఆతని నగరాన్ని; నిరోధించినన్‌= అద్దుకోగా; అప్పుడు= ఆ సమయంలో; ఆ చండవేగ+అనుచరులు = 
ఆ చందడవేగుని వెంటనున్న సేవకులు; ఐన= అయిన; గంధర్వులు; ఆ పురంజను పురంబున్‌= ఆ పురంజనుని పట్టణాన్ని 
వ్యాకులత్వంబున్‌= కలతచెందిన దానిని ఒందింపుచున్‌= చేస్తూ అపహరింపన్‌= తమవశంలోనికి తీసుకోవటానికి; 
ఉపక్రమించు సమయంబునన్‌= ప్రారంభించే వేళలో; పురంజన పుర +అధ్యక్షుండు= పురంజనుని పురానికి కాపుగాడు; 
ఐన+ప్రజాగరుండు= అయిన ప్రజాగరుడు; అనువాడు= అనేవాడు; వింశతి +ఉత్తరసప్తశతంబులు= ఏడువందలఇరవై 
సంఖ్యగలవి; ఐన గంధర్వ గంధర్వీ జనంబులన్‌= అయిన మగ గంధర్వులను, ఆడుగంధర్వులను; నివారించి= అద్దుకొని; 
బలవంతుండు= గొప్పశక్తి కలవాడు; ఐ= అయి; సంవత్సరశతంబు= నూరేండ్లు; యుద్ధంబు= పోరు; కావించి= చేసి; 
ఒక్కరుండు= ఒక్కడు; అయ్యున్‌= అయినా; ఆ+పెక్కండ్రతోన్‌= ఎక్కువ సంఖ్యలో నున్నవారితో; ఇట్లు= ఈ విధంగా; 
పోరి= పోరాడి; క్షీణుండు= శక్తి తరిగిపోయినవాడు; ఐనన్‌= కాగా పురంజనుండు= పురంజనుడు; తాను +అ= తానే; 
నిలిచి= స్థిరంగా ఉండి; తత్‌+పురంబునన్‌= ఆ నగరంలో; అల్ప సుఖంబులు = చిన్ని సుఖాలను; అనుభవించుచున్‌= 
అనుభవిస్తూ పాంచాల దేశంబులందులన్‌= పాంచాలం అనే పేరుగల దేశాలలో; నిజపార్షదులచేతన్‌= తన పరిచారకులచేత; 
ఆనీతంబులు+ఐన= తేబడినవైన; పదార్థంబులన్‌= వస్తువులను; ఒందుచున్‌= గ్రహిస్తూ; కామినీ జన సమేతుండు= 
కోరికలు అధికంగా ఉన్న ఆడువారితో కూడినవాడు; ఐ= అయి; భయ పర్యాలోచనంబు= వెరపును గూర్చిన సంపూర్ణమైన 
విచారాన్ని చేయన్‌+నేరక= చేయలేక; రాష్ట్ర పుర బాంధవ సమేతుందు= రాష్ట్రంతో, నగరంతో, చుట్టాలతో కూడినవాడు; 
ఐ= అయి; ఆర్షిన్‌= వేదనను; ఒంది= పొంది; చింతా+ఆక్రాంతుండు= పెద్ద దుఃఖం పై కొన్నవాడు; ఐ= అయి; ఉందెన్‌= 
ఉందెను; అంతన్‌= అప్పుడు... 


తా :; ఈ విధంగా ఆ పురంజనుడు తనకు మేలుకూర్చే పనులయందు శ్రద్ధ లేనివాడదూ; సంసారమునందే తగులం పొందిన 
చిత్తం కలవాడూ అయిఉండగా అతనికి విరోధి, అతనికి ప్రియకాంతలకు ఇష్టం కానిది అయిన కాలం దాపురించగా చండ 
వేగుడనే ప్రసిద్ధిగల గంధర్వరాజు మూడువందల అరవై సంఖ్యగల గంధర్వులూ, అంతే సంఖ్యగల గంధర్వ ప్రీలూ తెల్లని, 
నల్లని రంగులతో జంటలుగా ఏర్పడి వెంటరాగా వచ్చి, తాను తిరుగుతూ ఉండటంవలననే అన్ని విధాలైన కామాలూ 
ఏర్పడుతూ ఉండగా ఆపురాన్ని ముట్టడించాడు. అప్పుడు ఆ చండవేగుని సేవకులైన గంధర్వులు ఆ పురంజనుని పురాన్ని 
గందరగోళంగా చేసి వేశారు. దానిని కొల్లగొట్టటానికి పూనుకున్నారు. అప్పుడు పురంజనుని పురానికి రక్షకులైన ఉద్యోగుల 
అధ్యక్షుడు ప్రజాగరుడు ఆ ఏడువందలఇరవై సంఖ్యగల గంధర్వులను, గంధర్వప్రీలనూ నిలువరించాడు. బలం పుంజుకొన్నవాడై 
నూరేండ్లు యుద్ధం చేశాడు. తాను ఒక్కడే అయినా పెద్ద సంఖ్యగల ఆ అందరితో పోరాడి నీరుగారిపోయాడు. పురంజనుడు 
తన్ను తాను నిలుపుకొని ఆపురంలో చిన్ని చిన్ని సుఖాలనుభవిస్తూ పాంచాల దేశాలలో తన సేవకులు తెచ్చి అందిస్తున్న 


చతుర్ధస్కంధము 38/7 


పదార్థాలను తీసుకుంటూ కామినులతో కూడి, భయానికి కారణం ఏమిటో విచారణ చేయలేక రాష్ట్రంతో, పురంతో 
చుట్టపక్కాలతో వేదన పొంది కుమిలిపోతూ ఉన్నాడు. అప్పుడు 


క. అనయంబుం గాల పుత్రిక, యను నొక కామిని వరేచ్చ నఖఫీల జగంబుం 
దనయంతం గలయం దిరుగుచుం, జని చని యొకనాండు రాజసత్తమ! వింటే. 811 


ప్రతి : అనయంబున్‌= ఎల్లవేళలా? కాలపుత్రిక; అను +ఒకకామిని= అనే ఒక ట్రీ; వర+ఇచ్చన్‌= వరుని మీది కోరికతో; 
అభిలజగంబున్‌= లోకమంతా; తన +అంతన్‌= స్వయంగా; కలయన్‌+తిరుగుచున్‌= అన్ని వైపులా తిరుగుతూ; చని= 
వెళ్ళి ఒకనాడు; రాజసత్తమ = రాజుగ్రేష్టా వింటే= విన్నావా? 


తా; రాజ్రేష్టా! విను. కాలపుత్రిక అనే ఒక కామిని వరుని కోసం తిరుగుతూ లోకమంతటినీ చుట్టబెడుతూ ఉన్నది. 


స్స్‌ అనఘాత్మ! రాజర్షి యైన యయాతి కుమారకుం డయినట్టి పూరుచేత 
వరియింపంగాం బడి వలనొప్ప నతనికి వర మిచ్చి దౌర్భాగ్యవశత నొంది 
ప్రఖ్యాతి గనుట దుర్భగ యనుపేరను బరంగు న క్క్మాంత నే పురుషవరుండు 
వరియింపం డయ్యె, నా తరుణియు నొక నాండు గర మొప్ప బ్రహ్మలోకమున నుండి 


తే. వసుధ కేతెంచి విను బృహద్వతుండ నయిన, నన్ను వరియింపం గోరి మనమునం గామ 
శరవిమోహిత యై వేండం గరము నేను, సమ్మతింపక యున్న రోషమున నలిగి. 812 


ప్రతి: అనఘ +ఆత్మ! = పుణ్యాత్ముడా; విను= వినుము; రాజ+బుషి+ఐన= రాజులలో బుషి అయిన; యయాతి 
కుమారకుండు= యయాతి కొడుకు; ఐన +అట్టి పూరుచేతన్‌= అయిన పూరుదడనేవానిచేత; వరియింపంగాన్‌+పడి= కోరబడి; 
వలను+ఒప్పన్‌= వీలు కలుగునట్లుగా; అతనికిన్‌= ఆ పూరునకు; వరమున్‌= వరాన్ని ఇచ్చి; దౌర్భాగ్యవశతన్‌= భాగ్యం 
కోల్పోయిన స్థితికి వశం కావటాన్ని ఒంది= పొంది; ప్రఖ్యాతిన్‌= అందరకూ తెలిసిన స్థితిని; కనుటన్‌= పొందటంచేత; 
దుర్భగ= దుర్భగ (అదృష్టంలేనిది); అనుపేరను= అనే పేరుతో; పరంగు ఆ+కాంతన్‌= ఒప్పిన ఆ ప్రీని ఏ 
పురుషవరుండు= ఏ ఉత్తమ మనుజుడూ,; వరియింపండు +అయ్యెన్‌= భార్యగా గ్రహించటానికి ఇష్టపడలేదు; ఆ తరుణియున్‌= 
ఆ అమ్మాయికూడా; ఒకనాందు= ఒక దినాన; కరము= మిక్కిలి ఒప్పన్‌= తగు విధం కలుగునట్లుగా; బ్రహ్మలోకముననుండి= 
బ్రహ్మగారిదైన సత్యలోకంనుండి; వసుధకున్‌= భూమికి; ఏతెంచి= వచ్చి; బృహత్‌+వ్రతుండను= గొప్ప వ్రతాలు అనుష్టించే 
వాడనగు; నన్నున్‌= నన్ను (నారదుని వరియింపన్‌= మగనిగా ఎంచుకొనటాన్ని కోరి= అపేక్షించి మనమునన్‌= 
హృదయంలో; కామ శర విమోహిత ఐ= మన్మథుని బాణాలచేత మూఢురాలై; వేండన్‌= కోరగా; నేను (నారదుడను); 
కరము= గట్టిగా సమ్మతింపక= ఇష్టపడక; ఉన్నన్‌= ఉండగా; రోషమునన్‌= తీవ్రమైన మనోభావంతో; అలిగి= కోపగించి. 


తా : పుణ్యాత్మా! ప్రాచీనబర్దీ! వినండి. ఆ కాలపుత్రికను మునుపు రాజర్నియైన యయాతి కుమారుడు పూరుడు వరించాడు. 
ఆమె అతనికి అనుకూలంగా వరం ఇచ్చింది. అతడు తండ్రి ముసలితనాన్ని తీసుకున్నాడు కనుక వారి దాంపత్యం ఫలం 
లేనిదయింది. ఆ విధంగా ఆమె '“దుర్భగ - అని ప్రసిద్ధి కెక్కింది. ఆమెను మగసిరి కలవాడెవడూ పరిగ్రహించలేదు. 
ఒకనాడు ఆమె బ్రహ్మలోకం నుండి తిరిగివస్తూ గొప్పవ్రతాలలో మునిగి తేలుతున్న నన్ను భర్తగా పొందగోరింది. 


388 శ్రీమహాభాగవతము 


మన్మథుని బాణాలు ఆమెను ఎక్కువగా బాధించాయి. దానితో వివేకం పోయినదై నన్ను బతిమాలింది. నేను ఒప్పుకోలేదు. 
ఆమెకు నా మీద పెద్దగా కోపం వచ్చి. 


విశే : యయాతి నిజానికి రాజులలో ఉత్తముడు. బుషి అయినవాడు. కానీ భార్య దేవయాని వలన శుక్రుని శాపంతో 
ముసలితనం పొందవలసి వచ్చింది. శుక్రుడు శాపం తప్పించుకోవటానికి ఒక మార్గం చెప్పాడు. తన కొడుకులలో 
ఎవరైనా ముసలితనం కొంతకాలంపాటు తీసుకుంటే ఇతనికి వార్ధక్యంనుండి విడుదల కలుగుతుంది. అతనికొడుకులలో 
పూరుడు దానికి ఒప్పుకున్నాడు. 

వ. ఇట్లను, మునీంద్రా! మదీయాశా విముఖుండవైన నీకు నేకత్రావస్థానంబు లేక యుండుంగాక! యని 
శపించి విహత సంకల్పయై మదుపదేశంబునం జని యవనేశ్వరుండును భయనామకుండును నయిన 
వానిం గదిసి యిట్లనియె. 818 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; అనున్‌= అన్నది; ముని+ఇంద్రా= మునులలో గొప్పవాడవైన నారదా!; మదీయ+ఆశా 
విముఖుండవు= నాదైన ఆశవిషయంలో పెడమొగం పెట్టినవాడవు; ఐన+నీకున్‌= అయిన నీకు; ఏకత్ర+అవన్థానంబు= 
ఒకచోట నిలవటం; లేక; ఉండున్‌+కాక= లేకుండుగాక; అని= అని; శపించి= శాపం పెట్టి; విహత సంకల్ప+ఐ= 
ఫలించని కోరిక కలదై] మత్‌+ఉపదేశంబునన్‌= నా బోధతో; చని; యవన+ఈశ్వరుండును= యవనులకు ప్రభువు; 
భయనామకుండును= భయుడు అనే పేరుగలవాడు; అయిన +వానిన్‌= అయిన వానిని; కదిసి= చేరుకొని; ఇట్లు= ఈ 
విధంగా; అనియెన్‌= పలికింది. 


తా :; ఆ కాలపుత్రిక నాతో ఇలా అన్నది. 'మునివరా! నా ఆశను చెడగొట్టావు కనుక నీకు ఒకచోట ఉండే స్ధితి కలుగకుండా 
పోతుంది.” ఇలా శపించి నామాట మీద యవన ప్రభువు భయుడనె పేరుగల వాని దగ్గరకు వెళ్ళి ఇలా అన్నది. 


విశే ; నారదుడు ఒకచోట నిలకడలేనివాడు. త్రిలోకసంచారి. దక్షుని శాపంవల్ల అతనికాస్థితి యేర్పడిందని మరొక కథ. 
ఇక్కడ దుర్భగవల్ల కల్గిన శాపమని కల్పన. 
క. అవనీపతి! భయనామక, యవనకులాధీశ్వరుండ వగు నినుం బతింగాం 

దవిలి వరింపంగ వచ్చితి, సవినయముగ వినుము భూత సంకల్పమునన్‌. 814 
ప్రతి: అవనీపతి! = భూమికి పాలకుడవైన ఓ రాజా; భయనామక= భయుదడనే పేరుగలవాడా; యవన కుల+అధీశ్వరుండవు= 
యవనులనే జాతివారికి గొప్ప ఏలికవు; అగు+నినున్‌= అయిన నిన్ను పతింగాన్‌= మగనిగా? తవిలి= కోరి; 
వరింపంగన్‌= వరించడానికి; సవినయముగన్‌= వినయంతో; భూతసంకల్పమునన్‌= పంచభూతాల భావనలననుసరించి; 
వచ్చితిన్‌= వచ్చాను; వినుము= విను. 


తా : రాజా! భయా! విను. యవనులకు గొప్పపాలకుడవైన నిన్ను మగనిగా కోరి, పంచభూతాలు అలా సంకల్పించాయి 
కనుక వినయంతో నీ దగ్గరకు వచ్చాను. 


వ. కలుగు మత్మామితంబు వృథ గాదు, లోకంబున వేదంబులందు దేయగ్రాహ్యరూపం బైన వస్తువు 
యాచ్యమానం బగుచుండ నెవ్వం డొసంగం, డెవ్వం డిందు దీయమానం బగు చుండం గోరం దట్టి వీర 


చతుర్ధస్కంధము 389 


లిద్దణును జడ స్వభావు లని సత్పురుషులు శోకంబు నొందుదురు! గావున నిన్ను భజియించుచున్న నన్నుం 
గరుణార్ట చిత్తుండవై భజియింపు మిట్టి యార్తానుకంపయుంబురుషధర్మం బని పలికిన నక్కాలపుత్రిక 
వచనంబులు విని యవనేశ్వరుండు దేవగుహ్యచికీర్ను వగు దానిం గనుంగొని మందస్మిత వదనుం డగుచు 
నిట్లనియె. 8కేర్‌ 


ప్రతి :; కలుగు= పంచభూతాల సంకల్పంవలన ఏర్పడే; మత్‌+కామితంబు= నా కోరిక; వృథ= ఫలం లేనిది; కాదు= 
కారాదు; లోకంబునన్‌= లోకంలోనూ; వేదంబులయందున్‌= వేదాలలోనూ; దేయ (గ్రాహ్య రూపంబు= ఇవ్వటానికి 
వీలయినది, పుచ్చుకోవటానికీ వీలయినదీ; ఐన వస్తువు= అయిన పదార్థం; యాచ్యమానంబు = బిచ్చంగా కోరబడుతున్నది; 
అగుచు+ఉండన్‌= అవుతుండగా; ఎవ్వండు= ఏ మనిషి ఒసంగండు= ఇవ్వడో; ఎవ్వండు= ఏ వ్యక్తి ఇందున్‌= ఈ 
లోకంలో; దీయమానంబు= ఇవ్వబడుచున్నది; అగుచుండన్‌= అవుతుండగా; కోరందడు= కావాలి అనుకోడో; అట్టి= ఆ 
విధమైన; వీరలు +ఇద్దజును = ఈ ఇద్దరూ; జడ స్వభావులు= మొద్దుబారిన స్వభావం కలవారు; అని; సత్పురుషులు= 
మంచి శీలం కల మనుష్యులు; శోకంబున్‌= దుఃఖాన్ని ఒందుదురు= పొందుతారు; కావునన్‌= అందువలన; నిన్నున్‌= 
నిన్ను భజింపుచున్‌+ఉన్న= 'సేవించుకుంటూ ఉన్న; నన్నున్‌= నన్ను కరుణా+ఆర్టచిత్తుండవు +ఐ= జాలితో చెమ్మగిల్లిన 
మనస్సు కలవాడవై; భజియింపుము = చేపట్టు; ఇట్టి= ఈ విధమైన; ఆర్త+అనుకంపయున్‌= మనోవేదన కలవారియందు 
జాలియును; పురుష ధర్మంబు= మానవుడు తప్పక చేయవలసినపని; అని; పలికినన్‌= పలుకగా; ఆ+కాలపుత్రిక వచనంబులు = 
ఆ కాలపుటత్రిక మాటలు; విని= ఆలకించి; యవన +ఈశ్వరుండు= యవనుల ప్రభువు; దేవ గుహ్య చికీర్నువు= దేవతల 
రహస్యాలను చేసే కోరిక గలది; అగుదానిన్‌= అయిన ఆమెను; కనుంగొని= చూచి; మంద స్మిత వదనుండు= చిజునవ్వు 
మోము కలవాడు; అగుచున్‌= అవుతూ; ఇట్లు= ఇలా; అనియెన్‌= అన్నాడు. 


తా; అయ్యా! నా కోరిక పంచభూతాల సంకల్పం వలన కలిగినట్టిది. లోకం ధర్మం, వేదం ధర్మం ప్రకారం ఇవ్వటానికీ, 
పుచ్చుకోవటానికీ యోగ్యమైన పదార్ధాన్ని కోరినప్పుడు ఇవ్వనివాడూ, ఇస్తానంటే వద్దనేవాడూ ఈ ఇద్దరూ మొద్దుబారిన 
స్వభావం కలవారయ్యారే అని ఉత్తములు దుఃఖిస్తూ ఉంటారు. కాబట్టి నీ దగ్గరకు చేరుకుంటున్న నన్ను జాలిగల 
మనస్సుతో స్వీకరించు. ఇటువంటి దీనులమీది జాలి కూడా పురుషులకు ధర్మమే అవుతుంది. అని ఆ కాలపుత్రిక పలుకగా 
విని యవనరాజు దేవతల రహస్యాన్ని (మరణాసి చేయబూనిన ఆమెను చూచి చిరునవ్వు మోమునందు చిందులాడుతుండగా 
ఇలా అన్నాడు. 


విశే : దేవగుహ్యము అంటే ఇక్కడ మరణం. దానిని దేవతలు వైరాగ్యం పుట్టనివానికి రహస్యంగా ఉంచుతారు. 


క. విను తరుణి! యాచ్యమానం, బనందగు నీ లోకమందు నత్యశుభవు స 
జనముల కసమ్మతవు నగు, నిను నభినందింపకుంధదు నెథటి నెవ్వారున్‌. 816 


ప్రతి : తరుణి= ఓ ఇంతీ!; విను= ఆలకించు; యాచ్యమానంబు= కోరబడునది; అనన్‌+తగు= అనటానికి తగిన ఈ 
లోకమందున్‌= ఈ లోకంలో; అతి+అశుభవు= మిక్కిలిగా శుభలక్షణాలు లేనిదానవు; సత్‌+జనులకున్‌ = ఉత్తములగు 
మానవులకు; అసమ్మతవును= ఇష్టంకాని దానవూ; అగు= అయిన; నినున్‌= నిన్ను ఏ+వారున్‌= ఎవ్వరూ; నెటిన్‌= 
చక్కగా? అభినందింపక +ఉండ్రు= మెచ్చుకొనరు. 


390 శ్రీమహాభాగవతము 


తా : ఓ తరుణీ! కోరదగినదే అయిన ఈ లోకంలో నీవు శుభలక్షణాలు లేనిదానవు. ఉత్తములకు ఇష్టం కానిదానవు. 
కాబట్టి ఎవ్వరూ నిన్ను ప్రీతితో ఆదరించరు. 


వ. కావున నేను జ్ఞానదృష్టిం జేసి నీకుం బతి నిరూపణంబు సేసెద, నది యొట్లనిన మదీయసేనా 
సాహాయ్యంబు వడసి ప్రజానాశం బొనరించునట్టి న్స్‌ వవ్యక్తగతివై కర్మనిర్మితంబైన లోకంబు ననుభవింపు, 
మీ ప్రజ్వారుం డనువాండు నాకు సహోదరుండు, నీవు మదీయ భగినివి. మీ యిద్దజం గూడి యీ 
లోకంబునందు నవ్యక్తుండును భీమసైనికుండును నై యేను వర్తింతు ననిన నా భయనామకుం డయిన 
యవనేశ్వరుని దిష్టకారులైన సైనికులు ప్రజ్వార కాలకన్యాయుక్తులై భూమండలం బెల్ల దిరుగుచు నొక్కనాం 
దతివేగంబున భౌమ భోగాధ్యంబును జరత్పన్నగ పాలితంబును నయిన బురంజను పురంబు నావరించి 
యున్నంత స్వాభిభూతుం డయిన పురుషునకు నిస్సారత్వంబు గలిగించునట్టి కాలకన్యక బలాత్మారంబున 
నా పురంజను పురంబు ననుభవించె, నట్లు కాలకన్య కోపభుజ్యమానంబైన పురంబు సర్వద్వారంబులందును 
సర్వతో£_ ధికంబుగా న య్యవనులు ప్రవేశించి తత్పురంబు సమస్తంబును బీడింప నిట్లు పురంబు 
ప్రపీద్యమానం బగుచుండ నభిమానియైన పురంజనుండు. 817 


ప్రతి : కావునన్‌= కాబట్టీ; నేను; జ్ఞానదృష్టిన్‌ +చేసి= భావనాసంబంధమైన చూపుతో; నీకున్‌= నీకు; పతి నిరూపణంబు= 
మగనిని సూచించటం అనే పనిని; చేసెదన్‌= చేస్తాను; అది= ఆ విషయం; ఎట్లు= ఏ విధం; అనినన్‌= అంటే; మదీయ 
సేనా సాహాయ్యంబు= నాదైన సేనతోడ్పాటు; పడసి= పొంది; ప్రజానాశంబు= ప్రజలను రూపుమాపటం; ఒనరించు +అట్టి= 
చేసే; నీవు; అవ్యక్త గతివి+ఐ= తెలియరాని రాకపోకలు కలదానవై; కర్శనిర్మితంబు+ఐన= కర్మలతో ఏర్పడినదైన; లోకంబున్‌= 
లోకాన్ని అనుభవింపుము= అనుభవించు; ఈ ప్రజ్వారుండు అనువాడు = ప్రజ్వారుడనే పేరుగలవాడు; నాకున్‌= నాకు; 
సహోదరుండు= తోబుట్టినవాడు; నీవు; మదీయ భగినివి= నా తోబుట్టువవు; మీ యిద్దజన్‌= మీ ఇద్దరినీ; కూడి= కలసి; 
ఈ లోకంబునందున్‌= ఈ లోకంలో; అవ్యక్తుండును= తెలియరానివాడు; భీమసైనికుండును= వెరపు గొలిపే సేనలు 
కలవాడును; ఐ= అయి; నేను; వర్తింతును= మెలగుతూ ఉంటాను; అనినన్‌= అనగా; భయనామకుండు= భయనామం 
కలవాడు; అయిన యవన +ఈశ్వరుని= అయిన యవనరాజునకు సంబంధించిన; దిష్టకారులు+ఐన= అదృష్టాన్ని కలిగించే 
అధికారులైన; సైనికులు= యుద్ధభటులు; ప్రజ్వార కాలకన్యా యుక్తులు= ప్రజ్వారుడు, కాలకన్య అనేవారితో కూడినవారు; 
ఐ= అయి; భూమండలంబు +ఎల్లన్‌= భూమి భాగాన్నంతటినీ; తిరుగుచున్‌= సంచరిస్తూ: ఒక్కనాండు= ఒక దినాన; 
అతివేగంబునన్‌= మిక్షిలి వడితో; భౌమ భోగ+ఆధ్యంబు = భూమియందలి భోగాలతో పేరు గాంచినది; జరత్‌+పన్నగ 
పాలితంబున్‌= ముసలి దగుచున్న సర్పంచేత రక్షించబడుతున్నద్రీ; అయిన; పురంజనుపురంబున్‌= పురంజనుని పట్టణాన్ని; 
ఆవరించి= చుట్టుముట్టి; ఉన్న+అంతన్‌= ఉండగా; స్వ+అభిభూతుండు= తన్ను దాను అవమానించుకొన్నవాడు; అయిన 
పురుషునకున్‌= అయిన మనిషికి; నిస్సారత్వంబు= సత్తువలేని స్థితిని; కలిగించు +అట్టి= కలుగజేసే; కాలకన్యక= కాలకన్యక 
అనే ఆమె; బలాత్మారంబునన్‌= బలాన్ని ప్రయోగించటంచేత; ఆ పురంజనుపురంబున్‌= ఆ పురంజనుని నగరాన్ని 
అనుభవించెన్‌= అనుభవించింది; అట్లు= ఆ విధంగా; కాలకన్యకా+ఉపభుజ్యమానంబు +ఐన = కాల కన్యకచేత 
అనుభవించబడుతున్నదైన; పురంబున్‌= నగరాన్ని సర్వద్వారంబులందును= అన్ని వాకిళ్ళలోను; సర్వతః= అన్ని వైప్రలనుండి; 
అధికంబుగాన్‌= అ సంఖ్యాకంగా ఆ+*యవనులు= యవనులనే పేరుగలవారు; ప్రవేశించి= చొరబడి; తత్పురంబున్‌= ఆ 


చతుర్ధస్కంధము 391 


నగరాన్ని సమస్తంబును = అంతటినీ; పీడింపన్‌= బాధించగా; ఇట్లు; పురంబు= తన నగరం; ప్రపీద్యమానంబు= చాలా 
ఎక్కువగా బాధించబడుతున్నద్రి; అగుచున్‌+ఉందన్‌= అవుతుండగా; అభిమాని= ఆత్మగౌరవం కలవాడు; ఐన +పురంజనుందు = 
అయిన పురంజనుడు. 


తా : కాబట్టి నేను నీకు భావనా దృష్టిలో పతిని సూచిస్తాను. ఆ తీరు ఏమిటంటే నీవు నా సేనల తోడ్పాటును పొంది 
ప్రజలను రూపుమాపుతూ, తెలియరాని రాకపోకలు కలదానవై, కర్మలతో ఏర్పడిన లోకాన్ని అనుభవిస్తూ ఉండు. ఈ 
ప్రజ్వారుడనేవాడు నాకు తమ్ముడు. నీవు నాకు చెల్లెలవు. మీ ఇద్దరితో కలసి నేను లోకంలో ఎవరికీ తెలియరాకుండా, 
భయం కలిగించే సైనికులు కలవాడనై మెలగుతూ ఉంటాను. 


అని పలుకగా భయనామం కల యవనరాజు అదృష్టానికి కారకులైన సైనికులు ప్రజ్వారునితో, కాల కన్యకతో కూడి 
భూభాగమంతా తిరుగుతూ ఒక్కనాడు తీవ్రమైన వేగంతో భూలోకభోగాలతో ప్రసిద్ధి కెక్కినదీ, ముసలిపాము రక్షణలో 
ఉన్నదీ అయిన పురంజనుని పురాన్ని చుట్టుముట్టారు. తన అభిమానాన్ని తానే తక్కువ చేసుకొనే మగవానికి నీరసాన్ని 
కలిగించే కాలకన్యక ఆ పురంజనుని పురాన్ని అనుభవించింది. కాలకన్య అనుభవిస్తున్న ఆ పురపు వాకిళ్ళన్నింటినుండీ, 
అన్ని వైప్రులనుండీ అసంఖ్యాకంగా యవనులు పురంలోనికి చొరబడినారు. పురాన్ని పీడించారు. ఆ విధంగా పీడ పొందుతున్న 
పురాన్ని చూచి ఆత్మాభిమానం గల పురంజనుడు (ముందుకు అన్వయం. 


విశే : (1) దిష్టకారులు - మృత్యువు ఆ దేశాన్ని పాలించేవారు. 
(2) ముసలిసర్పం - సత్తువలేని ప్రాణం. 
(9) కాలకన్యక - ముసలితనం. 
(4ఉ యవనులు - రోగాదులు. 
(5) వాకిళ్ళు - కన్ను మొదలైన ఇంద్రియగోళాలు. 
(6) పురంజనుని పురం - జీవుని దేహం. 


బ్ర 


అనఘ! యెంతయు మమతాకుల చిత్తుందై బహువిధ భూరితాపములం బొందె, 
ఘనకుటుంబియుం గాలకన్యోపగూఢధుండు నష్టసంపదుండు వినష్టమతియు 
విషయాత్మకుండును వినిహతైశ్వరుండుం గృపణుండు సాల నకించనుండు 
నగు పురంజనుండు శోకావిలభావుందై, గంధర్వ యవన సంఘములచేత 


తే. నోజ సెడి వికలత నొందు నైజపురముం, దవిలి ప్రతికూలురును ననాదరణయుతులు 
నయిన పుత్రులం బౌత్తుల ననుచరులను, సచివ పౌరోహితుల నిజసతినిం జూచి. 818 


ప్రతి : అనఘ= పుణ్యాత్మా!; ఈతండు= ఈ పురంజనుడు; మమతా+ఆకుల చిత్తుండు= నాది, నాది అనే భావనలతో 
కలతచెందిన హృదయం కలవాడు; ఐ= అయి; బహు విధ భూరి తాపములన్‌= పెక్కుతీరులయిన ఎక్కువ బాధలను; 
పొంది; ఘన కుటుంబియున్‌= పెద్ద సంసారంకలవాడూ; కాలకన్యా+ఉపగూఢుండున్‌= కాలకన్య అనే వ్యవహారంగల 
ముసలితనంచేత కౌగిలించుకోబడినవాడూ; నష్ట సంపదుండు= పోయిన సంపదలు కలవాడూ; వినష్ట మతియున్‌= ఇంకా 
పెద్దగా నశించిన బుద్ది కలవాదూ; విషయ +ఆత్మకుండును = విషయములే ఇంద్రియముల గుణాలే, స్వరూపంగా 


392 శ్రీమహాభాగవతము 


అయిపోయినవాడూ; వినిహత +ఐశ్వర్యుండున్‌= మొత్తంగా దెబ్బతిన్న పాలకధర్మం కలవాడూ; కృపణుండున్‌= దీనుడూ; 
చాలన్‌= ఎక్కువగా అకించనుండున్‌= దరిద్రుడూ అగు; పురంజనుండు= పురంజనుడు; శోక+ఆవిల భావుండు ఐ= 
దుఃఖంతో తీరూతెన్నూలేని ఆలోచనలు కలవాదై; గంధర్వ యవన సంఘములచేతన్‌= గంధర్వులు, యవనులు అనే 
వారిచేత; ఓజ+చెడి= మంచిస్థితి పాదడయి; వికలతన్‌= చెల్లాచెదరయిన స్థితిని; ఒందు= పొందిన; నైజపురమున్‌= 
తనదైన నగరాన్ని తవిలి= ముట్టడిచేసి; ప్రతికూలురును= పగవారూ; అనాదరణయుతులు= తన మీద ఆదరణలేనివారు; 
అయిన; పుత్రులన్‌= కొడుకులను; పౌత్రులన్‌= పుత్రుల పుత్రులైన మనుమలను; అనుచరులను = తనవెంట తిరుగాడే 
సేవకులను; సచివ పౌరోహితులను= మంత్రులు, పురోహితులు అయినవారినీ; నిజసతినిన్‌= తన ఇల్లాలినీీ చూచి= 
కనుగొని. 


తా : పుణ్యాత్మ్నా! ప్రాచీనబర్షీ! పురంజనుడు మమకారంతో చెదరిపోయిన చిత్తం కలవాడయ్యాడు. పెక్కు బాధలు పొందాడు. 
కుటుంబం చాలా పెరిగిపోయింది; ముసలితనం దేహమంతా ఆవరించింది; సంపదలు పోయాయి. బుద్ధి నిలువటం 
లేదు. ఎటు చూచినా ఇంద్రియగుణాలు అల్లుకొని పోయాయి. పాలించే అధికారం నాశనమై పోయింది. దీనుడూ, 
దరిద్రుడూ అయ్యాడు, దుఃఖం నిలువెల్లా ఏర్పడి మనస్సును నిలుకడగా ఉందడనీయటం లేదు. ఇంద్రియాలూ, రోగాలూ 
చెదరగొట్టిన అతని నగరం అస్తవ్యస్తం అయిపోయింది. తనను పట్టించుకోనివారూ, తన యందు ద్వేషం కలవారూ అయిన 
కొడుకులనూ, మనుమలనూ, పరిచారకులనూ, మంత్రులనూ, పురోహితులనూ, తన ఇల్లాలినీ చూచాడు. 


విశే : ప్రతికూలురు - తనకు హాని కలిగించే విషయ సుఖాలను కూర్చేవారు; అనాదరణయుతులు - తనపై ఆదరణ 
లేనివారు; అనుచరులు - తన వెంట తగిలి ఉండే ఇంద్రియాలు; సచివులు - ఇంద్రియదేవతలు; 


వ మజియుం గాలకన్యాగ్రస్తుం దయిన తన్నును నరిదూషితంబులైన పాంచాల బలంబులనుం జూచి 
యపార చింత నొంది తత్రతీకారంబు సేయ నెజుంగక కాలకన్యాపహృతవీర్యంబు లయినం గామంబుల 
నభిలషించుచు దినుండును విగతాత్మగతికుండును స్నేహంబునం జేసి పుత్రదారోపలాలన పరుండునునై 
కాలకన్యోపమర్దితంబును గంధర్వ యవనాక్రాంతంబును నైన పురంబు విడువ నిచ్చ లేకయు విడువ 
నుపక్రమించె, నప్పుడు. 819 


ప్రతి : మజియున్‌= ఇంకా; కాలకన్యాగ్రస్తుండు +అయిన = కాలకన్య అనే ముదిమి పై కొన్నవాడయిన; తన్నును= తనను; 
అరి దూషితంబులు= శత్రువులు చెడగొట్టినవిి ఐన పాంచాల బలంబులను= అయిన పాంచాలానికి చెందిన సైనికులను; 
చూచి; అపార చింతన్‌= అంతులేని వేదనను; ఒంది= పొంది; తత్‌ +ప్రతీకారంబు = దానికి విరుగుడు; చేయన్‌ +ఎజుంగక= 
చేయటం తెలియక; కాలకన్యా+అపహృత వీర్యంబులు= ముసలితనం చేత కొల్లగొట్టబడిన శక్తికలవి; అయినన్‌= అయిన్నా 
కామంబులన్‌= ఇంద్రియసుఖాలను; అభిలషింపుచున్‌= కోరుచూ; దీనుండును= జాలిగొలిపేవాదూ; విగత+ 
ఆత్మగతికుండునూ= దిక్కుతోచనివాడూ; స్నేహంబునన్‌+చేసి= అనురాగంచేత; పుత్ర దార+ఉపలాలన పరుండును= 
కొడుకులను, భార్యను లాలించే ఆసక్తి కలవాడూ; ఐ= అయి; కాలకన్యా+ఉపమర్దితంబును = కాలకన్యచేత నలుగగొట్టబడినదీ; 
గంధర్వ యవన +ఆక్రాంతంబును= ఇంద్రియాల, రోగాల అదుపులోనికి వెళ్ళిపోయినదీ; ఐన పురంబున్‌= అయిన దేహం 
అనే నగరాన్ని విడువన్‌= వదలటానికి ఇచ్చ= ఇష్టం; లేకయున్‌= లేకపోయినా; విడువన్‌= వదలి వేయటానికి; ఉపక్రమించెన్‌= 
మొదలుపెట్టాడు; అప్పుడు= ఆ సమయంలో. 


చతుర్ధస్కంధము 393 


తా : కాలకన్య తన్ను ఆక్రమించుకొని ఉన్నది. తన ఇంద్రియాల బలాలన్నీ పగవారిచేత పాడయిపోయాయి. తన 
దుఃఖానికి ఒక తీరం కానరావటం లేదు. ఏమి చేస్తే ఈ దుఃఖం పోతుందో తెలియటం లేదు. కోరికలు కామకన్య దెబ్బకు 
సత్తువలేని వయ్యాయి. అయినా వానినే కోరుతూ ఉన్నాడు. పొందలేక జాలితో కుంగిపోతున్నాడు. మమకారంతో కొడకులనూ, 
భార్యనూ ముద్దు చేయటమే పనిగా పెట్టుకున్నాడు. తన పురం అనే ఒదలిని కాలకన్య తుక్కు దూగరగా నలుగగొట్టింది. 
దానిని ఇంద్రియాలూ, రోగాలూ వశం చేసుకున్నాయి. అయినా విదవటానికి మనసొప్పటం లేదు. కానీ తప్పక 
విడిచిపెట్టగోరాడు. ఆ సమయంలో; 


క. అనఘా! భయనామాగ్రజుం, దనంగల ప్రజ్వారుం డపుడ యరుదెంచి పురం 
బును సకలంబును భయనా, మునికిం బ్రీతిగ దహించె మునుకొని యంతన్‌. 820 


ప్రతి : అనఘా!= పుణ్యాత్మా భయనామ+అగ్రజుడు= భయుడు అనేవాడికి అన్న అనన్‌+కల= అనటానికి వీలైన; 
ప్రజ్వారుండు; అపుడు= ఆ సమయంలో; అరుదెంచి= వచ్చి పురంబును= నగరాన్ని సకలంబును= మొత్తాన్ని 
భయనామునికిన్‌= భయుడు అనే పేరుగలవానికి; ప్రీతిగన్‌= ప్రీతి కలుగునట్లుగా, మునుకొని= మునుము పెట్టి; దహించెన్‌= 
కాల్చివేశాడు; అంతన్‌= అప్పుడు. 

తా : రాజా! భయుడు అనే పేరుగల వాని అన్న ప్రజ్వారుడు అప్పుడు వచ్చి నగరాన్ని ఒక వరుసగా పెట్టుకొని, అన్నకు 
ప్రీతి కలిగే విధంగా కాల్చివేశాడు. 

విశే ; భయము- చావు; ప్రజ్వారుడు- కాలస్వరూపుడైన యముడు; పురము= దేహం; కాల్పివేయటం అంటే దేహం 
లేకుండా చేయటం. 


వ. అట్లు పురంబు దహ్యమానం బగుచుండం బౌరభృత్యవర్గాది సమన్వితుండును, గౌటుంబికుండును, 
పుత్రాది సమన్వితుండును, యవనోపరుద్ధాలయుండును, గాలకన్యాగ్రస్తుండును నయిన పురంజనుం 
డప్పురంబునందు. బ్రజ్వార సంస్పృష్టుండై యనుతాపంబునొంది తత్పురపాలనంబు నందు సమర్భుండు 
గాక పురకృట్రోరువేపథుండయి యం దుండ నశక్తుం డయ్యె, నంత 821 


ప్రతి : అట్లు= ఆ విధంగా; పురంబు= నగరం; దహ్యమానంబు = కాల్పివేయబడుచున్నది; అగుచున్‌+ఉండన్‌= అగుచుండగా; 
పౌర, పురంలోనివారల; భృత్య= సేవకుల; వర్ష= మూకలు; ఆది= మొదలైన వానితో; సమన్వితుండును= కూడిన 
వాడును; కౌటుంబికుండును= కుటుంబం కలవాడును; పుత్ర+ఆది సమన్వితుండును= కొడుకులు మొదలైనవారితో కూడియున్న 
వాడును; యవన +ఉపరుద్ధ+ఆలయుండును= యవనులు ఆక్రమించిన నివాసాలు కలవాడూ; కాలకన్యా [గ్రస్తుండును= 
కాలకన్యకు చిక్కినవాడునూ; అయిన; పురంజనుండు = పురంజనమహారాజు; ఆ+పురంబునందున్‌= ఆ నగరంలో; ప్రజ్వార 
సంస్పృష్టుండు+ఐ= ప్రజ్వారుని చేత నిలువెల్లా తాకబడినవాదై; అనుతాపంబున్‌= ఎడతెగని వేదనను; ఒంది= పొంది; 
తత్పుర పాలనంబునందున్‌= ఆ నగరాన్ని ఏలటంలో; సమర్జుండు= చాలినవాడు; కాక; పురు కృవ్చ+ఉరు వేపథుండు= 
ఎక్కువైన, భరించరాని, గొప్పదైన వణకు కలవాడు; అయి; అందున్‌= ఆ నగరంలో; ఉండన్‌= నిలువటానికి; అశక్తుందు= 
శక్తిలేనివాడు; అయ్యెన్‌= అయ్యాడు. 


తా ; ఇలా నగరం కాలిపోతుండగా పౌరుల, పనివారల మూకలతో కూడి, కుటుంబం అంటి పెట్టుకొని ఉండగా, 
కొడుకులు మొదలగువారు తనతో ఉండగా, యవనులు ఆక్రమించిన నివాసాలు కలవాడై, కాలకన్యకు చిక్కిఆ నగరంలో 


394 శ్రీమహాభాగవతము 


ప్రజ్వారుడు తన్ను నిలువెల్లా కాల్చివేస్తూ ఉండగా వదలని వేదనతో, దానిని కాపాడుకొనే శక్తి లేక భయంకరమైన 
గొప్పవణుకు కలవాడై ఆ నగరంలో ఉండలేక పోయాడు. 


క. దవశిఖీయుత తరుకోటర, నివసిత పన్నగము పగిది నిజపురి వెడలం, 
దివురుచు నతండు శిధిల దవ, యవుండును గంధర్వ గణ విహత శౌర్యుందున్‌. 822 


ప్రతి : దవశిఖీయుత= కారుచిచ్చుతో కూడిన; తరు= చెట్టుయొక్క కోటర= తొర్రలో; నివసిత= ఉంటున్న పన్నగము= 
పాము; పగిదిన్‌= వలె; నిజపురిన్‌= తన నగరాన్ని వెడలన్‌= వదలి పోవటానికి; తివురుచున్‌= ప్రయత్నం చేస్తూ 
అతండు= ఆ పురంజనుడు; శిథిలత్‌+అవయవుండును = పట్టు సడలిపోతున్న శరీరభాగాలు కలవాడూ; గంధర్వ గణ 
విహత శార్యుండున్‌= గంధర్వుల గుంపులతో దెబ్బతిన్న మనోబలం కలవాడూ (అయ్యాడు. 


తా : దావాగ్ని చుట్టుకొన్న చెట్టు తొర్రలో ఉండే పాములాగా తన నగరాన్ని వదలిపోవటానికి ప్రయత్నం చేస్తూ పట్టుసడలిన 
అవయవాలు కలవాడు అయ్యాడు. పైగా తన పరాక్రమాన్ని గంధర్వుల మూకలు చిత్తుచిత్తుగా చేశాయి. 


స్హీ అయి చాల ఘుర ఘుర మనుశబ్ద మడరంగ మనమునం జింతానిమగ్నుం డగుచుం 
గొడుకులం గోడండ్రం గూంతుల నల్లుర మనుమల నాప్తుల ననుచరాళి 
ననయంబు నల్పమాత్రావశిష్టం బైన గృహకోశనివహపరిచ్చదముల 
మసలు నహంకారమమకారములం జేసి మతిహీనుం డగుచు నెమ్మనములోనం 


తే. గడంకం దలంచుచు విప్రయోగమునం దాను, గటకటా! యిట్లు పరలోక గతుండ నైన 
నిట్టి భార్య యనాథయై యీ కుమార, వరుల నేరీతిం బ్రోచునో యరసి యనుచు. 823 


ప్రతి ; అయి; చాల= ఎక్కువగా; ఘుర ఘురమను శబ్దంబు = గురగురా అనే ధ్వని; అడరంగన్‌= అధికం కాగా; 
మనమునన్‌= మనస్సులో; చింతా+నిమగ్నుండు= విచారంలో మునిగినవాడు; అగుచున్‌= అవుతూ; కొడుకులన్‌= 
కుమారులను; కోడంద్రన్‌= కోడళ్ళను; కూంతులన్‌= బిడ్డలను; అల్లుండ్రన్‌= అల్లుళ్ళను; మనుమలన్‌= మనుమలను; 
ఆస్తలన్‌= దగ్గరి చెలికాండ్రను; అనుచర+ఆళిన్‌= సేవకుల గుంపును; అనయంబున్‌= ఎల్లవేళలా; అల్పమాత్ర+అవళిష్టంబు = 
కొద్దిపాటి మాత్రమే మిగిలినది; ఐన= అయినట్టి; గృహ= ఇల్లు; కోశ= ధనాగారం అనువాని; నివహ= సముదాయాల; 
పరిచ్చదములన్‌= పరిచారకుల గుంపులందు; మసలు= తిరుగాదే; అహంకార మమకారములన్‌+చేసి= నేను, నాది అనే 
భావాలతో; మతిహీనుండు= బుద్ధిలేనివాడు; అగుచున్‌= అగుచు; నెజ+మనములోనన్‌= నిండు మనస్సులో; కడంకన్‌= 
పూనికను; తలంచుచున్‌= భావిస్తూ: విప్రయోగమునన్‌= ఎడబాటుచేత; తాను; కటకటా= అయ్యయ్యో; ఇట్లు= 
ఈ విధంగా; పరలోకగతుండను= వేరులోకానికి చేరుకొన్నవాడను; ఐనన్‌= అయితే; ఇట్టి భార్య= ఈ తీరున ఉన్ననా 
ఆలు; అనాథ+ఐ= దిక్కుమాలినదైై ఈ కుమారవరులన్‌= ఉత్తములైన ఈ కొడుకులను; అరసి= రక్షించుకొంటూ; ఏరీతిన్‌= 
ఏ విధంగా; ప్రోచునో= కాపాడునో; అనుచున్‌= అని భావిస్తూ 

తా : అన్ని శక్తులూ ఉడిగిపోయిన ఆ పురంజనునకు గొంతులో గురగుర సవ్వడి ఏర్పడింది. హృదయంలో కుమిలిపోతున్నాడు. 


కొడుకులను, కోడళ్ళను, కూతుంద్రను, అల్లుండ్రను, మనుమలను, ఆత్మీయులను, పరిచారకులను తలచుకుంటున్నాడు. 
వెనుక మహావైభవంగా ఉన్న తన ఇల్లూ, బొక్కసమూ, పరిచారకవర్దమూ అంతా ఇప్పుడు ఏదో ఉన్నది అన్నట్లయిపోయింది. 


చతుర్ధస్కంధము 395 


మనస్సులో తపన ఎక్కువ అయిపోయింది. అయ్యయ్యో! సైన్సు చస్తే నా భార్య దిక్కులేని దవుతుంది. కుమారులను ఎలా 
కాపాడుతుంది? అని కుమిలిపోతున్నాడు. 


వ. మటియు నిట్లని తలంచు. 824 
ప్రతి : మజియున్‌= ఇంకా; ఇట్లు+అని= ఈ విధంగా; తలంచున్‌= అనుకొంటున్నాడు. 
తా : ఇంకా ఇలా అనుకొంటున్నాడు. 


సీ పడంతి యే మును భుజింపక భుజింపదు నేను, నిద్ర వోవక మథి నిద్ర వోదు, 
నేను నీళ్లాడక నీళ్లాడ నొల్లదు పదరి యేం గోపింప భయము నొందు, 
భర్జ్ణించినను మాబజుపలుకక వాయోడు బుద్ధీహీనుండనైన బుద్ధి సెప్పు! 
లలి మీ నిట్టి కళత్రంబుతో నేను గడంగి దేహాంతరగతుండ నైన 


తే... ననయమును దాను బుత్రిణి యగుటం జేసి, యాత్మశోచిని యగుచు గృహస్థధర్మ 
మాచరించుచు నుండునో? యనుగమనము, సేయునో యని మనమునం జింత నొంది. 825 


ప్రతి : పడంతి= నా భార్య అయిన ఇంతి; ఏన్‌= నేను మును= ముందు; భుజింపక= తినక; భుజింపదు= తినదు; నేను; 
నిద్ర+పోవక= నిదురించక; మథి; నిద్ర+పోదు= నిద్రించదు; నేను; నీళ్ళు+ఆడక= నేను స్నానం చేయకుండా; 
నీళ్ళాడన్‌ +ఒల్లదు= స్నానం చేయటానికి ఇష్టపడదు; ఏన్‌= నేను; పదరి= తిట్టి; కోపింపన్‌= కోపం చూపగా; 
భయమున్‌+ఒందున్‌= భయపడుతూ ఉంటుంది భర్ణించినను = బెదరించినా? మాజఖు పలుకక= మాటకు మాటా అనకుండా; 
వా+ఓడున్‌= మాట్లాడడానికి భయపడుతూ ఉంటుంది; బుద్ధిహీనుండను= తెలివి తక్కువవాడను; ఐనన్‌= అయితే; 
బుద్ధిన్‌+చెప్పున్‌= మంచి బుద్ధిని ఉపదేశిస్తుంది; లలి+మీజన్‌= (పేమ పొంగారగా; ఇట్టి కళత్రంబుతోన్‌ = ఇట్టి ఇల్లాలితో; 
నేను; కడంగి= పూనుకొని; దేహ+అంతర గతుందను= మరొక దేహంలోనికి పోయినవాడను; ఐనన్‌= అయితే; అనయమును= 
తప్పనిసరిగా? తాను; పుత్రిణి= సంతానము కలది; అగుటన్‌+చేసి= అయిన కారణంగా; ఆత్మశోచిని= తనలో తాను 
కుమిలిపోయేది; అగుచున్‌= అగుచు; గృహస్థ ధర్మము = ఇల్లాలి కర్తవ్యాన్ని ఆచరింపుచున్‌= నిర్వహిస్తూ: ఉండున్‌+ఓ= 
ఉంటుందో; అనుగమనము= మగని అనుసరించి చనిపోవటం అనే పనిని; చేయున్‌+ఓ= చేస్తుందో; అని; మనమునన్‌= 
మనసులో; చింతన్‌+ఒంది= విచారాన్ని పొంది. 


తా : నా ఇల్లాలు నేను తినకముందు తినదు. నేను నిద్రపోకముందు నిద్రపోదు. నేను స్నానం చేయకుండా స్నానం 
చేయదు. నేను కోపంతో కసరినా భయపడుతుంది. కొట్టినా తిట్టినా మాటకు మాటా అనేది కాదు. నేను ఆయా పనులలో 
ఒక్కొక్కప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేకపోతే నాకు చక్కని నిర్ణయాన్ని ఉపదేశించేది. ఇటువంటి ప్రియభార్యను వదలి 
నేను మరొక బొందిలోనికి పోతే ఈమె సంతానం కలది కాబట్టి వారి సంరక్షణ కోసం తనలో తాను కుమిలిపోతూ బదికి 
ఉంటుందా? లేక నా వెంట సహగమనం చేస్తుందా? అని మనస్సులో దిగులుపడ్డాడు. 


క. తన పుత్తులుం దన పొత్తులు, ననయముందాం జనినయెడ నిరాశ్రయు లగుచున్‌ 
వననిధి మధ్యంబున నవి, సిన కలముం బోలి యెట్లు జీవించెదరో? 826 


396 శ్రీమహాభాగవతము 


ప్రతి : తన పుత్రులున్‌= తన కొడుకులూ; తన పౌత్రులు= తన మనుమలు; అనయమున్‌= తప్పని సరిగ్గా తాన్‌= తాను; 
చనిన యొదన్‌= వెళ్ళిపోయినప్పుడు; నిరాశయులు= ఏ ఆధారమూ లేనివారు; అగుచున్‌= అవుతూ; వననిధి మధ్యంబునన్‌= 
సముద్రం నడుమ; అవిసిన కలమున్‌+బోలి= పగిలిపోయిన నావను పోలి; ఎట్లు= ఏ విధంగా; జీవించెదరో= బ్రదుకుతారో! 
తా: నా కొడుకులు; మనుమళ్లూ నేను తప్పని సరిగా వెళ్ళిపోతే ఏ ఆధారమూ లేనివారై నట్టనడి సంద్రంలో పగిలిపోయిన 
నావలాగా ఎలా బ్రతుకుతారో కదా! 


క. అని యి వ్విధమునం గృపణుని, యనువున ఘనదుఃఖ విహ్వలానర్హుం డ 
య్యును దుఃఖీంచు పురంజను, ననయముం గొనిపోవ నిశ్చితాత్ముం డగుచున్‌. 827 

ప్రతి : అని; ఈ+విధమునన్‌= ఈ తీరున; కృపణుని+అనువునన్‌= దీనునివలె; ఘన= పెద్దది అయిన; దుఃఖ= శోకంతో; 
విహ్వల= వణకిపోతూ (శోకించటానికి శక్తిలేకపోయినా) దుఃఖిస్తూ అదుపులోనున్న శరీరభాగాలు కలగటానికి; అనర్హుండు= 
తగనివాడు; అయ్యును= అయి కూడా; దుఃఖించు పురంజనున్‌= కుమిలిపోతున్న పురంజనుని; అనయమున్‌= తప్పని 
సరిగా? కొనిపోవన్‌= తీసుకొని పోవటానికి; నిశ్చిత +ఆత్ముండు = నిర్ణయించుకొన్న మనస్సుకలవాడు; అయ్యెన్‌= అయ్యాడు. 
తా : ఇలా దిక్కుమాలినవానివలె పెనుశోకంతో వణకిపోతూ శోకించే శక్తి లేకపోయినా దుఃఖిస్తూ ఉన్న పురంజనుని 
తీసుకొని పోవటానికే (భయుడు) నిర్ణయించుకొన్నాడు. 


క. చనుదెంచెను భయనాముం, డనువాం డప్పుడు పురంజనాఖ్యుందు పెలుచన్‌ 

వినుతాత్మ! పశువు భంగిని, మనము గలంగ యవననీయమానుం దడయ్యెన్‌. 828 
ప్రతి : అప్పుడు= ఆ సమయంలో; భయనాముండు= 'భయి అనే పేరుగలవాడు; చనుదెంచెను= వచ్చాడు; వినుత+ఆత్మ= 
స్తుతి పాత్రమైనవాడా!; పురంజన +అఖ్యుందు= పురంజనుదనే పేరుగలవాడు; పెలుచన్‌= పెద్దగా; మనము= మనస్సును; 
కలంగన్‌= కలతపడగా; పశువు భంగిని= గొడ్డువలె యవన నీయమానుందు= యవనునితో గుంజుకొనిపోబడుతున్నవాడు; 
అయ్యెన్‌= అయ్యాడు. 
తా: ఆ సమయంలో భయనాము దక్కడకు వచ్చాడు. పురంజనుని గుండె గుభేలుమన్నది. యవనుడు ఆతనిని బలికోసం 
గుంజుకొని పోయే పశువులాగా తీసుకొని వెళ్లాడు. 


విశే ; భయుడు= యముడు; యవనుడు= యమునికింకరుడు. 


వ. అనుచరవర్గంబు భృశాతురులును దుఃఖీతులునై వెనుచనుచుండ నుపరుద్ధంబగు భుజంగమం 
బప్పురంబు నెప్పుడు వాసె నప్పు దాపురంబు పురంజనుం బాసి విశీర్ణంబై ప్రకృతిం బొందె, బలవంతుం 
డయిన యవనునిచేత బలాత్కారంబున వికృష్యమాణుందైన పురంజనుండు దమఃపిహితుందడై పూర్వ సుహృత్తగు 
సఖు నీశ్వరు నెజుంగకుందె, నంతం బరలోకగతుందైన పురంజనుం గదిసి పూర్వంబున నదయుందైన 
యతనిచేత హింసింపంబడిన యజ్ఞపశువులు క్రోధోద్రేకంబునం గుఠారంబుల నతని నఖికె, న వ్విధంబునం 
బ్రమదా సంగ దోష దూషితుండును, నపార తమోనిమగ్నుండును, నష్ట జ్ఞానుండును నయి పురంజనుం 
దనేక కాలంబు పరలోకంబున నార్తి ననుభవించి తద్భార్యయైన ప్రమదోత్తమం జిత్తంబున నశ్రాంతంబును 


చతుర్ధస్కంధము 39/7 


దలంచుచుండం దదీయ సంస్మరణంబునం జేసి తరువాతి జన్మంబున విదర్భరాజ గృహంబునం బ్రమదో 
త్తమయై జన్మించె నంత. 829 


ప్రతి : అనుచరవర్గంబు= వెన్నంటి ఉందే కుటుంబంవారు; భృశ+ఆతురులు = ఎక్కువగా కుమిలిపోతున్నవారు; 
దుఃఖితులును+ఐ= ఏడుస్తున్నవారూ అయి; వెనుచనుచున్‌+ఉండన్‌= వెంటబడిపోతూ ఉండగా; ఉపరుద్ధంబు= కదలకుండ 
చేయబడినది; అగు= అయిన; భుజంగమంబు= పాము; ఎపుడు; ఆ+పురంబున్‌= ఆ నగరాన్ని పాసెన్‌= వదలినదో; 
అప్పుడు; ఆ పురంబు= ఆ నగరం; పురంజనున్‌= పురంజనుని; పాసి= వదలి; విశీర్ణంబు+ఐ= ఎక్కడికక్కడ పట్టుళకప్పిపోయినదై 
ప్రకృతిన్‌= సహజస్థితిని; పొందెన్‌= పొందినది; బలవంతుండు+అయిన = ఎక్కువ బలంకల; యవనునిచేతన్‌= యవనునిచేత; 
బలాత్మారంబున= బలప్రయోగంతో; వికృష్యమాణుండు = గుంజుకొని పోబడుతున్నవాడు; ఐన= అయిన; పురంజనుండదు; 
తమస్‌+పిహితుండు= చీకటి కమ్ముకొన్నవాడు; ఐ= అయి; పూర్వసుహృత్తు= మునుపటి చెలికాడు; అగు= అయిన; 
సఖున్‌= ప్రాణమిత్రమైన; ఈశ్వరున్‌= ఈశ్వరుని; ఎజుంగక+ఉందెన్‌= తెలియకున్నాడు; అంతన్‌= అప్పుడు; పర లోక 
గతుందు+ఐన= మరొక లోకానికి చేరుకొన్నవాడైన; పురంజనున్‌= పురంజనుని; కదిసి= సమీపించి; పూర్వంబునన్‌ = 
మునుపు; అదయుండు +ఐన = జాలిలేనివాడైన; అతని చేతన్‌= అతని వలన; హింసింపన్‌+పడిన= చంపబడిన; 
యజ్ఞపశువులు= యజ్ఞంలో బలియిచ్చే జంతువులు; క్రోధ+ఉద్రేకంబునన్‌= పెల్లు రేగిన కోపంతో; కుఠారంబులన్‌= 
గొడ్డళ్ళతో; అతనిన్‌= ఆ పురంజనుని; నజకెన్‌= ముక్కలు చేశాయి; ఆ+విధంబునన్‌= ఆ ప్రకారంగా; ప్రమదా సంగ దోష 
దూషితుండును= ప్రీ తగులం అనే తప్పు చేత మలినమైనవాడూ; అపార తమః+నిమగ్నుండును= అంతులేని అజ్ఞాన 
తమస్సులో మునిగినవాడూ; నష్టజ్ఞానుండును= నశించిన జ్ఞానం కలవాడూ; అయి; పురంజనుందడు = పురంజనుడు; అనేక 
కాలంబు= చాలాకాలం; పరలోకంబునన్‌= వేరులోకంలో; ఆర్ష్తిన్‌= పీడను; అనుభవించి= పొంది; తద్‌+భార్య+ఐన = 
తన భార్య అయిన; ప్రమదా+ఉత్తమన్‌= స్త్రీలలో మేలుబంతియైన ఆమెను; చిత్తంబునన్‌= హృదయంలో; అశ్రాంతంబును= 
నిరంతరం; తలంచుచున్‌+ఉండన్‌= భావిస్తూ ఉండగా; తదీయ సంస్మరణంబునన్‌+చేసి= ఆమెనే తలచుకుంటూ 
ఉండటంవలన; తరువాతి జన్మంబునన్‌= మరుసటిపుట్టుకలో; విదర్భరాజ గృహంబునన్‌= విదర్భరాజు ఇంట; 
ప్రమదా+ఉత్తమ+ఐ= మేలుజాతి ఆడుదియైై; జన్మించెన్‌= పుట్టాడు; అంతన్‌= అప్పుడు. 


తా : తన వారందరూ వెంటబడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. నిలువరించబడిన వాము స్థానం నుండి పోయిన 
వెంటనే పురం ఛిన్నాభిన్నమైంది. గొప్ప బలంగల యవనుడు బలమంతా ఉపయోగించి గుంజుకొని పోతూఉండగా 
పురంజనుడు చీకటి కమ్ముకొన్నవాడై వెనుకటి చెలియైన ఈశ్వరుణ్ణి గుర్తించ లేకపోయాడు. వెనుక తాను యజ్ఞాలలో 
హింసించిన యజ్ఞపశువులన్నీ సమీపించి గొడ్డళ్ళతో అతనిని ముక్కలు ముక్కలు చేశాయి. ఈ అనర్ధం అంతా ప్రీ తగులం 
అనే తప్పువలన కలిగింది. గాఢమైన అజ్ఞానమనే చీకటి అతనిని అలముకొన్నది. జ్ఞానం నశించింది. ఈ విధంగా 
పరలోకంలో పురంజనుడు పడరానిపాట్లు పడ్డాడు. అయినా తన భార్య అయిన ఆ గొప్ప ఇల్లాలినే నిరంతరం భావిస్తూ 
ఉన్నాడు. ఆ స్మరణ వలన తరువాతి పుట్టువులో విదర్భరాజు గృహంలో ఉత్తమకాంతగా జన్మించాడు. 


విశే : ఇక్కడ శ్రీధరీయ వ్యాఖ్యాన తాత్పర్యం ఇలా ఉన్నది. 
ర్న ప్రకృతి- మహాభూతాత్మతలో, ప్రాణవాయువు మహావాయువులో కలిసిపోయిందని భావం. 
2. వెనుక సఖుడుగా ఉన్నవాడు ఈశ్వరుడే. 


3968 శ్రీమహాభాగవతము 


8. మరణకాలంలో ఆ భార్యనే మనస్సులో నిలుపుకోవటం వలన విదర్భరాజగ్భృహంలో ఫ్రీగా పుట్టాడు. 

4 పతివ్రతాధ్యానం చేతను, వెనుకటి అదృష్టం చేతను ధార్మికుడైన విదర్భరాజునకు కూతురై పుట్టాడు. ఆమె ఉత్తమ 
స్వభావం కలది. 

అవనీశ! వీర్యపణాత్త మయైనట్టి వైదర్శిని మలయకేతనుం డనంగం 

బరపురంజయుండైన పాంద్య భూమీశుండు దారుణ సంగర స్థలమునందు 

శక్తి ననేక రాజన్యుల నిర్జించి పరిణయం బయ్యె, నా గురుభుజుండు 

నా విదర్భాత్మజయం దసితేక్షణ మైన కూంతును ద్రావిడాధినాథు 


బ్ర 


తే. లైన కొడుకుల నేద్వుర నర్థిం గనియె, వారలకు నెల్ల నొక్కొక్క వరుస నర్చు 
దార్చుద సుతులు సంజాతు లైరి యతని, సుత ధృతవ్రత నా యగస్తుండు వరించె. 830 


ప్రతి : అవనీశ!= రాజా వీర్యపణాత్త+ఐన= పరాక్రమమనే మూల్యంతో పొందబడిన; అట్టి వైదర్భిని= ఆ విదర్భరాజ 
తనయను; మలయకేతనుండు= మలయకేతనుదడు అనే పేరుగలవాండు; పర పురంజయుండు+ఐన= శత్రువుల పురాలను 
గెలిచే శక్తికలవాడైన; పాండ్య భూమి+ఈశుండు = పాంద్యదేశరాజు; దారుణ సంగరస్థలమునందున్‌= చాలా ఘోరమైన 
యుద్ధభూమిలో; శక్తిన్‌= తన శక్తితో; అనేక రాజన్యులన్‌= పెక్కందడ్రు రాజకుమారులను; నిర్దించి= గెలిచి పరిణయంబు+ 
అయ్యెన్‌= పెండ్లి చేసుకొన్నాడు; ఆ గురుభుజుండు= ఆ గొప్ప భుజబలంగల అతడు; ఆ విదర్భ్శ+ ఆత్మజయందున్‌= 
విదర్భరాజు పుత్రికయందు; అసిత+ఈక్షణ+ఐన= నల్లని కాంతుల కన్నులుగలదైన; కూంతును= కుమార్తెను; 
ద్రావిడ +అధినాథులు +ఐన= ద్రావిడ దేశానికి మహాప్రభువులు అయిన; కొడుకులన్‌= కొడుకులను; ఏడ్వురన్‌= ఏడుగురిని; 
అర్ధిన్‌= కోరికోరి; కనియెన్‌= కన్నాడు; వారలకున్‌+ఎల్లన్‌= వారందరికీ; ఒక్కొక్కవరుసన్‌= ఒక్కొక్కరికి; అర్భుద+అర్చుద 
సుతులు= పదేసికోట్ల సంఖ్యగల; సుతులు = కొడుకులు; సంజాతులు+ఐరి= పుట్టినారు; అతని= ఆ మలయకేతుని; సుత = 
బిడ్డ ధృతవ్రతను= ధృతవ్రత అనే పేరుగల వనితను; ఆ+అగస్త్వుండు = ప్రసిద్ధిగల అగస్య్యమహర్శి వరించెన్‌= భార్యగా 
చేసుకొన్నాడు. 

తా :; రాజా! ఆ విదర్భరాజతనయకు స్వయంవరం ఏర్పాటు చేశారు. వరుని బలపరాక్రమాలే అక్కడ మూల్యం. 
పాంద్యదేశపురాజు మలయకేతనుడు అప్పటికే శత్రువుల పురాలను పెక్కింటిని గెలిచినవాడు. తక్కిన రాజులనందరినీ 
ఓడించి ఆమెను పెండ్లి చేసుకున్నాడు. మహాభుజబలంగల ఆ రాజు విదర్భరాజతనయయందు నీలికన్నులతో అలరారుతున్న 
ఒక కన్యను కూతురుగా పొందాడు. అలాగే ద్రవిడదేశాలకు రాజులైన ఏడుగురు కొడుకులను పొందాడు. వారికి 
ఒక్కొక్కరికీ పదికోట్లమంది చొప్పున పుత్రులు పుట్టారు. అతని కూతురు ధృతవ్రతను అగస్సుడు వరించి పెండ్లి 
చేసుకొన్నాడు. 

విశే ; పురంజనుడు పుణ్యవశంచేత విదర్భరాజు కూతురుగా పుట్టాడు. ధార్మికులతో చక్కని అనుబంధం గలవాడు 
కావటంవలన భగవద్భక్తుడైన మలయకేతనునితో ఆమెకు వివాహం అయినది. భాగవత సంబంధంచేత విష్ణుభక్తి ఏర్పడింది. 
దానివలన వైరాగ్యం కలిగింది. భర్తనే గురువుగా నిష్టతో కొలిచి పాతివ్రత్య ధర్మంచేత జ్ఞానం పొంది తత్భలంగా మోక్షాన్ని 
పొందింది. తక్కిన దంతా కథానిర్మాణం కోసం ఏర్పడిన విషయం. 


చతుర్ధస్కంధము 399 


క. అతందా కన్యక వలనను, జతురుందై యిధ్మవాహజనకుం డగు దృఢ 

చ్యుతుండను మునీంద్రుం గనియెను, మతి నంత విరక్తుం డగుచు మలయధ్వజుండున్‌. 891 
ప్రతి ; అతండు= ఆ అగస్వుడు; ఆ కన్యకవలనన్‌= ఆ ప్రీ వలన; చతురుండు +ఐ= బుద్ధి సంపదకలవాదై; ఇధ్మవాహ 
జనకుండు= ఇధ్మవాహు దనేవానికి తండ్రి; అగు= అయిన; దృథచ్యుతుండు = దృథచ్యుతుడు అనే పేరుగలవాడు; అను 
ముని+ఇంద్రున్‌= అనే ముని శ్రేష్టుని; కనియెన్‌= కన్నాడు; అంతన్‌= అటుపిమ్మట; మలయధ్వజుండున్‌= మలయధ్వజుడునూ; 
మతిన్‌= బుద్ధియందు; విరక్తుండు= వైరాగ్యం పొందినవాడు; అగుచున్‌= అగుచు. 
తా : ఆ అగస్తుడు విదర్భరాజతనయ యందు దృథచ్యుతుడు అనే గొప్పమహర్షిని పొందాడు. అతని కొడుకు ఇధ్మవాహుడు. 
తరువాత మలయధ్వజునకు బుద్ధిలో వైరాగ్యం కలిగింది. 


తే. క్షాతలం బెల్ల నిజతనూజాతులకును, బంచి యిచ్చి సరోజాక్ష పాదపంక 
జార్చనాయత్తుం డగుచుం గులాద్రి కరుగ, నంత మదిరాక్షి సతి యగు నా విదర్శి 8382 


ప్రతి : క్షాతలంబు+ఎల్లన్‌= భూమినంతటినీ; నిజ తనూజాతులకున్‌= తన కొడుకులకు; పంచి+ఇచ్చి= సమభాగాలుగా 
చేసి ఇచ్చి; సరోజ= పద్మాలవంటి; అక్ష కన్నులున్న శ్రీమహావిష్ణుని; పాద= పాదాలనే; పంకజ = పద్మాలు అర్చన= 
పూజయందు; ఆయత్తుండు= నిండుగా తగులుకొన్నవాడు; అగుచున్‌= అగుచు; కుల +అద్రికిన్‌= కులపర్వతానికి అరుగన్‌= 
వెళ్ళగా; అంతన్‌= పిమ్మట; మదిర+అక్షి= మత్తెక్కినట్లు ఉన్న కన్నులుగల; సతి= ఉత్తమశీలం గల; ఆ విదర్భి= ఆ 
విదర్భుని బిడ్డ... 

తా; ఆ మలయధ్వజుడు తనవశంలో ఉన్న భూమినంతటినీ భాగాలుగా చేసి కొడుకులకు ఇచ్చివేశాడు. విష్ణుని పాదహ్మూలను 
ఆరాధించటానికి అన్ని ఏర్పాటులు చేసుకొని కులపర్వతాన్ని చేరుకున్నాడు. మత్తెక్కినట్లున్న కన్నులు గల ఉత్తమశీలం గల 
ఆ విదర్భరాజ తనయ 


తే... కడంక గృహములు నఖీల భోగములు విడిచి, చంద్రు వెనుచను చంద్రిక చందమునను 

భక్తి దళుకొత్తంబాంద్య భూపాలుందయిన, మలయకేతను వెనుకొని మగువ సనియె. 888 
ప్రతి : మగువ= అ ఇల్లాలు కడంకన్‌= పూనికతో; గృహములు= ఇండ్లూ అఖిలభోగములున్‌= అన్ని విధాలైన 
సుఖాలూ; విడిచి= వదలివేసి; చంద్రు వెను చను= చందురుని వెనుక సాగే; చంద్రిక చందమునను= వెన్నెలవలె; భక్తి= 
పరమమైన (ప్రేమ; తళుకు+జఒత్తన్‌= మెరుస్తూ ఉండగా? పాంద్య భూపాలుండు+అయిన= పాంద్య దేశపాలకుడయిన,; 
మలయకేతనున్‌= మలయకేతన మహారాజును; వెనుకొని= వెంటనంటి; చనియెన్‌= వెళ్ళినది. 
తా: ఆ ఇల్లాలు ఇళ్ళనూ, సర్వ భోగాలనూ వదలివేసి చంద్రుని వెంట వెళ్ళే వెన్నెిలలాగా, భక్తితో ఆ మలయధ్వజమహారాజు 
వెంటనంటి వెళ్ళింది. 
వ. ఇట్లు ధర్మపల్ని వెంట రాం జని యందుం జంద్రమసా తామ్రపర్డీ నవోదక లను నదుల పుణ్యజలంబుల 
సుస్నాతుండయి ప్రక్షాళిత బాహ్యాభ్యంతరుండును గందమూల ఫలబీజ పుష్ప పర్ణ తృణ తోయాహారుందునై 
కాయకర్శనంబైన తపం బాచరించుచు శీతోష్ట వర్ష వాతంబులు క్షుత్పిపాసలుం బ్రియా ప్రియంబులు 
సుఖదుఃఖంబులు నను ద్వంద్వంబుల సమదర్శనుందై జయించి తపోవిద్యా యమ నియమంబులం జేసి 


400 శ్రీమహాభాగవతము 


పక్వకషాయుండై బ్రహ్మంబునందు నిజాత్మ ననుసంధించి విజితేంద్రియ ప్రాణచిత్తుండై స్థాణువుంబోలె 
దివ్యవర్షశతంబు దపంబు సేసి భగవంతుం డయిన వాసుదేవుని యందుం బ్రీతి వహించుచు నన్యం 
బెజుంగక వర్తించుచుం దన్ను స్వప్నమందు 'మమేదం శిర శ్చిన్నమిత్యాది” ప్రతీతియందుం బలె 
వ్యతిరిక్తునింగ వ్యాపకునింగ నంతఃకరణవృత్తి సాక్షిగా నెటింగి. 834 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; ధర్మపత్ని= ధర్మకార్యాలయందు పాలుపంచుకొనే ఇల్లాలు; వెంటన్‌= తనతోపాటు; రాన్‌= 
రాగా చని= వెళ్ళి అందున్‌= ఆ ప్రదేశంలోని; చంద్రమసా తామ్రపర్ణీ నవోదకలు= చంద్రమస, తామ్రపర్ణి, నవోదక 
అను పేర్లుకలవి; అనునదుల పుణ్యజలంబులన్‌= అనే నదుల పుణ్యం కలిగించే నీటిలో; సుస్నాతుండు= బాగా స్నానం 
చేసినవాడు; అయి; ప్రక్షాళిత బాహ్య+ఆభ్యంతరుండును= బాగుగా కడిగి వేయబడిన, వెలపలి, లోపలి చెడులక్షణాలు 
కలవాడూ; కంద= దుంపలు; మూల= వేరులకు ఏర్పడే కాయలు; ఫల= పళ్ళూ; భీజ= గింజలు; పుష్ప= పూవులు; పర్ణ= 
ఆకులూ; తృణ = గడ్డిపరకలూ; తోయ:= నీరూ అనేవి; ఆహారుండును= ఆహారంగా కలవాడూ; ఐ= అయి; కాయ 
కర్శనంబు= ఒడలిని ఎండగట్టెది; ఐన= అయిన; తపంబు= తపస్సును; ఆచరించుచున్‌= (శ్రద్ధతో చేస్తూ శీత+ఉష్ణ వర్ష 
వాతంబులు= చలి, వేడి, వాన, గాలి అనేవి; క్షుత్‌+పిపాసలున్‌= ఆకలి దప్పులు; ప్రియ+అప్రియంబులు= ఇష్టం, అనిష్టం 
అయినవీ; సుఖ దుఃఖంబులున్‌= సుఖాలు, దుఃఖాలూ; అను ద్వంద్వంబులన్‌= అనే జంటలయందు; సమ దర్శనుండు= 
సమభావం కల్టినవాడు; ఐ= అయి; జయించి= గెలిచి; తపస్‌+విద్యా యమ నియమంబులన్‌ +చేసి= తపస్సు, విద్య, 
ఇంద్రియాల పై అదుపు, దేహాన్ని అధీనంలో ఉంచుకొనే కట్టుబాటులు అనే వానిచేత; పక్వ కషాయుండు= కాలిబూడిద 
అయిన పుణ్యపాపాత్మకమయిన వాసనలు కలవాడు; ఐ= అయి; బ్రహ్మంబునందున్‌= పరబ్రహ్మమునందు; నిజ+ఆత్మన్‌= 
తనదైన ఆత్మను; అనుసంధించి= చక్కగా కూర్చి విజిత= తనకు వశంలో నిలుపుకొన్న ఇంద్రియ= ఇంద్రియాలు; ప్రాణ= 
ప్రాణాది వాయువులు; చిత్తుండు= మనస్సుకలవాదైై; స్టాణువున్‌+పోలె= మొద్దు వలె ఉండి; దివ్య వర్ష శతంబు= దేవతల 
నూరేండ్లు; తపంబు+చేసి= తపస్సుచేసి; భగవంతుందు = జ్డానం మున్నగు ఆరు మహాలక్షణాల సముదాయం కలవాడు; 
అయిన; వాసుదేవుని +అందున్‌= వాసుదేవుడనే పరమాత్మయందు; ప్రీతిన్‌= అనురాగాన్ని, వహించుచున్‌= పెట్టుకొంటూ; 
అన్యంబు= వేరైనదానిని; ఎజుంగక= తెలియక; వర్తించుచున్‌= మెలగుతూ; తన్నున్‌= తనను; స్వ్పప్నమందున్‌= కలలో; 
మమ= నాది అయిన; ఇదమ్‌= ఈ; శిరః= తల; ఛిన్నమ్‌= కొట్టి వేయబడినది; ఇతి+ఆది= ఈ మొదలైన; 
ప్రతీతియందున్‌+వలెన్‌= ఎరుకయందు వలె; వ్యతిరిక్తునింగన్‌= వేరైన వానినిగ్యా వ్యాపకునింగన్‌= అంతటా వ్యాపించి 
ఉన్న వానినిగ్యా అంతః కరణ వృత్తి సాక్షిగాన్‌= మనస్సు మొదలయినవాని వర్తనం సాక్షిగా ఎటింగి= తెలిసికొని. 


తా: పాంద్యరాజు మలయధ్వజుడు తన ధర్మపత్ని వెంటరాగా చంద్రమస, తామ్రపర్ణి, నవోదక అనే నదుల పుణ్యజలాలలో 
స్నానమాడి, లోపలి వెలుపలి మలాలను కడిగి వేసికొని, దుంపలు, పండ్లు, గింజలు, పువ్వులు, ఆకులు, గద్దిపరకలు, నీరు 
అనే వానినే ఆహారంగా తీసుకుంటూ; శరీరాన్ని ఎండగట్టే గట్టి తపస్సును చేస్తూ వచ్చాడు. చలి, వేడి, వాన, గాలి, ఆకలి 
దప్పి, ఇష్టం ఇష్టం కానిది, సుఖం దుఃఖం మొదలైన జంటలలో ఒకే భావనకలవాదై వాని త్రిప్పులకు లోబడక ఒక 
మొద్దువలె వేయిదేవతా సంవత్సరాలు తపస్సు చేశాడు. భగవంతుడైన వాసుదేవునియందే ప్రీతిని నిలుపుకొన్నాడు. 
మరియొకటి ఉన్నది అనే భావన కూడా లేనివాడై మెలగుతూ ఉన్నాడు. కలలో ఇదిగో నాతల తెగిపడింది అన్న స్థితిలో 
తాను తనకంటె వేరైనవాదనీ, పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడని అంతఃకరణపు కదలికయే సాక్షిగా తెలిసి ఉన్నాడు. 


విశే : ఆ మలయధ్వజుడు చాలా కఠోరమైన తపస్సు చేశాడు. అందులో అతని స్థితిని ఇందు వర్ణిస్తున్నారు. 


చతుర్ధస్కంధము 40] 


1. సమదర్శనుడు- సమమనగా పరమాత్మ- దానిని చూడ గలిగినవాడు. 


౨. అంతఃకరణ, వృత్తి సాక్షిగాన్‌- అంతఃకరణం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే నాలుగు అంతరింద్రియాలు. 
వాని వృత్తి అంటే కదలిక, అదియే సాక్షిగా కలవాడు. 


స్ప సాక్షాతృతుండును సర్వేశ్వరుండును భగవంతుండును గృపాపరుండునైన 
హరి యను లోకైక గురునిచే నుక్తమై సర్వతోముఖమును స్వప్రకాశి 
తము నగు మహిత శుద్ధ జ్ఞానదీప ప్రభాతతిచేం బరబ్రహ్మమందుం 
దన్నును, దనయందుం దగం బరబ్రహ్మంబు నెనయం గన్లానుచు దగ్ధేంధనాగ్ని 


తే. భంగి నీషణములం, బెడంబాసి భూరి, వ్యసన సాగర సంసృతి వలనం జాల, 
నుపరతుం డయ్యె, నా మహితోన్నతుండు, నవని నాయక! విను మప్పు డతని భార్య. 8385 


ప్రతి: అవనినాయక= రాజా!) సాక్షాత్యతుండును= అతనికి తన స్వరూపాన్ని చక్కగా తెలియజేసినవాడూ; సర్వ+ఈశ్వడండును= 
అందరికీ, అన్నింటికీ ప్రభువునూ; భగవంతుండును= ఆరు మహాగుణాలు నిండుగా కలవాడూ; కృపాపరుండును= 
భక్తులయందు నిండైన జాలికలవాడూ; ఐన= అయిన; హరి+అను= హరి అనే; లోక+ఏక గురునిచేన్‌= లోకాలన్నింటికీ 
ఒకే ఒక్క జ్ఞానదాత అయిన వానిచేత; ఉక్తము+ఐ= పలుకబడినదై, సర్వతః+ముఖమును= అన్ని వైపులకూ వ్యాపించేది; 
స్వ ప్రకాశితమును= తన చేతనే వెలుగు పొందినదీ; అగు= అయిన; మహిత= గొప్పదైన; శుద్ధ= స్వచ్భమైన; జ్ఞాన= 
జ్ఞానమనే; దీప= దీపపు; ప్రభా= కాంతుల; తతిచేన్‌= సముదాయం చేత; పరబ్రహ్మమందున్‌= పరమైన బ్రహ్మంలో; 
తన్నునున్‌= తననూ తనయందున్‌= తనలో; తగన్‌= తగువిధంగా; పరబ్రహ్మంబున్‌= పరమాత్మను; ఎనయన్‌= కలిసి 
పోవటాన్ని కన్లొనుచున్‌= చూస్తూ దగ్ధ+ఇంధన +అగ్నిభంగిన్‌= మొత్తంగా కాలిపోయిన కట్టెలు కల నిప్పు విధంగా; 
ఈషణములన్‌= తగులములను; పెడన్‌+బాసి= దూరంగా తొలగించుకొని; భూరి= గొప్పదైన; వ్యసన= కష్టాలనే; 
సాగర= సముద్రం వంటి; సంసృృతివలనన్‌= సంసారంనుండి; చాలన్‌= మిక్కిలిగా ఆ మహిత+ఉన్నతుండు = మహిమతో 
గొప్పవాడైన అతడు; ఉపరతుండు= ప్రవృత్తి లేనివాడు; అయ్యెన్‌= అయ్యాడు; వినుము= ఆలకించు; అప్పుడు= ఆ 
సమయంలో; అతని భార్య= ఆ మలయధ్వజుని ఇల్లాలు... 


తా: ఆ మలయధ్వజుడు చేసిన తపస్సునకు పరమాత్మ, సర్వేశ్వరుడు, భగవంతుడు, కృపకు వశమైన వాడూ అయిన హరి 
సాక్షాత్మరించాడు. ఆయన అతనికి పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశించాడు. అది అన్ని వైపులకు వెలుగులను ప్రసరించగలది, 
తనంత తాను వెలుగొందునట్టిది. గొప్పది, శుద్ధ జ్ఞానరూపమైనది. అట్టి దీప ప్రకాంతుల సముదాయంతో తనయందు 
పరమాత్మనూ, పరమాత్మయందు తన్నూ కలిసిపోవటాన్ని తెలుసుకున్నాడు. కాలిబూడిద అయిన కట్టెలుగల అగ్నిలాగా 
ఈషణాలను వదలివైచి, అనేక మహాకష్టాల కడలి అయిన సంసారమందు తగులం లేనివాడయ్యాడు. కనుకనే అతడు 
మహిమ కలవాడూ ఉన్నతుడుగా పరిగణనకు వచ్చాడు. అప్పుడతని భార్య 


విశే : 1. శుద్ధ జ్ఞానదీపము -నిర్షుణపరబ్రహ్మమును తెలిపే జ్ఞానమనే దీపం. 


2. ఈషణములు- తొందరలు; వషణములు సరియైనపదం. గాఢమైన కోరికలు అని అర్థం. అవి మూడుగా ్రసిద్ధములై 
ఉన్నాయి. దారేషణ- భార్యయందలి కోరిక; ధనేషణ- ధనం గడించాలనే గాధఢవాంఛ; పుత్రేషణ- కొడుకులు 
కావాలి అనే తీవ్రమైన కోరిక 


402 శ్రీమహాభాగవతము 


క. పతిదైవత శీల సమం, చిత వేణీ భూత చికుర చీరాంబర సు 

వ్రత చర్యా క్షామాంగి వి, గతదోష విదర్భరాజ కన్యక యచటన్‌. 886 
ప్రతి : పతి దైవత శీల= భర్రయే దైవం అనే భావన శీలంగా కలది; సమంచిత= చక్కగా ఒప్పారే; వేణీభూత= సన్నని 
పాయగా అయిన; చికుర= వెండ్రుకలుకలది; చీర+అంబర= నారచీరలు వస్తాలుగా కలది; సువ్రత= మంచినోముల; 
చర్యా= ఆచరణచేత; క్షామ+అంగి= చిక్కిపోయిన అవయవాలు కలది; విగత దోష= పోయిన దోషాలు కలది అయిన; 
విదర్భరాజ కన్యక = విదర్భరాజు బిడ్డ; అచటన్‌= అక్కడ... 
తా : ఆ మలయధ్వజుని భార్య పతియే దైవం అని భావించటమే శీలంగా కలది. సన్నని పాయగా అయిన జుట్టుకలది. 
నారచీరలు ధరించి ఉన్నది. మంచి నోములు ఆచరిస్తూ దేహాన్ని కృశింపజేసినట్టిది. ఏ దోషాలూ లేనిది. 
విశే : విగతదోష-రజస్సు మొదలైన దేహంలోని దోషాలు పోయినట్టిది. 


తే. కమలలోచన నిఖీిలభోగముల దొజంగి, మలయకేతనుం బరమ ధర్మజ్ఞుం జేరి 
నిరుపమైక పతివ్రతా నియమ మొప్ప, సాధ్వియై భక్తిం బరిచర్య సలుపుచుందె. 887 

ప్రతి : కమలలోచన= కమలాలవంటి కన్నులు కలది అయిన ఆ ఇల్లాలు నిఖిల భోగములన్‌= అన్ని ఇంద్రియాల 
సుఖాలన్వూ తొజంగి= వదలివైచి; పరమ ధర్శజ్ఞున్‌= పరముడైన భగవంతుని ధర్మాలను ఎరిగినవాడైన; మలయకేతనున్‌= 
మలయధ్వజుడు అనె తన భర్తను; చేరి= ఆశయించి; నిరుపమ= సాటిలేని; ఏక= ముఖ్యమైన; పతివ్రతా= పతియందే 
వ్రతం కలిగిన ప్రీకి సంబంధించిన; నియమము = కట్టుబాటు; ఒప్పన్‌= ప్రకాశించగా; సాధ్వి= ఉత్తమశీలం కల ఇల్లాలు; 
ఐ= అయి; భక్తిన్‌= భక్తితో; పరిచర్యన్‌= సేవను; సలుపుచున్‌+ఉందెన్‌= చేస్తూ ఉన్నది. 

తా: ఆ కమలాక్షి సర్వభోగాలనూ వదలివేసింది. పరమాత్మ ధర్మాన్ని చక్కగా ఎరిగిన మలయధ్వజుని చేరుకొన్నది. 
సాటిలేని పతివ్రతానియమాలను పాటిస్తూ ఉత్తమవనితయై అతనికి సేవచేస్తూ ఉండిపోయింది. 


క. విమలవమతి నిజేశు సమీ, పమునన్‌ సతి ధూమరహిత పవమానసఖా 
[గ్రమున వెలుంగొందు కీల వి, ధమునం బ్రకాశించు చుండెం దద్దయు వేడ్మన్‌. ర 


ప్రతి : సతి= ఆ పతివ్రత; విమల మతిన్‌= మంచి బుద్ధితో; నిజ+ఈశు సమీపమునన్‌= తన భర్త దగ్గర; ధూమ = 
పొగతో; రహిత= కూడికలేని; పవమాన సఖ= వాయువు చెలికాదైన అగ్నియొక్క అ(గ్రమునన్‌= చివర; వెలుంగు+ఒందు = 
ప్రకాశించే; కీల విధమునన్‌= జ్వాలవలఠె; తద్దయున్‌= అధికమైన; వేద్మన్‌= ప్రీతిభావంతో; ప్రకాశించుచు +ఉందెన్‌= 
విరాజిల్లుతూ ఉన్నది. 
తా : ఆమె పతివ్రత. స్వచ్చమైన బుద్ధితో భర్త దగ్గర, పొగలేని అగ్నిజ్వాలవలె ప్రకాశిస్తూ ఒప్పారి ఉన్నది. 
విశే : ఈ ఉపమానంచేత ఆమె తన భర్తతో తాదాత్యం పొందినదని తెలియవస్తున్నది. 
క. సతిదన ప్రాణేశ్వరుం డుప, రతుం డగుట మనంబులో నరయకయె పూర్వ 

స్థితి నుపచార క్రియ లం, చితమతిం గావింపం దలంచి చిరతరభక్తిన్‌. 889 


చతుర్ధస్కంధము 403 


ప్రతి : పతి= భర్త అయిన; తన ప్రాణ+ఈశ్వరుండు= తన ప్రాణాలపై సర్వాధికారాలు కలవాడైన మలయథధ్వజుడు; 
ఉపరతుండు= మరణించినవాడు; అగుటన్‌= కావటాన్ని మనంబులోన్‌= మనస్సులో; అరయకయె= చూడకుండా; పూర్వ 
స్థితిన్‌= వెనుకటి విధంగానే; ఉపచార క్రియలు= సేవకు సంబంధించిన పనులు; అంచిత మతిన్‌= తగిన బుద్ధితో; 
కావింపన్‌+తలంచి= చేయగోరి; చిరతరభక్తిన్‌= పెద్దకాలానికి కూడా తరగని భక్తితో 

తా : తన ప్రాణేశ్వరుడైన భర్త చేష్టలు ఉడిగినవాడు అయ్యాడని మనస్సులో తలపక వెనుకటి తీరుననే ఎన్నటికీ చెదరని 
భక్తితో అతనికి సేవలు చెయ్యాలి అని తలచింది. 


క. అనుపమ సుస్థిర నియమా, సనుండగు నిజనాథు డాయం జని పూర్వగతిన్‌ 

వినమితయై సతి తత్పద, వనజము లర్చించునపుడు వరుపాదములన్‌. 840 
ప్రతి : అనుపమ= సాటిలేని; సుస్థిర= ఏ కొంచెమూ చెదరని; నియమ = నిష్టతోకూడిన; ఆసనుందు= కూర్చున్న భంగిమకువాదు; 
అగు= అయిన; నిజనాథున్‌= తనపతిని; డాయన్‌+చని= సమీపించి; పూర్వగతిన్‌= వెనుకటి తీరున; వినమిత+ఐ= 
వినయంతో వంగి; సతి= ఆ ఇల్లాలు; తత్‌+పద వనజములు= అతని పాదాలనే పద్మాలను; అర్చించు +అపుడు = 
పూజించే సమయంలో; వరు పాదములన్‌= మగని కాళ్ళయందు. 


తా : ఆయన సాటిలేని నియమంతో కూర్చుని ఉన్నాడు. ఆమె అతని దగ్గరకు చేరుకొని వెనుకటి మాదిరిగానే వినయపూర్చకంగా 
సేవచేయగోరి అతని పద్మాలవంటి పాదాలను అంటి సేవచేస్తూ ఉండగా అతని పాదాలలో 


క. విను మూష్మత లేకున్నను, గని యూథభ్రష్ట హరిణి కైవడి సతి నె 

మృ్మనమున బెగడుచు దీనత, ననయంబును బంధురహితయై శోకించెన్‌. 841 
ప్రతి : వినుము= ఆలకించు; ఊప్మత= వేడి; లేక+ఉన్నను= లేకపోవటాన్ని కని= తెలిసికొని; సతి= ఆ ఉత్తమశీల; 
యూథ భ్రష్ట హరిణి= గుంపునుండి వేరుగా పోయిన ఆడులేడి; కైవడిన్‌= వలె; నెర+మనమునన్‌= నిండు మనస్సులో; 
బెగడుచున్‌= బెదరిపోతూ; దీనతన్‌= జాలి కలుగునట్టుగాా అనయంబున్‌= ఎక్కువగా; బంధు రహిత= చుట్టాలు లేనిది; 
ఐ= అయి; శోకించెన్‌= ఏడ్చింది. 
తా : ఆ ఇల్లాలు భర్తపాదాలు సేవించుకోవటానికి మెల్లగా తాకింది. కాళ్ళు చల్లబడి ఉన్నాయి. సాధారణంగా ఉండ 
వలసిన వేడి లేదు. అప్పుడు బెదరిపోయి, దిక్కులేనిదై గొల్లున ఏడ్చింది. 


చ. అనయము నిట్లు శోకవిపులాశుపయః కణసిక్త మానిత 

స్తనయుగయై వియోగపరితాపమునన్‌ హృదయంబు మాండ శో 

భన లలితాధరోష్ట నవపద్మము గందంగ సుస్వరంబుగా 

వనజదళాక్షి యేద్చె ననివారణం దద్విపినాంతరంబునన్‌. 842 
ప్రతి : అనయమున్‌= ఇంకా ఇంకా; ఇట్లు= ఈ విధంగా; వనజ+అక్షి= తామరరేకులవంటి కన్నులుగల ఆ వనిత; శోక= 
దుఃఖంచేత; విపుల= ఎక్కువ అయిన; అశ్రు పయః= కన్నీటి; కణ= తుంపురులచేత; సిక్త= తడుపబడిన; మానిత= మన్నన 
కెక్కిన; స్తన= పాలిండ్ల; యుగ= జంటకలది; ఐ= అయి; వియోగ పరితాపమునన్‌= ఎడబాటువల్ల కలిగిన వేదనచేత; 


404 శ్రీమహాభాగవతము 


హృదయంబు = గుండె; మాందన్‌= మిక్కిలి వేడిఎక్కగా; శోభన= అందమైన; లలిత= సుకుమారమైన; అధర+ఓష్ట= కింది 
పెదవి అనే; నవ= అప్పుడే విచ్చుకొన్న పద్మము= తామరపూవు; కందంగన్‌= ఉడుకెక్కగా? సుస్వరంబుగాన్‌= చక్కని 
నాదం కలుగునట్లుగా? తద్‌+విపిన +అంతరంబునన్‌= ఆ అడవిమధ్యలో; అనివారణన్‌= ఆపుదల లేకుండా; ఏడ్చెన్‌= 
ఏద్చింది. 

తా ; కమలాల రేకులవంటి కన్నులుగల ఆ ఇంతి ఈ తీరున దుఃఖంతో పొంగుకొనివస్తున్న కన్నీటి బిందువులతో తడిసిన, 
మన్ననకెక్కిన పాలిండ్ల జంటకలదియై ఎడబాటు కలిగించిన దుఃఖంచేత హృదయం మాడిపోగా, చక్కని కోమలమైన 
నూతన తామరవంటి కిందిపెదవి కందిపోగా గొంతెత్తి ఆ అడవిలో ఆపేవారు లేనిదై వద్చింది. 


ఉ. హా! నరనాధ! హా! సుమహితాత్మక! హా! గుణశాలి! యింక నం 
భోనిధి మేఖలాకలిత భూమి యధార్శ్మిక రాజ చోర పీ 
దా నిరతిం గృశింప నకటా! తగునయ్య యుపేక్షసేయ! శో 
భా నయశాలి! నీవు పరిపాలన సేయుము, లెమ్ము భూవరా! 848 


ప్రతి : హా= అయ్యో; నరనాథా= ప్రజా పాలకుడా!; హా= అయ్యో; సుమహిత+ఆత్మక= మిక్కిలి గొప్పదైన మనస్సు 
కలవాడా; హా= అయ్యో; గుణశాలి= మంచిగుణాలతో అలరారే మహాత్ముడా!; భూవరా= రాజా; ఇంకన్‌= ఇటుపై; 
అంభస్‌+నిధి= సముద్రమనే; మేఖలా= మొలనూలితో; కలిత= కూడుకొన్న భూమి= ధరణి; అధార్మిక= ధర్మ్శప్రవృత్తిలేని; 
రాజ= రాజుల; చోర= దొంగల; పీడా= బాధల; నిరతిన్‌= తగులంచేత; కృశింపన్‌= చిక్కిపోగ్యా అకటా= అయ్యో; 
ఉపేక్షూచేయన్‌= పట్టించుకోకపోవటం; తగునయ్య= తగునా?; శోభా నయ శాలి= మనస్సునకు ఆనందం కలిగించే 
నీతితో విరాజిల్లేవాడా!; నీవు; పరిపాలన= ప్రజలను కాపాడటం అనే పనిని; చేయుము= చెయ్యి; లెమ్ము లే. 


తా : అయ్యో రాజా! దొడ్డబుద్ధి గలమహానుభావా! ఉత్తమగుణాలతో అలరారే పుణ్యపురుషా! ఇటుపై సముద్రమే మొలనూలుగా 
గల ఈ భూమి ధర్మభావన లేని రాజుల, దొంగల పీడలు ఆగకుండా జరుగుతూ బక్కచిక్కిపోతుండగా. దానిని పట్టించుకోవద్దా? 
నీవు ఉత్తమ నీతితో విరాజిల్లేవాడవు. ప్రజలకు ఏలికవు. లే దీనిని ఏలుకో. 


చ. అని విలపించుచున్‌ సరసిజాక్షి నిజేశు పదారవిందముల్‌ 
దన నిటలంబు సోంకం బరితాపమునం బడి బిట్టు చాల రో 
దన మొనరించుచుం దగిలి దారువులం జితింబేర్చి యందులోం 
బెనుపగు తత్మళేబరముం బెట్టి శిఖిం దరికొల్చి యిమ్ములన్‌. 844 


ప్రతి : అని; విలపించుచున్‌= ఏడుస్తూ సరసిజ+అక్షి= పద్మాలవంటి కన్నులున్న ఆ ఇంతి; నిజ+ఈశు పద+అరవిందముల్‌= 
తన పతి పాదాలనే పద్మాలు; తన నిటలంబున్‌= తన నెన్నుదురును; సోంకన్‌= తాకునట్లుగా; పరితాపమునన్‌+పడి= 
మిక్షిలి దుఃఖంలో మునిగి; బీట్టు= పెద్దగా; చాల= ఎక్కువగా; రోదనము+ఒనరించుచున్‌ = ఆర్తనాదం చేస్తూ తగిలి; 
దారువులన్‌= కట్టెలతో; చితిన్‌= చితిని; పేర్చి= ఏర్పరచి; అందులోన్‌= దానిలో; పెనుపు+అగు= గొప్పది అయిన; 
తత్‌+కళేబరమున్‌= ఆ ప్రాణంలేని దేహాన్ని; పెట్టి= ఉంచి; ఇమ్ములన్‌= తీరైన విధంగా; శిఖిన్‌= అగ్నిని; దరికొల్పి= 
రగులబేసి... 


చతుర్ధస్కంధము 405 


తా : ఇలా ఆర్తనాదం చేస్తూ ఆ కాంత తన భర్త పాదపద్మాలను తన నెన్నుదురు తాకునట్లుగా చేసి పరమదుఃఖంతో 
పెద్దగా, ఎక్కువగా ఏడుస్తూ కట్టెలతో చితిని పేర్చి దానిపై అతని గొప్ప దేహాన్ని ఉంచి అగ్నిని రగులుకొల్పింది. 
క. తాననుగమనము సేయం, బూనుటయును నంతలోనం బూర్వసఖుండు వి 

జ్ఞాన స్వరూపకుండును, నైన ధరాదివిజుం డొక్కం డబలం గదియన్‌. 845 
ప్రతి : తాను= ఆ కాంత; అనుగమనము= భర్తతోపాటు పరలోకానికి పోవటం; చేయన్‌= చేయుటకు; పూనుటయునున్‌= 
పూనుకోగా; అంతలోనన్‌= అంతలోనే; పూర్వసఖుండు = వెనుకటి మిత్రుడు; విజ్ఞాన స్వరూపకుండును = విజ్ఞానమే తన 
తీరు అయిన వాడును; ఐన= అయిన; ధరా దివిజుండు= భూమియందలి దేవస్వరూపుడు (బ్రాహ్మణుడు); ఒక్కండు= 
ఒకడు; అబలన్‌= ఆ ఇంతిని; కదియన్‌= సమీపించటానికి... 


తా : ఆమె భర్తతోపాటు పరలోకాలకు వెళ్ళిపోవటానికి నిశ్చయించుకొన్నది. అంతలోనే వెనుకటి మిత్రుడు, విజ్ఞానమే 
స్వరూపం అయినవాడూ అయిన ఒక బ్రాహ్మణుడు ఆమె దగ్గరకు చేరుకున్నాడు. 


క. చనుదెంచియ త్తలోదరి, సునయోక్తుల ననునయించుచుం దగ ననియెన్‌ 

వనితా! నీ వెవ్వతె? వె, వ్వని దాన? వితం డెవండు? వగచెద వేలా?” 8416 
ప్రతి : చనుదెంచి= వచ్చి; ఆ+తలోదరిన్‌= సన్నని నడుముగల ఆ కాంతను; సునయ +ఉక్తులన్‌= మంచి నీతిమాటలతో; 
అనునయించుచున్‌= ఓదార్చుత్తూ తగన్‌= తగువిధంగా; అనియెన్‌= ఇలా అన్నాడు; వనితా= ఓ ఇంతీ!; నీవు; ఎవ్వతెవు?= 
ఎవ్వరు; ఎవ్వనిదానవు= ఎవనికి చెందినదానవు; ఇతండు= ఈ వ్యక్తి ఎవండు= ఎవ్వడు; ఏలా?= ఏ కారణంగా; 
వగచెదవు? = దుఃఖపడుతున్నావు? 
తా ; ఆ పూర్వసఖుదైన బ్రాహ్మణుడు వచ్చి మంచి వివేకంగల పలుకులతో ఆమెతో ఇలా అన్నాడు. “అమ్మా! నీవు ఎవరు? 
ఎవరికి సంబంధించిన దానవు? ఇతడెవరు? ఎందుకు దుఃఖీస్తున్నావు”? 
క. అని యడిగి వెండియును ని, ట్లనియెను నీ సృష్టి పూర్వమందును నీవె 

వ్వనితోడ సఖ్య సౌఖ్యము, లనవరతము ననుభవించి తట్టి సఖుందన్‌. 847 
ప్రతి : అని; అడిగి; వెండియున్‌= మరల; ఇట్లు= ఈ విధంగా; అనియెను= అన్నాడు; ఈ సృష్టిపూర్వమందును = ఈ సృష్టికి 
ముందుకూడా; నీవు; ఎవ్వనితోడ= ఎవరితో కలసి; సఖ్య సౌఖ్యంబు= చెలిమికి సంబంధించిన సుఖాని అనవరతమున్‌= 
ఎల్లవేళలా? అనుభవించితి= మనోభావనతో పొందావో; అట్టి సఖుండన్‌= అటువంటి చెలిమికాడను. 
తా : అని అడుగుతూ అతడు ఇంకా ఇలా అన్నాడు. 'సృష్టికి ముందుకూడా నీవు ఎవనితో స్నేహసుఖాన్ని అనుభవించావో 
అటువంటి సఖుడను నేను”. 


క. న న్నెజుంగు దేని మనమున, న న్నెబుంగక యున్ననైన నలినదళాక్షీ! 
నన్నుం బురాతన సఖుంగా, నెన్నంగలదాన; వై న నెఖుంగవె చెపుమూ! 848 


ప్రతి : నలిన దళ+అక్షీ= పద్మపురేకులవంటి కన్నులున్న ఓ కాంతా; నన్నున్‌= నన్ను ఎజుంగుదు+ఏని= తెలిసిన 
దానవైనాా మనమునన్‌= మనస్సులో; నన్నున్‌= నన్ను ఎజుంగక= తెలియక; ఉన్నన్‌+ఐనన్‌= ఉన్నప్పటికీ; నన్నున్‌= 


406 శ్రీమహాభాగవతము 


నన్ను పురాతనసఖున్‌+కాన్‌= పాతకాలపు స్నేహితునిగా; ఎన్నన్‌+కలదానవు= గుర్తించగలదానవు; ఐనన్‌= అయినా; 
ఎజుంగవె= తెలియవా?) చెపుమా= చెప్పు. 

తా : ఓ పదడతీ! ఇప్పుడు నేనెవరో నీకు తెలిసినా తెలియకపోయినా నీకు నేను పాతకాలపు మిత్రుడను అని అయినా నీకు 
తెలియదా? చెప్పు. 


వ. కావున నీవును నేనునుం బూర్వంబునందు మానసనివాసులమైన హంసలమై యుండి గృహంబుం 
బాసి సహస్రవత్సరంబులు సఖులమై వర్తించు నంత నీవు ననుం బాసి భౌమభోగరతుందవై పదంబు 
నిచ్చగించుచు మహీమండలంబు గలయం [గ్రుమ్మరునప్పు డొక్క కామినీ నిర్మితంబుం బంచారామంబు 
నవద్వారసమేతంబు నేకపాలకంబుం ద్రికోష్టంబు షట్కులంబుం బంచవిపణంబుం బంచ ప్రకృతియు ప్రీ 
నాయకంబు నైన యొక్క పురంబు వొడగంటి, వది యెట్టి దనినం బంచారామంబు లనం బంచేంద్రి 
యార్థంబులు, నవద్వారంబు లన నాసికాది ద్వారంబు, లేకపాలకం బనం బ్రాణపాలనంబు, త్రికోష్టంబు 
లనం దేజోభిన్నంబులు, షట్కులంబు లన నింద్రియ సం[గ్రహంబు, విపణంబులనం గర్మేంద్రియంబులు, 
పంచ ప్రకృతి యనం బంచ భూతంబులు, ప్రకృతి యను కామిని యన బుద్ధి, యిట్టి పురంబునం బ్రవిష్టుందైన 
పురుషం డంగనా పరతంత్రుండును, నజ్ఞుండును నైన నీవయ ప్పురంబునం గామినీ సంస్పృష్టుండవై 
రమియించుచుం దత్సంగమంబున నష్టస్కృతివై వైదర్భీ జనసంభావిత సుఖాభాసంబులగు దుఃఖంబులచే 
నిట్టి పాపిష్టంబైన దశం బొందితివి, గావున. 849 


ప్రతి : కావునన్‌= కనుక; నీవున్‌= నీవూ; నేనునున్‌= నేనూ; పూర్వంబునందున్‌= వెనుకటి కాలంలో; మానస నివాసులము+ఐ= 
మానససరోవరంలో కలసి ఉన్నవారమై; హంసలము+ఐ= అంచలమై; ఉండి; గృహంబున్‌= ఇంటిని; పాసి= వదలి; 
సహస్ర వత్సరంబులు= వేలయేండద్దు; సఖులము+ఐ= చెలిమికలవారమై; వర్తించు +అంతన్‌= మెలగుతూ ఉండగా; నీవు; 
ననున్‌= నన్ను పాసి= వదలి; భౌమ భోగ రతుందవు+ఐ= భూమికి సంబంధించిన సుఖాల అనుభవంమీద తగులం 
కలవాడవై; పదంబున్‌= ఒకన్థానాన్ని; ఇచ్చగించుచున్‌= కోరుతూ, మహీమండలంబున్‌= భూచక్రాన్ని కలయన్‌= మొత్తంగా; 
(క్రుమ్మరు +అప్పుడు = తిరిగే సమయంలో; ఒక్క కామినీ నిర్మితంబు = ఒక్క కాంతచేత ఏర్పాటు చేయబడినది; 
పంచ+ఆరామంబు= అయిదు తోటలు కలది; నవ ద్వార సమేతంబు= తొమ్మిది వాకిళ్ళతో కూడినది; ఏక పాలకంబున్‌= 
ఒక్క ఏలిక కలది; త్రికోష్టంబు= మూడు ప్రాకారాలు కలది; షట్‌+కులంబున్‌= ఆరు వర్తకుల గుంపులుకలది; 
పంచవిపణంబున్‌= అయిదు అంగళ్ళు కలది; పంచ ప్రకృతియున్‌= అయిదు మహావస్తువులు కలది; ప్రీ నాయకంబున్‌= 
ఒక ఆడుది నాయకురాలుగా గలది; ఐన ఒక్క పురంబున్‌= అయిన ఒక నగరాన్ని పొడగంటివి= చూచినావు; అది= ఆ 
నగరం; ఎట్టిది+అనినన్‌= ఎలాంటిదంటే; పంచ+ఆరామంబులు+అనన్‌= అయిదు ఉద్యానవనాలు అంటే; 
పంచ+ఇంద్రియ +అర్థంబులు= అయిదు ఇంద్రియాల విషయాలు; నవద్వారంబులు= తొమ్మిది వాకిళ్ళు; అనన్‌= అనగ్గా; 
నాసికా+ఆదిద్వారంబులు= ముక్కు మొదలైన ఇంద్రియాలరంధ్రాలు; ఏకపాలనంబు= ఒక పాలకుడు కలది; అనన్‌= 
అంటే; ప్రాణ+పాలకంబు= ప్రాణమే పాలించేదిగా కలది; త్రికోష్టంబులు= మూడు ప్రాకారాలు; అనన్‌= అంటే; తేజస్‌+ 
అభిన్నంబులు= అగ్నికంటె వేరుకానివి; (అగ్ని జలం, భూమి అనునవి అన్న అర్ధాన్ని గ్రహించాలి. అప్పుడు పాఠం 
తేజోభిన్నంబులు మూలపాఠం ఇదే) షట్కులంబులు= ఆరు అంగళ్ళు; అనన్‌= అంటే, ఇంద్రియ సంగ్రహంబు= ఇంద్రియాల 


చతుర్ధస్కంధము 407 


సముదాయం (అయిదు జ్ఞానేంద్రియాలు +మనస్సు); విపణంబులు= అంగళ్ళు; అనన్‌= అంటే; కర్మ+ఇంద్రియంబులు= 
ఆ యాపనులను చేసే కాళ్ళూ మొదలైనవి; పంచ ప్రకృతి= అయిదు ప్రకృతులు కలది; అనన్‌= అంటే; పంచ భూతంబులు= 
నేల మొదలైన భూతాలు; ప్రకృతి అను కామిని= ప్రకృతి అనే ప్రీ అనన్‌= అంటే; బుద్ధి= ధీ శక్తి ఇట్టి పురంబునన్‌= 
నగరంలో; ప్రవిష్టుండు= చొచ్చినవాడు; ఐన పురుషుండు= అయిన నరుడు; అంగనా పర తంత్రుండును= ప్రీకి వశమైపోయిన 
ప్రవృత్తి కలవాడును; అజ్జుండును = తెలివిలేనివాడును; ఐన నీవు+అ= అయిన నీవే; ఆ+పురంబునన్‌= ఆ పట్టణంలో; 
కామినీ= ఆడువారిచేత; సంస్పృష్టుండవు = గట్టిగా తాకబడినవాడవు; ఐ= అయి; రమిీయించుచున్‌= ఆడుకుంటూ; 
తత్‌+సంగమంబునన్‌= వారి కూడికవలన; నష్ట స్కృతివి+ఐ= పోయిన స్మరణశక్తి కలవాడవై; వైదర్భీ= విదర్భరాజకన్య 
అనీ; జన= జనులచేత; సంభావిత= చక్కగా భావించబడిన; సుఖ+ఆభాసంబులు+అగు= సుఖాలుగా కన్పట్టె; 
దుఃఖంబులచేన్‌= దుఃఖాలచేత; ఇట్టి= ఈ విధమైన; పాపిష్టంబు= మిక్కిలి పాపాలతో కూడినది; ఐన దశన్‌= అయిన 
స్థితిని; పొందితివి= పొందావు; కావునన్‌= కాబట్టి... 


తా : ఓ వనితా! నీవూ నేనూ వెనుక మానససరోవరంలో నివసించే హంసలం. ఇల్లు వదలి వేలసంవత్సరాలు ప్రాణమిత్రులమై 
మెలగినాము. ఇంతలో నీవు నన్ను వదలి భూమికి సంబంధించిన భోగాల తగులం పొంది ఒక స్థానం కావాలని కోరి 
భూమందలమంతా తిరిగినావు. ఒక కామ్‌ని ఏర్పరచిన తావు నీకు దొరికింది. అందులో అయిదు పూలతోటలు, తొమ్మిది 
వాకిళ్ళు, ఒక తోటమాలి, మూడు ప్రాకారాలూ, ఆరు అంగడి వీథులూ, అయిదు అంగళ్ళూ, అయిదు మూలద్రవ్యాలూ, 
నాయిక అయిన ఒక ఆడుదీ ఉన్నాయి. అది ఒక పురం. అంటే ఏమిటో తెలియజేస్తాను విను. అయిదు తోటలంటే అయిదు 
ఇంద్రియవిషయాలు. తొమ్మిది వాకిళ్ళంటే తొమ్మిది ఇంద్రియాదుల రంధ్రాలు. ఒక్క పాలకుడు ప్రాణం. మూడు ప్రాకారాలంటే 
అగ్ని నీరు, అన్నం అనేవి. ఆరు అంగళ్లు అంటే ఇంద్రియాల సముదాయం. అంగళ్ళు అంటే ఆయా కర్మములను చెసే 
ఇంద్రియాలు. అయిదు ప్రకృతులు అంటే అయిదు భూతాలు. ప్రకృతి అనే పడతి బుద్ధి. ఇట్టి పురంలో ప్రవేశించినవాడు 
ఆడువారి చేతిలో కీలుబొమ్మ అయి, తెలివిమాలిన వాడవుతాడు. ఆ విధంగా అయిన నీవు ఆ పురంలో కామినుల 
తగులంలో వినోదంగా కాలక్షేపం చేస్తూ వారుపెట్టే త్రిప్పులకు లోబడి సృృతి శక్తిని కోల్పోయావు. కొన్నాళ్ళు పురంజనుడు, 
కొన్నాళ్ళు వైదర్భి అని జనులు నిన్ను వ్యవహరించారు. ఆ కామినులు అందించినవన్నీ నీకు పైకి సుఖాలుగా అనిపించాయి 
కానీ నిజానికి అవి దుఃఖాలే. అందువలన అది ఘోరమైన పాపాలతో కూడిన స్థితి. దానిని నీవు అనుభవించావు. కాబట్టి 


స్స్‌ నీవు వైదర్శివి గావు, వీరుం డితండు వివరింపంగాం గాండు విభుండు నీకు 

నొగి మున్ను పురమున నుపరుద్దుం జేసిన యా పురంజనపతి వరయం గావు 

మజతియు నీ వన్య సీమంతిని యనియును జర్చింపంగాం బూర్వ జన్మమందు 

బురుషుండ వనియును బుద్ధిం దలంచుట యరయంగ నీ యుభయము నసత్య 
తే. మింతయును మామకీనమై యెసంగు మాయం జేసి కల్పిత మయ్యెం జర్చింప మనము 

పూర్వమున హంసలమ యని పూని యెజుంగం, బలికితిం దెలియు మనల రూపంబుం జూడు. 850 
ప్రతి : నీవు; వైదర్భివి= విదర్భరాజపుత్రికవు; కావు; వీరుండు= పరాక్రమం కల; ఇతండు= ఇతడు; వివరింపగాన్‌= 
వివేకంతో గుట్టుమట్టులు తెలియజేస్తే నీకున్‌= నీకు; విభుందు= పతి, ఏలిక; కాండు= కాడు; ఒగిన్‌= క్రమంగా; మున్ను= 
పూర్వం; పురమునన్‌= నగరంలో; ఉపరుద్దున్‌= వెలుపలికి పోకుండా; చేసిన = నిలిపి ఉంచిన; ఆ పురంజన పతివి= ఆ 


408 శ్రీమహాభాగవతము 


పురంజనుడనే పాలకుడవు; అరయన్‌= భావిస్తే కావు= కాదు; మజియున్‌= ఇంకా; నీవు; అన్య సీమంతిని= మరొక స్రీవి; 
అనియును= అనీ చర్చింపగాన్‌= విచారించగా; పూర్వజన్మమందున్‌= వెనుకటిపుట్టువులో; పురుషుందడవు= మగవాదడవు; 
అనియును = అనీ; బుద్ధిన్‌= బుద్ధియందు; తలంచుట= అనుకోవటమూ; అరయంగన్‌= వివేకంతో భావిస్తే ఈ ఉభయంబున్‌= 
ఈ రెండూ; అసత్యము= సత్యం కాదు; ఇంతయును= ఇదంతా; మామకీనము+ఐ= నాకు సంబంధించినదై; 
ఎసంగు= ఒప్పారే; మాయన్‌+చేసి= మాయచేత; కల్పితము= కల్పించబడినది; అయ్యెన్‌= అయినది; చర్చింపన్‌= 
విచారించగా; మనము = నీవూ, నేనూ; పూర్వమునన్‌= వెనుకటికాలంలో; హంసలము+అ= అంచలుగా ఉన్నవారమే; 
అని= అని కూడా; పూని= నిశ్చయించి; ఎజఖుంగన్‌= తెలియునట్లుగా; పలికితిన్‌= చెప్పినాను; తెలియుము= తెలుసుకో; 
మనల= మనయొక్క రూపంబున్‌= వెనుకటి రూపాన్ని చూడు. 


తా; నీవు విదర్భరాజతనయవు కావు. ఈ మలయధ్వజుడు ర్‌ భర్త కాడు. నీవు వెనుక పురంలో బంధించినప్పటి 
పురంజనుడవు కావు. ఇప్పుడు ఇతని అంగనననీ, వెనుకజన్మలో మగవాడననీ అనుకోవటం కూడా అబద్ధమే. ఇదంతా 
నేను చేసిన మాయతో ఏర్పడినది. చక్కగా విచారిస్తే మనం పూర్వం హంసలం. ఇది నీకు తెలియజెప్పాను. ఇప్పుడు తిరిగి 
ఆ వెనుకటి రూపం చూపుతాను. చూడు. 


వ. నేనేనీవుగాని యన్యుందడవు గావు, నీవే నేం గాని యన్యుండం గా, నిట్లని యెజుంగుము, విద్వాంసులు 
మన యిద్దణయందు నంతరంబు నీక్షింపరు, పురుషుండు ద న్నొక్మనినె యాదర్శ చక్షువులందు భిన్న 
రూపునింగాం దలంచు చందంబున మన యిద్దజికిని భేదంబు గలిగిన యట్ల దోంచు, నని యివ్విధంబున 
నతం దడతని చేత నీవు పూర్వంబున మదీయసఖుండవైన హంస వని తెలుపం బడి స్వస్థుందై తద్వియోగ 
నష్టంబైన జ్ఞానంబు గ్రమ్మణం బొందె నని చెప్పి నారదుండు ప్రాచీన బర్సింజూచి యా యధ్యాత్మ తత్త్వంబు 
రాజకథామిషంబున నీకు నెజింగించితి ననిన. 851 


ప్రతి : ఏను+ఏ= నేన) నీవు; కాని; అన్యుండవు= వేరువాదవు; కావు; నీవు+ఏ= నీవే; నేన్‌= నేను; కాని; అన్యుందడన్‌= 
వేరువాదను; కాను; ఇట్లు+అని= ఈ విధమని; ఎజఖుంగుము= తెలుసుకో; విద్వాంసులు = జ్ఞానం తెలిసినవారు; 
మన +ఇద్దజియందున్‌= మన ఇద్దరిలో; అంతరంబున్‌= భేదాన్ని ఈక్షింపరు= చూడరు; పురుషుండు= మానవుడు; 
తన్నున్‌= తనను; ఒక్కనిన్‌+ఎ= ఒక్కనినే; ఆదర్శ చక్షువులందున్‌= అద్దమునందూ, ఇతరుల కన్నులయందు; 
భిన్నరూపునిన్‌+కాన్‌= వేరు వేరు రూపాలుగలవానినిగాా తలంచు చందంబునన్‌= భావించేతీరున; మన ఇద్దటికిని= మన 
ఇద్దరికీ; భేదంబు= వేరైన లక్షణం; కలిగిన +అట్లు+అ = కలిగినట్లే) తోంచున్‌= అనిపిస్తుంది; అని; ఈ+విధంబునన్‌= ఈ 
విధంగా; అతండు= ఆ పురంజనుడు, ఇప్పుడు వైదర్భీరూపంలో ఉన్నవాడు; అతని చేతన్‌= ఆ బ్రాహృణునిచేత; నీవు; 
పూర్వంబున= వెనుక; మదీయసఖుందవు+ఐన= నా చెలికాదవైన; హంసవు= అంచవు; అని; తెలుపన్‌+పడి= తెలిసేటట్లుగా 
చేయబడి; స్వస్థుండు +ఐ= తన సహజస్థితి యందు ఉన్నవాడైై తద్‌+వియోగ నష్టంబు= అతని ఎడదబాటుచేత చెడిపోయినది; 
ఐన+జ్ఞానంబున్‌= అయిన వివేకాన్ని (క్రమ్మజన్‌= మరల; పొందెన్‌= గ్రహించినాడు; అని చెప్పి; నారదుండు= నారదమహర్షి 
ప్రాచీనబర్దిన్‌= ప్రాచీనబర్జిని; చూచి; ఈ అధ్యాత్మ తత్వంబున్‌= ఈ దేహాత్మ సంబంధమైన మూలజ్ఞానాన్ని రాజ కథా 
మిషంబునన్‌= రాజుకథ నెపంతో; నీకున్‌= నీకు; ఎటింగించితిన్‌= తెలియజెప్పానుు అనినన్‌= అనగా 


తా : నీవే నేను, నేనే నీవు. మనం ఒకరికంటె ఒకరం వేరైనవారం కాము. జ్ఞానతత్త్వం తెలిసినవారు మన ఇద్దరిలో తేడాను 
చూడరు. ఒక మనిషి తానొక్కడే అద్దంలో ఇతరుల కన్నులలో మరొక విధంగా చూస్తాడు. అలాగే మన ఇద్దరికీ భేదం 


చతుర్ధస్కంధము 409 


ఉన్నట్లుగా అనిపిస్తుంది. అని ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు అప్పుడు ప్రీ రూపంలో ఉన్న పురంజనునకు “అతడు మునుపు 
నాకు చెలికాడైన హంసయే” అనే జ్ఞానం కలిగించాడు. పురంజనుడు అజ్ఞానమనే రోగంనుండి తేరుకున్నాడు. ఆ సఖుని 
ఎడబాటు వలన పోయిన జ్ఞానాన్ని తిరిగి పొందాడు- అని నారదుడు ప్రాచీనబర్షిని చూచి ఈ పరమార్థతత్తాన్ని నీకు 
రాజకథావ్యాజంతో తెలియజేశానయ్యా! అన్నాడు. 
విశే : అధ్యాత్మ తత్వంబు- ఆత్మ అనగా దేహం- దానియందుండే తత్వం అధ్యాత్మ తత్వం. అంటే పరమాత్మకు సంబంధించిన 
శుద్ధ జ్ఞానం. 
క. విని భూమీశుండు నారద, ముని కను భవదీయ వచనములు సూరులు ద 

క్కను గర్మ మోహితులమై, వనరెడు నే మెట్లు దెలియు వారము చెపుమా! 852 
ప్రతి : విని= ఆలకించి; భూమి+ఈశుండు= రాజు; నారదమునికిన్‌= నారదమహర్షిత్రో; అనున్‌= ఇలా అన్నాడు; 
భవదీయవచనములు = నీ వయిన వాక్కులు; సూరులు= పండితులు; తక్కను= కాక; కర్మ మోహితులము+ఐ= కర్మలచేత 
మోహం పొందినవారమై; వనరెడు+ఏము= శోకిస్తూ ఉండే మేము; ఎట్లు= ఏ విధంగా; తెలియువారము= తెలుసుకోగలవారం; 
చెపుమూ= చెప్పంది. 
తా : ఆ మాటలు విని ప్రాచీనబర్జి నారదమహర్షితో ఇలా అన్నాడు. “అయ్యా! మీ మాటలు ఉత్తమపండితులు మాత్రమే 
తెలుసుకోగలుగుతారు. కానీ కర్మల వలన అజ్ఞానంలో చిక్కుకొన్న మావంటివారు ఎలా తెలుసుకోగలరు?” 


వ. అనిన యోగీంద్రుండు రాజేంద్రున కిట్లనియె. నరేంద్రా! యేమి కతంబున నాత్మచేత నేక ద్వితి చతుష్పాదం 
బును బహుపాదంబును నపాదంబు నగుచుం బురంజను దేహంబు ప్రకటం బగుచుండు, నా కతంబునం 
బురంజనుండును బురుషుం డయ్యు, నట్టి పురుషునకు నామ క్రియా గుణంబుల విజ్ఞాతుండు గాకుండుటం 
జేసి యవిజ్ఞాత శబ్దంబునం జెప్పంబడు సఖుం దీశ్వరుండు, పురుషుండు సాకల్యంబునం జేసి దేహపరి[గ్రహంబు 
సేయ నిచ్చయించునప్పుడు నవద్వార కలితంబును ద్విహస్తచరణ యుక్తంబును నయిన పురం బేది గల, 
దదియ లెస్స యని తలంచియ ప్పురంబను దేహంబునందుం బురుషుం డింద్రియంబులం జేసి యె బుద్ధి 
నధిష్టించి విషయంబుల ననుభవించు, నహంకార మమకారంబులకు నే బుద్ధితత్వంబు గారణంబగు నట్టి 
బుద్ధి ప్రమదోత్తమ యనంబదిె, దానికి సఖులు జ్ఞానకర్మ కారణంబులైన యింద్రియ గుణంబులు, సభీజనంబులు 
దదీయ వృత్తులు, పంచముఖోరగం బనం బంచవృత్తియైన ప్రాణంబు, నేకాదశ మహాభటులన బృహద్బలుండు 
నుభయేంద్రియ నాయకుండునైన మనంబు, నవద్వార సమేతంబైన యప్పురంబు చుట్టివచ్చిన పాంచాలదేశంబు 
అనం బంచ విషయంబులు, నవద్వారంబులన నక్షి నాసికాకర్ణముఖ గుదశిశ్నంబులు, నందు నక్షినాసాస్యంబు 
లైదునుం బ్రాగ్బారపురస్కృతంబులు, దక్షిణోత్తర కర్ణంబులు దక్షిణోత్తర ద్వారంబులు, గుద శిశ్నంబులు పశ్చిమ 
ద్వారంబు, లందు నేకస్థల నిర్మితంబు లయిన ఖద్యోతావిర్ముఖులు నేత్రంబులు, విభ్రాజితంబన రూపంబు, 
ద్యుమంతుం దనం జక్షురింద్రియంబు, నలినీ నాళిను లన నాసికా ద్వారంబులు, సౌరభం బనం గంధంబు, 
నవధూత యన ఘ్రాణేంద్రియంబు, ముఖ్య యన నాస్యంబు, విపణం బనవాక్కు రసజ్ఞుం డన రసనం, 


410 శ్రీమహాభాగవతము 


బాపణం బన వ్యవహారంబు, బహూదనం బన వివిధాన్నంబు, పితృహు వన దక్షిణ కర్ణంబు, దేవహు వన 
నుత్తర కర్ణంబు, చండవేగుం దనం గాలోపలక్షకంబైన సంవత్సరంబు, గంధర్వు లన దివంబులు, గంధర్వీ 
జనంబు లన రాత్రులు, పరీవర్తనం బన నాయుర్దరణంబు, గాలకన్యక యన జర, యవనేశ్వరుం డన మృత్యు, 
వతని సైనికులన నాధివ్యాధులు, ప్రజ్వారుం డనం బ్రాణిహింసయందు శీఘ్రవేగంబు గలిగి శీతోష్టభేదంబులం 
ద్వివిధంబైన జ్వరంబు, దక్షిణ పాంచాలం బనం బితృలోక ప్రాపకంబును బ్రవృత్తి రూపకంబునైన శాస్తం, 
బుత్తర పాంచాలం బన దేవలోక ప్రాపకంబు నివృత్తి సంజ్హికంబు నయి శాస్త్రంబు, శుతధరుం డన శోత్రంబు, 
నాసురీ నామకం బనం బశ్చాద్దారంబయిన మేఢ్రంబు, గ్రామకం బన సురత సుఖంబు, దుర్మదుం డన 
గుహ్యేంద్రియంబు, నిర్భతినామకంబైన పశ్చిమ ద్వారం బన గుదంబు, వైశసం బన నరకంబు, లుబ్ధకుం 
డనం బాయువు, నంధు అలన హస్తపాదంబు, లంతఃపురం బన హృదయంబు, విషూచి యన మనం బని 
వెండియు నిట్లనియె. 8538 


ప్రతి : అనినన్‌= అనగా యోగి+ఇంద్రుండు= యోగ విద్యలో ఆరితేరినవారిలో శ్రేష్టుడు అయిన నారదుడు; 
రాజ+ఇంద్రునకు= రాజులలో మేటి అయిన ప్రాచీనబర్జిక్షి; ఇట్లు= ఈ విధంగా అనియెన్‌= అన్నాడు; నర+ఇంద్రా= 
రాజక్రేష్టా!; ఏమి-కతంబునన్‌= ఏ కారణంగా; ఆత్మచేతన్‌= ఆత్మ అనే తత్త్వం చేత; ఏక ద్వి త్రి చతుస్‌ పాదంబు= ఒకటి, 
రెండు, మూడు, నాలుగు పాదాలు కలది; బహుపాదంబును= పెక్కుపాదాలు కలది; అపాదంబున్‌= పాదాలే లేనిది; 
అగుచున్‌= అగుచు; పురంజను దేహంబు= పురంజనుదనేవాని దేహం; ప్రకటంబు +అగుచుందున్‌= వ్యక్తమవుతూ ఉంటుందో; 
ఆ కతంబునన్‌= ఆ కారణంవలననే; పురంజనుండును= పురంజనుడు; పురుషుందు = 'పురుషు అనే వ్యవహారం కలవాడు; 
అయ్యెన్‌= అయ్యాడు; అట్టి పురుషునకున్‌= అటువంటి పురుషునకు; నామ క్రియా గుణంబులన్‌= పేరు, పనులు, గుణాలు 
అనే వానిచేత; విజ్ఞాతుండు = తెలియవచ్చేవాడు; కాక+ఉండుటన్‌+చేసి= కాక పోవటంచేత; అవిజ్ఞాత శబ్దంబునన్‌= 
అవిజ్ఞాతుండు అనే పేరుతో; చెప్పన్‌+పడు సఖుండు= చెప్పబడే చెలికాడు; ఈశ్వరుందు= సర్వలోకాలను పాలించే ప్రభువు; 
పురుషుండు= జీవుడు; సాకల్యంబునన్‌+బేసి= అన్ని విధాలైన కళల సముదాయంతో; దేహ పరిగ్రహంబు= దేహాన్ని 
తీసుకోవటం; చేయన్‌= చేయటానికి; ఇచ్చయించు +అప్పుడు= కోరే సమయంలో; నవ ద్వార కలితంబు+అన= తొమ్మిది 
వాకిళ్ళతో కూడినదీ; ద్వి హస్త చరణ యుక్తంబును= రెండు చేతులు, రెండు కాళ్ళు అనె వానితో కూడినదీ; అయిన 
పురంబు= అయిన పురంవంటిదైన దేహం; ఏది; కలదు= ఉన్నదో; అది+అ= అదియే; లెస్స= మేలైనది; అని; తలంచి= 
భావించి; ఆ+పురంబు+అను= ఆ పురం అనే; దేహంబున్‌= దేహాన్ని ఒందున్‌= చేరుకుంటాడు; పురుషుండు= ఆ జీవుడు; 
ఇంద్రియంబులన్‌+చేసి= ఇంద్రియాలవలన; ఏ బుద్ధిన్‌= బుద్ధి అనే వ్యవహారంగల దేనిని; అధిస్టించి= ఆధారంగా 
చేసుకొని; విషయంబులన్‌= శబ్దం మొదలైన విషయాలను; అనుభవించున్‌= అనుభవిస్తాడో; అహంకార మమకారంబులకున్‌= 
నేను, నాది అనే భావాలకు; ఏ బుద్ధితత్వంబు= వి బుద్ధి అనే మూలవస్తువు; కారణంబు= హేతువు; అగున్‌= అవుతుందో; 
అట్టి+బుద్ధి= ఆ విధమైన బుద్ధి అనేది; ప్రమదా+ఉత్తమ= కథగా చెప్పిన ఈ ఉపాఖ్యానంలోని ఉత్తమ ప్రీ అనన్‌+పడున్‌= 
అనబడుతుంది; దానికిన్‌= ఆ బుద్ధికాంతకు; సఖులు = చెలికత్తెలు; జ్డాన కర్మ కారణంబులు= తెలియటం, పనులు 
చేయటం అనేవానికి కారణాలు; ఐన ఇంద్రియ గుణంబులు= అయిన పది ఇంద్రియాల లక్షణాలు; సఖీ+జనంబులు = 
చెలికత్తెలయిన వ్యక్తులు; తదీయవృత్తులు = ఆ ఇంద్రియాల కదలికలు; పంచ ముఖ+ఉరగంబు= అయిదు తలల పాము; 


చతుర్ధస్కంధము 411 


అనన్‌= అంటే; పంచవృత్తి+ఐన= అయిదు రకాల పనితీరులు గలదైన; ప్రాణంబు= ప్రాణం అనే తత్త్వం; ఏకాదశ 
మహాభటులు +అనన్‌= పదునొకండు గొప్ప బంటులు అనగా; బృహద్‌+బలుండును= చాలా ఎక్కువ బలంకలవాడూ; 
ఉభయ+ఇంద్రియ నాయకుండును = రెండు విధాలైన జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలనే పదింటిని నడుపుతూ ఉందేవాడు; 
ఐన మనంబు= అయిన మనస్సు; నవ ద్వార సమేతంబు+ఐన = తొమ్మిది వాకిళ్ళతో కూడినదైన; ఆ+పురంబు= అయిన 
ఆ నగరాన్ని చుట్టి వచ్చిన= అన్ని వైపులా తిరిగి వచ్చిన; పాంచాల దేశంబులు= పాంచాలం అనే పేరుగల భూభాగాలు; 
అనన్‌= అంటే; పంచ+విషయంబులు= అయిదు ఇంద్రియాలు [గ్రహించే శబ్దం మొదలైన అంశాలు; నవద్వారంబులు = 
తొమ్మిది వాకిళ్ళు; అనన్‌= అంటే; అక్షి కన్నులు; నాసికా= ముక్కురంధ్రాలు; కర్ణ= చెవులు; ముఖ= నోరు; గుద= 
మలాన్ని వెలువరించే అవయవమూ; శిశ్నంబులు= మూత్రాన్ని వెలువరించే అవయవం అనేవి; అందున్‌= వానిలో; అక్షి 
నాసా+ఆస్యంబులు= రెండు కన్నులూ, రెండు ముక్కురంధ్రాలూ, నోరూ అనే; ఐదునున్‌= అయిదున్నూూ ప్రాక్‌+ద్వార 
పురస్కృతంబులు= తూర్ప్చువాకిళ్ళుగా మన్నన ౩క్కినవి; దక్షిణ +ఉత్తర కర్ణంబులు= కుడి, ఎడమ చెవులు; దక్షిణ+ఉత్తర 
ద్వారంబులు= దక్షిణం వైపుగా, ఉత్తరం వైపుగా ఉన్న వాకిళ్ళు: గుద శిశ్చంబులు= ముడ్డి లింగం అనేవి; పళ్చిమద్వారంబులు = 
పడమటి వాకిళ్ళు; అందున్‌= వానిలో; ఏక స్ధల నిర్మితంబులు= ఒక తావునందే ఏర్పాటు చేయబడిన; ఖద్యోత ఆవిర్ముఖులు= 
ఖద్యోతం, ఆవిర్ముఖం అనేవి; నేత్రంబులు= కన్నులు; విభ్రాజితంబు = మిక్కిలిగా ప్రకాశించేది; అనన్‌= అంటే; రూపంబు= 
రూపం అనే విషయం; ద్యుమంతుండు= కాంతికలవాడు అనే అర్థం కల ద్యుమంతుడు; అనన్‌= ఈ కథలో అనబడే తత్వం; 
చక్షస్‌ ఇంద్రియంబు= కన్ను అనే ఇంద్రియం; నళినీ నాళినులు= నళిని, నాళిని అనేవి; నాసికా ద్వారంబులు= ముక్కురంధ్రాలు 
అనే ద్వారాలు; సౌరభంబు= సౌరభం; అనన్‌= అంటే; గంధంబు= వాసన; అవధూత = అవధూత అని ఉపాఖ్యానంలో 
చెప్పబడినది; అనన్‌= అంటే; ఘ్రాణ+ఇంద్రియంబు= వాసనను తెలిసికొనే ఇంద్రియం; ముఖ్య+అనన్‌= ముఖ్య అంటే; 
ఆస్యంబు= నోరు; విపణంబు= అంగడి; అనన్‌ = అంటే; వాక్కూ మాట; రసజ్జ్ఞుండు= వాక్కు (కావ్యం) యొక్క రసతత్త్వం 
తెలిసినవాడు; అనన్‌= అంటే; రసనంబు= రుచిని తెలిసికొనే తత్వం; ఆపణంబు= అంగడి అనన్‌= అనగా వ్యవహారంబు= 
రుచిని గ్రహించటం మొదలైన పనితీరు; బహు+ఉదనంబు= బహూదనం; అనన్‌= అంటే; వివిధ+అన్నంబు= పెక్కువిధాలైన 
తినబడే పదార్థం; పితృహువు= అనే పేరుగలది; దక్షిణకర్ణంబు= కుడిచెవి; దేవహువు= అనే పేరుగలది; ఉత్తరకర్ణంబు = 
ఎదమచెవి; చండవేగుండు= తీవ్రమైన వేగంకలవాడు అనే అర్ధంకల చండవేగుడు; అనన్‌= అంటే; కాల+ఉపలక్షకంబు= 
కాలాన్ని తెలియజేసేది అయిన; సంవత్సరంబు= సంవత్సరం; గంధర్వులు; అనన్‌= అంటే; దినంబులు= పగళ్ళు; 
గంధర్వీజనంబులు= గంధర్వి అని వ్యవహారంగల ప్రీలు)ు అనన్‌= అంటే; రాత్రులు= రాత్రి అనే వ్యవహారంగల కాల 
విభాగాలు; పరీవర్తనంబు; అనన్‌= అంటే; ఆయుర్‌+హరణంబు= ఆయువును తగ్గించివేయటం; కాలకన్యక; అనన్‌= 
అంటే; జర= ముసలితనం; యవన +ఈశ్వరుండు= యవనప్రభువు; అనన్‌= అంటే; మృత్యువు= చావు; అతని సైనికులు= 
అతని యుద్ధభటులు; ఆధి వ్యాధులు= మనస్సునకూ, దేహానికీ సంబంధించిన రోగాలు; ప్రజ్వారుండు; అనన్‌= అంటే; 
ప్రాణి హింసయందున్‌= ప్రాణులను బాధించే పనిలో; శీఘ్ర వేగంబు= మిక్కిలివడి; కలిగి; శీత+ఉష్ణ భేదంబులన్‌ = 
చల్లదనం, వెచ్చదనం అనే భేదాలతో; ద్వివిధంబు+ఐన= రెండురకాలైన; జ్వరంబు= జబ్బు; దక్షిణపాంచాలంబు +అనన్‌= 
దక్షిణ పాంచాలమంటిే; పితృలోక ప్రాపకంబును= పితృలోకాన్ని పొందించేది; ప్రవృత్తి రూపకంబు+ఐన= ప్రవృత్తి 
రూపకమూ అయిన; శాస్తంబు= శాస్త్రం; ఉత్తర పాంచాలంబు= ఉత్తరం పాంచాలం; అనన్‌= అనగా; దేవ లోక 
ప్రాపకంబును= దేవలోకాన్ని పొందించేదీ; నివృత్తి సంజ్హికంబును= నివృత్తి అనే పేరుకలదీ; ఐన+శాస్తంబు= అయిన 
శాస్త్రం; శ్రుతధరుండు= శుతధరుడు; అనన్‌= అంటే; (శశోత్రంబు= చెవి; ఆసురీ నామకంబు= ఆసురి అనే పేరుకలది; 


412 శ్రీమహాభాగవతము 


అనన్‌= అంటే; పశ్చాత్‌+ద్వారంబు +ఐన = దేహం క్రింది భాగంలోని వాకిలియైన; మేఢ్రంబు= లింగం; గ్రామకంబు= 
గగ్రామకం; అనన్‌= అంటే; సురత సుఖంబు= ప్రీ పురుషులు సంగమించే సమయంలో కలిగే సుఖం; దుర్మదుండు= ఆ 
పేరుగలవాడు; అనన్‌= అంటే; గుహ్య+ఇంద్రియంబు= గుట్టుగా ఉంచుకొనే అవయవం; నిర్భతి నామకంబు= “నిర్భతి 
అనే పేరు గలది; ఐన పశ్చిమ ద్వారంబు= అయిన వెనుకటి వాకిలి; అనన్‌= అంటే: గుదంబు= ముడ్డి; వైశసంబు-- అనే 
పేరున కలది; అనన్‌= అంటే; నరకంబు= ఎదతెగని బాధలు అనుభవించేచోటు; లుబ్ధకుండు= ఆ పేరుగలవాడు; అనన్‌= 
అంటే పాయువు= మలవిసర్జన అవయవం; అంధులు = గ్రుడ్డివారు; అనన్‌= అంటే హస్త పాదంబులు= చేతులు, కాళ్ళు; 
అంతఃపురంబు= నగరు; అనన్‌= అనగా; హృదయంబు= గుండెకాయ; విషూచి+అనన్‌= విషూచి అనే పేరుగలది; 
అనన్‌= అనగా మనంబు= మనస్సు; అని= ఇలా చెప్పి; వెండియున్‌= ఇంకా; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా; ప్రాచీనబర్జ్హి పలుకు విని నారదుడతనితో ఇలా అంటున్నాడు. రాజా! ఆత్మ ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఇంకా 
ఎక్కువ పాదాలు కలదీ, అసలు పాదాలే లేనిదీ అయిన పురంజనుని దేహంలోనికి ప్రవేశించింది. ఆ కారణంగా అతనికి 
పురుషుడు అనే పేరు కలిగింది. ఆతనినే మనం జీవుడు అని వ్యవహరిస్తున్నాం. పేరుగానీ, పనిగానీ, గుణాలుగానీ లేని 
కారణంగా తెలియరానివాడు మిత్రుడగు ఈశ్వరుడు. అందువలననే అతనిని అవిజ్ఞాతుడు అంటారు. జీవుడు అన్ని లక్షలతో 
కలిసి దేహాన్ని (గ్రహించే సంకల్పం కలవాదైతే తొమ్మిది వాకిళ్ళూ, రెందేసి చేతులూ, కాళ్ళూ కల నగరం ఒకటి ఉన్నది. అది 
మేలైనది అని భావించాడు. అందులోనికి ప్రవేశించాడు. ఆ పురుషుడు బుద్ధికారణంగా ఇంద్రియాల ద్వారా శబ్దం 
మొదలైన విషయాలను అనుభవిస్తున్నాడు. దానిలోనే అహంకారమమకారాలను పొందుతున్నాడు. ఆ బుద్ధియే ఈ 
ఉపాఖ్యానంలోని స్త్రీ. దానికి చెలులే జ్ఞానాలకూ, కర్మలకూ కారణాలైన ఇంద్రియాల గుణాలు. చెలికత్తెలు వానివృత్తులు. 
అయిదు తలల పామంటే అయిదుతీరులైన గతులు గల ప్రాణం. పదకొండు మంది భటులు గలది, గొప్పబలం కలది, 
రెండు విధాల ఇంద్రియాలను నడిపించేది అయిన మనస్సు. తొమ్మది వాకిళ్ళుగల ఆ పురాన్ని చుట్టి వచ్చిన పాంచాల 
దేశం అంటే అయిదు విషయాలు- శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనేవి. తొమ్మది ద్వారాలు రెండు కన్నులు, 
రెండు ముక్కులు, రెందు చెవులు, ముఖం, ముడ్డి, లింగం అనేవి. వానిలో కన్నులు, ముక్కులు, నోరు అనే అయిదూ తూర్పు 
వాకిళ్ళుగా మన్నన పొందినవి. కుడి ఎడమ చెవులు దక్షిణంవైపు, ఉత్తరం వైపూ ఉన్న ద్వారాలు. మల, మూత్ర 
విసర్దనావయవాలు పడమటి వాకిళ్ళు. అందు ఒక తావులో ఏర్పడ్డ ఖద్యోతమూ, ఆవిర్ముఖమూ అనేవి కన్నులు. నలిని, 
నాళిని అనేవి ముక్కురంధ్రాలు. ముఖ్య అంటే నోరు. అంగడి అనేది వాక్కు రసజ్ఞుడు రసం. ఆపణం అంటే వ్యవహారం. 
బహూదనం అంటే పెక్కుతీరులైన వంటకం. పితృహువు కుడిచెవి. దేవహువు అంటే ఎదమచెవి. చండమైన వేగం 
కలవాడు అంటే కాలానికి సూచకమైన సంవత్సరం. గంధర్వులు పగళ్ళు. గంధర్వీజాతిప్రీలు అంటే రాత్రులు. అవి 
తిరుగుతూ ఉండటం అంటే ఆయువును తగ్గిస్తూ ఉండటం. కాలకన్యక అనేది ముసలితనం. యవనేశ్వరుడనేవాడు 
మృత్యువు. అతని సేనాభటులే మనోరోగాలు, దేహరోగాలు. ప్రజ్వారుడు అంటే జ్వరం. ఇది రెండు విధాలు. శీతజ్వరం, 
ఉష్పజ్బరం. వానికి గొప్పవేగం ఉంటుంది. దక్షిణ పాంచాలం అంటే పితరుల లోకాన్ని పొందించేదీ, ప్రవృత్తి రూపకమూ 
అనే పేరుగలదీ అయిన శాస్త్రం. ఉత్తరపాంచాలమంటే దేవలోకాన్ని పొందించేది, నివృత్తి రూపకమూ అయిన శాస్త్రం. 
శుతధరుడంటే చెవి. ఆసురి అనే పేరుగల పడమటి వాకిలియే లింగం. గ్రామకం అంటే మిథున సుఖం. దుర్శ్మదుడు అంటే 
యోని. “నిరతి అనే పేరుగల పడమటి ద్వారం గుదం (ముడ్డి). వైశసం అంటే నరకం. లుబ్దకుడు అంటే మలద్వారం. 
గుడ్దివారు కాళ్ళూ చేతులు. అంతఃపురం హృదయం. విషూచి అంటే మనస్సు - అని ఇంకా ఇలా చెప్పాడు. 


చతుర్ధస్కంధము 413 


విశే : ప్రాచీనబర్జి ఉపాఖ్యానంలోని వ్యక్తులుగా చెప్పిన అవయవాదుల స్వరూపాన్ని వివరించవలసినదిగా నారదుని 
ప్రార్ధించాడు. ఆ రూపకార్దాన్ని నారదుడు ఒక్కొక్కటిగా విడదీసి ఏది ఏ అవయవానికి గుర్తుగా చెప్పారో ఈ వచనంలో 
స్పష్టం చేసి చెబుతున్నారు. 


క్షే 


2 
త 
శ్వ 


10. 
క్ష. 


12. 
19. 
క్షే 
15. 
16. 
క్షే/ 
18. 
19. 


పురం - కథలో నగరం - తత్వంలో దేహం. 

పురంజనుడు కథలో రాజు - తత్త్వంలో జీవుడు. 

పురంజనుడు అంటే పురాన్ని రూపొందించేవాడు. 

అవిజ్ఞాతుడు అనే సఖుడు ఈశ్వరుడు. లోకంలోలాగా పేర్లు మొదలైన భేదాలచేత తెలియరానివాడు అని ఆ పదానికి 


అరం. 
థి 


పంచ వృత్తులు కలది కనుక అయిదు తలలు గలది అనీ, సర్పంవలె ప్రాకుతూ పోతూ ఉంటుంది కనుక పాము అనీ 
అన్నారు. ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనేవి అయిదు విధాలైన వాయువులే ఇక్కడ ప్రాణానికి 
చెందిన వృత్తులు. 


ప్రాక్‌.ద్వార, పురస్కృతంబులు - తూర్పు వాకిళ్ళుగా చేయబడినవి. 


ఖద్యోత.ఆవిర్ముఖులు వా ఖద్యోతం అంటే మిణుగురుపురుగు. దానివలె కొంచెంపాటి ప్రకాశంకలది; ఆవిర్ముఖం- 
ఆవిః అంటే ప్రకటమైన ముఖం కలది. అంటే అధిక ప్రకాశం కలది. 


విభ్రాజితం - అంటే బాగా ప్రకాళించేది - రూపం. 
నలము, నాలము అంటే రంధ్రాలు. అవి కలవి నళిని, నాళిని 
అవధూత - వాయువును చెదరగొడుతూ ఉండదే లక్షణం కలది - ముక్కు 


బహూదనం - బహు+ఓదనం - బహ్వోదనం అనాలి. కానీ గూఢంగా చెప్పటం కోసం బహూదనం అన్నారు. 
“పరోక్షప్రియా ఇవ హి దేవాళొ అని శ్రుతి. దేవతలు పరోక్షప్రియులు. ఆ దృష్టితో ఈ మాట ఏర్పడినది. 


పితృహువు ఆ పితృదేవతల ఆహ్వానం దీనిచేత అవుతుంది కనుక పితృహువు. 

దేవహువు - పితృహువు కంటె వేరైనది. అంటే ప్రవృత్తి మార్గానికి సంబంధించినదని శాస్త్రం చెబుతున్నది. 
ఆసురి - అసురం అంటే ఇంద్రియాలతో రమించే శీలం. వానికి సంబంధించినది ఆసురి. అది శిశ్చద్వారం. 
[గ్రామకం - గ్రామంలో ఉన్నజనులకు సుఖాన్ని కలిగించేది. రతిక్రీడ. 

దుర్మదము = గుహ్యేంద్రియం. 

నిర్భతి అంటే ఆసనం. అది మృత్యుద్వారమని చెబుతారు. 

వైశసం - మలవిసర్జ్దనం. 


పాయువు అనే అవయవాన్ని లుబ్దకుడు అన్నారు. దానినుండి వెలువడే పదార్ధానికి దుఃఖం కలుగుతుంది. కనుక 
అది వేటకాని వంటిది. 


414 శ్రీమహాభాగవతము 


20. అంధులు - చేతులు, కాళ్ళు తక్కిన అవయవాలలాగా రంధ్రాలు లేనివి కనుక అంధులుగా పరిగణన. 
21. విషూచి - అంటే మనస్సు. అన్ని వైపులకు ప్రసరించేది అని శబ్దార్థం. 


స్స్‌ అనఘాత్మ! వినుము జాయాత్మజులును గుణాక్తం బగు మటథి బుద్ధితత్త్వ మర్ధి 
వెలయనేయే గతి వికృతి సేయం బడు నే యే తెజంగుల నింద్రియములు 
వికృతిని బొందు నా విధమునం దద్దుణాన్వితుండును వరుసం దద్య్భృత్తులకును 
ఘనుండు నుపద్రష్టయును దగు నాత్మయుం దద్వృృత్తులను బలాత్క్మారమునను 


తే. ననుకరింపంగ నర్థిం జేయంగం బడుట, ననయమును నాత్మమహిపషిని ననుసదించు 
టయు నెజుంగం జెప్పి యిట్టు లనియెను మతియు, జనవరేణ్యునితో యోగిసత్తముండు. 854 


ప్రతి : అనఘ +ఆత్మ= పుణ్యబుద్ది కలవాడా!; వినుము= విను; జాయా+ఆత్మజులును= ఆలుబీడ్డలును; గుణ +అక్తంబు= 
గుణాలతో స్పష్టమైనది; అగున్‌= అయిన మటథి; బుద్ధితత్వము= బుద్ధి అనే విషయం; అర్ధిన్‌= కోరికతో; వెలయన్‌= 
ప్రకాశించగా; ఏ గతిన్‌= ఏ విధంగా; వికృతిన్‌= వికారాన్ని; చేయన్‌+పడున్‌= చేయబడుతుందో; వఏయేతెజంగులన్‌ = 
ఏయే పద్ధతులతో; ఇంద్రియములు = కన్ను మొదలైన ఇంద్రియాలు; వికృతిని= వికారాన్ని పొందున్‌= పొందుతాయో; 
ఆ విధమునన్‌= ఆ తీరున; తద్‌+గుణ+అన్వితుండును= ఆ యా గుణాలతో కూడినవాడూ; వరుసన్‌= క్రమంగా; 
తద్‌+వృత్తులకును= వాని కదలికలకునూ; ఘనుండు= గొప్పవాడు; ఉపద్రష్టయును= కేవలం సాక్షిమాత్రంగా చూస్తూ 
ఉందేవాదు; అగు+ఆత్మయున్‌= అయిన ఆత్మ అనే వ్యవహారంగల జీవుడు; తద్‌+వృత్తులను= ఆ ఇంద్రియాల ప్రవృత్తులను; 
బలాత్మారమునను = బలప్రయోగంతో; అనుకరింపంగన్‌= అది చేసినట్లు చేయటానికి; అర్ధిన్‌= కోరికతో; 
చేయంగన్‌+పడుటను= చేయబడటాన్నీ అనయమును= ఎల్ల వేళల; ఆత్మ మహిషిని= తన పట్టపురాణిని అనుసరించు టయు= 
అనుసరించి ప్రవర్తించటాన్నీ ఎజుంగంగన్‌= తెలిసే విధంగా; చెప్పి మజియున్‌= ఇంకా యోగిసత్తముండు = యోగులలో 
గొప్పవాడైన నారదుడు; ఆ జనవరేణ్యుతోన్‌= ఆ రాజగ్రేష్టునితో; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తా; పుణ్యాత్మా! విను. యోగులలో గొప్పస్థితిగల ఆ నారదుడు పురంజనునకు భార్యగా అయిన బుద్దిని గురించి, 
కొడుకులుగా చెప్పబడిన బుద్ధివికారాలను గురించి వివరించి, ఆ బుద్ధితత్వం ఎలా వికారాలను కలిగిస్తుందో; ఇంద్రియాలు 
ఏవిధంగా వికారాలను పొందుతాయో; ఆ గుణాలసంపర్శ్మం వలన ఆ బుద్ధికి, ఇంద్రియాలకూ సంబంధించిన కదలికలకు 
జీవుడు గొప్పస్థితి కలవాదైనా సాక్షిమాత్రంగా ఎలా ఉంటాడో; తన పట్టపురాణి అయిన బుద్ధి ఆ కదలికలను తాను 
అనుకరించే విధంగా బలాత్కారం చేయగా అతని ప్రవృత్తి ఎలా ఉంటుందో; ఆ విషయాన్నంతా చక్కగా తెలిసేవిధంగా 
చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు. 

విశే ; “జాయి అంటే పురుషునకు సంతానాన్ని ప్రసాదించేది. ఇక్కడ జాయ - బుద్ది. దానివలన కలిగిన పుత్రులు 
ఇంద్రియాలు. జీవుడు ఈ రెండింటితో సంసారంలో ప్రవృత్తి పొందుతున్నాడు. దానివలననే బంధం కలుగుతున్నది. ఆ 
విషయాల నన్నింటినీ నారదుడు ప్రాచీనబర్జికి తెలియజెప్పాడు. 


వృత్తులు అంటే కదలికలు. ఇంద్రియాలు విషయాలపై ప్రసరించటం. వానివలన అనుభూతులు పొందటం 
మొదలైనవి. ఇవన్నీ భార్య స్థానంలో ఉన్న బుద్ధివలన కలిగేవి. 


చతుర్ధస్కంధము 415 


ముక్తిని కాంక్షించేవాడు ఈ అన్నింటినీ తత్వరూపంగా తెలుసుకొని వదలివేయాలి. దానినే శాస్త్రాలు సంన్యసనం 
అంటాయి. దీనిని పై పద్యం స్థూలంగా నిరూపిస్తున్నది. 
వ. మథణియు నరదం బన దేహంబు, దురంగంబులన నింద్రియంబు, లీషాద్వయం బన సంవత్సరంబును 
దతృ్సత వయస్సును, జక్రద్వయం బనం బుణ్యపాప కర్మద్వయంబు, వేణుత్రయం బన గుణత్రయంబు, 
పంచబంధనం బనం బంచప్రాణంబులు, రళ్ళి యన మనంబు, సారథి యన బుద్ధి, రథికోపవేశస్థానం 
బన హృదయంబు, గూబరంబు లన శోకమోహంబులు, పంచప్రహరణంబు లనం బంచేంద్రియార్థ ప్రక్షేపంబు, 
పంచవిక్రమం బనం గర్మేంద్రియంబులు, సప్తవరూధంబు లన ధాతువులు, హైమోపస్మరం బన రజోగుణం, 
బక్షయతూణీరం బన ననంతవాసనాహంకారోపాధి, యేకాదశ చమూపతి యన నేకా దశేంద్రియంబైన 
మనం, బాసురీవృత్తి యనం బాహ్యవిక్రమంబు, పంచేంద్రియంబులచేత మృగయా వినోదంబు చందంబున 
హింసాదులం జేసి విషయంబు లనుభవించుటయ మృగయాచరణం, బీ విధంబున నుండ జీవుండు 
దేహంబున స్వప్న సుషుప్తి జాగ్రదవస్థలయందు నాధ్యాత్మికాధిదైవికాధిభౌతికంబులైన బహువిధ దుఃఖంబులం 
జేసి క్లేశంబుల ననుభవించుచు నజ్ఞానావృతుండయి వర్షశతంబు నిర్గుణుం డదయ్యును బ్రాణేంద్రియ 
మనోధర్మంబులం దనయందు నధ్యవసించి కామలవంబుల ధ్యానంబు సేయుచు నహంకార మమకార 
సహితంబుగాం గర్మాచరణంబు 'సేయుచుండు. 85్‌ర్‌ 
ప్రతి : మజియున్‌= ఇంకా; అరదంబు= రథం; అనన్‌= అంటే; దేహంబు= శరీరం; తురంగంబులు +అనన్‌= గుర్రాలు 
అంటే; ఇంద్రియంబులు= విషయాలను గ్రహించే సాధనాలు; ఈషా ద్వయంబు= రథంలోని రెండు ఏడికోలలు; అనన్‌ = 
అంటే; సంవత్సరంబును= ఏడాది కాలమున్నూ్యూ తత్‌+కృత వయస్సును = అది చేసే వయస్స్ఫూ; చక్ర ద్వయంబు= చక్రాల 
జంట; అనన్‌= అంటే; పుణ్య పాప కర్మ ద్వయంబు= ఉత్తమగతినీ, నీచగతినీ కలిగించే పుణ్యపాప కర్మలజంట,; వేణు 
'త్రయంబు= బొంగులు అనే మూడింటి సముదాయం; అనన్‌= అంటే; గుణత్రయంబు= మూడుగుణాలు- సత్త్వం, రజస్సు, 
తమస్సు అనేవి; పంచ+బంధనంబు= అయిదు బంధాలుకలది; అనన్‌= అంటే; పంచప్రాణంబులు= అయిదు ప్రాణాలు; 
రళ్ళ్మి= పగ్గం; అనన్‌= అంటే; మనంబు= మనస్సు; సారథి= బండినడిపించువాడు; అనన్‌= అంటే; బుద్ధి= బుద్ధి అనే 
సూక్ష్మదేహంలోని భాగం; రథధిక+ఉపవేశ న్థానంబు= రథంతో గమ్యానికి చేరటానికి సిద్ధపదినవాడు, కూర్చుండే చోటు; 
అనన్‌= అంటే; హృదయంబు= హృదయం అనే అవయవం- గుండెకాయ; కూబరంబులు= బండి ముందు భాగాలు; 
అనన్‌= అంటే; శోక మోహంబులు= దుఃఖమూ, ఒడలు తెలియని తనం; పంచ +ప్రహరణంబులు= అయిదు ఆయుధాలు; 
అనన్‌= అంటే; పంచ+ఇంద్రియ +అర్థ ప్రక్షేపంబు= అయిదు ఇంద్రియాల విషయాలు తగలటం; పంచ విక్రమంబు= 
అయిదింటి తీవ్రమైన కదలిక; అనన్‌= అంటే) కర్మ+ఇంద్రియంబులు= ఆ యా పనులను చేసే అయిదు ఇంద్రియాలు; 
సప్త్రవరూధంబులు= ఏడుకవచాలు; అనన్‌ = అంటే; ధాతువులు= దేహంలోని ఏడు మూలపదార్హ్ధాలు. 1. వస 2. రక్తం 
8. మాంసం 4. మెదడు 5. ఎముక 6. మజ్జ (ఎముకలలో ఉండే నూనెవంటిది) 7. శుక్షం (రేతస్సు); 'హైమ+ఉపస్మరంబు= 
బంగారు సామగ్రి; అనన్‌= అంటే; రజస్‌+గుణము= రజస్సు అనే గుణం; అక్షయతూణీరంబు= తరుగువోని అంపపొది; 
అనన్‌= అంట్వే అనంత వాసనా+అహంకార+ఉపాధి= అంతులేని వాసనలతోకూడిన అహంకారమనే భావాన్ని పట్టి 
ఉంచేది; ఏకాదశ చమూపతి= పదకొండు సేనా విభాగాలకు నాయకుడు; అనన్‌= అంటే; ఏకాదశ+ఇంద్రియంబు+ఐన = 


416 శ్రీమహాభాగవతము 


పదకొండు ఇంద్రియాలు గలదైన; మనంబు= మనస్సు; ఆసురీవృత్తి= అసురసంబంధమైన కదలిక; అనన్‌= అంటే; 
బాహ్యవిక్రమంబు= వెలుపలి పరాక్రమం; పంచ+ఇంద్రియంబులచేతన్‌= అయిదు ఇంద్రియాలచేత; మృగయా వినోదంబు 
చందంబునన్‌= వేటతో మనస్సును ఉల్లాస పరచేవిధంగా; హింసా+ఆదులన్‌+చేసి= హింస మొదలైన వానితో; 
విషయంబులు= శబ్దాదుల వలన కలిగే సుఖాదులను; అనుభవించుట +అ= అనుభవించటమే; మృగయాచరణంబు= 
వేటాడటం; ఈ విధంబునన్‌= ఈ తీరుగా ఉండన్‌= ఉండగా; జీవుండు= శరీరంలో ప్రధానతత్తం అయిన జీవుడు; 
దేహంబునన్‌= ఒదలిలో; స్వప్న+సుషుప్తి+జాగ్రత్‌ +అవస్టలయందున్‌= కల, గాధని[ద్ర, మెలకువ అనే దశలలో; 
ఆధ్యాత్మిక +ఆధిదైవిక+ఆధి భౌతికంబులు+ఐన= దేహం ఆధారంగా కలిగేవి, దైవం ఆధారంగా కలిగేవి, భూతాలు 
(ప్రాణులు మొదలైనవి) ఆధారంగా కలిగేవి అయిన; బహువిధ +దుఃఖంబులన్‌ +చేసి= పెక్కుతీరులుగల దుఃఖాలతో; 
క్షేశంబులన్‌= కష్టాలను; అనుభవించుచున్‌= అనుభవిస్తూ అజ్ఞాన +ఆవృతుండు+అయి = అజ్ఞానంతో కప్పబడినవాదై; 
వర్షశతంబు= నూరేండ్లు; నిర్దుణుండు = గుణాల అంటు సొంటులు లేనివాడు; అయ్యును= అయికూడా; ప్రాణ+ఇంద్రియ 
మనస్‌+ధర్మంబులన్‌= ప్రాణాలు, ఇంద్రియాలూ, మనస్సు అనేవాని లక్షణాలను; తనయందున్‌= తనలో; అధ్యవసించి= 
నిలుపుకొని; కామ లవంబుల ధ్యానంబు= కొంచెంపాటి కోరికలను నిరంతరంగా భావించటాన్ని; చేయుచున్‌= చేస్తూ 
అహంకార మమకార సహితంబుగాన్‌= నేను, నాది అనే భావాలతో కూడుకొని; కర్మా+ఆచరణంబు= ఆయాపనుల 
నిర్వహణను; చేయుచున్‌+ఉండు= చేస్తూ ఉంటాడు. 


తా : రాజా! రథమంటే దేహం. గుర్రాలు ఇంద్రియాలు. ఏడికోలలు ఏడాది, వయస్సులు. రెండు చక్రాలు పుణ్య 
పాపకర్మములు. మూడుబొంగులు అంటే మూడుగుణాలు. అయిదు బంధాలు అంటే అయిదు ప్రాణాలు. పగ్గం మనస్సు. 
సారథి బుద్ధి. రథికుడు కూర్చుందేచోటు హృదయం. రథికుడంటే ఇక్కడ జీవుడు. బండినాగలు అనేది శోకం, మోహం. 
అయిదు ఆయుధాలు అంటే అయిదు ఇంద్రియాల ప్రసారాలు. అయిదు విక్రమాలు అంటే కర్మేంద్రియాల ప్రవృత్తి 
ఏడుకవచాలు అంటే ఏడు ధాతువులు. బంగారు సామగ్రి అనేది రజోగుణం. తరుగువోని అంపపొది అంటే అంతులేని 
వాసనలతో ఏర్పడిన అహంకారమనే ఆధారభూమి. ఏకాదశచమూపతి అంటే పదకొండు ఇంద్రియాల సముదాయమైన 
మనస్సు. ఆసురీవృత్తి అంటే జీవుడు దేహం వెలుపల చూపించే పరాక్రమం. జీవుడు అయిదు ఇంద్రియాలతో వేటకాడు 
వేటవినోదం పొందినట్లుగా హింసమొదలైన పనులవంటి శబ్దాదుల అనుభవాలను పొందటం మృగయాచరణం. జీవుడు 
ఇలా ఉండి దేహంలో కల, గాధనిద్ర, మెలకువ అనే దశలలో ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికాలైన పెక్కుతీరుల 
దుఃఖాలతో కష్టాలనుభవిస్తూ అజ్ఞానం కమ్ముకోగా నూరేండ్లు కర్మలనాచరిస్తూ బదుకుతున్నాడు. నిజానికి అతనికి ఈ 
గుణాలు లేని లక్షణమే పరమాత్మకు వలె ఉన్నది. కానీ ప్రాణాలూ, ఇంద్రియాలూ మనస్సూ అనే వాని ధర్మాలను 
తనయందు ఉన్నవిగా భావించటంచేత ఇట్టి దుఃస్థితి కలిగింది. వానివలన అల్పాలైన కోరికలనే నిరంతరమూ భావిస్తూ 
నేను, నాది అనే భావనలను నిండా నింపుకోవటం వలన ఈ దశ కలిగింది. 


విశే : పుణ్య, పాప, కర్మ, ద్వయంబు- పుణ్యాన్ని కలిగించే దానాదులు పుణ్యకర్మలు. పాపాన్ని కలిగించే హింసాదులు 
పాపకర్మలు - ఈ రెండూ దేహం అనే రథానికి రెండు చక్రాలు. 


క. పురుషుండు నిజప్రకాశతం, బరంగియు నలఘుండుం బరుండు భగవంతుండున్‌ 
గురుండును నగు న య్యాత్మను, బరువడి నెజుంగంగ లేక ప్రకృతిగుణములన్‌. 856 


చతుర్ధస్కంధము స 


ప్రతి : పురుషుండు= నరజన్మం పొందిన జీవుడు; నిజ ప్రకాశతన్‌= తనదైన వెలుగుతో; పరంగియున్‌= ఒప్పారికూడా; 
అలఘుండు= ఏ కొలతలకు అందనివాడు; పరుండు= అన్ని జీవరాశులకంటె వేరయినవాడు; సర్వోతృష్టుడు; భవంతుందున్‌= 
ఆరు మహాగుణాలు కలవాడు; గురుందును= సర్వలోకాలకూ జ్ఞానం ప్రసాదించే ఉపదేశకుడు; అగు; ఆ+ఆత్మను= ఆ 
పరమాత్మను; పరువడిన్‌= క్రమంగా? ఎజుంగంగన్‌ లేక= తెలియలేక; ప్రకృతి గుణములన్‌= ప్రకృతిగుణాలచేత... 


తా : జీవుడు నిజానికి తనంత తాను ప్రకాశించే పరమాత్మ లక్షణం కలవాడే. కానీ అప్రమేయుడూ, అనంతుడూ, 
కర్మఫలాల అంటులు లేనివాడూ, భగవంతుడూ సర్వలోకాలకూ గురువూ అయిన ఆ పరమాత్మను తెలిసికోలేక ప్రకృతిగుణాలలో 
తగులుకొని దుఃఖం పొందుతున్నాడు. 


క. విను మెపుడు దగులు నప్పుడ, యొనరంగ గుణాభిమానియును గర్మవశుం 

డనం దగు నా పురుషుండు దా, ఘనమగు తైగుణ్య కర్మకలితుం డగుచున్‌. 857 
ప్రతి : వినుము= విను; ఎపుడు= ఏ సమయంలో; తగులున్‌= సంగం పొందుతాడో; అప్పుడు +అ= అప్పుడే; ఒనరంగన్‌= 
క్రమంగా; గుణ+అభిమానియున్‌= గుణాలలో అభిమానం కలవాడూ; కర్మ వశుండు= కర్మలకు వశమైనవాడూ; అనన్‌+తగు= 
అనటానికి వీలైన; ఆ పురుషుండు= ఆ బీవుడు; తాన్‌= తాను; ఘనము = గట్టిది; అగు= అయిన; తైగుణ్య కర్మ కలితుండు= 
మూడు గుణాల కలయికవలన ఏర్పడే కర్మలతో కూడినవాడు; అగుచున్‌= అవుతూ... 
తా : జీవుడు ప్రకృతిగుణాల సంపర్మం పొందినపుడు గుణాలయందు అభిమానం కలవాడవుతాదు. కర్మలకు వశమై 
పోతాడు. ఆ విధంగా మూడు గుణాలవలన కలిగిన పరమాత్మ లక్షణాలకు విరుద్ధమైన కర్మలు అతనిని బంధించి 
వేస్తాయి. 
విశే ; గుణాలు సత్వం, రజస్సు, తమస్సు అనేవి ఘనం అనటంచేత అవి సులభంగా వదలించుకోవటానికి సాధ్యం 


కానివనే భావం కలుగుతుంది. గుణ అభిమానం అంటే సత్వరజస్తమస్సులనే నిజమైనవిగా భావిస్తూ వానినుండి విడివడాలి 
అనే భావం కలగకుండా ఉండటం. 


స్‌ ధృతి నొప్పుచున్న సాత్విక కర్మమునను బ్రకాశ భూయిష్ట లోకముల భూరి 
రాజస ప్రకట కర్మమున దుఃఖోదర్శ లోలక్రియాయాస లోకములను 
గైకొని తామస కర్మంబునను దమ శ్నోక మోహోత్కట లోకములను 
బొందుచుం బుంప్ర్రీ నపుంసక మూర్తుల దేవతిర్యజ్మర్య భావములను 


తే. గలుగుం గర్మానుగుణములు గాంగ జగతిం, బుట్టి చచ్చుచుం గ్రమ్మజం బుట్టు చిట్లు 
దివిరి కామాశయుందైన దేహి యెప్పు, నున్నతానతపదముల నొందుచుండు. 858 


ప్రతి : ధృతిన్‌= ధైర్యంతో; ఒప్పుచున్‌+ఉన్న= ఒప్పారుతున్న సాత్పిక కర్మమునను= సత్షగుణంచేత ఏర్పడిన కర్మంవలన; 
ప్రకాశ భూయిష్ట లోకములన్‌= అత్యంతం వెలుగుగల లోకాలను; భూరి రాజస ప్రకట కర్మమునన్‌= మిక్కిలి అధికమైన 
రజోగుణంతో ఏర్పడిన కర్మంచేత; దుఃఖ= దుఃఖమే; ఉదర్శా రాబోయే ఫలంగా కలది; లోల= ఊగులాటతో కూడిన; 
(క్రియా= పనులచేత; ఆయాస= పాటులుగల; లోకములను= లోకాలను; కైకొని= (గ్రహించి; తామసకర్మంబునను= 


418 శ్రీమహాభాగవతము 


తమోగుణంవలన కలిగిన కర్మంచేత; తమస్‌= చీకటి; శోక= దుఃఖం; మోహ= తెలివిలేక పోవటం అనేవి; ఉత్మట= 
అధికంగా ఉన్న లోకములను = లోకాలను; పొందుచున్‌= చేరుకుంటూ; పుం ప్రీ నపుంసక మూర్తులన్‌= మగ, ఆడ, పపేడి 
అనే దేహలక్షణాలతో; దేవ తిర్యక్‌ +మర్శ్యభావములను = దేవతలు, పశువులు, పక్షులు, మానవుల భావాలతో; కలుగున్‌= 
జన్మిస్తాడు; కర్మ+అనుగుణములు= కర్మలకు తగిన తీరులు; కాంగన్‌= అగునట్లుగా; జగతిన్‌= లోకంలో; పుట్టి, చచ్చుచున్‌= 
మరణిస్తూ: క్రమ్మజన్‌= మరల; పుట్టుచు= పుట్టె విధంగా ఇట్లు= ఇలా తివిరి= యత్నపడి, కామ+ఆశయుండు = 
కోరికలతో నిండిన మనస్సుకలవాడు; ఐన దేహి= అయిన జీవుడు; ఎప్పున్‌= ఎల్లవేళలా; ఉన్నత +ఆనత పదములన్‌= 
ఉన్నత, న్‌ స్థానాలను; ఒందుచున్‌+ఉందున్‌= పొందుతూ ఉంటాదు. 

తా : సత్వగుణ సంబంధంకల కర్మల నాచరించాలి అంటే ధృతి-పట్టుదల కావాలి. అట్టివానిచేత గొప్పవెలుగులతో నిండిన 
లోకాలను జీవుడు పొందుతాడు. రజోగుణం ఎక్కువగా కల పనులవలన దుఃఖమే కలుగబోయే ఫలం అయినవీ, 
ఊగులాటతో కూడినవీ, ఆయాసం కలిగించేవీ అయిన లోకాలను చేరుకుంటాడు. తమోగుణానికి సంబంధించిన కర్మవలన 
చీకటి (అజ్ఞానం, శోకం, మోహం అధికంగాగల లోకాలను పొందుతాడు. ఇలా కర్మలకు తగినవిధంగా జన్మ లెత్తుతూ 
పుట్టి చస్తూ, మళ్ళీ జన్నిస్తూ కోరికలతో నిండిన మనస్సు కలవాడై జీవుడు ఉన్నత, అధమ స్థానాలకు చేరుకుంటూ 
ఉంటాడు. 


విశే : సత్వగుణానికి ప్రకాశ శక్తీ, రజోగుణానికి విక్షేపశక్తీ, తమోగుణానికి ఆవరణశక్తీ ఉన్నాయి. 
వ. అని మజియు నిట్లనియె. 859 
ప్రతి : అని+మజియున్‌+ఇట్లనియె= అని ఇంకా ఇలా అన్నాడు. 


తా :; అని ఇంకా ఇలా అన్నాడు. 


మ. ఎనయన్‌ క్షుత్చరిపీడం గుంది శునకం బింటింటికిం బోవం బూ 
నినం దద్దెవిక మైన దండహతి గానీ, కాక చౌర్యాన్నమై 
నను గానీ తగం బొందు చందమున నెన్నన్‌ దైవయోగంబు పెం 
పున నీ జీవుండు దాం బియా ప్రియములం బొందుం ద్రిలోకంబులన్‌. 860 


ప్రతి ; ఎనయన్‌= ఎక్కువ అయిన; క్షుత్‌+పరిపీదన్‌= ఆకలివలన కలిగిన బాధతో; కుంది= కుంగిపోయి; శునకంబు= 
కుక్క ఇంటికిన్‌+ఇంటికిన్‌= అన్ని ఇండ్లకూ; పోవన్‌= పోవడానికి; పూనినన్‌= పూనుకోగా; తత్‌+దైవికము+ఐన = అదృష్టాన్ని 
బట్టి కలిగిన; దందహతిన్‌= కర్రదెబ్బను; కానీ; కాక= లేక; చౌర్య+అన్నము+ఐనను= దొంగతిండి అయినా; కానీ; తగన్‌= 
తగు విధంగా; పొందుచందమునన్‌= పొందే విధంగా; ఎన్నన్‌= భావిస్తే) జీవుడు= సంసారంలో చిక్కుకొన్న జీవుడు; 
దైవయోగంబుపెంపునన్‌= ఎక్కువ అదృష్టం కూడటంవల్లు ఈ జీవుడు; త్రిలోకంబులన్‌= మూడు లోకాలలో; తాన్‌= 
తాను; ప్రియ+అప్రియములన్‌= ప్రియమైన వానినీ, ప్రియంకాని వానినీ; పొందున్‌= అందుకుంటాడు. 

తా : ఒక కుక్క ఆకలిబాధను తట్టుకోలేక ఇల్లిల్లూ తిరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కవోట అదృష్టం లేకపోవటంవలన 


కర్రదెబ్బ తగులుతుంది. అదృష్టం బాగుంటే దొంగతిండి లభిస్తుంది. ఇదంతా దైవయోగం. అలాగే జీవుడు కూడా తన 
అదృష్టాన్ని బట్టి ప్రియాన్సీ అప్రియాన్నీ మూడులోకాలలో పొందుతూ ఉంటాడు. 


చతుర్ధస్కంధము 419 


విశే : ఇక్కడ దైవికం, దైవయోగం అనేవానికి తాను చేసుకున్న కర్మల ఫలితంగా ఏర్పడిన అదృష్టం, దురదృష్టం అనేవాని 


సంబంధం అని అర్థం. 


చ. గొనకొని యిట్టి దుఃఖములకుం బ్రతికారము మానవేంద్ర! క 

ల్లిన విను తత్ప్రతిక్రియ నకించనవృత్తి జనుండు మస్తకం 

బున నిడదుమోపు మూంపునను బూనినం దద్భర దుఃఖ మాత్మం బా 

యని గతి జీవుండుం ద్రివిధమై తగు దుఃఖముం బాయం డెన్నండున్‌. 861 
ప్రతి : మానవ+ఇంద్ర= రాజవరా!; జనుండు= జీవుడు; గొనకొని= ప్రయత్నించి; ఇట్టి+దుఃఖములకున్‌= ఇటువంటి 
బాధలకైనా; ప్రతికారము= అది పోవటానికి చేసే మరొకపని; కల్షినన్‌= ఉంటే; విను= ఆలకించు; తత్‌+ప్రతిక్రియన్‌= 
దానికి ప్రతిక్రియను; అకించన వృత్తిన్‌= ఏ మాత్రమూలేని స్థితిలో, మస్తకంబునన్‌= తలమీద; ఇడుమోపున్‌= పెట్టుకొన్న 
బరువును; మూయపునను= బుజంమీద; పూనినన్‌= పెట్టుకుంటే; తద్‌+భరదుఃఖము= ఆ బరువువలన కలిగే దుఃఖం; 
ఆత్మన్‌= మనస్సులో; పాయనిగతిన్‌= వదలిపోని విధంగా; జీవుండున్‌= జీవుడుకూడా; త్రివిధము+ఐ= మూడు విధాలుగలద్రె; 
తగుదుఃఖమున్‌= నిలిచి ఉండే దుఃఖాన్ని ఎన్నండున్‌= ఎప్పటికీ; పాయండు= తొలగించుకోలేడు. 
తా : రాజా! జీవుడు ప్రయత్నపడి కలిగే దుఃఖాలను పోగొట్టుకోవటానికి మారుపనులు చేస్తూ ఉంటాడు. తలమీద ఒక 
పెద్ద మోపు పెట్టుకున్నాడు. బరువును తట్టుకోలేక ఆమోపును భుజంమీదికి దింపుకోవటం ప్రతిక్రియ. కానీ అలాచేసినా 
బరువు వల్ల కలిగిన దుఃఖం మనస్సు నుండి తొలగిపోదుకదా! అలాగే జీవుడు మూడు విధాలైన దుఃఖాలను ఎప్పటికీ 
తొలగించుకోలేడు. 
విశే : అధిభౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మికములనే తాపత్రయాలే త్రివిధ దుఃఖాలు. 


క. ఘన దుఃఖ హేతుకర్మం, బును దత్త్రతికార కర్మమును నివి మాయా 

జననము లగుటను బురుషుండు, గనుం గలలోం దోంచి నట్టి కల చందమునన్‌. 862 
ప్రతి : ఘన దుఃఖ హేతు కర్మంబును= గొప్పదైన దుఃఖానికి కారణమైన కర్మమూ; తత్‌ ప్రతికార కర్మంబును= దాసిని 
తొలగించుకోవటానికి చేసే మరొక కర్మమూ; ఇవి మాయాజననములు= మాయవలన పుట్టెవి; అగుటను= కావటంచేత; 
పురుషుండు= జీవుడు; కలలోన్‌= స్వప్నంలో; తోంచినట్టి కల చందమునన్‌= కానవచ్చినట్టి మరొక కలలాగా; కనున్‌= 
తా : ఒక కర్మ గొప్ప దుఃఖాన్ని కలిగిస్తుంది. దానిని తొలగించుకోవటానికి జీవుడు ప్రతిక్రియగా ఏదో చేస్తూ ఉంటాడు. 
ఈ రెండూ మాయవలన ఏర్పడినవే. అది కలలో కల వచ్చినట్టి వ్యవహారం. 
వ. సవాసనోచ్చేదకంబు గా దని వెండియు నిట్లనియె. 863 
ప్రతి : సవాసనా+ఉచ్చేదకంబు= వాసనలతో పాటు తెగగొట్టునది; కాదు; అని; వెండియున్‌= ఇంకా; ఇట్లు; అనియెన్‌= 
అన్నాడు. 
తా : ఆ కర్మ వ్యవహారం వాసనలతోపాటు తెగి నాశనమైపోయేది కాదు. అని ఇంకా ఇలా అన్నాడు. 


420 శ్రీమహాభాగవతము 


విశే : వాసనలు-కర్మలకు సంబంధించిన జ్ఞాపకాలు. ఇవి దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన - అని మూడు విధాలు. 


సీ నరనాథ! వినుము స్వప్నంబు చందంబున నజ్ఞానవిలసితం బగుటం జేసి 
తివిరి మిథ్యాభూత దేహాదికమునకు నరయ నివర్తనాయాస మేటి 
కని యంటివేనియు నర్థంబు లేకున్న నర్ధి సోపాధికం బైన మనము 
వాంఛతో స్వప్నము వర్తింపం బురుషునిం బూని జాగ్రద్చోధచే నుపాధి 


తే. _చెడక స్వాప్నిక సంసృతి విడువనట్టు, తత్త్వ విజ్ఞానమున నవిద్యానివృత్తి 
దారదేహాదిక నివృత్తి దగులకున్నం, దివుట సంసృతి దా నివర్తింప కుండు. 864 


ప్రతి : నరనాథ= రాజ్యా వినుము= ఆలకించు; స్వప్నంబు చందంబునన్‌= కలవలె; అజ్ఞాన విలసితంబు = పరమార్థంతో 
సంబంధంలేని అజ్ఞానంతో కూడి గొప్పగా కనపడేది; అగుటన్‌+చేసి= కావటంవలన; తివిరి= ప్రయత్నపడి; మిథ్యా 
భూత దేహ+ఆదికమునకున్‌= లేనివిగా అయ్యే దేహం మొదలైనవానికి;ి అరయన్‌= చూడగా; నివర్తన +ఆయాసము= 
మరల తిరిగి కలుగుట అనే పాటు; ఏటికని= ఎందుకని; అంటివి +ఏనియున్‌= అంటావేమో; అర్ధంబు= కోరబడేవస్తువు; 
లేక +ఉన్నన్‌= లేకపోతే; అర్ధి= కోరేది అయిన; స+ఉపాధికంబు+ఐన= ఆధారంగా అయిన దానితో కలసి ఉన్నదైన; 
మనము= మనస్సు; వాంఛతోన్‌= కోరికతో; స్వప్నము= కల; వర్తింపన్‌= కలుగగా పురుషునిన్‌= జీవుని; పూని= 
ఆశ్రయించి; జాగ్రత్‌ +బోధచేన్‌= మెలకువ కలిగినప్పటి తెలివిచేతు ఉపాధి= ఆధారమైనది; చెడక= పాడైపోక; స్వాప్నిక 
సంసృతిన్‌= కలలోని సంసారాన్ని విడువని+అట్లు= వదలని విధంగా; తత్త్వవిజ్ఞానమునన్‌= తత్వానికి సంబంధించిన 
విశేషమైన తెలివిచేత; అవిద్యా నివృత్తి= అజ్ఞానం తొలగిపోవటం; దార దేహ+ఆదిక నివృత్తిన్‌= భార్య, దేహం, మొదలైనవి 
మరలిపోవటం; తగులక +ఉన్నన్‌= కలగకపోతే; తివుటన్‌ = కోరికతో; సంసృతి= సంసారం; తాన్‌= తాను; నివర్తింపక= 
మరలక; ఉండున్‌= ఉంటుంది. 

తా : రాజా! కలలాగా అజ్ఞానంచేత భాసిల్లే అబద్ధం అనదగిన దేహంమొదలైన మళ్ళీ సంభవించడం మొదలైన (శ్రమతో 
పనియేమి అంటావేమో! దానినిగూర్చి విను. కోరదగిన పదార్ధం లేకపోతే ఏదో ఒక ఆధారంలో చిక్కుకొన్న మనస్సు 
కోరికోరి కలలలో తేలియాడుతూ ఉంటుంది. దానివలన జీవుడు మెలకువ పొందిన తరువాత ఆధారమైనది అలాగే 
ఉంటుంది కాబట్టి స్వప్నంలోని సంసారాన్ని వదలిపెట్టడు. అంటే కలలోని సంసారం అలానే ఉంటుంది. తత్ప్వజ్ఞానంచేత 
అజ్ఞానం మరలిపోయినట్లు భార్యాబిడ్డలు, శరీర వ్యామోహం మొదలైనది తననుండి తొలగిపోకపోతే సంసారం మరలిపోదు. 
కాబట్టి నివృత్తిని ఆ ప్రయోజనంకోసం పాటించాలి. 


చ. ఘన పురుషార్థభూత మనంగాం దగు నాత్మకు నే నిమిత్తమై 

యొనర ననర్ధహేతు వన నూల్మొను సంసృతి సంభవించు న 

ట్లనయముం దన్నిమిత్త పరిహారక మర్ధి జగద్గురుందు నాం 

దనరిన వాసుదేవ పద తామరస స్ఫుటభక్తి యారయన్‌. 865 
ప్రతి : ఘన పురుష+అర్ధ భూతము= గొప్పదైన పురుషార్ధంగా అయినది; అనంగాన్‌= అనటానికి; తగున్‌+ఆత్మకున్‌= 
తగినట్టి జీవునకు; ఏ నిమిత్తము+ఐ= ఏ కారణంగ్యా ఒనరన్‌= సరిపడునట్టి; అనర్థ హేతువు= కీడునకు కారణం; అనన్‌= 


చతుర్ధస్కంధము 421 


అనగా నూల్మొను= ఏర్పడే; సంసృతి= సంసారం; సంభవించు +అట్లు= కలుగు విధంగా అనయమున్‌= ఎల్ల వేళలా; 
తత్‌+నిమిత్త పరిహారకము= ఆ కారణాన్ని తొలగించేది అయిన; అర్ధిన్‌= కోరికతో; జగత్‌+గురుండు= జగత్తులన్నింటికీ 
జ్జ్ఞానం కలుగజేసేవాడు; నాన్‌= అనగా? తనరిన= ఒప్పిన; వాసుదేవ= సర్వమయుడైన పరమాత్మయొక్క పద= పాదాలనే; 
తామరస= కమలాలయందలి; స్ఫుట= చక్కగా తెలియవచ్చే; భక్తి= పరమ ప్రేమరూపమైన భావం; ఆరయన్‌= విచారింపగా; 
సంభవించున్‌= కలుగుతుంది. 

తా : నిజానికి జీవుడు పరమపురుషార్థ రూపమైన ఆత్మయే; కానీ అన్ని అనర్జాలకు కారణమైన సంసారం జీవునకు ఏ 
కారణంవలన కలుగుతుందో ఆకారణం చేతనే ఆ అనర్దాన్ని తొలగించే జ్ఞానంవలన, వాసుదేవపదభక్తి కూడా 
కలుగుతుంది. 


క. పూనిన తద్భక్తి సమీ, చీనగతిం దెలియ ననఘ! చిరవైరాగ్య 

జ్డాన జనక మగు భక్తి ని, ధానము గోవింద వరకథాశయమ యగున్‌. 866 
ప్రతి : అనఘ= పుణ్యాత్ముడా!; పూనిన= ఆవెశించిన; తద్‌+భక్తి= ఆ విష్ణువునందలి భక్తి సమీచీన గతిన్‌= సరైన తీరుతో; 
తెలియన్‌= తెలుసుకోవాలంటే; చిర= పెద్దకాలంసాగే; వైరాగ్య= సంగం లేకుండటం అనే; జ్ఞాన= జ్ఞానాన్ని జనకము= 
పుట్టించేది; అగు భక్తి నిధానము= భక్తికి పెన్నిధి అయిన; గోవింద వర కథా+ఆఛశయము+అ= గోవిందుని గొప్పకథలను 
పట్టుకోవటమే; అగున్‌= అవుతుంది. 
తా : పుణ్యాత్ముడా! భక్తితత్వం సరైన తీరులో తెలియాలి అంటే పెద్దకాలంసాగే విష్ణుభక్తిని పెంపొందించే భక్తికి ఆలవాలమైన 
గోవిందుని మెలైన కథలను పట్టుకోవటమే గతి. 

భక్తి తీరుతెన్నులు గోవిందభక్తుల కథలద్వారా సరిగా తెలుసుకోవచ్చు అని భావం. 


వ. కావుననది తత్మథాకర్ణన గాన నిరతుందు, విశ్వాస సంయుక్తుండు నైన వానికి సంభవించు, మజియును 
867 

ప్రతి : కావునన్‌= కాబట్టి, అది= ఆ భక్తి తత్‌+కథావర్ణన = గోవిందుని కథలను చెప్పుకొనటం; గాన= పాదుకోవటం అనే 

పనులలో; నిరతుండు =మిక్షిలి శ్రద్ధ కలవాడు; విశ్వాససంయుక్తుండున్‌ = నమ్మకంతో కూడి ఉండేవాడు; ఐన వానికిన్‌= 

అయిన వ్యక్తికి సంభవించున్‌= కలుగుతుంది; మజియును= ఇంకా 

తా : కాబట్టి భగవంతుని కథలను ఎల్లవేళలా చెప్పుకొనేవాడూ, పాదడుకొనేవాడూ అయిన వ్యక్తికి భక్తి కలుగుతుంది. 


క. ధర సాధులు విమలాంతః, కరణులు భగవద్గుణానుకథన శ్రవణ 
స్ఫురిత స్వాంతులు ననఘులు, వరధిషణులు నైన భాగవత జనుల సభన్‌. 868 


ప్రతి : ధరన్‌= భూమిపై; సాధులు= సత్పురుషులు; విమల +అంతఃకరణులు = నిర్మలమైన మనస్సు కలవారు; భగవత్‌= 
భగవంతుని; గుణ= గుణాల; అనుకథన= పలుకుతూ ఉండటం; శ్రవణ= వింటూ ఉండటం అనేవానిచేత; స్ఫురిత= 
చైతన్యంతో కూడినదైన; స్వాంతులు= హృదయం కలవారు; అనఘులున్‌= పాపభావనలు లేనివారూ; ఐన = అయినట్టి; 
భాగవత జనుల సభన్‌= భగవద్భక్తుల సభలో... 


422 శ్రీమహాభాగవతము 


తా ; మంచివారు, నిర్మలమైన మనస్సుకలవారు, భగవంతుని గుణాలకు సంబంధించిన కథలను ఒకదాని తరువాత 
ఒకటిగా పలుకుతూ ఉండటం, వింటూ ఉండటంతో ప్రకాశించే హృదయం కలవారు, పాప స్పర్శ ఏ మాత్రమూ 
లేనివారూ అయిన భక్తుల సభలో 

విశే ; అనుకథనం అంటే వ్యవధానం లేకుండా చెప్పుకొంటూ ఉండటం. 


క. సరసోదార మహాత్మ ము, ఖరితము లగు మధువిరోధి కమనీయ గుణో 

త్మర సురుచిర చరితామృత, పరిపూరిత వాహినులను బరమ ప్రీతిన్‌. 869 
ప్రతి : సరస= రసంతో నిండిన; ఉదార= గొప్పతనంకల; మహాత్మ= దొడ్డబుద్ధికల వ్యక్తులచేత; ముఖరితములు = 
నాదంకలదిగా చేయబడినవి; అగు= అయిన; మధువిరోధి= మధువనెడు రక్కసునికి పగవాడైన విష్ణుని; కమనీయ = 
కోరదగిన; గుణ= గుణాల; ఉత్మర= సముదాయంచేత; సురుచిర= ఎంతో హృదయంగమమైన; చరిత= ప్రవృత్తి అనే; 
అమృత = అమృతంతో; పరిపూరిత= పూర్తిగా నిండిన; వాహినులను= నదులను (వాక్కుల తీరులను); పరమప్రీతిన్‌= 
మిక్కిలి ఎక్కువ అయిన ప్రీతితో 


తా :; సరసులు, ఉదారులు అయిన మహాత్ములు చక్కగా పలికే శ్రీమహావిష్ణుని మనోహరమైన గుణాల సముదాయంచేత 
చాలా రుచికలదిగా చేయబడిన కథలనే అమృతంతో నిండిన నదులను మిక్షిలి ప్రీతితో. 


విశే : సరసులు- రసగ్రహణంలో నిండైన ఆసక్తి కలవారు. 


క. మన మలరంగ (శ్రోత్రాంజలు, లను బానము సేయు పుణ్యులకు క్షుతృష్నా 

ఘన భయ శోకవిమోహము, లనయంబును సోంకకుండు నవనీనాథా! 870 
ప్రతి : అవనీనాథా= రాజ్యా మనము= మనస్సు; అలరంగన్‌= తృప్పిచెందగా; (శోత్ర+అంజలులను= చెవులు అనే 
దోసిళ్ళతో; పానము= త్రాగుటను; చేయు పుణ్యులకున్‌= చేసే పుణ్యాత్ములకు; క్షుత్‌= ఆకలి; తృమ్లా= దప్పి; ఘన+భయ = 
గొప్పభయం,; శోక= దుఃఖం; విమోహములు= సరైన జ్ఞానంలేకపోవటం అనేవి; అనయంబును= అన్ని కాలాలలో, అన్ని 
అవస్థలలో; సోంకక= తాకక; ఉండున్‌= ఉంటాయి. 
తా ; మనసారా చెవులనే దోసిళ్ళతో భగవంతుని చరితామృతాన్ని 'త్రావే పుణ్యాత్ములను ఆకలి, దప్పి, గొప్ప భయం, 
దుఃఖం, ఒడలు తెలియనితనం మొదలైనవి ఎన్నటికీ తాకవు. 
వ. కావున నిట్టి భాగవత సహవాసంబు లేక తనంతన భగవద్భాగవత గుణాభివర్దన కథానుచింత 
నాదులయందుం బ్రవర్తించిన నాలస్యాది దోషంబు లొంది యీ జీవలోకంబు సహజక్షుధాదికంబున 
నుపదుతంబై సర్వేశ్వరకథామృత వాహిని యందు రతిం జేయ, దిది నిశ్చితం బని మణియు నిట్లనియె. 871 
ప్రతి :; కావునన్‌= కాబట్టీ; ఇట్టి భాగవత సహవాసంబు= ఈ విధమైన భగవద్భక్తులతో కలసి ఉండటం; లేక; తనంతన్‌+అ= 
తానొక్కడే అయి; భగవత్‌= భగవంతుని; భాగవత = భక్తులయొక్క గుణ= లక్షణాల; అభివర్ణన = కొనియాదటం; 
కథా +అనుచింతన +ఆదులయందున్‌= ధ్యానించటం మొదలగు పనులలో; ప్రవర్తించినన్‌= మెలగితే; ఆలస్య+ఆది 
దోషంబులు= అలసత మొదలైన చెడులక్షణాలు; ఒంది= పొంది; ఈ జీవ లోకంబు= ఈ ప్రాణుల సముదాయం; 


చతుర్ధస్కంధము 423 


సహజక్షుధా+ఆదికంబునన్‌= తనతోపాటు ఏర్పడిన ఆకలి మొదలైనదానిచేత; ఉపద్రుతంబు+ఐ= ఆపదలు పొందినదై; 
సర్వ+ఈశ్వర= అందరకు ప్రభువైన నారాయణుని; అమృత +వాహినియందున్‌= కథలనే అమృత నదియందు; రతిన్‌= 
ప్రీతిని; చేయదు; ఇది= ఈ విషయం; నిశ్చితంబు = సిద్దాంతం; అని; మజియున్‌= ఇంకా; ఇట్లు= ఈ విధంగా; 
అనియెన్‌= అన్నాడు. 


తా; కాబట్టి, భక్తులతో కలసిమెలసి ఉండక తనకు తానై భగవంతునికీ, భాగవతులకూ సంబంధించిన కథలను చెప్పుకుంటూ 
ధ్యానం చేస్తూ ఉంటే ఆలస్యం మొదలైన దోషాలు కలుగుతాయి. ఆ పరిస్థితిలో ఈ ప్రాణిలోకం తనతోపాటు ఏర్పడిన 
ఆకలి మొదలైన వానిచేత ఆపదలు పొందినదై భగవంతుని కథలు అనే అమృత ప్రవాహం విషయంలో ఆసక్తి పొందదు. 
ఇది సందేహం లేని మాట అని ఇంకా ఇలా అన్నాడు. 


విశే : శ్రీశంకరులు దీనినే 'సత్సంగత్వే నిస్సంగత్వం” ఇత్యాదిగా చెప్పారు. సజ్జనుల కలయిక వలన ప్రాపంచికమైన 
తగులములు నశిస్తాయి. దానితో మోహం-అంటే అజ్ఞానం రూపుమాసిపోతుంది. దానివలన నిశ్చలమైన భక్తి కలుగుతుంది. 
అది జీవన్ముక్తికి సోపానం అవుతుంది. 


సీ. పద్మసంభవుండును భవుండును మనుకుల సమితి దక్షాది ప్రజాపతులును 
నైప్టికులైన సనకముఖ్య మునులుం బులస్తుండు భృగువుం బులహుండుం [గ్రతువు 
నత్రి మరీచియు నంగిరసుండు నరుంధతీ విభుండును రూఢి మెజియం 
బహుపుణ్యు లే గడపల ంగాంగం గల బ్రహ్మ వాదులు నందటు వాక్కులకును 


తే. నెనయ నీశ్వరులై యుండియును సమగ్ర, మతిం దపో యోగ విద్యా సమాధి వర వి 
చారులై యుండియును సర్వసాక్షి యైన, యీశ్వరుని వెదకియుం గాన రిద్ధచరిత!  _ 872 


ప్రతి : ఇద్ధచరిత= గొప్పనడవడి కలవాడా!; పద్మసంభవుండును = తామరపూవులో పుట్టిన బ్రహ్మదేవుడు; భవుందును = 
శివుడును; మనుకులసమితి= మనువుల సముదాయమూ,; దక్ష్శఆది ప్రజాపతులును= దక్షుడు మొదలైన ప్రజాపతులును 
(బ్రహ్మలునూ), నైస్టికులు+ఐన = నిష్టకలవారైన; సనక ముఖ్య మునులున్‌= సనకుడు మొదలైన మహర్చ్షుల్లూ; పులసుండున్‌= 
పులస్యమహరీ భృగువు= భృగుమహర్నీ పులహుండున్‌= పులహుడనే మహర్షీ 'కతువున్‌= క్రతువు అనే మహర్షీ అట్రి= 
అత్రిమహర్నీ మరీచియున్‌= మరీచిమహర్నీ అంగిరసుండు= అంగిరసుదనే మహర్షీ అరుంధతీ విభుండును= అరుంధతికి 
పతి అయిన వశిష్టమహర్వీ రూఢి= ప్రసిద్ధి; మెజయన్‌= ఒప్పారగా? బహుపుణ్యులు = గొప్ప పుణ్యంగలవారు; ఏన్‌= నేను; 
కడపలన్‌= చివరివాడుగా? కల= ఉన్న బ్రహ్మవాదులు= బ్రహ్మాన్ని గూర్చ మాట్లాడేవారు; అందజు; వాక్కులకున్‌= 
మాటలకు; ఎనయన్‌= భావించగా; ఈశ్వరులు +ఐ= ప్రభువువై ఉండియును= ఉండికూడా; సమగ్రమతిన్‌= నిందైనబుద్ధితో; 
తపస్‌= తపస్సు) యోగ= యోగం; విద్యా= జ్డానం; సమాధి= నియమం అనే వానికి సంబంధించిన; వర= మెలైన; 
విచారులు+ఐ= భావించే శక్తికలవార్రె ఉండియునున్‌= ఉండికూడా; సర్వసాక్షి+ఐన= అన్నింటినీ స్వయంగా చూస్తున్నవాడైన; 
ఈశ్వరునిన్‌= పరమాత్మను; వెదకియున్‌= వెదకికూడా; కానరు= చూడలేరు. 


తా : గొప్పగా కొనియాడదగిన శీలం కలవాడా! బ్రహ్మ శివుడు, మనువులు, దక్షుడు మొదలైన ప్రజాపతులు; పరమనిష్టగల 
సనకుడు మొదలైన జ్ఞానసంపన్నులు; పులసుడు, భృగువు, పులహుడు, క్రతువు, అత్రి, మరీచి, అంగిరసుడు, వసిష్టుడు 


424 శ్రీమహాభాగవతము 


ఇంకా ప్రసిద్ధి౭క్కిన గొప్ప పుణ్యాలపంట పండించుకొన్నవారు; నేను తుదిగా ఉన్న బ్రహ్మవాదులందరూ వాక్కుల సమితికి 
ప్రభువులై కూడా సమస్తమైన బుద్ధితో తపస్సు, యోగం, విద్య, మనోనియమం మొదలైన వానిని గూర్చి తర్కించి నిగ్గు 
తేల్చుకొన్నవారై ఉండికూడా ఎంతవెదకినా సర్వసాక్షి అయిన ఈశ్వరుని కానలేరు. 

విశే : మోక్షసాధన సామగ్రియందు భక్తియే గరీయసి అనే విషయాన్ని ఇందులో నిరూపిస్తున్నారు. భక్తి లేకపోతే ఎన్ని 
ఉన్నా భగవంతుని పొందటం సాధ్యం కాదని పద్యతాత్పర్యం. 


వ. అది యెొట్లంటేని. 873 
ప్రతి : అది= ఆ విషయం; ఎట్లు= ఏ విధం; అంటేని= అంటివేని 
తా : అది ఎలాగయ్యా అంటావేమో! 


మ. ఘనవిస్తార మపార మద్వయ మనంగా నొప్పు వేదంయబు దా 
మనువర్తించుచు మంత్రయుక్తి వివిధంబై నట్టి దేవాఖ్య శో 
భనసామర్థ్యముచేత నింద్రముఖరూపం బిష్టదైవంబుగాం 
గని వేడ్మన్‌ భబజియించువారలు గనంగా నేర్తురే యీశ్వరున్‌. 874 


ప్రతి : ఘనవిస్తారము= గొప్పది, అతివిశాలమైనదీ; అపారము= అంతులేనిది అద్వయము= అటువంటిది మరొకటి 
లేనిది అనంగాన్‌= అనగా; ఒప్పు= విరాజిల్లే వేదంబున్‌= వేదాన్ని, తాము; అనువర్తించుచున్‌= వల్లెవేస్తూ మంత్రయుక్తిన్‌= 
మంత్రాల జోడింపుతో; వివిధంబు+ఐన = పెక్కుతీరులు కలదైన; అట్టి= అటువంటి; దేవ+ఆఖ్య శోభన సామర్థ్యం చేతన్‌= 
దేవుడు అనే పేరుతో మంగళాన్ని కలిగించే సమర్థతచేత; ఇంద్ర ముఖ రూపంబు= ఇంద్రుడు మొదలైన రూపాలుగల 
దానిని; ఇష్ట దైవంబుగాన్‌= ఇష్టమైన దైవస్వరూపంగా; కని= చూచి; వేడ్మన్‌= మిక్కిలి ప్రీతితో), భజియించువారలు= 
పూజించేవారు; ఈశ్చ్వరున్‌= పరమాత్మను; కనంగాన్‌ +నెర్తురే= చూడగలరా? 

తా : వేదం చాలా గొప్పది. ఎంతో వ్యాప్తి కలది. దానికి అంతం లేదు. అటువంటిది మరొకటి లేదు. అటువంటి దానిని 


వల్లెవేస్తూ వేరువిధాలైన మంత్రాలను జోడించి దేవ నామం గల శుభాన్ని కూర్చ సామర్థ్యంగల ఇంద్రుడు మొదలైన నానా 
దేవతలను ఇష్టదైవంగా ఎంచుకొని ప్రీతితో పూజిస్తూ ఉంటారు. అట్టివారికి నిజమైన పరమాత్మతత్త్వం ఎలా తెలిసివస్తుంది? 


విశే : వేదాలలో చాలాభాగం అర్ధవాదం. అది లక్ష్యం ఏర్పడటం కోసం మహిమను విసృతంగా ప్రశంసిస్తూ ఉంటుంది. 
అలా పూజ్యతను పొందినవారు ఇంద్రాది దేవతలు. వారు దేవతలే కానీ వారికి కూడా ఆరాధించదగిన తత్వం ఒకటి 
ఉంది. ఆ పరమాత్మ స్థాయికి పోలేక కిందిస్థాయిలోనే నిలిచి పోయేవారు గమ్యాన్ని చేరుకోలేరు అని చెప్పటం ఈ పద్యం 
ఉద్దేశం. 

యట 


క. విను మాత్మ భావితుం డన, నెనసిన భగవంతుం దెప్పు డెవ్వనిం గరుణం 
దనరుచు ననుగ్రహించును, మనుజేశ్వర! యపుడు వాండు మహితాత్మకుందై, 875 


ప్రతి : మనుజ+ఈశ్వర! = మానవుల ప్రభువా!; వినుము= ఆలకించు; ఆత్మ భావితుండు = ఆత్మగా భావనకు వచ్చినవాడు; 
అనన్‌= అనగా ఎనసిన భగవంతుండు= ఒప్పారిన భగవంతుడు; ఎప్పుడు= ఏ సమయంలో; ఎవ్వనిన్‌= ఏ వ్యక్తిని; 


చతుర్ధస్కంధము 425 


కరుణన్‌= దయతో; తనరుచున్‌= ఒప్పుచూూ అనుగ్రహించును= ఏలుకొంటాడో; అపుడు= అప్పుడే; వాండు= ఆ భక్తుడు; 
మహిత +ఆత్మకుండు+ఐ= మహిమతో కూడిన ఆత్మకలవాడదై. 
తా : రాజా! విను. ఆత్మగా భావించబడే ఆ భగవంతుడు ఎప్పుడు ఎవరిని అనుగ్రహిస్తాడో అప్పుడు ఆ భాగవతుడు 
పూజ్యమైన ఆత్మకలవాడై 
విశే : ఆత్మ భావితుడు- ఆత్మయందు భావించబడినవాదడు అని శ్రీధరీయం. జీవుడు తన హృదయంలో ఏ చైతన్యాన్ని 
భావిస్తాడో ఆ చైతన్యమే “ఆత్మ” అని తాత్పర్యం. 
క. ధీరతనీ లోకవ్యవ, హారంబును వైదికంబు ననందగు కర్మా 

చారములందు వినిప్టిత, మై రూఢిం దనర్చు బుద్ధి నర్ధిన్‌ విడుచున్‌. 876 


ప్రతి : ధీరతన్‌= బుద్ధిచేత రమించే లక్షణంచేత; ఈ లోక వ్యవహారంబును= ప్రాపంచికమైన పనులుచేస్తూ ఉండటాన్ని 
వైదికంబున్‌= వేదసంబంధమైనది; అనన్‌+తగు= అనటానికి వీలైన; కర్మ+ఆచారములందున్‌= యజ్ఞాలు మొదలైన 
కర్మలను చేయటంలో; వినిష్టితము+ఐ= స్థిరపడినదై; రూఢిన్‌+తనర్చు= ప్రసిద్ది పొందిన; బుద్ధిన్‌= బుద్దిని; అర్ధిన్‌ = 
ప్రయత్నంతో; విడుచున్‌= వదలివేస్తాడు. 


తా : భగవదనుగ్రహం పొందిన జీవుడు మహాత్ముడై ధీరబుద్ధితో లోకవ్యవహారాన్ని యజ్ఞాదులైన కర్మాచరణలతో గట్టి 
నిలుకడ కలదై దృథపడిన బుద్ధిని ప్రయత్నంతో విడిచి వేస్తాడు. 


సీ, కావున రాజేంద్ర! నీవును బరమార్ధ, రూపంబు లగుచుం బ్రరోచమాన 
ములును గర్జప్రియంబులును నస్పృష్ట వ, స్తువులును నైన యీ వివిధ కర్మ 
ములయందుం బురుషార్ధ బుద్ధి గావింపకు, మతిఘన స్వాంతు లైనట్టివారు 
పరంగు జనార్దన ప్రతిపాదకంబైన, (శ్రుతిం గర్మపర మని చూపుచుండు 


తే. వారు వేదజ్ఞు లనందగువారు గారు, రూఢి మథివారు నిత్యస్వరూపభూత 
మైన యీ యాత్మతత్త్వంబు నలరు వేద, కలిత తాత్పర్యమని యాత్మం దెలియలేరు. 8/7౯ 


ప్రతి : రాజ+ఇ౦ద్ర= రాజులలోమేటి అయినవాడా!; కావునన్‌= కాబట్టి; నీవునున్‌= నీవుకూడా; పరమ+అర్థ రూపంబులు= 
మెలైన అర్థంలాగా కనిపించేవి; అగుచున్‌= అవుతూ; ప్రరోచమానములును= రుచి పుట్టించేవి; కర్ణ ప్రియంబులును= 
చెవికి ఇంపైనవి; అస్పుష్ట వస్తువులునున్‌+ఐన= ఎల్లప్పుడూ ఏక రూపంగా ఉందే పరమాత్మను తాకనివి అయిన; 
ఈ+వివిధకర్మములయందున్‌= ఈ పెక్కుతీరులుగల యజ్ఞాలు మొదలయిన కర్మలందు; పురుష+అర్థ+బుద్ధిన్‌= పురుషార్థాలు 
అయిన ధర్మాదులు ఫలించటం అనే బుద్ధిని; కావింపకు= చేసుకోకు; అతి ఘన స్వాంతులు = చాలా గొప్ప భావనకలవారు; 
పరంగు= ఒప్పారే; జనార్దన ప్రతిపాదకంబు+ఐన= మహావిష్ణువును నిరూపించేదైన; శ్రుతిన్‌= వేదాన్ని కర్మపరము= 
కర్మలకు మాత్రమే చెందినది; అని; చూపుచున్‌+ఉండువారు= వక్కాణిస్తూ ఉందేవారు; వేదజ్ఞులు= వేదతత్త్సం తెలిసినవారు; 
అనన్‌+తగువారు= అనదగినవారు; కారు; రూఢిన్‌= చక్కగా నెలకొని ఉన్న తాత్పర్యంతో; మళథి వారు= అట్టివారు; నిత్య, 
స్వరూప, భూతము+ఐన = ఎల్లప్పుడూ చెడకుండా ఉండే స్వరూపం కలదైన; ఈ ఆత్మతత్సంబున్‌= ఈ ఆత్మకు సంబంధించిన 


426 శ్రీమహాభాగవతము 


తత్వాన్ని అలరు= ఒప్పునట్టి; వేద కలిత తాత్పర్యము = వేదనిర్దిష్టమైన తాత్పర్యం అని; ఆత్మన్‌= బుద్ధితో; తెలియలేరు = 
తెలుసుకోలేరు. 

తా : రాజా! కాబట్టి నీవు కూడా పరమార్థాలుగా కనిపించేవీ, మనస్సును ఆకర్షించేవీ, వినటానికి ఇంపుగా ఉండేవీ, 
పరమాత్మను తాకనివీ అయిన పెక్కు విధాలయిన యజ్ఞాది కర్మలందు అవే పురుషార్థాలు అనే బుద్దిని పెట్టుకోకు. మరి 
గొప్ప తెలివితేటలు గలవారు శ్రీమహావిష్ణువును మాత్రమే నిరూపించే వేదాన్ని కర్మపరంగా వక్కాణిస్తూ ఉంటారు. వారిని 
వేదతత్త్వం తెలిసినవారు అనటానికి వీలులేదు. వారు నిత్యం సత్యం అయిన పరమాత్మతత్త్వాన్ని పట్టుకొనే సామర్థ్యం 
కలవారు కారు. 


విశే : ప్రరోచమానంబులు - కేవలం చెవికి మాత్రమే రుచిని పుట్టించేవి; అస్పృష్ట వస్తువులు- వస్తువు అంటే ఇక్కడ 
పరమాత్మ అనే అర్జాన్ని (గ్రహించాలి. పరమాత్మను తాకనివి. అంటే అనిత్యమైన ప్రపంచాన్ని మాత్రమే తాకేవి అని 
తాత్పర్యం. 

వ. కావునం బ్రాగగ్రంబులైన దర్భలచేత సకలక్షితిమండలాస్తరణంబు గావించి యహంకార యుక్తుండవు 
నవినీతుండవు పెక్కుపశువులం జంపనే కాని కర్మస్వరూపంబును విద్యాస్వరూపంబును నెజుంగ, వా కర్మ 
విద్యాస్వరూపంబు లెట్టి వనిన సర్వేశ్వర పరితోషకం బేది, యదియ కర్మం, బా సర్వేశ్వరునియందు నేమిట 
మతి సంభవించు నదియ విద్య, యతండే దేహులకు నాత్మయు నీశ్వరుండు నగుచుండుం, గావునం 
బురుషులకు క్షేమకరంబైన యాశశయంబు తద్పాదమూలంబ, యతండు (పప్రియతముండును 
సేవ్యమానుండును నగుచుండ నణుమాత్రం బయిన దుఃఖంబులే, దట్టి యా భగవత్స్వరూపం బెవ్వం 
దెజుంగు, వాండు విద్వాంసుండును గురుండును హరియు నని చెప్పి వెండియు నిట్లనియె. 878 


ప్రతి : కావునన్‌= కాబట్టి; ప్రాక్‌+అ(గంబులు +ఐన= తూర్పునకు చివళ్ళు కలవైన, దర్భలచేతన్‌= దర్భలచేత; సకల, క్రితి, 
మండల+ఆస్తరణంబు= మొత్తం భూమండలమంతా పరచటం); కావించి= చేసి, అహంకారయుక్తుండవు= నేనింతవాడను 
అనే భావంతో కూడియున్నవాడవు; అవినీతుండవు= వినయం లేనివాడవు; పెక్కుపశువులన్‌= చాలా జంతువులను; 
చంపన్‌+ఏ, కాని= చంపడానికే కానీ; కర్మస్వరూపంబును = కర్మల నిజమైన స్థితినీ; విద్యా స్వరూపంబునున్‌= విద్యతత్వాన్నీ; 
ఎజుంగవు= తెలియవు; ఆ, కర్మ, విద్యా, స్వరూపంబులు= ఆ కర్మం, విద్య అనే వాటి స్వభావాలు; ఎట్టీవి= ఏ విధమైనవి; 
అనినన్‌= అంటే; సర్వ+ఈశ్వర, పరితోషకంబు= అన్నింటికీ అందరికీ ప్రభువైన భగవంతుని గొప్పగా సంతోషపెట్టేది; 
ఏది= ఏదో; అదియ= అదే; కర్మంబు= యజ్ఞం మొదలైన కర్మం; ఆ, సర్వేశ్వరునియందున్‌= సర్వానికి ప్రభువైన ఆ 
పరమాత్మయందు; ఏమిటన్‌= దేనివలన; మతి= బుద్ధి; సంభవించున్‌= ఏర్పడుతుందో; అదియ= అదే; విద్య; అతండు+ఎ= 
ఆ పరమాత్మయే; దేహులకున్‌= శరీరులకు; ఆత్మయున్‌= ఆత్మయును; ఈశ్వరుండున్‌= పాలకుడును; అగుచున్‌+ఉందున్‌= 
అవుతూ ఉంటాడు; కావునన్‌= కనుక; పురుషులకున్‌= మానవులకు; క్షేమకరంబు+ఐన = క్షేమాన్ని చేసేదైన; ఆశ్రయంబు= 
ఆధారం; తద్‌+పాద, మూలంబు+అ= అతనిపాదాల మొదలే; అతండు= ఆ భగవంతుడు; ప్రియతముండును= చాలా 
ఇష్టమైనవాడూ; సేవ్యమానుండును= అందరిచేతను పూజింపబడుతున్నవాడునూ; అగుచున్‌+ఉండన్‌= అవుతుండగా; 
అణుమాత్రంబు +అయిన= అణువంత అయినా; దుఃఖంబు= శోకం; లేదు; అట్టి, ఆ, భగవత్స్వరూపంబు= అటువంటి ఆ 
భగవంతుని తత్వాన్ని ఎవ్వండు= ఏ మనుజుడు; ఎజుంగున్‌= తెలుసుకుంటాడో; వాండు= ఆ వ్యక్తి విద్వాంసుండును= 


చతుర్ధస్కంధము 42/7 


పండితుడు; గురుండును= గురువు; హరియును= శ్రీమహావిష్ణువు; అని; చెప్పి; వెండియున్‌= ఇంక్కా ఇట్లు= ఈ విధంగా; 
అనియెన్‌= అన్నాడు. 

తా; కాబట్టి, నీవు తూర్పునకు చివళ్ళు కలుగునట్లుగా దర్భలను పరచి, భూమండలాన్నంతా యజ్ఞవేదికగా చేసి నేనింతవాదను 
అనుకొంటూ, వినయాన్ని వదలివేసి చాలా పశువులను చంపటం తెలుసుకున్నావు, కానీ నిజమైన కర్మతత్త్వం ఏమిటి? 
విద్యాస్వభావం ఏమిటి? అనేది తెలిసికోలేదు. ఆ కర్మ, విద్యా స్వభావాలు ఏమిటంటే సర్వేశ్వరుని సంతోషపెట్టేదే కర్మం. 
సర్వేశ్వరునియందు బుద్ధిపుట్టించేదే విద్య. ఆ సర్వేశ్వరుడే దేహం ధరించిన జీవులకు ఆత్మయు పాలకుడున్నూ కాబట్టి, 
మానవులకు క్షేమాన్ని కలిగించేది ఆయన పాదాలను ఆశ్రయించటమే. అతడు మిక్కిలి ప్రియమైనవాడూ, 
మనసేవలందుకొనేవాడూ అయితే దుఃఖం అణువంత కూడా కలుగదు. అటువంటి ఆ భగవంతుని తత్వాన్ని తెలుసుకొని 
బోధించగలవాడే పండితుడు, గురువు, హరి - అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. 


విశే ; హరియందు బుద్ధిపుట్టించేదే విద్య. ఎందుకంటే దానివలన కలిగేది మహాఫలం కనుక. 


క. అవనీశ! యీ విధంబున, భవదీయ ప్రశ్న మిట్లు పరిహృత మయ్యెం, 

దవిలి యింక నొక్క గోప్యము, వివరించెదం జిత్తగింపు విమలచరిత్రా! 8/79 
ప్రతి : అవనీ+ఈశ= భూమికి ఏలికవైన ఓ రాజా!; విమలచరిత్రా= స్వచ్చమైన నడవడికలవాడా! భవదీయ, ప్రశ్నము= 
నీదైన సందేహం; ఇట్లు= ఈ విధంగా; పరిహృతము +అయ్యెన్‌= తొలగించబడినది; తవిలి= పూనుకొని; ఇంకన్‌= ఇంకా; 
ఒక్క గోప్యము= ఒకరహస్యాన్ని వివరించెదన్‌= తెలియజేస్తాను; చిత్తగింపుము= హృదయంలో నిలుపుకో. 
తా : స్వచ్చమైన శీలంకల ఓరాజా! నీ సందేహాన్ని ఈ విధంగా తీర్చాను. చాలా పూనికతో మరొక్క రహస్యమైన విషయాన్ని 
నీకు తెలియజేస్తాను. మదిలో నిలుపుకో. 
సీ. లలి సుమనో వాటికల యందు నల్ప ప్రసూన మరంద గంధానుమోద 

సంచారియును మృగీసహితముం దన్నివేశిత చిత్తమును మధువ్రత నినాద 

మేదుర శ్రవణానుమోదితమును బురోభాగ చరన్నిజ ప్రాణహారి 

దీపిత వృక గణాధిష్టితమును లుబ్ధిక క్రూర ఘన సాయక ప్రభిన్న 


తే. పృష్టభాగంబునై తగ నెదను మృత్యు, భీతి వాటిల్ల నొందు దప్పింప వెరవు 
గాన కడవిం జరించు మృగంబు పగిది, భూవరోత్తమ! వినవయ్య! పురుషుం డెపుడు. 880 


ప్రతి ;: భూవర+ఉత్తమ= రాజవర్యా, వినవయ్య= వినుమా!; లలిన్‌= క్రమంగా సుమనస్‌ +వాటికలయందున్‌ = 
పూలతోటలయందు; అల్ప= కొంచెంపాటి; ప్రసూన= పూవుల; మరంద= తేనె యొక్క గంధ+అనుమోద= సువాసనచే 
గల్గిన ఆనందంతో; సంచారియును= తిరుగుతూ ఉందేదీ; మృగీ సహితము = ఆడులేళ్ళతో కూడినదీ; తత్‌ +నివేశిత 
చిత్తమునున్‌= అందే ఉంచబడిన మనస్సుతో; మధువ్రత= తుమ్మెదల; నినాద= రుంకారాలతో; మేదుర= దట్టమైన; 
(ఛవణ= చెవులయందు; అనుమోదితమును = విడువని ఆనందం కలదియు; పురస్‌= ముందు ఉన్న భాగ= ప్రదేశంలో; 
చరత్‌= తిరుగుచున్న నిజ= తన; ప్రాణ= ప్రాణాలను; హారి= హరించే; దీపిత= చక్కగా కానవస్తున్ను వృక= తోడేళ్ళ; 


428 శ్రీమహాభాగవతము 


గణ= మందచేత; అధిష్టితమును= ఆక్రమించబడినదీ; లుబ్ధక= వేటగాంద్ర; క్రూర= దయలేని; ఘన= పెద్దవి అయిన; 
సాయక= బాణాలచేత; ప్రభిన్న= బాగుగా చీలిపోయిన; పృష్ట భాగంబును+ఐ= పిరుదుల ప్రదేశం కలదీ అయి; తగన్‌= 
తగునట్లుగా;? ఎదను= హృదయంలో; మృత్యు భీతి= చావు భయం; వాటిల్లన్‌= కలుగగా; తప్పింపన్‌= తొలగించటానికి; 
ఒండు= మరొక; వెరవు= ఉపాయం; కానక= చూడక; అడవిన్‌= అడవిలో; చరించు మృగంబు పషగిదిన్‌= తిరిగే 
లేడిలాగ్యా పురుషుండు= మానవుడు; ఎపుడున్‌= ఎల్లవేళలా... 


తా :; రాజా! విను. ఒక జింక పూలతోటలలో తిరుగుతూ ఉంటుంది. కొద్దిపాటి పూలవాసన వెంటబడి మనస్సులో 
పొంగిపోతూ తిరుగుతూ ఉంటుంది. వెంటకొన్ని ఆడుజింకలు ఉంటాయి. దాని మనసంతా వాని మీదనే అంటి పెట్టుకొని 
ఉంటుంది. తుమ్మెదలు రుంకారాలతో చెవులకు విందు చేస్తూ ఉంటాయి. దాని ముందు తన ప్రాణాలను లాగివేయటానికి 
తోదేళ్ళ మంద ఉత్సాహంతో నిలబడి ఉంటుంది. వేటకాడు మిక్కిలి వాడిబాణాలతో పిరుదులను చీల్చివుంటాడు. గుండెలో 
చావుభయం కలుగుతూ ఉంటుంది. తప్పించటానికి ఒక్క ఉపాయం కూడా కానరాదు. పిచ్చి తిరుగుళ్ళతో అతలాకుతలం 
అయిపోతూ ఉందే ఆ లేడిలాగా జీవుడు సర్వకాలాలలో ఏదో అయిపోతూ ఉంటాడు. 


వ. అంగనా నివాసంబుల యందు క్షుద్రతమంబగు కామ్య కర్మ పరివాక జనితంబైన జిహ్వోపస్టాది 
కామజనిత సుఖలేశంబుల నన్వేషించుచుం, గామినీయుక్తుందును, దన్నివేశిత మానసుండును నతిమనోహర 
వనితాజనాలాప శ్రవణ తత్పర చిత్తుండును, బ్రత్యక్షంబున నాయుర్హ్దరణ కార ణాహోరాత్రాది కాలవిశేషగణనా 
పరుందునుగాక పరోక్షంబునం గృతాంత శరనిర్భిన్న గాత్రుండును నగుచు నీ జీవుండు విహరించు చుండుం, 
గావున నీవు నీ జీవుని మృగచేష్టితునింగా విచారించి శ్రోత్రాదులందున్న శబ్దాదులం బోలె బాహ్య వృత్తులగు 
(శ్రౌతస్మార్తాది రూప కర్మంబును హృదయంబునందు నియమించుచు నసజ్జనయూథ వార్తాసహితం బైన 
గృహాశ్రమంబు విడువుము, సకల జీవాశ్రయుండైన యీశ్వరుని భజియింపు, మిట్లు సర్వతో విరక్తుండవు 
గమ్మని నారదుండు వలికినం బ్రాచీనబర్హి యిట్లనియె. 881 


ప్రతి : అంగనా నివాసంబులయందున్‌= అందగత్తెల ఇండ్లలో; క్షుద్ర తమంబు+అగు= మిక్కిలి నీచమైనదగు; కామ్య, 
కర్మ, పరిపాక, జనితంబు+ఐన= కోరికలకు సంబంధించిన పనుల, పంటవలన పుట్టినది అయిన; జిహ్వా= నాలుక; 
ఉపన్నా= గుహ్యమగు అవయవం; ఆది= మొదలైన; కామ= కోరికలవలన; జనిత= పుట్టిన; సుఖలేశంబులన్‌= అల్పసుఖాలను; 
అన్వేషించుచున్‌= వెదకుతూ; కామినీ యుక్తుండును= కోరికలను రేకెత్తించు ప్రీలతో కూడిన వాడును; తత్‌+నివేశిత 
మానసుండును= వారియందు నిలిపి ఉంచిన మనస్సు కలవాడును; అతిమనోహర= చాలా ఎక్కువగా మనస్సును 
ఆకర్షించే; వనితా జన= ఆడువారి; ఆలాప= ఇంపైన పలుకులను; శ్రవణ= వినుటయందు; తత్పర= తగులుకొనిన; 
చిత్తుండును= మనస్సు కలవాడును; ప్రత్యక్షంబునన్‌= కన్నులకు కనపడే స్థితిలో; ఆయుః= ప్రాణాలతో ఉందే కాలాన్ని 
హరణ:= తీసికొనిపోవటానికి; కారణ= హేతువైన; అహస్‌= పగలు; రాత్ర+ఆది= రాత్రి మొదలైన; కాల= కాలపు; 
విశేష= ప్రత్యేకదశలను; గణనా= లెక్కించుటలో; పరుందడును= (్రద్ధకలవాడును; కాక; పరోక్షంబునన్‌= చాటుమాటుగా; 
కృత+అంత= యముని; శర= బాణాలతో; నిర్భిన్న= చీల్ప్చివేయబడిన; గాత్రుండును= దేహం కలవాడును; అగుచున్‌ = 
అవుతూ; ఈ జీవుండు= “జీవుడు అనే వ్యవహారంగల ఈ ప్రాణి; విహరించుచున్‌= తిరుగుతూ; ఉండున్‌= ఉంటాడు; 
కావునన్‌= కాబట్టి; నీవును= నీవుకూడా; ఈ జీవునిన్‌= ఈ జీవుని; మృగచేష్టితునిన్‌ +కాన్‌= పశువు వంటి చేష్టలు 
కలవానినిగా; విచారించి= భావించి; (శోత్ర+ఆదులందున్‌+ఉన్న= చెవి మొదలైన వానియందు ఉన్నట్టి; శబ్ద్బ+ఆదులన్‌+ 


చతుర్ధస్కంధము 429 


పోలె= శబ్దం మొదలైన వానివలె; బాహ్య వృత్తులు+అగు= వెలుపలి వ్యాపారాలు అయిన; (శ్రౌత+స్మార్త= వేదాన్ని బట్టి 
చేసేవి, స్మృతులను బట్టి ఆచరించేవీ; ఆది= మొదలైన; రూప= స్వరూపంగా ఉన్న కర్మంబును= యజ్ఞం మొదలైన 
కార్యవిశేషాన్ని హృదయంబునందున్‌= మనస్సులో; నియమించుచున్‌= అదుపులో ఉంచుకొంటూ; అసత్‌= చెద్దు జన= 
జనుల; యూథ= మందల; వార్తా= వార్తలతో; సహితంబు+ఐన= కూడినదైన; గృహ+ఆశ్రమంబున్‌= ఇంటివానిదైన 
ఆశ్రమాన్ని విడువుము= వదలిపెట్టు; సకల జీవ+ఆశయుండు +ఐన= అన్ని విధాల ప్రాణులకు ఆధారభూమియైన; 
ఈశ్వరునిన్‌= సర్వలోకాలకూ ప్రభువైనవానిని; భజియింపుము= సేవించు; ఇట్లు= ఈ విధంగా; సర్వతః+విరక్తుందవు = 
అన్ని వైపులనుండి తగులం లేనివాడవు; కమ్ము= అగుము; అని; నారదుండు= నారదమహర్షి పలికినన్‌= పలుకగా; 
ప్రాచీనబర్జి=ః ప్రాచీనబర్హి అనే పేరుగలరాజు; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తా : జీవుడు స్త్రీల నివాసాలలో చాలా నీచమైన తిండీ, శరీరసుఖమూ మొదలైన కొద్దిపాటి సుఖాలను వెదకుతూ స్రీలతో 
కలసి ఉన్నవాడూ, వారియందే ఉంచిన మనస్సు కలవాడూ అయి, చాలా ఇంపుగా ఉండే ఆడువారి మాటలను వినటమే 
పని అయినవాడై, ఎదురుగా ఆయువును దొంగిలించే పనికి కారణాలైన రాత్రిబవళ్లను లెక్కించటం అనే పని పెట్టుకోకుండా, 
చాటుమాటుగా వచ్చిపడే యముని ఆయుధాలకు ఒడలంతా చీలిపోగా, వినోదంగా తిరుగుతూ ఉంటాడు. ఇదంతా ఒక 
పశువు చేష్టవంటిది. నీవు దానిని బాగా మనస్సుకు పట్టించుకొని చెవులు మొదలైన ఇంద్రియాలలో ఉన్న శబ్దం మొదలైన 
వానినిలాగా, వేదాలూ సృతిగ్రంథాలూ చెప్పిన వెలుపలి విషయాల వంటివి అయిన యజ్ఞం మొదలైన కర్మలను పృదయంలోనే 
అణచి ఉంచుకొంటూ మంచివారు కాని మానవుల మందల మాటలకు సంబంధించిన గృహాశ్రమాన్ని విడిచిపెట్టు. 
జీవులన్నింటికీ అందరికీ ఆశయించదగినవాడయిన ఈశ్వరుని సేవించుకో. క్రమక్రమంగా భౌతికమైన సర్వవిషయాలనుండీ 
విరక్తిని పొందు- అని నారదుడు ఉపదేశించగా ప్రాచీనబర్హి ఇలా అన్నాడు. 


విశే : దీనినే యుక్త అయుక్త వివేకజ్ఞానం అంటారు. సాధారణంగా జీవుడు తనకు శాశ్వత ప్రయోజనాన్ని కలిగించేదానిని 
పట్టించుకోడు. అప్పటికి సుఖంగా ఉన్నట్లు కనిపించే దాని వెంటబడతాడు. దానితో రెండు వైపులా నష్టమే కలుగుతుంది. 
సంసారం ఎన్ని జన్మలకైనా పెరుగుతూనే ఉంటుంది. ఇది పెద్ద అనర్థం. 


క. మునివర! భగవంతుండవు, ననుపమ విజ్ఞాననిధివి ననందగు నీచే 

తను వివరింపంగాం దగి, యెనసిన యీ యాత్మతత్త మిటనా చేతన్‌. 882 
ప్రతి : మునివర!= మునులలో శ్రేష్టుడా!; భగవంతుండవు = మిక్కిలి భగవానునివలె పూజ్యుదవు; అనుపమ విజ్ఞాననిధివి= 
సాటిలేని విజ్ఞానానికి గనివంటి వాడవు; అనన్‌+తగు= అనటానికి యోగ్యత గల; నీచేతను= నీచేత; వివరింపన్‌ +కాన్‌= 
వివరించగా; తగి= ఒప్పారి; ఎనసిన= ప్రకాశిస్తున్న ఈ ఆత్మ తత్త్వము= ఈ ఆత్మకు సంబంధించిన జ్ఞానం; ఇటు= ఈ 
విధంగా; నా చేతన్‌= నా చేత... 


తా; మహర్షివరేణ్యా! నీవు సాక్షాత్తు భగవంతు డనదగినవాడవు, సాటిలేని విజ్ఞానమంతటికీ నిధి అయిన వాడవు. ఇట్టి 
నీవు వివరించిన ఈ ఆత్మతత్త్వం నాచేత 


వ. శ్రుతంబును విచారితంబును నయ్యెం, గర్మ్శనిష్టు లగు నుపాధ్యాయు లైనవార లీ యాత్మతత్తంబును 
నెజబుంగ, రెణింగిరేని యుపదేశింపరు. కావునం దద్భృతంబయిన మహాసంశయంబు నీ చేత నివృత్తం 
బయ్యెనని వెందియు నిట్లనియె. 883 


430 శ్రీమహాభాగవతము 


ప్రతి : శుతంబు= వినబడినది; విచారితంబునున్‌= బుద్ధిబలంతో భావించబడినది; అయ్యెన్‌= అయినది; కర్మ నిష్టులు= 
కర్మలయందే చెదరని నిష్టకలవారు; అగు= అయిన; ఉపాధ్యాయులు = గురువులు; ఐన వారలు= అయినవారు; ఈ ఆత్మ 
తత్త్వంబునున్‌= ఆత్మకు సంబంధించిన ఈ జ్ఞానాన్ని ఎజఖుంగరు= తెలియరు; ఎటింగిరి+ఏనిన్‌= ఒక వేళ తెలిసినా; 
ఉపదేశింపరు= తక్మినవారికి దీనిని నేర్పరు; కావునన్‌= కాబట్టి; తద్‌+కృతంబు= దానిచేత చేయబడినది; అయిన = 
అయినట్టి; మహాసంశయంబు= చాలా గొప్పది అయిన సందేహం; నీ చేతన్‌= నీ వలన; నివృత్తంబు= మరలిపోయినది; 
అయ్యెన్‌= అయినది; అని; వెండియున్‌= ఇంకా; ఇట్లు= ఈ విధంగా అనియెన్‌= అన్నాడు. 


తా : వినబడినది. చక్కగా విచారించబడినది. కర్మలయందే స్థిరంగా నిలిచి ఉన్న వారయిన గురువులు కూడా ఈ ఆత్మకు 
సంబంధించిన తత్వాన్ని ఎరుగరు. తెలిసి ఉండినా ఇతరులకు ఉపదేశించరు. కాబట్టి, దానివలన కలిగే సంశయం చాలా 
గొప్పది. దానిని నీవు తీర్చావు! అని ఇంకా ఇలా అన్నాడు. 


విశే : ఇక్కడ శశుతం అంటే (శ్రవణం అనీ, విచారితం అంటే మననం అనీ భావించాలి. 


క. అనఘాత్మ! యేమిటి యందు నీ యింద్రియ వృత్తులు దగం బ్రవర్తింపకుండు 
టను జేసి బుషులైన ఘనముగ మోహింతు రట్టి యర్థము నందు నాత్మ సంశ 
యము గల్గుచున్నది, యది యొట్టి దనినను బురుషుం డే యే దేహమునను జేసి 
కర్మముల్‌ సేసి తత్మ్కాయంబు నీ లోక మందునే విడిచి తా నన్యదేహ 


తే. మర్ధితో ఘటియించి లోకాంతరమును, బొంది తత్మర్మఫలమును బొందు ననుచుం 
బ్రకటముగ వేదవేత్తలు వలుకు చుందు, రన్న నది యెట్లు విన నుపపన్న మగును? 884 


ప్రతి : అనఘ+ఆత్మ= పుణ్యం పండిన బుద్ధికల ఓ మహర్షీ ఏమిటి+అందున్‌= దేనియందు; ఈ ఇంద్రియ వృత్తులు = 
ఇంద్రియాలకు సంబంధించిన ఈ వ్యాపారాలు; తగన్‌= తగువిధంగా; ప్రవర్తింపక+ఉండుటను +చేసి= మెలగకుండా 
ఉండటంవలన; బుషులు+ఐనన్‌= మంత్రాలను దర్శించేవారైనా; ఘనముగన్‌= పెద్దగా? మోహింతురు= పొరపాటుపదతారో; 
అట్టి అర్ధమునందున్‌= అటువంటి విషయంలో; ఆత్మన్‌= మనస్సులో; సంశయము= సందేహం; కల్టుచున్నది= ఏర్పడుతున్నది; 
అది; ఎట్టిది= ఏ విధమైనది; అనినను= అంటే; పురుషుండు= జీవుడు; ఏయే దేహమునను+చేసి= వయే శరీరంతో; 
కర్మముల్‌= కర్మలు; చేసి= కావించి; తత్‌+కాయంబున్‌= ఆ దేహాన్ని; ఈ లోకమందున్‌+ఏ= ఈ లోకంలోనే; విడిచి= 
వదలిపెట్టి; తాను; అన్యదేహము= మరొక శరీరాన్ని అర్ధితోన్‌= కోరికతో; ఘటియించి= కూర్చుకొని; లోక+అంతరమును= 
మరొక లోకాన్ని పొంది= చేరుకొని; తత్‌+కర్మ ఫలమున్‌= ఆ కర్మ ఫలాన్ని పొందున్‌= అనుభవిస్తాడు; అనుచున్‌= 
అంటూ; వేదవేత్తలు= వేదాల తత్త్వం తెలిసినవారు; ప్రకటముగన్‌= ప్రసిద్ధంగా; పలుకుచున్‌+ఉందురు= మాట్లాడుతూ 
ఉంటారు; అన్నన్‌= అంటే అది= ఆ మాట; వినన్‌= వినడానికి; ఎట్లు= ఏ విధంగా; ఉపపన్నము= చక్కగా పొందిక 
కలది; అగును= అవుతుంది? 

తా : పుణ్యాత్మా! గొప్పతపస్సు చేసిన మహర్చులకైనా పరమాత్మయందు ఇంద్రియాల ప్రవృత్తులు ప్రవర్తించక పోవటం 
వలన వారుకూడా మోహపడుతూ ఉంటారు. అటువంటి తత్త్వవిషయంలో ఒక సంశయం కలుగుతుంది. అది ఏమంటే 
జీవుడు ఏ దేహంతో చేసిన కర్మలు ఆ దేహంలోనే ఇక్కడ- ఈ లోకంలో- విడిచివేసి మరొక దేహం ఏర్పాటు చేసుకొని 


చతుర్ధస్కంధము 431 


మరొక లోకంలో ఆ కర్మఫలాన్ని అనుభవిస్తాడు అని వేదం తెలిసినవారు ప్రకటంగా పలుకుతూ ఉంటారు. అది ఎలా 
కుదురుతుంది? 


వ. అదియునుం గాక యాచరితంబైన కర్మంబు తత్‌క్షణంబు వినష్టం బగుటంజేసి జీవుండు దేహాంతర 
లోకాంతర భావి యయిన ఫలం బెట్లు సంభవించు ననిన ప్రాచీనబరికి నారదుం డిట్లనియె. నరేంద్రా! 
స్వప్నావస్థయందు లింగశరీరాధిష్టాతయైన జీవుండు జాగ్రద్దేహాభిమానంబు విడిచి తాదృశంబ కాని 
యతాదృశంబ కాని యైన శరీరాంతరంబు నొంది మనంబునందు సంస్కార రూపంబున నాహితంబైన 
కర్మంబు ననుభవించు చందంబునం బురుషుం డే లింగశరీరంబునం జేసి కర్మంబు నాచరించు, నా 
లింగశరీరంబుననే లోకాంతరంబున దేహవిఖేదంబు నొందక తత్ఫలం బనుభవించు, నదియునుం గాక 
దాన ప్రతిగ్రహాదుల యందు స్థూలదేహంబునకుం గర్భత్వంబు గల దంటివేని నహంకార మమకార 
యుక్తుందైన పురుషుండు మనంబునం జేసి యే యే దేహంబు పరిగ్రహించు, నాయా దేహంబున 
సిద్ధంబైన కర్మం బా జీవుం డనుభవించు, నట్లు గాకున్నం గర్మ్శంబు పునర్భవ కారణం బగుట యుపపన్నంబు 
గాకుండుం, గావున మనఃప్రధానం బైన లింగశరీరంబునకే కర్భత్వం బుపపన్నం బగునని వెండియు 
నిట్లనియె. 88ర్‌ 


ప్రతి : అదియునున్‌+కాక= అంతేకాక; ఆచరితంబు+ఐన= చేయబడినదైన; కర్మంబు= కర్మ తత్‌ క్షణంబునన్‌= ఆ 
క్షణంలోనే; వినష్టంబు= పూర్తిగా నశించినది; అగుటన్‌+చేసి= అయినందువలన; జీవుండు= జీవుడు; దేహాంతర లోకాంతర 
భావి= మరొక దేహంలో, మరొక లోకంలో కలిగేది; అయిన; ఫలంబు= ఫలాన్ని ఎట్లు= ఏవిధంగా? అనుభవించున్‌= 
అనుభవిస్తాడు?; అనినన్‌= అని ప్రశ్నించగా; ప్రాచీనబర్దికిన్‌= ప్రాచీనబర్జిక్షి; నారదుండు= నారదమహర్షి ఇట్లు= ఈ 
విధంగా; అనియెన్‌= అన్నాడు; నరేంద్రా!= రాజా!; స్వప్న+అవస్థ్టయందున్‌= కలల దశలో; లింగ శరీర +అధిష్టాత+ఐన = 
సూక్ష్మ దేహమందు నెలకొని ఉన్నవాడైన; జీవుండు= జీవుడు; జాగ్రత్‌+దేహ+అభిమానంబున్‌= మేలుకొని ఉన్నప్పటి 
దేహంమీది అభిమానాన్ని (నేను ఇప్పుడు ఈ దేహంలో ఉండి ఏదో అనుభవిస్తున్నాను అనే భావాన్ని); విడిచి= వదలి; 
తాదృశంబు+అ= అటువంటిదే; కాని= కానట్టి; అతాదృశంబు+అ= అటువంటిదే కానిది; కాని= కానట్టు; ఐన 
శరీర +అంతరంబున్‌= మరాక దేహాన్ని ఒంది= ఏర్పరచుకొని; మనంబునందున్‌= మనస్సులో; సంస్మారరూపంబునన్‌= 
మునుపు ఏర్పడిన స్కృతి, బలంమొదలైన వాని రూపంతో; ఆహితంబు+ఐన= ఉంచబడినదైన; కర్మంబున్‌= కర్మను; 
అనుభవించు చందంబునన్‌= అనుభవించే విధంగా; పురుషుండు= జీవుడు; ఏ లింగ శరీరంబునన్‌+చేసి= ఏ కారణదేహంతో; 
కర్మంబున్‌= ఆ యా కర్మను; ఆచరించున్‌= చేస్తాడో), ఆ లింగశరీరంబునన్‌+వఏ= ఆ కారణ దేహం చేతనే; 
లోక+అంతరంబునన్‌= మరొకలోకంలో; దేహవిభేదంబున్‌= మరొక దేహం అనే భేదాన్ని ఒందక= పొందకుండా; 
తత్‌+ఫలంబున్‌= ఆ ఫలాన్ని అనుభవించున్‌= అనుభవిస్తాడు; అదియునున్‌ +కాక = అంతేకాకుండ; దాన 
ప్రతిగ్రహ+ఆదులయందున్‌= ఇవ్వటం, పుచ్చుకోవటం మొదలైన వాటియందు; స్థూలదేహంబునకున్‌= స్థూలమైన దేహానికి; 
కర్ఫత్వంబు= చేసేది అనే భావం; కలదు= ఉంది; అంటివి+ఏని= అంటే; అహంకార మమకార యుక్తుండు+ఐన = నేను, 
నాది అనే భావాలతో కూడుకొన్నవాడైన; పురుషుండు= జీవుడు; మనంబునన్‌+చేసి= మనస్సుతో; ఏయే దేహంబున్‌= 
ఏయే శరీరాన్ని; పరిగ్రహించున్‌= చక్కగా తీసుకుంటాదో; ఆయా దేహంబునన్‌= ఆయా దేహంలో; సిద్ధంబు+ఐన= 


432 శ్రీమహాభాగవతము 


ఏర్పడి ఉన్న కర్మంబు= కర్మాన్ని ఆ జీవుండు= ఆ జీవుడు; అనుభవించున్‌= అనుభవిస్తాడు; అట్లు= ఆ విధం; కాక+ఉన్నన్‌= 
కాకపోతే; కర్మంబు= కర్మము; పునర్భవ కారణంబు= మరల పుట్టటానికి కారణం; అగుట= కావటం; ఉపపన్నంబు= 
కుదిరేది; కాక+ఉండున్‌= కాకపోతుంది; కావునన్‌= కాబట్టి, మనః ప్రధానంబు= మనస్సు ముఖ్యమైనది; ఐన= అయినట్టి; 
లింగశరీరంబునకున్‌ +ఏ = సూక్ష్మ దేహానికే; కరృత్వంబు= చేసేది అనే భావన; ఉపపన్నంబు= కుదురునది; అగున్‌= 
అవుతుంది; అని; వెండియున్‌= ఇంకా; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా : అంతేకాదు. చేసిన పని ఆ క్షణంలోనే నశిస్తుంది. కాబట్టి, జీవుడు మరొకదేహంతో, మరాకలోకంలో ఏర్పడే ఫలాన్ని 
ఎలా అనుభవిస్తాడు - అని ప్రాచీనబర్హి తన సంశయాన్ని నారదునకు తెలియజేశాడు. అప్పుడు నారదుడు ఇలా చెప్పాడు. 
రాజా! కలవచ్చిన స్థితిలో జీవుడు లింగదేహాన్ని ఆశ్రయించి ఉన్నాడు. అప్పుడు అతనికి మేలుకొని ఉన్నప్పటి దేహం నాది 
అనే భావన ఉండదు. అటువంటిదో, అటువంటిది కానిదో అయిన మరొక శరీరాన్ని పొందుతాడు. అంతకు ముందు 
చేసిన కర్మలన్నీ సంస్కార రూపంలో అతని మనస్సులో ఉంటాయి. (ఇసుకలో వేసిన వెనుకటి పాదపుగుర్తుల వంటివి 
సంస్కారాలు). వానినే కలలో అనుభవిస్తూ ఉంటాడు. అదేవిధంగా జీవుడు ఏ లింగదేహంతో కర్మం చేస్తాడో ఆ దేహంతోనే 
మరొకలోకంలో ఇంకొక దేహం అనే దానితో భేదాన్ని పొందకుండా ఆ ఫలాన్ని అనుభవిస్తాడు. అది సరేనయ్యా! దానం 
ఇవ్వటం, పుచ్చుకోవటం మొదలైన పనులు ఉన్నాయి. వానికి స్టూలశరీరంతోనే కదా సంబంధం అంటావేమో! నేను, నాది 
అనే భావాలతో కూడిన జీవుడు మనస్సుతో ఏ దేహాన్ని (గ్రహిస్తాడో ఆ దేహంతోనే ఏర్పడి ఉన్న కర్మాన్ని అనుభవిస్తాడు. 
అలా కాకపోతే కర్మం పునర్జన్మకు కారణం కావటం కుదరదు. కాబట్టి, మనస్సు ప్రధానం అయిన కారణశరీరానికే 
కర్ఫత్వం కుదురుతుంది అని ఇంకా ఇలా అన్నాడు. 


క. క్షితి నుభయేంద్రియ కర్మ, స్ధితు అనుభవ మందంబడిన చిత్తము పగిదిన్‌ 

ధృతిం జిత్తవృత్తులను ల, క్షిత మగుం దత్పూర్వ దేహకృత కర్మంబుల్‌. 886 
ప్రతి : క్రితిన్‌= భూమిమీద; ఉభయ +ఇంద్రియకర్మ స్థితులు= రెండు విధాలైన ఇంద్రియాల పనుల దశలు; అనుభవము+ 
అందన్‌+పడిన= అనుభవంపొందిన; చిత్తముపగిదిన్‌= చిత్తంలాగా; ధృతిన్‌= నిలుకడతనంతో; చిత్తవృత్తులను= మనః 
ప్రవృత్తులయందు; తత్‌+పూర్వ దేహ కృత కర్మంబుల్‌= అంతకు ముందు ఉన్న దేహం చేసిన కర్మలు; లక్షితము= 
గుర్తించబడినవి; అగున్‌= అవుతాయి. 
తా; జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు చేసిన పనులన్నీ మనస్సులో ముద్రపడినట్లుగా ఉంటాయి. కాబట్టి వెనుకటి 
దేహాలతో చేసిన కర్మలు చిత్తపు కదలికలలో గుర్తించబడుతూ ఉంటాయి. 
వ. అది యొట్లనిన నీ దేహంబునం జేసి యే రూపంబు నే ప్రకారంబున నెప్పు దడెచట నగు, నది యనను 
భూతంబును నదృష్టంబును నశ్రుతంబునునై యుండు, నట్టిది యొకానొక కాలంబున వాసనాశ్రయుం 
డయిన పురుషునకుం దదనుభవాది యుక్తం బగు పూర్వదేహంబున ననుభూతంబును దృష్టంబును 
శ్రుతంబును నని విశ్వసింపు, మీ మనంబున అననుభూతార్థంబు గోచరింపంజాల, దీ మనంబు పురుషులకు 
శుభాశుభ నిమిత్తంబులైన పూర్వాపర దేహంబులం బ్రకాశింపం జేయుచుండు, నీ మనంబునందు నదృష్టంబు 
నశ్రుతంబు నైన యర్థంబు స్వష్నాదికమందుం దోంచు నంటివేని నది దేశకాల క్రియాశ్రయంబని తలంపం 


చతుర్ధస్కంధము 433 


దగు, నీ సమస్త విషయంబులం (గ్రమానురోధంబున మనంబునం జేసి భోగ్యంబులగు నని మజియు 
నిట్లనియె. 887 


ప్రతి : అది; ఎట్లు; అనినన్‌= అంటే; ఈ దేహంబునన్‌+చేసి= ఈ దేహంతో; ఏ రూపంబునన్‌= ఏ రూపంతో; ఏ 
ప్రకారంబునన్‌= ఏ విధంగా? ఎప్పుడు= ఏ సమయంలో; ఎచటన్‌= ఏ దేశంలో; అగున్‌= అవుతుందో; అది= ఆ కర్మం; 
అననుభూతంబును = అనుభవించినది కానిది; అదృష్టంబును= చూడబదనిది; అథుతంబును= వినబడనిది; ఐ= అయి; 
ఉండును= ఉంటుందో; అట్టి+అది= అటువంటిది; ఒకానొకకాలంబునన్‌= ఒక కాలంలో; వాసనా+ఆశ్రయుండు +అయిన = 
వాసనలను ఆధారంగా చేసికొనినవాదైన; పురుషునకున్‌= జీవునకు; తద్‌+అనుభవ+ఆది యుక్తంబు= ఆ అనుభవం 
మొదలైన వానితో కూడినది; అగు= అయిన; పూర్వదేహంబునన్‌= వెనుకటి దేహంతో; అనుభూతంబును= అనుభవించబడినది; 
దృష్టంబును= చూడబడినది; శ్రుతంబును= వినబడినది; అని; విశ్వసింపుము= నమ్ము ఈ మనంబునన్‌= ఈ మనస్సులో; 
అననుభూత +అర్థంబు = అనుభవించని విషయం; గోచరింపన్‌+చాలదు= ఇంద్రియాలకు తోచేది కాదు; ఈ మనంబు= 
ఈ మనస్సే; పురుషులకు = జీవులకు; శుభ+అశుభ నిమిత్తంబులు+ఐన= మేలైనవి, కీదైనవి అయిన వానికి కారణాలై; 
పూర్వ+అపర+దేహంబులన్‌= వెనుకటివి, తరువాతివి అయిన దేహాలలో; ప్రకాశింపన్‌+చేయుచున్‌+ఉందున్‌= వెలుగును 
పొందే విధంగా చేస్తూ ఉంటుంది; ఈ మనంబునందున్‌= ఈ మనస్సులో; అదృష్టంబును= కానరానిది; అథుతంబును= 
వినరానిది; ఐన అర్థంబు= అయిన విషయం (ఏదైనా); స్వప్న+ఆదికమందున్‌= కల మొదలైన దశలలో; తోంచున్‌= 
ఊహలో కదులుతుంది; అంటివి+ఏని= అన్నావంటే; అది= అలా తోచటం; దేశ కాల క్రియా+ఆశ్రయంబు= ప్రదేశం, 
కాలం, కర్మం అనె వానినాశ్రయించినది; అని; తలంపన్‌+తగున్‌= భావించాలి; ఈ సమస్త విషయంబులన్‌= ఈ అన్ని 
విషయాలు; క్రమ +అనురోధంబునన్‌= క్రమాన్ని అనుసరించి; మనంబునన్‌+చేసి= మనస్సులో; భోగ్యంబులు= భోగించబడేవి; 
అగున్‌= అవుతాయి; అని= అని చెప్పి మజియున్‌= ఇంకా ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 

తా : అది ఎలాగంటే ఈ దేహంలో ఇది వరకు అనుభవించనిదీ, కనబడనిదీ, వినబడనిదీ అయిన ఒక విషయం ఎప్పుడో, 
ఎక్కడనో ఏ రూపంతోనో, ఏ విధానంగా జరిగి ఉంటుందో. అది వాసనలను బట్టి పూర్వదేహంలో అనుభవానికి వచ్చినది 
అనుకోవాలి. ఈ మనస్సులో అనుభవించనిది ఎప్పుడూ కానరాదు. ఈ మనస్సు జీవులకు మంచివీ, చెడువీ అయిన 
ఫలాలకు కారణమైన వాటి వెనుకటి, ఇప్పటి దేహాలలో ప్రకాళశింపజేస్తూ ఉంటుంది. ఈ మనస్సునందు కనబడని, 
వినబడని విషయం కలలో అనుభవానికి వస్తున్నది కదా అంటే అది దేశాన్ని కాలాన్ని కర్మనూ అనుసరించి తెలియవస్తుందని 
ఊహించాలి. ఇవన్నీ మనస్సులో క్రమాన్ననుసరించి భోగించదగినవి. అని ఇంకా ఇలా చెప్పాడు. 


చ. సుమహిత శుద్ధ సత్త్వగుణ శోభితమున్‌ సరసీరుహోదరో 

త్తమ గుణచింతనాపరము ధన్యము నైన మనంబునందు భూ 

రమణ! సుధాంశునందు నుపరాగమునన్‌ దివిం దోంచు రాహు చం 

దమునను గోచరంబగు నుదారత నీ యఖీల ప్రపంచమున్‌. 888 
ప్రతి : భూరమణ= రాజా% సుమహిత= మిక్కిలి గొప్పది అయిన; శుద్ధ= రజస్సు, తమస్సుల అంటులేని; సత్వగుణ = 
సత్వగుణంచేత; శోభితమున్‌= వెలుగొందేది;ి సరసీరుహ= పద్మం; ఉదర= బొడ్దునందుగల; విష్ణువుయొక్క ఉత్తమ = 
మెలైన; గుణ= గుణములయొక్క చింతనా= భావమే; పరము= పరమలక్ష్యం అయినది; ధన్యం= భాగ్యవంతమైనది; 


434 శ్రీమహాభాగవతము 


ఐన+మనంబునందున్‌= అయిన మనస్సులో; ఈ+అఖిల ప్రపంచమున్‌= ఈ సమస్తమైన ప్రపంచమూ; సుధాంశునందున్‌= 
చంద్రునిలో) ఉపరాగమునన్‌= గ్రహణంలో; దివిన్‌= ఆకాశంలో; తోంచు= కన్పట్టు; రాహు చందమునను= రాహువు 
విధంగా; ఉదారతన్‌= గొప్పగా; గోచరంబు= స్ఫురించేది; అగున్‌= అవుతుంది. 


తా ; మనస్సు శుద్ధమైన సత్త్వగుణంతో అలరారుతున్నది. శ్రీమహావిష్ణువు ఉత్తమగుణాలను భావించటమే ఏక లక్ష్యం 
అయినదీ, భాగ్యవంతమైనదీ అయినప్పుడు అందులో ఈ సమస్తప్రపంచమూ గోచరిస్తుంది. అది ఎలాగంటే గ్రహణ 
సమయంలో చంద్రునిలో రాహువు కనబడినట్లు. 


వ. అని వెండియు నిట్లనియె. లింగదేహమునకు గర్భత్వ భోకృత్వంబులు స్థూలదేహద్వారకంబు లగుటంజేసి 
స్థూలదేహ వినాశంబు గలుగం జీవునకుం గర్భత్వ భోకృత్వంబులు లేకుండుటం జేసి ముక్తి గలుగు నంటివేని 
నీ స్థూలదేహ సంబంధంబు జీవునియందు బుద్ధి మనోమోక్షార్ధ గుణవ్యూహరూపాది లింగ శరీరభంగ 
పర్యంతంబు గలుగుచుండును, సుషుప్తి మూర్భాదులందు నిష్టవియోగాది దుఃఖమందు నహంకారంబు 
గలిగియుండు, నది యింద్రియోపహతింజేసి యమావాస్య యందలి చంద్రుండునుంబోలెం దరుణపురుషునకు 
గర్భ బాల్యావస్థ్టలయందు నింద్రియ పౌష్కల్యంబు లేకుండుటం జేసి యేకాదశేంద్రియ స్ఫురణ సమర్థం 
బయిన యహంకారంబు గర్భాదులకుం బ్రకాశింపని చందంబుం దోంపకుండుం గావున స్థూలదేహ 
విచ్చేదంబు లేకుండుటం బేసి వస్తుభూతార్థంబు లేకున్న నీ సంసారంబు విషయంబులయం దాసక్తుండగు 
జీవునకు స్వాప్ని కానర్ధాగమనంబునుంబోలె నివర్తింప, దీ తీరునం బంచతన్మాత్రాత్మకంబును 
ద్రిగుణాత్మకంబును షోడశ వికారాత్మకంబునునై విస్ఫృతంబు నయిన లింగ శరీరంబు నధిష్టించి 
చేతనాయుక్తుండైన జీవుండని చెప్పంబడు, మజియును. 889 


ప్రతి : అని; వెండియున్‌= ఇంకా; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; లింగదేహమునకున్‌= సూక్ష్మ శరీరానికి; 
కర్ఫత్వ భోకృత్వంబులు= కర్త కావటం, అనుభవించేది కావటం అనేవి; స్తూల దేహ ద్వారకంబులు= స్థూలదేహం 
ద్వారంగా కలవి; అగుటన్‌+చేసి= అయిన కారణంగా; స్తూల దేహ వినాశనంబు= స్థూలదేహం నశించటం; కలుగన్‌= 
కలుగగా; జీవునకున్‌= జీవునకు; కర్ఫత్వ భోకృృత్వంబులు= చేసేవాడు, అనుభవించేవాడూ అనే భావాలు; లేక+ఉందుటన్‌+చేసి= 
లేకపోవటంవలన,; ముక్తి= మోక్షం; కలుగున్‌= కలుగుతుంది; అంటివి+ఏని= అంటే; ఈ స్థూల దేహ సంబంధంబు= ఈ 
స్థూలదేహం తోడి సంబంధం; జీవునియందు = జీవునిలో; బుద్ది; మనస్‌= మనస్సు; మోక్ష= మోక్షం; అర్ధ= విషయాలు; 
గుణ= గుణాలు; వ్యూహ= కూర్చులు; రూప= ఆకారం; ఆది= మొదలైన; లింగ శరీరభంగ= సూక్ష్మ శరీరపతనం; 
పర్యంతంబును= జరిగేవరకును; కలుగుచుండును= ఏర్పడుతూ ఉంటాయి; సుషప్తి మూర్చా+ఆదులయందున్‌ = గౌధసిద్ర, 
మూర్చ మొదలగువానియందు; ఇష్ట వియోగ+ఆది= ఇష్టులైన వారి ఎడబాటు మొదలైన; దుఃఖమందున్‌=దుఃఖంలో 
అహంకారంబు= నేను అనే భావం; కలిగియుండున్‌= ఏర్పడి ఉంటుంది; అది; ఇంద్రియ +ఉపహతిన్‌+చేసి= ఇంద్రియాల 
వినాశంచేత; అమావాస్యయందలి= అమావాస్యనాటి; చంద్రుండునున్‌+పోలెన్‌= చంద్రుని విధంగా; తరుణపురుషునకు = 
యౌవనంలో ఉన్న మానవునకు; గర్భ బాల్య+అవస్థలయందున్‌= తల్లి కడుపులో ఉన్నప్పటి, పసితనంనాటి స్థితియందును; 
ఇంద్రియ పౌష్మల్యంబు= ఇంద్రియాల నిండుతనం; లేక+ఉండుటన్‌+చేసి= లేకపోవటం వలన; ఏకాదశ+ఇంద్రియ 


చతుర్ధస్కంధము 435 


స్ఫురణ సమర్థంబు+అయిన = పదకొండు ఇంద్రియాలు తోచటానికి శక్తి కలది అయిన; అహంకారంబు= అహంకారం; 
గర్భ+ఆదులకున్‌= కడుపు మొదలైన వానికి; ప్రకాశింపని చందంబున్‌= వెలుగొందని విధంగా; తోంపక+ఉందున్‌= 
తెలియరాక ఉంటుంది; కావునన్‌= కాబట్టి; స్థూల దేహ విచ్చేదంబు= స్థూలదేహం తెగిపోవటం; లేక+ఉండుటన్‌ +చేసి= 
లేకపోవటం చేత; వస్తు భూత +అర్థంబు= వస్తువుగా అయిన స్థితి; లేక+ఉన్నన్‌= లేకపోతే; ఈ సంసారంబు= ఈ 
సంసారం; విషయంబులయందున్‌-శబ్దం మొదలైన ఇంద్రియవిషయాలయందు; ఆసక్తుండు +అగు= తగులు కొన్నవాడగు; 
జీవునకున్‌= జీవునకు; స్వాప్నిక +అనర్ధ+ఆగమంబునున్‌+పోలె= కలలో వచ్చే కీడువలె; నివర్తింపదు= మరలదు; ఈ 
తీరునన్‌= ఈ విధంగా; పంచ తన్నాత్ర+ఆత్మకంబును= అయిదు తన్మాత్రల స్వరూపం కలదియును; త్రిగుణ +ఆత్మకంబును= 
మూడుగుణాల స్వరూపం కలదియును; షోడశ= పదహారు విధాల; వికార+ఆత్మకంబును+ఐ= ఆత్మ వికారాలు కలిగినద్రై; 
విస్టృతంబును +అయిన= మరుపు పొందినదైన; లింగశరీరంబున్‌= సూక్ష్మదేహాన్ని; అధిస్టించి= స్థానంగా చేసుకొని; చేతనా 
యుక్తుండు+ఐన= చైతన్యంతో కూడినవాదైన; జీవుండు= జీవుడు; అని; చెప్పంబడున్‌= చెప్పబడతాడు; మఖజియున్‌ = 
ఇంకా 

తా : ఇంకా నారదుడు ఇలా అన్నాడు. సూక్ష్మదేహానికి కర్భత్వం, భోకృత్వమూ అనేవి స్థూలదేహం ద్వారా కలిగేవి కాన 
స్థూలదేహం నశిస్తే జీవునకు కరృత్వ భోకృత్వాలు ఉండవు. కాబట్టి, ముక్తి కలుగుతుంది అంటావేమో అది కాదు. 
ఎందుకంటే స్థూలదేహంతో సంబంధం కల బుద్ది, మనస్సు, మోక్షం, గుణం, వ్యూహం, రూపం మొదలైనవి లింగశరీరం 
పాడైపోయేదాకా ఉంటాయి. నిద్ర, మూర్చ మొదలైనవాటి యందు, ఇష్టులైనవారితో, ఇష్టమైనవస్తువులతో ఎడబాటువలన 
కలిగిన దుఃఖమందూ “అహంకారం అనేది ఉంటుంది. ఇంద్రియాలు నశించిపోతాయి కాబట్టి, అహంకారం అమావాస్యనాటి 
చంద్రునిలా కళాకాంతులు లేకుండా పోతుంది. పసివానికి, తల్లికడుపులో ఉన్నప్పుడు ఇంద్రియాలు తగినంత నిండుదనం 
లేకుండా ఉంటాయి కనుక, పదకొండు ఇంద్రియాల వికాసానికి సమర్థమైన అహంకారం ప్రకాశించదు. కాబట్టి, స్థూలదేహం 
నశించటం ఉండదు. వస్తువు వెనుకటిది అయింది అనే భావం లేకపోతే, విషయాలమీద ఆసక్తి ఉన్న జీవునకు సంసారం 
మరలిపోదు. ఈ విధంగా పంచతన్నాత్రలూ, మూడుగుణాలూ, పదునారు వికారాలూ స్వరూపంగా అయిన లింగదేహాన్ని 
ఆ(శయించి చైతన్యంతో కూడి ఉన్నవానికి జీవుడు అని వ్యవహారం. కాబట్టి, ముక్తి నీవు అనుకొన్న విధంగా కలుగదు. 


సీ. ద్రివిరి యప్పురుషుండు దేహంబుననుజేసి యనయంబుం బెక్కు దేహాంతరముల 
నంగీకరించుచు నవి విసర్జించుచు, సుఖ దుఃఖ భయ మోహ శోకములను 
బొలుపొందు తద్దేహములనె పొందుచు నుండు, నది యొట్టు లన్నను నగ్రభాగ 
తృణ మూంది మథి పూర్వతృణ పరిత్యాగంబు, గావించు తృణజలూకయును బోలె 


ఆ. జీవుండవనిం గొంత జీవించి మియమాణు, డగుచు నొండు దేహ మర్ధిం జెంది 
కాని పూర్వమైన కాయంబు విడువండు, గాన మనమె జన్మకారణంబు. 890 


ప్రతి : తివిరి= ప్రయత్నించి; ఆ+పురుషుండు= ఆ జీవుడు; దేహంబునను+చేసి= ఒక దేహంతో; అనయంబున్‌= 
ఎల్లవేళలా; పెక్కు దేహ+అంతరములన్‌= చాలా ఇతరమైన దేహాలను; అంగీకరించుచున్‌= గ్రహిస్తూ అవి= అటువంటి 
కొత్త దేహాలను; విసర్జించుచున్‌= వదలి వేస్తూ సుఖ= ఇంద్రియాల పరితృప్పి దుఃఖ= అది లేకపోవటం వలన కలిగే 
వేదన; భయ= భీతి; మోహ= అజ్ఞానం; శోకములను= ఏవేవో కారణాలుగా మనస్సులో కుమిలిపోతూ ఉండటం అను 


436 శ్రీమహాభాగవతము 


వానిచేత; పొలుపొందు = ఒప్పారెడు; తత్‌+దేహములను+ఎ= ఆ శరీరాలనే; పొందుచున్‌+ఉండును= గ్రహిస్తూ ఉంటాడు; 
అది= ఆగ్రహించటం; ఎట్టులు= ఏ విధమైనది; అన్నను= అంటే; అగ్ర భాగ తృణము= ఎదురుగా ఉన్న గడ్జిపరకను; 
ఊంది= గట్టిగా పట్టుకొని; మజి= ఆ తరువాత; పూర్వ తృణ పరిత్యాగంబున్‌= మునుపుతానున్న గడ్దికాడను వదలి 
వేయటాన్ని కావించు= చేసే; తృణ జలూకయును +పోలెన్‌= గడ్దిపరకల మీద తిరుగాడే జలగలాగా; జీవుందు; అవనిన్‌= 
భూమిమీద; కొంత= కొంతకాలం; జీవించి= బతికి; మియమాణుండు= చనిపోతున్నవాడు; అగుచున్‌= అవుతూ; అర్ధిన్‌= 
కోరికతో; ఒండు దేహమున్‌= మరొక దేహాన్ని చెందికాని= చేరుకొని కానీ; పూర్వము+ఐన = వెనుకటిదైన; కాయంబున్‌= 
శరీరాన్ని విదువందు= వదలిపెట్టడు; కానన్‌= కాబట్టి; మనము+ఎ= మనస్సే; జన్మ కారణంబు= మరుజన్మకు కారణమైనది. 
తా : జీవుడు ఒక దేహం నుండి పెక్కు దేహాలలోనికి పయనిస్తూ ఉంటాడు. ఒక దానిని వదలి సుఖం, దుఃఖం, భయం, 
మోహం, శోకం అనే లక్షణాలతో కూడిన అటువంటి దేహాలనే గ్రహిస్తూ ఉంటాడు. అది ఎలాగంటే, గడ్డిపరకలమీద 
తిరుగుతూ ఉండే జలగ ఒక పరకమీద చివరి భాగానికి చేరుకొంటుంది. అటుమీద ఉన్న గడ్డి పరకను అందుకుంటుంది. 
పూర్తిగా అది తనకు దొరికింది అన్న స్థితిలోనే వెనుక తానున్న గడ్డి పరకను వదలివేస్తుంది. అలా వదలటమే మరణం. 
పట్టుకోవటమే మరుజన్మ జీవుని ప్రయాణం కూడా అటువంటిదే. జన్మకు మనస్సే కారణం. 


తరలము 

నరవరోత్తమ! యట్లు గాన మనంబె జీవులకెల్ల సం 

సరణకారణ, మట్టి కర్మవశంబునన్‌ సకలేంద్రియా 

చరణుండౌట నవిద్య గల్గును, సంతతంబు నవిద్యచేం 

బరంగుటన్‌ బహుదేహకర్మనిబంధముల్‌ గలుగుం జుమీ! 891 
ప్రతి : నరవర+ఉత్తమ= పాలకులలో (శ్రేష్టుడా!; అట్లు= ఆ విధం; కాన= కాబట్టి; మనంబు+ఎ= మనస్సే; జీవులకు+ఎల్లన్‌= 
జీవులందరికీ; సంసరణ కారణము= సంసారానికి హేతువు; అట్టి కర్మవశంబునన్‌= అటువంటి కర్మకు లోబడి ఉండటంచేత; 
సకల+ఇంద్రియ +ఆచరణుండు = అన్ని ఇంద్రియాల చర్యలు కలవాడు; బెటన్‌= అగుటచేత; అవిద్య= అజ్ఞానం; కల్టును= 
ఏర్పడుతుంది; సంతతంబున్‌= ఎల్ల వేళలా; అవిద్యచేన్‌= అజ్ఞానంచేత; పరంగుటన్‌= వర్తించటంవలన; బహు దేహ కర్మ 
నిబంధముల్‌= పెక్కు దేహాలూ కర్మలూ అనేవాని గట్టి బంధాలు (స్వేచ్చగా తిరుగలేక పడి ఉండే దశలు); కలుగున్‌+చుమీ= 


కలుగుతాయి సుమా! 


తా : రాజా! జీవులందరికీ మనస్సే సంసారానికి కారణమైనది. అటువంటి కర్మబంధంచేత ఇంద్రియాలు తిప్పినట్లు 
జీవుడు తిరుగుతూ ఉంటాడు. దాని వలన అజ్ఞానం కలుగుతుంది. ఎదతెగని ఆ అజ్ఞానం విజ్బంభించటం వలన పెక్కు 
జన్మలూ, దేహాలూ, వానికి సంబంధించిన కర్మములు చుట్టుకొని పెనవేసుకొని ఉంటాయి. 


చ. విను మది గాన భూవర! యవిద్య లయించుటకై రమాపతిన్‌ 
ఘనజనన స్థితి ప్రళయకారణ భూతునిం బద్మపత్ర లో 
చనుం బరమేశు నీశ్వరుని సర్వజగంబుం దదాత్మకంబుగాం 
గనుంగొనుచుం దదీయపదకంజము లర్థి భజింపు మెప్పుడున్‌. 892 


చతుర్ధస్కంధము 437 


ప్రతి : భూవర= రాజా!; వినుము= (శ్రద్ధగా ఆలకించు; అది కాన= అలా జన్మకర్మలు కలుగుతున్న కారణంగా; అవిద్య= 
అజ్ఞానం; లయించుటకు +ఐ= నశించిపోవటానికి; ఘన జనన స్థితి ప్రలయ కారణ భూతునిన్‌= అధికమగు, పుట్టుక, 
ఉనికి, నశించటం అనేవానికి కారణమైనవానిని; పద్మపత్రలోచనున్‌= తామరపూవు రేకులవంటి కన్నులున్నవానిని; 
పరమ+ఈశున్‌= ఉత్కృష్టమైన ప్రభువైన వానిని; ఈశ్వరునిన్‌= అందరినీ, అన్నింటినీ కాపాడే వానిని; రమాపతిన్‌= 
లక్ష్మీదేవికి పతియైన శ్రీమన్నారాయణుని; సర్వజగంబున్‌= లోకమంతటిని; తద్‌+ఆత్మకంబుగాన్‌= అతనికంటె వేరుకానిదిగా; 
కనుంగొనుచున్‌= దర్శిస్తూ తదీయ పదకంజములు= అతని పాదములు అనే పద్మములను; ఎప్పుడున్‌= సర్వకాలాలలో; 
అర్ధిన్‌= కోరికతో; భజింపుము= సేవించు. 

తా : రాజా! ఈ ఘోరమైన ఆపదకు మూలకారణం అవిద్య - అంటే అజ్ఞానం. అది లయించిపోవాలి. అంటే అది అంటూ 
ఒకటి ఉన్నది అనే భావన కూడా లేకుండా నశించిపోవాలి. దానికి శ్రీపతి అయిన నారాయణుని పాదపద్మాలను 
నిరంతరమూ సేవించుకోవాలి. ఆయన జీవుల పుట్టుకకు, ఉనికికీ, సంపూర్ణంగా నశించిపోవటానికి కారణమైనవాడు. 
ఇంద్రుడు మొదలైన ప్రభువులకు కూడా ప్రభువు. అందరినీ కాపాడే ఈశ్వరుడు. జగత్తంతా అతని స్వరూపమే అనే 
భావంతో దర్శించుకుంటూ ఎల్లప్పుడు సేవించు. 


క. అని యీ గతి భగవంతుం, దడనఘుండు భాగవతముఖ్యుండగు నారదుం దడా 

ఘనునకు జీవేశ్వర గతి, ఘనకృప నెటింగించి సిద్ధ గతిం జనిన యొడదన్‌. 8938 
ప్రతి : అని; ఈ గతిన్‌= ఈ పద్ధతితో; భగవంతుండు= అందరకూ పూజించదగినవాడు; అనఘుండు= ఏ కొంచెం 
పాపస్పర్శ్భలేనివాడు; భాగవత ముఖ్యుండు= భగవద్భక్తులలో శ్రేష్టుడు; అగు= అయిన; నారదుండు= నారద మహర్షి 
ఆ ఘనునకున్‌= గొప్పవాడైన ఆ ప్రాచీనబర్జిక్రి జీవ+ఈశ్వరగతిన్‌= జీవుడు, ఈశ్వరుడు అనువారి ఇద్దరి తత్వాన్ని; 
ఘనకృపన్‌= గొప్పకరుణతో; ఎజటింగించి= తెలిపి; సిద్ధగతిన్‌= యోగవిద్యలో సిద్ధిపొందిన వారి గమనంతో; చనిన 
యొడన్‌= వెళ్ళగా. 
తా : ఈ విధంగా భగవంతుడు, పాపం ఏ మాత్రమూ లేనివాడు, భక్తులలో శ్రేష్టుడు అయిన నారదుడు గొప్ప కృపతో జీవ, 
ఈశ్వరుల గతిని తెలియజెప్పి సిద్ధగతితో వెళ్ళిపోయాడు. 
స్‌ రాజర్ని మయైనట్టి ప్రాచీనబర్హి దాం దగం బ్రజాపాలనార్థంబు సుతుల 

ధరకు నియోగించి తపము సేయుటకునై కపిలాశ్రమంబున కపుడు వోయి 

యచ్చట నియతి నేకాగ్రచిత్తుండును ముక్తసంగుండును భూరిధైర్య 

యుక్తుండు నగుచు సద్భక్తి యోగంబున ననఘః! గోవిందపదారవింద 


తే. చింతనామృత పాన విశేషచిత్తుం, డగుచు విధిరుద్ర ముఖ్యుల కందరాని 

యవ్య యానందమయ పద మందె నప్పు, డనుచు మైత్రేయముని విదురునకుం జెప్పి. 894 
ప్రతి : అనఘ= పుణ్యాత్యా రాజ+బుషి= రాజులలో బుషి ఐన +అట్టి= అయిన; ప్రాచీనబర్హి తాన్‌= తాను; తగన్‌= తగు 
విధంగా; ప్రజాపాలన +అర్ధంబు = ప్రజలను ఏలటంకోసం; సుతులన్‌= కొడుకులను; ధరకున్‌= భూమికి; నియోగించి= 
ఏర్పాటు చేసి; తపము= తపస్సు; చేయుటకున్‌+ఐ= చేయటంకోసం; కపిల+ఆశ్రమంబునకు= కపిలమహర్షి ఆశమానికి; 


438 శ్రీమహాభాగవతము 


అపుడు; పోయి = వెళ్లి; అచ్చటన్‌= ఆ ఆశ్రమంలో; నియతిన్‌= నియమంతో; ఏక+అ(గ్ర చిత్తుండును= పరమాత్మయే 
గురిగా ఉన్న మనస్సుకలవాడూ; ముక్తసంగుండును = వదలివేసిన తగులములు కలవాడూ; భూరి ధైర్య యుక్తుండును= 
గొప్ప ధైర్యంతో కూడినవాడూ; అగుచున్‌= అవుతూ; సద్భక్తి యోగంబునన్‌= భక్తితో ఎడతెగని సంబంధంతో; గోవింద= 
గోవిందుని; పద= పాదములనే; అరవింద= పద్మాలు చింతన= భావన అనే; అమృత= అమృతం యొక్క పాన= 
తాగటంచేత; విశేష= విశిష్టమైన; చిత్తుండు= హృదయం కలవాడు; అగుచున్‌= అవుతూ; విధి రుద్ర ముఖ్యులకున్‌= 
బ్రహ్మ, రుద్రుడు మొదలగువారికి అందరాని= అందుకోరాని; అవ్యయ+ఆనందమయ పదము= ఎన్నటికీ నశించని 
ఆనందమే సర్వం అయిన స్థానాన్ని అప్పుడు= ఆ సమయంలో; అందెను= చేరుకొన్నాడు; అనుచున్‌= అంటూ; మైత్రేయముని= 
మైత్రేయుడనే మహర్షి విదురునకున్‌= విదురుడు అనే మేధావికి; చెప్పి= బోధించి. 


తా : రాజర్నియైన ప్రాచీనబర్జి చక్కగా ప్రజలను పాలించటానికి కొడుకులను ఏర్పాటు చేసి తపస్సు చేసుకోవటానికి త్వరతో 
కపిలమహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ నియమాలు పాటిస్తూ మనస్సును పరమాత్మయందే నిలిపి, తగులముల 
నన్నింటినీ వదలివైచి, గొప్పధైర్యం అలవరచుకొని భక్తి యోగంతో శ్రీమహావిష్ణువు పదారవిందాలను భావించటమే అమృతం 
కాగా దానితో విశిష్టమైన చిత్తం కలవాడై బ్రహ్మరుద్రాదులైన మహాత్ములకు కూడా అందరాని తరుగువోని ఆనందమయన్నానానికి 
చేరుకొన్నాడు అని మైజత్రేయముని విదురునకు తెలియజెప్పాడు. 


విశే : కర్తవ్య నిర్వహణ, తపస్సు, తగులములకు బానిస కాకపోవటం, నియమపాలన, ఏకాగ్రత, ధైర్యం, భక్తియోగం, 
భగవద్భావన అనేవి సిద్ధికి వరుసమెట్లు అని ఈ పద్యం నిరూపిస్తుంది. 


వ. వెండియు నిట్లనియె, నిట్లు ముకుందయశంబునం జేసి భువనపావనంబు, మనశ్ళుద్ధికరంబు 
సర్వోతృష్ట ఫలప్రదాయకంబు, దేవర్షివర్య ముఖ వినిస్ఫృతంబునైన యీ యధ్యాత్మ పారోక్ష్యంబు నెవ్వండు 
పఠియించు, నెవ్వండు విను, నట్టివాండు లింగ శరీర విధూననంబు గావించి ముక్తసమస్త బంధుండయి 
విదేహకైవల్యంబు నొంది సంసారంబునందుం బరిభ్రమింపం డనిన మైత్రేయునకు విదురుం డిట్లనియె. 895 


ప్రతి : వెండియున్‌= ఇంకా; ఇట్లు) అనియెన్‌= చెప్పాడు; ఇట్లు= ఈ విధంగా; ముకుందయశంబునన్‌ +చేసి= ముకుందుని 
క్రీర్తి కారణంగా; భువన పావనంబు= లోకాలను పవిత్రంచేసేది; మనస్‌ +శుద్ధికరంబు= మనస్సును నిర్మలంగా చేసేది; 
సర్వ+ఉత్కష్ట ఫల ప్రదాయకంబు= అన్నింటికంటె గొప్పది అయిన ఫలాన్ని తప్పక ఇచ్చేది; దేవ+బుషివర్యముఖ 
వినిస్సృుతంబును+ఐన= దేవతల బుషియైన నారదుని ముఖంనుండి వెలువడినదైన; ఈ అధ్యాత్మ పారోక్ష్యంబున్‌= ఈ 
వేదాంతరహస్యాన్ని ఎవ్వండు= ఏ వ్యక్తి పఠియించున్‌= చదువుతాడో; ఎవ్వండు= ఏ వ్యక్తి వినున్‌= వింటాడో; 
అట్టివాండు= అట్టివ్యక్తి లింగ శరీర విధూననంబున్‌= సూక్ష్మదేహాన్ని అంటులేకుండా దులిపివేసుకోవడాన్ని; కావించి= 
చేసి ముక్త సమస్త బంధుండు+అయి= అన్నివిధాలైన బంధాలనుండి విడివడిన వాడై; విదేహకైవల్యంబున్‌= దేహంతో 
సంబంధంలేని మోక్షాన్ని ఒంది= పొంది; సంసారంబునందున్‌= చావుపుట్టుకల ఎడతెగనిబంధంలో; పరిభమింపండు = 
పిచ్చితిరుగుళ్ళు తిరుగడు; అనినన్‌= అని చెప్పగా; మైత్రేయునకున్‌= మైత్రేయమహర్చికి; విదురుండు= విదురుడు; ఇట్లు= 
ఈ విధంగ్యా అనియెన్‌= అన్నాడు. 


తా : ఇంకా ఇలా అన్నాడు. ఇట్లు ముకుందుని కీర్తితో కూడిన ఈ కథ లోకాలను పవిత్రం చేస్తుంది. మనస్సును శుద్ధంగా 
చేస్తుంది. అన్నింటికంటె గొప్పది అయిన ఫలాన్నిస్తుంది. దేవబుషి అయిన నారదుని ముఖంనుండి వెలువడినది. ఇది 


చతుర్ధస్కంధము 439 


అధ్యాత్మవిద్యారహస్యం. దీనిని పఠించినవాడు, వినినవాడు లింగదేహాన్ని వదిలించుకుంటాడు. దానితో బంధాలన్నీ 
ఊడిపోతాయి. అతనికి విదేహ ముక్తి కలుగుతుంది; సంసారచక్రంలో పిచ్చి తిరుగుళ్ళు తిరుగడు అని మైత్రేయుడు 
చెప్పగా విదురుడిలా అన్నాడు. 


క. మునినాథ! ప్రచేతసు లా, ఘన మగు రుద్రోపదిష్ట కమలోదర కీ 

ర్తనమున నే గతిం బొందిరి, వనజాక్షుండు సంతసింప వా రనఘాత్నా! 896 
ప్రతి :; మునినాథ= మునులకు ప్రభువైనవాడా!; అనఘ +ఆత్మా= పాపంలేని బుద్దికలవాడా!; ప్రచేతసులు; ఆ ఘనమగు= 
ఆ గొప్పదైన; రుద్ర+ఉపదిష్ట= రుద్రునిచే ఉపదేశించబడిన; కమల+ఉదర= పద్మం బొడ్డులో ఉందే విష్ణువుయొక్క 
కీరనమునన్‌= స్తుతిచేత; వనజ+అక్షుండు= పద్మములవంటి కన్నులుగల నారాయణుడు; సంతసింపన్‌= పరితుష్టి పొందగా; 
వారు= ఆ ప్రచేతసులు; ఏగతిన్‌= ఏ స్థానాన్ని పొందిరి= చేరుకొన్నారు? 
తా; మునీశ్వరా! పుణ్యాత్మా! ప్రచేతసులనువారు శివుడు ఉపదేశించిన విష్ణుస్తుతితో ఆ కమలాక్షుడు సంతోషించగా ఏ 
స్థానాన్ని చేరుకొన్నారు? 
విశే : ప్రచేతసులు ప్రాచీనబరికి శతధృతి అను ప్రీ యందు కలిగిన పుత్రులు. వీరు అయిదుగురు. వీరు తపస్సుతో రుద్రుని 


మెప్పించి యోగాదేశం అనే రుద్రగీతను ఉపదేశంగా పొందిన విషయం పురంజనోపాఖ్యానానికి ముందు ఉంది. (686- 
'79/ పద్యాలు ఆ చతుర్ధస్మంధం) 


$ ప్రచేతసుల తపంబునకు భగవంతుండు మెచ్చివరంబు లిచ్చుట + 


తే. కడంగి మథివారు యాదృచ్చికమునం జేసి, హరికి నిత్యప్రియుండగు హరునిం గాంచి 

యతని వలన ననుగ్రహ మంది మోక్ష మంది రని చెప్పి, తది నిశ్చయంబు మజియు. 897 
ప్రతి : కడంగి= పూనుకొని; మథి= తరువాత; వారు= ఆ ప్రచేతసులు; యాదృచ్చికమునన్‌+చేసి= దైవేచ్చననుసరించి; 
హరికిన్‌= విష్ణువునకు; నిత్య+ప్రియుందు +అగు= ఎల్లవేళల ఇష్టుడు అగు; హరునిన్‌= శివుని; కాంచి= చూచి; అతసివలనన్‌= 
అతనినుండి; అనుగ్రహము= దయను; అంది= పొంది; మోక్షము; అందిరి+అని= పొందిరని; చెప్పితి= చెప్పినావు; అది= 
ఆ మాట; నిశ్చయంబు= నిజము; మజియున్‌= ఇంకా. 
తా; వారు దైవేచ్చ ననుసరించి శ్రీమహావిష్ణువునకు ఎల్లవేళలా ప్రియుడైన మహేశ్వరుని కలిసికొని అతని దయవలన 
మోక్షం పొందారని నీవు చెప్పి ఉన్నావు. అది నిజం. ఇంకా. 


క. హరి దర్శన పూర్వం బిహ, పరలోకములందు నా నృపాల తనయు లం 

దిరి యే ఫలముల నందటబు, నిరతి నెణింగింపు మన మునివరుండు వలికెన్‌. 898 
ప్రతి:ఆ నృపాల తనయులు= ఆ రాజుగారి కొడుకులు; అందజు= అందరూ; హరి దర్శన పూర్వంబు= విష్ణువును 
దర్శించటానికి ముందు; ఇహ పర లోకములందున్‌= ఈ లోకంలో, పరలోకంలో; ఏ ఫలములన్‌= ఏ ప్రయోజనాలను; 
నిరతిన్‌= మిక్కిలి ఆసక్తితో; పొందిరి= అందుకొన్నారు; ఎజింగింపుము= తెలుపుము; అనన్‌= అనగ్యా మునివరుండు = 
మునిశ్రేష్టుడైన మైత్రేయుడు; పలికెన్‌= ఇలా చెప్పాడు. 


440 శ్రీమహాభాగవతము 


తా : ఆ రాజకుమారులందరూ శ్రీహరిని దర్శించు కొనటానికి ముందు ఈ లోకంలో, పరలోకంలో ఏ గొప్ప ప్రయోజనాలను 
మిక్కిలి ఆసక్తితో పొందారు? మహర్షీ! మైత్రేయా! నాకు తెలియజెప్పు. 
క. విను జనకాదేశము ముద, మునం దాల్చి నృపాత్మజులు సముద్రోదరమం 

దనుపమ జపయజ్ఞంబున, నొనరం దపం బూని ముదము నొందుచు నుందన్‌. 899 
ప్రతి : విను= ఆలకించు; జనక+ఆదేశమున్‌= తండ్రి ఆజ్ఞను; ముదమునన్‌= సంతోషంతో; తాల్చి= చేకొని; (గ్రహించి) 
నృప+ఆత్మజులు= రాజకుమారులు (ప్రచేతసులు); సముద్ర+ఉదరమందు= సముద్రంలోపల; అనుపమ జప యజ్ఞంబునన్‌= 
సాటిలేని జపంచేయటం అనే యజ్ఞంతో; ఒనరన్‌= చక్కని తీరుతో, తపంబు= తపస్సును; ఊని= పట్టుకొని; ముదమున్‌= 
సంతోషాన్ని; ఒందుచున్‌= పొందుతూ; ఉండన్‌= ఉందగా... 


తా : విదురా! విను. తండ్రి ఆజ్ఞను వారు సంతోషంతో స్వీకరించి సముద్రగర్భంలో ఉండి సాటిలేని జపయజ్ఞాన్ని 
అవలంబించి చక్కగా తపస్సు చేస్తూ సంతోషంతో ఉన్నారు. అలా ఉండగా 


క. పదివే లేండులు నిష్టను, వదలక తప మాచరింప వారల కర్థిన్‌ 

సదయాంతరంగుం డభయ, ప్రదుండు సనాతనుండు నైన పద్మోదరుందున్‌. 900 
ప్రతి : పదివేల+ఏండులు= పదివేల సంవత్సరాలు; నిష్టను= నిలుకడను; వదలక = విడిచిపెట్టక; తపము= తపస్సును; 
ఆచరింపన్‌= చేయగా; వారలకున్‌= వారికి; అర్ధిన్‌= కోరికతో; సదయ +అంతరంగుండు = కరుణతో నిండిన మనస్సు 
కలవాడు; అభయ ప్రదుండు= భయంలేని స్థితిని చక్కగా ప్రసాదించేవాడు; సనాతనుండు= సృష్టికి ముందునుండి ఉండువాడు; 
ఐన= అయిన; పద్మ+ఉదరుండున్‌= పద్మం బొడద్దునందుగల శ్రీహరి... 
తా; వారు చెదరనిస్థితితో పదివేల సంవత్సరాలు తపస్సు చేశారు. అప్పుడు దయతోనిండిన హృదయం కలవాడు, 
అభయం ఇచ్చేవాడూ, శాశ్వతుడూ అయిన శ్రీమహావిష్ణువు 
విశే : సనాతనుడు- సర్వకాలాలలో “ఉండుటయే లక్షణం అయినవాడు - నిత్యుడు - జీవులకులాగా చావు పుట్టుకలు లేని 
వాడు పరమాత్మ - అని అర్థం. 


క. అనుపమ శాంతము లగు నిజ, తను రశ్ళ్శులచే నృపాల తనయ తపో వే 

దనలు శమింపంగం జేయుచు, ననయముం బ్రత్యక్ష మయ్యె, నచ్యుతుం డంతన్‌. 901 
ప్రతి :; అంతన్‌= ఆ సమయంలో; అచ్యుతుండు= విష్ణువు; అనుపమ శాంతములు= సాటిలేనివి, శాంతమైనవి; అగు= 
అయిన; నిజ తను రశ్ళ్శులచేన్‌= తన దేహ కాంతులచేత; నృపాల= రాజుయొక్క తనయ = కుమారుల; తపః= తపస్సుచేత 
కలిగిన; వేదనలు= దుఃఖాలు; శమింపంగన్‌= అణగిపోవునట్సు; చేయుచున్‌= చేస్తూ అనయమున్‌= చాటుమాటులేని 
విధంగా; ప్రత్యక్షము +అయ్యెన్‌= కానవచ్చాడు. 
తా: ఆ సమయంలో అచ్యుతుడు తన సాటిలేని, శాంతములైన దేహప్రభలతో ఆ రాజకుమారుల తపస్సువలన కలిగిన 
దుఃఖాలను పోగొడుతూ స్పష్టంగా వారికి కానవచ్చాడు. 


స్ప ఘనమేరుశ్చంగసంగతనీలమేఘంబు, నెజీ గరుడస్మ్కంధ నివసితుండుం 
గమనీయ నిజదేహకాంతి విపాటితాభీలాఖి లాశాంతరాళ తముండు 


చతుర్ధస్కంధము 44] 


సుమహితావ్టాయుధ సుమనో మునీశ్వర, సేవక పరిజన సేవితుండు 
మండిత కాంచన కుండల రుచిరోప, లాలిత వదన కపోలతలుడుం 


తే. జారు నవరత్న దివ్య కోటీరధరుండుం, గౌస్తుభప్రవిలంబ మంగళ గళుండు 
లలిత పీతాంబర ప్రభాలంకృతుండు, హారకేయూర వలయ మంజీర యుతుండు. 902 


ప్రతి :; ఘన= గొప్పది అయిన; మేరు= బంగారుకొందయొక్క శృంగ= శిఖరంతో; సంగతము= కూడియున్న; నీలమేఘంబు 
నెలిన్‌= నల్లని మబ్బు అందంతో; గరుడ స్కంధ నివసితుండు= గరుత్మంతుని మూపుమీద నెలకొనియున్నవాడు; కమనీయ = 
మిక్కిలి సుందరమైన; నిజ= తనది అయిన; దేహ= ఒదలియొక్క కాంతి= వెలుగుచేత; విపాటిత = చీల్ప్చివేయబడిన; 
ఆభీల= భయముకలిగించే; అఖిల= సమస్తమైన; ఆశా= దిక్కుల; అంతరాళ= మధ్యనున్న తముండు= చీకట్లు కలవాడు; 
సుమహిత= మిక్కిలి గొప్పవి అయిన; అష్ట+ఆయుధ= ఎనిమిది ఆయుధాలతో; సుమనస్‌= దేవతలతో; ముని+ఈశ్వర = 
మునులలో శ్రేష్టులైన వారితో; సేవక = సేవించే భక్తులతో; పరిజన= పనివాంద్రతో; సేవితుండు= సేవింపబడుతున్నవాడు; 
మండిత = అలంకరించబడిన; కాంచన = బంగారపు; కుందడల= చెవుల ఆభరణములచే; రుచిర= అందంగా; ఉపలాలిత = 
బుజ్జగించబడిన; వదన= మోమునందలి; కపోల తలుండు= చెక్కిళ్ళ పక్కభాగాలు కలవాడు; చారు= అందమైన; నవ 
రత్న= తొమ్మది రత్నాలుగల; దివ్య= దేవలోకానికి చెందిన; కోటీర= కిరీటమును; ధరుండు= ధరించినవాడు; కౌస్తుభ= 
కౌస్తుభ మణియొక్క ప్రవిలంబ= వేలాడుటచే; మంగళ= శుభమైన; గళుండు= మెడ కలవాడు; లలిత = మిక్కిలి మెత్తగా 
ఉందే; పీత+అంబర= పసుపుపచ్చవన్నైతో విరాజిల్లే వస్ర్తపు; ప్రభా= కాంతులతో; అలంకృతుండు= అలంకరించబడినవాడు; 
హార= దండలు; కేయూర= బాహుపురులు; వలయ = కంకణాలు; మంజీర= అందియలు అనువానితో; యుతుందడు= 
కూడినవాడు. 


తా : గొప్పదైన మేరుపర్వత శిఖరంతో కూడియున్న నీలమేఘం సొంపులతో గరుత్మంతుని మూపుపై ఉన్నవాడూ, చాలా 
అందమైన తన దేహకాంతితో చీల్చి వేయబడిన, భయంగొాలిపే, సర్వదిక్కులమధ్యనున్న అంధకారం కలవాడూ; చాలా 
గొప్పవి అయిన ఎనిమిది ఆయుధాలతో, దేవతలతో, మహర్షులతో, భక్తులతో, పరిజనులతో కూడియున్నవాడూ, ప్రకాశిస్తున్న 
సువర్ణ కుండలాలు బుజ్జ్ఞగిస్తున్న చెక్కిళ్ళ తావులు కలవాడూ, సుందరమైన నవరత్నాలు గల దివ్యమైన కిరీటం ధరించినవాడూ, 
కాస్తుభమణి వేలాడుతున్న శుభమైన కంఠంకలవాడూ, సుకుమారమైన పచ్చని వస్త్రం ధరించినవాడూ, హారాలూ, అంగదాలు, 
కంకణాలు, అందెలు అనే ఆభరణాలతో అలరారుతున్నవాడూ. 


విశే : అవ్టాయుధాలు : 1. శంఖం, 2. చక్రం, 8. డాలు, 4. ఖద్దం, 5. గద, 6. బాణాలు, 7. విల్లు, 8. పాశం - ఈ 
ఎనిమిదింటినీ, ఎనిమిది చేతులలో ధరించి ఉన్నవాడు. 
క. లలితాయతాష్ట భుజ మం, డల మధ్య స్ఫురిత రుచి విడంబిత లక్ష్మీ 

లలనా కాంతి స్పర్ధా, కలిత లసద్వైజయంతికా శోభితుండున్‌. 903 
ప్రతి : లలిత= సుకుమారములైన; ఆయత= పొడవైన; అష్ట= ఎనిమిది అయిన; భుజ= చేతుల; మండల= వృత్తపు; 
మధ్య= నడుమ; స్ఫురిత= తళతళలాడుతున్న రుచి= కాంతులతో; విడంబిత = మోసపుచ్చుతున్న లక్ష్మీ= లక్ష్మి అనే; 
లఅలనా= వనితయొక్క కాంతి= వెలుగులతో; స్పర్ధా= పోటీతో; కలిత= కూడిన; లసత్‌= విరాజిల్లుతున్న వైజయంతికా= 
వైజయంతి అనే వనమాలతో; శోభితుండున్‌= ప్రకాశిస్తున్నవాడు. 


442 శ్రీమహాభాగవతము 


తా :; ఆయన ఎనిమిది చేతులు సుకుమారంగా, పొడవుగా అలరారుతున్నాయి. ఆ చేతుల మధ్యభాగం ఒక వృత్తం 
ఆకారంతో ఒప్పుతున్నది. ఆ నడుమ శ్రీదేవి అలరారుతున్నది. ఆమె కాంతులతో పోటీపడుతున్నదా అన్నట్లు ప్రకాశిస్తున్న 
వైజయంతి అనే వనమాలతో ఆ స్వామి వెలుగొందుతున్నాడు. 


విశే; వనమాల- ఆకులు, పువ్వులు కలిపికూర్చిన పెద్దమాల. అది కంఠసీమనుండి పాదాలవరకు వ్యాపించి ఉంటుందని 
ప్రసిద్ధి. 
క. సురగరుడ యక్షకిన్నర, నిరుపమ జేగీయ మాన నిఖీలాశా సం 

భరిత యశోమహనీయ, స్పురణుండు నగు న ప్పురాణ పురుషుం దెలమిన్‌. 904 
ప్రతి : సుర= దేవతలతో; గరుడ= గరుడులతో; యక్ష= యక్షులతో; కిన్నర= కిన్నరులతో; నిరుపమ= సాటిలేని విధంగా; 
జీగీయమాన= గొప్పగా పాటలతో కొనియాడబడుతున్న నిఖిల= సమస్తమైన; దిశా= దిక్కులందు; సంభరిత= నిండిపోయిన; 
యశః= కీర్తితో; మహనీయ = గొప్పది అయిన; స్ఫురణుందు = ప్రకాశవంతమైనవాడు; అగు= అయిన; ఆ+పురాణ 
పురుషుండు= ఆ సనాతనుడైన పురుషుడు; ఎలమిన్‌= ప్రీతితో. 
తా: ఆయన కీర్తిని దేవతలు, గరుడులు, యక్షులు, కిన్నరులు, సాటిలేని విధంగా పాటలరూపంతో కొనియాడుతున్నారు. 
ఆ సవ్వడి అన్ని దిక్కుల మధ్యభాగాలను నింపివేస్తున్నది. అది ఆయన గొప్పతనాన్ని మనస్సునకు తెలియజేస్తున్నది. అట్టి 
సనాతన పురుషుడు విష్ణువు ప్రీతితో 
క. కరుణావలోకనంబుల, నిరవాంద నృపాలసుతుల నీక్షించి రమా 

వరుం డంబుద గంభీర మ, ధుర భాషలం బలికెం బ్రియము దూంకొనుచుందన్‌. 005 


ప్రతి : రమా వరుండు= లక్ష్మీపతి అయిన నారాయణుడు; కరుణా+అవలోకనంబులన్‌= దయ పొంగివచ్చు చూపులతో; 
ఇరవు+ఒందన్‌= నిలుచునట్లు చేసి; నృపాలసుతులన్‌= రాజ కుమారులను; వీక్షించి= చక్కగా చూచి; అంబుద= మేఘంవంటి; 
గంభీర= నిందైన మధుర= కమ్మని; భాషలన్‌= పలుకులతో; ప్రియము = (్రేమానురాగాలు; దూంకొనుచు +ఉందన్‌ = 
పొంగివచ్చుచుండగా; పలికన్‌= అన్నాడు. 

తా: లక్ష్మీపతి అయిన నారాయణుడు దయను వెలార్చే చూపులతో ఆ రాజకుమారులను చక్కగా చూచి ఉరుమువలె 
గంభీరంగా ఉండే తీయని మాటలను ప్రేమానురాగాలు ఉట్టిపడే విధంగా ఇలా పలికాడు. 

విశే : అంబుదగంభీరం అనటంచేత వరాలు కురుస్తాయి అనే అర్ధం స్ఫురిస్తుంది. 


తే. తాపసోత్తములగు ప్రచేతసులు! వేడ్క వినుండు మీరలు సౌహార్దమున నభిన్న 

ధర్ము అగుట భవత్సౌాహృదమున కేను, జాలం బరితోష మందితి సమత నేండు. 906 
ప్రతి : తాపస+ఉత్తములు+అగు= తపస్సు పండించుకొన్న వారిలో మేలు జాతివారగు; ప్రచేతసులు= ప్రచేతసులారా!; 
వేడ్మన్‌= సంతోషంతో; వినుండు= వినండి; మీరలు= మీరు; సౌహార్దమునన్‌= చెలిమితో; అభిన్న ధర్ములు= ఏకరూపమైన 
ధర్మం కలవారు; అగుటన్‌= అయిన కారణంగా; భవత్‌ +సౌహృదమునకున్‌= మీమంచితనానికి; ఏను= నేను; చాలన్‌= 
మిక్కిలిగా; పరితోషము= నిండైన ఆనందాన్ని సమతన్‌= సమభావంతో; నేండు= ఈనాడు; అందితిన్‌= పొందాను. 


చతుర్ధస్కంధము 443 


తా; తాపస శ్రేష్టులైన ప్రచేతసులారా! సంతోషంగా వినండి. మీరు చెలిమిలో ఒకే భావం కలవారు. అటువంటి మీ 
మంచితనానికి నాకు చాలా ఆనందం కలిగింది. 


విశే :; సమతన్‌ - ఆత్మసామ్యంతో - తనయందు తనకు ఎంత ప్రీతి ఉంటుందో అటువంటి ప్రీతితో అని తాత్పర్యం. 


క. అనయమును మీ మనోరథ, మొనరింతు, నెజబుంగం బలుకుం డుత్తములగు మి 

మ్మనుదినము నెవ్వండు సుఖశ, యనుందడై మదిలోనం దలంచు నా నరుం దెపుడున్‌. 907 
ప్రతి : అనయమును= తప్పనిసరిగా మీ మనోరథము= మీ కోరికను; ఒనరింతున్‌= సఫలం చేస్తాను; ఎజుంగన్‌= 
తెలిసేవిధంగా; పలుకుండు= చెప్పంది; ఉత్తములు +అగు = మిక్కిలి గొప్పవారలగు; మిమ్మున్‌= మిమ్ములను; అనుదినము= 
ప్రతిదినం; ఎవ్వండు= ఏ మనుష్యుడు; సుఖ+శయనుండు +ఐ= మంచిగా శయనించినవాడైై; మదిలోనన్‌= మనస్సులో; 
తలంచున్‌= స్మరణకు తెచ్చుకుంటాడో; ఆ నరుండు= ఆ మానవుడు; ఎపుడున్‌= ఎల్లవేళలా... 
తా: నేను తప్పక మీ కోరికను తీరుస్తాను. స్పష్టంగా చెప్పంది. మిమ్ములను సుఖంగా నిద్రకు పోయేసమయంలో 
తలచుకొనే నరుడు ఎల్లవెళలా 
క. _్రాతృజన సౌహృదంబును, భూతదయాగుణము విమల బుద్ధియు సుజన 

ప్రీతియుం గల్లి సుఖించును, వీత సమస్తాఘుం డగుచు విశ్వములోనన్‌. 908 
ప్రతి : భ్రాత్భ జన సౌహృదంబును= అన్నదమ్ముల యెడ చెలిమియు; భూత దయా గుణము= ప్రాణులన్నింటి యందు 
దయ అనే లక్షణం; విమల+బుద్ధియున్‌= చెడు భావనలులేని బుద్ధి, సుజన ప్రీతియున్‌= మంచివారియందు ప్రేమ; 
కల్లి= ఏర్పడి; విశ్వములోనన్‌= విశ్వమంతటా; వీత సమస్త+అఘుండు= పోయిన అన్ని పాపాలు కలవాడు; అగుచున్‌= 
అగుచు; సుఖీంచును= సుఖం పొందుతాడు. 
తా :; అన్నదమ్ములయందు చెలిమీ, భూతదయా, స్వచ్చమైనబుద్ధీ, మంచివారియందు ప్రీతీ కలిగి, సమస్త పాపాలూ 
పోయినవాడై విశ్వంలో సుఖిస్తాడు. 
వ. మజథజియు రుద్రగీతం బయిన మదీయస్తవం బెవ్వ రనుదినంబును స్తోత్రంబు 'సేయుదురు, వారల 
కభిమత వరంబులు, శోభన కరంబగు ప్రజ్ఞయు నిత్తు, మీరలు ముదన్వితులై జనకాదేశం బంగీకరించుటం 
జేసి మీ కీర్తి లోకంబుల విస్తరిల్లు, మీకు ననూన బ్రహ్మగుణుండు నాత్మసంతతింజేసి లోకత్రయ పరిపూర్ణ 
గుణాకరుండు నైన పుత్రుండు సంభవింపంగలండు, కండు మహాముని తపోవినాశార్థంబుగా నింద్రునిచేతం 
బ్రేషిత యగు ప్రమ్లోచయను నప్సరస గర్భంబు దాల్చియ మ్మునీంద్రుని వీడ్కొని దివంబునకుం జను 
సమయంబునం బ్రసూతయై తత్పుత్రిని వృక్షంబులందుం బెట్టి చనిన. 909 
ప్రతి : మజియున్‌= ఇంకా; రుద్రగీతంబు+అయిన = రుద్రుడుగానం చేసినదైన; మదీయ స్తవంబు= నాకు సంబంధించిన 
స్తోత్రాన్ని ఎవ్వరు= ఏ నరులు; అనుదినంబును= ప్రతి దినమూ; సోత్రంబు+చేయుదురు= పాడుకొంటూ ఉంటారో; 
వారలకున్‌= అట్టివారికి; అభిమత వరంబులు= కోరినవరాలను; శోభన కరంబు +అగు= మేలు కలిగించేదైన; ప్రజ్ఞయున్‌= 
తెలివినీ;ీ ఇత్తున్‌= ఇస్తాను; మీరలు= మీరు; ముదన్వితులు +ఐ= మోదంతో కూడిన వారై; జనక+ఆదేశంబు= తండ్రి 


తగగ శ్రీమహాభాగవతము 


ఆజ్ఞను; అంగీకరించుటన్‌+చేసి= ఒప్పుకొనటం చేత; మీ క్రీర్తి= మీ యశస్సు; లోకంబులన్‌= అన్ని లోకాలలో; విస్తరిల్లున్‌= 
వ్యాపిస్తుంది; మీకున్‌= మీకు; అనూన (బ్రహ్మ గుణుందడు= తక్కువకాని (గొప్పదియగు) 'బ్రహ్మముయొక్క గుణాలు కలవాడు; 
ఆత్మ సంతతిన్‌ చేసి= తన సంతానంతో; లోక త్రయ పరిపూర్ణ గుణ+ఆకరుండు+ఐన = లోకాల మూడింట నిండిన 
గుణాలకు నెలవు అయినవాదడైన; పుత్రుండు= కొడుకు; సంభవింపంగలండు = జన్మిస్తాడు; కండు మహాముని తపస్‌ 
వినాశ+అర్థంబుగాన్‌= కండువనే మహర్షి తపస్సును నాశనం చేయటం ప్రయోజనంగా; ఇంద్రునిచేతన్‌= దేవేంద్రుని 
చేత; డ్రుషిత+అగు= పంపబడినదగు; ప్రమో్లోోచ+అను= ప్రమోోచ అనే; అప్సరస= అచ్చర; గర్భంబు +తాల్చి= గర్భం 
ధరించి; ఆ+ముని+ఇంద్రునిన్‌= ఆ మహర్షిని; వీడ్కొని= వదలి; దివంబునకున్‌= స్వర్గానికి చను సమయంబునన్‌= వెళ్ళే 
సమయంలో; ప్రసూత+ఐ= ప్రసవించినదై; తత్‌+పుత్రిని= ఆమె కూతురిని; వృక్షంబులందున్‌= చెట్లమీద; పెట్టి= ఉంచి; 
చనినన్‌= వెళ్ళగా... 


తా : ఇంకను, రుద్రుడు గానం చేసిన నా స్తోత్రాన్ని ప్రతిదినం చదివిన వారికి కోరిన వరాలిస్తాను. శుభాలను కలిగించే 
బుద్ధి విశేషాన్ని కూడా ఇస్తాను. మీరు సంతోషంతో కూడినవారై మీ తండ్రి ఆజ్ఞను అనుసరించటంవలన మీ కీర్తి 
లోకాలలో వ్యాపిస్తుంది. మీకు గొప్ప బ్రహ్మగుణాలు కలవాడూ, తన సంతతివల్ల మూడులోకాలను నిండించే మంచిగుణాలకు 
గనియైనవాడూ అయిన కుమారుడు జన్మిస్తాడు. కండుమహాముని తపస్సును పాడుచెయటానికి ఇంద్రుడు పంపిన ప్రమోచ 
అనే అప్ప్సరః కాంత గర్భం ధరించి ఆ మునివరుని వీడ్కొని స్వర్గానికి పోయేసమయంలో పుట్టిన ఆమె పుత్రికను చెట్లలో 
ఉంచి పోగా 


సీ ఆ శిశు వపుడు పేరాంకలిచేం గుంది వావిచ్చి బిట్టు వాపోవుచుండ 
నాలించి యటకు రాజైన సోముండు వచ్చి వలనొప్ప నవసుధావర్షి యైన 
యాత్మీయ తర్జని నర్థిం బానమ్ము 'సేయింపంగం బెరింగి య య్య్యిందువదనం 
గన్య వరారోహం గడంక మారిషయను చెలువం బుణ్యుండు ప్రాచీనబర్హి 


తే. యన్నృపునిచేం బ్రజావిసర్గావసరము, నందు వేడ్మం దదాదిష్టు లైన మీర 
లందజును నెయ్యమున వివాహంబు గండ, యని సరోరుహనయనుం డిట్లనియె మజియు. 910 


ప్రతి : ఆ శిశువు= ఆ పసిబిడ్డ) అపుడు= ఆ సమయంలో; పేరు+ఆంకలిచేన్‌= పెద్ద ఆకలితో; కుంది= బాధపడి; వావిచ్చి= 
నోరు తెరచి; బిట్టు= పెద్దగా; వాపోవుచుండన్‌= ఏడ్చుచుండగా; ఆలించి= విని; అటకున్‌= ఆ ప్రదేశానికి; రాజు+ఐన= 
పాలకుడైన; సోముండు= చంద్రుడు; వచ్చి= ఏ తెంచి; వలను+ఒప్పన్‌= నేర్పుగా; నవ సుధా వర్షి+ఐన= క్రొత్త అమృతాన్ని 
కురిసేదైన; ఆత్మీయ తర్జనిన్‌= తన చూపుడు వేలిని; అర్ధిన్‌= ఇష్టంగా; పానమ్ము+చేయింపంగన్‌= తాగునట్లు చేయగా; 
పెరిగి= పెద్దదైన; ఆ ఇందువదనన్‌= ఆ చంద్రుని వంటి మోముకలదైన; కన్యన్‌= కన్నియను; వరారోహన్‌= గొప్ప 
పిరుదులుగల ప్రీని;ి కడంకన్‌= పూనికతో; మారిష+అను= మారిష అనే; చెలువన్‌= అందగత్తెను; పుణ్యుండు = పుణ్యాత్ముడు; 
ప్రాచీనబర్షి అన్‌+నృపునిచేన్‌= అనేరాజుచేత; ప్రజా విసర్దావసరమునందున్‌= సంతానాన్ని కలిగించే పనిలో; వేద్మన్‌= 
వేడుకతో; తద్‌+ఆదిష్టులు+ఐన= అతనిచేత ఆదేశించబడినవారైన; మీరలు= మీరు; అందబును; నెయ్యమునన్‌= ప్రీతితో; 
వివాహంబు+కండు+అ= పెండ్లి చేసుకొనుడు; అని; సరోరుహ నయనుందు= పద్మాలవంటి కన్నులున్న శ్రీహరి; మథజియున్‌= 
ఇంకా ఇట్లు= ఈ విధంగా అనియెన్‌= అన్నాడు. 


చతుర్ధస్కంధము 445 


తా : ఆ బిడ్డ అప్పుడు ఆకలితో నోరు పెద్దగా తెరచి ఏడువగా విని అక్కడకు వచ్చి రాజైన చంద్రుడు చక్కగా అమృతాన్ని 
కురిపించే తన చూపుడు వేలిని నోటిలో ఉంచాడు. దానితో ఆమె పెరిగింది. చంద్రునివంటి మోముతో అలరారుతున్న ఆ 
కన్యను, ఉత్తమప్రీని మీ తండ్రి ఆదేశాన్ననుసరించి మీరందరూ సంతానం కోసం పెండ్లి చేసుకోండి అని చెప్పి పద్మనయనుడైన 
విష్ణువు ఇంకా ఇలా అన్నాడు. 


వ. అనఘాత్ములారా! యఖభిన్న ధర్మశీలు రయిన మీకు నందజకు నా సుమధ్యమయభైన కన్య యఖభిన్న 
ధర్మశీలయు భవ దర్పితాశయయు నయిన భార్య యగు, మీర లప్రతిహత తేజస్కులై దివ్యవర్ష్న సహస్రంబులు 
భౌమ దివ్యభోగంబులు మదను[గ్రహులై యనుభవించెద, రంత నా యందుల భక్తిం జేసి నిర్మలాంతః 
కరణులై యీ భోగంబులు నిరయ ప్రాయంబులుం గాం దలంచి మదీయ న్థానంబు నొందెద రని వెందియు 
నిట్లనియె. రేగ 
ప్రతి : అనఘ+ఆత్ములారా! = పుణ్యాత్ములారా!; అభిన్న ధర్మ శీలురు+అయిన= ఏకరూపమైన ధర్మం శీలంగా కలవారైన; 
మీకు= మీకు; అందజకున్‌= అందరికీ; ఆ సుమధ్యమ+ఐన= సన్నని నడుముగలదైన; కన్య= పడుచు; అభిన్న ధర్మ 
శీలయున్‌= వేరుకాని ధర్మం శీలంగా కలదీ; భవత్‌ +అర్పిత +ఆశయయున్‌= మీకు సమర్పించుకొన్న మనస్సుకలదీ; 
అయిన; భార్య= ఇల్లాలు; అగున్‌= అవుతుంది; మీరలు= మీరు; అప్రతిహత తేజస్ములు+ఐ= ఎదురులేని తేజస్సు కలవారై; 
దివ్య వర్ష సహస్రంబులు= వేలకొలది దేవతలసంవత్సరాలు; భౌమ దివ్య భోగంబులు= భూమికి, దేవలోకానికి సంబంధించిన 
సుఖాలు; మత్‌+అనుగ్రహులు+ఐ= నా అనుగ్రహంకలవారై; అనుభవించెదరు= అనుభవిస్తారు; అంతన్‌= అటుపైన; 
నాయందుల భక్తిన్‌+చేసి= నా మీది భక్తితో; నిర్మల+అంతఃకరణులు +ఐ= చెడు భావనలు లేని హృదయాలు కలవారై ఈ 
భోగంబులు= ఈ సుఖాలు; నిరయప్రాయంబులు+కాన్‌= నరకంవంటివిగా; తలంచి= భావించి; మదీయస్థానంబున్‌= 
నాకు చెందిన స్థానాన్ని ఒందెదరు= పొందుతారు; అని= అని చెప్పి; వెండియున్‌= ఇంకా? ఇట్లు= ఈ విధంగా; 
అనియెన్‌= అన్నాడు. 
తా; పుణ్యాత్ములారా! మీరు ఒకే విధమైన ధర్మాన్ని పాటించే శీలం కలవారు. కనుక మీకందరికీ ఈసన్నని నడుముగల 
సుందరి ఏకధర్మశీల, మీకు అర్పించుకొన్న మనస్సు కలదీ అయి భార్య అవుతుంది. మీ తేజస్సుకు ఎదురు ఉందదు. 
పెక్కువేల దివ్యవత్సరాలు భూలోక, దేవలోక సుఖాలు అనుభవిస్తారు. అటుపిమ్మట నాయందలి భక్తితో ఈ సుఖాలన్నీ 
నరకంవంటివి అని మీరు భావించి నిర్మలమైన మనస్సు కలవారై నా స్థానాన్ని చేరుకొంటారు అని చెప్పి ఇంకా ఇలా 
అన్నాడు. 
విశే : భగవంతుని మీద భక్తి హృదయాన్ని మాలిన్యం లేనిదిగా చేస్తుంది. దానితో వారు సంసారంనుండి విముక్తి 
పొందుతారని తాత్పర్యం. 
చ అరయ గృహస్టు లయ్యును మదర్చిత కర్ములు నస్మదీయ సుం 

దర చరితామృత (శ్రవణ తత్పరమానస యాతయాములున్‌ 

సరస గుణాధ్యులై తనరు సాధుల కీ గృహముల్‌ దలంప దు 

ష్కృరభవబంధ హేతువులు గావు, నృపాత్మజులార! యెన్నండున్‌. 912 


446 శ్రీమహాభాగవతము 


ప్రతి : నృప+ఆత్మజులార! = రాజకుమారులారా!; అరయన్‌= విచారించి చూచినట్లెతే; గృహస్థులు= సంసారబంధం 
కలవారు; అయ్యును= అయినా; మత్‌+అర్పిత కర్ములున్‌= నాకు సమర్పించిన కర్మలు (కర్మఫలాలు, కలవారూ; అస్మదీయ = 
నాకు సంబంధించిన; సుందర = మనోహరమైన; చరిత +అమృత = అమృతంవంటి కథలను; ఛ్రవణ= వినుటయందు; 
తత్పర= (శద్ధకల; మానస యాతయాములున్‌ = మనస్సుతో గడపిన జాములు కలవారు; సరసగుణ +ఆఢ్యులు +ఐ= 
సరసములైన గుణాలతో ప్రసిద్ది కెక్కినవారైై తనరు= ఒప్పారు; సాధులకున్‌= ఉత్తమస్వభావంకలవారికి ఈ గృహముల్‌= 
ఈ ఇంధ్లు తలంపన్‌= భావించగా; దుష్మర= ఆచరించటానికి అలవికాని; భవ= సంసారానికి చెందిన; బంధ= బంధనాలకు; 
హేతువులు= కారణాలు; ఎన్నండున్‌= ఎన్నటికీ; కావు. 

తా : రాజకుమారులారా! సంసారంలో ఉన్నవారయినా కర్మలను, కర్మఫలాలను నాకు సమర్పించుకొని మిక్సిలి మనోహంలైన, 


అమృతం వంటి నాకథలను వినటంలో ఆసక్తి కల మనస్సుతో కాలం గడిపేవారయితే వారికి సంసారాలు తెంచుకోరాని 
భవబంధాలకు కారణాలు కావు. 


వ. అది యెొట్లంటిరేని. 913 
ప్రతి : అది; ఎట్లు= ఏవిధమైనది; అంటిరి+ఏని= అంటే. 


చ. అనుపమ బ్రహ్మవాదు లగు నంచిత యోగిజనానుగీయమా 

న నిజకథా సముత్సుకుం డనందగు నేను మదీయులంద నూ 

తనముగ నుందుం గావున నుదారత వారికి నీ గృహావళుల్‌ 

ఘనభవబంధ హేతువులు గా, విది యంతయు నిక్కమారయన్‌. 914 
ప్రతి : అనుపమ (బ్రహ్మ వాదులు = సాటిలేని పరబ్రహ్మమును గూర్చి బోధించేవారు; అగు= అయిన; అంచిత = పూజ్యులైన; 
యోగి= యోగులు అనే; జన= జనులచేత; అనుగీయమాన = నిరంతరంగా కొనియాడబడే; నిజ= నాదైన కథా= 
మాటలయందు; సముత్సుకుండు = మిక్షిలి వేడుకకలవాడు; అనన్‌= అనటానికి; తగు= తగిన; నేను; మదీయులందు+అ= 
నా వారి యందే; నూతనముగన్‌= ఎప్పటికప్పుడు కొత్తవాడను అన్నట్లుగా? ఉందున్‌= ఉంటాను; కావునన్‌= కాబట్టి; 
ఉదారతన్‌= గొప్పతనంతో; వారికిన్‌= అట్టిభక్తులకు; ఈ గృహ+ఆవళుల్‌= ఈ ఇల్లూ వాకిలీ మొదలైనవి; ఘన భవ బంధ 
హేతువులు = గొప్ప సంసారబంధాలకు కారణాలు; కావు; ఇది= ఈ విషయం; అంతయున్‌= అంతా; ఆరయన్‌= 
విచారించగా; నిక్క్మము= సత్యం. 
తా ; నాయనలారా! ప్రచేతసులారా! బ్రహ్మమును గూర్చి మాత్రమే నిరంతరం వాక్కులను ఉపయోగించే మహాత్ములైన 
యోగిజనులు నిరంతరంగా నా కథలను గానం చేస్తూ ఉంటారు. అందు నాకు వేడుక ఎక్కువ. కాబట్టి, వారునా వారు. 
నేను ఎప్పటికప్పుడు నవీనంగా వారిలో నివసిస్తాను. ఆ మహిమవలన వారికి ఈ ఇళ్ళూ వాకిళ్ళూ మొదలైనవి సంసారబంధానికి 
కారణాలు కావు. ఇదంతా విచారించి చూస్తే సత్యం. 


క. సరసుండ నగు ననుం బొందిన, పురుషులు ఘనశోక మోహమోదంబులం బొం 
దరు, గావున నెనయంగను ద్రి, పురుషాధీశ్వరుండ బ్రహ్మభూతుండ నగుదున్‌. 9015 


ప్రతి : సరసుండను= రసస్వరూపుడను; అగు+ననున్‌= అయిన నన్ను పొందిన పురుషులు = చేరుకొన్న మానవులు; ఘన= 
గొప్పవి అయిన; శోక= దుఃఖాన్ని మోహ= తెలివితప్పినతనాన్ని మోదంబులన్‌= భౌతికసుఖాలను; పొందరు; కావునన్‌= 


చతుర్ధస్కంధము 44/7 


కాబట్టి; ఎనయన్‌+కను= విచారించి చూస్తే త్రిపురుష+అధి+ఈశ్వరుందను= బ్రహ్మము అయిన వాడను; అగుదున్‌= 
అయినవాదను. 

తా: నేను రసస్వరూపుడను. కాబట్టి, నన్ను చేరుకొన్న మానవులకు శోకం, మోహం, సంతోషం మొదలైన భావాలు 
కలుగవు. కనుక పరిశీలిస్తే నెను ముగ్గురు పురుషులకు ప్రభుడను. బ్రహ్మము అయిన వాడను. 

వ. అని యిట్లు పలుకుచున్న పురుషార్ధ భాజనుండగు జనార్దనుని దర్శించి తద్దర్భ్శన విధ్వస్త రజస్తమోగుణు 
లయిన ప్రచేతసులు. 916 
ప్రతి : అని; ఇట్లు) పలుకుచున్న పురుష+అర్ధ భాజనుండు +అగు = పురుషార్థాలను పొందించువాడగు; జనార్దనునిన్‌= 
శ్రీమహావిష్ణువును; దర్శించి= దర్శనం చేసుకొని; తద్‌= ఆతని; దర్శన= దర్శనంచేత; విధ్వస్త= పూర్తిగా నశించిపోయిన; 
రజస్‌= రజస్సు; తమస్‌= తమస్సు; అన్వె గుణులు+ఐన= గుణాలు కలవారైన; ప్రచేతసులు; 

తా ; అనీ ఈ విధంగా మాట్లాడుతున్న పురుషార్థాలను మానవులకు అందించే జనార్దనుని దర్శించి, ఆదర్శనంచేత 
మొత్తంగా నశించిన రజస్తమోగుణాలు కలవారైన ప్రచేతసులు 


చ. కరసరసీరుహంబు లెసకం బెసంగన్‌ ముకుళించి గద్గద 
స్వరములం జేసి యిట్లనిరి, సర్వశరణ్యు నగణ్యు నిందిరా 
వరు నజితున్‌ గుణాధ్యు ననవద్య చరిత్రుం బవిత్రు నచ్యుతుం 
బరుం బరమేశు నీశు భవబంధవిమోచనుం బద్మలోచనున్‌. 917 


ప్రతి : సర్వశరణ్యున్‌= అందరికి రక్షకుదైనవానిని; అగణ్యున్‌= లెక్కలకు అందనివానిని; ఇందిరావరున్‌= ఇందిరాదేవికి 
పతియైనవానిని; అజితున్‌= ఎక్కడా ఎప్పుడూ ఓటమిలేనివానిని; గుణాఢ్యున్‌= గుణసంపన్నుని; అనవద్య చరిత్రున్‌= 
దోషం లేని నడవడి కలవానిని; పవిత్రున్‌= పరిశుద్ధునిి అచ్యుతున్‌= జారుపాటు లేనివానిని; పరున్‌= లోకాలకంటె 
వేరైనవానిని పరమ+ఈశున్‌= మహాప్రభుని ఈశున్‌= సర్వలోకాలకు పాలకుడైన వానిని; భవ బంధ విమోచనున్‌= 
సంసారమనే బంధాలను విడిపించేవానిని; పద్మలోచనున్‌= తామరపూవులవంటి కన్నులు కలవానిని; కరసరసీరుహంబులు= 
పద్మాలవంటి చేతులను; ఎసకంబు +ఎసంగన్‌= అతిశయం ఒప్పారగ్యా ముకుళించి= మోడ్చి; గద్దదస్వరములన్‌ +చేసి= 
డగ్గుత్తికపడిన కంఠస్వరాలతో; ఇట్లు= ఈ విధంగా; అనిరి= స్తుతించారు 

తా : అందరికి రక్షకుడు, అప్రమేయుడు, లక్ష్మీపతి, జయించడమే సహజ లక్షణంగా గలవాడు, అంతం లేనివాడు, 
దోషాలు లేని చరిత్రకలవాడు, పరిశుద్దుడు, అచ్యుతుడు, పరుడు, పరమేశుడు, ఈశుడు, సంసారబంధాలనుండి జీవులకు 


విముక్తి కలిగించేవాడు, పద్మాలవంటి కన్నులున్నవాడు అయిన శ్రీహరిని ఆ ప్రచేతసులు పద్మాలవంటి చేతులను దగ్గరకు 
చేర్చుకొని గొంతుకనుండి స్వరం ఆనందపారవశ్యంతో చక్కగా రానిస్థితితో తెమల్బుకొంటూ ఇలా స్తుతించారు. 


సీ, కేశవ! సంతత క్షేశనాశనుండవు కోరి మనో వాగగోచరుండవు 
నిద్ధమనోరథ హేతుభూతోదార గుణనాముండవు సత్వగుణుండ వఖీల 
విశ్వోద్భవ స్థితి విలయార్ధ ధారిత విపుల మాయాగుణ విగ్రహుండవు 
మహితాఖిలేంద్రియ మార్గ నిరధిగత మార్గుండ వతిశాంతమానసుండవు 


448 శ్రీమహాభాగవతము 


తే. తవిలి సంసార హారిమేధస్కుండవును, దేవదేవుండవును వాసుదేవుండవును 
సర్వభూత నివాసివి సర్వసాక్షి వైన నీకు నమస్మారమయ్య! కృష్ణ! 918 


ప్రతి : కేశవ; సంతత కేశ నాశనుందవు= ఎల్లవేళల కష్టాలను నశింపజేసేవాదవు; కోరి= వాంభించి; మనస్‌+వాక్‌+ 
అగోచరుందవు= మనస్సునకు మాటలకు అందనివాడవు; ఇద్ధ= వెలుగొందెడి; మనోరథ= కోరికలకు; హేతు భూత= 
కారణాలయిన; ఉదార= గొప్పవి అయిన; గుణ= లక్షణాలు; నాముందవు= 'పేర్లుకలవాడవు; సత్వగుణుండవు = సత్వగుణం 
కలవాడవు; అఖిల విశ్వా అన్నిలోకాల; ఉదృ్భవ= పుట్టుక; స్థితి= ఉనికి; విలయ:= నాశం; అనే; అర్థ= విషయాలతో; 
ధారిత= పట్టుకోబడిన; విపుల= చాలా విసృతమైన; మాయాగుణ= మాయ అనే గుణంతో కూడిన; విగ్రహుందడవు= 
ఆకారవిశేషం కలవాడవు; మహిత = గొప్పవి అయిన; అఖీల= సమస్తమైన; ఇంద్రియ= విషయాలను (గ్రహించే అవయవాల; 
మార్ష= దారులచేత; నిరధిగత= పొందరాని; మార్గ్దుందడవు= మార్దంకలవాడవు; అతి శాంతమానసుండవు= మిక్షిలి 
శాంతమైన మనస్సుకలవాడవు; తవిలి= పూనుకొని; సంసార హారి మేధస్ముందవును= సంసారాన్ని రూపుమాపే బుద్దిశక్తి 
కలవాడవు; దేవ దేవుండవును= దేవతలైన ఇంద్రుడు మొదలైన వారికి కూడా దేవుడవు; వాసుదేవుండవును= 
వసుదేవతనయుడవు; సర్వ భూత నివాసివి= 'ప్రాణులన్నింటిలో నివసించేవాదవు; (ప్రాణులన్నింటికి నెలవు అయినవాడవు) 
సర్వసాక్షివి= అన్నింటినీ, అందరినీ చూచువాడవు; అయిన కృష్ణ= కృష్ణా; నీకున్‌= నీకు; నమస్మారమయ్య= నమస్మారం 
స్వామీ. 

తా : కేశవా! నీవు ఎల్లప్పుడు ప్రాణులకు కలిగే కష్టాల నన్నింటిని నశింపజేసేవాదవు. ఎవరి మనస్సులకు, మాటలకు 
అందనివాడవు. నీ గుణాలు, నీ పేర్లూ, పెక్కు విధాలైన గొప్ప కోరికలకు కారణం అవుతూ ఉంటాయి. అన్నిలోకాల 
పుట్టుక, పెరుగుట, గిట్టుట అనే విషయాలను పట్టినిలిపే గొప్పది అయిన మాయా గుణం నీమూర్తి. ఇంద్రియ మార్గాలు 
గొప్పవే కానీ వానికి చిక్కని చక్కని దారి నీది. మిక్కిలి శాంతమైన మనస్సు కలవాడవు. సంసారమనే అజ్ఞానాన్ని హరించే 
మేధా సంపద నీది. నీవు దేవదేవుడవు. వాసుదేవుడవు. అన్ని నీలో నివసిస్తూ ఉంటాయి. నీవు సకల ప్రాణులలో 
ఉంటావు. సర్వసాక్షివి. అటువంటి కృష్ణా! నీకు నమస్మారం. 


వ. మజథణజియును. 919 
ప్రతి : మజియును= ఇంకా 


ఉ. తోయరుహోదరాయ! భవదుఃఖహరాయ! నమో నమః పరే 

శాయ! సరోజకేసర పిశంగ వినిర్మల దివ్య భర్మ వ 

స్రాయ! పయోజ సన్నిభ పదాయ! సరోరుహ మాలికాయ! కృ 

ష్టాయ! పరాపరాయ! సుగుణాయ! సురారిహరాయ! వేధసే! 920 
ప్రతి : తోయరుహ+ఉదరాయ = పద్మం బొడ్డునందుగలవానికి; భవ దుఃఖ హరాయ= సంసారం దుఃఖాన్ని పోగొట్టే 
వానికి పర+ఈశాయ = పరుడైన ఈశ్వరుడైన వానికి; సరోజ = పద్మంలోని; కేసర= కింజల్మములవంటి; పిశంగ= పచ్చని; 
వినిర్మల= మిక్కిలి స్వచ్చమైన; దివ్య= దేవలోక సంబంధమైన; భర్మవస్తాయ= బంగారు వస్త్రంగల వానికి; పయోజ సన్నిభ 
పదాయ= పద్మంవంటి పాదాలుగల వానికి; సరోరుహ మాలికాయ = పద్మాలమాలగల వానికి; పర+అపరాయ = పరుడు, 


చతుర్ధస్కంధము 449 


అపరుడు ఐన వానికి; సుగుణాయ= మంచిగుణాలుగల వానికి; సురారి హరాయ= దేవతల పగవారైన రక్కసులను 
నశింపజేయు వానికి; వేధసే= సర్వమునకు సృష్టికర్త అయిన వానికి; కృమ్ణాయ= నల్లని వన్నెతో అలరారు శ్రీమహావిష్ణువునకు; 
నమః+నమః= మరల మరల నమస్మారం. 

తా: స్వామి బొడ్డులో పద్మం ఉంది. స్వామి సంసార దుఃఖాన్ని రూపుమాపువాడు. పరులకు ఈశ్వరుడు, పరుడైన 
ఈశ్వరుడు. తామర పూవులోని కేసరాలవంటి పచ్చనిది, స్వచ్చమైనది, దివ్యమైనది అయిన బంగారు వస్త్రం ధరించినవాడు. 
పద్మాలవంటి పాదాలు కలవాడు; పద్మమాలను తాల్చినవాడు, పరుడు, అపరుడు, గొప్ప మంచిగుణాలు కలవాడు; 
రక్మసులను సంహరించేవాడు, సృష్టికి కారణమైనవాడు అయిన మనోహరమైన నల్లని వన్నెతో అలరారుతున్న శ్రీమవావిష్ణువునకు 
నమస్మారం, నమస్మారం. 

వ. అని వినుతించి. 921 

ప్రతి : అని; వినుతించి= కొనియాడి... 

తా : ఈ విధంగా స్తుతిచెసి 


చ. కమలదళాక్ష! దుఃఖలయ కారణమై తగు తావకీన రూ 

పము ననివార్య దుర్భర విపద్దశ దుఃఖము నొందు మాకునీ 

సుమహిత సత్కృపాగరిమం జూపుట కంటె ననుగ్రహంబు లో 

కమునం దలంప నొందొకటి గల్గునె? భక్త ఫల ప్రదాయకా! 922 
ప్రతి : కమల దళ+అక్ష= తామరరేకులవంటి కన్నులుగల స్వామీ!; భక్త ఫల ప్రదాయకా= భక్తులకు గొప్పప్రయోజనాలను 
చక్కగా ఇచ్చే దేవా!; దుఃఖ లయ కారణము+ఐ= దుఃఖాలు రూపుమాసిపోవటానికి హేతువై; తగు= ఒప్పారే; తావకీన 
రూపమున్‌= నీదయిన రూపాన్ని అనివార్య= ఆపుటకు వీలుకాని; దుర్భర= భరింపనలవికాని; విపత్‌= ఆపదల; దశన్‌= 
అవస్థతో; దుఃఖమున్‌= దుఃఖాన్ని ఒందు మాకున్‌= పొందే మాకు; నీ= నీదయిన; సుమహిత = మిక్కిలి గొప్పది అయిన; 
సత్‌= మేలైన; కృపా= దయయొక్క గరిమన్‌= గౌరవాన్ని చూపుటకంటెన్‌= చూపటంకంటె;, అనుగ్రహము = ఏలుకోవటం; 
లోకమునన్‌= లోకంలో; తలంపన్‌= భావిస్తే ఒండు+ఒకటి= మరొక్కటి; కల్చునె= ఉండునా? 
తా : పద్మదళనయనా! భక్తుల ప్రయోజనాలను చక్కగా అనుగ్రహించే స్వామీ! నీ దర్శనం మా దుఃఖాలన్నీ రూపుమాసి 
పోవటానికి కారణమైంది. తొాలగించుకొనరానివీ, భరించటానికి అలవి కానివీ అయిన కష్టాల అవస్థతో దుఃఖం పొందుతున్న 
మాకు నీ గొప్పదైన మంచి కరుణను చూపటం కంటె మించిన అనుగ్రహం భావిస్తే లోకంలో మరొకటి ఏముంటుంది? 


ఉ. భూరి శివేతరాపహవిభూతి సమేత! మహాత్మ! దీనర 

క్షా రతి నొప్పు నీవు చిరకాలమునన్‌ సుఖవృత్తి వీరుమా 

వార లటంచు బుద్ధి ననవద్య! తలంచిన యంతమాత్ర స 

త్యారమె చాలు నట్లగుట గా కిటు సన్నిధి వైతి వీశ్వరా! 923 
ప్రతి : భూరి= ఎక్కువ; శివ+ఇతర= మంగళంకాని భావాన్ని ఆపహ= తొలగించునట్టి; విభూతి= ఐశ్వర్యంతో; సమేత = 
కూడినవాడా!; మహాత్మ= పరమాత్మా అనవద్య= ఏ కొంచెం దోషమూలేని దేవా; ఈశ్వరా= సర్వానికి పాలకుదైనవాడా!; 


450 శ్రీమహాభాగవతము 


దీన రక్షా రతిన్‌= దిక్కులేనివారిని కాపాడుటయందు ప్రీతితో; ఒప్పు= ప్రకాశించే; నీవు; చిరకాలమునన్‌= పెద్దకాలానికి; 
సుఖవృత్తిన్‌= ఆనందంతో; వీరు= ఈ వ్యక్తులు; మావారు= మాకు సంబంధించినవారు; అట +అంచున్‌= అనుకొంటూ; 
బుద్ధిన్‌= బుద్ధిలో; తలంచిన అంత మాత్ర సత్మారమె= భావించటం అన్న కొంచెంపాటి ఉత్తమమైన పనియే; చాలున్‌= 
సరిపోతుంది; అట్లు= ఆవిధంగా; అగుట= కావటం; కాక= కాకుండా ఇటు= ఈ విధంగా; సన్నిధివి= సాక్షాత్మరించినవాడవు; 
ఐతివి= అయ్యావు. 

తా: స్వామీ! నీవు అశుభాలను తొలగిస్తావు. ఐశ్వర్యంతో కూడిన వాదవు; మహాత్ముడవు. లోకాలనన్నింటినీ ఏలే దేవరవు. 
అట్టి నీవు దీనులను కాపాడుటయే పనిగా పెద్దకాలానికి ఆనందంతో వీళ్ళు మావాళ్ళు అని బుద్ధిలో అనుకొనటమే మాకు 
గొప్ప సత్మారం. అదే చాలు. కానీ, దానితో ఆగక స్వయంగా మాకు సాక్షాత్మరించినావు. 


చ. అరయంగ క్షుద్రభూత హృదయంబుల యందుల నంతరాత్మవై 

తిరముగ నుండు నీవు భవదీయ పదాంబురుహ ద్వయార్చనా 

పరమతు లైన మాకును శుభప్రద భూరి మనోరథంబు లీ 

వెజబుంగవె? భక్తలోక హృదయేప్సిత దాయక! ముక్తినాయకా! 924 
ప్రతి : భక్త= భక్తుల; లోక= సముదాయాల; హృదయ = మనస్సులలో ఉందే; ఈప్సిత= కోరికలను; దాయక= ఇచ్చేస్వామీ!; 
ముక్తి నాయకా= మోక్షానికి చేర్చేదేవా!; అరయంగన్‌= భావించగా; క్షుద్ర= చాలా చిన్నవి అయిన; భూత= ప్రాణుల; 
పహృదయంబులయందులన్‌= అంతరంగాలలో కూడా; అంతర్‌ +ఆత్మవు+ఐ= లోపల ఉన్న ప్రత్యగాత్మస్వరూపుడవై; 
తిరముగన్‌= స్థిరంగా; ఉండదు నీవు= ఉండే నీవు; భవదీయ = నీయొక్క పద= పాదాలనే; అంబురుహ= పద్మాల; ద్వయ= 
జంటయొక్క అర్చనా= పూజించటమే; పర= చివరిలక్ష్యమైన; మతులు = బుద్ధిగలవారు; ఐన= అయిన; మాకును= మాకు 
సంబంధించిన; శుభ= మంగళములను; ప్రద= అనుగ్రహించే; భూరి= గొప్పవి అయిన; మనస్‌+రథంబులు = కోరికలను; 
ఈవు= నీవు; ఎజుంగవె= తెలియవా? 
తా : ప్రభూ! నీవు భక్తుల సముదాయాల హృదయాలలో ఉండే కోర్కెల నన్నింటినీ తీర్చేవాడవు. మోక్షానికి నడపించేవాడవు. 
భావన చేయగా చిన్నిప్రాణుల హృదయాలలో కూడా అంతరాత్మవై స్థిరంగా ఉంటావు. కాగా నీ పాదపద్మాల జంటను 
పూజించటం తప్ప మరొక పనిలేని మాకు శుభాలను కూర్చి నీవు మాకోరికలేవో తెలియనివాదవా? 


సీ అయినను విను సరోజాయత లోచన! వర మోక్ష మార్గ ప్రవర్తకుండవుం 
బురుషార్ధ భూత విస్తరుందవు నగు నీవు దగిలి ప్రసన్నుండ వగుట మాకు 
నర్థి మనోభీష్టమైన వరం బయ్యె నైనను నాథ! పరాపరుండ 
వైన నిన్నాక వరం బర్ధింతు మనినను భువిం దావకీన విభూతు లెన్న 
తే. నంత మెజుంగంగ రామి ననంతుం దనుచుం, బలుకుదురు నిన్ను నది గానం బరమ పురుష! 
యే వరం బని కోరుదు మేము? దప్పి, గొన్న బాలకుం దబ్బి నీ ళ్లెన్ని గ్రోలు? 925 


ప్రతి : సరోజ+ఆయత లోచన = పద్మాలవంటి విశాలమైన నేత్రాలుగల దేవా!? అయినను= అయినా; విను= ఆలకించు; 
వర= మిక్కిలి శ్రేష్టమైన; మోక్ష= ముక్తికి సంబంధించిన; మార్ల= దారియందు; ప్రవర్తకుండవు= నదపేవాడవు; పురుష+అర్థ 


చతుర్ధస్కంధము 45] 


భూత విస్తరుండవును= మానవులు సాధించవలసిన ధర్మం మొదలయినవాని వ్యాప్తియే స్వరూపమైనవాడవు; అగు; నీవు; 
తగిలి= పూనుకొని; ప్రసన్నుండవు= స్పష్టమైన అనుగ్రహం కలవాడవు; అగుట= కావటం; మాకున్‌= మాకు; అర్ధిన్‌= 
కోరికను అనుసరించే; మనస్‌ +అభీష్టము+ఐన = మనస్సులకు మిక్కిలి ఇష్టమైన; వరంబు= వరం; అయ్యెన్‌= అయినది; 
ఐనను = అయినప్పటికీ; నాథ= ఈశ్వరా!; పర +అపరుండవు+ఐన= పరుడవు, అపరుడవు అయిన; నిన్నున్‌= నిన్ను ఒక 
వరంబు= ఏదో ఒక ఇష్టమైనదానిని; అర్ధింతుము= కోరుకొందుము; అనినను= అంటే; భువిన్‌= ప్రపంచంలో; తావకీన 
విభూతులు= నీవి అయిన వైభవాలు; ఎన్నన్‌= లెక్కపెట్టటానికి; అంతము= తుది; ఎజుంగంగరామిన్‌= తెలియకపోవటం 
వలన; పరమపురుష= ఓ పరమాత్మా, నిన్నున్‌= నిన్ను అనంతుండు= అంతం లేనివాడు; అనుచున్‌= అంటూ; పలుకుడురు = 
జ్ఞానులు వక్కాణిస్తారు; అది+కానన్‌= అందువలన; ఏము= మేము; ఏవరంబు= ఏ కోరిక; అని; కోరుదుము= 
అడుగుతాము?; దప్పిగొన్న దాహం పొందిన; బాలకుండు= పిల్లవాడు; అబ్బి నీళ్ళు= సముద్రపు నీళ్ళను; ఎన్ని= 
ఎంతగా; క్రోలును= తాగగలడు? 


తా :; వనజాక్షా! అయినా విను. నీవు మోక్షమార్గంలో భక్తులను నడిపించేవాడవు. పురుషార్థాల గొప్ప వ్యాప్తియే ని 
స్వరూపం. అటువంటి నీవు మా యందు అనుగ్రహం చూపుతున్నావు. ఇంతకంటె కోరదగిన వరం మరొకటి లేదు. 
అయినా నీవు పరాపరుడవు. అట్టి నిన్ను ఏదైనా ఒక వరం కోరదామంటే నీ విభూతులకు అంతం లేదు. అందువలననే 
నిన్ను అనంతుడు అని తత్త్వం తెలిసినవారు అంటారు. పరమపురుషా! అట్టి నిన్ను ఏమి కోరగలం? దాహం కలిగిన 
పిల్లవాడు సముద్రజలాన్ని ఎంత తాగగలడు. 


వ. ఇదియునుం గాక. 926 
ప్రతి : ఇదియునుం గాక= ఇంతేకాక. 


ఉ. పూని భవత్పదాంబురుహ మూల నివాసులమైన మేము మే 
ధానిధి! నీ విలోకనముందక్కంగ నన్యముం గోర నేర్తుమే? 
మానిత పారిజాత కుసుమ స్ఫుట నవ్యమరందలుబ్ధ శో 
భా నయశాలి యైన మధుపంబు భజించునె యన్యపుష్పముల్‌? 927 


ప్రతి : పూని= ప్రయత్నపడి; భవత్‌= నీ పద= పాదాలనే; అంబురుహ= పద్మాల; మూల= మొదళ్ళయందు; 
నివాసులము+ఐన= నివసించేవారమైన; మేము; మేధానిధి= బుద్ధికి పెన్నిధివైన దేవా!; నీ విలోకనమున్‌= నీచూపును; 
తక్కంగన్‌= కాక; అన్యమున్‌= మరొకదానిని; కోరన్‌+నేర్తుమే= కోరగలమా?; మానిత= మన్నన3౩క్కిన; పారిజాత= 
పారిజాతమనే దేవ తరువునకు సంబంధించిన; కుసుమ= పూవుల; నవ్య= కొత్తది అయిన; మరంద= తేనెయందు; లుబ్ధ= 
మిక్కుటమైన ఆశగల; శోభా= అందాల; నయశాలి+ఐన = నేర్పుతో ప్రకాశించేదైన; మధుపంబు= తుమ్మెద; అన్యప్రప్పముల్‌= 
వేరుపూవులను; భజించునె= పొందుతుందా? 

తా : స్వామీ! మేమునీ పాదపద్మాల పాదులను ఆశ్రయించి ఉందేవారం. బుద్ధిసంపదకు నెలవైన ఓ దేవా! నీ చూపు కాక 


మరొక్క దానిని మేము కోరగలమా? మన్నన కెక్కిన పారిజాతపుష్పమకరందాన్ని పేరాసతో కోలి విరాజిల్లే తుమ్మెద వేరు 
పుష్పాలను చేరుతుందా? 


452 శ్రీమహాభాగవతము 


చ. హరి! భవదీయమాయ ననయంబును జెందిన నేము నిచ్చలుం 
గర మనురక్తి నేది తుదిగా భవకర్ములమై ధరిత్రి పైం 
దిరుగుదు, మంతదాంక భవదీయజనంబులతోడి సంగతిన్‌ 
గురుమతి జన్మజన్మములకున్‌ సమకూరంగంజేయు మాధవా! 028 


ప్రతి : హరి= శ్రీవిష్ణుదేవా!; మాధవా= లక్ష్మీపతీ!; భవదీయమాయన్‌= నీ దయిన మాయను; అనయంబును= ఎల్లవేళల; 
చెందిన నేము= పొందిన మేము; నిచ్చలున్‌= ఎల్లవేళల; కరము = మిక్కిలి; అనురక్తిన్‌= ప్రేమతో; ఏది= ఏది; తుదిగాన్‌= 
చివరి లక్ష్యంగా; భవ కర్ములము+ఐ= సంసారపు కర్మలు కల వారమై; ధరిత్రిపైన్‌= భూమిపై; తిరుగుదుము= తిరుగుతూ 
ఉంటామో; అంత దాంక= అంతవరకు; భవదీయజనంబులతోడి సంగతిన్‌= నీవారైన జనుల కలయికను; గురుమతిన్‌= 
గొప్పభావనతో; జన్మజన్మములకున్‌= అన్ని పుట్టుకలయందును; సమకూరంగన్‌+చేయుము = ఏర్పడేటట్లు చేయవయ్యా! 


తా : స్వామీ! లక్ష్మీపతీ! మేము నీదైన మాయకు లోబడి ఎన్నో పనులు సంసారం కొరకు చేస్తున్నాం. మిక్కిలి ఆసక్తితో ఏది 
చివరి లక్ష్యంగా మేము తిరుగుతున్నామో అది లభించే వరకూ మాకు దొడ్డబుద్ధితో నీ పరమభక్తుల చెలిమిని ప్రసాదించు. 


మ. కమలాధీశ్వర! తావకీన వర భక్త వ్రాత సంసర్గ లే 

శముతోడన్‌ సరిగాం దలంప, మెలమిన్‌ స్వర్గాపవర్గాది సౌ 

ఖ్యము లన్నన్‌ విను మానుషంబు లగు నీ కామంబులం జెప్ప నే 

ల! మునీంద్ర స్తుత పాదపద్మ! సుజనాలాపానుమోదాత్మకా! 929 
ప్రతి : కమలా+అధీశ్వర= లక్ష్మీదేవికి ప్రభువైన స్వామీ!; ముని+ఇంద్ర స్తుత పాద పద్మ= మునిశ్రేష్టులు పూజించే 
పాదాలనే పద్మాలు గలదేవా! సుజన +ఆలాప+అనుమోద+ఆత్మకా= ఉత్తములగు మానవుల పలుకులను ఇష్టపడే బుద్ధిగల 
ఈశ్వరా!; తావకీన= నీవారయిన; వర= శ్రేష్టులైన; భక్త= భక్తుల; వ్రాత= సముదాయంయొక్క సంసర్గ= చెలిమియొక్క 
లేశముతోడన్‌ = కొంచెంతోనయినా; స్వర్ణ+అపవర్గ+ఆది సౌఖ్యములు = స్వర్గం, మోక్షం మొదలయిన సుఖాలు; ఎలమిన్‌= 
ఇష్టముతో; సరిగాన్‌= సమానంగా? తలంపము= భావించము; అన్నన్‌ = అంటే; విను= ఆలకించు; మానుషంబులు = 
మనుష్యలోకసంబంధాలు; అగు ఈ కామంబులన్‌= అయిన ఈ సుఖాలను గూర్చి; చెప్పన్‌+ఏల= చెప్పటమెందుకు? 
తా: లక్ష్మీపతీ! సర్వమునిశ్రేష్టులు పూజించే పాద పద్మాలు కలవాడా! ఉత్తముల రసవంతములైన మాటలకు ఆనందించే 
బుద్ధికల దేవా! నీ భక్తుల చెలిమి ఎంత కొంచెమైనది అయినా, దానితో సమానంగా స్వర్ణం మొదలైన సుఖాలను కూడా 
మేము భావించం. ఇక మానవలోక సుఖాలమాట చెప్పటం ఎందుకు? 


వ మఖణజియు భగవద్భక్త సంగంబుల యందుం దృష్లాప్రశమనంబులైన మృష్ట కథలు చెప్పంబడుటచే 
భూతంబులయందు వైరంబును నుద్వేగంబును లేకుండు నని. 980 
ప్రతి ;: మజియున్‌= ఇంకా; భగవత్‌+భక్త సంగంబులయందున్‌= భగవంతుని భక్తులతోడి కలయికలలో; తృష్ణా 
ప్రశమనంబులు+ఐన= దప్పికను అణచివేసేవైన; మృష్ట కథలు= సంతృప్తిని కలిగించే చరిత్రలు; చెప్పన్‌+పడుటచేన్‌= 
చెప్పబడటంవలన; భూతంబులయందున్‌= అన్నివిధాలైన ప్రాణులయందును; వైరంబును= పగయును; ఉద్వేగంబును= 
ఉడికిపోయే స్థితీ; లేక+ఉందున్‌= ఉండవు; అని; 


చతుర్ధస్కంధము 453 


తా ; అంతేకాదు, భగవంతుని భక్తుల తోడి సాంగత్యమందు దాహాన్ని రూపుమాపేవి అయిన సంతృప్తిని కలిగించే కథలు 
ఉంటాయి. కాబట్టి, వానిని వినటం వలన ఏ ప్రాణి యందూ పగగానీ, ఉదుకుమోతుతనంగానీ ఉండవు. 


చ. వనముల ముక్తసంగు లగువారు నుతింపం దనర్హు వీవు, గా 

వున నిలం బుణ్యతీర్థములం బోలం బవిత్రము సేయం బూని య 

ర్థిని బదచారులై ధరం జరించు భవత్పదభక్తసంగమం 

బనుపమభూరిసంసృతిభయస్సుని బుద్ధి రుచింపకుండునే? 931 
ప్రతి : ఈవు= నీవు; వనములన్‌= అడవులలో; ముక్త సంగులు= అంటుకొనిపోయేతనాన్ని వదలినవారు; అగువారు= 
అయినవారు; నుతింపన్‌= కొనియాడగాా; తనర్హువు= విరాజిల్లుదువు; కావునన్‌= కాబట్టి, ఇలన్‌= భూమిపై; పుణ్యతీర్టములన్‌= 
పవిత్రమైనవి, తరింపజేసేవీ అయిన నదులు మొదలగు వానియందు; పోలన్‌= వలె; పవిత్రం; చేయన్‌+పూని= చేయటానికి 
పూనుకొని అర్ధిని= కోరికతో; పదచారులు+ఐ= కాలినదకతో పోవువారై; చరించు = తిరుగునట్టి, భవత్‌+పద భక్త 
సంగమంబు= నీ పాదాలయందు భక్తి కలవారి కలయిక; అనుపమ = సాటిలేని; భూరి సంసృతి భయస్సుని= చాలా 
ఎక్కువది అయిన సంసార విషయంలో భయంతో ఉందేవానియొక్క బుద్ది= భావనలో; రుచింపక +ఉండునే = ఇష్టపడక 
ఉంటుందా? 


తా; స్వామీ! నీవు అడవులలో భౌతిక సంబంధాల అంటు సొంటులు లేకుండా తిరిగే మునులు కొనియాడుతూ ఉండగా 
ప్రకాశిస్తూ ఉంటావు. కాబట్టి, భూమిమీద పుణ్యతీర్థాలలాగా పవిత్రం చేయబూని కాలి నదకతో తిరుగాడుతూ భూమిపై 
సంచరించే నీ భక్తులతో సహవాసం ఘోరమైన సంసారభయంలో ఉన్నవాని బుద్ధికి ఎలా ఇష్టం కాకపోతుంది? 

వ. కావున. 09932 
ప్రతి : కావున= కాబట్టి 


చ. వనరుహ పత్రలోచన! భవత్సభఖుండదైన సుధాంశుమౌళి తో 
డి నిమిషమాత్ర సంగతిం గడింది వ్రణంబును దుళ్చికిత్సము 
న్ననం దగు జన్మరోగమున కర్మిలి వైద్యుండ వైన నిన్నునే 
మనయముం జూడం గంటిమి, కృతార్థులమై తగ మంటి మీశ్వరా! 9838 


ప్రతి : వనరుహ పత్ర లోచన= పద్మం రేకులవంటి కన్నులున్న స్వామీ!; ఈశ్వరా= ప్రభూ!; భవత్‌+సఖుండు+ఐన = నీ 
ప్రాణమిత్రుదైన; సుధాంశు మౌళితోడి= చంద్రుడు తలపూవుగాగల శివునితో; నిమిష మాత్ర సంగతిన్‌= రెప్పపాటు 
కాలమంత కలయిక వలన; కడింది వ్రణంబును= పెద్దపుండును; దుళ్చికిత్సమున్‌= కష్టంతో కూడా మాన్పరానిదీ; 
అనన్‌+తగు= అని చెప్పదగిన; జన్మరోగమునకు= జన్మమనే రోగానికి; అర్మిలి +వైద్యుందవు+ఐన = రోగులయందు ప్రీతిగల 
వైద్యుడవైన; నిన్నున్‌= నిన్ను ఏము= మేము; అనయమున్‌= మిక్కిలిగా చూడన్‌+కంటిమి= చూడ గలిగితిమి; కృతార్ధలము= 
నెరవేరిన ప్రయోజనం కలవారం; ఐ= అయి; తగన్‌= బాగుగా; మంటిమి= టబదికితిమి. 

తా : తామర రేకులవంటి చక్కని కన్నులున్న స్వామీ! ప్రభూ! నీప్రాణమిత్రమైన పరమేశ్వరునితోడి క్షణమాత్రమైన చెలిమి 
కలిగిన సమాగమం వలన పెద్దపుండు అనదగినదై చికిత్సకు అసాధ్యమైన జన్మరోగాన్ని మానిపే మేటి వైద్యుడవైన నిన్ను 
దర్శించి కృతార్ధులమయ్యాం. బాగా బతుకుతున్నాం. 


454 శ్రీమహాభాగవతము 


విశే: నీ సందర్శనం వల్ల మా సంసారజాడ్యం రూపుమాసిపోతుందని ప్రచేతసుల హృదయం. వారికి ఈ భాగ్యం 
పరమేశ్వరుని వలన కలిగింది. శివకేశవులు పరస్పరం సఖులు అంటే ఏకప్రాణులు. వారియందు భేదబుద్ధిని పెట్టుకోవటం 
ఆత్మవినాశన కారణం అవుతుందని ఇక్కడ ధ్వని. 


వ. దేవా! మదీయ స్వాధ్యాయాధ్యయనంబులును, గురుప్రసాదంబును, విప్రవృద్ధానువర్తనంబును, నార్యజన 
నమస్మరణంబును, సర్వభూతానసూయయు, నన్నవిరహితంబుగా ననేకకాలం బుదకంబులయందు 
సుతప్తంబయిన తపంబు సేయుటయు, నివి యన్నియును బురాణ పురుషుండవైన భవదీయ పరితోషంబు 
కొజకు నగుంగాక యని విన్నవించెద మని వెండియు నిట్లనిరి. 934 


ప్రతి : దెవా= ప్రభూ!; మదీయ స్వాధ్యాయ +అధ్యయనంబులును= మా వేదశాఖల పఠనము; గురు ప్రసాదంబును= 
గురువుల అనుగ్రహమును; విప్ర వృద్ధ+అనువర్తనంబును= విద్యావంతులగు పెద్దలను అనుసరించటం; ఆర్య జన 
నమస్మరణంబును= గొప్ప శీలసంపదగలవారికి ప్రణమిల్లడం; సర్వభూత +అనసూయయున్‌= సకల ప్రాణులయందునూ 
అసూయ లేకపోవటం; అన్న విరహితంబుగాన్‌= ఆహారం లేకుండా; అనేక కాలంబు = పెద్దకాలం; ఉదకంబులయందున్‌= 
నీళ్ళలో; సుతప్తంబు+అయిన = చాలా నిష్టగా చేసినదైన; తపంబు+చేయుటయున్‌= తపస్సు చేయటమూ; ఇవి+అన్నియున్‌= 
ఇవన్నీ పురాణపురుషుండవు= సనాతనుడవైన; భవదీయ పరితోషంబుకొఅకున్‌= నీదయిన పరితృప్తికోసం; అగున్‌+కాక= 
అవ్వాలి; అని; విన్నవించెదము= విన్నపం చేసుకుంటున్నాం; అని; వెండియున్‌= ఇంకా; ఇట్లు= ఈ విధంగా; అనిరి= 
అన్నారు. 

తా : దేవా! మా వేదాల అధ్యయనం, గురువుల అనుగ్రహమూ, విప్రలైన జ్ఞానవృద్దుల నడవడిని బట్టి మెలగటమూ, 
మహాత్ములకు నమస్మరించటమూ, సకల ప్రాణులయందు అసూయ లేకుండుటయూ, ఆహారం తీసుకోకుండా చాలాకాలం 
నీళ్ళలో నిలిచి శరీరాన్ని ఎండగట్టి తపస్సు చేయటమూ అనే ఇవన్నీ సనాతనుడవైన నీకు సంతోషాన్ని కలిగించుగాక అని 
మేము విన్నవించుకుంటున్నాం- అని ఇంకా ఇలా అన్నారు. 


అసూయ అంటే గుణాలను దోషాలుగా చెప్పటం. అది బుద్ధిని పాడుచేస్తుంది. కాబట్టి, అసూయను మూలముట్టుగా 
మ. మను పద్నాసన ధూర్జటి ప్రముఖ ధీమంతుల్‌ తపోజ్ఞాన స 

త్వ నిరూఢిం దగువారు నీ మహిమమున్‌ వర్ణింపం బారం బెజుం 

గని వారయ్యును నోపినంత వినుతుల్‌ గావింతు, రట్లాటనే 

మును నిన్నర్ధి నుతింతు మీశ! వరదా! బుద్దాది మూలంబుగన్‌. 935 
ప్రతి : ఈశ= పాలకుడా!; వరదా= వరముల నొసగే స్వామీ!; మను= మనువు; పద్మ+ఆసన= పద్మము నెలవుగాగల 
బ్రహ్మ ధూర్జటి= పరమశివుడు; ప్రముఖ= మొదలైన; ధీమంతుల్‌= ప్రజ్ఞ పండిన గొప్పవారు; తపస్‌= తపస్సు; జ్ఞాన = 
ఎరుక; సత్వ= సత్వం అనేవాని; నిరూఢిన్‌= గట్టిది చెదరనిది అయిన స్థితి యందు; తగువారు= యోగ్యతకలవారు; నీ 
మహిమమున్‌= నీ దైన గొప్పతనాన్ని; వర్ణింపన్‌= కొనియాడటానికి; పారంబు= అంతం; ఎజుంగని+వారు= తెలియనివారు; 
అయ్యును= అయి కూడా; ఓపిన +అంతన్‌= శక్తి ఉన్నమేరకు; వినుతుల్‌= స్తోత్రాలను; కావింతురు= చేస్తూ ఉంటారు; 


చతుర్ధస్కంధము 455 


అట్లు= ఆ విధం; బెటన్‌= అయిన కారణంగా; ఏమున్‌= మేము కూడా; నిన్నున్‌= నిన్ను అర్ధిన్‌= కోరికతో; బుద్ధి+ఆది= 
బుద్ధిమొదలైనవాటి; మూలంబుగన్‌= శక్తి ననుసరించి; నుతింతుము= కొనియాడుతూ ఉంటాం. 

తా : దేవా! వరదా! మనువు, బ్రహ్మ, శివుడు మొదలైన గొప్ప ప్రజ్ఞకల మహానుభావులు, తపస్సు, జ్ఞానం, సత్త్వం అనే 
మహాగుణాలు పుష్కలంగా ఉన్నవారు కూడా పూర్వం నీ మహిమను తుది దాకా స్తుతించలేకపోయారు. అయినా శక్తి 
ననుసరించి స్తుతించారు. మేము కూడా అలాగే కోరికోరి మా బుద్ధి శక్తుల ననుసరించి నిన్ను స్తుతించుకుంటూ ఉంటాము. 


విశే ; భగవంతుని మహిమను తుదిముట్టా తెలిసినవాడు భగవంతుడు మాత్రమే. అయితే అమృతభాండం నుండి ఒక 
బొట్టు పుచ్చుకున్నా అమృతఫలం సిద్ధిస్తుంది. 
వ. అని మజియు సముండవు, నాదిపురుషుండవుం, బరుండవు, శుద్ధుండవు, వాసుదేవుండవు, 
సత్త్వమూర్తివి, భగవంతుండవు నైన నీకు నమస్మరించెద మని యిట్లు ప్రచేతసుల చేత నుతింపంబడి 
శరణ్యవత్సలుం డగు హరి సంతువ్టాంతరంగుండై వారలు కోరినయట్ల వరంబు లిచ్చిన. 936 
ప్రతి : అని; మజియున్‌= ఇంకా; సముండవు= అందరియందు ఒకే విధమైన భావనతో ఉండే వాడవు-లేదా, లక్ష్మీదేవితో 
కూడియుండే వాడవు; ఆదిపురుషుండవు= మొట్టమొదటివ్యక్తివి; శుద్దుండవు= దోషం లేశమైనా లేనివాడవు; పరుండవు= 
వ్రేష్టుడైనవాడివి; వాసుదేవుండవు= అంతటా, అన్నిటా ఉండి ప్రకాశించే వాడవు; సత్వ మూర్తివి= సత్త్వగుణమే లక్షణం 
అయిన వాడవు; భగవంతుందవు= సమగ్రమైన ఐశ్వర్యం మొదలైన ఆరు లక్షణాలు కలవాడవు; ఐన నీకున్‌= అయిన నీకు; 
నమస్మరించెదము= సర్వసమర్పణ భావనతో ఉంటాం; అని; ఇట్లు= ఈ విధంగా; ప్రచేతసులచేతన్‌= ప్రచేతసులు అనే 
తత్త్వ వేత్తల చేత; నుతింపన్‌+పడి= స్తుతించబడి; శరణ్య వత్సలుండు= రక్షణకోరిన వారియందు మిక్కిలి అనురాగం 
గలవాడు; అగు= అయిన; హరి= శ్రీమహావిష్ణువు; సంతుష్ట+అంతరంగుందు+ఐ= మిక్కిలి పరితృప్తి పొందిన భావనకలవాడదై; 
వారలు= ఆ ప్రచేతసులు; కోరిన +అట్లు+అ= కోరిన విధంగానే వరంబులు= వరాలను; ఇచ్చినన్‌= ఇవ్వగా. 
తా; స్వామీ నీవు అందరియందూ ఏకరూపంగా ప్రవర్తించేవాడవు. సనాతనుడవు, పరిశుద్దుడవు, శ్రేష్టడవు, వాసుదేవుడవు, 
సత్తమే మూర్తి అయిన వాడవు, భగవంతుండవు- అట్టి నీకు నమస్మరించెదము. అని యిట్లు ఆ ప్రచేతసులు స్తుతించగా 
శరణుకోరినవారియందు వాత్సల్యంగల మహావిష్ణువు తృప్తి పొందిన భావనకలవాదై వారు కోరినవరాలు ఇచ్చాడు. 
విశే : 1. సముడు- 'మా అంటే లక్ష్మి. ఆమెతో కూడినవాడు అని విశేషార్థం. 

2. ఆదిపురుషుదు- సృష్టికి పూర్వం నుండి ఉన్న 'సతొ పదవాచ్యుడు. 

8. శుద్దుడు- పుట్టుక, ఉండటం, గిట్టటం అనేవి ప్రాణులకు కర్మబంధదోషాలవలన ఏర్పడేవి. అట్టి దోషాలు 

లేనివాడు. 
4. పరుడు- లోకాలు, లోకేశులు, లోకస్థులు అయిన వారికి అతీతంగా పెనుచీకటికి ఆవల ఉందేవాదు. 


5. వాసుదేవుడు- వస్‌ అంటే ఉండటం, దివ్‌ అంటే విరాజిలటం- అందరిలో ఉంటూ విరాజిల్లే వాడు. అందరూ 
అతనిలో ఉంటారు అని వాసుదేవపదానికి అర్ధం అని శ్రీమహాభారతం. 


6. 'సత్వం' అంటే ఉండటం. రజస్సు తమస్సు అనే గుణాలు లేని నిర్మలతత్తం. అదే ఆయనమూర్తి 


456 శ్రీమహాభాగవతము 


తరలము. 

అనయ మా నృపనందనుల్‌ ముదమార సన్నుతింజచేయంగా 

మనములోంబరితోషమంది రమాహృదీశుండు భక్తపా 

లన కరుండు తదీయ దర్శన లాలసాత్మకు లాత్మలం 

దనివి సాలక చూడ నాత్మపదంబు కేంగ రయంబునన్‌. 937 
ప్రతి ;: అనయము= మరిమరీ; ఆ నృపనందనులు= ఆ ప్రాచీనబర్జి కుమారులైన ప్రచేతసులు; ముదము+ఆరన్‌= 
సంతోషం విప్పారగ్యా సత్‌+నుతిన్‌= సత్స్వరూపుడైన భగవంతుని స్తోత్రాన్ని; చేయగాన్‌= చేయగా; రమా హృత్‌+ఈశుడు= 
లక్ష్మీదేవి హృదయాధినాథుడు విష్ణువు; మనములోన్‌= మనస్సులో; పరితోషము= నిండుసంతోషం; అంది= పొంది; భక్త 
పాలన కరుండు= భక్తులను వఏలుకోవటం చేసేవాడు; తదీయ దర్శన లాలస +ఆత్మకులు= అతనిని చూడటంలో మిక్షిలి 
కోరికగల హృదయాలు ఉన్న ఆ ప్రచేతసులు; ఆత్మలన్‌= అంతరంగాలలో; తనివి= తృప్తి చాలక= పొందక; చూడదన్‌= 
చూస్తూ ఉండగా; రయంబునన్‌= వడివడిగా? ఆత్మపదంబుకున్‌= తనన్న్ధానానికి; ఏంగెన్‌= వెళ్ళాడు. 
తా : ఆ రాజకుమారులు సంతోషం పొంగి పొరలగా మరిమరీ సన్నుతి చేయగా లక్ష్మీపతి అయిన శ్రీమన్నారాయణుడు 
మనస్సులో నిందుమోదం పొంది భక్తులను పాలించే శీలం కలవాడు కనుక ఆ పని ముగించి, తన్ను చూడటమందే గొప్ప 
కోరికగల ఆభక్తులు తృప్తి తీరని వారై చూస్తూ ఉండగా తన స్టానానికి వడివడిగా పోయాడు. 
విశే :; ఇది 'తరళమినే వృత్తం. ఉత్సాహాదిభావాలను వ్యక్తం చేయటానికి సాధారణంగా ఉపయోగిస్తారు నభరసజ 
జ గ లు-గణాలు. 12 వ అక్షరం యతి. 


వ. తదనంతరంబ ప్రచేతసులు భగవదాజ్ఞ శిరంబుల ధరియించి సముద్ర సలిల నిర్ల్గతు లయి. 938 


ప్రతి : తద్‌+అనంతరంబు+అ= ఆ పిమ్మట వెనువెంటనే; ప్రచేతసులు; భగవత్‌+ఆజ్ఞన్‌= భగవంతుని ఆనతిని; శిరంబులన్‌= 
తలలపై; ధరియించి= తాల్చి సముద్ర సలిల నిర్ణతులు= సాగరం నీటినుండి వెలువడినవారు; అయి... 


తా : పిమ్మట ఆలస్యం చేయకుండా ప్రచేతసులు భగవంతుని ఆజ్ఞను భక్తితో పాటించి సముద్రజలాల నుండి వెలుపలికి వచ్చి 


క. భూరి సమున్నతి నాక, ద్వార నిరోధంబు గాంగం దగం బెరింగిన యా 

భూరుహ సంఛన్నాఖిల,ధారుణి నీక్షించి రాజతనయులు వరుసన్‌. 989 
ప్రతి : భూరి సమున్నత్రిన్‌= మిక్కిలి ఎత్తుగా; నాక ద్వార నిరోధంబు= స్వర్గం వాకిలిని అద్దుకొనేది; కాంగన్‌= అగునట్లుగా; 
తగన్‌= బాగుగ్యా పెరిగిన= వృద్ధి పొందిన; ఆ; భూరుహ= చెట్లతో; సంఛన్న= పూర్తిగా కప్పబడిన; అఖిల= సమస్తమైన; 
ధారుణిన్‌= భూమిని; రాజతనయులు = రాజకుమారులు; వరుసన్‌= క్రమంగా, వీక్షించి= చూచి... 
తా: ఆ రాజకుమారులు స్వర్గద్వారానికి అడ్డం వచ్చే విధంగా పెద్ద ఎత్తున బాగుగా పెరిగినవి, భూమినంతటినీ 
కప్పివేసినవీ అయిన ఆ చెట్లను చూచి. 


చ. ఘనకుపితాత్ములై విలయకాల భయంకర హవ్యవాహ లో 
చను గతి నుగ్రులై ధరణి చక్రము నిర్వసుధారుహంబుగా 


చతుర్ధస్కంధము 457 


ననయముం జేయం బూనిన జనాధిపసూనుల మోముందమ్ముల 

న్ననల సమీరముల్‌ జనన మంది కుజంబులం గాల్పం జొచ్చినన్‌. 940 
ప్రతి: ఘన కుపిత+ఆత్ములు+ఐ = పెద్దగా కోపం పొందిన బుద్ది గలవాడై; విలయ = ప్రళయానికి సంబంధించిన; కాల= 
సమయంలో; భయంకర = భయాన్ని పుట్టించే; హవ్యవాహలోచనుగతిన్‌= అగ్నియే కన్నులుగాగల శివుని విధంగా; 
ఉగ్రులు+ఐ= భయంకరులై; ధరణి చక్రమున్‌= చక్రం వంటి ఆకారంగల భూమిని; నిర్‌+వసుధారుహంబుగాన్‌= చెట్లు 
లేనిదిగా అనయమున్‌= పట్టుదలతో; చేయన్‌+పూనిన= చేయటానికి సిద్ధపడిన; జన +అధిప సూనుల= రాజకుమారుల; 
మోము+తమ్ములన్‌= ముఖాలనే పద్మాలనుండి, అనల సమీరముల్‌= అగ్నిగాలులు; జననము +అంది= పుట్టి కుజంబులన్‌= 
చెట్లను; కాల్చన్‌+చొచ్చినన్‌= దహించబోగా... 
తా : ఆ చెట్లను చూచిన ఆ ప్రచేతసులకు చాలా తీవ్రమైనకోపం వచ్చింది. ప్రళయ కాలపు శివుని వలె భయంకరులయ్యారు. 
భూచక్రాన్నంతటినీ చెట్లు లేనిదిగా చేయాలని సంకల్పించారు. వారి పద్మాలవంటి ముఖాలనుండి అగ్నిని చిమ్మే గాలులు 
పుట్టుకొని వచ్చాయి. ఆ చెట్ల నన్నింటినీ దహించబోతూ ఉండగా 


విశే ; కుజము- కు అంటే భూమి- దానినుండి పుట్టినది- చెట్టు. 


క. నలినభవుం డా మహీజ, ప్రళభయముం గని వచ్చి ధరణిపాల తనూజా 

తుల మధురోక్తుల నుపశాం, తులం గావించుచును బ్రియము దూంకొనం బలికెన్‌. ర! 
ప్రతి : నలినభవుండు= తమ్మిచూలి అయిన బ్రహ్మ ఆ మహీజ ప్రళభయమున్‌= ఆ చెట్లకు కలిగిన సర్వనాశనాన్ని, కని= 
చూచి; వచ్చి= అక్కడకు ఏతెంచి; ధరణి పాల తనూజాతులన్‌= రాజకుమారులను; మధుర +ఉక్తులన్‌= చెవికి ఇంపైన 
మాటలతో; ఉపశాంతులన్‌= ఆ ప్రయత్నం నుండి మానుకొనేవారినిగాా కావింపుచును= చేస్తూ ప్రియము= ప్రేమ; 
దూంకొనన్‌= పొంది వచ్చేవిధంగా; పలికెన్‌= పలికినాడు. 


తా : అప్పుడు బ్రహ్మదేవుడు ఆ చెట్లకు కలుగబోతున్న ఘోరమైన వినాశనాన్ని గమనించాడు. అక్కడికి వచ్చి ఆ 
రాజకుమారులను మంచి మాటలతో శాంతింపజేస్తూ (ప్రేమతో అన్నాడు. 


వ. అట్లు పలికి వారల నుపశమితక్రోధులం జేసిన యనంతరంబ. 942 


ప్రతి : అట్లు= ఆవిధంగా; పలికి; వారలన్‌= ఆ రాజకుమారులను; ఉపశమిత క్రోధులన్‌= అణగిపోయిన తీవ్రకోపం 
కలవారినిగా; చేసిన +అనంతరంబు +అ = చేసిన పిమ్మట. 


తా : ఇలా మాట్లాడి ఆ రాజకుమారుల కోప తీవ్రతను పోగొట్టిన తరువాత. 


ఫ్‌ అవశిష్ట ధరణీరుహంబులు భయ మంది తివిరి చతుర్ముఖాదేశమునను 
మారిష యను సతీమణిం దమ కూంతును నా ప్రచేతసులకు నర్ధి నిచ్చె, 
నా నరపాలక సూనులు దక్షున కరయంగ మున్నీశ్వరాపరాధ 
మునం బ్రాప్త మైనట్టి జనపాల జన్మంబునకుం గారణం బైన నలిననయన 


458 శ్రీమహాభాగవతము 


తే. నాదరంబునం గమలజు నాజ్ఞం జేసి, కడంక దీపింప విధివత్ర్రకారమునను 

వరుస నందఖజుం గూడి వివాహ మైరి, గడవ వచ్చునె దైవ సంకల్ప మెందు? 9438 
ప్రతి : అవశిష్ట ధరణీరుహంబులు= మిగిలిన చెట్లు; భయము+అంది= భయపడి; తివిరి= ప్రయత్నపడి; 
చతుర్ముఖ+ఆదేశమునను= నాలుగుమోములుగల బ్రహ్మ ఆజ్ఞప్రకారం; మారిష+అను సతీమణినిన్‌= మారిష అనే పేరుగల 
ప్రీ రత్నాన్ని తమ కూంతునున్‌= తమ బిడ్డను; ఆ ప్రచేతసులకున్‌= ఆ ప్రచేతసులనేవారికి; అర్ధిన్‌= కోరికతో; ఇచ్చెన్‌= 
భార్యగా ఇచ్చినవి; మున్ను= పూర్వము; ఈశ్వర +అపరాధమునన్‌= ఈశ్వరుని విషయంలో చేసిన తప్పు కారణంగా; 
దక్షునకున్‌= దక్ష్మప్రజాపతికిి అరయంగన్‌= భావింపగ్యా ప్రాప్త్రము= ఏర్పడినది; ఐన+అట్టి= అయిన; జనపాల 
జన్మంబునకున్‌= రాజుగా పుట్టుటకు; కారణంబు= హేతువు; ఐన= అయిన; నలిననయనన్‌= పద్మాలవంటి కన్నులుగల 
ఆ యింతిని; ఆ నరపాలక సూనులు= ఆ రాజకుమారులు; ఆదరంబునన్‌= ప్రీతితో; కమలజు+ఆజ్ఞన్‌+చేసి= బ్రహ్మదేవుని 
ఆజ్ఞచేత; కడంక= పూనిక; దీపింపన్‌= వెలుగొందగాా; విధివత్‌+ప్రకారంబునన్‌= పద్ధతి ననుసరించి; వరుసన్‌= క్రమంగా; 
అందఖున్‌= అందరూ; కూడి = కలసి; వివాహము+ఐరి= పెండ్లియాడినారు; ఎందున్‌= ఎక్కడనైనా దైవ సంకల్పమున్‌= 
దైవం తలచినదానిని; కడవన్‌+వచ్చునె= దాట శక్యమగునా? 
తా : మిగిలిన చెట్లన్నీ భయపడి బ్రహ్మ ఆజ్జననుసరించి మారిష అనే ఉత్తమురాలైన తమకూతురిని ఆ ప్రచేతసులకు 
భార్యగా ఇచ్చినవి. మునుపు దక్షుడు ఈశ్వరుని విషయంలో చేసిన అపరాధానికి అతడు రాజుగా పుట్టవలసి వచ్చినది. 
దానికి కారణం అయినది యీ మారిషయే. అట్టి ఆ కాంతను ప్రచేతసులందరూ వరుసగా శాస్త్రవిధానాన్ని అనుసరించి 
పెండ్లి చేసుకున్నారు. దైవసంకల్పాన్ని ఎవరూ ఎక్కడా దాటలేరు కదా? 
విశే : పూర్వం దక్షుడు ఒక యాగం చేసి అందులో శివుణ్ణి అవమానించాడు. ఆ కారణంగా బ్రహ్మపుత్రుడైన దక్షుడు ఈ 
మారిష అనే ప్రీేయందు రాజుగా పుట్టవలసి వచ్చింది- ఇది పూర్వగాథను 
క. కలదే జగతిం బదురు నృ, పుల కిల నొక భార్య యందుం బొసంగునె? వినంగా 

నలినోదరు ఘనమాయా, కలితాద్భుతములకు నతులు గావింపందగున్‌. రశ్షడ 
ప్రతి : జగతిన్‌= జగత్తులో; పదురు= పదిమంది; నృపులకున్‌= రాజులకు; ఇలన్‌= భూమిపై; ఒక భార్యయందున్‌= ఒక్క 
ఇల్లాలియందు; పొసంగునె= చెలిమి కుదురుతుందా?) వినంగాన్‌= వినగా కలదే= ఇట్టిది ఎక్కడైనా ఉన్నదా?; నలిన +ఉదరు= 
తామరనుండి పుట్టిన బ్రహ్మయొక్క ఘన మాయా కలిత +అద్భుతములకున్‌= గొప్పమాయకు చెందిన ఆశ్చర్యాలకు; 
నతులు= నమస్మారాలు; కావింపన్‌+తగున్‌= చేయవలసిందే. 


తా : లోకంలో వినటానికైనా ఇటువంటిది ఎక్కడైనా ఉన్నదా? ఒక ప్రీ విషయంలో పదిమంది రాజులకు పొంతన 
కుదురుతుందా? ఇదంతా బ్రహృ్నదేవుని గొప్పమాయ. దాని వలన కలిగే ఆశ్చర్యాలకు నమస్మారాలు చేయవలసినదెే. 


వ. అంతం జాక్షుషమన్వంతరంబున దైవచోదితుందై యిష్ట ప్రజాసర్గంబు గావించుచుం బ్రతిశుద్దుందైన 
దక్షుండు పూర్వ దేహంబు గాల విద్రుతం బగుచుండం బ్రచేతసులకు న మ్మారిష యను భార్యయందు 
సంభవించి నిజకాంతిం జేసి సమస్త తేజోధనుల తేజంబును బిహితంబుగాం జేయుచుం గర్మ దాక్ష్యంబున 
దక్షుండను నామంబు వహించి బ్రహ్మచేతం బ్రజాసర్గ రక్షయందు నియోగింపంబడి మరీచ్యాదులం దత్త 
ద్వ్యాపారంబులందు నియోగించి యుందె, నంత. 045 


చతుర్ధస్కంధము 459 


ప్రతి : అంతన్‌= అప్పుడు; చాక్షుషమన్వంతరంబునన్‌= చాక్షుషుడనే మనువు కాలప్రమాణంలో; దైవ చోదితుండు+ఐ= 
దైవంచేత (ప్రేరణ పొందినవాడై; ఇష్ట ప్రజా సర్గంబు= కోరినట్లు ప్రజలను సృష్టించటం; కావింపుచున్‌= చేస్తూ 
ప్రసిద్ధుండు+ఐన= కీర్తి పొందినవాడైన; దక్షుండు= దక్షప్రజాపతి; పూర్వదేహంబు= వెనుకటి శరీరం; కాల విద్రుతంబున్‌= 
కాలంచేత నశించినది; అగుచుందన్‌= అవుతూ ఉండగా; ప్రచేతసులకున్‌= ప్రచేతసులు అనే పేరుగలవారికి; ఆ+మారిష+అను 
భార్యయందున్‌= ఆ మారిష అనే ఇల్లాలియందు; సంభవించి= పుట్టి; నిజ కాంతిన్‌+చేసి= తన కాంతితో; సమస్త 
తేజస్‌+ధనుల తేజంబును= మిక్కిలి ప్రకాశశక్తియే ధనంగా గల వారి అందరి తేజస్సును; పిహితంబుగాన్‌= కప్పబడేవిధంగా; 
చేయుచున్‌= చేస్తూ కర్మ దాక్ష్యంబునన్‌= పనులయందలి సమర్థతచేత; దక్షుండు; అను నామంబు వహించి= అనే పేరు 
పొంది; బ్రహ్మచేతన్‌= సృష్టికర్తచేత; ప్రజా సర్గ రక్షయందున్‌= ప్రజలను సృష్టించి రక్షించటం అనే కార్యంలో; నియోగింపంబడి= 
నియమింపబడి; మరీచి+ఆదులన్‌= మరీచి మొదలైనవారిని (ప్రజాపతులను); తత్‌ +తత్‌+వ్యాపారంబులందున్‌= ఆ 
యా పనులయందు; నియోగించి= ఏర్పాటుచేసి; ఉందెన్‌= ఉన్నాడు; అంతన్‌= అప్పుడు... 

తా : చాక్సుషమన్వంతరంలో దైవం ఏర్పాటు చేయగా తనకు ఇష్టమైన విధంగా ప్రజలను సృష్టిస్తూ ప్రసిద్ధుడైన దక్షుడు 
వెనుకటిదేహం కాలాన్ననుసరించి జారిపోగా ప్రచేతసులకు ఆ మారిష అనే ఇల్లాలియందు మళ్ళీ పుట్టాడు. అతని 
తేజస్సులో గొప్పగొప్పవారి తేజస్సులు అణగిపోయాయి. కార్యాలను దక్షతతో చేస్తాడు కనుక దక్షుడు అయ్యాడు. అతనిని 
బ్రహ్మ సృష్టికార్యంలో నియోగించాడు. అతడు మరీచి మొదలైన ప్రజాపతులను ఆయా పనులలో నియోగించి ఉన్నాడు. 
అప్పుడు 

విశే : మరీచి మొదలైనవారు తొమ్మండుగురు. వీరిని నవబ్రహ్మలు అంటారు- భృగువు, పులసుడు, పులహుడు, అంగిరసుడు, 
అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్టుడు, మరిచి. 


సీ, జఒనరం బ్రచేతసు లుత్పన్న విజ్ఞాను లగుచు వేగంబ నారాయణోక్తిం 
దలంచుచు నాత్మనందను కడ నిజభార్య నిడి వనవాసులై కడంగి మున్ను 
జాబాలి యను మునీశ్వరుండు సిద్ధుందైన భూరి పశ్చిమ వారి తీరమునను 
సర్వభూతాత్మ విజ్ఞానంబు గల యాత్మ ఘన విమర్శకృత సంకల్పులైరి 


తే. యంత నచటికి సమ్మోద మతిశయిల్ల, నరసురాసుర యక్ష కిన్నర వరేణ్య 
మానితోన్నత సంపూజ్య మానుందైన, నారదుండు వివేక విశారదుండు. 946 


ప్రతి : ఒనరన్‌= సరియైన విధంగా; ప్రచేతసులు= ప్రచేతసులు అనేవారు; ఉత్పన్న విజ్ఞానులు= పుట్టిన విశేషజ్ఞానం 
కలవారు; అగుచున్‌= అగుచు; వేగంబు+అ= వడిగా; నారాయణ +ఉక్తిన్‌= శ్రీమన్నారాయణుని పలుకును; తలంపుచున్‌= 
భావిస్తూ ఆత్మ నందను కడన్‌= తమ కొడుకైన దక్షుని యొద్ద; నిజభార్యన్‌= తమ ఇల్లాలిని; ఇడి= ఉంచి; వనవాసులు+ఐ= 
అడవిలో ఉందడువారై; కడంగి= పూనుకొని; మున్ను= పూర్వం; జాబాలి; అను= అనే పేరుగల; ముని+ఈశ్వరుండు = 
ముని శ్రేష్టుడు; సిద్ధుండు= తపస్సిద్దిని పొందినవాడు; ఐన= అయినట్టి; భూరి పశ్చిమ వార్ధి తీరమునను= పెద్దది అయిన 
పడమటి సముద్రం ఒద్దున; సర్వ భూత +ఆత్మ విజ్ఞానంబు= అన్ని వస్తువులకు సంబంధించిన విశేష జ్డానం; కల= ఉన్న; 
ఆత్మ ఘన విమర్శన్‌= ఆత్మకు సంబంధించిన గొప్ప భావన యందు; కృత సంకల్పులు+ఐ= చేసికొన్న ఆలోచనకలవారు; 
అయ్యారు; అంతన్‌= అప్పుడు; అచటికిన్‌= ఆ తావునకు; సమ్మోదము= గొప్ప ఆనందం; అతిశయిల్లన్‌= వృద్ధి పొందుచుందడగా; 


460 శ్రీమహాభాగవతము 


నర= మానవుల; సుర= దేవతల; అసుర= రక్కసుల; యక్ష= యక్షుల; కిన్నర= కిన్నరుల; వరేణ్య= విళశిష్టవ్యక్తుల; 
మానిత= మన్నన యొక్క ఉన్నత= గరిమతో; సంపూజ్యమానుండు = భక్తి విశేషంతో పూజించబడుతున్నాడు; ఐన= 
అయిన; వివేక విశారదుందడు = వివేకంలో ఆరితేరినవాడు; నారదుండు= నారదుడు. 


తా: ఆ ప్రచేతసులకు విజ్ఞానం నిండుగా కలిగింది. వెంటనే నారాయణుని పలుకును స్మరించారు. తమ కొడుకు దగ్గర 
ఇల్లాలిని ఉంచారు. అడవులలో నివాసం ఏర్పరచుకొన్నారు. పూర్వం జాబాలి అనే ముని్రేష్టుడు తపస్సిద్ధి పొందిన 
గొప్పది అయిన పడమటి సముద్రం తీరంలో ఆత్మ విజ్ఞానం గురించి విశేషంగా భావన చేయటానికి సంకల్పించారు. 
అప్పుడు వారి దగ్గరకు వివేకం పండించుకొన్నవాడు, నరులు, దేవతలు, రక్కసులు, యక్షులు, కిన్నరులు మొదలగువారిచే 
గొప్పగా పూజించబడుతున్నవాడు, వివేకశీలి అయిన నారదుడు (ఏతెంచాడు). 


వ. చనుదెంచి నిర్జితప్రాణ మనో వాగ్గర్భనులును జితాసనులును శాంతులును నసమాన విగ్రహులును 
నిర్మలంబైన పరబ్రహ్మంబు నందు నియోజితంబైన యంతఃకరణంబును గలవారును నైన రాజనందనుల 
కడ నిలిచిన. ర్రిడ్ష/ 


ప్రతి : చనుదెంచి= నారదుడు వచ్చి; నిర్దిత= నిండుగా తమ అదుపులో ఉంచుకొన్న ప్రాణ= ప్రాణాలను; మనస్‌= 
మనస్సును; వాక్‌ దర్శనులును= ప్రాణానికి, మనస్సుకు, వాక్కుకుగల సమన్వయాన్ని దర్శించినవారు; జిత+ఆసనులును= 
కూర్చుండుట యందలి నిష్టను సాధించినవారును; శాంతులును= లోపలి, వెలుపలి ఇంద్రియాల వికారాలు లేని వారును; 
అసమాన విగ్రహులు= సాటిలేని ఆకారం కలవారును; నిర్మలంబు +ఐన = స్వచ్చమైన; పరబ్రహ్మంబునందున్‌= పరమాత్మ 
యందు; నియోజితంబు+ఐన = నిశ్చలంగా కుదురుకొల్పుకొన్న అంతః కరణంబును= మనస్సును; కలవారును +ఐన = 
కలవారైన రాజనందనుల+కడన్‌= రాజ కుమారుల దగ్గర; నిలిచినన్‌= నిలువగా. 


తా : నారదుడు ఆ రాజకుమారుల దగ్గరకు వచ్చాడు. వారు ప్రాణ, మనో, వాక్‌ శక్తుల్ని దర్శించి పూర్తిగా తమ అదుపులో 
ఉంచుకొనిన బుషులు. ఆసననిష్టకల శాంతులు. సాటిలేని ఆకారం గలవారు. పరబ్రహ్మమునందు నెలకొల్పిన అంతః 
కరణం కలవారు. 


క. చనుదెంచిన నారదమునిం, గనుంగొని నృపసుతులు లేచి కౌతుక మొప్పన్‌ 

వినమితులై సముచిత పూ, జనములం బరితుష్టుం జేసి సద్వినయమునన్‌. 948 
ప్రతి : చనుదెంచిన నారదమునిన్‌= వచ్చిన నారదమహర్షిని; కనుంగొని= చూచి; నృపసుతులు= రాజకుమారులైన 
ప్రచేతసులు; లేచి; కౌతుకము= సంతోషం; ఒప్పన్‌= ఒప్పగా; వినమితులు+ఐ= కొంచెం వంగినవార్రె సత్‌+వినయమునన్‌= 
మంచి వినయంతో; సముచిత పూజనములన్‌= మంచివి, తగినవి అయిన అర్చనలతో; పరితుష్టున్‌= మిక్కిలి సంతోషం 
కలవానినిగాా; చేసి. 


తా : వచ్చిన నారదమునిని చూచి రాజకుమారులు లేచి వేడుకతో నముులై చక్కని వినయంతో మిక్కిలి యోగ్యమైన 
పూజనములతో అతనికి సంతోషం కలుగజేశారు. 


విశే : పూజ్యులు వచ్చినపుడు లేచి ఎదురువెళ్ళీ మంచిమాటలు మొదలైన వానితో సత్కరించి కూర్చుండబెట్టటం సదాచారం. 


చతుర్ధస్కంధము 46] 


చ. అనఘ! మునీంద్ర చంద్ర! భవదాగమనంబు సమస్త లోక శో 

భన మగు, నస్మదీయమగు భాగ్యవశంబున నేండు విశ్వ పా 

వన! నినుం జూడంగంటి మనివార్య భవదమణంబు లోక లో 

చనుగతి వోలెం బ్రాణులకు సర్వ భయాపహరంబు గావునన్‌. 949 
ప్రతి : అనఘ= పాపాలులేనివాడా!; ముని+ఇంద్ర చంద్ర= మహర్షి శ్రేష్టులలో చంద్రునివంటివాడా!; విశ్వపావన= 
సర్వలోకాలనూ పవిత్రం చేయువాడా!; భవత్‌+ఆగమనంబు= తమరి రాక; సమస్త లోక శోభనము= అన్ని లోకాలకూ 
మంగళమైనది; అగున్‌= అవుతుంది; అస్మదీయము+అగు= మాకు సంబంధించినదైన; భాగ్యవశంబునన్‌= అదృష్ట విశషంచేత; 
నేండు= ఈనాడు; నినున్‌= నిన్ను చూడన్‌+కంటిమి= చూడగలిగితిమి; అనివార్య భవత్‌+భ్రమణంబు= ఎట్టి నిలువరింతలు 
లేని మీ సంచారం; లోక లోచను గతిన్‌= లోకాలకు కన్నైన సూర్యుని గమనాన్ని పోలి; ప్రాణులకున్‌= జీవులకు; సర్వ 
భయ+అపహరంబు= అన్ని భయాలను తొలగించేది; కావునన్‌= కాబట్టి... 
తా : పుణ్యాత్మా! మునిశ్రేష్టా! లోకపావనా! పూజ్యులైన తమరి రాక అన్ని లోకాలకూ మంగళాన్ని కలిగించేది. మా అదృష్ట 
విశేషం చేత ఈనాడు తమరిని చూడగలిగితిమి. తమరు లోకాలలో సంచరిస్తూ ఉంటారు. దానిని అడ్డుకొనే శక్తి ఎవరికీ 
లేదు. సూర్యుని గమనం లాగా ప్రాణులందరి అన్ని భయాలను అది తీసివేస్తుంది. 


వ. అని మజియు నిట్లనిరి. 950 
ప్రతి : అని మజియు నిట్లనిరి= అని ఇంకా ఇలా అన్నారు. 


స్స్‌ “అనఘాత్మ! భగవంతులైన కేశవ వామదేవులచే నుపదిష్టమైన 
యాత్మతత్తంబు గృహస్థుల మగు మాకు ననయంబు విస్కృతం బయ్యె నట్టి 
కలిత తత్పార్థ ప్రకాశకంబును భూరి ఘోర సంసారాబ్ధి తారకంబు, 
నై కర మొప్పారు నాత్మతత్త్వము నేండు చిరదయామతిం బకాళశింపం జేయు 


తే... మని ప్రచేతసు లర్థిం బల్మినం జెలంగి, భగవదాయత్త చిత్తుండు భవ్యగుణుండు 
నఖిలలోక విహారుండు నైన యట్టి, నారదుండు వల్కెనా రాకుమారులకును. 951 


ప్రతి : అనఘ +ఆత్మ= పాపస్పర్శలేని బుద్దిగల ఓమహర్నీ భగవంతులు+ఐన= పూజ్యులైన; కేశవ వామదేవులచేన్‌ = 
విష్ణువు, శంకరుడు అనువారిచేత; ఉపదిష్టము+ఐన = ఉపదేశించబడినదైన; ఆత్మ తత్త్వంబు= పరబ్రహ్మ తత్త్వం; 
గృహస్థులము+అగు= సంసారంలో ఉన్నవారమగు; మాకున్‌= మాకు; అనయంబున్‌= మిక్కిలిగా? విస్టృతంబు= 
మరువబడినది; అయ్యెన్‌= అయినది; అట్టి; కలితతత్త్వ+అర్ధ ప్రకాశకంబును= పొందబడిన తత్పార్థాన్ని ప్రకాళశింపబేసేది; 
భూరి= పెద్దది; ఘోర= భయంకరమైనది; అయిన; సంసార= జనన మరణాత్మకస్థితి అనే; అబ్బి= సముద్రంనుండి; 
తారకంబు= దాటించేది; ఐ= అయి; కరము= మిక్కిలి ఒప్పారు ఆత్మతత్వమున్‌= వెలుగొందే ఆత్మస్వరూపెాన్నిి నేందు= 
ఈనాడు; చిర దయా మతిన్‌= స్థిరంగా ఉందే దయగలబుద్ధితో; 'ప్రకాశింపన్‌+ చేయుము = మాహృదయాలలో స్పష్టంగా 
కానవచ్చేదిగా చెయ్యి; అని; ప్రచేతసులు; అర్ధిన్‌= కోరికతో; పల్మినన్‌= పలుకగా? చెలంగి= ఉత్సాహపడి; భగవత్‌+ఆయత్త 


462 శ్రీమహాభాగవతము 


చిత్తుండు= భగవంతుని యందు సమర్పించుకొన్న హృదయం గలవాడు; భవ్య గుణుండు= మంగళకరమైన గుణాలు 
కలవాడు; అఖిల లోక విహారుండున్‌= అన్ని లోకాలయందూ తిరుగుతూ ఉండేవాడు; ఐన +అట్టి= అయిన అలాంటి; 
నారదుండు= నారదమహర్షి ఆ రాకుమారులకున్‌= ఆ రాజపుత్రులతో; పల్మెన్‌= ఇలా పలికాడు. 


తా : 'పుణ్యాత్మా! భగవంతులైన విష్ణువు శంకరుడు ఉపదేశించిన ఆత్మతత్వం సంసారంలో ఉన్న మాకు మరపునపడింది. 
అట్టి తత్వార్దాన్ని ప్రకాశింపబేసేదీ, పెద్దదీ, భయంకరమైనదీ అయిన సంసారసముద్రాన్ని తరింపజేసేదీ అయి మిక్షిలి 
ఒప్పారే ఆత్మతత్త్వాన్ని ఇప్పుడు మాకు సుస్థిరమైన దయాబుద్ధితో మాలో వెలుగొందునట్లు చేయండి” అని ఇట్లు పలుకగా 
నిరంతరం భగవంతునియందే సమర్పించిన హృదయం కలవాడు, మిక్కిలి ఉత్తమములైన గుణాలు కలవాడు, సర్వలోకాలలో 
లోకకల్యాణంకోసం సంచరిస్తూ ఉండేవాడు అయిన నారదుడు ఆ రాజకుమారులతో ఇలా పలికాడు. 


స్ప చర్చింప నరుల కే జన్మ కర్మాయుర్మనో వచనంబుల దేవదేవుం 
డఖిల విశ్వాత్మకుం డైన గోవిందుండు విలసిల్లు భక్తి సేవింపంబడెడు 
నవియ పో, జన్మ కర్మాయుర్మనో వచనములని ధరణి నెన్నంగం దగును 
వనరుహనాభ సేవా రహితము లైన జననోపనయన దీక్షాక్సృతంబు 


తే. లైన జన్మంబు లేల? దీర్చాయు వేల? వేద చోదిత యగు కర్మవితతి యేల? 
జప తపశ్చుత వాగ్విలాసంబు లేల?, మహిత నానావధాన సామర్థ్య మేల? 952 


ప్రతి : చర్చింపన్‌= విచారించగా; నరులకున్‌= మానవులకు; ఏ జన్మ కర్మ+ఆయుస్‌+మనస్‌+వచనంబులన్‌= ఏ 
పుట్టుక, కర్మలు, ఆయువు, మనస్సు, మాట అనువానిచేత; దేవ దేవుండు= దేవతలకు దేవుడు; అఖిల విశ్వ+ఆత్మకుండు= 
సమస్తమైన విశ్వమునకు ఆత్మ అయినవాడు; ఐన= అయిన; గోవిందుండు= విష్ణువు; విలసిల్లు భక్తిన్‌= గొప్పది అయిన 
భక్తితో; సేవింపబడెడును= కొలువబడుతాడో; అవి+అ పో= అవే సుమా!; జన్మ కర్మ+ఆయుస్‌+మనస్‌ వచనములని, 
పుట్టుక, పని, ఆయువు, మనస్సు, మాట; అని; ధరణిన్‌= భూమిలో; ఎన్నంగన్‌+తగును= భావించాలి; వనరుహ నాభ 
సేవా రహితములు+ఐన = పద్మనాభుని సేవ లేనివైన; జనన+ఉపనయన దీక్షా కృతంబులు+ఐన = జాతకర్మం, వడుగు 
మొదలైన సంస్కారాలకు సంబంధించిన కర్మలు, దీక్షలు చేయటం అనే వానితో కూడినవైన; జన్మంబులు= పుట్టుకలు; 
ఏల= ఎందుకు?; దీర్హ+ఆయువు = పెద్దకాలం బ్రతికి ఉండటం; ఏల= ఎందుకు?) వేదచోదిత+అగు= వేదం ఆచరించమని 
పురికొల్పుతున్నదైన; కర్మ వితతి= యజ్ఞాదికర్మల సముదాయం; ఏల= ఎందుకు?) జప, తపస్‌+శుత, వాక్‌, విలాసంబులు= 
జపం, తపస్సు, వేదవిద్య, ప్రసంగాలయందు నైపుణి అనేవి; ఏల= ఎందుకు?; మహిత... సామర్ధ్యము = గొప్పది అయిన; 
నానా+అవధాన= పెక్కు విషయాల మీద మనస్సు నిలుపగల; సామర్ధ్యము= సమర్థత; ఏల= ఎందుకు? 

తా ; నాయనలారా! మానవులకు భగవంతుడు పుట్టుక, సంస్కారాలు, ఆయువు, మనస్సు, మాట ఇచ్చాడు. వానిని 
దేవదేవుడైన గోవిందుని సేవకు వినియోగించినపుడె సార్ధకత కలుగుతుంది. బ్రహ్మపుట్టుకకు కారణమైన పద్మం నాభియందు 
గల శ్రీమహావిష్ణువు సేవకు కాని జాతకర్మం, ఉపనయనం మొదలైన సంస్మారకార్యాలతో ఏర్పడిన పుట్టుకలు వ్యర్థం. 
'పెద్దకాలం బదకటం వృథా. వేదం చేయమంటున్న యజ్ఞాది కర్మలు పనికిమాలినవి అవుతాయి. జపం, తపం, విద్య, 
చక్కగా మాట్లాడగలగటం మొదలైనవన్నీ ప్రయోజనం లేనివి. పెక్కింటి మీద ఏక కాలంలో బుద్ధి నిలపడంలో నేర్పు 
వ్యర్థం. 


చతుర్ధస్కంధము 463 


వ. మజియు హరి విరహితంబైన యింద్రియ పాటవంబును నిపుణభయైన బుద్ధియుం బ్రాణాయామాది 
యోగంబును దేహాది వ్యతిరిక్తాత్మ జ్ఞానంబును సన్న్యాసాధ్యయనంబులును దక్కిన వ్రతవైరాగ్యాది 
శ్రేయస్సాధనంబులును నేల? సర్వేశ్వరుండు సమస్త శ్రేయస్స్వరూపుండును సమస్త శ్రేయో౭_ వధిభూతుండును 
సర్వభూతావాసుండును సర్వభూతాత్మప్రదుండును సర్వభూత ప్రియుండును సర్వవ్యాపకుండునుం గావున. 
90538 

ప్రతి : మజియున్‌= ఇంకా; హరి విరహితంబు+ఐన = విష్ణు భావన లేనిదైన; ఇంద్రియ పాటవంబును= ఇంద్రియాల 
పటుత్వమూ; నిపుణ= గొప్పనేర్పుగలది; ఐన= అయిన; బుద్ధియున్‌= మేధాశక్తీ ప్రాణాయామ+ఆది యోగంబును= 
ప్రాణాయామం మొదలైన యోగపద్ధతీ; దేహ+ఆది= దేహం మొదలైన వానికంటె వ్యతిరిక్త= వేరైన; ఆత్మ జ్ఞానంబును= 
ఆత్మజ్ఞానమూ; సన్వ్యాస +అధ్యయనంబులును= సన్వ్యాసం, వేదశాస్రాలను అభ్యసించటమూ; తక్కిన = ఇతరాలైన; వ్రత 
వైరాగ్య= వ్రతాలూ, భౌతికమైన విషయాలందు తగులం లేకపోవటం; ఆది= మొదలైన; శ్రేయస్‌= శ్రేయస్సునకు సంబంధించిన; 
సాధనంబులును= సాధించే ప్రక్రియలునూ; వఏల= ఎందుకు?; సర్వ+ఈశ్వరుండు= సర్వమునకు ప్రభువైనవాడు; సమస్త= 
అన్ని విధాలైన; శ్రేయస్‌+స్వరూపుండును= శ్రేయస్సే రూపంగా కలవాడును; సమస్త= అన్ని విధాలైన; శ్రేయస్‌+ 
అవధిభూతుందును = శ్రేయస్సులకు హద్దు అయినవాడును; సర్వ భూత +ఆవాసుండును= 'ప్రాణులన్నింటిలోను; నెలకొని 
ఉందడేవాడూ; సర్వ భూత+ఆత్మ ప్రదుండును= ప్రాణులన్నింటికీ ఆత్మస్థానంలో ఉందేవాడు; సర్వభూత ప్రియుండును= 
ప్రాణులందరికీ, అన్నింటికీ ప్రియమైనవాడు; సర్వ వ్యాపకుండును= అన్నింటియందు, అందరియందూ వ్యాపించి ఉండేవాడు; 
కావునన్‌= కాబట్టి. 

తా : విష్ణభావనలేని ఇంద్రియాల గొప్పశక్తీ, ఆరితేరిన బుద్ధీ, ప్రాణాయామం మొదలైన యోగమూ, దేహం మొదలైన 
వానికంటె వేరయిన జ్ఞానమూ, సన్వ్యాసమూ, వేదాల పఠనమూ, తక్కిన వ్రతాలు, వైరాగ్యాలూ మొదలైన (శ్రేయస్సును 
సాధించే కార్యాలూ పనికి మాలినవి. భగవంతుడు సర్వశ్రేయస్సుల స్వరూపమైనవాడు. సమస్తశ్రేయస్సులకు చిట్ట చివరిహద్దు. 
సర్వభూతాలకు నెలవైనవాడు. సర్వభూతాలకు బుద్ధి శక్తులను ప్రసాదించేవాడు. సర్వభూతాలకు ప్రియమైనవాడు. అంతటా 
వ్యాపించి ఉండేవాడు. కాబట్టి 


మ. కమలాధీశ్వరుం బూజ సేయుట సమగ్ర ప్రీతిం బ్రాణోపహా 

రము సర్వేంద్రియ తృప్తి హేతువును సర్వక్షాజమూలాఖిషే 

కము శాఖాభుజపుష్టిదంబు నగు రేఖన్‌ సర్వదేవార్హణ 

క్రమమై యొప్పు ధరావరేణ్య సుతులారా! బుద్ధి నూహించినన్‌. 954 
ప్రతి : కమలా +అధి+ఈశ్వరున్‌= లక్ష్మీపతిని; పూజ+చేయుట= అర్చించటం; సమగ్రప్రీతిన్‌= నిండైన ప్రీతితో; ప్రాణ+ 
ఉపహారము= ప్రాణాలను సమర్పించుకోవటం; సర్వ+ఇంద్రియ తృప్తి హేతువును= ఇంద్రియాలన్నిటి తృప్తికి కారణమైనది; 
ధరా వరేణ్య సుతులారా= భూపాలకుని పుత్రులారా!; బుద్ధిన్‌= బుద్ధితో; ఊహించినన్‌= భావిస్తే సర్వ క్షాజ మూల+ 
అభిషేకము= మొత్తమైన, చెట్టు, మొదట (పాదులో) నీటితో బాగుగా తడపటం; శాఖా భుజ పుష్టి+దంబున్‌= కొమ్మలనే 
భుజాలకు పుష్టిని ఇచ్చేది; అగు రేఖన్‌= అయిన విధంగా; సర్వ దేవ+అర్హణ 'కమము= అందరు దేవతల పూజావిధానం; 
ఐ ఒప్పున్‌= అయి ఒప్పారుతుంది. 


464 శ్రీమహాభాగవతము 


తా : రాజకుమారులారా! నిందైన ప్రీతితో శ్రీమహావిష్ణువును పూజ చేయటం ప్రాణాలను సమర్పించుకోవటం తృప్తికి 
కారణం. బుద్ధితో భావనచేస్తే చెట్టు పాదులో నీరు నింపటం ఎక్కడనో పై భాగాన ఉన్న కొమ్మల పుష్టికి కారణమైన 
విధంగా ఆ విష్ణుపూజ సర్వదేవతా సమర్ప్చన విధానమై అలరారుతుంది. 

విశే : కొమ్మలకు పుష్టి కావాలంటే పాదులో నీళ్ళు నిండుగా పోయాలి. అలాగే దేవతలందరు కొమ్మలవంటివారు. 
శ్రీమహావిష్ణువు ఆలవాలం. కాబట్టి అతడు తృప్తి పొందితే దేవతలందరూ తృప్తి పొందుతారు. 


వ. అదియునుం గాక. 955 
ప్రతి : అదియునున్‌+కాక= అంతేకాక. 


పెను పగు వర్షాకాలం, బున దిననాయకుని వలనం బొడమిన సలిలం 
బనయముం [గగ్రమ్మణ గ్రీష్మం, బున సూర్యునియందు డిందుపోలిక మజియున్‌. 956 


ప్రతి : పెనుపు= పెంపొందినది; అగు= అయిన; వర్షాకాలంబునన్‌= వానలకాలంలో; దిననాయకుని వలనన్‌= సూర్యుని 
వలన; పొడమిన సలిలము= ఏర్పడిన నీరు; అనయమున్‌= తప్పక; క్రమ్మజన్‌= మరల; గ్రీష్మంబునన్‌= ఎండలకాలంలో; 
సూర్యుని యందున్‌= భాస్కరుని యందు; చెందు పోలికన్‌= చేరే విధంగా మజియున్‌= ఇంకా... 

తా: వర్షాకాలంలో సూర్యునివలన ఆవిరై మేఘంగా మారిన నీరు భూమికి వస్తుంది. తిరిగి ఆ నీరే ఎండలకాలంలో 
మరల సూర్యుని యందే లయమవుతుంది. ఆ విధంగా 


క. ధరణిం జరాచర భూతము, లరయంగ జనియించి యందె యణంగిన పగిదిన్‌ 

హరిచేం బుట్టిన విశ్వము, హరియందె లయంబు నొందు, నది యెట్లన్నన్‌. 057 
ప్రతి : ధరణిన్‌= భూమిపై; చర+అచరభూతములు = కదలునవీ, కదలనివి అయిన పదార్థ్జాలు/వ్యక్తులు; అరయంగన్‌= 
విచారించి చూడగా; జనియించి= పుట్టి, అందు+ఎ= ఆ భూమిలోనే; అణంగిన పగిదిన్‌= కలిసిపోయిన విధంగా; 
హరిచేన్‌= విష్ణువు వలన; పుట్టిన విశ్వము= ఏర్పడిన లోకాల సముదాయం; హరియందు +ఎ= విష్ణువునందే; లయంబున్‌= 
కలసిపోవటం; ఒందున్‌= పొందుతుంది; అది= ఆ పని; ఎట్లు= ఏ విధం; అన్నన్‌= అంటే- 
తా : భూమి నుండి పుట్టిన చరాచర ప్రాణికోట్లు భూమిలోనే కలసిపోవటం చూస్తూ ఉన్నాం. అలాగే శ్రీహరినుండి పుట్టిన 
విశ్వమంతా శ్రీహరియందే లయం పొందుతుంది. అది ఎలా అంటే- 
విశే : సృష్టి అంతా చరాచరాలైన ప్రాణికోటితో నిండి ఉన్నది. 


మ. అరయన్నభ్రతమఃప్రభల్‌ మును నభంబం దొప్పంగాం దోంచి క్ర 

మ్మ వీక్షింపంగ నందె లేనిగతి బ్రహ్మంబందు నీ శక్తులుం 

బరికింపం ద్రిగుణ ప్రవాహమున నుత్పన్నంబులై క్రమ్మజన్‌ 

విరతిం బొందుచు నుండుం గావున హరిన్‌ విష్ణున్‌ భబింపం దగున్‌. 958 
ప్రతి : అరయన్‌= పరిశీలింపగా; అభ తమస్‌ ప్రభల్‌= మేఘాల చీకటి కాంతులు; మును= ఒకప్పుడు; నభంబు +అందున్‌= 
గగనంలో; ఒప్పంగాన్‌= చాలా స్పష్టంగా; తోంచి= కన్పట్టి; క్రమ్మజన్‌= మరల; వీక్షింపంగన్‌= పరికింపగా; అందు+ఎ= 


చతుర్ధస్కంధము 465 


అక్కడనే; లేని గతిన్‌= లేని విధంగా; ఈ శక్తులున్‌= ఈ విధమైన శక్తులు కూడా; బ్రహ్మంబందున్‌= పరమాత్మలో; 
పరికింపన్‌= విచారించి చూడగా; త్రి గుణ ప్రవాహంబునన్‌= మూడుగుణాల సాగుదలలో; ఉత్పన్నంబులు +ఐ= పుట్టినవై 
'క్రమ్మజన్‌= మరల; విరతిన్‌= అణగిపోవటాన్ని పొందుచున్‌+ఉండున్‌= పొందుతూ ఉంటాయి; కావునన్‌= కనుక; 
హరిన్‌= హరించేవాడైన; విష్ణున్‌= సర్వమున వ్యాపించి ఉందే వాడయిన విష్ణువును; భజింపన్‌+దగున్‌= సేవించుకుంటూ 
ఉందాలి. 


తా : చూడగా చూడగా ఆకాశంలో దట్టంగా మబ్బులు పట్టినప్పుడు చీకట్లు కమ్ముకుంటాయి. కొంచెం సేపట్లో ఆ చీకట్లు 
అక్కడనే అణగిపోతాయి. అలాగే సత్త్వం, రజస్సు, తమస్సు అనే గుణాలు ప్రవాహాలలాగా సాగిపోతూ ఉండగా వాని 
శక్తులు కూడా బ్రహ్మంనుండి ఏర్పడతాయి. మళ్ళీ హరియైన విష్ణువులో కలసిపోతాయి. 


వ. మజీియును నమస్త దేహులకు నాత్మయు, నిమిత్త భూతుండును, నద్వితీయుండును 
శశ్వత్రకాశుందును, బ్రధాన పురుషుండును, స్వతేజో విధ్వస్త గుణప్రవాహుందడును, మానస బుద్ధి సుఖేచ్చా 
ద్వేషాది వికల్చ్పరహితుండును, నగుణుండును దేహాత్మ బ్రమ నివృత్యుపలభ్యుండును, నాది మధ్యాంత 
రహితుండును, నిత్యానంద స్వరూపుండును, సర్వజ్ఞుండును, బరమేశ్వరుండు నైన నారాయణు 
నభేదబుద్ధింజేసి భజింపుం, డతండు సర్వభూత దయయు నెంతమాత్రంబు సంభవించు నంతమాత్రంబున 
సంతుష్ట చిత్తులును, సర్వేంద్రియోపశాంతులును నగు పురుషులయెడ సంతుష్టుం డగు నని వెండియు 
నిట్లనియె. 959 


ప్రతి : మజియును= ఇంకా; సమస్త దేహులకున్‌= దేహం ఉన్నవారందరికీ; ఆత్మయున్‌= స్వరూపమైనవాడు; నిమిత్త 
భూతుందును = కారణంగా అయినవాడు; అద్వితీయుండును= రెండవది లేనివాడు; శశ్వత్‌+ప్రకాశుండును= ఎల్లప్పుడు 
ప్రకాశించేవాడు; ప్రధాన పురుషుండును= ప్రధానీకరింపబడిన తత్వానికి చెందిన పురుషుడు; స్వ= తనదైన; తేజస్‌= 
కాంతిచేత; విధ్వస్త= మొత్తంగా నశింపజేయబడిన; గుణ= గుణాల; ప్రవాహుండును= ప్రవాహాలు కలవాడు; మానస 
బుద్ధి= మనస్సునకు బుద్ధికి చెందిన; సుఖ+ఇచ్చా= సుఖాల కోరికలు; ద్వేష+ఆది= ద్వేషం మొదలైనవి; వికల్ప= 
తీరకపోవడం అనే వానితో; రహితుండును= కలయికలేనివాడు; అగుణుండును= సంసారబంధకారణాలైన సత్త్వం, రజస్సు, 
తమస్సు అనే గుణాలు లేనివాడు; దేహ= శరీరమే; ఆత్మ= ప్రాణి తత్త్వం; అనే; భ్రమ= భ్రాంతియొక్క నివృత్తి= 
తొలగుటచేత; ఉపలభ్యుండును= పొందబడేవాడు; ఆది మధ్య+అంత రహితుండును= మొదలు, నడుమ, తుది అనే 
దశలు లేనివాడు; నిత్య+ఆనంద స్వరూపుండును= నిరంతరం ఏకవిధంగా ఉండే ఆనందమే తన రూపం అయినవాడు; 
సర్వజ్ఞుండును= అందరిని, అన్నింటిని తెలిసినవాడు; పరమ+ఈశ్వరుండును = పరమాత్మ అయినవాడు; ఐన= అయిన; 
నారాయణున్‌= విష్ణువును; అభేద బుద్ధిన్‌+చేసి= ఇంత కంటె వేరయిన ఆత్మ మరొకటి ఉన్నది అనే భేద భావం లేకుండా; 
భజింపుండు = సేవించండి; అతండు= ఆ స్వామి; సర్వ భూత దయయు= అన్ని ప్రాణులయందు దయ; ఎంత మాత్రంబు= 
ఎంత పరిమితిలో; సంభవించున్‌= లభిస్తుందో; అంతమాత్రంబునన్‌= అంతటిదానితోనే; సంతుష్ట చిత్తులును= సంతోషించే 
చిత్తం కలవారు; సర్వ ఇంద్రియ +ఉపశాంతులునున్‌= ఇంద్రియాలన్నింటి విషయంలో చక్కగా అణచుకొన్న వికారాలు 
కలవారును; అగు పురుషుల+ఎడన్‌= అయిన మానవుల విషయంలో; సంతుష్టుండు= మిక్కిలి ఆనందం పొందేవాడు; 
అగున్‌= అవుతాడు; అని; వెండియున్‌= ఇంకా; ఇట్లు; అనియెన్‌= అన్నాడు. 


466 శ్రీమహాభాగవతము 


తా; నాయనలారా! ఆ పరమాత్మ అన్ని విధాల దేహాలు కలవారికి ఆత్మ అయినవాడు, అన్నింటికి కారణమైనవాడు, 
అతనికి పోలిక చెప్పటానికి వీలయిన మరొక వ్యక్తి కానీ వస్తువు కానీ లేదు. ఎల్లవేళల ప్రకాశిస్తూ ఉంటాడు. అతడు 
ప్రధానమనే తత్త్వం అయిన పరమపురుషుడు. తన తేజస్సు చేత రూపు మాసిపోయిన గుణాలప్రవాహం కలవాడు. 
మనస్సు, బుద్ది, సుఖం, కోరిక, ద్వేషం మొదలైన రెండు తీరుల వ్యవహారాలు లేనివాడు. జీవులను బంధించి నిలిపే 
గుణాల అంటుసొంటులు అతనికి లేవు. దేహమే ఆత్మ అనేది భ్రమ. అంటే సత్యం కాని జ్ఞానం. దానిని తొలగించుకోవటమే 
అతనిని పొందటానికి సాధనం. ఆయనకు జీవులకు వలె పుట్టుక, ఉనికి, చావు అనే వికారాలు లేవు. ఎల్లవేళలా 
ఆనందంగా ఉండటమే ఆయన స్వరూపం. సర్వమును సర్వులను ఎటిగిన జ్ఞానస్వరూపుడు. పరమప్రభువు. అట్టి నారాయణుని 
భేదం లేని బుద్ధితో "సేవించండి. సర్వప్రాణులయందు గొప్ప దయగలవారూ, ఏది దొరికితే దానితో మాత్రమే సంతోషపడేవారూ, 
ఇంద్రియవికారాల నన్నింటినీ అణచివేసుకొన్నవారూ అయిన మానవులవిషయంలో ఆ స్వామి సంతుష్టుడై ఉంటాడు- అని 
పలికి ఇంకా ఇలా అన్నాడు. 


చ. చతురత నట్టి యీశ్వరుండు సజ్జనలోక నిరస్త సర్వ కా 
మిత విమలాంతరంగమున మి(శిత భావనం జేసి సన్నిధా 
పితుం దడగుచున్‌ దయాకర గభీర గుణంబులం జాల నొప్పియా 
(శ్రిత జన పారతంత్ర్యమును జేకొని పాయక యుండు నిచ్చలున్‌. 960 


ప్రతి : అట్టి ఈశ్వరుండు= ఆవిధమైన లక్షణాలుగల ప్రభువు; చతురతన్‌= నేర్పుతో; సత్‌= ఉత్తములైన; జన= మానవుల; 
లోక= సముదాయంచేత; నిరస్త= తొలగించబడిన; సర్వ= అన్ని విధాలైన; కామిత= కోరికలు కలుగుటచేత; విమల= 
మిక్కిలి పరిశుద్ధమైన; అంతరంగమునన్‌= హృదయంలో; మిశ్రిత భావనన్‌+చేసి= కలసిపోయిన భావనతో; 
సన్నిధాపితుండు= మిక్షిలి దగ్గరగా ఉంచుకోబడినవాడు; అగుచున్‌= అవుతూ; దయా+ఆకర గభీర గుణంబులన్‌= 
దయకు ప్రధాన స్థానాలైన, లోతైన గుణాలతో; చాలన్‌= ఎక్కువగా? ఒప్పి= అలరారి; ఆశ్రిత జన పారతంత్రమును= 
తనను ఆశ్రయించినవారిపట్ల పరతంత్రభావాన్నిి చేకొని= తాను స్వీకరించి; నిచ్చలున్‌= సర్వకాలాలలో; పాయక= 
వదలక; ఉండున్‌= ఉంటాడు. 


తా ; ఆ భగవంతుడు సజ్జనులు తొలగించుకొన్న కోరికలన్నింటి చేత స్వచ్చమైన అంతరంగంలో కలసిపోయి ఉంటాడు. 
ఇదిగో నీకు దగ్గరలోనే నీలోనే ఉన్నాను అన్నట్లు ఉంటాడు. ఆయన గుణాలన్నీ అంత సులభంగా అర్థమయ్యేవి కావు. 
అందుకే గంభీరమైనవి. అయినా దయకు గనులవంటివి. అంటే భక్తులకు అర్థంకావటానికి అయిన అనుగ్రహం కలిగినవి. 
ఇవి గమనించి తనను ఆశ్రయించిన భక్తులకు పరతంత్రుడై ఉంటాడు. ఎల్లవేళల భక్తుల యందే విడువకుండా ఉంటాడు. 


క. (శ్రుత ధన కుల ధర్మ సము, న్నత మదములం దేసి సజ్జన ప్రతతికి సం 
తతమును నెగ్గొనరించు కు, మతు లర్ధిం జేయు పూజ మతిం గొనం దెందున్‌. 961 


ప్రతి : శ్రుత= విద్య; ధన= సొమ్ము; కుల ధర్మ= వృత్తి ధర్మం అనువానిచేత; సమున్నత = పెద్దగా పెరిగిపోయిన; 
మదములన్‌+చేసి= ఒడలెరుగ నీయని దోషాలతో; సత్‌+జన ప్రతతికిన్‌= ఉత్తములైన వ్యక్తుల సముదాయానికి; సంతతమును= 
ఎల్లవేళల; ఎగ్గు= కీడు; ఒనరించు= చేసే; కుమతులు= చెడుబుద్ధిగలవారు; అర్ధిన్‌= ప్రయత్నపడి; చేయు పూజన్‌= చేసే 
అర్చనను; ఎందున్‌= ఎక్కడా, ఎప్పుడూ; మతిన్‌= బుద్ధిచేత; కొనండు= గ్రహింపడు. 


చతుర్ధస్కంధము 467 


తా : కొందరికి విద్యవలన, మజథికొందరికి ధనంవలన, ఇంకా కొందరికి కులధర్మాలవలన పొగరు పెరిగిపోయి 
ఉంటుంది. దానితో ఉత్తములైన భగవద్భక్తులకు కీడు చేస్తూ ఉంటారు. ఆ విధంగా బుద్దిని పాడు చేసుకొన్న నీచులు 
ఒకవేళ ఆ విష్ణువునకు కోరికోరి పూజలు చేసినా స్వామి ఎప్పుడూ, ఎక్కడా వానిని పట్టించుకోడు. 


వ. అది యెట్లనిన. 962 
ప్రతి : అది యెట్లనిన= అది ఏవిధంగా అంటే. 
స్ప్‌ వలనొప్పం దను ననువర్తించు నిందిరా కామినీ మణిం దదాకాంక్షు లగుచు 


ధృతి ననువర్తించు దేవేంద్రముఖ్యుల నే ననువర్తింప కెప్పు దాత్మ 
నిత్య స్వతంత్రుని నిజభక్త వరదుని దీనవత్సలు గుణాధీశు నజునిం 
బురుషోత్తముని జగద్భరితు సర్వేశ్వరు నారాయణునిం జిదానందమయుని 


తే. నజితు నచ్యుతుం బుండరీకాయతాక్షుం, దవిలి సేవింపకుండునే? ధర కృతజ్ఞుం 
దైన పురుషుండు సమ్మోదితాత్ముం డగుచుం, జారుమతులార! రాజకుమారులార! 0963 


ప్రతి : చారుమతులార!= చక్కని బుద్ధిమంతులారా!; రాజకుమారులార= రాజపుత్రులారా!; ధరన్‌= భూమియందు; 
కృతజ్ఞుందు= చేసిన మేలును గుర్తించువాడు; ఐన పురుషుండు= అయిన మానవుడు; సమ్మోదిత +ఆత్ముండు= నిందైన 
ఆనందంకల అంతరంగం కలవాడు; అగుచున్‌= అవుతూ; వలను +ఒప్పన్‌= నేర్పుతో; తనున్‌= తనను; అనువర్తించు= తన 
వెంటనంటి మెలగే; ఇందిరా కామినీమణిన్‌= లక్ష్మీదేవి అనే ప్రీరత్నాన్ని తద్‌+ఆకాంక్షులు= ఆమె యందలి గాఢమైన 
కోరిక కలవారు; అగుచున్‌= అవుతూ; ధృతిన్‌= నిలుకడగల బుద్ధితో; అనువర్తించు= వెంటపడి తిరిగే) దేవ+ఇంద్ర 
ముఖ్యులన్‌= దేవతాసార్వభౌముదైన ఇంద్రుడు మొదలైనవారిని; ఏన్‌= అయినా? అనువర్తింపక= వెంటపడి తిరుగక; 
ఎప్పుడున్‌= అన్నికాలాలలో; ఆత్మన్‌= బుద్ధిలో; నిత్య స్వతంత్రుని= ఎల్లవేళల తన వ్యవహారానికే కట్టుబడి ఉందేవానిని; 
నిజ భక్త వరదుని= తన భక్తుల కోరికలను తీర్చేవానిని; దీన వత్సలున్‌= దిక్కులేదని అలమటించు వారియందు మిక్షిలి 
('ప్రేమకలవానిని; గుణ +అధి+ఈశున్‌= గుణాలన్నింటికి గొప్పప్రభువును; అజునిన్‌= పుట్టుకలేనివానిని; పురుష+ఉత్తమునిన్‌= 
ఉత్తమపురుషుదైన పరమాత్ముని; జగత్‌ +భరితున్‌= జగత్తులన్నిలు నిండినవానిని; సర్వ+ఈశ్వరునిన్‌= సమస్తమునకును 
ప్రభువైనవానిని; నారాయణునిన్‌= నారాయణుని; చిత్‌+ఆనందమయునిన్‌= జ్ఞానంతో కూడిన ఆనందమే నిలువెల్లా 
నిండినవానిని; అజితున్‌= ఎందును ఓటమి యెజుగనివాడు; అచ్యుతున్‌= ఎందును జారు పాటులేనివానిని;ి అయిన 
పుండరీక +ఆయత +అక్షున్‌= తెల్లని తామరల వంటి వెడద కన్నులు గలవానిని; తవిలి= తగులుకొని; 'సేవింపక= 
భబించకుండా; ఉండును+ఏ= ఉంటాడా? 


తా : నాయనలారా! మీ బుద్ధి చాలా రమణీయమైనది. రాజపుత్రులారా! ఆ లక్ష్మీదేవి సర్వకాలాలలో శ్రీమహావిష్ణువును 
వదలక మెలగుతూ ఉంటుంది. ఆమెకు సంబంధించిన సంపదలను గట్టిగా కోరుతూ దేవేంద్రుడు మొదలగువారు ఆమె 
వెంటబడి తిరుగుతూ ఉంటారు. కృతజ్ఞతగల భక్తుడు వారిని అనుసరించడు. (ఎందుకంటే బిచ్చగాణ్సి వేడుకొనే బిచ్చగాని 
ప్రవృత్తి వంటిది అది) కనుక నిరంతరం తన బుద్ధిలో శ్రీమన్నారాయణుని 'సేవించక ఉండలేడు. ఆయన సర్వస్వతంత్రుడు. 
తన భక్తులకు కోరినది ఇస్తాడు. దీనులయందు తల్లిలాగా వ్యవహరిస్తాడు. గుణాలన్నింటికి మహాప్రభువు. ఎందును 


468 శ్రీమహాభాగవతము 


పుట్టుక అనేది లేనివాడు. ఉత్తమపురుషుడు అయి పరమాత్మగా తెలియువాడు. లోకాలన్నింటినీ తనలో నింపుకొన్నవాడు. 
సర్వేశ్వరుడు. నారాయణుడు. పండిన జ్ఞానమే ఆనంద స్వరూపం అయినవాడు. అపజయంలేనివాడు. చ్యుతి లేనివాడు. 
తెల్లతామరలవంటి వెడదకన్నులుకలవాడు. కనుక నిజమైన భక్తిరసం రుచిమరగినవాడు నిలువెల్లా ఆనందమే కాగా 
ఆయనను సేవించక ఎలా ఉంటాడు? 


వ. అని మజియు నిట్లనియె, భవదీయ వంశ ధుర్యుండుం జిత్రరథుండు నగు ధ్రువుండు సపత్నీమాతృ 
వాగ్చాణ భిన్న హృదయుందై పంచవర్న్షార్భకుం డగుచుం దపోవనంబున కరుగు నపుడు మార్గంబున నాచే 
నుపదిష్టంబైన క్రమంబున భగవంతుందడగు పుందరీకాక్షు నారాధించి యితరులచే నొందరాని సర్వోత్తమంబగు 
పదంబు నొందెం గాన మీరును రుద్రోపదేశ క్రమంబున సర్వభూతాంతర్వామి యగు నీశ్వరు భవచ్చేదంబునకై 
భజియింపుడు. 064 


ప్రతి : అని; మజియున్‌= ఇంకా; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు (నారదుడు); భవదీయ వంశ ధుర్యుండును= 
మీదయిన వంశానికి గౌరవాన్నంతటినీ తెచ్చి పెట్టినవాడును; చిత్ర రథుండును= చిత్రమైన రథాలు కలవాడును; అగు= 
అయిన; ధ్రువుండు= (ధ్రువుడనేవాడు; సపత్నీ= సవతి; మాతృ= తల్లి; వాక్‌ = మాటలనే; బాణ= ములుకులచేత; భఖీన్న= 
విరిగిపోయిన (దెబ్బతిన్న); హృదయుండు+ఐ= హృదయం కలవాదై; పంచవర్ష+అర్భకుండు = అయిదేండ్ల పసివాడు; 
అగుచున్‌= అగుచు; తపస్‌+వనంబునకున్‌= తపస్సునకు అనువైన అడవికి; అరుగు +అపుడు = వెళ్ళే సమయంలో; 
మార్గంబునన్‌= దారిలో; నాచేన్‌= నాచేత; ఉపదిష్టంబు+ఐన= శాస్త్రపద్ధతితో బోధించబడినదైన; క్రమంబునన్‌= వరుసలో; 
భగవంతుండు+అగు = ఐశ్వర్యాదులయిన ఆరులక్షణాలు నిండుగా ఉన్నవాడగు; పుండరీక +అక్షున్‌= పద్నాక్షుని- విష్ణువును; 
ఆరాధించి= అర్చన చేసి ఇతరుల చేన్‌= వేరువ్యక్తుల చేత; ఒందన్‌+రాని= పొందరాని; సర్వ+ఉత్తమంబు +అగు = 
అన్నింటికంటె మేలయినదగు; పదంబున్‌= స్థానాన్ని; ఒందెన్‌= పొందినాడు; కానన్‌ = కాబట్టి; మీరును= మీరు కూడా; 
రుద్ర+ఉపదేశ క్రమంబునన్‌= రుద్రుడు ఉపదేశించిన పద్ధతిలో; సర్వ భూత +అంతర్యామి= సమస్త జీవులను లో నుండి 
నియమించువాడు; అగు ఈశ్వరున్‌= అయిన పరమాత్ముని; భవ+ఛేదంబునకై= సంసారం ముడి తెగిపోవటం కోసం; 
భజియింపుడు= సేవించండి. 


తా : అని నారదుడు ఇంకా ఇలా చెప్పాడు. మీ వంశ గౌరవాన్ని చక్కగా పెంపొందించిన చిత్రరథుడనే ధ్రువుడు సవతి 
తల్లి పలుకుల ములుకులకు వికలమైన మనస్సు కలవాడై అయిదేండ్ల పసితనంలోనే తపోవనానికి పోతుండగా దారిలో 
నేను ఉపదేశించిన విధంగా భగవంతుడైన పుండరీకాక్షుని ఆరాధించాడు. దానివలన ఇతరులకవ్వరకు అందరాని సర్వోన్నతమైన 
పదానికి చేరుకున్నాడు. కాబట్టి, మీరుకూడా రుద్రదేవుడు ఉపదేశించిన పద్ధతితో సర్వభూతాలలో సంచరించే పరమాత్మను 
సంసారబంధాలు తెగిపోవటం కోసం ఆరాధించండి. 


క. అని యివ్విధమున నారద, ముని రాజకుమారులకును ముదము దలిర్చన్‌ 
వనజోదరు సచ్చరితము, వినిపించి సరోజభవుని వీటికిం జనియెొన్‌. 9065 


ప్రతి : అని; ఈ+విధమునన్‌= ఈ విధంగా; నారద ముని= నారదుడనే మహర్షి రాజకుమారులకును= ప్రాచీనబర్జి అనే 
నృపాలుని తనయులకు; ముదము= నిండైన ప్రీతి; తలిర్పన్‌= వ్యాపించునట్లుగ్యాా వనజ+ఉదరు = పద్మం బొడ్డులోగల 


చతుర్ధస్కంధము 469 


హరియొక్క సత్‌+చరితము= మంచి చరిత్రను; వినిపించి; సరోజ భవుని= పద్మంలో పుట్టిన బ్రహ్మయొక్క వీటికిన్‌= 
నెలవైన సత్యలోకానికి; చనియెన్‌= వెళ్ళాడు. 

తా : అని ఈ విధంగా నారదమహర్షి రాజకుమారులకు సంతోషం ఉప్పొంగే విధంగా శ్రీమహావిష్ణువు మెలగిన గొప్ప 
విధానాన్ని వినిపించి తన తండ్రియగు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. 


వ. అట్లు నారదుండు సనిన యనంతరంబ. 966 
ప్రతి : అట్లు= అలా చెప్పి; నారదుండు= నారదమహర్షి చనిన +అనంతరంబు +అ= వెళ్ళిన వెంటనే... 
తా : అలా చెప్పి నారదుడు వెళ్ళిన వెంటనే 


చ. నరవర నందనుల్‌ గడంక నారద వక్ష వినిర్గ్ణతంబు సుం 
దరమును మంగళావహము ధన్యము లోకమలాపహంబునై 
పరంగిన విష్ణుసద్యశము భక్తి నుతించి ముకుందచింతనా 
నిరుపమ భక్తింజెంది హరినిత్యపదంబును బొంది రున్నతిన్‌. 967 


ప్రతి : నరవరనందనుల్‌= రాజ కుమారులైన ప్రచేతసులు; కడంకన్‌= పూనికతో; నారద వక్ర వినిర్ణతంబు= నారదుని 
నోటినుండి వెలువడినది; సుందరమును= మనోజ్ఞమైనది; మంగళ+ఆవహము= శుభాలను కలిగించేది; ధన్యము= 
పుణ్యమైనది; లోక మల+అపహంబును+ఐ= లోకంలోని దోషాలను తొలగించి వేసేదై; పరంగిన= ఒప్పిన; విష్ణు= 
విష్ణవుయొక్క సద్యశమున్‌= కీర్తమహిమను; భక్తిన్‌= భక్తితో; నుతించి= స్తుతించి; ముకుంద చింతనా= ముకుందుని 
స్మరణతో కూడిన; నిరుపమ = సాటిలేని; భక్తిన్‌= భక్తిని; చెంది= పొంది; ఉన్నతిన్‌= గొప్పతనంతో; హరి నిత్యపదంబును= 
విష్ణువునకు సంబంధించిన శాశ్వతస్టానాన్ని; పొందిరి= చేరుకున్నారు. 

తా :; రాజకుమారులు ప్రచేతసులు నారదుని మోమునుండి వెలువడిన మనోహరం, మంగళకరం, పుణ్యం, లోకుల 
అజ్ఞానం అనే మాలిన్యాన్ని తొలగించేదీ అయిన శ్రీమహావిష్ణువు గొప్ప యశస్సును భక్తితో స్తోత్రం చేసి, నారాయణునే 
భావించటం అనే సాటిలేని భక్తిని పొంది, గొప్పగా శ్రీహరి శాశ్వతస్టానాన్ని చేరుకున్నారు. 

వ. అని మైత్రేయుండు విదురున కిట్లనియె. మహాత్మా! నీవు నన్నడిగిన ప్రచేతో నారద సంవాద రూపంబైన 
హరికీర్తనంబు మను పుత్తుందైన యుత్తానపాదుని వంశప్రకారంబును జెప్పితి నని వెందియు నిట్లనియె. 
నారదు వలనం బ్రియవ్రతుం దాత్మ విజ్ఞానంబు నొంది మహీమండలంబుం బరిపాలించి యనంతరంబునం 
బుత్ర్తులకు రాజ్యంబుం బంచి యిచ్చి పరలోకగతుం డయ్యె, ననిన. 968 
ప్రతి : అని; మైభ్రేయుండు; విదురునకున్‌; ఇట్లు అనియెన్‌= అన్నాడు; మహాత్మా! = గొప్పబుద్ధిశక్తి కలవాడా; నీవు; నన్ను 
అడిగిన; ప్రచేతస్‌+నారద సంవాద రూపము= ప్రచేతసులకు నారదునకు నడుమ జరిగిన సంభాషణగా; ఐన= అయిన; 
హరి కీర్తనంబున్‌= విష్ణుని గుణకథనాన్ని మను+పుత్రుండు+ఐన = మనువుకొడుకైన; ఉత్తానపాదుని వంశ ప్రకారంబును= 
ఉత్తానపాదుని వంశం తీరును; చెప్పితిన్‌= చెప్పాను; అని; వెండియున్‌= ఇంకా; ఇట్లు అనియెన్‌= అన్నాడు; నారదువలనన్‌= 
నారదునిద్వారా; ప్రియవ్రతుండు= ప్రియవ్రతుడు; ఆత్మవిజ్ఞానంబున్‌= పరమాత్మకు సంబంధించిన విశేషమైన జ్ఞానాన్ని 


470 శ్రీమహాభాగవతము 


ఒంది= పొంది; మహీమండలంబున్‌= భూమిని; పరిపాలించి= ఏలి; అనంతరంబునన్‌= పిమ్మట; పుత్రులకున్‌= కొడుకులకు; 
రాజ్యంబు= తన యేలుబడిలో ఉన్న భూమిని; పంచి= విభజించి; ఇచ్చి= ఒసగి; పరలోకగతుందు= ఊర్హ్వలోకాన్ని 
చేరుకొన్నవాడు; అయ్యెన్‌= అయ్యాడు; అనినన్‌= అని చెప్పగా... 

తా; ఇలా మైత్రేయుడు విదురునకు తెలియజెప్పి ఇంకా ఇలా అన్నాడు. మహాత్మా! నీవు నన్నడిగిన ప్రచేతసులకు 
నారదునితో సంవాదంగా అయిన శ్రీహరి మాహాత్యాన్నీ, మనువు కుమారుడైన ఉత్తానపాదుని వంశం వరుసనూ నీకు 
చెప్పాను. అని ఇంకా ఇలా అన్నాడు. నారదుడు ఉపదేశించగా ప్రియవ్రతుడు ఆత్మవిజ్ఞానం పొంది భూవలయాన్ని 
పాలించి తరువాత రాజ్యం భాగాలుగా చేసి కొడుకులకు ఇచ్చి పరలోకానికి వెళ్ళాడు అని చెప్పగా 


విశే : “ఆత్మవిజ్ఞానం పొంది, మహీమండలంబు పరిపాలించి” అనటంలో ఒక విశేషం ఉన్నది. ఎంత జ్ఞాన సంపన్నునికైనా 
“స్వధర్మం విధ్యుక్తంగా నిర్వహించకపోతే కలిగేది దుర్దతియే అని చెప్పటం ఇక్కడ తాత్పర్యం. 
క. విని విదురుం డా మునివరు, ఘన చరణము లాత్మమస్తకంబున మధుసూ 

దను చరణాంభోరుహములు, మనమునం దగం దాల్చి పలికె మైత్రేయునితోన్‌. 969 
ప్రతి : విని= ఆలకించి; విదురుండు= విదురుడు; ఆ మునివరు ఘన చరణములు= ముని శ్రేష్టుడగు ఆ మైత్రేయుని 
మహిమగల పాదాలను; ఆత్మ మస్తకంబునన్‌= తన తల మీదను; మధుసూదను= మధువను రాక్షసుని రూపు మాపిన 
శ్రీహరియొక్క చరణ+అంభోరుహములు = పద్మాలవంటి పాదాలను; మనమునన్‌= హృదయంలోనూ; తగన్‌= చక్కగా; 
తాల్చి= ఉంచుకొని; మైశత్రేయునితోన్‌= మైత్రేయమహర్షితో; పలికెన్‌= ఇలా అన్నాడు. 
తా : విదురుడు తాపసులలో గొప్పవాడైన మైల్రేయుని మహిమగల పాదాలను తన తలమీదా, శ్రీ మహావిష్ణుని పాదపద్మాలను 
హృదయంలోనూ నిలుపుకొని మైత్రేయునితో ఇలా అన్నాడు. 


క. మునినాథ చంద్ర! కరుణా, వననిధి! నీ చేత భక్త వత్సలుండగు నా 

వనజాక్షు తత్త్వ మెఠణింగితి, నని తత్పదములకు వినతుందై వినయమునన్‌. 970 
ప్రతి :; మునినాథచంద్ర= మహర్షులలో శ్రేష్టులకు ఆహ్లాదం కలిగించేవాడా!; కరుణా వననిధి= దయకు సముద్రం 
అయినవాడా!; నీ చేతన్‌= నీ వలన; భక్త వత్సలుండు +అగు= భక్తులయెడ తల్లిప్రేమవంటి ప్రేమకలవాడగు; ఆ వనజ+అక్షు= 
పద్మాలవంటి కన్నులుగల ఆ విష్ణువుయొక్క తత్సమున్‌= తత్త్వాన్ని, ఎటింగితిని= తెలుసుకున్నాను; అని; తత్‌+పదములకున్‌= 
అతని పాదాలకు; వినతుండు= నమస్మారం చేసినవాడు; ఐ= అయి; వినయమునన్‌= అణకువతో... 
తా: మహర్షి వరేణ్యా! దయాశాలీ! భక్తవత్సలుడైన శ్రీమన్నారాయణుని తత్త్వాన్ని నీ వలన తెలుసుకున్నాను అని ఆయన 
పాదాలకు మరొకసారి నమస్కరించి వినయంతో 
క. ఆమునిచే నా మంత్రితుం, దై మనమున బంధు దర్శనాకాంక్షితుందై 

ధీ మహితుందైన విదురుండు, సామజపురమునకుం జనియె సమ్మద మొప్పన్‌. ర్ర71 
ప్రతి : ఆ మునిచేన్‌= ఆ మహర్షిచేత; ఆమంట్రితుండు = పిలువబడినవాడు; ఐ= అయి; మనమునన్‌= మనస్సులో; బంధు 
దర్శన +ఆకాంక్షితుండు+ఐ= చుట్టాలను చూడాలనే గొప్ప కోరిక కలవాడై; ధీమహితుండు= గొప్ప బుద్ది శక్తి కలవాడు; 


చతుర్ధస్కంధము మ! 


ఐన విదురుండు= అయిన విదురుడు; సమ్మదము= మిక్షిలి సంతోషం; ఒప్పన్‌= కలుగగా; సామజపురమునకున్‌= 
హస్తిపురానికి; చనియెన్‌= వెళ్ళాడు. 

తా : ఆ మహర్షిచేత ఆహ్వానింపబడినవాడై ఆనందం నిండుగా కలుగగా బుద్ధిశాలి అయిన విదురుడు హస్తిపురానికి 
బంధుజనులను చూడాలి అనే కోరికతో వెళ్ళాడు. 


క. అని శుకుండు పరీక్షిత్తున, కనుకంపం జెప్పె నీ యుపాఖ్యానంబున్‌ 

వినువాం డైశ్వర్యాయు, ర్థన కీర్తి స్వస్తి గతులం దగం బ్రాపించున్‌. 972 
ప్రతి : అని; శుకుండు= శుకమహర్షి పరీక్షిత్తునకున్‌= పరీక్షిన్మహారాజునకు; అనుకంపన్‌= దయతో; ఈ ఉపాఖ్యానంబున్‌= 
ఈ కథను; చెప్పెన్‌= చెప్పాడు; వినువాండు= ఆకర్షించే వ్యక్తి ఐశ్వర్య= ఐశ్వర్యాన్ని ఆయుస్‌= గొప్పజీవిత కాలాన్ని ధన = 
ధనాన్నీ కీర్తి యశస్సును; స్వస్తి= శుభాన్నీ గతులన్‌= ఉత్తమగతులనూ; తగన్‌= బాగుగా; ప్రాపించున్‌= పొందగలడు. 
తా : అని శుకమహర్షి దయతో పరీక్షిన్నమహారాజునకు ఈ ఉపాఖ్యానాన్ని తెలియజెప్పాడు. దీన్ని విన్నవానికి ఐశ్వర్యం, 
ఆయువు, సంపద, కీర్తి, శుభం, సద్దతి కలుగుతాయి. 


క. అని శుకయోగి పరీక్ష్మి జనపాల సుధాపయోధి చంద్రున కర్థిన్‌ 

వినిపించిన కథ మోదం, బున సూతుండు శౌనకాది మునులకుం జెప్పెన్‌. 973 
ప్రతి : అని; శుకయోగి= శుకుదనే మహర్షి పరీక్షిత్‌= పరిక్షైత్తు అనే పేరుగల; జనపాల= రాజు అనే; సుధాపయోధి= 
అమృత సముద్రమునందలి; చంద్రునకున్‌= చందమామకు; అర్ధిన్‌= కోరికతో; వినిపించిన కథన్‌= చెప్పిన కథను; 
సూతుండు= సూత మహర్షి శౌనక+ఆది మునులకున్‌= శౌనకుడు మొదలైన మహర్షులకు; మోదంబునన్‌= సంతోషంతో; 
చెప్పెన్‌= చెప్పినాడు. 
తా :; ఈ విధంగా శుకమహర్షి పరీక్షిన్మహారాజునకు చెప్పిన కథను సూతమహర్షి పరమానందంతో శౌనకుడు మొదలైన 
మహర్షులకు తెలియజేసినాడు. 


చ. సరస వచో విలాస! గుణసాగర! సాగర మేఖలా మహీ 

భరణ ధురంధర ప్రకట భవ్య భుజా భుజగేంద్ర! రాజ శే 

ఖర! ఖర దూషణ ప్రముఖ గాఢ తమః పటల ప్రచండ భా 

స్మర! కజణకంఠ కార్ముక విఖండన వలన! భక్త పాలనా! 9/74 
ప్రతి : సరసవచస్‌+విలాస= రసవంతములైన పలుకులతో విలసిల్లేవాడా!; గుణ సాగర= గుణాలకు సముద్రమైనవాడా!; 
సాగర= సముద్రమనే; మేఖలా= మొలనూలుగల; మహీ= భూమిని; భరణ= భరించటంలో; ధురంధర= భారాన్ని 
వహించగల; భవ్య= గొప్పది అయిన; భుజా= భుజం అనే; భుజగ +ఇంద్ర= సర్పరాజు కలవాడా!; రాజశేఖర = రాజులకు 
శిరోమణి వంటివాడా! ఖర= ఖరుడు; దూషణ= దూషణుడు; ప్రముఖ= మొదలైన వారు అనే; గాఢ= దట్టమైన; తమస్‌= 
చీకట్ల పటల= సమూహానికి; ప్రచండ= మిక్షిలి తీవ్రతగల; భాస్మర= సూర్యుడు అయినవాదడా!; కజకంఠ= నీలకంయకదడైనశివుని; 
కార్ముక = వింటిని; విఖండన= విరుగగొట్టటం; ఖేలన= ఆటగా గలవాడా!; భక్తపాలనా= భక్తులను పరిపాలించువాడా! 


472 శ్రీమహాభాగవతము 


తా : రసవంతాలైన వాక్కులతో విరాజిల్లు స్వామీ! గుణాలకు సముద్రమైనవాడా! సాగరమే మొలనూలుగాగల భూమిని 
భరించే ఎట్టి బరువునైనా అలవోకగా తాల్చగల మేలైన భుజం అనే సర్పరాజు (శేషుడు) కలవాడా! రాజులలో శ్రేష్టుడా! 
ఖరుడు దూషణుడు మొదలైన రాక్షసులు అనే దట్టమైన చీకట్లకు మిక్కిలి తీవ్రమైన కాంతికిరణాలుగల సూర్యుడా! శివుని 
వింటిని విరవటం క్రీడగా అయినవాడా! భక్తులను కాపాడే ప్రభూ! 
విశే ; ఇందులో భగవంతుని మూడు కర్తవ్యాలైన శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మన్ధాపన అనేవి 'ప్రసక్తాలయ్యాయి. శివధనుర్భంగం 
మొదలైనవి లీలలు. భుజాన్ని శేషునితో అభిన్నంగా చెప్పటం వలన రూపకం. అలాగే ఖరదూషణాదుల విషయంలో 
దట్టమైన చీకట్లను, రాముని విషయంలో భాస్మరత్వాన్నీ రూపించారు. 
క. శర విదళిత సారంగా!, సరస దయాపాంగ! భక్త జలధితరంగా! 

దురిత ధ్వాంత పతంగా!, వర జనకసుతానుషంగ! వననిధి భంగా! 90775 
ప్రతి : శర విదళిత సారంగా= బాణంతో చీల్చివేయబడిన లేడి కలవాడా!; సరస దయా+అపాంగ= రసంతో ఆర్టమైన 
దయగల కడకంటి చూపు కలవాడా!; భక్త జలధి తరంగా = భక్తులనే సముద్రానికి అల అయినవాడా!; దురిత ధ్వాంత 
పతంగా= పాపాలనే చీకట్లకు భాస్మరుడైనవాడా!; వర జనకసుతా+అనుషంగ= శ్రేష్టరాలైన జానకీదేవితో కూడినవాడా!; 
వననిధి భంగా= సముద్రుని అహంకారాన్ని అణచినవాడా! 
తా; స్వామీ! శ్రీరామచంద్రా! నీవు ఒక బాణంతో మారీచుడనే మాయలేడిని మట్టుబెట్టావు. నీ కంటి కొనలో కారుణ్యం 


ఎల్లవేళలా జాలువారుతూ ఉంటుంది. భక్తులు ఒక పెద్ద సముద్రం అయితే దాని అలవు నీవు. పాపాలనే చీకట్లకు నీవు 
భాస్మరుడవు. దొడ్డ ఇల్లాలు సీత్రాదేవితో సంగం కలవాడా! సముద్రుని అహంకారాన్ని అణచినవాడా! 


విశే ; తరంగం సముద్రాన్ని విడిచి ఉండనట్లే భగవంతుడు భక్తులను వదలి ఉండడు. 


మాలిని. 

సుర విమత విదారీ! సుందరీ శంబరారిీ! 

సరస వినుత సూరీ! సర్వలోకోపకారీ! 

నిరుపమ గుణ హారీ! నిర్మలానంద కారీ! 

గురుసమర విహారీ! ఘోర దైత్య ప్రహారీ! 976 
ప్రతి : సుర విమత విదారీ= దేవతలకు పగవారైన రక్క్మసులను చీల్చి చెండాడువాడా!; సుందరీ శంబరారీ= సుందరియైన 
జానకీదేవికి మన్మథుడైనవాడా! సరస వినుత సూరీ= రసహృదయులు కొనియాడే విద్వాంసుడా!; సర్వ లోక+ఉపకారీ = 
లోకాలన్నింటికీ మేలు చేయుస్వామీ!; నిరుపమ గుణహారీ= సాటి చెప్పరాని మంచి లక్షణాలే హారాలుగా అయినవాడా!; 
నిర్మల+ఆనంద కారీ= మాలిన్యంలేని ఆనందాన్ని కలిగించేవాడా!; గురు సమర విహారీ= మహోఘోార సంగ్రామంలో 
విహరించేవాడా!; ఘోర దైత్య ప్రహారీ= అతిక్రూరులైన రక్క్మసులను చంపివేసినవాడా! 
తా; స్వామీ శ్రీరామచంద్రా! నీవు 'పెక్కండ్రు రక్కసులను మట్టుపెట్టిన వాడవు. సుందరి అంటే సీతగా అవతరించిన 
లక్ష్మియే. ఆమెకు నీవే మన్మథుడవు. రసహృదయులైన విద్వాంసులు నిన్ను మహావిద్వాంసునిగా కొనియాడుతాప. సర్వలోకాలకూ 
ఉపకారం చేసే శీలం నీది. నీ గుణాలవంటి గుణాలు లోకంలో మరెందూ లేవు. వానితో నీవు చక్కగా అలంకరించబడిన 


చతుర్ధస్కంధము 4/3 


వాడవు. (మహోదాత్తగుణాలతో అందరి హృదయాలను ఆకట్టు కొంటావు). నిర్మలమైన ఆనందాన్ని భక్తులకు కలిగిన్తావు. 
గొప్పయుద్ధంలో విలాసంగా సంచరించగల మహిమ నీకు ఉన్నది. అతిక్రూరచిత్తులైన రక్కసులను చంపివేశావు. 


గద్వము. 

. అది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసన మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య 
ప్రణీతంబైన శ్రీ మహాభాగవతం బను మహాపురాణంబునందు స్వాయంభువ మనువునకు నాకూతి, దేవహూతి, 
ప్రసూతి, ప్రియవ్రతోత్తాన పాదులు జన్మించుటయు, నందు నాకూతిని రుచి ప్రజాపతికి నిచ్చుటయు, నా 
రుచి ప్రజాపతికి నాకూతి దేవియందు శ్రీ విష్ణు మూర్య్యంశజుందైన యజ్ఞుండును, లక్షీ కళాంశజ యగు 
దక్షిణ యను కన్యకయు నుదృవించుటయు, మనుపుత్రియైన దేవహూతిని గర్దమున కిచ్చుటయుం, బ్రసూతిం 
దక్ష ప్రజాపతి కిచ్చుటయుం, బ్రసూతి దక్షుల వలనం బ్రజాపరంపరలు గలుగుటయు, మజియుం గర్దమ 
ప్రజాపతి పుత్రికా సముదయంబును క్షత్ర బ్రహ్మర్నుల కిచ్చుటయుం గర్దమ పుత్రి యైన కళవలన మరీచికిం 
గశ్యపుం దను పుత్రుండును బూర్జిమ యను కూంతురుం బుట్టుటయును, బూర్జిమవలన గంగయు విరజుం 
డనెడు కుమారుందును జన్మించుటయు, గశ్యపప్రజాపతివలన నయిన ప్రజా పరంపరలచే ముల్లోకంబు 
లాపూర్ణంబు లగుటయు, నత్రిమహాముని తపంబును, నతనికి హరిహర బ్రహ్మలు ప్రత్యక్షం బగుటయు, 
ననసూయా పాతివ్రత్య మాహాత్యంబు వలన ననసూయాత్రులకుం ద్రిమూర్తుల కళాంశజు లయిన చంద్ర 
దత్తాత్రేయ దుర్వాసుల జన్మంబును, దక్షాత్మజల జన్మంబును, భృగువువలన ఖ్యాతి యను నంగనకు 
శ్రీమహాలక్ష్మి జన్మించుటయును, భృగుపౌత్రుం డయిన మార్మండేయు జన్మంబును, ధర్మునకు మూర్తివలన 
నర నారాయణులు సంభవించుటయును, సత్రయాగంబునందు దక్షుండు శివుని నిందించుటయును, 
దక్షాధ్వర ధ్వంసంబును, బ్రహ్మచేం బ్రార్ధితుందై శివుండు దక్షాదుల ననుగ్రహించుటయును, దక్షాదికృత 
శ్రీహరి స్తవంబును, శ్రీహరి ప్రసన్నుండై దక్షుని యజ్ఞంబు సఫలంబుగా ననుగ్రహించుటయును, సతీదేవి 
హివమవంతునకు జనించి హరునకుం టబాప్పించుటయు, నుత్తానపాదుని వృత్తాంతంబును, 
ధ్రువోపాఖ్యానంబును, 'ధ్రువుండు దండ్రిచేత నవమానితుందై నారదోపదేశంబున మధువనంబునకుం 
జని తపంబు సేయుటయును, హరి ప్రసన్నుండై యతని మనోరథంబు లిచ్చుటయును, నతండు మరలం 
బురంబునకు వచ్చుటయు, గుబేరానుచరులైన యక్షులతోడి యుద్ధంబును, 'ధ్రువుండు యజ్ఞంబులు సేయుచు 
రాజ్య భోగంబులం దనిసి తనయు నుల్కలునిం బట్టంబు గట్టి హరియనుగ్రహంబున ధ్రువక్షితిని నిలుచుటయు, 
నుల్మలుండు వత్సరుం డను తన సుతనిం బట్టంబు గట్టి హరిం జేరుటయు, వత్సరుని వంశపరంపరయు, 
నందు నంగుని సుతుండయిన వేను కళేబరంబున లక్ష్మీనారాయణుల యంశంబున నర్చియు బృథుండును 
జన్మించుటయుం, బృథుండు భూమిం గామధేనువురీతి నఖిల వస్తువులుం బిదుక నియమించి నిమ్నస్థలిం 
జేసి యింద్రుండు వశవర్తియై యుండ బహు యజ్ఞంబులు సేసిన నతనికి హరి ప్రత్యక్షం బగుటయు, 
నధ్యాత్మ ప్రబోధంబును, నింద్రుని వలనం బాషండ సంభవంబును, నింద్రుని జయించిన విజితాశ్వుని 


4/4 శ్రీమహాభాగవతము 


నతని తమ్ములను బృథివీపాలనంబునకు నిలిపి పృథుండు నర్చియుం బరమపదప్రాప్త లగుటయు, 
విజితాశ్వునకు వసిష్టు శాపంబునం ద్రేతాగ్నులు దనయులై జనించుటయుం, బృథుని పౌత్తుండయిన 
ప్రాచీనబర్హి రాజ్యంబును నతని యజ్ఞంబు లసంఖ్యాతంబులైన నారదుండు మానం దలంచి పురంజనుకథ 
నధ్యాత్మ ప్రపంచంబుగాం దెలుపుటయుం, బ్రాచీనబర్హి సుతులయిన ప్రచేతసులు పదువురకు శ్రీ మహాదేవుండు 
ప్రత్యక్షంబై హరి స్తవంబుపదేశించుటయుం, బ్రచేతసుల తపంబునకు మెచ్చి హరి ప్రత్యక్షం బగుటయు, 
వారికి మారిష వలన దక్షుండు పూర్వకాలంబున శివవిద్వేష ప్రయుక్త శాపంబునం బుత్తుందై 
జనియించుటయును, బ్రచేతసులు ముక్తికిం జనుటయును, విదురుండు మైత్రేయుని వీడ్మొని హస్తి పురంబున 
కరుగుటయు నను కథలు గల చతుర్ధ స్కంధము. 977 


ప్రతి : ఇది; శ్రీ= సంపదతో కూడియున్న పరమ+ఈశ్వర= భగవంతుని; కరుణా= దయతో; కలిత= కూడిన; కవితా= 
కవిత్వంతో; విచిత్ర= ఆశ్చర్యం కలిగించేవాడు; కేసన మంత్రి పుత్ర= కేసన మంత్రి కుమారుడు; సహజ పాండిత్య = 
పుట్టుకతో వచ్చిన జ్ఞానసంపదకలవాడు అయిన; పోతన +అమాత్య= పోతనామాత్యుని చేత; ప్రణీతంబు= రచించబడినది; 
ఐన= అయిన; శ్రీమహాభాగవతంబు= పరమభాగవతులు, మహాభక్తుల చరిత్రలు గల్లి మోక్షప్రదాయమైన మహాభాగవతం; 
అను= అనే; మహాపురాణంబునందున్‌= దశలక్షణ సమన్వితమైన గొప్పపురాణంలో; స్వాయంభువమనువునకున్‌= 
స్వాయంభువుడు అనే మనువునకు; ఆకూతి దేవహూతి ప్రసూతి ప్రియవ్రత ఉత్తానపాదులు= ఆకూతి, దేవహూతి, 
ప్రసూతి, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనేవారు; జన్మించుటయున్‌= పుట్టటం; అందున్‌= వారిలో; ఆకూతిని= ఆకూతి 
అనే ఆమెను; రుచి ప్రజాపతికిన్‌= రుచి అనే ప్రజాపతికి; ఇచ్చుటయున్‌= (భార్యగా) ఇవ్వటమూ; ఆ రుచి ప్రజాపతికిన్‌= 
ఆ రుచి అనే బ్రహ్మకు; ఆకూతియందున్‌= ఆకూతి అనే ధర్మపత్నియందు; శ్రీ విష్ణుమూర్తి అంశజుండు = శ్రీ విష్ణువు 
అంశంతో పుట్టినవాడు; ఐన యజ్ఞుండును= అయిన యజ్ఞుడూ; లక్ష్మీ కళా+అంశజ= లక్ష్మీదేవి కళ అంశంతో పుట్టినది; 
అగు దక్షిణ= అయిన దక్షిణ, అను కన్యకయున్‌= అనే బిడ్డు ఉద్భవించుటయున్‌= పుట్టటమూ; మను పుత్రి+ఐన= 
మనువు కూతురైన; దేవహూతిని= దేవహూతి అనే ఆమెను; కర్టమునకున్‌= కర్టముడనే ప్రజాపతికి; ఇచ్చుటయున్‌= 
భార్యగా ఒసగుట; ప్రసూతిన్‌= ప్రసూతి అనే ఆమెను; దక్షప్రజాపతికిన్‌= దక్షుడు అనే ప్రజాపతికి; ఇచ్చుటయున్‌= 
ఇల్లాలుగా చేయటమూ; ప్రసూతి దక్షులవలనన్‌= ప్రసూతి, దక్షుడు అనే దంపతుల వలన; ప్రజా పరంపరలు= అనేక 
ప్రజలు; కలుగుటయున్‌= ఏర్పడటమూూ మథజియున్‌= ఇంకా; కర్టమప్రజాపతి= కర్దముడనే ప్రజాపతియొక్క పుత్రికా 
సముదయంబును= కూతుండ్ర సమూహాన్ని క్షత్ర బ్రహ్మ+బుషులకున్‌= రాజర్నులకు, బ్రహ్మర్నులకును; ఇచ్చుటయును = 
భార్యలనుగా ఇవ్వటమూ; కర్ణమపుత్రి+ఐన= కర్టముని కూతురైన; కళవలనన్‌= కళ అనే ఆమె వలన; మరీచికిన్‌= మరీచి 
అనే ప్రజాపతికి; కశ్యపుండు+అను పుత్రుండును= కశ్యపుడు అనే కుమారుడును; పూర్ణిమ; అను కూంతురున్‌= అనే 
బిద్దయూ; పుట్టుటయును= పుట్టటమూ; పూర్ణిమవలన = పూర్ణిమ నుండి; గంగయున్‌= గంగ విరజుండు= విరజుడు; 
అనెడి= అన్వే కుమారుండును= కొడుకూ; జన్మించు టయు= కలగటమూ; కశ్యప ప్రజాపతివలనన్‌= కశ్యపుడనే బ్రహ్మవలన; 
అయిన; ప్రజాపరంపరలచేన్‌= సంతాన శ్రేణులచే; మూడు+లోకంబులు= స్వర్గం, భూలోకం, పాతాళం అనే మూదడులోకాలు; 
ఆపూర్ణంబులు= వెలితి లేకుండా నిండినవి; అగుటయున్‌= కావటమూ; అత్రి మహాముని తపంబును= అత్రి అనే మహర్షి 
చేసిన తపస్స్ఫూ; అతనికిన్‌= ఆ మహర్షికి; హరి హర (బ్రహ్మలు= విష్ణువు, శివుడు, బ్రహ్మ అనే దేవుళ్ళు; ప్రత్యక్షంబు+ 


చతుర్ధస్కంధము 4/75 


అగుటయున్‌= కనబడటమూూ అనసూయా పాతివ్రత్య మాహాత్యంబువలనన్‌= అనసూయ పతిభక్తి గొప్పతనంవలన,; 
అనసూయా+అత్రులకున్‌= అనసూయ, అత్రి అనే దంపతులకు; త్రిమూర్తుల= త్రిమూర్తుల యొక్క కలా+అంశజులు = 
కళల భాగాల వలన పుట్టినవారు; అయిన; చంద్రదత్తాత్రేయ దుర్వాసుల జన్మంబును= చంద్రుడు, దత్తాత్రేయుడు, 
దుర్వాసుడు అనే వారి పుట్టుకయు; దక్ష ఆత్మజల జన్మంబును= దక్షుని కూతుండ్ర పుట్టుకయు; భృగువువలనన్‌= 
భృగుమహర్చివలన; ఖ్యాతి; అను +అంగనకున్‌= అనే వనితకు; శ్రీమహాలక్ష్మి= సంపత్స్వరూపయు, మహిమగలదియు 
అగు లక్ష్మీదేవి; జన్మించుటయున్‌= కలుగుటయు; భృగు పౌత్రుండు+అయిన = భృగుమహర్షి కొడుకుకొడుకైన; మార్మండేయు 
జన్మంబును= మార్మందేయమహర్షి పుట్టుకయు; ధర్మునకున్‌= ధర్ముడు అనే ప్రజాపతికి; మూర్తివలనన్‌= మూర్తి అనే 
ఇల్లాలి వలన; నర నారాయణులు= నరుడు, నారాయణుడు అనే ఆది మునులు; సంభవించుటయును = పుట్టటమూ; 
సత్రయాగంబునందున్‌= సత్రము అనే ఒక విధమైన యజ్ఞంలో; దక్షుండు= దక్ష్మప్రజాపతి; శివునిన్‌= శివుని; 
నిందించు టయున్‌= తూలనాడటమూ; దక్ష+అధ్వర ధ్వంసంబునున్‌= దక్షుని యాగం నాశనం కావటమూ; బ్రహ్మచేన్‌= 
బ్రహ్మచేత; ప్రార్ధితుండు+ఐ = కోరబడిన వాడయి; శివుండు= శివుడు; దక్ష+ఆదులన్‌= దక్షుడు మొదలైనవారిని; 
అనుగ్రహించుటయును= ఆదరంతో స్వీకరించటమూ; దక్ష+ఆది కృత శ్రీహరి స్తవంబును= దక్షుడు మొదలైనవారిచే 
చేయబడిన, శ్రీమహావిష్ణువు స్తుతి; శ్రీహరి= శ్రీమహావిష్ణువు; ప్రసన్నుండు+ఐ= దయగల హృదయం కలవాడై దక్షుని 
యజ్ఞంబున్‌= దక్షునియాగాన్ని సఫలంబు= ఫలం కలది; కాన్‌= అయ్యే విధంగా; అనుగ్రహించుటయున్‌= దయజూడటమూ; 
సతీదేవి= దక్షుని బిడ్డ అయిన సతీ అనే దేవి హిమవంతునకున్‌= హిమవంతుడు అనే పర్వతరాజునకు; జనించి= పుట్టి; 
హరునకున్‌= మహాశివునకు; ప్రాప్తించుటయున్‌= భార్యగా లభించటమూ; ఉత్తానపాదుని వృత్తాంతంబును= ఉత్తానపాదుని 
చరిత్ర ధ్రువ +ఉపాఖ్యానంబును= ధ్రువుని కథ; ధ్రువుండు= ధ్రువుడు; తండ్రి చేతన్‌= తండ్రివలన; అవమానితుండు+ఐ= 
అవమానం పొందినవాడై; నారద+ఉపదేశంబునన్‌= నారదుని బోధవలన; మధువనంబునకున్‌= మధువనం అనే చోటికి; 
చని= వెళ్ళి తపంబు= తపస్సు; చేయుటయున్‌= చేయటమూ; హరి= విష్ణువు; ప్రసన్నుండు+ఐ= అనుగ్రహం కలవాడై; 
అతని= ఆ ధ్రువునియొక్క మనోరథంబులు= కోరికలు; ఇచ్చుటయున్‌= తీర్చటమూ; అతందడు= ఆ (ధ్రువుడు; మరలన్‌= 
పిమ్మట; పురంబునకున్‌= తన నగరానికి వచ్చుటయున్‌= రావటమూ; కుబేర+అనుచరులు +ఐన= (ఉత్తరదిక్పాలుడైన) 
కుబేరుని సేవకులైన; యక్షులతోడి= యక్షులు అనే దేవజాతివారితో; యుద్ధంబును= పోరును; ధ్రువుండు= ధ్రువుడు; 
యజ్ఞంబులు= యాగాలు; చేయుచున్‌= చేస్తూ రాజ్య భోగంబులన్‌= రాజసంబంధమైన సుఖానుభవాలతో; తనిసి= 
తృప్తిపడి; తనయున్‌= కొడుకైన; ఉల్కలునిన్‌= ఉల్మలుడు అనే వానిని; పట్టంబు +కట్టి= రాజ్యాధికారిగా చేసి; హరి 
అనుగ్రహంబునన్‌= విష్ణువు దయతో; ధ్రువ క్షితిని= ధ్రువమైన న్ధానమందు; నిలుచుటయున్‌= నెలకొనుటయు; ఉల్మలుండు= 
ఉల్మలుడు; వత్సరుండు; అను= అనే పేరుగల; తన సుతునిన్‌= తన కుమారుని; పట్టంబు+కట్టి= రాజుగా చేసి; హరిన్‌= 
విష్ణువును; చేరుటయున్‌= చేరుకోవటమూ; వత్సరుని వంశ పరంపరయున్‌= వత్సరుని కొడుకులు, మనుమలు మొదలైన 
తరువాతి వారి వరుసయు; అందున్‌= ఆ వరుసలో; అంగుని+సుతుందు= అంగుని కుమారుడు; అయిన; వేను కళేబరంబునన్‌= 
వేనుని దేహంనుండి; లక్ష్మీ నారాయణుల అంశంబునన్‌= లక్ష్మి, నారాయణుడు అనే వారి అంశతో; అర్చియున్‌= అర్చి అనే 
ఇంతియు; పృథుండును= పృథువనే కుమారుడును; జన్మించు టయున్‌= పుట్టటమూ; పృథుండు= పృథుచక్రవర్తి భూమిన్‌= 
ధరణిని; కామధేనువురీతిన్‌= కామధేనువులాగా; అఖిల వస్తువులన్‌= అన్ని పదార్దాలను; పిత్రుకన్‌= వెలుపలికి తేవటానికి 
(పిండటానికిి నియమించి= ఏర్పాటుచేసి; నిమ్నస్థలిన్‌ +చేసి= ఎగుడుదిగుళ్ళులేని తావుగా చేసి; ఇంద్రుందు= దేవపతి; 


476 శ్రీమహాభాగవతము 


వశవర్తి+ఐ= తన వశంలో మెలగువాదై; ఉండన్‌= ఉండగా; బహుయజ్ఞంబులు = పెక్కుయాగాలు; చేసినన్‌= చేయగా; 
అతనికిన్‌= అతనికి; హరి= విష్ణువు; ప్రత్యక్షంబు +అగుటయున్‌= సాక్షాత్మరించటమూ; అధ్యాత్మ+ప్రబోధంబును= జ్ఞానవిద్యను 
ఉపదేశించటమూ; ఇంద్రుని వలనన్‌= ఇంద్రుని వలన; పాషండ సంభవంబును= పాషండుల పుట్టుకయు; ఇంద్రునిన్‌= 
ఇంద్రుణ్జి; జయించిన = గెలిచిన; విజితాశ్వునిన్‌= విజితాశ్వుడు అనే వానిని; ఆతని తమ్ములను = అతని తమ్ముళ్ళను; 
పృథివీ పాలనంబునకున్‌= భూమిని ఏలటానికి; నిలిపి= ఏర్పాటుచేసి; పృథుండున్‌= పృథుచక్రవర్తియును; అర్చియున్‌= 
అర్చియు; పరమ పద ప్రాప్తలు= పరమమైన స్థానం పొందినవారు; అగుటయున్‌= కావటమూ; విజితాశ్వునకున్‌= 
విజితాశ్వునికి; వసిష్టు శాపంబునన్‌= వసిషస్టమహర్షి శాపంచేత; త్రేతాగ్నులు= మూడు విధములైన అగ్నులు; తనయులు+ఐ= 
కుమారులై; జనియించుటయున్‌= పుట్టటమూ,; పృథుని పౌత్రుండు= పృథుచక్రవర్తి కొడుకు కొడుకు; ఐన ప్రాచీనబర్లి= 
ప్రాచీనబర్హి అనే వాని; రాజ్యంబును= రాజ్యమూ; అతని యజ్ఞంబులు= అతని యాగాలు; అసంఖ్యాతంబులు = 
లెక్కపెట్టజాలనివి; ఐనన్‌= కాగా? నారదుందడు= నారదమహర్షి మాన్పన్‌+తలంచి= మానిపించటం సంభావించి; పురంజను 
కథన్‌= పురంజనుని కథను; అధ్యాత్మ ప్రపంచంబుగాన్‌= ఆత్మతత్వాన్ని వివరించి చెప్పేదిగా; తెలుపుటయున్‌= చెప్పటమూ; 
ప్రాచీనబర్దిసుతులు= ప్రాచీనబర్జి కొడుకులు; అయిన; ప్రచేతసులు= ప్రచేతసులు అనువారు; పదువురకున్‌= పదిమందికి; 
శ్రీమహాదేవుండు= జ్ఞానలక్ష్మీ సహితుడైన పరమశివుడు; ప్రత్యక్షంబు+ఐ= కానవచ్చి; హరిస్తవంబు= విష్ణుస్తోత్రాన్నిి 
ఉపదేశించు టయున్‌= బోధించటమూ; ప్రచేతసుల; తపంబునకున్‌= వారి తపస్సునకు; మెచ్చి= మిక్కిలి సంతోషించి; 
హరి= విష్ణువు; ప్రత్యక్షంబు +అగుటయున్‌= సాక్షాత్మరించటమూ,; వారికిన్‌= ఆ ప్రచేతసులకు; మారిషవలనన్‌= మారిష 
అనే ఇంతి వలన; దక్షుండు= దక్షప్రజాపతి; పూర్వకాలంబునన్‌= వెనుకటి కాలంలో; శివవిద్వేషప్రయుక్తశాపంబునన్‌ = 
శివుని మీది పెద్ద పగవలన కలిగిన శాపంతో; పుత్ర్తుండు+ఐ= కుమారుడై; జనియించుటయున్‌= పుట్టటమూ; ప్రచేతసులు; 
ముక్తికిన్‌= మోక్షానికి చనుటయున్‌= పోవటమూ; విదురుండు= విదురుడు; మైత్రేయునిన్‌= మైత్రేయుని; వీడ్మ్కొని= 
సెలవు తీసుకొని; హస్తిపురంబునకున్‌= హస్పిపురానికి; అరుగుటయున్‌= వెళ్ళటమూ; అను కథలు= అనే వృత్తాంతాలు; 
గల, చతుర్ధస్మంధము= నాలుగవ స్కంధం. 


తా : ప్రతి స్కంధం పూర్తి అయిన తరువాత అందులోని కథలనూ, ప్రత్యేకించి చెప్పుకోదగిన అంశాలనూ పట్టికలాగా 
చెప్పటం ఒక సంప్రదాయం. ఆ విధంగా ఆ అంశాలతో ఈ సుదీర్హ వచనం ఏర్పడినది. ఇందులోని కథలూ, కథాంశాలూ 
ఇలా ఉన్నాయి. దీనిని తెలుగులో రచించిన పోతనామాత్యుడు భాగవతరచనకు తనకు గల యోగ్యతను గురించి ఇలా 
తెలియజేస్తున్నాడు. 


తనకు పరమేశ్వరుని దయవలన మేలైన కవితాశక్తి అలవడినది. తన తండ్రి కేసనమంత్రి. తనది సహజంగా 
ఏర్పడిన పాండిత్యం. ఆ శక్తితో తాను రచిస్తున్న శ్రీభాగవత మహాపురాణంలో ఇది నాలుగవ భాగం. భాగవతం కల్పవృక్షం 
కనుక అందులోని భాగాలకు కొమ్మలు అనే అర్ధంగల స్కంధ శబ్దాన్ని ఉపయోగించారు. కథాంశాలు. 


1. స్వాయంభువమనువు వంశక్రమం. ఆ మనువునకు ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే కూతుండ్రు, ప్రియవ్రతుడు, 
ఉత్తానపాదుడు అనే కొడుకులు పుట్టారు. 


2. _ ఆకూతిని రుచి అనే ప్రజాపతికి మనువు భార్యగా ఇచ్చాడు. వారికి విష్ణుకళతో యజ్ఞుడు, లక్ష్మీకళతో దక్షిణ 
పుట్టారు. 


10. 


క 


చతుర్ధస్కంధము వ 


దేవహూతిని కర్టమప్రజాపతికి భార్యగా మనువు ఇచ్చాడు. 

ప్రసూతిని దక్షప్రజాపతికి పత్నిగా ఇచ్చాడు. ప్రసూతి దక్షులకు పెద్దసంఖ్యలో ప్రజలు కలిగారు. 

దేవహూతి కర్ణములకు చాలామంది కూతుళ్ళు కలిగారు. వారందరినీ రాజర్చులకు, బ్రహ్మర్నులకు ఇచ్చి పెండ్లిండ్లు 
చేశారు. కర్టముని ఒక కొమరిత కళ. ఆమెకు, మరీచికి కశ్యపుడు ఉదయించాడు. అలాగే, పూర్ణిమ అనే పుత్రిక 


కూడా పుట్టింది. పూర్ణిమకు గంగ, విరజుడు అనేవారు సంతానం. ఈ విధంగా కశ్యపప్రజాపతివలన ప్రజల 
సముదాయాలు మూడులోకాలనూ నింపివేశాయి. 


అత్రిమహాముని గొప్ప తపస్సు చేశాడు. అతనికి బ్రహ్మవిష్ణమ హేశ్వరులు సాక్షాత్మరించారు. అతని సతి అనసూయ. 
ఆమె గొప్ప పతివ్రత. ఆ దంపతులకు ఆమె పాతివ్రత్య మహిమచేత త్రిమూర్తుల అంశాలతో చంద్రుడు, దత్తాత్రేయుడు, 
దుర్వాసుడు అనే మహాత్ములు జనించారు. 


దక్షులకు కూతుళ్ళు కలిగిన వృత్తాంతం ఈ స్కంధంలో ఉన్నది. అందులో భృగువు భార్య అయిన ఖ్యాతికి శ్రీమహాలక్ష్మి 
పుట్టినది. (అందువలననే ఆమెను భార్గవి అంటారు). భృగుని మనుమడు మార్మండేయుడు. 


ధర్ముడనే ప్రజాపతికి మూర్తి అనే ఇంతివలన నరనారాయణులు పుట్టారు. 


సత్రయాగం చేసి దక్షుడు శివుని దూషించాడు. దాని ఫలితంగా యాగం నాశనమై పోయింది. బ్రహ్మ ప్రార్ధించగా 
శివుడు దక్షాదులను అనుగ్రహించాడు. దక్షాదులు శ్రీహరిని స్తుతించారు. శ్రీహరి అనుగ్రహం చూపి దక్షుని 
యజ్ఞం సఫలమయ్యే విధంగా అనుగ్రహించాడు. 


సతీదేవి హిమవంతుని పుత్రికగా పుట్టి శ్రీమహాదేవుని మరల చేరుకొన్నది. 


ఉత్తానపాదుని కథ, 'ధ్రువోపాఖ్యానాలు ఈ స్కంధంలో తరువాత వచ్చిన కథలు. (ధ్రువుణ్ణి తండ్రి అవమానించాడు. 
ఇల్లు వదలి వెళ్ళిపోతున్న (ధువునకు దారిలో నారదుడు కనపడి శ్రీమన్నారాయణమంత్రోపదేశం చేశాడు. ధ్రువుడు 
మధువనంలో గొప్ప తపస్సు చేశాడు. శ్రీహరియొక్క అనుగ్రహం కలిగింది. ఆ దేవుడు అతని కోరికలను తీర్చాడు. 
అతడు తిరిగి తన పట్టణానికి వచ్చాడు. కుబేరుని సేవకులైన యక్షులతో అతనికి యుద్ధం జరిగింది. (ధ్రువుడు 
అనేక యజ్ఞాలు చేశాడు. రాజ్య భోగాలు తృప్పితీరా అనుభవించాడు. కుమారుడు ఉల్మలునికి పట్టాభిషేకం చేసి 
శ్రీమన్నారాయణుని అనుగ్రహం వలన “*ధ్రువక్షితి యందు శాశ్వతంగా నిలిచి ఉన్నాడు. 


ధ్రువుని కుమారుడు ఉల్మలుడు. అతని కొడుకు వత్సరుడు. వత్సరునికి రాజ్యం ఇచ్చి ఉల్మలుడు దివ్యధామం 
చేరుకున్నాడు. వత్సరుని వంశం శాఖోపశాఖలుగా విస్తరిల్లినది. 


ఆ వంశంలోని వాదే అంగుడు. అతని కొడుకు వేనుడు. అతని దేహం నుండి లక్ష్మి అంశంతో అర్చి, నారాయణుని 
అంశంతో పృథువూ పుట్టారు. 

పృథుచక్రవర్తి భూమాతను కామధేనువుగా చేసి ప్రజలకు కావలసిన అన్ని వస్తువులను వెలుపలికి తీయించినాడు. 
భూమిని ఎగుడు దిగుళ్ళులేని దానినిగా చేశాడు. ఇంద్రుని కూడా తన వశంలో ప్రవర్తిల్లునట్లు చేసికొన్న 
మహానుభావుడు పృథువు. చాలా యజ్ఞాలు చేశాడు. అతనికి శ్రీహరి ప్రత్యక్షమై వేదాంతతత్తాన్ని ఉపదేశించాడు. 


4/8 


క 


19. 


హస్తిపు 


ఆనే 


శ్రీమహాభాగవతము 
అతని యజ్ఞాలకు విఘ్నం చేయగోరి ఇంద్రుడు పాషండులను సృష్టించాడు. పృథువు కొడుకు విజితాశ్వుదు. అతడు 
ఇంద్రుణ్ణి గెలిచాడు. అతనినీ, అతని తమ్ములనూ రాజులనుగా చేసి పృథువు, అర్చి పరమపదానికి చేరుకున్నారు. 
విజితాశ్వునకు, వసిష్టుని శాపంవలన మూడు అగ్నులు పుత్రులుగా పుట్టారు. 


పృథుని మనుమడు (కొడుకు కొడుకు) ప్రాచీనబర్జి అతడు లెక్కలేనన్ని యజ్ఞాలు చేశాడు. నారదమహర్షి అతని 
యజ్ఞాలను మాన్చించటంకోసం జ్డాన విద్యను వివరించి చెప్పే పురంజనుని కథను బోధించాడు. 


ప్రాచీనబర్హి కొడుకులు ప్రచేతసులు. వారికి పరమశివుడు ప్రత్యక్షమై శ్రీహరిస్తోత్రాన్ని ఉపదేశించాడు. వారి 
తపస్సునకు సంతోషించి శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. 


ప్రచేతసులు మొత్తం పది సంఖ్యలో ఉన్నవారు. పూర్వం శివుణ్ణి ద్వేషించిన దక్షుడు శాపవశం వలన ఆ పదిమందికి 
మారిష అనే కాంతవలన కుమారుడై పుట్టాడు. ప్రచేతసులు ముక్తులయ్యారు. 


ఈ విధమైన కథా విశేషాలను విదురునకు మైత్రేయుడు వివరించాడు. విదురుడు అతనిదగ్గర సెలవు తీసుకొని 
రానికి చేరుకున్నాడు. 


౫ శ్రీ తృువ్తార్దణమన్తు .: 











శ్రీరస్తు 


శీమహాభాగవతము 
పంచమస్కంధము - ప్రథమాశ్వాసము 


క. _ శ్రీకర! కరుణాసాగర!, ప్రాకటలక్ష్మీకళత్ర! భవ్యచరిత్రా! 
లోకాతీతగుణాశయ!, గోకులవిస్తార! నందగోపకుమారా! 1 


ప్రతిపదార్థం : శ్రీకర= సంపదలను కలిగించేవాడా!; కరుణాసాగర= దయకు సముద్రమా! ప్రాకట= ప్రసిద్ధమయిన; 
లక్ష్మీకళత్ర= లక్ష్మీదేవి భార్యగా కలవాడా!; భవ్య= మంగళకరమయిన; చరిత్రా!= నడవడిక కలవాడా!; లోక +అతీత= 
లోకంలో దుర్లభమయిన గుణ+ఆశయ= గుణాలకు నివాసమయినవాడా!; గోకుల= గోవుల మందలను; విస్తార= 
విస్తరింపజేసినవాడా!; నందగోప= నంద నామకుడయిన గోపాలకుని; కుమారా= కుమారుడవయిన కృష్ణా! 


తాత్పర్యం :; సంపదలను ప్రసాదించేవాదవూ, దయాసముద్రుడవూ, లక్ష్మీదేవిని గృహలక్ష్మిగా కలవాదడవూ; భక్తులకు శుభ 
పరంపరలను ప్రసాదించు సుసంపన్నమయిన ప్రవర్తనలు కలిగినవాడవూ; ఆలమందలను పెంచినవాదడవూ, నందగోపుని 
కుమారుదవయిన కృష్ణా! అవధరించు. 


విశేషం : ఈ స్మంధాన్ని బొప్పరాజు గంగనార్యుడు రచించాడు. పోతనలాగే గంగనార్యుడు ఆశ్వాసాదిలో శ్రీకృష్ణుని 
నుతించాడు. అవతారాలలో శ్రీకృష్ణుడు పూర్జావతారుడు. అతడే భారత నాయకుడు. అతడే జగద్దురువు. “కృష్ణం వందే 
జగద్గురుమ్‌ అనడం పరిపాటి. కనుకనే 'కృష్ణస్తుతి. 


వ, సకలపురాణార్థజ్ఞానవిఖ్యాతుండగు సూతుండు శౌనకాదిమహామునుల కిట్లనియె. ల 


ప్రతి : సకలపురాణ= అన్ని పురాణాలలోని; అర్థజ్ఞాన విఖ్యాతుండు+అగు= పరమార్ధ జ్ఞానంచేత ప్రఖ్యాతుడైన; సూతుండు= 
సూతమహర్షి శౌనక +ఆదిమహామునులకున్‌= శౌనకుడు మొదలుగా గల్గిన గొప్ప మునులకు; ఇట్లు+అనియెన్‌= ఈ 
విధంగా చెప్పాడు. 


తా : అన్ని పురాణాల్లోని పరమార్థ జ్ఞానాన్ని (గ్రహించి విఖ్యాతుడయిన సూతుడు శౌనకాది మహామునులతో ఈ విధంగా 
చెప్పాడు. 
శ ట్రియవ్రతుని చరిత్రము 


క. భూనాథుండుత్తరాత్మజుం, దైన పరీక్షిన్నరేంద్రుండభిమన్యు సుతుం 
డానందమంది ఘన సు, జ్ఞానుండగు శుకునింగాంచి సరసతంబలికెన్‌. తి 


ప్రతి ; భూనాథుండు= భూమికి అధిపతి అయినవాడు; అభిమన్యుసుతుండు= అభిమన్యుని పుత్రుడు; ఉత్తరా+ 
ఆత్మజుండు+ఐన= ఉత్తరయొక్క కుమారుడు అయిన; పరీక్షిత్‌+నర +ఇంద్రుండు= పరీక్షిత్తు అనే పేరుగల మనుజేశ్వరుడు; 
ఆనందము +అంది= సంతోషం చెంది; ఘనసుజ్ఞానుండు +అగు= మహాజ్ఞాని అయిన; శుకునిన్‌+కాంచి= శుకమహర్షిని 
చూచి; సరసతన్‌= సరసభావంతో; పలికెన్‌= అన్నాడు. 


480 శ్రీమహాభాగవతము 


; పరీక్షిత్తు హస్తినకు అధీశుడు. ఉత్తరాఖీమన్యుల కుమారుడు. విష్ణుకథధాశ్రవణానందానుభూతి కలవాడు. అట్టి 
క్షిత్తు మహాజ్ఞాని అయిన శుకమహర్షిని చూచి సరసంగా ప్రశ్నించాడు. 


వ. త పరమభాగవతుండు నాత్మారాముండునైన ప్రియవ్రతుండు గృహంబున నుంది యెట్లు 
రమించెం? గర్మ బంధంబు లయిన పరాభవంబులు గల గృహంబులయందు ముక్త సంబంధులైన పురుషులకు 
సంతోషంబు గా నేర; దుత్తమ శ్లోకుందైన పుందడరీకాక్షుని పాదచ్చాయం జేసి నిర్భత చిత్తుళైన మహాత్ములు 
కుటుంబంబునందు నిస్పృహత 'సేయుదురు; గాన ప్రియవతునికి సంసారంబునందుం దగులంబు గలుగు 
టెట్లు? దారాగారసుతాదులందుం దగులంబు గలుగ వానికి నెట్లు సిద్ధి గలుగు? శ్రీహరియం దస్థలితమతి 
యెట్లు గలుగు? నీ సంశయంబుం దేట పజుపు మని పరీక్షిన్నరేంద్రుం డడిగిన శుక యోగీంద్రుం డిట్లనియె. 4 


జ 
యం 


ప్రతి : ముని+ఇంద్రా= మునులలో శ్రేష్టుడా!; పరమభాగవతుండును= ఉత్తముడైన భగవద్భక్తుడును; ఆత్మారాముండును+ 
ఐన= ఆత్మనిష్టుడునైన; ప్రియవ్రతుండు= ప్రియవ్రతుడనే పేరుగల రాజు; గృహంబునన్‌+ఉండి= ఇంటిలోనే ఉండి; 
ఎట్లు= ఏ విధంగా? రమించెన్‌= ఆనందించాడు?; కర్మబంధంబులు +అయిన = కర్మరూపంలో కలిగే బంధనాలైన; 
పరాభవంబులు +కల= అవమానాదులు గల; గృహంబుల+అందున్‌= గృహములందు; ముక్తసంబంధులు +అయిన = 
ఇంద్రియ సంబంధాలనుండి విడుదల పొందిన; పురుషులకున్‌= పురుషులకు; సంతోషంబు+కానేరదు= సంతోషం కలుగదు; 
ఉత్తమ శ్లోకుండు+అయిన= పెద్దలచే క్రీర్రింపబడినవాడయిన; పుండరీకాక్షుని= తెలదామరలవంటి కన్నులు గల ఆ 
విష్ణ్టువుయొక్క పాద+భాయన్‌+చెసి= అడుగునీదలనాశ్రయించడంవల్లు నిర్భతచిత్తులు+ఐన= ఆనందచిత్తులైన; మహాత్ములు = 
గొప్పవారు; కుటుంబంబునందున్‌= గృహస్థ జీవితంపట్ల; నిస్సృహత = కోరిక లేకుండేరీతిని;ి చేయుదురు= పాటిస్తారు; 
కానన్‌= కాబట్టి; ప్రియవ్రతునికిన్‌= ప్రియవ్రతునకు; సంసారంబునందున్‌ = గృహస్థ జీవితంలో; తగులంబు+ 
కలుగుట+ఎట్లు? = కోరిక లేదా బంధం ఎలా కలుగుతుంది?; దార +అగారసుత +ఆదులందున్‌ = భార్య, ఇల్లు, బిడ్డలు 
మున్నగువాటియందు; తగులంబు= బంధము; కలుగన్‌= కలుగగా; వానికిన్‌= ఆ గృహస్థునకు; ఎట్లు= ఏ విధంగా; 
సిద్ధి= మోక్షప్రాప్తి, కలుగున్‌= సిద్ధించును?; శ్రీహరి+అందున్‌= లక్ష్మీయుక్తుడయిన విష్ణువుపట్ల; అస్థలితమతి= చెదరని 
మనస్సు; ఎట్లు+కలుగున్‌?= ఎలా సిద్ధిస్తుంది?; ఈ సంశయంబున్‌= నాకు కలిగిన ఈ సందేహాన్ని తేటపజుపుము= 
సందేహాలు తీరేవిధంగా స్పష్టం చేయండి; అని= అంటూ; పరీక్షిత్‌+నరేంద్రుండు+అడిగినన్‌= పరీక్షిన్మహారాజు ప్రశ్నించగా; 
శుకయోగి+ఇంద్రుండు= యోగులలో శ్రేష్టడయిన శుకమహర్షి ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా జవాబు చెప్పాడు. 


తా : మునీంద్రా! ప్రియవ్రతుడు పరమ భాగవతుడు, పైగా, ఆత్మారాముడు. అటువంటివాడు ఇంట్లో ఉంటూ సుఖభోగాదుల్ని 
ఎలా అనుభవించాడు? గృహస్థ ధర్మం పాటించేవారికి కర్మబంధాలూ, వాటివల్ల కలిగే అవమానాదులు తప్పవుకదా. 
బంధాలను తెంచుకొనేవారు గృహాలలో సంతోషంగా ఎలా ఉంటారు? విష్ణు భగవానుని నిరంతరం కీర్తిస్తూ ఆ స్వామి 
అడుగుజాడల్లో పయనిస్తూ చిత్తశాంతిని పొందినవారు కుటుంబజీవితం పట్ల అనాసక్తులుగా ఉంటారు. ఇల్లు, ఇల్లాలు, 
పిల్లలంటే మమకారం పెంచుకొన్నవాడికి మోక్షసిద్ధి ఎలా కలుగుతుంది? శ్రీహరిమీద నిశ్చయబుద్ధి ఎలా నిలుస్తుంది? నా 
యీ సందేహాలన్నిటిని తీర్చు స్వామీ! అని పరీక్షిత్తు అడుగగా శుకయోగి ఈ విధంగా వివరించాడు. 


క. హరిచరణాంబుజమకరం, ద రసావేశితమనఃప్రధానుండగు స 
త్పురుషుం డొకవేళ విఘ్నముం, బొరసినం దన పూర్వమార్గమును విడువండిలన్‌. ర్‌ 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 481 


ప్రతి : హరి= పాపాలను హరింపజేసే విష్ణవుయొక్క చరణ+అంబుజ= పాదపద్మాలందలి; మకరందరస +ఆవేశిత= 
తేనె రుచియందే నెలకొన్న మనఃప్రధానుండు = మనస్సే ముఖ్యంగా కలవాదయిన; సత్పురుషుందు= సజ్జనుడు; ఒకవేళన్‌= 
ఏదయినా ఒక సందర్భంలో; విఘ్నమున్‌+పొరసినన్‌= ఆటంకం కలిగినా? తన= తనయొక్క పూర్వమార్గమును= తొలినాటి 
జీవనసరళిని; ఇలన్‌= లోకవ్యవహారంలో; విడువండు= వదలిపెట్టడు. 


తా : రాజా! విను. శ్రీహరి పాదపద్మాలలోని మకరంద రసపానంలో లీనమై పరవశించిన మనసుగల మంచి మానవుడు, 
ఒకవేళ ఆటంకాలు కలిగినా పూర్వమార్దాన్ని వదలిపెట్టడు. 


క. ధరణీవల్లభ! విను మా, నరవరుండు ప్రియవ్రతుండు నారదముని స 
చ్చరణోపసేవంజెందుచు, నరుదుగ నధ్యాత్మసత్రయాగంబందున్‌. 6 


ప్రతి : ధరణీవల్లభ! = భూపతి అయిన పరీక్షిన్మహారాజా!; వినుము= వినవయ్యా!; ప్రియవ్రతుందు = ప్రియవ్రతుండనే 
పేరుగల; ఆ నరవరుండు= ఆ రాజు; నారదముని= భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ తాను మననంచేత గొప్పవాడైన 
నారదునియొక్క సత్‌+చరణ +ఉపసేవన్‌= పవిత్రమయిన పాదసేవను; చెందుచున్‌= పొందుచు; అరుదుగన్‌= అపూర్వంగా; 
అధ్యాత్మ= ఆత్మకు సంబంధించిన విద్యాబోధనగల; సత్రయాగంబందున్‌= సత్రయాగంలో... 


తా : ఓ రాజా! విను. ప్రియవ్రతుడు నరవరుడు. అతడు నారద మహర్షి పాదసేవ చేసుకుంటున్నవాడు. అతడొకసారి 
అధ్యాత్మ సత్రయాగం చేపట్టాడు. 


సీ. దీక్షితుండై ధరిత్రీపాలనముందండ్రి పనిచిన సుజ్ఞానభంగ మనుచు 
నంగీకరింపమి నంతయుం దెలిసి పద్మాసనుండతనికి నతుల రాజ్య 
మందుల మిక్కిలి యాసక్తింబుట్టింతు ననుచును దన చిత్తమందుం దలంచి 
తారకాద్యనుసృతతారాధిపుని మాడి (శుతులతోంగూడి యచ్యుతవిభూతి 


తే. హంసవాహనుండగుచు నింద్రాదు లెల్లం, గదిసి సేవింప బ్రహ్మలోకమున నుండి 
సన్మునీంద్రులు దన్నుంబ్రశంససేయ, నల్ల నల్లన యుడువీథి నరుగు దెంచె. ౯7 


ప్రతి : దీక్షితుందు+ఐ= దీక్ష చేపట్టినవాడై; తండ్రి= తండ్రియైన మనువు; ధరిక్రీపాలనమున్‌= భూమిని పాలించడానికి; 
పనిచినన్‌= ఆజ్ఞాపించగా; సుజ్ఞానభంగము+అనుచున్‌= ఆత్మ జ్ఞాన సంపాదనకు ఆటంకమని; అంగీకరింపమిన్‌= 
ఒప్పుకోకపోవడాన్ని అంతయున్‌+తెలిసి= తండ్రి మాటపట్ల కుమారుని అనంగీకారం మొదలైన వార్తావిశేషాలను తెలిసికొని; 
పద్మాసనుండు= పద్మముపై ఆసీనుడైన బ్రహ్మ అతనికిన్‌= ఆ ప్రియవ్రతునకు; అతుల= సాటిలేని; రాజ్యము +అందులన్‌= 
రాచరిక సంబంధ సుఖోపభోగాదులందు; మిక్షిలి; ఆసక్తిన్‌+పుట్టింతున్‌= ఎక్కువ ఆసక్తిని కలిగింతును; అనుచును= 
అంటూ; తన చిత్తమందున్‌= తన మనస్సునందు; తలంచి= భావించి; తారకా+ఆది+అనుసృత = చుక్కలు మొదలైనవానిచే 
చుట్టబడిన; తారా+అధిపునిమాడ్మిన్‌= నక్షత్రాలకు అధిపతి అయిన చంద్రునివలె; (శుతులతోన్‌ +కూడి= వేదాలతోకూడి; 
అచ్యుతవిభూతిన్‌= చ్యుతిలేని వైభవంతో; హంసవాహనుండు +అగుచున్‌= హంసవాహనం ఎక్కినవాడై; ఇంద్రాదులు +ఎల్లన్‌+ 
కదిసి= ఇంద్రాది దేవతలందరు చెంతజేరి; సేవింపన్‌= కొలువగ్గా; బ్రహ్మలోకమునన్‌+ఉండి = సత్యలోకముననుండి; 
సత్‌+మునీంద్రులున్‌= గొప్ప మునీంద్రులును;ు తన్నున్‌= ఆ సత్యలోక వాసుడయిన బ్రహ్మను; ప్రశంస+చేయన్‌= 


482 శ్రీమహాభాగవతము 


ప్రస్తుతించుచుండగా? అల్లన +అల్లన= మెల్లమెల్లగా? ఉదువీథిన్‌= నక్ష్మత్రవీథిలో (తారాపథంలో); అరుగుదెంచెన్‌= 
బయలుదేరెను. 


తా : రాజ్యపాలన చేపట్టవలసిందిగా తండ్రి ఆజ్ఞాపించినా అటువంటి లౌకిక వ్యవహారాలు తన జ్ఞానానికి ఆటంకాలని 
ప్రియవ్రతుడు భావించుకొని రాజ్యపాలనకు అంగీకరించలేదు. ఇవన్నీ తెలుసుకొన్న బ్రహ్మదేవుడు ప్రియథవతునికి 
రాజ్యపాలనంపట్ల ఆసక్తి కలిగించడానికి సంకల్పించాడు. ఇంద్రాదులు తన్ను సేవిస్తుండగా చుక్కలతోకూడిన సుధాకరునిలాగా, 
వేదాలతోకూడి వెలిగిపోతూ బ్రహ్మదేవుడు హంసవాహన మెక్కినవాడై సత్యలోకం నుండి మెల్లమెల్లగా తారాపథంలో 
బయలుదేరాడు. 


వ. మజియు నలై మార్గంబులయందు సిద్ధ సాధ్య గంధర్వ చారణ గరుడ కింపురుషు లిరు దెసల 
స్తోత్రంబులు సేయుచుండ గంధమాదనద్రోణులం బ్రకాశంబు నొందించుచుం జనుదెంచిన పద్మాసనునకు 
నారదుండు స్వాయంభువ ప్రియవ్రతులతోం గూడి ముకుళిత కరకమలుందై యెదురు చనుదెంచి సంస్తుతి 
స్తబకంబులం బూజించిన; విరించి సంతసించి ప్రియవ్రతునింజూచి నవ్వుచు నిట్లనియె. 8 


ప్రతి : మజియున్‌; అయ్యె మార్గంబుల +అందున్‌= ఆయా దారులలో; సిద్ద సాధ్య గంధర్వచారణ గరుడ కింపురుషులు; 
ఇరుదెసలన్‌= రెండు ప్రక్కల; స్మోతంబులు +చేయుచు +ఉండన్‌= సోోత్రాలు పరఠిస్తుండగాా గంధమాదనద్రోణులన్‌- గంధమాదన 
పర్వతంయొక్క పల్లపు ప్రదేశాలను; ప్రకాశంబున్‌+ఒందించుచు= ప్రకాశవంతం చేస్తూ చనుదెంచినన్‌= దిగివచ్చిన; 
పద్మాసనునకున్‌= బ్రహ్మదేవునికి, నారదుండు; స్వాయంభువ ప్రియవ్రతులతోన్‌ +కూడి= స్వాయంభువ మనువు 
ప్రియవ్రతులతోకూడి; ముకుళిత= మోద్చిన; కరకమలుండు+ఐ= హస్తపద్మాలు కలవాడై; ఎదురు చనుదెంచి= ఎదురేగి; 
సంస్తుతిస్తబకమ్ములన్‌= స్తోత్రాలనే పూలగుత్తులతో; పూజించినన్‌= అర్చించగా; విరించి= బ్రహ్మదేవుడు; సంతసించి= 
సంతోషాన్ని పొంది; ప్రియవ్రతునిన్‌+చూచి= ప్రియవ్రతుని చూచి; నవ్వుచున్‌= నవ్వుతూ; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 
తా; చతుర్ముఖుడు మానవలోకంవైపు వస్తున్నప్పుడు ఆయా మార్గాలలో అటూ ఇటూ నిలుచుండిన సిద్దులూ, సాధ్యులూ, 
గంధర్వులూ, చారణులూ, గరుడులూ, కింపురుషులూ స్తుతించడం మొదలు పెట్టారు. గంధమాదన పర్వతపు లోయలు 
కాంతు లీనేటట్లు చేస్తూ బ్రహ్మదేవుడు వస్తుండగా నారదుడు స్వాయంభువ ప్రియవ్రతులతోపాటు చేతులు జోడిస్తూ 
ఎదురేగాడు. వారు ముగ్గురూ స్తుతులు అనె పూలగుత్తులతో చతుర్శుఖుణ్ణి పూజించారు. బ్రహ్మ సంతోషించి ప్రియవ్రతుని 
వీక్షించి నవ్వుతూ ఇలా అన్నాడు. 
క. హరినా ముఖమున నీకును, గర మెటింగింపంగం బనిచెంగావున నిదె సు 

స్థిరమతి విను మంతయు శ్రీ, హరివాక్యముగా నెజింగి యవనీనాథా! ఏ 
ప్రతి : అవనీనాథా= ఓ రాజా!; హరి= మహావిష్ణువు; నాముఖమునన్‌= నాద్వారా; నీకును= రాజ్యపాలనకు వైముఖ్యం 
ప్రదర్శించే నీకూ; కరము= మిక్కిలి ఎజింగింపంగన్‌+పనిచెన్‌= చెప్పవలసిందిగా ఆజ్ఞాపించాడు; కావునన్‌= కనుక; 
ఇదె= దీనిని; సుస్థిరమతిన్‌= నిశ్చలమయిన మనస్సుతో; శ్రీహరి వాక్యముగాన్‌= శ్రీహరి మాటగా; ఎథింగి= తెలుసుకొని; 
అంతయున్‌= పూర్తిగా వినుము= వినవయ్యా! 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 483 


తా: ఓ రాజా! విష్ణుమూర్తి నీకు చెప్పుమన్న విషయాన్ని చెబుతున్నాను. అందుచేత, నా మాటలు శ్రీహరి పలుకులుగానే 
భావించి నిశ్చలమైన మనస్సుతో ఆలకించు. 
ఆఅ. కోరి వేడ్మ నీవు నారదుండును నేను, నందజమును నీశ్వరాజ్ఞంబూని 

యుడుగ కెపుడు సేయనున్న వారము గాన, నతని యాజ్ఞందప్ప నలవి గాదు. 10 
ప్రతి : కోరి= ఆకాక్షించి; వేద్మన్‌= వేడుకతో; నీవు= ప్రియవ్రతుడవయిన నీవు; నారదుండును= నీకు ఆత్మతత్తోపదేశం 
చేసిన నారద మహర్షితోసహా; నేనును= హరి ఆజ్ఞావర్తినయిన నేనుకూడా; అందజమును = సకల జీవకోటిలోనివారమంతా; 
ఈశ్వర +ఆజ్ఞన్‌= రక్షకుడయిన మహావిష్ణువుయొక్క ఆజ్ఞను; పూని= ప్రయత్నించి; ఉడుగక= మానక; ఎపుడు+ 
చేయనున్నవారము= ఎప్పుడూ చేయడానికి సిద్ధంగా ఉన్నాము; కానన్‌= కాబట్టి; అతని= ఆ విష్ణుని; ఆజ్ఞన్‌= ఆదేశాన్ని; 
తప్పన్‌= తప్పుటకు; అలవికాదు= సాధ్యం కాదు. 
తా : నీవుగానీ, నారదుడుగానీ, నేను గానీ అందరం ఆ నారాయణుని ఆనతి మేరకు నడిచేవాళ్ళమే. అందువల్ల, ఆయన 
ఆదేశాన్ని కాదని స్వతంత్రంగా ప్రవర్తించడం మనకు సాధ్యం కాని పని. 


వ మఖణియు శ్రీహరి యాజ్ఞను జీవుండు తపోవిద్యలను యోగవీర్యజ్ఞానార్థ ధర్మంబులను దనచేత 
నొరులచేతం దప్పింప సమర్భుండు గాం; డుత్పత్తి స్థితి నాశంబులకు శోకమోహభయ సుఖదుఃఖంబులకు 
నీశ్వరాధీనుండె కాని జీవుండు స్వతంటత్రుండు గాండు; శ్రీహరివాగ్రూపంబు లయిన (శుతులందు 
గుణత్రయంబను రజ్ఞువున బంధింపంబదిన యస్మదాదులము ముకుంద్రాటిచేం బశువు మనుష్యులకు 
వశంబయిన చందంబున నీశ్వరాజ్ఞం 'బ్రవర్తించుచుందుము; నరుండు సుఖదుఃఖానుభవంబులకు 
నీశ్వరాధీనుండు; నేత్రంబులు గలవానిచేతం దివియంబడిన యంధుండునుం బోలె నీశ్వరుం డిచ్చిన సుఖదుః 
ఖంబు లనుభవించుచున్న వారము; స్వప్నంబునం గన్న పదార్థంబు మేల్మాంచి మిథ్యగాం దలంచిన 
చందంబున మోక్షార్ధియైన సుజ్ఞానవంతుందు ప్రారబ్ధ సుఖ దుఃఖంబు లనుభవించుచు దేహాంతరారంభ 
కర్మంబులం బాయనొల్లండు; వనవాసి మైనను జితేంద్రియుండు గాకుందెనేనిం గామాదిసహితుం డగుటంజేసి 
సంసారబంధంబులు గలుగు; గృహన్థాశ్రమంబందును జితేంద్రియుందై యాత్మ జ్ఞానంబుగల పురుషునకు 
మోక్షంబు సిద్ధించు, శత్రువులం గెలువ నిచ్చయించిన పురుషుండు దుర్గం బాశ్రయించి శత్రువుల జయించిన 
మాడ్మిని మోక్షార్ధియగు నీవును గృహాశ్రయుండ వగుచు శ్రీ నారాయణ చరణారవిందంబు లను దుర్గం 
బాశయించి యరిషద్వర్గంబు జయించి ముక్తసంగుండవై యీశ్వర కల్పితంబులగు భోగంబుల ననుభవించి 
ముక్తిం జెందు మనినం బ్రియవ్రతుండు త్రిభువనగురుం డయిన చతురాననునివాక్యంబు లవనతమస్తకుందై 
బహుమానపూర్వకంబుగ నంగీకరించె నంత. క్ష 

ప్రతి ; మజియున్‌; శ్రీహరి +ఆజ్ఞను = శ్రీహరి ఆదేశాన్ని; జీవుండు= జీవుడు; తపోవిద్యలను = తపస్సుచేత, విద్యచేత; 
యోగ= యోగంచేత; వీర్య= సామర్థ్యంచేత; జ్ఞాన= జ్ఞానంచేత; అర్థధర్మంబులను= సంపదచేత, ధర్మంచేత; తనచేతన్‌= 
తనచేతను; ఒరులచేతన్‌= ఇతరుల చేతను; తప్పింపన్‌= తప్పించుటకు; సమర్థుండు+కాండు= సామర్ధ్యము కలిగినవాడు 


484 శ్రీమహాభాగవతము 


కాడు; ఉత్పత్తి= పుట్టుట; స్థితి= జీవించుట; నాశంబులకున్‌= వినాశనములకు; శోక= శోకం; మోహ= మోహం; భయ = 
భయం; సుఖ= సుఖం; దుఃఖంబులకున్‌= దుఃఖాలకు; ఈశ్వర +అధీనుండె= ఈశ్వరునికి వశుడ్వే కాని; జీవుండు= జీవుడు; 
స్వతంత్రుండు+కాండు= తన ఆనలో తాను నడిచేవాడు కాడు; శ్రీహరి= శ్రీహరియొక్క వాగ్రూపంబులు +అయిన = 
మాటల రూపాలయిన; శుతులందున్‌= వేదాలలో; గుణత్రయంబు+అను= మూడు గుణాలను; రజ్జువునన్‌= (తాటిచేత; 
బంధింపన్‌+పడిన = కట్టబడిన; అస్మద్‌+ఆదులము = మనమందరం; ముకుం+త్రాటిచేన్‌= ముక్కునుండి దూర్చి కట్టిన 
త్రాటిచేత; పశువు= జంతువు; మనుష్యులకున్‌; వశంబు+అయిన= వశమయిన; చందంబునన్‌= విధంగా; ఈశ్వర +ఆజ్ఞన్‌= 
ఈశ్వరుని ఆజ్ఞమేరకు; ప్రవర్తించుచుందుము= లోబడి మెలగుతుంటాం; నరుండు= మానవుడు; సుఖదుఃఖ+ 
అనుభవంబులకున్‌= సుఖం దుఃఖం తెచ్చిపెట్టే అనుభవాలకు; ఈశ్వర +అధీనుండు= ఈశ్చ్వరునికే వశమైనవాడు; నేత్రంబులు 
గలవానిచేతన్‌ = కన్నులుందే వానిచేత; తివియన్‌+పడిన= లాగబడిన; అంధుందునున్‌ +పోలెన్‌ = (గ్రుడ్డివానిలాగా; 
ఈశ్వరుండు+ఇచ్చిన= భగవంతుడు ప్రసాదించిన, సుఖదుఃఖంబులు= సౌఖ్యం, క్లేశం; అనుభవించుచున్నారము = 
అనుభవిస్తున్నాము; స్వప్నంబునన్‌ +కన్న= కలలో దర్శించిన; పదార్థంబు= వస్తువు; మేల్మాంచి= మేలుకొని; మిథ్య+కాన్‌= 
అబద్ధంగా; తలంచిన చందంబునన్‌= భావించిన విధంగా; మోక్ష+అర్ధి+అయిన= మోక్షం కోరినవాడైన; సుజ్ఞానవంతుండు= 
మంచి జ్ఞానం కలవాడు; ప్రారబ్ధ సుఖదుఃఖంబులు +అనుభవించుచున్‌ = మొదలుపెట్టిన సుఖదుఃఖాలు పొందుతూ; 
దేహ+అంతర+ఆరంభ+కర్మంబులన్‌= మరియొక దేహానికి ఆరంభక కర్మఫలాలను; పాయన్‌+బఒల్లందు= వదలిపెట్టడానికి 
ఇష్టపడడు; వనవాసి+ఐనను = అడవిలో నివసించేవాదైనా? జిత +ఇంద్రియుండు +కాక +ఉండెన్‌+ఏని= ఇంద్రియాలను 
జయించినవాడు కాకుంటే; కామ +ఆదిసహితుండు +అగుటన్‌ +చేసి= కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలతో కూడినవాడు 
కావడంవల్ల సంసారబంధంబులు +కలుగున్‌= సంసార రూపమైన బంధనాలు సిద్ధిస్తాయి; గృహస్థ+ఆశ్రమంబు +అందును= 
సాంసారిక జీవిత మనుభవించే గృహస్థుని ఆభ్రమంలోగూడ; జిత+ఇంద్రియుండు+ఐ= ఇంద్రియ వాంఛలను జయించినవాడ్రె 
ఆత్మజ్ఞానంబు+కల= తనను తాను తెలుసుకొనే జ్ఞానంగల; పురుషునకున్‌= జీవికి; మోక్షంబు= ముక్తి సిద్ధించున్‌= 
కలుగుతుంది; శత్రువులన్‌= విరోధులను; గెలువన్‌= గెలువడానికి; ఇచ్చయించిన= కోరిన; పురుషుండు= జీవి; 
దుర్గంబు +ఆశయించి= కోటనే ఆశ్రయించుకొని; శత్రువులన్‌= విరోధులను; జయించిన = గెలిచిన; మాడ్మిని= విధంగా; 
మోక్ష+అర్థి+అగు= మోక్షాన్ని కోరిన; నీవును= నీవున్నూ గృహ+ఆశయుండవు +అగుచున్‌= గృహన్థ్ధాశ్రమాన్ని 
ఆశ్రయించుకొన్నవాదవవుతూ; శ్రీ= ఐశ్వర్యవంతమైన; నారాయణ= హరియొక్క చరణ +అరవిందంబులు +అను= 
పద్మాలవంటి పాదా లనే; దుర్గంబు+ఆశ్రయించి= కోటను ఆశ్రయించి; అరిషద్వర్గంబు = కామక్రోధాది విరోధివర్తాన్ని; 
జయించి= గెలుపొంది; ముక్తసంగుండవు+ఐ= సంసారబంధాల నుండి విడివడినవాడవై; ఈశ్వర కల్పితంబులు +అగు = 
భగవంతుడు జీవికోసం ఏర్పరచినటువంటి; భోగంబులన్‌= భోగాదులను, అనుభవించి; ముక్తిన్‌+చెందుము = మోక్షాన్ని 
పొందవయ్యా!; అనినన్‌= అని ఉపదేశం చేయగా; ప్రియవ్రతుండు= రాజ్యపాలనకు విముఖుడయిన మనుపుత్రుడు; 
త్రిభువనగురుండు+అయిన= ముల్లోకాలకు గురువయిన; చతురానను= నాల్టు మొగాలుగల బ్రహ్మృదేవునియొక్క 
వాక్యంబులు= ఉపదేశవాక్యాలను; అవనత= వంచిన; మస్తకుండు+ఐ= శిరస్సు గలవాడై) బహుమానపూర్వకంబుగన్‌= 
గౌరవపూర్వకంబుగా; అంగీకరించెన్‌= అంగీకరించాడు; అంతన్‌= ఆ తరువాత... 


తా: శ్రీహరి ఆజ్ఞానుసారం జీవుడు తపస్సు చేయడం, విద్యలు నేర్చుకోవడం, యోగాన్ని అభ్యసించడం, శౌర్యాన్ని 
ప్రదర్శించడం, జ్ఞానాన్ని ఆర్జించడం, ఆర్థిక వసతులను సమకూర్చుకోవడం, ధర్మం పాటించడం వంటి కర్మలు చేస్తాడు. 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 485 


అలాంటప్పుడు వీటినుండి ఎవడయినా తప్పుకోవడంగానీ మరొకరిని తప్పించడం గానీ శక్యం కాని పని. పుట్టడానికిగానీ, 
చావడానికి గానీ, మోహానికి గానీ, భయానికి గానీ, సుఖానికి గానీ, దుఃఖానికి గానీ, ఈశ్వరుడు కర్తగాని జీవుడు కానే 
కాదు. 


శ్రీహరి వాక్కులే వేదాలు. మనమందరం సత్వరజ స్తమోగుణాలనే ముప్పేటల తాటితో కట్టబడినవాళ్ళం. ముకుతాడు 
వేసిన పశువులు యజమాని చెప్పుచేతల్లో ఎలా ఉంటాయో, అలాగే మన మందరమూ ఈశ్వరాజ్ఞకు లోబడి ఉంటాము. 
మనిషి సుఖదుఃఖాలకు ఈశ్వరుడే కర్త. కళ్ళున్నవాడు గుద్దివాణ్ణి ఎలా నడిపిస్తాడో, అలాగే ఈశ్వరుడు మనల్ని నడిపిస్తాడు. 
ఆయనకు లోబడి, ఆయన ప్రసాదించిన సుఖదుఃఖాలను అనుభవిస్తున్నాము. కలలో చూచిన పదార్థాలను నిద్ర మేల్మొన్న 
తర్వాత అంతా అబద్ధమని అనుకున్నట్టు, ముక్తికోసం ప్రయత్నించే జ్ఞాని తాను పొందవలసిన సుఖదుఃఖాలను అనుభవిస్తూ 
ఇక రాబోయే కర్మఫలాలకు దూరంగా ఉంటాడు. అడవికి పోయినా ఇంద్రియ వ్యాపారాలను జయించలేక కామాదులకు 
లోనయిన వాడికి సంసారబంధాలే మిగులుతాయి. గృహస్థాశ్రమంలో ఉన్నా ఇంద్రియాలను జయించి ఆత్మజ్ఞానం కలిగిన 
పురుషునికి మోక్షం తప్పక సిద్ధిస్తుంది. 

విరోధులను గెలవడానికి సిద్దమయిన మేటి కోటలోనే ఉండి శత్రువులను జయించినట్టుగా మోక్షం కోరే పురుషుడు 
గృహన్థాశమంలో ఉంటూ శ్రీమన్నారాయణుని చరణారవిందాలనే కోటను ఆశయించి కామక్రోధాదులనే అరిషద్వర్గాన్ని 
జయిస్తాడు. అలాగే నీవు కూడా ఈశ్వర కల్పితాలయిన భోగాదులను అనుభవిస్తూ ముక్తసంగుడవై ముక్తి దక్కించుకోవయ్యా' 
అన్నాడు. అపుడు ప్రియవ్రతుడు ముల్లోకాలకూ గురువయిన బ్రహృ్నదేవుడి వాక్యాలను తలవంచి గౌరవపూర్వకంగా 
అంగీకరించాడు. 


ఆ. సరసిజాసనుండు స్వాయంభువునిచేత, నధికమైన పూజలంది నార 
దుండు నా ప్రియవ్రతుండును జూడంగం, జనియెందనదు పూర్వసదనమునకు. 12 


ప్రతి: స్వాయంభువునిచేతన్‌ = స్వాయంభువమనువుచేత; అధికము +ఐన = (శద్ధాభక్తులతో చేసిన గొప్పవయిన; 
పూజలు +అంది= పూజల్ని స్వీకరించి; నారదుండు; ఆ ప్రియవ్రతుండును= తనమాట విన్న ప్రియవ్రతుండును; చూడంగన్‌= 
చూస్తుండగా సరసిజ+ఆసనుండు= పద్మంపై ఆసీనుడైన బ్రహ్మ తనదు= తనయొక్క పూర్వసదనమునకున్‌= తొలుతటి 
నివాసానికి; చనియెన్‌= వెళ్ళాడు. 
తా; చతుర్ముఖుడు స్వాయంభువ మనువు (శ్రద్ధాభక్తులతో చేసిన పూజలందుకొన్నాడు. అనంతరం ప్రియవ్రతుడూ, 
నారదుడూ చూస్తుండగా బ్రహ్మదేవుడు తన సత్యలోకానికి బయలుదేరాడు. 
ఆ. సత్యసంధుందైన స్వాయంభువుందడను, మనువు బ్రహ్మచేత మన్ననందగ 

నంది యంత నారదానుమతంబునం, దనదు సుతుని రాజ్యమునను నిలిపె. 138 
ప్రతి :; సత్యసంధుండు+ఐన= సత్య ప్రతిజ్ఞకల; స్వాయంభువుండు +అను= స్వాయంభువుడు అనే పేరుగల; మనువు= 
మనువు; బ్రహ్మచేతన్‌= 'బ్రహ్మవలన; తగన్‌= తగినవిధంగా; మన్ననన్‌= గౌరవాన్ని అంది= స్వీకరించి; నారద+ 
అనుమతంబునన్‌= నారదుని అంగీకారంతో; తనదుసుతునిన్‌= తన కుమారుడయిన ప్రియవతుని; రాజ్యమునను= 
రాజ్యాధిపత్యంలో; నిలిపెన్‌= నిలిపాడు. 


486 శ్రీమహాభాగవతము 


తా; (బ్రహ్మ సంకల్పంతో నారదుని అనుమతితో సత్యసంధుడైన స్వాయంభువ మనువు తన కుమారుడైన ప్రియవ్రతునికి 
రాజ్యభారాన్ని అప్పగించాడు. 
వ. ఇట్లు స్వాయంభువ మనువు భూచక్ర పరిపాలనంబునకుం బ్రియదవతునిం బట్టంబు గట్టి విషమంబులగు 
విషయంబులవలన విముక్తుండై వనంబునకుంజనియె; నంత. కేశ 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; స్వాయంభువమనువు= ప్రియవ్రతుని తండ్రి అయిన మనువు; భూచక్రపరిపాలనంబునకున్‌= 
భూమండలం పరిపాలించడానికి; ప్రియవ్రతునిన్‌= కుమారుడయిన ప్రియవ్రతుని; పట్టంబు+కట్టి= పట్టాభిషిక్తుని చేసి; 
విషమంబులు+అగు= క్లిష్టమైనవగు; విషయంబులవలనన్‌= ఇంద్రియార్ధములయిన కోరికల వలన; విముక్తుండు+ఐ= 
విడుదల పొందినవాడై; వనంబునకున్‌+చనియెన్‌= ఆశ్రమవాస నిమిత్తం అడవులకు వెళ్ళాడు; అంతన్‌= ఆ తర్వాత. 
తా : ఇట్లు స్వాయంభువ మనువు భూపరిపాలనకోసం ప్రియవ్రతునికి పట్టాభిషేకం చేసి జంజాటాలనుండి బయటపడి 
తాను అరణ్యాలకు వెళ్ళిపోయాడు. 
మ. ధరణీవల్లభుం డా ప్రియవ్రతుండు మోదంబందుచున్‌ లీల నీ 

శ్వరవాక్యంబునంగర్మతంత్రపరుండై సంగంబులంబాపు శ్రీ 

హరిపాదాంబుజచింతనందగిలి నిత్యానందముంబొంది దు 

ర్భృరరాగాదులంబాజందోలి ప్రజలంబాలించె నత్యున్నతిన్‌. 15 
ప్రతి : ధరణీవల్లభుండు= భూపతి అయిన; ఆ ప్రియవ్రతుండు= మనువు కుమారుడయిన ప్రియవ్రతుడు; మోదంబు+ 
అందుచున్‌= ఆనందిస్తూ లీలన్‌= అలవోకగా; ఈశ్వరవాక్యంబునన్‌= ఈశ్వర ఆదేశంవల్ల; కర్మతంత్రపరుండు+ఐ= 
కర్మకలాపాలు నిర్వహించువాడైై సంగంబులన్‌= బంధాలను; పాపు= తొలగించు; శ్రీహరి= మహావిష్ణువుయొక్క 
పాదాంబుజచింతనన్‌= పద్మాలవంటి పాదాలయొక్క చింతనలో; తగిలి= ఆసక్తి కలిగి; నిత్య+ ఆనందమున్‌= ఎడతెగని 
ఆనందాన్ని పొంది= పొందుచు; దుర్భర రాగ+ఆదులన్‌= భరింపరాని రాగ, ద్వేషాదులను; పాజన్‌+తోలి= వదలిపెట్టి; 
అతి+ఉన్నతిన్‌= మిక్కిలి బెన్నత్యంతో; ప్రజలన్‌+పాలించెన్‌= జనులను చక్కగా పాలించాడు. 
తా : ధరణీ వల్లభుడైన ప్రియవ్రతుడు భగవంతుని ఆదేశంతో కర్మతంత్రపరుడయినా, శ్రీహరి పాదపద్మాలను స్మరిస్తూ, 
రాగద్వేషాలను వదలిపెట్టి అనుదినమూ అనిర్వచనీయమయిన ఆనందం అనుభవిస్తూ ప్రజలను చాల చక్కగా పరిపాలించాడు. 
వ. ఇట్లు ప్రియవ్రతుండు రాజ్యంబు సేయుచు విశ్వకర్మ ప్రజాపతి పుత్రిక యగు బర్చిష్మతి యనుదానిం 
బత్నిగాం బడసి, యా సతివలన శీల వృత్త గుణ రూప వీర్యౌాదార్యంబులం దనకు సమానులైన యాగ్నీ 
(ధ్రేధ్మజిహ్వ, యజ్ఞబాహు, మహావీర, హిరణ్యరేతో, ఘృతప్ఫష్ట్ర సవన, మేధాతిథి, వీతిహోత్ర, కవులను 
నామంబులు గల పుత్రదశకంబును, నూర్జస్వతి యను నొక్క కన్యకను గాంచె నందుం గవి మహావీర 
సవనులు బాలకులయ్యు నూర్ధ్వ రేతస్కులై బ్రహ్మవిద్యా నిష్లాతులై యుపశమనశీలు రగుచుం బారమహంస్య 
యోగం బాశ్రయించి, సర్వ జీవనికాయావాసుండును, భవభీతజన శరణ్యుండును, సర్వాంతర్యామియు 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 48/7 


భగవంతుండునగు వాసుదేవుని చరణారవిందావిరత స్మరణానుగత పరమభక్తి యోగానుభావంబున 
విశోధితాంతఃకరణు లగుచు నీశ్వరు తాదాత్యంబుంబొంది రంత. 16 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; ప్రియవ్రతుండు= సర్వజనులకూ మంచి చేయడమే వ్రతంగా కలిగిన సార్ధకనామధేయుదైన 
ప్రభువు; రాజ్యంబు+చేయుచున్‌= రాజ్యపరిపాలనం కావిస్తూ విశ్వకర్మ= దేవలోకపు శిల్పి అయిన విశ్వకర్మ అనే; 
ప్రజాపతి= బ్రహ్మయొక్క పుత్రిక+అగు= కుమార్తె అయిన; బర్టిష్మతి+అనుదానిన్‌= బర్జిష్మతి అనుపేరుగల దానిని; 
పత్నిగాన్‌+పడసి= భార్యగా స్వీకరించి; శీలవృత్త= స్వభావం, ప్రవర్తనం; గుణ= సద్దుణాలు; రూప= సుందరరూపం; 
వీర్య+బెదార్యంబులన్‌= పరాక్రమంలో, వితరణంలో; తనకున్‌= తనకు (ప్రియవ్రతునికి); సమానులు+ఐన = తుల్యులయిన 
ఆగ్నీధ్ర; ఇధ్మజిహ్వ యజ్ఞబాహు; మహావీర; హిరణ్యరేతః; ఘృతప్పష్ట్ర సవన; మేధాతిథి; వీతిహోత్ర; కవులు+అను= 
కవులనునట్టి నామంబులు +కల = పేర్లు కల్టిన; పుత్రదశకంబునున్‌= పదిమంది కుమారులను, ఊర్జస్వతి+అను = ఊర్జస్వతి 
అను పేరుగల; ఒక్కకన్యకను కాంచెన్‌= ఒక కుమార్తెను పొందాడు; అందున్‌= వారిలో; కవి మహావీర సవనులు= 
చివరివాడగు కవి, నాల్గవాదైన మహావీరుడు, ఏడవవాడైన సవనుడును; బాలకులు+అయ్యున్‌= పసిబాలురైనా; 
ఊర్థ్వరేతస్కులు+ఐ= వీర్యాన్ని ఓజస్సుగా మార్చినవార్రె; బ్రహ్మవిద్యానిషాతులు +ఐ= బ్రహ్మవిద్యయొక్క చివళ్లు ముట్టినవారై; 
ఉపశమనళశీలురు +అగుచున్‌= శాంతంగా జీవించడమే స్వభావంగా కలవారవుతూ; పారమహంస్యయోగంబు +ఆశయించి= 
పరమహంసమనబడే యోగమార్గాన్ని ఆశ్రయించి; సర్వ= సమస్తమైన; జీవనికాయ= జీవుల సమూహంలో; ఆవాసుందును= 
వసించేవాడును; భవ భీతజన= సంసారభీతులైన వారికి; శరణ్యుండును = రక్షకుదైనవాడును; సర్వ+అంతర్యామియున్‌ = 
చరాచరాలలో ఉందేవాడును; భగవంతుండున్‌ +అగు = షద్దుణ సంపత్తిగల; వాసుదేవుని= శ్రీమన్నారాయణునియొక్క 
చరణ +అరవింద= పద్మాలవంటి పాదాలందు; అవిరత= ఎడతెగని; స్మరణ+అనుగత= మననంతో కూడుకున్న పరమ 
భక్తియోగ = ఉత్కష్టమైన భక్తి యోగంయొక్క అనుభావంబునన్‌= ప్రభావంచేత; విశోధిత= బాగుగా శోధింపబడిన; 
అంతఃకరణులు = మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అని నాల్టు విధాలుగా ఉన్న సంపుటియగు అంతఃకరణం గలవారు; 
అగుచున్‌= అగుచు; ఈశ్వరున్‌= ఈశ్వరునితో; తాదాత్యంబునన్‌= భేదభావంలేని ఏకత్వాన్ని పొందిరి= పొందారు; 
అంతన్‌= ఆ మీదట. 


తా : ప్రియవ్రతుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె 'బర్జిష్మతి' అనే యువతిని పెళ్లాడినాడు. ఆమెవల్ల 
గుణశీలరూప పరాక్రమాలలో తనతో సమానులైన పదిమంది కొడుకులనూ, ఒక కుమార్తెనూ కన్నాడు. వారు ఆగ్నీధ్రుడు, 
ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, ఘృతప్పష్టుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి 
అనేవారు. కుమార్తె పేరు ఊర్జస్వతి. వారిలో కవి, మహావీరుడు, సవనుడు అనేవారు ముగ్గురూ చిన్నవారయినా బ్రహ్మచర్యం 
అవలంబించి బ్రహ్మ విద్యానిష్టాతులైనారు. వారు శాంతమే తమ స్వభావంగా కలిగి ' పరమహంస యోగం” నవలంబించి 
సన్వ్యాసాశ్రమం స్వీకరించారు. వారు సమస్త జీవులకూ, ఆవాసమయిన వాడూ, సంసారభయభ్రాంతులకు శర్యూమైనవాడూ, 
సర్వాంతర్యామీ భగవంతుడయిన వాసుదేవుని పద్మాలవంటి పాదాలను సర్వదా సంస్మరిస్తూ అందువల్ల ప్రాప్తించిన 
భక్తియోగప్రభావంతో అంతఃకరణం మరింత పరిశుద్ధం కాగా, ఈశ్వర తాదాత్యం పొందారు. 


సీ వసుధేశీ యా ప్రియవ్రతుం దొండు కాంతయం దధికుల మన్వంతరాధిపతుల 
మజియు నుత్తముండు తామసుండు రైవతుం డను సుతులను బుట్టించె సుమహితులను; 


488 శ్రీమహాభాగవతము 


మున్ను జన్మించిన మువ్వురు పుత్తులు నవ్యయపదవికి నరుగుటయును 
నంతంబ్రియవ్రతుండఖిలశాత్రవకోటిం దన బాహుబలముచేతను జయించి. 


తే. యతండు బర్హిష్మతీకాంతయందుం బ్రీతి, గలిగి యావనలీలావికాసహాస 
హేలనాదులంజిత్తంబు గీలుకొల్పి, గతవివేకుండువోలె భోగములంబొందె. క్షే 


ప్రతి : వసుధా+ఈశ= భూనాథుడవైన ఓ పరీక్షిన్మహారాజా!; ఆ ప్రియవ్రతుందు= ఆ ప్రియవ్రతుదనే రాజు; ఒండుకాంత + 
అందున్‌= మజియొక ప్రీయందు; అధికులన్‌= గొప్పవారలయిన; మను +అంతర +అధిపతులన్‌= మన్వంతరాలకు 
అధిపతులైనవారిని; మజియున్‌= మజియు; ఉత్తముండు= ఉత్తముడు; తామసుండు= తామసుడు; రైవతుండు +అను= 
రైవతుడు అను; సుమహితులను= మిక్కిలి గొప్పవారైన; సుతులను +పుట్టించెన్‌= కుమారులను కన్నాడు; మున్ను? ముందు; 
జన్మించిన= పుట్టిన; మువ్వురు పుత్రులున్‌= కవి, మహావీర, సవనులనువారు; అవ్యయపదవికిన్‌+అరుగుటయును= 
శాశ్వతస్థితికి చేరుకోవడంతో; అంతన్‌= ఆపైన; ప్రియవ్రతుండు; అఖిలశాత్రవకోటిన్‌= సమస్త శత్రువుల సమూహాన్ని 
తన= తనయొక్క బాహుబలముచేతను= భుజబలంచేత; జయించి= గెలిచి; అతండు= ఆ ప్రియవ్రతుడు; బర్జిష్మతీ 
కాంతయందున్‌= బర్జిష్మతిపట్ల ప్రీతిన్‌+కలిగి= సాంసారికానుగతమయిన అనురాగం చెంది; యెవన= మంచిప్రాయపు; 
లీలావికాస= శృంగార విలాసాలలో; హాస= ఉల్లాసం; హేలన+ఆదులన్‌= భ్రూనేత్రాది వికారాలలో; చిత్తంబున్‌+కీలుకొల్పి= 
మనస్సును సంలగ్నంచేసి; గతవివేకుండు +పోలెన్‌= వివేకాన్ని కోల్పోయిన వానిలాగాా భోగములన్‌= సుఖాలను; పొందెన్‌= 
అనుభవింపసాగాడు. 


తా : అనంతరం ప్రియవ్రతుడు ఇంకొక భార్యవల్ల ముగ్గురు కుమారులను కన్నాడు. వారలే ఉత్తముడు, తామసుడు, 
రైవతుడు. వారందరూ చాలా గొప్పవారు. వారు మనువులై మన్వంతరాలకు అధిపతులయ్యారు. ముందుపుట్టిన కవి, 
మహావీర, సవనులు అక్షయమైన మోక్షపదాన్ని అందుకున్నారు. అనంతరం ప్రియవ్రతుడు తన బాహుబలంతో శత్రుసమూహాన్ని 
జయించాడు. బర్జిష్మతి మీద అతిశయించిన అనురాగంతో యౌవనవికాసాలైన హాసలీలావిలాసాలలో మనస్సు లగ్నంచేసి 
వివేకం గోల్పోయిన వానిలాగా సుఖాలు అనుభవించసాగాడు. 


వ. ఇట్లు ప్రియవ్రతుం దేకాదశార్చుద పరివత్సరంబులు రాజ్యంబుసేసి యొక్కనాండు మేరునగ ప్రదక్షిణంబు 
సేయు సూర్యునకు నపరభాగంబునం బవర్తించు నంధకారంబు నివర్తింపంబూని భగవదుపాసనా 
జనితాతిపురుష ప్రభావుండై సవితృరథసదృ్భక్ష వేగంబు గలిగి తేజోమయంబైన రథంబు నారోహణంబు 
సేసి రాత్రుల నెల్ల దినంబు లొనర్హునని సప్తవారంబులు ద్వితీయ తపనుండునుం బోలె నరదంబు వజపుటయు 
నా రథనేమి మార్గంబులు సప్తసముద్రంబులును నా మధ్య భూసంధులు సప్తద్వీపంబులు నయ్యె నందు. 18 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; ప్రియవ్రతుండు; ఏకాదశ+అర్బుద పరివత్సరంబులు= పదకొండు వేల కోట్ల సంవత్సరాలు; 
రాజ్యంబు+చేసి= పరిపాలన గావించి; ఒక్కనాండు= ఒకరోజు; మేరునగ ప్రదక్షిణంబు+చేయు = మేరు పర్వతానికి 
ప్రదక్షిణం గావిస్తున్న సూర్యునకున్‌= భాస్మరునికి; అపర భాగంబునన్‌= పడమటి దిక్కున; ప్రవర్తించు= ఒప్పునటువంటి; 
అంధకారంబున్‌= చీకటిని; నివర్తింపన్‌+పూని= పూర్తిగా లేకుండా చేయవలెననే సంకల్పం వహించి; భగవత్‌+ఉపాసూజనిత= 
భగవంతుని ఉపాసించడం వలన పుట్టిన; అతిపురుష ప్రభావుండు+ఐ= జీవునికి అతీతమైన ప్రభావం కలవాడై; సవితృరథ= 
సూర్యరథానికి; సద్భక్షూ సమానమైన; వేగంబు+కలిగి= వేగంతో కూడి; తేజోమయంబు+ఐన = వెలుగులతో నిండినదయిన; 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 489 


రథంబున్‌= రథాన్ని ఆరోహణంబు +చేసి= అధిరోహించి; రాత్రులను +ఎల్లన్‌= చీకటి రాత్రులంతా; దినంబులు = పగళ్ళు; 
ఒనర్హున్‌+అని= చేయగలనని; సప్త్రవారంబులు= ఏడుమార్హు; ద్వితీయ తపనుండునున్‌+పోలెన్‌= రెండవ సూర్యునివల; 
అరదంబు+పజపుటయున్‌ = రథాన్ని పరుగెత్తించడం చేయగా; ఆ రథనేమి మార్గంబులు= ఆ రథ చక్రపు జాళ్ళదారులు; 
సముద్రంబులును= ఏడు సాగరాలుగా? ఆమధ్య= వానిమధ్య;, భూసంధులు= భూమితో కలుపబడిన భాగాలు; 
ద్వీపంబులును = ఏడు దిబ్బలుగా; అయ్యెన్‌= అయ్యాయి; అందున్‌= అక్కడ. 


తా : ఈ విధంగా ప్రియవ్రతుడు పదుకొండు వేల కోట్ల సంవత్సరాలు రాజ్యం పాలించాడు. ఒకనాడు మేరుపర్వతానికి 
ప్రదక్షిణం చేస్తున్న సూర్యుని రథంతో సమానమై తేజో మయమయిన రథాన్నెక్కాడు. సూర్యునికి పడమటివైపు వ్యాపించిన 
చీకటిని తొలగించబూనాడు. అతనికి ఆ శక్తి భగవంతుణ్ణి నిరంతరం ధ్యానించడం వల్లనే కలిగింది. రాత్రులను పగళ్ళుగా 
మారుస్తానని ప్రియవ్రతుడు రథారూఢధుడై రెండవ సూర్యునిలాగా వెలిగిపోతూ ఏడుమార్లు సూర్యుని చుట్టూ ప్రదక్షిణం 
చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఆయనను వారించాడు. ప్రియవ్రతుని రథచక్రాల గాళ్లు పడ్డదారులు సప్తసముద్రాలు 
అయ్యాయి. ఆ గాళ్ళకు నడుమనున్న భూమి, సప్తద్వీపాలయ్యాయి. 


సీ. సరసజంబూప్లక్ష శాల్మలిద్వీప కుశక్రాంచశాకపుష్మరము లనంగ 
నలరునా ద్వీపంబులందు జంబూద్వీప మొనరంగ లక్షయోజనము లయ్యె; 
నట యుత్తరోత్తరాయతసంఖ్యం దా ద్విగుణిత మయి యొండొంటి కతిశయిల్లు 
క్షారేక్షురస సురాజ్యక్షీర దధ్యుదకంబులు గలుగు సాగరము లేడు. 


తే. దీఛపరిమాణములు గల్లి విస్తరిల్లు, సంధిసంధిని బరిఖల చందమునను 
[గ్రమము దప్పక యొందొంటిం గలయకుండు, సకలజీవుల కెల్ల నాశ్చర్యముగను. 19 


ప్రతి : సరస= రసయుక్తమయిన; జంబూ= జంబు అను పేరుగల; ఫ్లక్ష= ప్రక్షమను పేరుగల; శాల్మలి= శాల్మలి అను 
పేరుగల; ద్వీప= ద్వీపములు; కుశ= కుశ అను పేరుగల; క్రౌంచ= క్రౌంచ అను పేరుగల; శాక= శాక అను పేరుగల; 
పుష్మరములు +అనంగన్‌= పుష్మరమనే పేర్లతో; అలరు= ఒప్పునట్టి; ఆ ద్వీపములందున్‌= ఆ ద్వీపాలలో; జంబూద్వీపము= 
“జంబు” అను పేరుగల ద్వీపం; ఒనరంగన్‌= తగినవిధంగా ఉండగా; లక్షయోజనములు +అయ్యెన్‌= లక్ష యోజనాల 
వైశాల్యం కలదిగా అయింది అటన్‌= అక్కడ; ఉత్తర+ఉత్తర+ఆయత సంఖ్యన్‌= ఒకదానితో నొకటి విస్తారమయిన 
సంఖ్యతో; తాన్‌= ఆయా ద్వీపాలు; ద్విగుణితము +అయి= రెట్టింపయి; ఒండు+బఒంటికిన్‌= పరస్పర మొకదానికొకటి; 
అతిశయిల్లున్‌= మించి ఉంటాయి; క్షార= ఉప్పు కడలి; ఇక్షు= చెజకురసపు సముద్రం; సురా= కల్లు కడలి; ఆజ్య= నేతి 
కడలి; క్షీర= పాలకడలి; దధి= పెరుగు కడలి; ఉదకంబులున్‌= మంచినీటి సముద్రాలు; కలుగు= కలిగిన; సాగగములు+ఏడు= 
ఏడు సముద్రాలు; ద్వీపపరిమాణములు= దిబ్బల కొలతలు; కలిగి= కలిగి; విస్తరిల్లున్‌= విస్తరించి వున్నాయి; సంధి 
సంధినిన్‌= ఒకదానికి మరొకదానికి నడుమ; పరిఖల చందమునను= అగడ్తల విధంగా; క్రమము+తప్పక= ఏమాత్రం 
క్రమం తప్పకుండ; ఒండు+ఒంటిన్‌= ఒకదానితో మరొక్కటి; సకలజీవులకున్‌+ఎల్లన్‌= సకల జీవులకూ; ఆశ్చర్యముగను= 
వింత గొలిపే విధంగా; కలయక+ఉండున్‌= కలిసిపోకుండా ఉన్నాయి. 


తా ; జంబూ, పఫ్లక్ష్మ కుశ, క్రౌంచ, శాక, శాల్మలీ, పుష్మరాలనేవి సప్తద్వీపాలు. వీటిలో మొదటిదయిన జంబూద్వీపం ఒక 
లక్ష యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఈలాగే ఒకదానికొకటి రెట్టింపు వైశాల్యం కలిగి వరుసగా ఏడుద్వీపాలున్నాయి. 


490 శ్రీమహాభాగవతము 


వాటి నడుమ ఉప్పు కడలి, చెరుకు రససముద్రం, మద్యసాగరం, ఘృత సముద్రం, పాలకడలి, పెరుగు కడలి, మంచినీటి 
కడలి అనే ఏడు సముద్రాలున్నాయి. ఒక ద్వీపంతో ఇంకొక ద్వీపం కలిసిపోకుండా ఉండడానికి సముద్రాలు ఏర్పడ్డాయి. 
అవి ద్వీపాలచుట్టూ అగడ్తలలాగా ఉన్నాయి. ఈ ద్వీపసముద్ర నిర్మాణాలు సకలజీవులకూ ఆశ్చర్యం గొలిపే అద్భుత 
దృశ్యాలు. 

విశే : యోజనం= ఆమడ= నాలుగు క్రోసుల దూరం= 16 కిలోమీటర్లు. 


వ. అట్టి ద్వీపంబుల యందుం బరిపాలనంబునకుం బ్రియవ్రతుం డాత్మభవులు నాత్మసమాన శీలురునైన 
యాగ్నీ ధ్రేధ్మజిహ్వ యజ్ఞబాహు హిరణ్యరేతో ఘృతప్ఫష్ట మేథాతిథి వీతిహోత్రుల నొక్కొక్కని నొక్కొక 
ద్వీపంబునకుం బట్టంబు గట్టి యూర్ణస్వతి యను కన్యకను భార్గవున కిచ్చిన నా భార్గవునకు నూర్జస్వతి 
యందు దేవయాని యను కన్యారత్నంబు జనించె; నట్టి బలపరాక్రమవంతుందైన ప్రియవ్రతుండు విరక్తుందై 
యొక్కనాండు నిజ గురువగు నారదుని చరణానుసేవానుపతిత రాజ్యాది ప్రపంచ సంసర్గంబుం దలంచి 
యిట్లనియె. 20 


ప్రతి : అట్టిద్వీపంబుల +అందున్‌= ఆ విధంగా ఏర్పడిన జంబూద్వీపాదులలో; పరిపాలనంబునకున్‌= రాజ్య పాలనానికి; 
ప్రియవ్రతుండు= ప్రియవ్రతుడు; ఆత్మభవులు= తన వలన కలిగిన బర్జిష్మతి కుమారులు; ఆత్మసమానశీలురున్‌+ఐన = 
తనతో సమానమయిన శీల, వృత్త, గుణ, రూప, వీర్య, బెదార్యాలుగల; ఆగ్నీధ్ర; ఇధ్మబిహ్వ; యజ్ఞబాహు; హిరణ్యరేతస్‌; 
ఘృతప్పష్ట మేధాతిథి, వీతిహోత్రులన్‌ అను పేర్లుగలవారిలో; ఒక్కొకృనిన్‌= ఒక్కొక్కని; ఒక్కొక ద్వీపంబునకున్‌= ఒక్కొక్క 
ద్వీపానికి; పట్టంబున్‌+కట్టి= రాజుగా పట్టాఖీషిక్తులను చేసి; ఊర్జస్వతి+అను కన్యకను= ఊర్జస్వతి అను పేరుగల పుత్రికను; 
భార్గవునకున్‌+ఇచ్చినన్‌= భార్గవ నామధేయునకు పత్నిగా చేయగా; ఆ భార్గవునకున్‌= ఆ భార్గవునకు; ఊర్జస్వతియందున్‌= 
ఊర్జస్వతియందు; దేవయాని+అను= దేవయాని అనే పేరుగల; కన్యారత్నంబు= శ్రేష్టరాలగు కన్య జనించెన్‌= జన్మించింది; 
అట్టి= అటువంటి; బలపరాక్రమవంతుందడు +ఐన = బుద్ధిబల, భుజబల, ఆత్మబలాదులు మరియు విక్రమం గలిగిన; 
ప్రియవ్రతుండు= ప్రియవ్రతుడు; విరక్తుండు+ఐ= ప్రాపంచిక సుఖాదులపట్ల వైరాగ్యభావం కలవాడై; ఒక్కనాండు= ఒకరోజు; 
నిజగురువు+అగు= తన గురువయిన; నారదుని= నారద మహర్షి యొక్క చరణసేవా+అనుపతిత= పాదసేవచేసి 
అనుసరించిన; రాజ్య+ఆది= రాజ్యం మొదలుగాగల; ప్రపంచసంసర్గంబున్‌= ప్రాపంచికమైన భౌతిక లంపటత్వాన్నిి 
తలంచి= మనసులో తలచుకొని; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 

తా : ప్రియవ్రతుడు తనంతటివారైన తన కుమారులను, ఆగ్నీధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, హిరణ్యరేతసుడు, 
ఘృతపృ్ఫష్టుడు, మేధాతిథి, వీతిహోత్రుడు అనేవారిని ఒక్కొక్క ద్వీపానికి ఒక్కొక్కరిని పట్టం కట్టించాడు. ఊర్జస్వతి అనే 
కన్యను భార్దవునకిచ్చి పెళ్లి చేశాడు. ఆ దంపతులకు 'దేవయాని అనే కన్యారత్నం పుట్టింది. ఆ తరువాత 
మహాపరాక్రమవంతుడయిన ప్రియవ్రతుడు విరక్తుడై, నారదుని పాదసేవనంవల్ల ప్రాప్తించిన రాజ్యసంపదలనూ, సంసార 
బంధాలనూ తలచుకొని ఇలా విచారించాడు. 


న్‌ అక్కట! యే నింద్రియములచేం గట్టంగం బడియుండి యందులంబాయలేక 
యజ్ఞానవిరచితంబగు సర్వవిషయములను నంధకూపంబులందు నడంగి 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 491 


తరుణుల కే వినోదమృగంబనై యుండి యవి యెల్ల నే నొల్ల ననుచు రోసి 
హరికృపచే నప్పు డబ్బిన యాత్మ విద్యను గల్లి తనవెంట నరుగుదెంచు 


తే. కొడుకులకు నెల్ల రాజ్యము గుదురుపటిచి, తనదు పత్నుల దిగనాడి ధనము విడిచి 
హరివిహారంబు చిత్తంబునందు నిలిపి, పరంగ నల్లన నారదపదవి కరిగి. 21 


ప్రతి : అక్కట= అయ్యో!; ఏను= నేను; ఇంద్రియములచేన్‌= అయిదు ఇంద్రియములతో; కట్టంగన్‌+పడియుండి = 
బంధింపబడి; అందులన్‌= ఆ బాధలనుండి; పాయన్‌+లేక= బయటపడలేక; అజ్ఞాన విరచితంబు+అగు= మాయచే 
కల్పింపబడినదయిన; సర్వ విషయములు+అను= సమస్త ఇంద్రియార్థములనెడి; అంధకూపంబులు +అందున్‌ +అడంగి = 
చీకటి బావులందు అణగిపోయి; తరుణులకున్‌+ఏన్‌= వయస్సులోనున్న 'ప్రీలకు; నేను; వినోదమృగంబను +ఐ= 
కాలక్షేపంబునకై పెంచుకొను జంతువువలె; ఉండి= ప్రవర్తించి; అవి+ఎల్లన్‌= ఆ జీవనసరళిని అంతా; నేను +ఒల్లన్‌+ 
అనుచున్‌= నేను ఇష్టపడనని; రోసి= అసహ్యించుకొని; హరికృపచేన్‌= మహావిష్ణువు కరుణతో; అప్పుడు +అబ్బిన= ఆ 
క్షణమున నేర్పడిన; ఆత్మవిద్యను+కల్లి= ఆత్మవిద్యను పొంది; తనవెంటన్‌= తన్ను అనుసరించి; అరుగుదెంచు = వెంబడించి 
వస్తున్న కొడుకులకున్‌= కుమారులకు; ఎల్ల+రాజ్యమున్‌= సమస్త రాజ్యాన్ని కుదురుపటిచి= వారివారికి స్వాధీనమయ్యేలా 
స్థిరపరచి; తనదుపత్నులన్‌= తన ఇద్దరి భార్యలను; దిగనాడి= వదలిపెట్టి, ధనమున్‌విడిచి= సిరి సంపదలను వదలిపెట్టి; 
హరివిహారంబున్‌= పాపహారి అయిన హరితో విలాసంగా తిరుగుటను; చిత్తంబునందున్‌= మనసులో; నిలిపి= 
కుదురుకొనునట్లు చేసి; పరంగన్‌= ఒప్పునట్లుగా; అల్లనన్‌= మెల్లమెల్లగ్యా నారదపదవికిన్‌= బ్రహ్మర్షి న్థానమునకు; 
అరిగెన్‌= చేరుకొన్నాడు. 

తా : అయ్యో! నేను పంచేంద్రియాలకు బందీనై ఆ బంధనాలనుండి తప్పించుకోలేక అజ్ఞానంతో నిండిన విషయసుఖాలనే 
చీకటినూతిలో పడిపోయాను. విలాసవతులైన యువతులకు నేనొక వినోదమృగంలా అయినాను. ఇక, ఇటువంటి 
సుఖాలకు నెనేమాత్రం ఇష్టపడను అని నిశ్చయించుకున్నాడు. శ్రీహరి అనుగ్రహంవల్ల అబ్బిన ఆత్మవిద్యను అందుకున్నాడు. 
నా వెంటవచ్చిన కుమారులందరినీ రాజ్యంలో కుదురుకొనునట్లు పదిలపరిచాడు. భార్యలను పరిత్యజించాడు. ధనాన్ని 
వదులుకొన్నాడు. చిత్తంలో శ్రీహరిని నిలుపుకొన్నాడు. నారదుని అడుగుల జాడలలో బయలుదేరాడు. 


వ. ఇట్లు తన రథమార్గంబులు సప్తద్వీపసాగరంబులుగాం జేసి సూర్యునకు బతిసూర్యుందై 
సరిద్గిరివనాదులచే భూతనిర్భృతి కొజకుం బ్రతిద్వీపంబునకు నవధులు గల్పించి ద్వీపవర్న నిర్ణయంబులం 
బుట్టించి పాతాళ భూ స్వర్గాది సుఖంబులు నరకసమానంబులుగాం దలంచి విరక్తిం బొంది నిరంతర 
భగవద్దాన విమలీకృతాశయుం డగుచు హరిభక్తి ప్రియుండయిన ప్రియథవతు చరిత్రంబు లీశ్వరునకుం 
దక్క నన్యుల కెజబుంగం దరంబుగా; దతని మహిమంబులు నేండునుం గొనియాడుదురని శుకుండు మజియు 
నిట్లనియె. 22 

ప్రతి : ఇట్లు= ఈ విధంగా? తన= తనయొక్క రథమార్గంబులు= సూర్యరథ వేగంతో సమానంగా తేజస్సుతో కూడిన రథం 
పోయే త్రోవలు; సప్తద్వీపసాగరంబులుగాన్‌ +చేసి= ఏడు దిబ్బలుగా, ఏడు సముద్రాలుగా చేసి; సూర్యునకున్‌= దినకరునికి; 
ప్రతిసూర్యుండు+ఐ= రెండవ సూర్యుడైై సరిత్‌= నదులు; గిరివన= కొండలు, అడవులు; ఆదులచేన్‌ = మొదలగువానిచే; 


492 శ్రీమహాభాగవతము 


భూతనిర్వ్భృతి కొజకున్‌= జీవుల తృప్తికొణకు; ప్రతిద్వీపంబునకున్‌= జంబూద్వీపమాది సప్తద్వీపాలకు; అవధులు = వాద్దులు; 
కల్పించి= ఏర్పరచి; ద్వీప= ద్వీపాల; వర్ష వర్షముల; నిర్ణయంబులన్‌= విభాగాలుగా నిర్ణయించడాన్ని పుట్టించి= 
సిద్ధంచేసి; పాతాళ= పాతాళలోకం; భూ= భూలోకం; స్వర్గ్ణ+ఆది= స్వర్గాదులకు చెందిన; సుఖంబులు= భోగాలు; 
నరకసమానంబులుగాన్‌= నరకప్రాయాలుగా; తలంచి= భావించి; విరక్తిన్‌+పొంది= వైరాగ్యం పొంది; నిరంతర= ఎల్లప్పుడు; 
భగవత్‌+ధ్యాన= భగవంతునికి సంబంధించిన ధ్యానంచే; విమలీకృత +ఆశయుండు +అగుచున్‌= నిర్మలత్వం పొందిన 
భావాలు కలవాడవుతూ; హరిభక్తిప్రియుండు +అయిన= శ్రీహరిపై ప్రీతి గలవాడయిన; ప్రియవ్రతుచరిత్రంబులు = 
ప్రియవ్రతుని పుణ్యచరిత్రలు; ఈశ్వరునకున్‌ +తక్కన్‌= సర్వరక్షకుడయిన పరమేశ్వరునికి తప్పు అన్యులకున్‌= ఇతరులకు; 
ఎజుంగన్‌+తరంబు +కాదు= తెలియుటకు వీలుగాదు; అతని= ఆ ప్రియవ్రతుని;ి మహిమంబులు= ఆశ్చర్యకరమయిన 
ప్రభావాలు; నేందునున్‌= ఈ రోజుకూడా; కొనియాడుదురు +అని= పొగడుతారని; శుకుండు= శుకమహర్షి మజియున్‌= 
మిల; ఇట్లు+అనియెన్‌= ఇలా చెప్పాడు. 


తా ; ఈ విధంగా ప్రియవ్రతుడు తన రథమార్దాలను ఏడుద్వీపాలుగా, ఏడు సముద్రాలుగా ఏర్పరచాడు. సూర్యునికి 
ప్రతిసూర్యుడుగా ప్రకాశించాడు. నదులను, కొండలను, వనాలను సరిహద్దులుగా నిర్ణయించి, జీవరాసులకు తృప్తి 
కలిగించాడు. ద్వీపాలలో దేశవిభాగం కల్పించాడు. భూలోక, స్వర్గలోక, నాగలోక సుఖాలను నరకసమానంగా భావించాడు. 
విరక్తి పొందాడు. నిరంతరం భగవంతుని ధ్యానించడంతో, నిర్మలమయిన ఆశయాలు కలిగినవాడయ్యాడు. అలాంటి 
హరిభక్తి పరాయణుండయిన ప్రియవ్రతుని పవిత్ర చరిత్ర తెలుసుకోవడం ఈశ్వరునికి తప్ప మరెవ్వరికీ శక్యంకాదు. ఆ 
ప్రియవ్రతుని మహిమలను జనులు నేటికీ కొనియాడుతున్నారు అని చెప్పి శుకమహర్షి ఇంకా ఇలా అన్నాడు. 


క. హరిసేవనాప్రియవ్రతుం, డరయంగంగైవల్యపదవి నందుట యరుదే? 

ధరంజండాలుందడైనను, హరినామస్మరణంజెందు నవ్యయపదమున్‌. 23 
ప్రతి : హరి= శ్రీహరియొక్క సేవనా= సేవించుటయే; ప్రియవ్రతుండు= ఇష్టమైన వ్రతంగా కలవాడు; అరయన్‌+కన్‌= 
పరిశీలించి చూడగా; కైవల్యపదవిన్‌+అందుట= మోక్షస్థితిని పొందటం; అరుదు+ఏ= ఆశ్చర్యమా?; ధరన్‌= లోకంలో; 
చండాలుండు+ఐననున్‌= చండాలుడయినా; హరినామస్మరణన్‌= హరినామస్మరణచే; అవ్యయపదమున్‌= శాశ్వతమైన 
స్థితిని; చెందున్‌= పొందుతాడు. 
తా : ప్రియవ్రతుడు హరిసేవాప్రభావంవల్ల ముక్తి పొందినాడనడంలో ఆశ్చర్యం ఏముంది? చండాలుడయినా సరే, 
హరిచరణ స్మరణం వల్ల అక్షరమైన మోక్షాన్ని పొందగలడు. 
వ. అని పలికి శుకుండు మజియు నిట్లనియె. ర! 
ప్రతి : అని పలికి= ఇలా చెప్పి; శుకుండు= శుకమహర్షి మజియున్‌= ఇంకనూ; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 


తా : హరినామస్మరణ కైవల్యదాయకం. ఈ స్మరణ చేసేవా రెవరైనా ముక్తి పొందుతారని శుకుడు విశదీకరించి ఆపై 
పరీక్షిత్తుతో ఇలా అన్నాడు. 


ఆణి ౨ 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 493 


మ. జనకుందిట్లు విరక్తుందైనను దదాజ్ఞంజేసి యాగ్నీద్రుం డే 

పున ధర్మప్రతిపాలనుండగుచు జంబూద్వీపము న్నేలుచుం 

దన సత్పుత్తులమాడ్మి నెల్ల ప్రజలం దాత్పర్యచిత్తంబునన్‌ 

ఘనతంటబోచె ననేకకాల మిలంబ్రఖ్యాతంబుగా భూవరా! లెగ్‌ 
ప్రతి : భూవరా= ఓ పరీక్షిన్మహారాజా! జనకుండు+ఇట్లు= తండ్రియైన ప్రియవ్రతుడు ఈ ప్రకారంగా; విరక్తుండు+ఐననున్‌= 
భౌతిక భోగాలపట్ల వైరాగ్య భావం కలిగినవాడు కాగ్గా; తద్‌ +ఆజ్ఞన్‌+చేసి= ప్రియవ్రతుని ఆనతి మేరకు; ఆగ్నీధ్రుండు= 
బర్జిష్మతి పెద్ద కుమారుడయిన ఆగ్నీధ్రుడు; ఏపునన్‌= అతిశయంతో; ధర్మప్రతిపాలనుండు +అగుచున్‌= రాజ్యధర్మాన్ని 
పాలించేవాదవుతూ; జంబూద్వీపమున్‌+ఏలుచున్‌= జంబూద్వీపాన్ని పాలించుచూ; తన= తనయొక్క సత్పుత్రులమాడ్మిన్‌= 
మంచిబుద్ధి గల కొడుకులవలె; ఎల్లప్రజలన్‌= ప్రజలనందరిని; తాత్పర్యచిత్తంబునన్‌= నిష్టతోకూడిన మనస్సుతో; 
ప్రఖ్యాతంబుగాన్‌= ప్రసిద్ధిగా; అనేకకాలము= చాలకాలం; ఇలన్‌= ఈ జంబూద్వీపాన్ని ఘనతన్‌+ప్రోచెన్‌= గొప్పగా 
రక్షించాడు. 
తా : రాజా! ఆ తరువాతి వృత్తాంతం విను. తండ్రి అయిన ప్రియవ్రతుడు విరక్తుడు కాగా, ఆతని ఆజ్ఞప్రకారం అతని 
కుమారుడు ఆగ్నీధ్రుడు జంబూద్వీపాన్ని ధర్మమార్గంలో పరిపాలించాడు. అతడు ప్రజలందరినీ కన్న కొడుకులలాగా 
లాలిస్తూ చాలాకాలం రాజ్యం చేశాడు. ఎనలేని ప్రఖ్యాతి గడించాడు. 


వ. ఇట్లాగ్నీధ్రుండు రాజ్యంబు సేయుచు, నొక్కనాండు పుత్రకాముందై మందరాద్రి సమీపంబున 
నఖితోపచారంబుల నేకాగ్రచిత్తుందై యర్చించినం, గమలసంభవుండు సంతసిల్లి, తన సమ్ముఖంబున 
సంగీతంబు సేయు పూర్వచిత్తియను నప్సరోంగనం బంపుటయు, నా యప్ప్సరోంగన చనుదెంచి రమణీయ 
వివిధ నిబిడ విటపి విటప సమాశ్లిష్ట సమీప సువర్ణ లతికారూధస్థల విహంగమ మిథునోచ్చార్యమాణ 
షద్దాది స్వరంబులచే బోధ్యమాన సలిల కుక్కుట కారండవ బక కలహంసాది విచిత్ర కూజిత సంకులంబు 
లయిన నిర్మలోదక కమలాకరంబులు గల తదాశమోపవనంబు నందు విహరించుచు విలాస విభ్రమ గతి 
విశేషంబులం జలనంబు నొందు స్వర్ణ చరణాభరణస్వనం బ న్నరదేవ కుమారుం డాలించి యోగసమాధింజేసి 
ముకుళితనేత్రుందై యుండి యల్లన కనువిచ్చి చూచి తన సమీపంబున మధుకరాంగనయుంబోలెం 
బుష్పాఘ్రాణంబు సేయుచు దేవమానవుల మనోనయనంబుల కాహ్లాదంబు పుట్టించుచున్న గతి విహార 
వినయావలోకన సుస్వరావయవంబుల మన్మథ శరపరంపరల నొందించుచు ముఖకమల విగళితామృత 
సమానహాస భాషణామోద మదాంధంబు లయిన మధుకర మిథునంబుల వంచించి, శీఘ్ర గమనంబునం 
జలించు కుచకచమేఖలలు గల దేవిం గనుంగొని చిత్తచలనంబు నొంది మన్మథపరవశుందై జదుని 
చందంబున నిట్లనియె. 26 

ప్రతి : ఇట్లు= ఈ విధంగా; ఆగ్నీధ్రుండు; రాజ్యంబు+చేయుచున్‌= రాజ్యపాలనము చేయుచూ; ఒక్కనాండు= ఒకరోజు; 
పుత్రకాముందడు+ఐ= పుత్రుని పొందాలనే కోర్కె కలవాడై; మందర+అద్రి సమీపంబునన్‌= మందరమనే పేరుగల 
కొండసమీపంలో; అఖిల+ఉపచారంబులన్‌= సకల విధాలైన సేవలతో; ఏక +అ[గ్ర+చిత్తుండు+ఐ= ఒకే ఒక లక్ష్యంతో 


494 శ్రీమహాభాగవతము 


కూడిన మనస్సు కలవాడై; అర్చించినన్‌= అర్చన చేయగా; కమలసంభవుండు= కమలంలో పుట్టిన బ్రహ్మదేవుడు; సంతసిల్లి= 
సంతోషించి; తనసమ్ముఖంబునన్‌= తన ఎదుట; సంగీతంబు +చేయు= చక్కని గీతాలాపన చేసే; పూర్వచిత్తి+అను= 
పూర్వచిత్తి అను పేరుగల; అప్సరస్‌ +అంగనన్‌= అచ్చర పడతిని; పంపుటయున్‌= పంపగా; ఆ+అప్పరస్‌+అంగన= ఆ 
పూర్వచిత్తియను ఆ దేవతాప్షీ చనుదెంచి= ఆగ్నీధ్రుని కడకువచ్చి; రమణీయ = మనోజ్ఞమైన; వివిధ= అనేక విధాలైన; 
నిబిడ= దట్టమయిన; విటపి విటప= చెట్ల కొమ్మలచే; సమాళ్లిష్ట= కౌగిలించబదిన; సమీప= దగ్గరి; సువర్ణలతికా+ఆరూడస్థుల= 
రంగురంగుల పూలతీగలల్లు కొన్న ప్రదేశాలలో విహరించే; విహంగమ మిథున= పిట్టల జంటలచేత; ఉచ్చార్యమాణ = 
పలుకబడుచున్న; షడ్డ+ఆది= (షడ్డము= నాసిక, కంఠం, వక్షస్సు, తాలువు, జిహ్మ దంతం అను నాజు స్థలములందును 
బుట్టిన స్వరవిశేషము) షడ్డం మొదలైన; స్వరంబులచేన్‌= స్వరాలతో; బోధ్యమాన= మేల్కొల్పబడుతున్న; సలిల కుక్కుట= 
నీటికోళ్ళు; కారందవ= పొట్టి బాతులు; బక= కొంగలు; కలహంస+ఆది= కలహంసలు మున్నగువాటి; విచిత్ర కూజిత 
సంకులంబులు+అయిన= చిత్రమైన కూతల సందడితో కూడినవైన; నిర్మల+ఉదక = స్వచ్చమయిన నీరుగల; 
కమల+ఆకరంబులుగల= కోనెళ్ళుగల; తద్‌+ఆశ్రమ= ఆ ఆశ్రమంయొక్క ఉపవనంబునందున్‌= తోటలో; విహరించుచున్‌= 
విహారంచేస్తూ విలాస గతివిశేషంబులన్‌ = ఒయ్యారం ఒలకబోసే నడకలతో; చలనంబున్‌+ఒందు= చలించునట్టి; స్వర్ణ 
చరణ+ఆభరణ స్వనంబు= బంగారు అందెల రవళిని; ఆ నరదేవకుమారుండు= ఆ ప్రియవ్రతుని కుమారుడు; ఆలించి= 
విని యోగసమాధిన్‌ +చేసి= యోగసమాధిలో ఉండటంవల్ల; ముకుళితనేత్రుండు+ఐ= కనులుమూసి కొన్నవాడై) ఉంది= 
ఉండి; అల్లన= మెల్లగా కనువిచ్చిచూచి= కనులు తెరచిచూచి; తన సమీపంబునన్‌= తనకు దగ్గరగా మధుకర+అంగనయున్‌+ 
పోలెన్‌= ఆడు తేనెటీగవలె; పుష్ప+ఆ('ఘ్రాణంబు +చేయుచున్‌= పూలవాసనను పీల్చుచు; దేవ= దివిలో సంచరించేవారి; 
మానవుల= భూలోకవాసులైన వారి, మనస్‌+నయనంబులకున్‌= మనస్సులకు, కన్నులకు; ఆవహ్లాదంబున్‌+పుట్టించుచున్నగతిన్‌= 
సంతోషం కలిగించేవిధంగా; విహార= విహారంతో; వినయ+అవలోకన = వినయంతోడి చూపులతో; సుస్వర= మంచి 
కంఠధ్వనితో; అవయవంబుల= అంగములతో; మన్మథ శరపరంపరలన్‌= మన్మథుని బాణ పరంపరలను; ఒందించుచు= 
సృష్టిస్తూ ముఖకమల విగళిత= ముఖ పద్మంనుండి వెలువడిన; అమృతసమాన = అమృతంతో సాటియైన; హాసభాషణ = 
నవ్వల, మాటల; ఆమోదమద +అంధంబులు+అయిన = పరిమళంతో మదించి కన్నుగ్రాననివయిన,; మధుకరమిథునంబులన్‌= 
తేనెటీగల జంటలను, వంచించి= మోసగించి; శీఘ్రగమనంబునన్‌= తొందరతో కూడిన నదకతో; చలించు= కదలాడు, 
కుచకచమేఖలలు గల= స్తనములు, జుట్టుముడి, ఒడ్డాణముగల; దేవిన్‌+కనుంగొని= పూర్వచిత్తిని దర్శించి; చిత్తచలనంబున్‌+ 
ఒంది= మనస్సు చలించినవాడైై మన్మథపరవశుండు+ఐ= మన్మథునకు లొంగినవాడై; జడునిచందంబునన్‌= మూర్చునివలె; 
ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తా ; ఈ విధంగా ఆగ్నీధ్రుడు జంబూద్వీపాన్ని పరిపాలిస్తూ ఒకనాడు సంతానంకోసం మందరపర్వత సమీపానికి వెళ్ళి 
అక్కడ అచంచలమైన మనస్సుతో అఖిలోపచారాలతో బ్రహ్మదేవుణ్ణి ఆరాధించాడు. ఆగ్నీధ్రుని భక్తిప్రపత్తులకు బ్రహ్మదేవుడు 
పరమానందభరితుడై సత్యలోకంలో తన సమక్షంలో సంగీతం ఆలపించే 'పూర్వచిత్తి అనే అప్సరసను ఆయన దగ్గరకు 
పంపాడు. ఆ అమరకాంత ఆగ్నీధ్రుడు ఉన్న ఆశ్రమవాటికకు వచ్చింది. అక్కడ వివిధ పుష్పజాతుల రంగురంగుల 
పూలతీగెలు దట్టమైన చెట్లకొమ్మలను గట్టిగా పెనవేసుకొని ఉన్నాయి. ఆ తీగెలమీద ఊగే నెమళ్ళు మొదలైన పక్షుల 
జంటలు షడ్డాది స్వరాలతో సందడి చేస్తున్నాయి. ఆ ధ్వనులకు మేల్మొన్న నీటికోళ్ళూ, బాతులూ, కొంగలూ కలకల 
ధ్వనులు చేస్తున్నాయి. అటువంటి విహంగాలతో నిర్మలజలాలతోనూ నిండిన సరస్సులు కన్నులవిందు చేస్తున్నాయి. 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 495 


ఆ(శమవాటికను ఆనుకొని ఉన్న ఉపవనంలో ఆ అప్సరస విహరించడం మొదలుపెట్టింది. వంపు సొంపులతో ఒయ్యారంగా 
నడిచే ఆ సురసుందరి నడకలకు తగినట్టుగా కదలుతున్న ఆమె బంగారు అందియల రవళిని ఆగ్నీధ్రుడు ఆలకించాడు. 
యోగసమాధిలో కన్నులు మోడ్చి ఉన్న అతడు మెల్లగా కన్నులు విప్పి ఆ వన్నెలాడిని చూచాడు. ఆ సమయంలో 
ఆడుతుమ్మెదవలె 'పూర్వచిత్తి పూలసౌరభాన్ని ఆఘ్రాణిస్తున్నది. ఆమె అందచందాలు దేవతలకూ, మానవులకూ కనువిందై 
మనస్సులను పరవశింప చేస్తున్నాయి. పూర్వచిత్తి ఒయ్యారపు నదకలూ, విభ్రమ విహారాలూ, వాలుచూపులూ 
కంఠమాధుర్యమూ, అంగసౌష్టవ్రమూ మన్మథుని శరపరంపరలను కురిపించసాగాయి. ఆమె ముఖపద్మంనుండది మకఠరందంవంటి 
మందహాసం చిందుతున్నది. ఆమె పలుకులు పరిమళాలు విరజిమ్ముతున్నాయి. ఆ సుగంధాలకు ముసురుకొని మైమరచిన 
తుమ్మెద జంటలను తప్పించుకొని ఆ సురసుందరి చరచరా నడుస్తుంటే ఆ గమన వెగానికి ఆమె చనుగవ, జుట్టుముడి, 
మొలనూలు చలిస్తున్నాయి. అటువంటి పూర్వచిత్తిని చూచి ఆగ్నీధ్రుడు కామపరవశుడై చలించిన చిత్తంతో మూర్చునిలాగా 
ఆవిడతో ఈ విధంగా సంభాషణ మొదలెట్టాడు. 


క. సతి! నీ వెవ్వతె వీప, ర్వతమున కేమేనింగోరివచ్చిన వన దే 
వతవో, శారదవో రతి, పతి పంచిన మాయవో, తపస్సారమవో! 27 


ప్రతి : సతి= సత్ర్రవర్తనగల కాంతా!) నీవు+ఎవ్వతెవు= నీవు ఎవరవు?; ఈ పర్వతమునకున్‌= మందరమను పేరుగల; 
ఈ కొండకు; ఏమి+ఏనిన్‌= ఏమయినా; కోరి= అపేక్షించి; వచ్చిన= అరుదెంచిన; వనదేవతవో= వనదేవతవా?; శారదవో= 
సరస్వతివా?; రతిపతి= మన్మథుడు; పంచిన= ఆజ్ఞాపించగా వచ్చిన; మాయవో= మాయారూపిణివా?; తపస్‌ +సారమవో= 
తపస్సుయొక్క పరమార్థమైనదానివా? 

తా; నెచ్చెలీ! ఎవరు నీవు? ఈ కొండదగ్గరకు ఏ పనిమీద వచ్చావు? నీవు వనదేవతవా? సరస్వతీదేవివా? లేకపోతే 
మన్మథుడు పంపిన మాయామూర్తివా? కాకపోతే ఫలించిన నా తపస్సంపదవా? 


ఉ. అంగజుందెక్కుడించిన శరాసనమున్‌ ధరియించి యంత నా 
యంగజు వేంట మానవమృగావళింజూచుచు నున్న దానవో! 
రంగగు నీ నిజాకృతి తెజింగెజటుంగంగ నిజంబు వల్ముమా 
యంగన నిన్నుంగన్లొనిన యంత ననంగుండు సందడించెదున్‌. 28 


ప్రతి : అంగజుండు= మన్మథుడు; ఎక్కుడించిన= ఎక్కుపెట్టిన; శర+ఆసనమున్‌= విల్లును; ధరియించి= సన్నద్ధంచేసి; 
అంతన్‌= ఆ పిమ్మట; ఆ+అంగజు= ఆ మన్మథుని; వేంటన్‌= క్రీడకై; మానవ= నరులనే; మృగ+ఆవళిన్‌= జంతువుల 
గుంపును; చూచుచున్‌+ఉన్నదానవో= దర్శిస్తున్నావా?; రంగు+అగు= మేలైన; నీనిజ+ఆకృతి= నీ సహజమైన స్వరూపం; 
తెథంగు+ఎజుంగంగన్‌= విధానము తెలిసేటట్లు; నిజంబు+పల్ముమా= నిజాన్ని చెప్పు; అంగన= సుందరాలైన అంగాలు 
కలదానా!) నిన్నున్‌= నిన్ను కన్గానిన +అంతన్‌= చూచినంతనే; అనంగుండు = మన్మథుడు; సందడించెడున్‌= గోల 
చేయుచున్నాడు. 

తా : ఓ మగువా! మదనుడు ఎక్కుపెట్టిన విల్లును నీవు చేతబట్టుకొని మన్మథ క్రీదకై ఈ అడవిలోని నరమృగాలను (మానవ 
మృగాలను) వేటాడుతున్నావా? నీ అసలు స్వరూపం నాకు స్పష్టంగా తెలిసేలాగా చెప్పు. నిన్ను చూస్తుంటే మదనుడు నాలో 
కోలాహాలం చేస్తున్నాడు. 


496 శ్రీమహాభాగవతము 


క. పొలుపగుచున్న విలాసం, బుల నంగజు బాణములను బోలెడినీ చం 

చల సత్మ్కటాక్షవీక్షణ, ముల నెవ్వని నింతి! చిత్తమునంగలంచెదవె! 29 
ప్రతి : ఇంతి= ఓ మగువా!; పొలుపు+అగుచున్న= అందం ప్రకటిస్తున్న విలాసంబులన్‌= విలాసాలతో; అంగజు 
బాణములను+పోలెడి= మన్మథుని బాణాలేమో అన్నట్లున్న నీ= నీయొక్క చంచల= కదలికతో కూడిన; సత్‌+కటాక్ష+ 
వీక్షణములన్‌= చక్కని కడగంటి చూపులతో; ఎవ్వని= ఎవనియొక్క చిత్తమునన్‌= మనసును; కలంచెదవే= చీకాకు 
పరుస్తున్నావు. 
తా : ఓ కోమలాంగీ! నీ కులుకులతో, తళుకుబెళుకులతో మన్మథుని వాడి తూపులవంటి కడగంటి చూపులతో ఎవరి 
మనసును చీకాకు పరుస్తున్నావు? 
చ. చెదరంగ వేదముల్‌ సదువు శిష్యులపైం దగం బుష్పవృష్టి స 

మృదమున నంతలోంగురియుమాడ్మిని మన్మథసామగానముల్‌ 

సదివెడు శిష్యులో యనంగ షట్పదపంక్తులు 'సేరి ('మైోయంగాం 

బదపడి మీంద రాలు గచభారమునందుల జాలు క్రొవ్విరుల్‌. 80 
ప్రతి : చెదరంగన్‌= చెదరిపోయేటట్లు; వేదముల్‌+చదువు = వేదాధ్యయనం చేసే; శిష్యులపైన్‌= ఛాత్రులపై) తగన్‌ = 
ఒప్పిదంగా; పుష్పవృష్టి పూలవాన; సమ్మదమునన్‌= సంతోషంతో; అంతలోన్‌= అంతలో; కురియు మాదిని= కురిసేవిధంగా; 
మన్మథసామగానముల్‌= మన్మథుని సామవేదాల సంగీతం; చదివెడు= అధ్యయనం చేసే; శిష్యులో యనంగన్‌= శిష్యులా 
అనేటట్సు; షట్పదపంక్తులు = తుమ్మెదల వరుసలు; చేరి= సమీపించి; మయన్‌+కాన్‌= రొద చేయగా; పదపది= అటుపైన; 
మీందన్‌రాలు= పైన జలజలరాలు; కచభారమునందులన్‌= క్రొమ్ముడియందు; క్రొత్త+విరుల్‌= కొత్తవయిన సుమములు; 
జాజున్‌= జారుతున్నాయి. 
తా: మన్మథ సామగానాలు ఆలపించే శిష్యులేమో అన్నట్లు తుమ్మెదల గుంపు నీకు వంత పాడుతున్నాయి. వేదాలు చదివే 
శిష్యుల పైన విరులవాన కురిసే విధంగా ఆ తుమ్మెదల మీద నీ వాలు జడనుండి పూలు జలజల రాలుతున్నాయి. 


క. అందియల వెలయు రత్నము, లందంబుగ లలిత పదములన్‌ సుభగములై 
యందంద [మైోయుచును నా, డెందంబునం దగిలి సందడించెడిం దరుణీ! త 
ప్రతి: తరుణీ= ఓ పడతీ!; అందియలన్‌= అందియలందు; వెలయు= ప్రకాశించు; రత్నములు= నవరత్నాలు; అందంబుగన్‌= 


అందంగా; లలితపదములన్‌= సుకుమారమయిన చరణాలందు; సుభగములు+ఐ= సుందరములై; అందు +అంద= 
అక్కడక్కడ; మైోయుచున్‌= మైోగుతూ; నాడెందంబునన్‌= నా మనస్సునందు; తగిలి= లగ్నమై; సందడించెడిస్‌= సందడించెను. 


తా : ఓ తరుణీ! నీవు వడివడిగా అడుగులు పెడుతూ నడుస్తూంటే నీ కాలి అందియలు ఘల్లుఘల్లుమని (మోగుతున్నాయి. 
ఆ చిరుమువ్వల సవ్వడులు, ఆ అందెల రవళులు నా మనస్సును తాకి ప్రతిధ్వనిస్తూ సందడి చేస్తున్నాయి. 


క. పాయక కదంబ పుష్ప, చాయం గల వస్త్రకాంతి సల్లెడుంగంటే 
యా యెడ నితంబరోచులు, గాయుచు నెడతెగక తథిమి కప్పెడుందన్వీ! తిల 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము ఉ4ర్రి/ 


ప్రతి : తన్వీ= ఓ తరుణీ!; పాయక= విడువక; కదంబ పుష్పచ్చాయన్‌+కల= కడిమిపువ్వులచాయ వలెనున్న; వస్తకాంతి= 
ధరించిన వస్త్రముల కాంతి; చల్లెడున్‌= విరజిమ్మియుండుటను; కంటే= చూచినావు గదా!; ఈ+ఎదన్‌= ఇప్పట్టున; 
నితంబరోచులు= పిరుదుల కాంతులు; కాయుచున్‌= ప్రసరిస్తూ ఎడతెగక= సంతతం; తటిమి కప్పెదున్‌= కప్పివేస్తున్నాయి. 
తా:ఓ తన్వీ! కడిమి పువ్వుల కాంతులను పుణికి పుచ్చుకొనే నీ చీర నిగనిగలను ఎడతెగకుండా బయటకు ప్రసరించే నీ 
కటికాంతులు కప్పి వేస్తున్నవి గదా! 
క. నిరతము నీ తనుమధ్యముం, గర మరుదుగ నరసి చూడంగానంబడ, దీ 
కరికుంభంబులంబోలెడి, గురుకుచముల నెట్లు నిలుపుకొంటి లతాంగీ! తి 
ప్రతి : లతా+అంగీ= తీగెవంటి దేహముగలదానా!; నిరతము = ఎల్లప్పుడు; న్‌= నీయొక్క తనుమధ్యమున్‌= సన్నని 
నడుమును; కరము+అరుదుగన్‌= మిక్కిలి దుర్లభంగా; అరసి= పరిశీలించి; చూడన్‌= చూడగా; కానన్‌+పదదు= దృగ్గోచర 
మగుటలేదు; ఈ కరికుంభంబులన్‌= ఈ ఏనుగుల కుంభస్థలాలను; పోలెడి= సరిపోలునట్టి గురుకుచములన్‌= గబ్బిగుబ్బలను; 
ఎట్లు= ఏ రీతి; నిలుపుకొంటి= నిలుపుకొన్నావు? 
తా : ఓ లతాంగీ! చూద్దామన్నా నీ నడుము కనబడదు. అలాంటప్పుడు ఏనుగు కుంభస్థలం లాంటి స్తనద్వయాన్ని ఎలా 
మోస్తున్నావు? 
క. పొంకములగు కుచములపైం, గుంకుమపంకంబుంబూసికొని వాసనలం 
గొంకక వెదచలైెడు నీ, బింకంబగు చన్నుదోయి పెంపో సొంపో. తశ 
ప్రతి : పొంకములు+అగు= తీరయినట్టి; కుచముల పైన్‌= స్తనాలపై, కుంకుమపంకంబున్‌= కుంకుమపువ్వు లేపనమును; 
పూసికొని= అలదుకొని; వాసనలన్‌= పరిమళాలను; కొంకక= వెనుదీయక; వెదచల్లెడు= వెదచల్లుతున్న్య నీ= నీయొక్క 
బింకంబు +అగు= గట్టివైన; చన్నుదోయి= కుచాల జంట; పెంపో= పెరుగుదలయో; సొంపో= అందమో కదా! 


తా : ఓ పూబోణీ! పొంకమైన నీ స్తనాలమీద కుంకుమ లేపనం పూసుకొన్నావు. పరిమళాలు వెదచల్లే బింకమైన నీ 
చందోయి పెంపునూ, సొంపునూ వర్ణించడం నాకు చేతనౌతుందా? 


శా. ఏ లోకంబుననుండి వచ్చితివి? నీ విచ్చోటికిన్‌ మున్నునే 

నే లోకంబునం జెప్పంజూప నెజుంగన్‌ నీ సుందరాకారమున్‌ 

నీ లాలిత్యము లీ వినోదములు నీ కిట్లొప్పునే? కామినీ? 

భూలోకంబున కెట్టు వచ్చితివి నా పుణ్యంబగణ్యంబుగన్‌? తర్‌ 
ప్రతి : కామినీ= ఓ లలనా! నీవు= నీవు; ఈ+చోటికిన్‌= ఈ మందరపర్వత సమీప ప్రదేశానికి; ఏ లోకంబునన్‌+ఉండి 
వచ్చితివి= ఏ లోకంనుండి వచ్చావు; మున్ను] ముందు; నేను; ఏ లోకంబునన్‌= ఏ లోకంలోగాని; చెప్పన్‌= నీవంటి 
అందగత్తె గలదని చెప్పగాగాని; చూపన్‌+ఎజుంగన్‌= ఇదిగో ఆ సుందరి అని ఇతరులు నిర్దేశించడం కూడా తెలియనివాళ్టే; 
నీ సుందర+ఆకారమున్‌= నీ అందచందాలు గల రూపాన్ని స్‌ లాలిత్యములు = నీ సరస సౌందర్య విలాసాలు) ఈ 


498 శ్రీమహాభాగవతము 


వినోదములు = ఈ వింతలు; నీకున్‌+ఇట్లు+ఒప్పునే? = నీకు ఎంతగానో తగి ఉన్నాయి; భూలోకంబునకున్‌= భూలోకానికి; 
నా పుణ్యంబు +అగణ్యంబుగన్‌= లెక్కింపశక్యం గాని నా పుణ్యఫలమన్నట్లుగా; ఎట్టు= ఏ రకంగా; వచ్చితివి= వచ్చావు. 
తా : కామినీ! ఏ లోకంనుండి ఇక్కడికి వచ్చావు? నీలాంటి అందగత్తెను గురించి ఎవరూ ఎక్కడా చెప్పుకోవడం నేను 


వినలేదు. లోకంలో ఎవరూ నీలాంటి సుందరిని చూపలేదు. అందమైన నీ ఆకారమూ, నీ లావణ్యమూ, నీ లీలావిలాసమూ 
ఎంత గొప్పగా ఉన్నాయో వర్ణించలేను. నేను చేసుకొన్న అంతులేని పుణ్యం ఫలించినట్లు ఈ భూలోకానికి ఎలా దిగి 


వచ్చావు? 
క. హాసావలోకనంబుల, భాసిల్లెడు నీ ముఖంబు పలుమబు నిపు డే 

యాసలు పుట్టింపంగ నే, నాసగొనెద నిన్నుంజూచి యంబుజనేత్రా! 836 
ప్రతి : అంబుజనేత్రా! = పద్మాలవంటి నేత్రాలు కలదానా!; హాస +అవలోకనంబులన్‌= చిరునవ్వుతో కూడిన వాల్పూపులతో; 
భాసిల్లెడు= ప్రకాశించెడి; నీ ముఖంబు= నీ వదనం; పలుమజఖున్‌= పెక్కుసారులు; ఇపుడే= ఈ క్షణంలోనే) ఆసలు+ 
పుట్టింపంగన్‌= కోరికలు కలిగిస్తుండగా; నిన్నున్‌+చూచి= నిన్ను కనుగొని; నేన్‌= నేను; ఆస+కొనెదన్‌= ఆశపడుతున్నాను. 
తా : కమలదళాలవంటి కన్నులు కలదానా! చిరునవ్వుతోకూడిన వాల్పూపులతో శోభిల్లే స్త సుందరవదనాన్ని చూస్తున్నకొద్దీ 
నాలో ఎన్నో కోరికలు చివురించుతున్నాయి. నీ పొందుకోసం నేను ఆశపడుతున్నాను. 


ఆఅ. కందులేని యిందుకళ మించి నెమ్మోము, కాంతియుక్త మగుచుంగానుపించెం 
గాన విష్ణుకలయుంగాంబోలు నని నా మ, నంబునందుందోంచె నళిననేత్ర! త 


ప్రతి : నళిననేత్ర= పద్మాలవంటి నయనాలు కలదానా; కందులేని= మచ్చలేని; ఇందుకళన్‌= చంద్రకళను; మించి= 
అతిశయించి; నెజ+మోము= నిండు మొగం; కాంతియుక్తము +అగుచున్‌= కాంతితో కూడినదై; కానుపించెన్‌= కనిపిస్తున్నది; 
కానన్‌= ఆ కారణాన; నా మనంబునందున్‌= నా మనసులో; విష్ణుకలయున్‌+కాంబోలున్‌= విష్ణుకళయేమో అని, తోం 
చెన్‌= భావం కలిగింది. 


తా : నలిననయనా! మచ్చలేని చంద్రకళ చందాన నీ ముద్దుల మొగం వెలుగులు వెదజల్లుతున్నది. ఆహా! అందుకనే 
కాబోలు అది నిజంగా “విష్ణుకళి అని మనస్సులో భావిస్తున్నాను. 
మ. పటుతాటంకరథాంగయుగ్మమునకుంబల్మాలు ఖీతిల్లుచున్‌ 

నటనంబందెడు గండుమీనములతో నాసన్న నీలాలకో 

తృటభృంగావళితో ద్విజావళి లసత్మాంతిన్‌ విడంబించు మా 

అట కాసారముంబోలి నెమ్మొగము దా రంజిల్లు నత్యున్నతిన్‌. 88 
ప్రతి : పటుతాటంక= పటువైన చెవి కమ్మలు అనే; రథాంగ యుగ్మమునకున్‌= చక్రవాకాల జంటకు; పల్మాజు= 
పెక్కుసార్లు భీతిల్లుచున్‌= భయపడుతూ నటనంబు+అందెడు= నటిస్తున్న గండుమీనములతోన్‌= గండు చేపలతో; 
ఆసన్న= సమీపంలో ఉన్న; నీల+అలక= నల్లని ముంగురులనే; ఉత్మటభృంగ+ఆవళితోన్‌= మదించిన తుమ్మెదల గుంపులతో; 
ద్విజ+అఆవళి= దంతాల వరుసలయొక్క (పక్షులయొక్క; లసత్‌= ప్రకాశించే, కాంతిన్‌= కాంతిని; విడంబించు= అనుకరించు; 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 499 


మాజట కాసారమున్‌+పోలి= దానికి సమానమైన మరొక సరోవరాన్ని అనుకరించిందై అతి+ఉన్నతిన్‌= మిక్కిలి బెన్నత్యంతో; 
నెఖ+మొగము= నిండుమోము; తాన్‌; రంజిల్లున్‌= శోభిల్లుతూ ఉంది. 

తా:ఓ ముద్దుగుమ్మా! నీ చెవుల దుద్దులు రెండూ చక్రవాకాలయితే, నీ కన్నులు వాటిని చూసి భయపడుతున్న చేపల్లాగ 
కదలుతుంటే, నీ నల్లని ముంగురులు కమ్ముకొన్న తుమ్మెదల గుంపులయితే, దంతాల వరుసలు హంసలయితే వీటితో 
తేజరిల్లుతున్న నీ ముద్దు మొగం చక్కని సరోవరంలాగా ఉంది. 


చ. కరువలింబాయువస్తమును గట్ట నెజుంగవు, చూడి దిక్కులం 

బజపుచుంజంచరీకముల భాతింజెలంగెడు కంధరంబునం 

బొరలెడు ముక్తకేశభరముందుజబుమంగందలంప, విప్పు డి 

ట్లరుదుగ రత్నకందుకవిహారము సల్పెదు సంభమంబునన్‌. 39 
ప్రతి : కరువలిన్‌= గాలికి; పాయు= తొలగు; వస్తమునున్‌= వస్త్రాన్ని; కట్టన్‌+ఎజుంగవు= సరి చేసుకోవడం తెలియని 
దానిలా ఉన్నావు; చూడి చూపు; దిక్కులన్‌+పజపుచున్‌= దిక్కుల ప్రసరింపజేస్తూ చంచరీకముల భాతిన్‌= తుమ్మెదలవలె; 
చెలంగెడు= అలరారునట్టి కంధరంబునన్‌= ఒప్పెడు మెడలపై; పొరలు+ఎడు= పొరలునట్టి; ముక్తకేశభరమున్‌= విడిపోయిన 
జుట్టుముదిని; తుజుమంగన్‌= ముడుచుకోవలెనని; తలంపవు= తలచుకోవడమే లేదు; ఇప్పుడు= ఈ దశలో; ఇట్లు= ఈ 
వేషంతో; అరుదుగన్‌= ఎపుడూ లేనట్లుగా; రత్నకందుక విహారము= రతనాల బంతితో ఆడుకోవడాన్ని; సంభమంబునన్‌ = 
తొట్రుపాటుతో; సల్పెదు= చేస్తున్నావు. 
తా ; ఓ యువతీ! నవరత్నాల బంతితో ఆడుకొనే సంబరంలో నీవు కట్టుకున్న చీర గాలికి తొలగినా సవరించి కట్టుకోవడం 
లేదు. దిక్కులు పరికిస్తూ తుమ్మెదలవంటి శిరోజాల ముడి విడిపోయి మెడపై పడుతున్నా నీవు చక్కదిద్దుకోవడం లేదు. 
ఎంత సంభ్రమమో! 
వ. మజథియు నిట్లనుం దపోధనులగు వారల తపంబులను నీ రూపంబున నపహ్నవించిన దాన, వీ 
చక్కందనం బేమి తపంబున సంపాదించితివి? నా తోడం గూడి తపంబు సేయుము; సంసారంబు వృద్ధిం 
బొందం జేయుము; పద్మాసనుండు నాకుం బ్రత్యక్షంబై నిన్ను నిచ్చిన వాండు; గావున నిన్ను విడువంజాలను; 
నీ సభీజనంబులు నా వాక్యంబులకు ననుకూలింతురు గాక! నీవు చను చోటికి నన్నుం దోడ్కొని చను మని 
ప్రీలకు ననుకూలంబుగాం బలుక నేర్చిన యాగ్నీదధ్రుండు పెక్కుభంగులం బలికిన నా పూర్వచిత్తియు నతని 
యనునయ వాక్యంబులకు సమ్మతించి వీర శ్రేష్టండగు నా రాజవర్యుని బుద్ధిరూపశీలౌదార్య విద్యావయశ్రీలచేం 
బరాధీనచిత్త యగుచు జంబూద్వీపాధిపతి యగు నా రాజ్రేష్టునితోడం గూడి శతసహస్ర సంవత్సరంబులు 
భూస్వర్గభోగంబు లనుభవించె; నంత నాగ్నీధ్రుం దా పూర్వచిత్తివలన నాఖి కింపురుష హరివర్షేలావృత 
రమ్యక హిరణ్మయ కురు భద్రాశ్వ కేతుమూల సంజ్ఞలు గల కుమారులం బ్రతిసంవత్సరంబు నొక్కొక్కనిగం 
దొమ్మండ్రం గాంచె; నంత నా పూర్వచిత్తి యా యర్భకుల గృహంబున విడిచి యాగ్నీధ్రుం బాసి 
బ్రహ్మలోకంబునకుం జనిన నా యాగ్నీధ్రపుత్రులు మాతృసామర్థ్యంబునం జేసి స్వభావంబునన 
శరీరబలయుక్తు లగుచుం దండ్రిచేత ననుజ్ఞాతుళై తమ నామంబులం బ్రసిద్ధంబు లయిన జంబూద్వీపాది 


500 శ్రీమహాభాగవతము 


వర్షంబులం బాలించు చుండి; రంత నాగ్నీధ్రుండు నా పూర్వచిత్తి వలనం గామోపభోగంబులం దృష్తి 
బొందక పూర్వచిత్తిం దలంచుచు వేదోక్తంబులగు కర్మంబులం జేసి తత్సలోకంబగు బ్రహ్మలోకంబునకుం 
జనియె; నిట్లు దండ్రి పరలోకంబునకుం జనిన నాభిప్రముఖులగు నాగ్నీధ్రకుమారులు దొమ్మండ్రును 
మేరుదేవియుం బ్రతిరూపయు, నుగ్రదంష్థ్టయు, లతయు, రమ్యయు, శ్యామయు, నారియు, భద్రయు, 
దేవవతియు నను నామంబులు గల మేరు పుత్రికలగు తొమ్మండ్రు కన్యకలను వివాహంబై రంత. 40 


ప్రతి : మజియున్‌= పూర్వచిత్తి సౌందర్యాన్ని పదే పదే ప్రశంసిస్తూ, ఆశ్చర్యపడుతూ; ఇట్లు+అనున్‌= ఈ విధంగా 
చెప్పాడు; తపోధనులు+అగువారల= తపస్సే ధనంగా గలవారియొక్క తపంబులను= తపఃఫలితాలను; ఈ రూపంబునన్‌= 
ఈ రూపంతో; అపహ్నవించిన దానవు= కప్పిపుచ్చినదానవు; ఈ చక్కందనంబున్‌= ఈ అందచందాలను; ఏమితపంబునన్‌= 
ఎలాంటి తపశ్చర్య వలన; సంపాదించితివి= సంపాదించుకోగలిగావు; నాతోడన్‌+కూడి= నాతో చేరి (నాకు జతగా); 
తపంబున్‌+చేయుము= తపస్సు చేయి; సంసారంబున్‌= సంసారాన్ని వృద్ధిన్‌+పొందన్‌+చేయుము= పెరిగేలా చేయి; 
పద్మ+ఆసనుండు= పద్మాన్ని ఆసనంగా గల బ్రహ్మ నాకున్‌= నాకు; ప్రతి+అక్షంబు+ఐ= సాక్షాత్కరించి; నిన్నున్‌= 
అపూర్వ సౌందర్యవతి అయిన నిన్ను ఇచ్చినవాండు= ప్రసాదించాడు; కావునన్‌= కనుక; నిన్నున్‌= నా కంటబడిన నిన్ను 
విడువన్‌+చాలను= వదలిపెట్టలేను; నీ సఖీజనంబులు= నీతో నెయ్యము గలిగిన యువతులు; నా వాక్యంబులకున్‌= నా 
దృఢనిశ్చయానికి; అనుకూలింతురు +కాక = అనుకూలంగా వ్యవహరిస్తారు; నీవు= పూర్వచిత్తివయిన నీవు; చనుచోటికిన్‌= 
వెళ్ళదలచుకొన్న ప్రదేశానికి; నన్నున్‌+తోడ్కొని చనుము= నన్ను వెంటబెట్టుకొని వెళ్ళు; అని= పై విధంగా అభ్యర్థించి; 
ప్రీలకున్‌+అనుకూలంబు+కాన్‌= ప్రీల మనస్తత్వానికి తగినట్లుగా; పలుక నేర్చిన= సంభాషించగల నేర్పుగల్లిన; ఆగ్నీధ్రుండు= 
ఆగ్నీధ్రుడు; 'పెక్కుభంగులన్‌+పలికినన్‌= పలు రీతులుగా తన భావాలను ప్రకటింపగా; ఆ పూర్వచిత్తియున్‌= ఆ పూర్వచిత్తి 
కూడా; అతని= ఆగ్నీధ్రుని; అనునయ వాక్యంబులకున్‌= బుజ్జగింపు మాటలకు; సమ్మతించి= ఒప్పుకొని; వీర శ్రేష్టుండు+అగు= 
వీరులలో శ్రేష్టడయిన; ఆ రాజవర్యుని= రాజన్యులలో శ్రేష్టడయిన ఆగ్నీధ్రుని; బుద్ధిరూపశీల +బెదార్య విద్యావయస్‌+ 
శీలచేన్‌= బుద్ధి, రూపము, స్వభావము, బెదార్యము, విద్య, వయస్సు, సంపదలచేత; పర +అధీనచిత్త +అగుచున్‌= 
లోబడిన చిత్తం కలదవుతూ; జంబూద్వీప +అధిపతి+అగు= జంబూద్వీపమనే పేరుగల ద్వీపానికి ఆధిపత్యం వహించే; ఆ 
రాజగ్రేష్టుని తోదన్‌+కూడి= ఆ ఆగ్నీధ్రునితోచేరి; శతసహస్ర సంవత్సరంబులు = నూరువేల సంవత్సరాలు; భూస్పర్గభోగంబులు+ 
అనుభవించెన్‌= భూమిపై స్వర్ణసుఖాలను అనుభవించినది; అంతన్‌= ఆపై, ఆగ్నీధ్రుండు; ఆ పూర్వచిత్తివలనన్‌= బ్రహ్మదత్త 
అయిన పూర్వచిత్తి వలన, నాఖి, కింపురుష, హరివర్ష ఇలావృత, రమ్యక, హిరణ్మయ, కురు, భద్రాశ్వ, కేతుమాల అనే; 
సంజ్ఞలు+కల= పేర్లు కలిగిన; కుమారులన్‌= కుమారులను; ప్రతి సంవత్సరంబున్‌= క్రమం తప్పక ప్రతి సంవత్సరమూ; 
ఒక్క+ఒక్కనిగన్‌= ఒక్కొక్కనిగా; తొమ్మందడ్రన్‌= తొమ్మిదిమందిని కన్నాడు; అంతన్‌= ఆపై, ఆ పూర్వచిత్తి= నిర్దిష్ట కార్యార్థం 
వచ్చిన పూర్వవిత్తి ఆ+అర్భకులన్‌= ఆ తొమ్మండుగురు పిల్లలను; గృహంబునన్‌+విదిచి = ఇంటిలో వదలి పెట్టీ; 
ఆగ్నీధ్రున్‌+పాసి= ఆగ్నీధ్రుని వదలిపెట్టి; బ్రహ్మలోకంబునకున్‌+చనినన్‌= సత్యలోకానికి వెళ్ళగ్యా ఆ ఆగ్నీధ్రపుత్రులు= ఆ 
ఆగ్నీధ్రునియొక్క నాభి మొదలయిన పుత్రులు; మాతృసామర్థ్యంబునన్‌+చేసి= తల్లి సమర్థతవలన; స్వభావంబునన్‌= 
స్వభావంచేతనే; శరీరబలయుక్తులు +అగుచున్‌= శారీరకంగా బలవంతులై; తండ్రిచేతన్‌= ఆగ్నీధ్రునిచేత; అనుజ్ఞాతులు +ఐ= 
సమ్మతిని పొందినవాళై; తమ నామంబులన్‌= తమ తమ పేర్లతో; ప్రసిద్ధంబులు +అయిన = ప్రఖ్యాతి వహించిన; 
జంబూద్వీప+ఆదివర్షంబులన్‌= జంబూద్వీపం మొదలయిన భూభాగాలను; పాలించుచుండదిరి= పరిపాలించ సాగారు; 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 501 


అంతన్‌= అటుపిమ్మట; ఆగ్నీధ్రుండు= పుత్రులబడసిన ఆగ్నీధ్రుండు; ఆ పూర్వచిత్తి వలనన్‌= తనను అంతగా మోహింపజేసిన 
పూర్వచిత్తి వలన; కామ+ఉపభోగంబులన్‌= సురతకేలీ సుఖానుభవాలతో; తృప్తిన్‌+పొందక= సంతృప్తిచెందక; పూర్వచిత్తిన్‌+ 
తలంచుచున్‌= ఆ పూర్వదిత్తినే మనసులో తలచుకొంటూ; వేద+ఉక్తంబులు+అగు= వేదములయందు చెప్పబడిన; కర్మంబులన్‌+ 
చేసి= కర్మలను చేసి; తత్‌+సలోకంబగు= దానికి సమానమయిన లోకమగు; బ్రహ్మలోకంబునకున్‌+చనియెన్‌= 
బ్రవ్మలోకమునకు వెళ్ళిను; ఇట్లు= ఈ విధంగా; తండ్రి= జనకుడైన ఆగ్నీధ్రుడు; పరలోకంబునకున్‌+చనినన్‌= సత్యలోకమునకు 
వెళ్ళిపోగా; నాభీప్రముఖులు +అగు= నాభీ మొదలయిన; ఆగ్నీధ్రకుమారులు = ఆగ్నీధ్రుని కుమారులు; తొమ్మండ్రును= 
నాభీ, కింపురుష హరివర్ష మొదలయిన తొమ్మిదిమందియు; మేరుదేవియున్‌; ప్రతిరూపయున్‌; ఉగ్రదంష్టయున్‌ లతయున్‌; 
రమ్యయున్‌; శ్యామయున్‌; నారియున్‌; భద్రయున్‌; దేవవతియున్‌ అను నామంబులు గల= అనే నామధేయములతో 
కూడిన; మేరుపుత్రికలు +అగు= మేరు కుమార్తెలయిన; తొమ్మండ్రు కన్యకలను= తొమ్మిదిమంది కన్యలను; వివాహంబు+ఐరి= 
వివాహమాడిరి; అంతన్‌= ఆ మీద. 


తా : ఆగ్నీధ్రుడు ఆ అప్స్పరసతో ఇంకా ఇలా అన్నాడు. 'తలోదరీ! తపస్సు చేస్తున్న తపోధనుల తపస్సునంతా నీవు నీ 
అందచందాలతో కప్పి పుచ్చుతున్నట్టున్నది. ఈ చక్కదనమంతా వి తపస్సువల్ల దక్కించుకున్నావు? నాతోపాటు నీవుకూడ 
తపస్సు సాగించు. నా సంతానాన్ని పెంచు, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నిన్ను నాకు ప్రసాదించాడు. అందుచేత నిన్ను 
వదలిపెట్టను. నీ చెలికత్తెలు నేను చెప్పే మాటలను తప్పక అంగీకరిస్తారు. నీవు వెళ్ళేచోటికి నన్నుకూడా పిలుచుకొని పో 
అంటూ స్త్రీల మనస్తత్వానికి అనుగుణంగా పలుకనేర్పిన ఆగ్నీధ్రుడు పరిపరివిధాల తన భావాన్ని ప్రకటించాడు. పూర్వచిత్తి 
కూడా అతని అనునయవాక్యాలకు సమ్మతించింది. వీరశ్రేష్టడయిన ఆ రాజేంద్రుని బుద్ధికీ, రూపానికీ, శీలానికీ, బెదార్యానికీ, 
విద్యకూ, వయస్సుకూ, సంపదకూ లొంగిపోయింది. జంబూద్వీపాధిపతియైన ఆ ఆగ్నీధ్రునితోగూడి నూరువేల సంవత్సరాలు 
భూలోకంలో స్వర్గసౌఖ్యాలు అనుభవించింది. 


ఆగ్నీధ్రుడు పూర్వచిత్తివలన వరుసగా నాఖి, కింపురుష, హరివర్ష ఇలావృత, రమ్యక, హిరణ్మయ, కురు, భద్రాశ్వ, 
కేతుమాల అనే నామధేయం గల తొమ్మండుగురు కుమారులను కన్నాడు. ఆ తరువాత పూర్వచిత్తి పిల్లలను ఇంట్లో 
వదలిపెట్టి ఆగ్నీదధ్రుణ్లి విడిచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. ఆగ్నీధ్రుని కుమారులు తల్లి సామర్థ్యంవల్ల స్వభావసిద్ధంగానే 
గొప్ప బలిష్టులయ్యారు. తండ్రి అనుమతితో జంబూద్వీపాదులకు వర్షాలను విభజించుకొని పరిపాలించారు. వారు 
పరిపాలించిన ప్రదేశాలు వారి వారి నామాలతోనే ప్రసిద్ధమయినాయి. 


పూర్వచిత్తితో ఆగ్నీధ్రుడు ఎంతోకాలం కామోపభోగాలు అనుభవించినా అతనికి తృప్తి కలుగలేదు. ఆ తరువాత 
ఆగ్నీధ్రుడు భార్యను తలచుకొంటూ వేదోక్తకర్శ్మలు ఆచరిస్తూ చివరకు భార్య ఉన్న లోకానికి చేరుకున్నాడు. ఈ విధంగా 
తండ్రి పరలోకగతుడు కాగా నాభి మొదలైన ఆగ్నీధ్రుని కుమారులు మేరుకుమార్తెలయిన మేరుదేవి, ప్రతిరూప, ఉగ్రదంధ్ట్ర 
లత, రమ్య, శ్యామ, నారి, భద్ర, దేవి అనువారిని వరుసగా వివాహమాడారు. 


+ భగవంతుండగు నారాయణుండు బుషభావతార మెత్తుట * 


ఆ. నరవరేణ్యుండైన నాభి సంతానార్థ, మంగనయును దాను యజ్ఞపురుషుం 
డయిన వాసుదేవు నతులభక్తి శ్రద్ధ, లను జెలంగి పూజ లొనరంజేసి. త్తే 


502 శ్రీమహాభాగవతము 


ప్రతి : నరవరేణ్యుండు+ఐన = నరులలో శ్రేష్టడయిన; నాభి= ఆగ్నీధ్రుని ప్రథమపుత్రుడు (మేరువుకు భర్తయు నయిన 
నాభినామకుడు); సంతాన +అర్థము= సంతానంకోసం; అంగనయును = ధర్మపత్నియగు మేరుదేవియు; తానున్‌= తాను; 
యజ్ఞపురుషుండు+అయిన = యజ్ఞపతి అయిన; వాసుదేవున్‌= వాసుదేవుని; అతులభక్తిశద్ధలను = సాటిలేని భక్తిశద్ధలతో; 
చెలంగి= పూనుకొని; పూజలు +ఒనరన్‌+చేసి= పూజలను వరుసగా నిర్వర్తించి. 

తా: నరవరేణ్యుడైన నాభి సంతానార్థం భార్యాసమేతంగా, (శ్రద్ధాభక్తులతో యజ్ఞపురుషుడయిన వాసుదేవుని పూజించాడు. 


వ. మజియుం బ్రవర్స్యసంజ్హికంబు లగు ధర్మంబులు (శ్రద్దా విశుద్ధ ద్రవ్యదేశకాల మంత్రర్విగ్ధక్షిణా విధాన 
యోగంబులం బరమేశ్వరుని మెప్పించిన, నెవ్వరికింం బ్రసన్నుండు గాని పుండరీకాక్షుండు భక్తవత్సలుందై 
సురుచిరావయవంబులతో యజనశీలం బయిన యాతని పహృదయంబునందుం బాయని రూపంబు గలిగి 
మనోనయనానందకరావయవంబులు గల తన స్వరూపంబాతనికింజూపందలంచి. శ్షలై 


ప్రతి ; మజియున్‌= పూజలు చెయడం మాత్రమేగాక; ప్రవర్హ్యసంజ్ఞికంబులు +అగు= ప్రవర్యములు అను పేరుగల; 
ధర్మంబులు= ధర్మకార్యంబులు; శ్రద్ధా (శ్రద్ధచే; విశుద్ధ= పరిశుద్ధమైన; ('ద్రవ్య= కావలసిన పదార్దాలను; దేశ= దేశానికి 
తగిన; కాల= కాలానుగుణమయిన; మంత్ర +బుత్విక్‌ +దక్షిణావిధాన యోగంబులన్‌= మంత్రాలు, యజ్ఞాలు చేసేవారు, 
యజ్ఞం చివర పంచిపెట్టే దక్షిణల విధానంతో; పరమ +ఈశ్వరునిన్‌= వాసుదేవుని; మెప్పించినన్‌= మెప్పించగా; ఎవ్వరికిన్‌= 
సామాన్యులయిన వారెవ్వరికిని; ప్రసన్నుండు +కాని= సాక్షాత్మరించని; పుండరీక +అక్షుండు = తెలదామరలవంటి కన్నులు 
కలవాడు; భక్తవత్సలుండు+ఐ= భక్తులపట్ల వాత్సల్యగుణం కలవాడై; సురుచిర+అవయవంబులతోన్‌= చక్కని అవయవ 
విన్యాసాలతో; యజనశీలంబు +అయిన = యజ్ఞ నిర్వహణ స్వభావం కలదైన; ఆతని పహృదయంబునందున్‌= ఆ 'నాఖి 
హృదయంలో; పాయని= వదలిపెట్టని; రూపంబున్‌+కలిగి = రూపంతో ఉండి; మనస్‌= మనస్సుకు; నయన = కనులకు; 
ఆనందకర= ఆనందాన్ని కలిగించు; అవయవంబులు+కల= అంగాలు గల; తన= తనయొక్క స్వరూపంబు= ఆకారాన్ని 
ఆతనికిన్‌+చూపన్‌= ఆతనికి చూపింప; తలంచి= భావించి. 

తా : నాభి ప్రవర్యమనే ధర్మక్రతువును (శ్రద్ధతో పరిశుద్ధమయిన (ద్రవ్యాలతో ఉచిత ప్రదేశంలో దేశకాలానుగుణంగా, 
విధివిహితంగా, మంత్రవేత్తలయిన బుత్విక్కులలో భూరిదక్షిణలతో ఆరంభించాడు. సాధారణంగా ఎవరికీ ప్రత్యక్షంకాని 
భక్తవత్సలుడయిన పుండరీకాక్షుడు పరమాత్ముడు ప్రకాశవంతమయిన అవయవ సౌష్టవంతో నాభీ హృదయంలో తాను 
సదా నెలకొని ఉన్నప్పటికినీ ప్రత్యక్షరూపంతో కనులకు పండువుగా మనసుకు నిండుగా తన స్వరూపాన్ని అతనికి 
చూపాలనుకొన్నాడు. 


స్హీ అంత నావిష్ఫతకాంత చతుర్భుజంబులును భీతాంబరంబును వెలుంగ 
శ్రీవత్సకౌస్తుభశ్రీరమాచిహ్నంబు లురమందు రమ్యమై యిరవుపడంగ 
శంఖచక్రగదాంబుజాతఖడ్దాదిదివ్యాయుధంబులు 'సేతులందు మెజయ 
నతులితనవరత్నహాటకాంకితనూత్న ఘనకిరీటద్యుతుల్‌ గడలుకొనంగం 


తే. గర్జకుండలకటిసూత్రకనకరత్న హారకేయూరవరనూపురాదిభూష 
ణముల భూషితుందైన శ్రీనాయకుండు, దంపతుల కప్పు డెదురంబ్రత్యక్షమయ్యు. శ్తేత్రి 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 503 


ప్రతి :; అంతన్‌= అంతట; ఆవిష్కృత= ప్రత్యక్షం చేయబడిన; కాంత = మనోహరమైన; చతుర్భుజంబులును= నాలుగు 
చేతులును; పీతాంబరంబును= పచ్చని పట్టుబట్టయు; వెలుంగన్‌= ప్రకాశింపగా; శ్రీవత్స= శ్రీవత్సమనే పుట్టుమచ్చ; 
కౌస్తుభ= కౌస్తుభమనే మణి; శ్రీరమాచిహ్నంబులు = లక్ష్మీదేవి అనే గుర్తులు; ఉరము+అందున్‌= వక్షస్థలం ప్రై రమ్యము+ఐ= 
రమణీయమై; ఇరవు+పదన్‌+కన్‌= నెలకొనగా? శంఖ = పాంచజన్యమనే శంఖం; చక్ర= సుదర్శనమనే చక్రం; గదా= 
కామోదకి అనే గద; అంబుజాత= పద్మం; ఖద్ద+ఆది+దివ్య+ఆయుధంబులు= నందకం అనే ఖద్దం మొదలయిన 
దివ్యాయుధాలు; చేతులందున్‌= ఆయా చేతుల్లో), మెజియన్‌= ప్రకాశింపగా? అతులిత = సాటిలేని; నవరత్న= వజ్రాది 
నవరత్నాలు; హాటక +అంకిత= బంగారు గుర్తులుగల; నూత్న కొత్తదయిన; ఘనకిరీట= గొప్పదైన కిరీటంయొక్క 
ద్యుతుల్‌= కాంతులు; కడలుకొనన్‌+కన్‌= దిక్కులలో వ్యాపింపగా; కర్ణకుండల = చెవికమ్మలు; కటిసూత్ర= మొలనూలు; 
కనకరత్నహార= బంగారంతో గూడి మణులు తాపిన హారాలు; కేయూర = భుజకీర్తులు; వర= శ్రేషుయిన; నూపర+ఆది= 
అందెలు మొదలయిన; భూషణములన్‌= నగలచే; భూషితుండు+ఐన = అలంకృతుడైన; శ్రీనాయకుండు= లక్ష్మీపతి; 
దంపతులకున్‌= మేరునాఖి దంపతులకు; ఎదురన్‌= కళ్లముందు; ప్రత్యక్షము +అయ్యెన్‌= కనబడ్డాడు. 


తా: ప్రకాశించే చతుర్భుజాలతో, పట్టుపీతాంబరాలతో, రమణీయమైన శ్రీవత్సం, కౌస్తుభమణి, శ్రీదేవి విరాజిల్లే వక్ష్య 
స్థలంతో, శంఖం, చక్రం, గద, పద్మం, ఖద్దం మొదలయిన దివ్యాయుధాలతో, సాటిలేని నవరత్నాల కాంతులు వెదజల్లే 
బంగారు కిరీటంతో మకరకుండలాలూ, మొలనూలూ, మణులు చెక్కిన స్వర్ణహారాలూ, బాహుపురులూ, కాలి అందెలు 
ప్రకాళశింపగా లక్ష్మీరమణుడు ఆ దంపతుల ముందు ప్రత్యక్షమైనాడు. 


తే. ఇట్లు ప్రత్యక్ష మగు పరమేశ్వరునకుం, బెన్నిధానంబుంగనుంగొన్న పేదమాడ్శి 
హర్షమున బుత్విగాదికు లవనతాస్యు, లగుచు నభినుతి సేసి రిట్లనుచు నపుడు. డ్త్ష 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; ప్రత్యక్షము +అగు = సాక్షాత్మరించిన; పరమేశ్వరునకున్‌= మహావిష్ణువునకు; అవనత+ఆస్యులు+ 
అగుచున్‌= వంచిన మొగాలు కలవారై; బుత్విక్‌+ఆదికులు = బుత్విక్కులు మున్నగువారు; పెన్నిధానంబున్‌= పెద్ద నిధిని; 
కనుగొన్న= లభించినటువంటి; పేదమాడ్శి= నిరుపేదలాగా; హర్షమునన్‌= సంతోషంతో; ఇట్లు= ఈ రీతిని; అభినుతి+చేసిరి= 
స్తోత్రాలు చేశారు. 


తా : ఈ విధంగా ప్రత్యక్షమయిన భగవంతుణ్ణి బుత్విక్కులు మున్నగువారు చూచారు. పెన్నిధిని దర్శించిన 'పేదవారివలె 
సంతోషంతో వారందరూ తలలు వంచి ఈ విధంగా స్తోత్రాలు చేశారు. 


క. పరిపూర్ణుండవై యుండియు, మజవక మా పూజ లెల్ల మన్నింతువు; నీ 
చరణారవిందసేవయు, ధరం బెద్దలు వినిచినటులు దగం జేసెదమౌ. శీర్‌ 


ప్రతి : పరిపూర్ణుండవు+ఐ= పరిపూర్ణతను కలిగినవాడివి; ఉండియున్‌= ఉన్నను) మజఖవక= మజచిపోకుండా; 
మాపూజలు+ఎల్లన్‌= మేము చేసే పూజలన్నీ మన్నింతువు= ఆదరిస్తావు; నీచరణ +అరవింద సేవయున్‌= నీ పాదపద్మాలను 
సేవించడానికి; ధరన్‌= లోకంలో; పెద్దలు= సంప్రదాయవాదులు; వినిచినటులన్‌= ఉపదేశించినట్లు; తగన్‌= సరైన 
మార్గంలో; చేసెదమౌ= చేసుకొంటాము. 


తా; స్వామీ! నీవు పరిపూర్చుడవు. అయినా మమ్మల్ని మరచిపోకుండా మా పూజలను స్వీకరిస్తున్నావు. పెద్దలు మాకు 
చెప్పినట్లు నీ చరణారవిందాలను సేవిస్తాము. 


504 శ్రీమహాభాగవతము 


క. ఏ మిపుడు సేయు సంస్తుతి, నీ మహిమ నెటింగి కాదు; నిరతముంబెద్దల్‌ 

దా మెది యుపదేశించిరొ, యా మతమునంబ్రస్తుతింతు మయ్య మహాత్మా! 46 
ప్రతి : మహాత్మా= గొప్ప ఆత్మకలవాడా!; ఏము= మేము; ఇపుడు+చేయు= ప్రస్తుతం కావించే; సంస్తుతి= ప్రకృష్ణమయిన 
స్తుతి; నీ మహిమన్‌= నీ ప్రభావాన్ని ఎజింగికాదు= తెలిసికాదు; నిరతమున్‌= ఎల్లప్పుడూ; పెద్దల్‌= పెద్దలైనవారు; 
తాము +ఎది+ఉపదేశించిరొ= మాకు ఏది ఉపదేశించారో; ఆ మతమునన్‌= ఆ అభిప్రాయంతో; ప్రస్తుతింతుము+ 
అయ్య = స్తోత్రం చేస్తున్నామయ్యా! 
తా : మహాత్మా! మేము నీ మహిమలు తెలిసి సంస్తుతి చేయడం లేదు. పెద్దలు మాకు ఏ విధంగా ఉపదేశించారో ఆ 
విధంగా ప్రస్తుతి చేస్తున్నాము. 
వ. మజథియు నీవు సంసారాసక్త మతి గలిగిన వారికి వశ్యుండవు గా; వీశ్వరుండవును బ్రకృతి పురుష 
వ్యతిరిక్తుండవును బరమ పురుషుండవును నయిన నిన్నుం బొందని ప్రపంచాంతర్గతంబు లయిన 
నామరూపంబులు గల యస్మదాదులచేత నిరూపింప నశక్యం బగుం; సర్వజీవులం జెందిన దురిత 
సంఘంబుల నిరసించు స్వభావంబు గల నీ యుత్తమ గుణంబులయందు నేకదేశంబ గాని సర్వగుణ 
నిరూపణంబు సేయ శక్యంబు గా నేరదు; నీ భక్తులు మిక్కిలి భక్తింజేసి సంస్తుతించు గద్గదాక్షరంబులను 
సలిల శుద్ధ పల్లవ తులసీదళ దూర్వాంకురంబులను సంపాదించిన పూజచే సంతసిల్లెడి నీకు బహువిధ 
ద్రవ్య సంపాదనంబు గలిగి విభవ యుక్తంబు లయిన యశ్వమేధాదులును దృప్తికరంబులు గా నేరవు; 
స్వభావంబున సర్వకాలంబులందును సాక్షాత్కరించి యతిశయంబై వర్తించుచు నశేషపురుషార్థ స్వరూపంబు 
బరమానంద రూపంబు నైనవాండ వగుటం జేసి యజ్ఞాదుల యందు నీకుం దృష్తి లేకయున్న నస్మదాదుల 
కోరికల నాపాదించు కొణకు యజ్ఞాదుల నొనరింతు మని మథజియు నిట్లనిరి. శ్ష 
ప్రతి : మజియున్‌= ఇంకను; నీవు= భగవంతుడవైన నీవు; సంసార +ఆసక్తమతి= సంసారంలో ఆసక్తి చెందిన మనస్సు; 
కలిగిన వారికిన్‌= కలవారికి; వశుండవు+కావు = అధీనమైనవాడవు కావు; ఈశ్వరుందవును= అన్నిటికీ ప్రభువైనవాడవు; 
(ప్రకృతి పురుష వ్యతిరిక్తుందవును= ప్రకృతికన్న జీవునికన్న షైైనవాడవు; పరమపురుషుందవును +అయిన = పషపపమపురుషుదయిన; 
నిన్నున్‌+పొందని= నిన్ను చేరుకోలేని, అందుకోలేని, నీలో ఐక్యంకాలేని; ప్రపంచ +అంతర్గతంబులు +అయిన= పంచభూతాదుల 
సృష్టిలోపలివి అయిన; నామరూపంబులుగల= పేరు, ఒక ఆకారాన్ని గల; అస్మద్‌+ఆదులచేతన్‌= మాబోటి వారలచేత; 
నిరూపింపన్‌= నిరూపించుటకు; అశక్యంబు +అగు= సాధ్యం కానిదవుతుంది; సర్వజీవులన్‌+చెందిన= సమస్త జీవరాసులకు 
సంబంధించిన; దురితసంఘములన్‌= పాపసమూహాలను; నిరసించు = తిరస్మరించు; స్వభావంబుగల= స్వభావం కలిగిన; 
నీ+ఉత్తమగుణంబుల +అందున్‌= గొప్పవైన నీ మంచిగుణాలలో; ఏకదేశంబగాని= ఒక భాగం లేక అంశంగాని; సర్వగుణ 
నిరూపణంబు+చేయన్‌= అన్ని గుణాలను స్పష్టపరచడం; శక్యంబు +కానేరదు= సాధ్యపడదు; నీభక్తులు= నీయెడ భక్తి 
కలిగినవారు; మిక్కిలి భక్తిన్‌+చేసి= ప్రగాఢ భక్తివలన; సంస్తుతించు= పలుమారు నుతులు చేయు; గద్దద+అక్షరంబులను= 
భక్తితో వణకుచున్న గొంతు నుండి వెలువడిన అక్షరాలను; సలిల= నీటితో; శుద్ధ= శుభ్రం చేయబడిన; పల్లవ = చిగురాకు; 
తులసీదళ= తులసీదళం; దూర్వాంకురంబులను = లేత గడ్జిపరకల్ని; సంపాదించిన పూజచేన్‌= సమకూర్చుకొని చేసిన 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 505 


అర్చనతో; సంతసిల్లెడినీకున్‌= సంతోషపడెడి నీకు; బహువిధ= అనేకానేకములయిన; ద్రవ్యసంపాదనంబు+కలిగి= సామగ్రిని 
సేకరించడం; విభవయుక్తంబులు +అయిన = వైభవంతో కూడిన; అశ్వమేధ +ఆదులును = అశ్వమేధాది యాగాలు; 
తృప్తికరంబులు -+కానేరవు= సంతృప్తిని కల్షించవు; స్వభావంబునన్‌= స్వభావంచే; సర్వకాలంబులందును = అన్నికాలాల్లోను; 
సాక్షాత్మరించి= ప్రత్యక్షమై; అతిశయంబు+ఐ= అతిశయించినదై; వర్తించుచున్‌= తిరుగాడుచూ; అనేష= సమస్తమైన; 
పురుషార్థస్వరూపంబు = చతుర్విధ పురుషార్జాలకు కూడలి; పరమ ఆనందరూపంబును +ఐనవాందడవు = గొప్ప ఆనందమే 
రూపంగా కలవాడవు; అగుటన్‌+చేసి= కావడంవల్ల యజ్ఞ+ఆదులందున్‌= యాగాదులందు; నీకున్‌= నీకు; తృప్తిలక+ఉన్నన్‌= 
తృప్పిలేకపోయినా; అస్మద్‌+ఆదుల= మావంటివారల; కోరికలన్‌= కోరికలను; ఆపాదించుకొజకున్‌ = నెరవేర్చు కొజక్రై; 
యజ్ఞ+ఆదులన్‌= యజ్ఞం మొదలైన కార్యాలను; ఒనరింతుము+అని= చేయుచున్నామని; మజియున్‌= ఆపై; ఇట్లు+అనిరి= 
ఈ విధంగా చెప్పారు. 


తా : సంసారంలో మునిగి తేలేవారికి నీవు పట్టువడవు. నీవు ఈశ్వరుడవు. ప్రకృతికన్నా, జీవునికన్నా భిన్నమైనవాడవు. 
పరమపురుషుడవు. అయితే మేము పంచభూతాల సృష్టికి లోనయిన నామరూపాలు ధరించిన వాళ్లం. అటువంటి మాకు 
నీ తత్వాన్ని నిరూపించడం సాధ్యం కాదు. సకల జీవరాసుల పాపసమూహాలను తొలగించడం నీ స్వభావం. అటువంటి 
నీ ఉత్తమ గుణాలలో ఏదో ఒక అంశమేగాని సమస్త గుణాలను నిరూపించడం ఎవరికీ ఏ మాత్రం శక్యంకాదు. నీ భక్తులు 
భక్తితో డగ్గత్తికతో సంస్తుతిస్తూ, నీకర్పించే నిర్మలజలం, చిగురుటాకులు, తులసీదళాలు గరికపోచలు మొదలైన వాటితో 
నీవు సంతృప్తి పడతావు. అంతేకాని, నానావిధ (ద్రవ్యాలు సంతరించుకొని మహావైభవంతో చేసే అశ్వమేధాది యాగాలు 
కూడా నీకు సంతృప్తి కలిగించవు. స్వాభావికంగానే నీవు సర్వకాలాలలోనూ సాక్షాత్మరిస్తావు. నీవు సర్వాతిశాయివి. సమస్త 
పురుషార్థాలు నీవే. పరమానంద స్వరూపుడవైన నీకు యజ్ఞయాగాదులవల్ల తృప్తి లేకున్నామా కోరికలను తీర్చుకోవడంకోసం 
మేము యజ్ఞాలు చేస్తున్నాము. 
క. బాలిశుల మగుచు మిక్కిలి, మే లెజుంగని మమ్ము నీదు మించిన దయచేం 

బాలించి యిత్తు వెప్పుడుం, జాలంగ నిహపరములందు సకలసుఖంబులా. 48 
ప్రతి : బాలిశులము+అగుచున్‌= మూర్చులమైన మేము; మిక్కిలిమేలు +ఎజుంగని= గొప్ప శుభాన్ని ఎరుగని; మమ్మున్‌= 
మమ్ము; నీదు= నీయొక్క మించిన దయచేన్‌= అమితమయిన కరుణతో; పాలించి= పాలనంచేసి; ఇహపరములందున్‌= 
ఇహలోక, పరలోకాలలో; సకలసుఖంబుల్‌ = సమస్త సుఖాలను; చాలంగన్‌= లెస్సగా, మిక్కిలిగా; ఎప్పుడున్‌= ఎల్లకాలం; 
ఇత్తువు= ప్రసాదిస్తావు. 
తా :; దయానిధీ! మేము మూర్చులం. మాకేది మంచిదో ఏది కాదో మాకే తెలియదు. అయినా ఎంతో దయతో మమ్మల్ని 
కాపాడి ఇహపరాలకు తగిన సకల సుఖాలను నీవు మాకు ప్రసాదిస్తున్నావు. 
ఆఅ. ఇపుడు మేము నీకు నిష్టంబు లగు పూజ, లాచరింపకున్న నైన నధిక 

మయిన నీ కృపాకటాక్ష వీక్షణములం, జక్కంజూచి తగంబ్రసన్నుండగుచు. శ్రి 
ప్రతి : ఇపుడు= ఇప్పుడు; మేము= అల్పజ్జులమైన మేము; నీకున్‌= ప్రత్యక్షమైన నీకు; ఇష్టంబులు +అగు= సంప్రీతికరమైన; 
పూజలు +ఆచరింపక +ఉన్నన్‌+ఐనన్‌= విశేష పూజలు చేయకపోయినా; అధికము+అయిన= ఎంతో గొప్పవైన; నీ 


506 శ్రీమహాభాగవతము 


కృపాకటాక్షవీక్షణములన్‌= నీ దయతో కూడిన క్రీగంటి చూపులతో; చక్క్మన్‌+చూచి= సూటిగా చూచి; తగన్‌= తగినట్లు; 
ప్రసన్నుండు+అగుచున్‌= అనుకూలుడగుచు... 


తా :; ఇపుడు మేము నీకు సంతుష్టి కలిగేటట్లు ఇష్టమైన పూజలు చేయకపోయినా మామీద కరుణాకటాక్ష వీక్షణాలను 
ప్రసరింపజేసి ప్రసన్నుడవైనావు. 
క. వర మీయందలంచి మమ్ముం, గరుణించితి గాక! నిన్నుంగనుంగొనుటకునై 

యరసి నుతింపంగ మాకుం, దర మగునే? వరద! నీరదశ్యామాంగా! 5్‌0 
ప్రతి : నీరదశ్యామ +అంగా= మేఘంవంటి నల్లని దేహం కలవాడా!; వరద= వరాలను ప్రసాదించేవాడా!; వరము+ 
ఈయన్‌+తలంచి= మాకు వరములీయాలని సంకల్పించి; మమ్ములన్‌= అల్పులమైన మమ్మల్ని కరుణించితి+కాక = 
అనుగ్రహించావు కాని; నిన్నున్‌= నిన్ను కనుగొనుటకున్‌+ఐ= చూడటానికై, అరసి= ప్రయత్నించి; నుతింపన్‌+కన్‌= 
కొనియాడడానికి; మాకున్‌+తరము+అగునే= మాకు సాధ్యమా? 


తా : నీలమేఘంలాంటి శరీరచ్చాయ కలవాడా! కోరిన కోరికలు అనుగ్రహించేవాడా! నీవే మాకు వరమివ్వడంకోసం 
మాముందు సాక్షాత్మరించావు. నిన్ను సందర్శించడానికి గానీ, మరి సంస్తుతించడానికి గానీ మాకు సాధ్యమవుతుందా! 


వ. మజథజియు నిస్సంగులై నిశితజ్ఞానంబునం జేసి దోషరహితులై భగవత్స్వభావులు నాత్మారాములు నగు 
మునులకు స్తుతియింపం దగిన గుణంబులు గలవాండ వగుచుండియుం బ్రసన్నుందవు, స్టలన క్షుత పతన 
జృంభణాది దురవస్థలందును జరామరణాది దుర్ద్ణశలందును వివశుల మగు మాకుం గల్మష 
నాశకరంబులయిన భవ ద్దివ్యనామంబులు మా వచనగోచరంబు లగుంగాక, మతియు నీ రాజర్ని 
పుత్రకాముందై నీ తోడ సమానుండయిన కుమారునిం గోరి కామంబుల స్వర్గాపవర్గంబుల నీ నోపిన 
నినుం బూజించి ధనకాముం దైనవాండు ధనవంతునిం జేరి తుషమాత్రం బడిగిన చందంబున 
మోక్షనాథుండవైన నీవలన సంతానంబు గోరుచున్న వాండు; జయింపరాని నీ మాయచేత నెవ్వండు మోహంబు 
నొంది విషయాసక్తుండుగాక యుండు? నర్థకాములము మదాంధులము నగు మేము నిన్ను నాహ్వానంబు 
సేసిన యపరాధంబు సర్వాత్మకుండ వగుటంబేసి సామ్యంబుచే మన్నింపం దగుదువు; మమ్ము దయం 
జూడుమని ప్రణమిల్లిన దేవతాడ్రేష్టుందైన సర్వేశ్వరుండు వర్న్షాధిపతియగు నాభిచేతను, బుత్విక్కుల చేతను 
వంద్యమానుండై దయాకలితుండగుచు నిట్లనియె. త్‌ే 

ప్రతి : మజియున్‌= ఇంతియేగాక; నిస్సంగులు+ఐ= సంగంలేనివారై; నిశిత జ్ఞానంబునన్‌+చేసి= చురుకైన వాడియైన 
తెలివిచేత; దోషరహితులు+ఐ= దోషం లేనివారై; భగవత్‌ +స్వభావులు= భగవంతుని తత్త్వమే తమ స్వభావమైన వారు; 
ఆత్మ+ఆరాములున్‌+అగు= తాను అనే వెలుగే విహారన్థానంగా కలవారైన; మునులకున్‌= మౌనులకు; స్తుతియింపన్‌+ 
తగిన= పొగడదగిన; గుణంబులు= సద్గుణాలు; కలవాండవు +అగుచుండియున్‌= కలిగినవాడవగు చుండియు; ప్రసన్నందవు= 
అనుగ్రహళశీలివి; సఫ్టలన= జారుట; క్షుత= తుమ్మడం; పతన= పడడం; జృంభణ +ఆది= ఆవులింత మొదలగు; దుర్‌+ 
అవస్థలందును= కడగంర్ల కాలంలో; జరామరణ+ఆది= ముసలితనం, మరణం మొదలగు; దుర్దశలందును= కష్టకాలాలలో; 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 50/ 


వివశులము+అగు= వశం తప్పినవారమైన; మాకున్‌= మాకు; కల్మషనాశకరంబులు +అయిన= పాపాలను 
నశియింపజేయునవైన; భవత్‌+దివ్యనామంబులు = నీయొక్క పవిత్ర నామధేయాలు; మా వచనగోచరంబులు= మా 
మాటలకందినవి; అగున్‌+కాక= అగుగాక; మజియున్‌= మజియును; ఈ రాజ+బుషి= ఆగ్నీధ్రుడనే రాజర్చి 
పుత్రకాముండు+ఐ= కుమారుని కోరినవాడై; నీతోదన్‌= భగవంతుడవయిన నీతో; సమానుండు +అయిన = తుల్యుడయిన; 
కుమారునిన్‌+కోరి= పుత్రుని పొందగోరి; కామంబులన్‌= కోరికలను; స్వర్గ+అపవర్గంబులన్‌= స్పర్హ, మోక్షాలను; ఈభ్‌+ఓపిన= 
ఇవ్వడానికి సమర్థుడవయిన; నినున్‌+పూజించి= నిన్ను అర్చించి; ధనకాముండు+ఐనవాండు = డబ్బును కోరినవాడు; 
ధనవంతునిన్‌ +చేరి= కలిమిగలవాని పొంతచేరి;ి తుషమాత్రంబు= వట్టి పొట్టును; అడిగిన చందంబునన్‌= అడిగిన 
రీతిలో; మోక్షనాథుండవు+ఐన = మోక్షానికి అధిపతివయిన; నీవలనన్‌= నీచేత; సంతానంబున్‌= సంతతిని; కోరుచున్నవాం 
డు= అపేక్షించుచున్నవాడు; జయింపన్‌+రాని= జయించడానికి వీలుకాని; నీమాయచేతన్‌= నీ మాయచేత; ఎవ్వందడు= 
ఎవడు; మోహంబున్‌+ఒంది= బహువిధాలైన మోహాలను పొంది; విషయ +ఆసక్తుండు +కాకయుండున్‌= ఇందద్రియార్జాలలో 
ఆసక్తుడు కాకుండా ఉంటాడు?) అర్ధకాములము = ధనాన్ని భౌతికసుఖాలను కోరే వాళ్లం; మద+అంధులము +అగు = 
పొగరుచే గ్రుద్దివారమైన; మేము= మేము; నిన్నున్‌+ఆహ్వానంబు +చేసిన= నిన్ను యాగరూపంలో (వ్యాజమున) ఆహ్వానించిన, 
మంత్రరూపంతో ఆవాహనం చేసిన; అపరాధంబున్‌= తప్పిదాన్ని సర్వ+ఆత్మకుండవు +అగుటన్‌+చేసి= సకల జనుల 
ఆత్మలలో ఉండేవాడు కావడంవల్ల; సామ్యంబుచేన్‌= పోలికచేత; మన్నింపన్‌+తగుదువు= క్షమించ అర్హుడవు; మమ్మున్‌= 
సామాన్యులైన మమ్ము దయన్‌ +చూడుము+అని = దయతో కనుగొనుమని; ప్రణమిల్లినన్‌= నమస్మరించగా; 
దేవతాశ్రేష్టుండు+ఐన= దేవతలలో ఉత్తముడవయిన; సర్వ+ఈశ్వరుండు= చరాచర జీవరాశికి ప్రభువయిన స్వామి; 
వర్ష+అధిపతి+అగు= వర్షం అనే భూభాగానికి రాజుగా నాభిచేతను= నాభిచేత బుత్విక్కులచేతను= యజ్ఞాలు చేనేవారిచేతను; 
వంద్యమానుండు+ఐ= నమస్మరింపబడుచున్నవాడై దయాకలితుండు +అగుచున్‌= దయావంతుడవుతూ; ఇట్లు +అనియెన్‌= 
ఈ రీతిగా పలికాడు. 


తా : మునులు కోరికలు లేనివారు. సునిశ్చితమైన జ్ఞానం కలవారు. దోషరహితులు. భగవంతుని ప్రతిరూపాలు. 
ఆత్మారాములు. అలాంటి మునులకు స్తోత్రార్దుడ వయినప్పటికి నీవు అందరిపట్ల అనుగ్రహం చూపుతున్నావు. కాలు 
జారినప్పుడూ, క్రిందపడ్డప్పుడూ, తుమ్మినప్పుడూ, ఆవులించినప్పుడూ, ముసలితనంతో పీడింపబడుతున్నప్పుడూ, చావుకు 
చేరువ అయినప్పుడూ, మామీద మాకే అధికారం తప్పినప్పుడూ మా పాపాలను పోగొట్టే నీ దివ్యనామాలు మా నోటివెంట 
వెడలునట్లు అనుగ్రహించు. 


ఈ రాజర్షి అయిన నాఖి నీతో సమానమైన సంతానం కావాలని నిన్ను పూజించాడు. కోరిన కోరికలనూ, స్వర్గాన్నీ 
మోక్షాన్నీ సైతం ఇవ్వగల నిన్ను ఇలా అడగడం ధనంకోసం ధనవంతుని దగ్గరికివెళ్లి ఊక అడిగినట్టుంది. మోక్షప్రదాతవయిన 
నిన్ను సంతానంకోసం ప్రార్థిస్తున్నాడు. నీ మాయ దాటరానిది. అలాంటి మాయలకు లోబడి ఇంద్రియ కాంక్షలకు 
లోనుకాని వాడెవడు? ప్రతి పనిని ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని చేసేవాళ్ళం మేము. గర్వాంధులము అయినా నిన్ను 
ఆహ్వానించిన మా అహూధాన్ని మన్నించు. మమ్ము అనుగ్రహించు అని నమస్మరించారు. అపుడు సర్వేశ్వరుడు జంబూద్వీపంలోని 
ఒక వర్షానికి అధిపతి అయిన నాఖి, బుత్విక్కులతో కలిసి చేసిన వందనాలు అందుకొంటూ దయతో ఇలా అన్నాడు. 


క. మునులార! వేదవాక్యము, లను స్తుతి సేసి సర్వలక్షణముల నా 
కెన యగు పుత్రుని నిమ్మని, వినంబలికితి రిపుడు మిగుల వేడుకతోడన్‌. ర్‌2 


508 శ్రీమహాభాగవతము 


ప్రతి : మునులార!= బుత్విక్కులార!; వేదవాక్యములను= బుగ్వేదాది వేదాలలోని పద్యగద్యములచే; ప్రస్తుతి+చేసి= 
సోత్రంచేసి; సర్వలక్షణములన్‌= అన్ని లక్షణాలతో; నాకున్‌+ఎనయగు= నాకు సమానమైన; పుత్రునిన్‌ +ఇమ్ము+అని= 
కుమారుని ప్రసాదించమని; మిగులన్‌ వేడుకతోదన్‌= మిక్కిలి కుతూహలంతో; వినన్‌= నేను వినుచుందడగా; పలికితిరి= 
విన్నవించారు. 


తా : మునులారా! నన్ను వేదమంత్రాలతో ప్రస్తుతి చేశారు. సకల శుభలక్షణాలు కలిగి నాకు సాటి రాదగిన కొడుకును 
ప్రసాదించవలసిందిగా ఎంతో కుతూహలంతో మీరు నన్ను కోరారు. 


విశే : భగవంతుడు వేదగోచరుడు అందువల్ల వేదవాక్కులతో ప్రస్తుతి చేయడం సమంజసమే. 


క. _నాకాదిలోకములలో, నాకున్‌ సరివచ్చునట్టి నందను నెటు నా 
లోకింపలేరు; గావున, నాకున్‌ సరి నేన కా మనమున నెజుంగుండీ! ర్‌తి 


ప్రతి : నాక+ఆదిలోకములలోన్‌= స్వర్ణం మొదలగు లోకాలలో; నాకున్‌= నాకు; సరివచ్చునట్టి= సాటియైన; నందనున్‌= 
కుమారుని; ఎటున్‌= ఎటగాని; ఆలోకింపన్‌లేరు= చూడలేరు; కావునన్‌= అందువల్ల; నాకున్‌= నాకు; సరి= సాటిద్రైనవాడు; 
నేనకా= నేనే అని; మనమునన్‌= మనసులో; ఎజుంగుండు +ఈ= తెలుసుకొనండి. 


తా; స్వర్గాదిలోకాలలో నాకు సాటిరాదగ్గ కుమారుడు ఎక్కడా కనిపించడు. నాకు సాటి నేనే. ఈ విషయం మీరు 
తెలుసుకొనండి. 


వ. అదియునుంగాక భూసురోత్తములు నా ముఖం బగుటంజేసి విప్రవాక్యంబు దప్పింపరాదు; మీరు 
నా యీడు కుమారు నడిగితిరి గావున నాభిపత్ని యగు మేరుదేవియందు నేన పుత్తుండనై జనియించెద 
నని పలికి పరమేశ్వరుం డాగ్నీధ్రీయపత్ని యగు మేరుదేవి సూచుచుండ నా యజ్ఞంబున నంతర్జానంబు 
నొంది యా నాభి మీంది దయంజేసి దిగంబరులును దపస్వులును జ్ఞానులును నూర్ధ్వరేతస్కులును నగు 
నైప్టికులకు యోగధర్మంబుల నెజింగింపం దలంచి పుందరీకాక్షుందు నాభి పత్ని యగు మేరుదేవి 
గర్భాగారంబునంబ్రవేశించె నంత. ర్‌డ 


ప్రతి : అదియున్‌+కాక= అంతమాత్రమేగాక; భూసుర+ఉత్తములు= సర్వశ్రేష్టులైన (బ్రాహ్మణులు; నా ముఖంబు+అగుటన్‌+ 
చేసి= నా ముఖంనుండి ఉదయించిన వారగుటవలన; విప్రవాక్యంబున్‌= బ్రాహ్మణుల వాక్యాన్ని తప్పింపన్‌+రాదు= 
తప్పింపరాదు అనగా అసత్యం చేయరాదు; మీరు= బుత్విక్కులైన మీరు; నా+ఈడు= నాతో సమానుడైన; కుమారున్‌= 
పుత్రుని; అడిగితిరి= కోరుకొన్నారు; కావునన్‌= ఆ కారణమున; నాభిపత్ని+అగు= నాభి భార్య అయిన; మేరుదేవియందున్‌= 
మేరుదేవి గర్భంలో; నేను+అ= నేనే; పుత్రుందను+ఐ= కుమారుడనై; జనియించెదను +అని= పుట్టెదను అని; పలికి= 
వచించి; పరమ+ఈశ్వరుండు= ఆ మహావిష్ణువు; ఆగ్నీధ్రీయపత్ని+అగు= ఆగ్నీధ్రుని భార్య అయిన; మేరుదేవి+చూచుచుందన్‌= 
మేరుదేవి చూస్తుండగా; ఆ యజ్ఞంబునన్‌= ఆ యజ్ఞంలో; అంతర్జానంబున్‌ +ఒంది= మాయమైపోయి; ఆ నాభిమీం 
దిదయన్‌+చేసి= ఆ నాభిపట్ల కరుణ కలవాడై; దిగంబరులును= వస్త్రాలు లేనివారూ; తపస్వులును= తపం చేసేవారూ; 
జ్ఞానులును= పరమాత్మ సంబంధి జ్ఞానం కలవారూ; ఊర్ధ్వరేతస్కులును +అగు= బ్రహ్మచారులైన; నైస్టికులకున్‌ = నిష్ట 


ఆర 


గలవారికి; యోగధర్మంబులన్‌= యోగానికి చెందిన ధర్మాలను; ఎటింగింపన్‌+తలంచి= తెలుపదలచి; పుండరీక + 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 509 


అక్షుండు= పద్మపత్రాలవంటి కన్నులు కలవాడు; నాభిపత్ని+అగు= నాభీ భార్య అయిన; మేరుదేవిగర్భ+అగారంబునన్‌= 
మేరుదేవి గర్భమనే గృహంలో; ప్రవేశించెన్‌= ప్రవేశించాడు; అంతన్‌= ఆ తరువాత. 

తా ; అంతేగాక, (బ్రాహ్మణులు నాకు ముఖంలాంటివారు. (బ్రాహ్మణవాక్యం దాటడానికి వీలుకానిది. నాతో సమానుదైన 
కుమారుణ్ణి మీరు కోరారు. అందుచేత, నాభి రాజేంద్రుని పత్ని అయిన మెరుదేవికి నేనే కొడుకునై పుడతాను అని 
రాజదంపతులు చూస్తుండగా అంతర్జానమయ్యాడు. ఆ తర్వాత దిగంబరులూ, తాపసులూ, జ్ఞానులూ, ఊర్చ్వరేతస్కులూ 
అయిన నైఫ్టికులకు యోగధర్మాలు బోధించడం కోసం నాభిమీది దయతో నారాయణుడు మేరుదేవి గర్భంలో ప్రవేశించాడు. 


విశే : “బ్రాహ్మణో? స్య ముఖ మాసీత్‌ అని పురుషసూక్తం. అందువల్ల 'నా ముఖంబగుటం జేసి” అని చెప్పబడింది. 


ఆ. మేరుదేవియందు మేరుధీరుం డగు, హరి సమస్త లక్షణాన్వితుండు 

శమదమాది గుణ విశారదుం డుదయించె, సకలజనుల కపుడు సంతసముగ. ర్‌ర్‌ 
ప్రతి : మేరుదేవియందున్‌= నాభఖిపత్ని అయిన మేరుదేవియందు; మేరుధీరుండు+అగు= మేరుపర్వతంలాగ ధైర్యం గలిగిన; 
సమస్తలక్షణ+అన్వితుండు= సాముద్రిక శాస్తానుగుణమైన లక్షణాలతో కూడినట్టివారును; శమదమ+ఆది+గుణ 
విశారదుండు= శమదమాది గుణాలలో ఆరితేరినవాడయిన; హరి= శ్రీ మహావిష్ణువు; సకల జనులకున్‌= సమస్త 
ప్రజలకు; సంతసముగన్‌= సంతోషించేటట్లుగా; అపుడు= ఆ సమయాన; ఉదయించెన్‌= పుట్టాడు. 
తా : సమస్త శుభలక్షణాలు కలవాడూ, శమదమాది గుణసంపన్నుడూ, మెరుధీరుడైన శ్రీహరి సమస్త జనులూ సంతోషించేటట్లు 
మేరుదేవికి కుమారుడుగా అవతరించాడు. 
విశే : సమస్త శుభలక్షణాలు అన్నప్పుడు సాముద్రిక లక్షణాలు, భగవల్ల క్షణాలు అన్నీ చేరుతాయి. చక్కని శరీరం, శౌర్యం, 
బలం, సౌందర్యం, నామం, యశస్సు, ప్రభావం, ఉత్సాహం, అలాగే సర్వసమత్వం, పరమశాంతత్వం, భౌతిక భోగసుఖాలపట్ల 
వైరాగ్యంలాంటివి కూడా శుభలక్షణాలు. అలాగే పాదాదులందు ధ్వజ, వజ్ర, పద్మచిహ్నాలు. 
ఆ. ధవళకాంతియుక్తిం దనరు దేహంబును, మహితబలపరాక్రమంబు వీర్య 

మును దలంచి చూచి జనకుండు పేరిదె, సుతుని బుషభుందనుచు సొంపుతోడ. 56 
ప్రతి : ధవళకాంతియుక్తిన్‌+తనరు= తెల్లనయిన కాంతితో కూడిన; దేహంబును= శరీరాన్ని మహిత= గొప్పదైన; 
బలపరాక్రమంబున్‌= బలపరాక్రమాన్ని; వీర్యమును = వీరత్వమనే లక్షణాన్ని తలంచి= భావించి; చూచి= ఆ లక్షణాలను 
చూచి; జనకుండు= తండ్రియైన నాభి; సొంపుతోడన్‌= సొంపుతో; సుతునిన్‌= కొడుకును; బుషభుండు +అనుచున్‌= 
శ్రేష్టుడను అర్థముగల బుషషభుదని; పేరు+ఇదెన్‌= పేరు పెట్టెను. 
తా : బలిష్టమైనవాదని, పరాక్రమవంతుడని, ధైర్యశౌర్యాలు కలవాడనే లక్షణాలనుబట్టి నరనాథుడయిన నాభి తన కుమారునికి 
“'బుషభుడు' అని పేరు పెట్టాడు. 
విశే : సర్వక్రేష్టుడు, మహాపురుషుడు అనడాన్ని బుషభ అనే శబ్దం సూచిస్తుంది. 


క. ధరణీసురులును మంత్రులుం, బరివారము హితులుం బ్రజలు బాంధవులును సు 
స్థిరమతి నా బాలకునిం, గర మనురాగమున రాజుగాం జూచి రిలన్‌. ర్‌ 


510 శ్రీమహాభాగవతము 


ప్రతి : ధరణీసురులును= 'బ్రాహ్మణులును; మంత్రులున్‌= మంత్రులును; పరివారమున్‌= పరిజనమూ; హితులున్‌= మేలు 
కోరేవారును; ప్రజలున్‌= ప్రజలును; బాంధవులును= చుట్టాలును; సుస్థిరమతిన్‌= నిశ్చలమైన మనస్సుతో; ఆ బాలకునిన్‌= 
ఆ బుషభుని; కరము+అనురాగమునన్‌= మిక్కిలి ప్రేమతో; ఇలన్‌= ఈ లోకానికి; రాజుగాన్‌= రాజుగా చూచిరి= 
దర్శించారు. 


తా; బ్రాహ్మణులు, మంత్రులు, రాజపరివారం, హితులు, ప్రజలు, చుట్టాలు అనురాగాతిశయంతో బుషభుని రాజుగానే 


భావించారు. 
క. పురుహూతుండతని మహిమలు, సరగున విని చిత్తమునకు సహ్యము గామిం 
బరికించి బుషభుందేలెడి, ధరణి ననావృష్టి మిగుల దట్టము సేసెన్‌. ర్‌8ి 


ప్రతి : పురుహూతుండు= ఇంద్రుడు; అతని మహిమలు = బుషభుని మహిమల్ని సరగునన్‌ విని= వేగంగా తెలుసుకొని; 
చిత్తమునకున్‌= మనసునకు; సహ్యము+కామిన్‌= ఓర్వరానివి కావటంవల్ల; పరికించి= బాగుగా పరిశీలించి; బుషభుం 
డు+ఏలెడి ధరణిన్‌= బుషభుడు పాలించే రాజ్యంలో; అనావృష్టిన్‌= వర్న్షాభావాన్న్సి మిగుల= మిక్షిలి; దట్టము+చే సెన్‌= 
ఎక్కువ చేసెను, మెండు గావించెను. 
తా : ఇంద్రుడు బుషభుని మహిమలు విన్నాడు. అతడు అసూయాపరుడు కనుక సహించలేకపోయాడు. బుషభుని 
రాజ్యంలో వర్షాభావ పరిస్థితి కల్పించాడు. 
ఆ. అది యొఠింగి బుషభుండంతట యోగ మా, యా బలంబుకతన నఖిలరాజ్య 
మందుంగురియంజేసె నత్యంతసంపూర్ణ, వృష్టి దినదినంబు వృద్ధింబొంద. 59 
ప్రతి : అది= ఇంద్రుని దౌవ్వాన్ని ఎలఅింగి= తెలిసికొని; బుషభుండు= నాభి కుమారుడైన బుషభుడు; అంతటన్‌= 
అంతట; యోగమాయా బలంబు కతనన్‌= యోగమాయాశక్తియొక్క కారణంతో; అభఖిలరాజ్యము +అందున్‌= రాజ్యమంతట,; 
దినదినంబున్‌= నానాటికి; అతి+అంత సంపూర్ణవృష్టి= సర్వసమృద్ధియైన వర్షము; వృద్ధిన్‌+పొందన్‌= అధికంకాగా; 
కురియన్‌+చేసెన్‌= వర్షించేటట్లు చేశాడు. 
తా ; బుషభుని మహిమలు విని ఇంద్రుడు లోలోపల కుమిలిపోయాడు. అందుచేత, బుషభుడు పరిపాలించే రాజ్యంలో 
వానచినుకు పడకుండా చేయగా ఇంద్రుని దౌష్ప్వాన్ని బుషభుడు గుర్తించాడు. తన యోగమాయాబలంతో నానాటికి 
సర్వసమృద్ధిగా వర్షం కురిపించాడు. 
విశే :; ఇంద్రుడు వర్షాధిదేవత. (త్రిలోకాధిపతి. తనకు సాటిగా మరొకరు వృద్ధి పొందడాన్ని సహించలేనివాడు. అందువల్ల 
బుషషభుని సాధింప తలపెట్టాడు. “యజ్ఞాత్‌ భవతి పర్జన్యః - యజ్ఞం చేయడంవల్ల వర్షాలు కురుస్తాయి అని భావం. 
మూలంలో “భగవాన్‌ బుషభదేవః యోగేశ్వరః అని చెప్పబడ్డాడు. ఇందువల్ల ఆధ్యాత్మికశక్తి కలవాదని భావం. 
వ. ఇట్లు బుషభుండు పురందరుండు సేయు దౌష్ట్రంబునకు నవ్వి యజనాభం బను తన మండలంబు 
సుభిక్షంబుగాం జేసె, నాఖియుం దన కోరిన చందంబునం బుత్రుండు జనియించి వర్ధిల్లుటకు సంతసిల్లి 
తనచేత నంగీకరింపంబడు నరలోక ధర్మంబు గల పుండరీకాక్షుని మాయావిలసిత మతింజేసి బాలకు, నా 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 511 


తండ్రి యని మోహంబున నుపలాలించుచుం బ్రజానురాగంబున సర్వసమ్మతుం డయిన పుత్రుని సమయసేతు 
రక్షణంబునకుం బూజ్యం బైన రాజ్యంబునం దభిషిక్తుంజేసి భూసురులకుం బ్రధానవర్గంబునకు నప్పగించి 
మేరుదేవిం గూడి నరనారాయణ న్థానంబయిన బదరికాశమంబునకుం జని, యచ్చట మహాయోగ సమాధిచే 
నర నారాయణాఖ్యుండుం బురుషోత్తముండు నగు వాసుదేవు నారాధించి క్షీణదేహుందై యా నాభి హరి 
తాదాత్యంబు నొందె నంత. 60 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; బుషభుండు= నాభి కుమారుడయిన బుషభుడు; పురందరుండు +చేయు= దేవేంద్రుడు 
ఈర్య్యతో చేసే; దౌష్ట్రంబునకున్‌= దుష్టస్వభావానికి తగిన చేతలకు; నవ్వి= నవ్వుకొని; అజనాభంబు+అను= అజనాభమనే 
పేరుగల; తనమండలంబు= తన భూభాగంబును; సుభిక్షంబు +కాన్‌ +చేసెన్‌= కరువు కాటకాలు లేకుండా చేశాడు; 
నాఖియున్‌= నాఖిమహారాజు; తనకోరిన చందంబునన్‌= తాను కోరిన ప్రకారంగా; పుత్రుండు= కుమారుడు; జనియించి= 
పుట్టి; వర్ధిల్లుటకున్‌= దినదినాభివృద్ధి గావించుటకు; సంతసిల్లి= సంతోషించి; తనచేతన్‌= తనచే; అంగీకరింపన్‌+పడు= 
సమ్మతింపబడునట్టి నరలోక ధర్మంబుగల= భూలోకధర్మంగల; పుండరీక +అక్షునిన్‌= తెల్లతామరల రేకులవంటి విశాలములైన 
రెండు కన్నుల గలవాడు - మహావిష్ణువుయొక్క మాయావిలసితమతిన్‌ +చేసి= మాయచే ప్రకాశిస్తున్న బుద్ధితో; బాలకున్‌= 
బాలుని!; నాతండ్రి= నాయన్నాా అని= అంటూ; మోహంబునన్‌= పుత్రవ్యామోహంతో; ఉపలాలించుచున్‌= గారాబం 
చేస్తూ ప్రజా+అనురాగంబునన్‌ = (ప్రజలయెొుక్క అనురాగంతో; సర్వనమ్మతుండు +అయిన = అందరికి 
అంగీకారమయినవాడయిన,; పుత్రునిన్‌= పుత్రుడైన బుషభుని; సమయ సేతురక్షణంబునకున్‌= నియమాలనే వంతెనలను 
రక్షించుటకు పూజ్యంబు+అయిన= పరమ పూజ్యమయిన,; రాజ్యంబునందున్‌= అజనాభమనే రాజ్యమందు; అఖిషిక్తున్‌+చేః = 
పట్టాభిపిక్తుని చేసి; భూసురులకున్‌= బ్రాహ్మణులకు; ప్రధానవర్గంబునకున్‌= మంత్రుల సమూహానికి; అప్పగించి= అప్పగించి; 
మేరుదేవిన్‌+కూడి= భార్య అయిన మేరుదేవితోకూడ; నరనారాయణ న్ధ్థానంబు+అయిన = నరనారాయణులకు ఆవాసమైన; 
బదరికా+ఆశమంబునకున్‌+చని= బదరిక అను పేరుగల ఆశ్రమ స్థానానికి వెళ్ళి, అచ్చటన్‌= ఆ ఆశ్రమంలో; మహాయోగ 
సమాధిచేన్‌= గొప్పదైన యోగసమాధిచేత; నరనారాయణ +ఆఖ్యుండున్‌ = నరనారాయణుడనే పేరుగల; పురుష+ 
ఉత్తముండున్‌+అగు= పురుషులలో సర్వశ్రేష్టుడైన; వాసుదేవున్‌= శ్రీమన్నారాయణుని; ఆరాధించి= నియమనిష్టలతో కొలిచి; 
క్షీణదేహుండు+ఐ= శుష్మించిన శరీరం కలవాడై; ఆ నాభి= మహారాజైన *“నాఖి హరి తాదాత్యంబున్‌= హరిలో 
లీనమైపోవడాన్ని ఒందెన్‌= యోగవిద్యచే సాధించి సిద్ధి పొందాడు; అంతన్‌= ఆ తరువాత. 


తా : దేవేంద్రుని దుర్చుద్ధికి బుషభుడు నవ్వుకొని, అజనాభమనే పేరుతో వ్యవహరింపబడే తన భూమండలాన్ని సుఖీక్షం 
చేశాడు. తాను కోరినట్టు కొడుకు పుట్టడం, పెరగడం చూచి నాభి చాల సంబరపడద్డాడు. పుండరీకాక్షుని మాయ కారణంగానూ, 
భూలోకధర్మాల కనుగుణంగానూ నాభీ తన ప్రియనందనుణ్ణి నాయనా! నా తండ్రీ! అంటూ ముద్దాడాడు. ప్రజల 
అభిమానం చూరగొన్న వాడున్నూూ అన్నివర్ణాల వారికి ఆమోదయోగ్యుడూ అయిన తన కుమారుడు రాజ్యపాలనకు 
తగినవాడని భావించి పట్టం కట్టాడు. బ్రాహ్మణులకూ, మంత్రి వర్గానికీ అతణ్జి అప్పగించాడు. ఆ తరువాత భార్య 
మేరుదేవితోకూడ నరనారాయణులకు నిలయమైన బదరికాశ్రమం చేరుకొన్నాడు. అక్కడ నారాయణ స్వరూపుడూ, 
పురుషోత్తముడూ అయిన వాసుదేవుని తదేకధ్యానంతో ఆరాధించాడు. చివరకు సతీసమెతుడైన నాఖి శ్రీహరితో తాదాత్మ్యం 
పొందాడు. 


512 శ్రీమహాభాగవతము 


చ. సరసతనే నృపాలకుని జన్నమునందును భూసురోత్తముల్‌ 

సరసిజనాభునిందగంబ్రసన్నతంబెట్టిన నంత మెచ్చి యీ 

శ్వరుండు దనంత గర్భమున వచ్చి తనూభవుండై జనించె, నా 

నరపతి నాఖికిన్‌ సరి యనందగునే నరనాథ! యన్యులన్‌. 61 
ప్రతి : సరసతన్‌= రసస్వరూపుడు భగవంతుడనే భావంతో; భూసుర +ఉత్తముల్‌= బ్రాహ్మణ శ్రేష్టులు; ఏ నృపాలకుని= ఏ 
రాజుయొక్క జన్నమునందును= యజ్ఞమునందు; సరసిజనాభునిన్‌= విష్ణుమూర్తిని తగన్‌+ప్రసన్నతన్‌= తగిన అనుగ్రహం 
కలిగేటట్టు; పెట్టినన్‌= వేడుకొనగా; అంతన్‌+మెచ్చి= అపుడు సంతోషించి; ఈశ్వరుండు= సర్వసమర్థుడయిన విష్ణుమూర్తి 
తనంతన్‌= తనకు తాను; గర్భమునన్‌ వచ్చి= మేరువు గర్భాగారంలో ప్రవేశించి; తనూభవుండు+ఐ= కుమారుడై జనించెన్‌= 
పుట్టెనో), ఆ నరపతి= అటువంటి రాజైన; నాఖికిన్‌= నాభికి అన్యులన్‌= ఇతరుల్ని సరి+అనన్‌+తగునే= సాటి అని 
చెప్పుట యుక్తమా? కాదనిభావం. 
తా : ఏ మహారాజు యజన సమయంలో బ్రాహ్మణోత్తములైన బుత్విక్కులు విష్ణుమూర్తిని ప్రార్థించి ప్రసన్నం చేసుకొన్నారో, 
ఏ రాజు భార్య గర్భంలో ప్రవేశించి ఈశ్వరుడు తనంత తాను కొడుకుగా పుట్టాడో, అలాంటి మహారాజుకు సాటిరాగల 
రాజు లెవరూ భూమండలంలో లేరు. 


వ. అంత 62 
ప్రతి : అంతన్‌= ఆ తరువాత 
తా :; ఆ తరువాత కథ విను. 


సీ భూవరుండగు బుషభుండు దన రాజ్యంబుం గర్మభూమిగ నాత్మంగాంచి జనుల 
కందఅకును బ్రియం బగునట్లు కర్మతంత్రంబెల్లందెలుపంగందలంచి కర్మ 
ములు సేయుటకు గురువుల యొద్ద వేదంబు సదివి వారల యనుజ్ఞను వహించి 
శతమన్యుందిచ్చిన సతి జయంతీకన్యం బరిణయంబై యట్టి పడంతివలన 


తే. భరతుందాదిగ సుతుల నూర్వురను గాంచె, నట్టి భరతుని పేరను నవనితలము 
పురవరాశ్రమగిరితరుపూర్ణ మగుచు, నమరి భారతవర్షనామమున మించె. 63 


ప్రతి : భూవరుండు+అగు= భూమికి భర్త అయిన; బుషభుండు= బుషభచక్రవర్తి తన రాజ్యంబున్‌= తన సామ్రాజ్యాన్ని 
కర్మభూమిగన్‌= సత్మర్మలాచరించు లోకంగా; ఆత్మన్‌= మనసులో; కాంచి= దర్శించి; జనులకున్‌ +అందఅకునున్‌= తన 
ప్రజలందరికి; ప్రియంబు +అగునట్లు= సంప్రీతి కలిగేటట్లు; కర్మతంత్రంబు +ఎల్లన్‌= కర్మసిద్దాంతాన్నంతా; తెలుపుగన్‌+తలం 
చి= తెలియజేయాలని భావించినవాడై; కర్మములు+చేయుటకున్‌= కర్మనిర్వహణానికి; గురువుల+ఒద్దన్‌= అజ్ఞ్జానాంధారాన్ని 
పోగెట్టె గురువుల దగ్గర; వేదంబు+చదివి= బుగ్యజురాది వేదాలను అధ్యయనం చేసి; వారల= ఆ గురువులయొక్క 
అనుజ్ఞను= అనుమతిని; వహించి= పొంది; శతమన్యుందు= శతమన్యు నామధేయుదు; ఇచ్చిన= కన్యాదానం చేసిన; సతి 
జయంతీకన్యన్‌= జయంతి అనే పేరు గలిగిన సతిని; పరిణయంబు+ఐ= పెండ్డాడి; అట్టి పడతివలనన్‌= ఆ జయంతి 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 513 


వలన; భరతుండు+ఆదిగన్‌= భరతుడు మొదలయిన; సుతుల నూర్వురనున్‌= నూర్జ్చురు కుమారులను; కాంచెన్‌- పొందాడు; 
అట్టి భరతుని పేరను= అలాంటి భరతుని పేరుతో; అవనితలము= భూప్రదేశం; పురవర= శ్రేష్టాలైన పట్టణాలతో; 
ఆ(శ్రమ= ఆ(శ్రమాలతో; గిరితరుపూర్ణము +అగుచున్‌ = కొండలతో, చెట్లతో నిండినదగుచు; అమరి= ఒప్పి; 
భారతవర్షనామమునన్‌= భారతవర్షమనే పేరుతో; మించెన్‌= అతిశయించింది. 

తా : రాజైన బుషభుడు తన రాజ్యాన్ని కర్మాచరణకు తగిన భూమిగా భావించాడు. జనుల కందరికీ ప్రియమయ్యేటట్లు 
కర్మతంత్రం తెలియజేయాలనుకొన్నాడు. అందుచేత, కర్మలు ఆచరించడానికి తానే స్వయంగా గురువులవద్ద వేదాలు 
చదివాడు. వారి ఆజ్ఞ శిరసావహించి శతమన్యుడు ఇచ్చిన జయంతిని వివాహం చేసుకున్నాడు. ఆ జయంతివల్ల భరతుడు 
మొదలయిన నూర్చురు కొడుకులను కన్నాడు. పట్టణాలతో, ఆ(థశమాలతో, కొండలతో, చెట్లు చేమలతో నిండిన భూమండలం 
ఆ భరతుని పేరు మీదుగా భరతవర్షమనే ప్రశస్తి గడించింది. 

విశే ; బుషభుడు భగవంతుడే. సర్వజ్ఞుడు. గురువువల్ల నేర్వవలసినది ఏదీ లేకపోయినప్పటికినీ గురువునుండి ఏ విధంగా 
విద్యార్జన చేయాలో జనసామాన్యానికి బోధించే నిమిత్తం తానే గురువు దగ్గరికి వెళ్ళాడు. అలాగే, ఆదర్శవంతుడయిన 
గృహస్టుడయ్యాడు. బుషభుని కుమారుడైన భరతుని వల్లనే ఈ దేశానికి భారతదేశమనే పేరు ఏర్పడింది. 


వ. ఆ మహాభారతవర్షంబునందుం దమతమ పేరంబరంగు భూములకుం గుశావర్తేలావర్త బ్రహ్మావర్తార్యావర్త 
మలయకేతు భద్రసే నేంద్రస్పృ గ్విదర్భ కీకటులను తొమ్మండ్రు కుమారులను దక్కుంగల తొంబండ్రు 
పుత్రులకుం 'బ్రధానులంజేసె; నంతం గవి హర్యంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయ నావిర్మోత్ర ద్రమీఢ చమస 
కరభాజను లను వారు దొమ్మండ్రును భాగవత ధర్మప్రకాశకులైరి; భగవ న్మహిమోపబృ్బృంహితంబు లగు 
వారల చరిత్రంబులు ముంద రెటింగించెదం; దక్కిన యెనుబది యొక్కకుమారులు పిత్రాదేశకరులు 
నతివినీతులు మహాశోత్రియులు యజ్ఞశీలురుం గర్శనిష్టులు నయిన బ్రాహ్మణోత్తము లైరి బుషభుండు 
స్వతంత్రుందై సంసారధర్మంబులం బొరయక కేవలానందానుభవుం డయిన యీశ్వరుందై యుండియు 
బ్రాకృతుండునుం బోలెం గాలానుగతంబులగు ధర్మంబుల నాచరించుచు ధర్మ ప్రవర్తకులకు సముండును 
నుపశాంతుండును మైత్రుండును గారుణికుండునునై ధర్మార్థయశః ప్రజానందామృతావరోధంబుచే 
గృహన్థాశ్రమంబులం బ్రజల నియమించుచుం గొంత కాలంబు నీతి మార్గంబు దప్పక ప్రజాపాలనంబు 
సేయుచు, వేద రహస్యంబులగు సకల ధర్మంబులును స్వవిదితంబులైనను బ్రాహ్మణోపదేశ పూర్వకంబుగా 
ద్రవ్యదేశకాల వయశ్షృద్ధర్విగ్విధోద్దేశోపచితంబులుగా నొక్కొక్క క్రతువును శతవారంబు యథావిధిగం జేసి 
సుఖంబుందె నంత. 64 

ప్రతి : ఆ మహాభారతవర్షంబునందున్‌= మహాభారతమనే పేరుగల భూభాగంలో; తమ తమ పేరన్‌+పరంగు= తమ 
తమ పేర్లతో ప్రసిద్ధిబడసిన; భూములకున్‌= భూభాగాలకు; కుశావర్త ఇలావర్త బ్రహ్మావర్త ఆర్యావర్త మలయకేతు; 
భద్రసేన; ఇంద్రస్పృక్కు విదర్భ; కీకటులు+అను= కీకటులు అనే పేర్లుగల; తొమ్మందడ్రు కుమారులను = తొమ్మిదిమంది 
కుమారులను; తక్కున్‌+కల= మిగిలిన; తొంబండ్రు పుత్రులకున్‌= తొంభ్రైిమంది పుత్రులకు; ప్రథానులన్‌+చేసెన్‌= ప్రధానులుగా 
నియమించాడు; అంతన్‌= ఆ తరువాత; కవి; హరి; అంతరిక్ష్య ప్రబుద్ధ; పిప్పలాయన; ఆవిర్షోత్ర; ద్రమీఢథ; చమస; 


514 శ్రీమహాభాగవతము 


కరభాజనులు +అను; తొమ్మండ్రును= తొమ్మిదిమంది; భాగవత ధర్మప్రకాశకులు+ఐరి= భగవంతుని మార్గం 
అవలంబించినవారైనారు; భగవత్‌= దేవునియొక్క మహిమ = గొప్పతనంచే; ఉపబృంహితంబులు= విస్ఫతంగా వ్యాప్తి 
చేయబడినవి; అగు= అయిన; వారల= వారియొక్క చరిత్రంబులు= చరితలు; ముందర+ఎటింగించెదన్‌= తర్వాత 
చెబుతాను; తక్కిన= తక్కినటువంటి, ఎనుబదియొక్క కుమారులు = ఎనభై ఒక్క మంది కుమారులు; పితృ+ఆదేశకరులును = 
తండ్రి ఆజ్ఞను పాలించేవారు; అతివినీతులు= మిక్కిలి వినయం కలవారు; మహాశ్రోత్రియులు= గొప్ప వేదమార్దనిష్టులు; 
యజ్ఞశీలురున్‌= యజ్ఞం చేయు స్వభావం కలవారు; కర్మనిష్టులును +అయిన = వేదకర్మలయందు దీక్ష కలిగినవారయిన; 
బ్రాహ్మణ +ఉత్తములు +ఐరి= ఉత్తమ బ్రాహ్మణులయ్యారు; బుషభుండు= బుషభుడు; స్వతంత్రుందు+ఐ= స్వకార్యాలయందు 
తన ఇచ్చ వచ్చిన రీతి చేయువాడయి; సంసార ధర్మంబులన్‌+పొరయక = లౌకికమయిన సాంసారిక ధార్మిక జీవితంలో 
చిక్కువడక; కేవల +ఆనంద +అనుభవుండు +అయిన = పరమానందమనుభవించినవాడైన; ఈశ్వరుండు +ఐ +ఉండియున్‌= 
భగవానుడై ఉన్నప్పటికిని; ప్రాకృతుండునున్‌ +పోలెన్‌= పామరునివలెె కాల+అనుగతంబులు +అగు = 
కాలముననుసరించినవైన; ధర్మంబులన్‌= ధర్మాలను; ఆచరించుచున్‌= నిర్వర్తిస్తూ ధర్మప్రవర్తకులకున్‌= ధర్మాన్ని వర్తింపజేయు 
వారికి; సముండునున్‌= సమమైనవాడును; ఉపశాంతుండును= శాంతగుణంతో సహించువాడును; మైత్రుండును= మిత్ర 
ధర్మం గలవాడును; కారుణికుండునున్‌+ఐ= దయాస్వభావము కలిగినవాడై; ధర్మార్థ= ధర్మం, సంపద; యశస్‌= కీర్తి; 
ప్రజానంద= సంతానం కొరకైన భోగం; అమృత = మోక్షం; అవరోధంబుచేన్‌= సంగ్రహించుటచే; గృహస్థ+ ఆశభశ్రమంబులన్‌= 
గృహన్థాశతమాలందు; ప్రజలన్‌= ప్రజలను; నియమించుచున్‌= నియమిస్తూ; కొంతకాలంబు= కొంతకాలం; 
నీతిమార్దంబు +తప్పక = నైతిక మార్గాన్ని విడువకుండా; 'ప్రజాపాలనంబు +చేయుచున్‌= ప్రజలను పాలించుచు; 
వేదరహస్యంబులగు= వేదాలలో నిగూఢంగా చెప్పబడిన; సకల ధర్మంబులును= అన్ని ధర్మాలను; స్వవిదితంబులైనను = 
తనకు బాగా తెలిసినవేయెనప్పటికీ; బ్రాహ్మణ+ఉపదేశ పూర్వకంబుగా= వేదపండితులైన విప్రల ఉపదేశాన్ని అనుసరించి; 
[ద్రవ్యదేశకాల= యజ్ఞ హోమద్రవ్యాలు, దేశపరిస్థితి, కాలపరిస్టితులను; వయస్‌ + శ్రద్దా +బుత్విక్‌ +విధి +ఉద్దేశ+ 
ఉపచితంబులుగాన్‌= వయస్సు, శ్రద్ధ బుత్విక్కు, శాస్త్రోక్త ఉపదేశవిధి, బ్రాహ్మణుల అభిప్రాయానుగుణంగా, పెంపొందినట్లు; 
ఒక్క+ఒక్క ఒక్కొక్క క్రతువును= యజ్ఞాన్ని; శతవారంబు= నూరుసార్హు; యథావిధిగన్‌ +చేసి= శాస్రోచితంగా సల్పి; 
సుఖంబు +ఉందెన్‌= సుఖజీవనం సాగించారు; అంతన్‌= ఆ పిదప... 


తా; భారతవర్షమనే పేరుతో ప్రసిద్ధి పొందిన భూమండలంలోని ఆయా భాగాలకు భరతుడు తన తొంబది తొమ్మిదిమంది 
సోదరులలో కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రవ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతువు, భద్రసేనుడు, ఇంద్రస్పృక్కు విదర్భుడు, 
కీకటుడు అనే తొమ్మిదిమందిని ప్రధానులుగా నియమించాడు. వారి కప్పగించిన భూభాగాలు వారి వారి పేర్లతో ప్రసిద్ది 
పొందాయి. కవి, హరి, అంతరిక్ష ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్శోత్ర, 'ద్రమీఢ, చమన, కరభాజనులనే తొమ్మండుగురు 
భాగవత ధర్మాన్ని ప్రకాశింపజేశారు. దేవుని మహిమల్ని వ్యాప్తిచేసే వారి చరిత్రలు నీకు తర్వాత చెబుతాను. తక్కిన 
ఎనభైయొక్క మంది కుమారులు తమ తండ్రి అయిన బుషభుని మాట జవదాటనివారు. వారందరు మహావినయ 
సంపన్నులు. వేదధర్మాలు అనుష్టించేవారు. యాగాలన్నాా ధర్మాలన్నా (శద్ధగలవారు. అందుచేత వారు బ్రాహ్మణోత్తములుగా 
పేరెన్నికగన్నారు. 

బుషభుడు సాంసారిక బంధాలలో చిక్కుకోలేదు. స్వతంత్రుడయి మెలిగాడు. తాను ఆనందానుభూతి కలిగిన 
ఈశ్వరుడయినా సామాన్యునిలా ప్రవర్తించాడు. ఆయాకాలాలలో చేయవలసిన ధర్మాలను ఆచరించేవాడు. ధర్మప్రవర్తకులపట్ల 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 515 


సమబుద్ధి కలిగి ఉండేవాడు. శాంతస్వభావంతో జీవులపట్ల కరుణ కలిగి మైత్రీభావంతో ఉండేవాడు. ధర్మం, అర్ధం, కీర్తి, 
సంతతి, ఆనందం, అమృతత్వం చక్కగా సాగదంకోసం గృహన్థాఢమం పాటించవలసిందిగా ప్రజలను అనుశాసించేవాడు. 
ఈ విధంగా బుషభుడు నీతిమార్గం తప్పకుండా ప్రజాపాలనం చేశాడు. వేదాలలోని ధర్మరహస్యాలు తనకు అవగతమయినా 
బ్రాహ్మణులు బోధించినట్లు బుత్విక్కులు ఉపదేశించినట్లు వస్తుసంభారాలతో, దేశకాలానుగుణంగా (శద్ధాపూర్వకంగా, 
తన వయస్సుకు తగినట్టు ఒక్కొక్క యాగాన్ని నూరు పర్యాయాలు యథావిధిగాజేసి సుఖజీవనం సాగించాడు. 

విశే : ప్రజానందామృతావరోధంబుచేన్‌= ఇచ్చటి ప్రజానంద పదమునకు ప్రజార్భోభోగః; అమృతం అను పదమునకు 
మోక్ష అనియు, అవరోధము అనగా సంగ్రహము అని శ్రీధరీయమునందు వివరింపబడినది. 


క. జనవర! బుషభుని రాజ్యం, బున నైహిక ఫలముంగోరు పురుషుని నొకనిం 

గనుంగొన నెజుంగ మెన్నండు, నినతేజుండతని మహిమ లేమని చెప్పన్‌. 65 
ప్రతి : జనవర= జనుల్లో శ్రేష్టుడవైన ఓ రాజా[ బుషభుని రాజ్యంబునన్‌= బుషభ మహారాజు రాజ్యంలో; ఐహికఫలమున్‌= 
ఇహలోక ఫలాన్ని కోరు= అపేక్షించే; పురుషునిన్‌+ఒకనిన్‌= ఒక్క వ్యక్తినైనను; ఎన్నండున్‌= ఏ నాడును; కనుం 
గొనన్‌+ఎజఖుంగము= చూచినవాళ్లము, తెలిసినవాళ్లము కాము; ఇనతేజుండు= సూర్యతేజస్సు వంటి తేజస్సు కలవాడు; 
అతని మహిమలు= ఆ బుషభరాజు ప్రభావాలు; ఏమి +అని+చెప్పన్‌= ఏమని చెప్పగలం? 
తా : రాజా! ఆ బుషభ దేవుని రాజ్యంలో పారలౌకిక ఫలమే తప్ప ఇహలోకఫలం కోరేవాడు ఒక్కడూ కనబడడు. అతడు 
సూర్యుని తేజస్సు వంటి తేజస్సు కలవాడు. అతని మహిమలను ఏమని వర్ణించేది? 


శ బుషభుండు పుత్రులకు నీతి యుపదేశించుట * 


సీ ఆ బుషభుండు రాజ్యంబు 'సేయుచునుండి యంతట నొక్కనాందాత్మయందుం 
దలపోసి భూలోకఫల మపేక్షింపక మోహంబు దిగనాడి పుత్తులకును 
దన రాజ్యమెల్ల నప్పన చేసి వెనువెంటంగొడుకులు మంత్రులుంగొలిచి రాంగ 
నల్లన యరిగి బ్రహ్మావర్తదేశంబు నందుల నపుడు మహాత్ములయిన 


తే. యట్టి మునిజనసమ్ముఖంబందుం జేరి తనదు పుత్రుల నందజ దాయంబిలిచి 
పరమపుణ్యుండు బుషభుండు ప్రణయ మొప్ప హర్షమందుచు నప్పు డిట్లనుచుంబలిక. 66 


ప్రతి : ఆ బుషభుండు= ఆ బుషభమహారాజు; రాజ్యంబు +చేయుచున్‌+ఉండి= రాజ్యపాలన కొనసాగిస్తూ: అంతటన్‌= 
ఆపైన; ఒక్కనాండు= ఒకరోజు; ఆత్మయందున్‌= అంతఃకరణాత్మకమయిన ఆత్మయందు; తలపోసి= తీవ్రంగా ఆలోచించి; 
భూలోకఫలమున్‌ +అపేక్షింపక = భూలోకంలో పొందుతున్న భౌతిక సుఖాలను కోరక; మోహంబున్‌+దిగనాడి= భోగమె 
పరమావధిగా గల మోహాన్ని విడిచి పెట్టి; పుత్రులకును= కుమారులకు; తన రాజ్యము+ఎల్లన్‌= తన రాజ్యమంతటనీ; 
అప్పనచేసి= అర్పించి; వెనువెంటన్‌= ఆపై; కొడుకులు = కుమారులు; మంత్రులున్‌= సచివులు; కొలిచిరాంగన్‌= సేవించి 
వస్తుండగా; అల్లన +అరిగి= మెల్లగా కదలి; బ్రహ్మ+ఆవర్త దేశంబు +అందులన్‌= బ్రహ్మావర్తమనే పేరుగల దేశంలో; 
అపుడు= ఆ సమయంలో; మహా+ఆత్ములు +అయిన = గొప్పవారైనట్టి; మునిజన సమ్ముఖంబు +అందున్‌+చేరి= మునిజనుల 


516 శ్రీమహాభాగవతము 


ఎదుట చేరి తనదుపుత్రులన్‌= తన కుమారులైన వారిని; అందజన్‌= అందరిని; దాయన్‌+పిలిచి= దగ్గరికి పిలిచి; 
పరమపుణ్యుందడు = మహాపుణ్యాత్ముడయిన; బుషభుందు = బుషభ మహారాజు; ప్రణయము+బఒప్పన్‌= (గ్రేమానురాగాలు 
ఉట్టిపడగా; హర్షము +అందుచున్‌= సంతోషం పొందుతూ; అప్పుడు= ఆ సమయంలో; ఇట్లు+అనుచున్‌= ఈ విధంగా 
అంటూ; పలికెన్‌= చెప్పాడు. 

తా ఏ; బుషభుడు ఈ ప్రకారంగా కొంతకాలం రాజ్యపరిపాలనం సాగించాడు. అతడు ఇహలోక ఫలాన్ని ఏ మాత్రం 
అపేక్షించలేదు. సంసార వ్యామోహాన్ని వదలిపెట్టాడు. కొడుకులకు రాజ్యమంతా అప్పగించాడు. ఆ తరువాత మెల్లగా 
బ్రహ్మావర్త దేశానికి పయనించాడు. కొడుకులూ, మంత్రులూ ఆ బుషభుని అనుసరించారు. అక్కడ బ్రహ్మావర్త దేశంలో 
మహాత్ములైన మునిజనుల సమక్షంలో కుమారులనందరినీ దగ్గరికి పిలిచాడు. మహాపుణ్యాత్ముడైన ఆ బుషభదేవుడు 
సంతోషంతో ఇలా అన్నాడు. 


విశే : బ్రహ్మావర్తం అంటే ఢిల్లీకి వాయవ్యభాగంలో ఉండే దేశ విశేషం. 


ఆ. తనయులార! వినుండు ధరలోనం బుట్టిన, పురుషులకును శునకములకు లేని 

కష్టములను దెచ్చుంగానంగామంబుల, వలన బుద్ధి సేయవలదు మీరు. 67 
ప్రతి : తనయులార! = బిడ్డలార!; వినుండు= ఆలకించుడు; ధరలోనన్‌+పుట్టిన = ఈ పుడమిలో జనించిన; పురుషులకును= 
మనుష్యులకును; శునకములకున్‌= కుక్కలకు; లేని కష్టములను +లెచ్చున్‌= రాని కవ్ప్వాలు ఎదురవుతాయి; కానన్‌ అందువలన; 
కామంబులవలనన్‌= కోరికలకు; మీరు= కుమారులయిన మీరు; బుద్ధి+చేయన్‌+వలదు= అనుభవించాలనే కోరికలకు 
దూరంగా ఉండాలి. 


తా : బిడ్డలారా! ఈ గడ్డమీద పుట్టిన మనుష్యులు కామానికి లొంగిపోతే కుక్కలకు కూడా రాని కష్టాలు వారికి ఎదురవుతాయి. 
అందువల్ల కోరికలకు మీరు దూరంగా ఉండాలి. 


విశే : ఈ పద్యం మానవాళికంతా సందేశం. మానవజన్మ వచ్చాక జీవుడు జంతువులకు భఖీన్నంగా వ్యవహరించాలి. 
ఆధ్యాత్మిక జీవన పురోగతికై స్వచ్చందంగా దేహపరమయిన కష్టాలు స్వీకరించడమే మానవ జన్మకు అర్ధం. శునక 
సూకరాదులకు కూడా లభించే జీవనానికి మానవజీవితం ఉద్దేశింపబడలేదు. 


ఈ పద్యంలో మరో అంశం కూడా ఉంది. సహజ సంరక్షకుడయిన తండ్రి తమపై ఆధారపడిన వారికి బోధ 
కావించడం అవసరమని చెప్పక చెప్పడం. 


చ. నరులకు నే తపంబున ననంతసుఖంబులు గల్టుచుండు, శ్రీ 

కరమతి నా తపంబుందగంగైకొని చేసిన బ్రహ్మసౌఖ్యముం 

దిరముగం గల్లు, వృద్ధులను దీనులం బోవుండు; దుష్టవర్తనన్‌ 

జరుగుచునుందు కాముకుల సంగతింబోకుండు; మీంద మేలగున్‌. 68 
ప్రతి : నరులకున్‌= మానవులకు; ఏ తపంబునన్‌= ఏ తపస్సువల్ల అనంతసుఖంబులు= తరగని సుఖాలు; కల్గుచున్‌+ఉండన్‌= 
కలుగుతూ ఉంటాయో; శ్రీకరమతిన్‌= సంపద కలిగించే మనస్సుతో; ఆ తపంబున్‌= ఆ తపంబును; తగన్‌= తగినరీతిలో; 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 51/7 


కైకొని= స్వీకరించి; చేసినన్‌= నిర్వహించినచో; బ్రహ్మసౌఖ్యమున్‌= బ్రహ్మానందం; తిరముగన్‌+కల్లున్‌= తప్పక సిద్ధిస్తుంది; 
వృద్దులను= వయసు మళ్లినవారిని; దీనులన్‌= దైన్యావస్థలోని వారిన్సి ప్రోవుండు= రక్షించండి; దుష్టవర్తనన్‌ జరుగుచున్‌+ 
ఉండు= దుష్టమయిన జీవన విధాన వర్తనములు కలవారగు; కాముకులసంగతిన్‌= కాముకులతో సహవాసంవైపు; 
పోకుండు= వెళ్ళకండి; మీందన్‌= ఇలా ప్రవర్తిస్తే, ఇకపైన; మేలు+అగున్‌= మీకు శుభం కలుగుతుంది. 

తా ; తపస్సువల్ల మానవులకు తరగని సుఖం కలుగుతుంది. అలాంటి తపస్సు అవలంబించితే బ్రహ్మానందం తప్పక 
సిద్ధిస్తుంది. వృద్దులనూ, దీనులనూ దయతో కాపాడండి. చెడుమారాలలో నడిచే కాముకుల తోడి కలయిక పూర్తిగా 
వదలిపెట్టండి. మీకు శుభం కలుగుతుంది. 


వ. మజియు నంగనాసక్తులగు కాముకుల సంగంబు నిరయరూపం బయిన సంసారంబగు; 
మహత్సంగంబు మోక్షద్వారం బగు; నట్టి మహాత్ము లెవ్వరనిన శత్రు మిత్రవివేకంబు లేక సమచిత్తులును 
శాంతులును (గోధరహితులును సకలభూత దయాపరులును సాధువులును నగు వారలు మహాత్ము లనం 
దగుదు; రట్టి మహాత్ములు నాయందలి స్నేహంబె ప్రయోజనంబుగాం గలిగి యుండుటం జేసి విషయవార్తా 
ప్రవృత్తులగు కుజనులందుం దమ దేహగ్భహమిత్ర దారాత్మజాదులందుం బ్రీతిలేక యుండుదురు; 
విషయాసక్తుం డయినవాండు వ్యర్థ కర్మంబులం జేయు; నట్టి దుష్కత కర్మంబులం జేయువాం డెప్పుడును 
బాపకర్ముం డగుచుం గ్లేశదంబగు దేహంబు నొందుచుండుం; గావునం బాపమూలంబు లయిన కామంబులు 
గోరకుం; డీ జ్ఞానం బెంతకాలంబుం లేకయుండు నంతకాలంబు నాత్మతత్త్వం బెజబుంగంబద; దా తత్త్వం 
బెజుంగ కుండుటం జేసి దేహికి దుఃఖం బధికంబై యుండు; లింగదేహం బెంత తడవుండు నంత తడవును 
మనంబు కర్మ వశంబై జ్ఞానవంతంబుగాక యవిద్యం బాయకుండు, శరీరంబు గర్మమూలం బగుటవలనం 
గర్మంబులు సేయంజనదు; వాసుదేవుం డగు నాయందుం బ్రీతి యెంతతడవు లేక యుండు నంతతడవును 
దేహ ధర్మంబులు బాధించు, విద్వాంసుడైనను దేహేంద్రియాదులయందుం బ్రీతిసేసిన మిథునీభావసుఖ 
ప్రధానంబగు గృహన్థాశ్రమంబు నంగీకరించి స్వరూప స్కృతిశూన్యుందై మూఢుం డగుచు, నందు సంసార 
తాపంబులం బొందు; పురుషుండు ప్రీతోడం గూడి యేకీభావంబు నొందుట తనకు హృదయ (గ్రంథియెై 
యుండు; నందు జనునకు గృహ క్షేత్ర సుతాప్త విత్తంబులందు '“నేను నాయది” యనియెడి మోహంబు 
గలుగు; నట్టి ప్రీ పురుష మిథునీ భావంబుచే సంతానంబు గలుగు; నా సంతాన కారణంబున గృహ క్షేత 
విత్తాదులు సంపాదింపంబడు; నందు మోహం బధికం బగుటంజేసి మోక్షమార్గంబు దవ్వగు; నిట్లు 
సంసారంబునం దుండియు మనంబున నెప్పుడు ముక్తిచింతం జేయు నప్పుడు సంసారంబును బాయు; 
పరమ గురుందనైన నా యందుల భక్తి సేయుటయు విగతతృష్ణయు, ద్వంద్వ తితిక్షయు, సర్వలోకంబులందుల 
జంతు వ్యసనావగతియు, నీశ్వరవిషయక జ్ఞానా పేక్షయుం, దపంబును, విగతేచ్చయు, మత్కృతకర్మంబులు, 
మత్మథలు వినుటయు, నన్నె దైవంబుగా నెజుంగుటయు, నన్మద్గుణ కీర్తనంబులును, నిర్వైరత్వ 
సామ్యోపశమంబులును, దేహ గేహంబులందు నాత్మ బుద్ధి జిహాసయు, నధ్యాత్మ యోగంబును, నేకాంత 
'సేవయుం, బ్రాణేంద్రియాత్మల గెలుచుటయుం, గర్తవ్యాపరిత్యాగంబును, సద్చద్ధయు, బ్రహ్మచర్యంబును, 


518 శ్రీమహాభాగవతము 


గర్తవ్యకృత్యంబులందుల నప్రమత్తుం డగుటయు, వాబ్నియమనంబును, సర్వంబు నన్న కాందలంచుటయు, 
జ్ఞానంబును, విజ్ఞాన విజ్బృంభితంబైన యోగంబును, ధృత్యుద్యమంబును, సాత్వికంబును నాదిగాం గల 
తెజంగులచేత లింగదేహంబు జయించి దేహి కుశలుం డగుచు నుండవలయు. 69 


ప్రతి : మజియున్‌= అంతమాత్రమేగాక; అంగనా +ఆసక్తులు +అగు= ప్రీలయందు కోరిక గల్టిన; కాముకుల సంగంబు= 
కాముకులయొక్క సహవాసం; నిరయరూపంబు+అయిన = నరకరూపమయిన; సంసారంబు +అగున్‌= సంసారమే అగును; 
మహత్‌+సంగంబు= పెద్దల సాంగత్యం; మోక్షద్వారంబు+అగున్‌= మోక్ష భవనానికి వాకిలి అవుతుంది; అట్టి= అలాంటి; 
మహా+ఆత్ములు +ఎవ్వరు +అనినన్‌= అటువంటి మహాత్ములు ఎవరంటేను; శత్రుమిత్ర వివేకంబులేక= వీడు శత్రువు; వీడు 
మిత్రుడు అనే విభాగ దృష్టిలేక; సమచిత్తులును= సమానమయిన చిత్తం కలవారూ; శాంతులును= శాంతగుణం కలవారూ; 
క్రోధరహితులును= కోపమే తెలియనివారూ; సకల భూతదయాపరులును= సమస్త ప్రాణులపట్ల కారుణ్యం గలవారూ; 
సాధువులును= సాత్విక స్వభావులును; అగువారలు= అయినట్టివారు; మహా+ఆత్ములు +అనన్‌ +తగుదురు = 
మహాపురుషులనుటకు తగిన వారగుదురు; అట్టిమహా+ఆత్ములు= అలాంటి మహానుభావులు; నాయందలి= నాపట్లగల; 
స్నేహంబు+ఎ= చెలిమియే; ప్రయోజనంబు+కాన్‌= ప్రయోజనంగా; కలిగియుండుటన్‌+చేసి= కలవారగుటవలన; 
విషయవార్తాప్రవృత్తులు +అగు= ఇంద్రియార్ధముల ప్రవర్తనాలలో జీవించేవారైన; కుజనులందున్‌= చెడ్డవాళ్లలో; తమ= 
తమయొక్క దేహగ్భహ మిత్రదార+ఆత్మజులందున్‌= ఇల్లు, మిత్రులు, భార్య, బిడ్డలు మొదలైనవాళ్లలో; ప్రీతిలేక+ఉండుదురు= 
ప్రీతిలేనివారై ఉంటారు; విషయ +ఆసక్తుండు +అయినవాండు= ఇంద్రియార్థమందు మనస్సు నిల్పినవాడు; వ్యర్థకర్మంబులన్‌+ 
చేయున్‌= అక్కరలేని పనులు చేస్తాడు అట్టి; దుష్ఫతకర్మంబులు= అలాంటి చెడ్డపనులు; చేయువాండు= చేసేవాడు; 
ఎప్పుడును= ఎప్పటికయినాగాని; పాపకర్ముండు +అగుచున్‌= పాపకర్మలు చేసేవాడవుతూ; క్లేశదంబు +అగు= చిక్కులను 
కలిగించే; దేహంబున్‌+ఒందుచున్‌+ఉందున్‌= శరీరం పొందుతాడు; కావునన్‌= కనుక; పాపమూలంబులు +అయిన = 
పాపాలకు కారణమైన; కామంబులు= కోరికలను; కోరకుండు= కోరవలదు; ఈ జ్ఞానంబు= ఈ తెలివి; ఎంతకాలంబు 
లేకయుందున్‌= ఎంతకాలం ఉండదో; అంతకాలంబున్‌= అంతకాలం; ఆత్మతత్వంబు +ఎజుంగన్‌+పడదు= ఆత్మతత్వం 
తెలియ వీలుగాదు; ఆ తత్త్వంబు +ఎజఖుంగక +ఉండుటన్‌ +చేసి= ఆ తత్త్వం తెలియని కారణంవల్ల; దేహికిన్‌= దేహం 
ధరించినవారికి; దుఃఖంబున్‌= దుఃఖంగూడా; అధికంబు +ఐ+ఉండున్‌= ఎక్కువగా ఉంటుంది; లింగదేహంబు= సూక్ష్మ 
శరీరం; ఎంత+తదవు+ఉందడున్‌= ఎంతకాలం ఉంటుందో; అంత తదవును= అంతకాలం; మనంబు= మనసు; 
కర్మవశంబు+ఐ= కర్మకు లొంగినదై; జ్ఞానవంతంబు+కాక = జ్ఞానం కలిగినది కాక; అవిద్యన్‌= అజ్ఞానాన్ని పాయక+ 
ఉండును= వదలిపెట్టక ఉంటుంది; శరీరంబు= దేహం; కర్మమూలంబు +అగుటవలనన్‌= కర్మలే కారణంగా గలది 
కావడంచేత; కర్మంబులు = కర్మలు; చేయన్‌+చనదు= చేయుట తగదు; వాసుదేవుండు +అగు +నాయందున్‌= వాసుదేవుడనైన 
నాయందు; ప్రీతి= సంప్రీతి; ఎంతతడవు= ఎంతకాలం; లేక+ఉందున్‌= ఉండదో; అంతతదవును= అంతకాలం కూడా; 
దేహధర్మంబులు= దేహంవల్ల సాగించవలసిన ధర్మాలు; బాధించున్‌= బాధపెడుతూ ఉంటాయి; విద్వాంసుండు +ఐననున్‌= 
అన్నీ తెలిసినవాడైనా?ా దేహ+ఇంద్రియాదులయందున్‌= దేహంపట్లు ఇంద్రియములపట్లను; ప్రీతి+చేసినన్‌= ప్రీతి 
వహించినచో; మిథునీభావ సుఖప్రధానంబు= దాంపత్య భావంలోని సుఖమే ముఖ్యంగా కలది అయిన; గృహస్థ+ 
ఆ(శమంబున్‌= గృహన్థాఢ్రమాన్ని అంగీకరించి= సమ్మతించి; స్వరూపస్కృతిశూన్యుండు+ఐ= తన తత్వమేమిటో జ్ఞప్తి 
లేనివాడయి; మూఢుందు +అగుచున్‌= మూర్చుడగుచు; అందున్‌ = అందే; సంసార తాపంబులన్‌+పొందున్‌= సాంసారిక 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 519 


తాపాలను; పొందున్‌= పొందుతాడు; పురుషుండు= మానవుడు; ప్రీతోడన్‌+కూడి= ప్రీతో జతగూడి; ఏకీభావంబున్‌= 
ఒకటిగా నుండుట; తనకున్‌= తనకు; హృదయ[గ్రంథి+ఐ +ఉండున్‌= హృదయంలోని ముడిగానుండును; అందున్‌ = 
అందులో; జనునకున్‌= సామాన్య మానవునికి; గృహక్షేతసుత +ఆప్త+విత్తంబులందున్‌= ఇల్లు, పొలం, కొడుకులు, ఆప్తులు, 
డబ్బు, అనువానియందు; నేను= నేను; నా+అది= నాది; అనియెడి= అనునట్టి; మోహంబు+కలుగున్‌= మోహం కలుగుతుంది; 
అట్టి ప్రీపురుష మిథునీ భావంబుచేన్‌= అటువంటి ఆడుది; మగవాడు జంటగా జీవించదమనే భావం కారణంగా; 
సంతానంబున్‌+కలుగున్‌= సంతానం సంభవిస్తుంది; ఆ సంతాన కారణంబునన్‌= ఆ సంతతి కారణంవల్ల; గృహక్షేత్రవిత్త+ 
ఆదులు= ఇల్లు, పొలం, ధనం మొదలైనవి; సంపాదింపన్‌+పడున్‌= సంపాదించబడతాయి; అందున్‌= వాటియందు; 
మోహంబు= మోహం; అధికంబు +అగుటన్‌+చేసి= ఎక్కువ కావడంతో; మోక్షమార్గంబు= ముక్తిపథం; దవ్వు+అగున్‌= 
దూరమవుతుంది; ఇట్లు= ఈ రకంగా; సంసారంబునందున్‌ +ఉండియున్‌= సంసారంలో జీవించికూడ; మనంబునన్‌= 
మనసులో; ఎప్పుడు= ఏ సమయంలో అయితే; ముక్తిచింతన్‌+చేయున్‌= ముక్తికి సంబంధించిన ఆలోచన చేస్తాడో; 
అప్పుడు= ఆ వేళ సంసారంబును+పాయు= సంసారము తొలగిపోతుంది; పరమగురుండను+ఐన= పరమగురుడనయిన; 
నా+అందులన్‌= నాపట్ల భక్తి+చేయుటకున్‌= భక్తి పుట్టడానికి; విగతతృ్భష్ట్ణయున్‌= ఆశ వదలడం; ద్వంద్వ తితిక్షయున్‌= 
సుఖదుఃఖాది ద్వంద్వాలను సహించడం; సర్వలోకంబులందుల= సమస్త లోకాలందలి; జంతువ్యసన +అవగతియున్‌= 
జీవులకు కలిగే బాధలు గ్రహించుట; ఈశ్వర విషయక= ఈశ్వరుడే లక్ష్యంగా గలిగిన; జ్ఞాన +అ పేక్షయున్‌= జ్ఞానాన్ని 
సంపాదించాలనే కోరిక గలిగియుండటం; తపంబును= తపమును; విగత +ఇచ్చయున్‌= కోరికలు లేకుండటం; 
మత్‌+కృత +కర్మంబులు= నేను చేయు పనులు; మత్‌+కథలు= నా కథలు; వినుటయున్‌= శ్రవణం చేయడం; నన్నుఎ= 
నన్న దైవంబు+కాన్‌+ఎజఖుంగుటయున్‌= దేవునిగా భావించడం; అస్మద్‌+గుణకీర్తనంబులును = నా గుణములను 
కీర్తించుటయును; నిర్చైరత్వ= ఎవరితోను విరోధం లేకుండుట; సామ్య= సమబుద్ధి; ఉపశమంబులును= శాంతంగా 
జీవించుటయు; దేహగేహంబులందున్‌= శరీరం; ఇల్లు మొదలగు వానిపట్ల; ఆత్మబుద్ధి బిహాస= తాను; తనది అను 
బుద్ధిని విడిచిపెట్టుటయు; అధ్యాత్మయోగంబును= అధ్యాత్మ సంబంధమూ; ఏకాంతసేవయున్‌= ఒంటరిగా దేవుని 
సేవించుటయు; ప్రాణ+ఇంద్రియ +ఆత్మలన్‌+గెలుచుటయున్‌= ఇంద్రియాలు, దేహం, ప్రాణాలను గెలవడం; కర్తవ్య+ 
అపరిత్యాగంబును= చేయవలసిన పనులను మానకుండా ఉండటం; సత్‌+శ్రద్ధయున్‌= మంచిపనులపట్ల శ్రద్ధ కలిగి 
ఉండటం; బ్రహ్మచర్యంబును= బ్రహ్మచర్యమూ; కర్తవ్యకృత్యంబులందులన్‌= చేయవలసిన పనుల్లో, అప్రమత్తుండు+ 
అగుటయున్‌= ఏమరుపాటు లేకుండా ఉండటం; వాక్‌+నియమనంబును = వాక్కులను జాగరూకతతో నియమించడం; 
సర్వంబు= అంతా? నన్న కాన్‌+తలంచుటయున్‌= నేనే అని తలచడం; జ్ఞానంబును= జ్ఞానం; విజ్ఞాన విజ్బంధీతంబు +ఐన= 
విజ్ఞానంచే ప్రకాశింపబడిందైన; యోగంబును= యోగం; ధృతి+ఉద్యమంబున్‌= ధైర్యం వహించి ఉండడం; సాత్చికంబును= 
సత్వగుణమూ; ఆది+కాన్‌+కల+తెజంగులచేతన్‌= మొదలైన విధాలచే; లింగదేహంబున్‌= సూక్ష్మదేహాన్ని జయించి= 
గెలిచి; దేహి= దేహం కలవాడు, జీవి; కుశలుందడు +అగుచున్‌ +ఉండన్‌వలయున్‌= నేర్పరియె ఉందాలి. 


తా : ఆడువారంటే మోజుపడి కామవాంఛ తీర్చుకోవడమే ప్రధానమనుకొన్నవారికి సంసారం ప్రత్యక్షనరకమే అవుతుంది. 
పెద్దల సహవాసం మోక్షానికి దారి తీస్తుంది. 'పెద్దలయిన మహాత్ములు ఎవరని అంటారా? వినండి. వీడు విరోధి, వీడు 
స్నేహితుడు అనే భేదభావం లేకుండా సమదృష్టి కలవారూ, శాంతస్వభావులూ, ఏ మాత్రం కోపం లేనివారూ, సమస్త 
జీవులపట్ల పరమ కారుణ్య స్వభావం కలవారూ, కపటం లేనివారూ, మహాత్ములని పిలువబదతారు. అలాంటి మహానుభావులకు 


520 శ్రీమహాభాగవతము 


నాయందే పరిపూర్ణ భక్తి ఉంటుంది. అందువల్ల వారు విషయలంపటులయిన దుర్మార్దులపట్ల ప్రీతి గలిగి ఉండరు. తమ 
ఇల్లన్నా దేహమన్నాా మిత్రులన్నా, భార్యాపుత్రులన్నా వారికి వ్యామోహం ఏ మాత్రం ఉండదు. 


ఇంద్రియసుఖాలకు లోనయినవాడు పనికిరాని పాడుపనులు చేస్తుంటాడు. చెడ్డపనులు చేసేవాడు పాపం 
కొనితెచ్చుకొంటాడు. దుఃఖ కారణమయిన దేహాన్ని మోస్తుంటాడు. అందువల్ల మీరు పాపాలకు మూలమయిన కోరికలను 
కోరకండి. యథార్థ జ్ఞానం ప్రాప్తించనంతవరకూ మీకు ఆత్మతత్వం బోధపడదు. ఆ తత్త్వం తెలియని కారణం వల్ల దెహికి 
దుఃఖం మిక్కుటమవుతుంది. లింగదేహ మెంతకాలం ఉంటుందో అంతకాలం మనస్సు కర్మవశమై ఉంటుంది. జ్ఞానం 
లభించదు. అవిద్య వదలదు. శరీరం కర్మమూలం. అందుచేత కర్మలు చేయడం తగదు. వాసుదేవుడినైన నామీద ఆసక్తి 
కుదరనంతవరకూ మిమ్మల్ని దేహధర్మాలు బాధిస్తాయి. ఎంత చదువుకున్నవాడయినా, దేహేంద్రియ సుఖములందు 
ఆసక్తుడై సంభోగసుఖప్రధానమయిన గృహన్థాశ్రమం స్వీకరిస్తాడు. ఆ ఆశ్రమంలో ఆత్మస్మృతి కోల్పోవడం తథ్యం. 
అటువంటివాడు మూఢుడై సంసారక్లిశాలకు లోనౌతాడు. 


సంసారికి ఇల్లన్నా పొలాలన్నాా కొడుకులన్నా ఆప్తలన్నాా ధనమన్నా నేను, నాది అనే వ్యామోహం పెరుగుతుంది. 
ప్రీపురుషుల కలయికవల్ల సంతానం కలుగుతుంది. ఆ సంతానంకోసం ఇల్లు కట్టడమో, పొలాలు కొనడమో, ధనం 
సంపాదించడమో జరుగుతుంది. వాటివల్ల మోహం పెంచుకోవడంతో వానికి మోక్షమార్గం దూరమవుతుంది. సంసారంలో 
మునిగి ఉన్నవారికి ఎపుడయితే మోక్షాసక్తి కలుగుతుందో అపుదే అతడు సంసారాన్ని వదలిపెడతాడు. 


పరమేశ్వరుడనైన నా మీద భక్తి కలిగి ఉండడం, కోరికలు లేకపోవడం, సుఖ దుఃఖాలలో సహనం, సమస్త జీవుల 
కష్టాలపట్ల సానుభూతి కలిగి ఉండడం, భగవద్విషయమైన జ్ఞానమునందు ఆసక్తి తపస్సు, నా కథలనూ, లీలలనూ 
ఆలకించడం, నన్నే దైవంగా భావించడం, నా గుణాలను కీర్తించడం, ఎవరితోనూ విరోధభావం లేకుండడం, సర్వత్ర 
సమబుద్ధి కలిగి ఉండడం, శాంతంతో జీవించడం, నా గేహం, నా దేహం అనే బుద్దిని వదలి పెట్టడం, అధ్యాత్మయోగం 
అవలంబించడం, ఏకాంత భక్తిభావం, ఇంద్రియాలను జయించడం, కర్తవ్య పరాయణత్వం, సత్మార్యములందు శ్రద్ధ, 
బ్రహ్మచర్యం, జాగరూకత, వాక్కులను సంయమనంతో వాడడం, అన్నిటిలో నన్నే చూడడం - జ్డానం విజ్ఞాన విజ్బంబీతకమయిన 
యోగం, గుందడెదిటవు, సాత్విక ప్రవృత్తి మున్నగు విధానాలతో లింగదేహాన్ని జయించి మానవుడు శాశ్వత సుఖం 
సంపాదించాలి. 


విశే ; ఈ వచనంలో భక్తిమార్గం, మోక్షమార్షం విశదం చేయబడ్డాయి. 


లింగదేహము= సూక్ష్మశరీరము= అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, అయిదు ప్రాణములు, 
బుద్ధి, మనస్సు అను ఈ పదిహేడు కలిసి లింగదేహమనబడుతుంది. 


ఆ. అరయంగర్మరూప మగు నవిద్యాజన్మ, మైన పహృదయబంధనాది అతల 

నప్రమత్తమయోగ మను మహాఛురికచేం, దైంపవలయు నంతందెంపుతోడ. 70 
ప్రతి : అరయన్‌= పరిశీలింపగా; కర్మరూపము+అగు= కర్శరూపమైన; అవిద్యాజన్మము +ఐన = అజ్ఞానం నుండి పుట్టినదైన; 
పహృదయబంధన +ఆదిలతలన్‌= హృదయంలోని ముడి అయిన అహంకారం మున్నగు తీగలను; అప్రమత్తయోగము+అను= 
ఏమరుపాటు లేని యోగమనే; మహాభురికచేన్‌= గొప్ప చురకత్తితో; అంతన్‌= అటుపిమ్మట; తెంపుతోడన్‌= సాహసంతో; 
త్రెంపవలయున్‌= కోసివేయాలి. 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 521 


తా : అజ్ఞానంనుండి పుట్టిన పహృదయబంధనమనే తీగెను యోగం అనే చురకత్తితో ధైర్యంగా తెంపివేయాలి. 


విశే : కర్మలను (తెంపడమంటే పనులు ఎగగొట్టడం కాదు. ఆలుబీడ్డలను బంధుమిత్రాదులను వదలడం కాదు. వారితో 
తమకుగల వ్యామోహ బంధాలను త్రెంపడమే. కర్తవ్యాలు మిగలకుండా ఆచరించడమే. 


ఆ. జఒనర నిట్లు యోగయుక్తుండు గురుండైన, భూపుందైన శిష్యపుత్రవరుల 
యోగయుతులంజేయ నొప్పుగా వలయును, గర్మపరులంజేయంగాదు కాదు. "గ 


ప్రతి : ఒనరన్‌= తగినట్లు; ఇట్లు= ఈ రీతిగా యోగయుక్తుండు= యోగాభ్యాసమనే సత్మర్మ చేసేవాడు; గురుండు+ఐనన్‌= 
గురువే అయినప్పటిక్తీ; భూపుందు+ఐనన్‌= రాజే అయినా; శిష్యపుత్రవరులన్‌= శిష్యులను, కుమారులను; యోగయుతులన్‌+ 
ఒప్పుగాన్‌+చేయన్‌+వలయును = యోగాభ్యాసమనే సత్కర్మ చేయువారిగా తీర్చిదిద్దాలి; కర్మపరులన్‌= వ్యామోహాదులు 
కలిగించే కర్మలను చేసేవానిగా; చేయన్‌+కాదు కాదు= ఏమాత్రం చేయకూడదు (ఆకర్శ్మలలో దింపరాదు అని భావం). 


తా ; అటువంటి యోగం అనుష్టించే వ్యక్తి గురువయితే శిష్యులనూ, తండ్రి అయితే బిడ్డలనూ, రాజయితే ప్రజలనూ తాను 
నేర్చిన యోగమార్గంలో పెట్టవలెనే గాని కర్మఫలాలపై ఆసక్తులను చేయకూడదు. 


స్ప జనులెల్ల నర వాంఛలంజేసి యత్యంత మూఢులై యైహికంబులు మనంబు 
లందును గోరుదు; రల్ప సౌఖ్యములకు నన్యోన్యవైరంబు లంది దుఃఖ 
ములంబొందుదురు; గాన మునుకొని గురుందైనవాండు మాయామోహవశుండు నెంత 
జడుండు నైనట్టి యా జంతువులందును దయ గల్లి మిక్కిలి ధర్మబుద్ధిం 


ఆ. గన్నులున్నవాండు గానని వానికి, దెరువుంజూపి నట్లు దెలియంబలికి 
యతుల మగుచు దివ్యమైన యా మోక్షమా, ర్ల్గంబుంజూపవలయు రమణతోడ. 72 


ప్రతి : జనులు +ఎల్లన్‌= ప్రజలందరు; అర్ధవాంఛలన్‌+చేసి= ఏవో ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని; అతి+అంత+ 
మూఢులు+ఐ= మిక్కిలి మూర్చుల్రై ఐహికంబులు = ఇహలోకానికి సంబంధించిన వానిని; మనంబులందును +కోరుదురు = 
మనసులో కోరుకొంటారు; అల్పసాఖ్యములకున్‌= క్షణికమయిన స్వల్ప సౌఖ్యాలకుగాను; అన్య+అన్య +వైరంబులు +అంది= 
ఒకరిపై మరొకరు విరోధం పెంచుకొని; దుఃఖములన్‌+పొందుదురు= దుఃఖాలను పొందుతారు; కానన్‌= కావున; మునుకొని= 
ముందునడచుచు; గురుండు+ఐనవాండు= గురువైనవాడు; మాయామోహవశుండు= మాయామోహాలకు లోబడి, ఎంత; 
జదుండును+ఐనట్టి= ఎంతో మూర్చుడయినట్టి; ఆ జంతువులందును= ఆ జీవులపట్ల; దయన్‌+కల్లి= కరుణకల్లి; మిక్కిలి 
ధర్మబుద్ధిన్‌= గొప్పదయిన ధర్మబుద్ధితో; కన్నులు +ఉన్నవాండు= కనులుకలవాండు; కానని వానికిన్‌= చూపులేనివానికి; 
తెరువున్‌+చూపినట్లు= మార్గం చూపినట్టు తెలియన్‌+పలికి= తెలుసుకొనే విధంగా పలికి; అతులము +అగుచున్‌= 
సాటిలేని దయి; దివ్యము+ఐన= దివ్యమయినదయిన; ఆ మోక్ష మార్గంబున్‌= ఆ మోక్షానికి మార్గాన్ని రమణతోదన్‌= 
సంప్రీతితోడ; చూపన్‌వలయున్‌= దర్శింపజేయాలి. 


తా : ప్రజలందరు ఏదో ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పనులు చేస్తూంటారు. మూర్చులయి ఎల్లప్పుడూ మనసులో 
ఐహిక ఫలాలు కోరుతుంటారు. అల్పసౌఖ్యంకోసం ఒకరిపై మరొకరు వైరం పెంచుకొంటారు. అంతులేని దుఃఖంలో 


522 శ్రీమహాభాగవతము 


మునిగిపోతారు. అందుచేత గురువయినవాడు తానే ముందు నడిచి మాయామోహాలకు లోబడి మూర్చులయిన జీవులపట్ల 
సానుభూతి చూపాలి. కళ్లున్నవాడు (గ్రుడ్డివారికి దారి చూపిన విధంగా అజ్ఞానులకు బోధించి సహాయపడాలి. సాటిలేనిదీ, 
దివ్యమయినదీ అయిన మోక్షానికి మార్గం చూపాలి. 


వ మణియుం బితృ గురుజననీ బంధు పతి దైవతంబులలో నెవ్వరైనను సంసార రూప మృత్యురహితం 
బైన మోక్షమార్గంబుం జూపకుండిరేని వా రెవ్వరును హితులు గానేరరు; నాదు శరీరంబు దుర్విభావ్యంబు; 
నాదు మనంబు సత్వయుక్తంబును, ధర్మసమేతంబును, బాపరహితంబు నగుటంజేసి పెద్దలు నన్ను బుషభుం 
డండ్రు; గావున శుద్ధ సత్వమయంబైన శరీరంబునం బుట్టిన కుమారులైన మీర లందబును సోదరుండును 
మహాత్ముందడును నగ్రజుండును నైన భరతు నన్నెికాం జూచి యక్షిష్టబుద్ధిచే భబింపుం; దడదియ నాకు 
శుశ్రూషణంబు; ప్రజాపాలనంబు సేయుట మీకును బరమధర్శ్మంబని మజియు నిట్లనియె. "78 


ప్రతి ; మజియున్‌= ఇంకనూ; పితృ గురు జననీ బంధుపతి దైవతంబులలోన్‌= తండ్రి, గురువు, తల్లి, చుట్టాలు, భర్త, 
దేవుడు మొదలయిన వారిలో; ఎవ్వరు+ఐననున్‌= ఎవ్వరైననూ; సంసారరూపమృత్యురహితంబు +ఐన = సంసారమనే 
పేరుగల మృత్యువులేనిదయిన; మోక్షమార్గంబున్‌= ముక్తి మార్దాన్ని చూపక +ఉండిరి+ఏని = చూపకున్నట్టెతే; 
వారు+ఎవ్వరును= వారెవ్వరూ, హితులు; కాన్‌+నేరరు= మేలు కోరేవారు కారు; నాదు శరీరంబు= నా దేహం; దుర్విభావ్యంబు= 
భావించడానికి శక్యంకానిది; నాదు మనంబు= నా మనసు; సత్వయుక్తంబును= సత్షగుణంతో కూడినది; ధర్మసమేతంబును= 
ధర్మంతో కూడినదీ; పాపరహితంబున్‌+అగుటన్‌+చేసి= పాపం లేనిదగుట కారణంగా; పెద్దలు= ఆర్యులు; నన్నున్‌ = 
నన్ను బుషభుండు+అండ్రు= బుషభుడు అంటారు; కావునన్‌= ఆ కారణంబువలన; శుద్ధసత్వమయంబు+ఐన = శుద్ధ 
సాతికమయిన; శరీరంబునన్‌+పుట్టిన = శరీరం నుండి జన్మించిన; మీరలు +అందజును= మీరందజు; సోదరుండును = 
తోడ పుట్టినవాడు; మహా+ఆత్ముండును= గొప్ప మనస్సు గలవాడును; ఐన= ఐనటువంటి; భరతున్‌= భరతుని; 
నన్నెకాన్‌+చూచి= నన్నుగా దర్శించి; అక్షిష్ట బుద్ధిచేన్‌= చిక్కులు తెచ్చు కొనని బుద్ధితో చీకాకు చెందని మనస్సుతో; 
భజింపుండు= సేవింపుడు; అది+అ= అదే; నాకున్‌= నాకు; శుశూషణంబు= సేవ; ప్రజాపాలనంబు= ప్రజలను 
పాలించుట; మీకునున్‌= మీకు కూడా; పరమధర్శంబు= ఉత్కష్ట ధర్మం; అని= అంటూ మజియున్‌= ఆపై ఇట్లు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు. 


తా :; అంతేగాదు. తండ్రిగానీ, తల్లిగానీ, గురువుగానీ, బంధువుగానీ చివరకు భర్త అయినా సరే అక్షయమైన మోక్షమార్గం 
చూపలేకపోతే వారెవరూ హితులుకారు. 


నా శరీరంఎలా ఏర్పడిందో మీరేమాత్రం ఊహించలేరు. నా మనస్సు సత్వగుణంతో కూడింది. ధర్మంతో కూడింది. 
పాపరహితమైంది. అందు వల్లనే ఆర్యులు నన్ను 'బుషభుడన్నారు. శుద్ధసాత్వికమయిన నా శరీరం నుండి పుట్టిన వారే 
మీరందరూ. కుమారులారా! తోడ బుట్టినవాడూ, మీ అందరికీ 'పెద్దవాడూ, మహాత్ముడూ అయిన భరతుణ్ణి నాలాగే 
భావించి సద్బుద్ధితో సేవించండి. అదే మీరు నాకు చేసే శుశూష కూడా. ప్రజలను పాలించడమే మీకు ధర్మం. అని 
బోధించి బుషభదేవుడు మరల ఇలా అన్నాడు. 


సీ భూతజాలములందు భూజముల్‌ వర్యముల్‌ భూరుహములకంటె భోగికులము 
భోగిసంతతికన్న బోధనిష్టులు బోధమాన్యులకన్నను మనుజవరులు 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 523 


వీరికన్నను సిద్ధవిబుధగంధర్వులు వారి కన్న ను సురల్‌ వారికన్న 
నింద్రాదిదేవత లిందణికన్నను దక్షాది సన్మునుల్‌ దలంప నెక్కు 


తే. డంతకన్నను భర్గుం డా యభవుకన్నం, గనులభవుందెక్కుం; దాతనికంటె విష్ణుం 
డధికుండాతండు విప్రుల నాదరించుం, గాన విప్రుండు దైవంబు మానవునకు. "/డ్త 


ప్రతి : భూతజాలములందున్‌= జీవుల సమూహాలలో; భూజముల్‌= చెట్లు వర్యముల్‌= శ్రేష్టములు; భూరుహముల 
కంటెన్‌= వృక్షములకంటిె; భోగి కులము= పాముల సమూహం (సుఖదుఃఖాలు అనుభవించే జీవులు); భోగిసంతతికన్నన్‌= 
పాముల సంతతికన్నా; బోధనిష్టులు= తెలివితేటలు గలిగినవారు; బోధమాన్యులకన్నను= తెలివిచే గౌరవింపబదేవారికన్నా; 
మనుజవరులు = శ్రేష్టులయిన మానవులు; వీరికన్నను= ఆ మానవులకంటిె; సిద్ధ విబుధ గంధర్వులు= సిద్ధులు, విబుధులు, 
గంధర్వులు; వారి కన్నను= సిద్దాదులకంటిె; సురల్‌= దేవతలు; వారికన్నన్‌= వారికంటె; ఇంద్ర+ఆది+దేవతలు= ఇంద్రుడు 
మొదలయినవారు; ఇందటికన్నను = వీరందరికంటె; దక్ష+ఆది+సత్‌+మునుల్‌= దక్షుడు మొదలయిన గొప్ప మునులు; 
తలంపన్‌= ఆలోచింపగా; ఎక్కుడు= అధికం; అంతకన్నను= దక్షాదులకన్నను; భర్ణుండు= శివుడు; ఆ+అభవుకన్నన్‌= ఆ 
శివునికన్నా కమలభవుండు= బ్రహ్మ ఎక్కుడు= ఎక్కువ; ఆతనికంటెన్‌= ఆ 'బ్రహ్మకంటిె; విష్ణుండు= శ్రీహరి; అధికుండు= 
గొప్పవాడు; ఆతండు= ఆ విష్ణువు; విప్రులన్‌= బ్రాహ్మణులను; ఆదరించున్‌= ఆదరిస్తుంటాడు; కానన్‌= అందువల్ల; 
మానవునకున్‌= మనుజునికి; విప్రండు= బ్రాహ్మణుడు; దైవంబు= సాక్షాత్తు భగవంతుని వంటివాడు. 
తా: సమస్త జీవరాసులలో వృక్షాలు శ్రేష్టమైనవి. చెట్లకంటె సర్పాలు శ్రేష్టమైనవి. పాములకంటె మేధావులు ఉత్తములు, 
బుద్ధిమంతులకంటె భూపతులు గొప్పవారు. రాజుల కంటె సిద్ధులు, కిన్నరులు, గంధర్వులు శ్రేష్టులు. వారి కంటె దేవతలు 
గొప్పవారు. వారిని మించి ఇంద్రాది దిక్పాలకులు, ఏరికంటె దక్షుడు మొదలయిన ప్రజాపతులు ఉత్తములు. ప్రజాపతులకంటె 
రుద్రుడు; రుద్రుని కంటె బ్రహ్మ బ్రహ్మకంటె విష్ణువు అధికులు. విష్ణుడు బ్రాహ్మణులను ఆదరిస్తాడు. అందుచేత మానవులకు 
బ్రాహ్మణుడే దైవం. 
క. భూసురులకు సరిదైవం, బీ సచరాచరమునందు నెజుంగను; నాకున్‌ 

భూసురులు గుడుచునప్పటి, యా సంతోషంబు దోంప దగ్నులయందున్‌. 75 
ప్రతి :; భూసురులకున్‌= బ్రాహ్మణులకు; సరి= సమానమయిన; దైవంబు= దైవతం; ఈ సచారచరమునందున్‌= 
చేతనాచేతనాత్మకమైన ఈ సమస్త సృష్టియందు; ఎఖుంగను= తెలియను; నాకున్‌= నాకు; భూసురులు = (బ్రాహ్మణులు; 
కుడుచు +అప్పటి= భోజనం చేస్తున్నప్పుడు కలిగే ఆ సంతోషంబు= ఆ హర్షం; అగ్నుల+అందున్‌= విధివిహితంగా 
అగ్నులలో వేల్చే హవిస్సులవల్ల కలిగే సంతోషం; తోంపదు= కలుగదు. 
తా ; ఈ చరాచరప్రపంచంలో నాకు తెలిసినంతవరకు (బ్రాహ్మణులకు సాటి అయిన దైవంలేదు. విధి విహితంగా 
అగ్నులలో వేల్చే హవిస్సుకంటె (బ్రాహ్మణులు భోజనం చేస్తూండేటప్పుడు నాకు ఎక్కువ సంతోషం కలుగుతుంది. 
సీ. మంగళంబైన బ్రహ్మస్వరూపంబును వేదరూపంబు ననాదిరూప 

మగుచున్న నాదు దేహము బ్రాహ్మణోత్తముల్‌ ధరియింతు రెప్పుడుందత్తబుద్ధి 


524 శ్రీమహాభాగవతము 


శమదమానుగ్రహసత్యతపస్తితిక్షలు గల్గు విప్రుండు సద్దురుందడు; 
గాన మిక్కిలి భక్తి గల్లి యకించను లైన భూసురుల దేహములవలన 


తే. నందుచుందును నాదు దేహంబు గాంగ, నెణింగి వరులగు విప్రలనెల్ల భక్తిం 
బూజసేయుటయే నన్నుంబూజసేయు, టనుచు వినిపించి మజియు నిట్లనుచుం బలికె. 76 


ప్రతి : మంగళంబు+ఐన= శుభప్రదమయిన; బ్రహ్మస్వరూపంబును= పరబ్రహ్మస్వరూపాన్ని; వేదరూపంబున్‌= వేదస్వరూపాన్ని 
అనాది= ఆదిలేనిదయిన; రూపము+అగుచున్‌+ఉన్న రూపము కలిగినదయిన; నాదుదేహము = నాయొక్క శరీరాన్ని; 
బ్రాహ్మణ+ఉత్తముల్‌= బ్రాహ్మణులలో శ్రేష్టులు; తత్వబుద్ధిన్‌= యథార్థస్వరూపం తెలుసుకోవాలనే బుద్ధితో; ఎప్పుడున్‌= 
సర్వకాల సర్వావస్థలందును; ధరియింతురు= ధరిస్తారు శమ= అంతరింద్రియ నిగ్రహం అనగా కామక్రోధాదులు 
లేకుండుట; దమ= బహిరింద్రియ నిగ్రహం; అనుగ్రహ= ఎదుటివారిపట్ల దయచూపడం; సత్యతపస్తితిక్షలు +కల్గు= 
సత్యంపలకడం, తపస్సు చేయడం, ఎదుటివారి తప్పులు సహించడం అనగా ఓర్పు, మొదలయినవి కలిగిన; విప్రండు= 
బ్రాహ్మణుడు, సద్దురుండు= మంచిగురువు; కానన్‌= ఆ కారణంవల్ల; మిక్షిలి భక్తికల్లి= ప్రగాఢమయిన భక్తి భావం కలిగి; 
అకించనులు+ఐన= తనకు వేరేగతి లేదు శ్రీహరి పాదాలే దిక్కు అనుకొనేవారైన; భూసురుల దేహములవలనన్‌= 
బ్రాహ్మణుల దేహముల మూలమున; అందుచున్‌+ఉండును = చేరడానికి వీలుగా ఉంటుంది; నాదుదేహంబు +కాంగన్‌= 
వారి దేహాలనే నాదేహాలుగా; ఎటింగి= తెలుసుకొని; వరులు+అగు= శ్రేష్టులయిన; విప్రలన్‌+ఎల్లన్‌= బ్రాహ్మణులనందరిని; 
భక్తిన్‌= భక్తితో; పూజ+చేయుటయే= అర్చించడమే; నన్నున్‌ +పూజ +చేయుట +అనుచున్‌= నన్ను పూజ చేయడమని; 
వినిపించి= స్పష్టంచేసిి మజియున్‌= ఆ తరువాత; ఇట్లు+అనుచున్‌= ఈ విధంగా; పలికెన్‌= పలికెను. 
తా:నా దేహం పరబ్రహ్మ స్వరూపం, వేదమయం, దీనికి ఆదిలేదు. ఆలాంటి వెదరూపమైన నా దేహన్ని బ్రాహ్మణోత్తములు 
ధరిస్తారు. సత్వగుణం కలవాడు, జితేంద్రియుడూ, దయాళువూ, సత్యసంధుడూ, తపస్పీ, సహనశీలీ అయిన బ్రాహ్మణుడే 
మంచి గురువు. అందుచేత నేను పరమభక్తులూ, మహానుభావులూ అయిన బ్రాహ్మణుల దేహంతో కనిపిస్తుంటాను. పైన 
చెప్పిన గుణాలు కలిగిన బ్రాహ్మణులను నా రూపంగా భావించుకుని పూజచేయడం నన్ను పూజించడమే అవుతుంది అని 
మళ్ళీ ఇలా అన్నాడు. 
క. ఈ తెజంగు దెలిసి భూసుర, జాతింబూజించునట్టి జనుండును మాయా 

తీతుందై నిక్కంబుగ, భూతలమున మోక్షమార్గమును బొడగాంచున్‌. "77 
ప్రతి ; ఈ తెజంగు= ఈ విధాన్ని తెలిసి= అర్థం చేసుకొని; భూసుర జాతిన్‌= బ్రాహ్మణ జన్మమెత్తినవారిని; పూజించు +అట్టి= 
పూజచేసేటటువంటి; జనుండును= మానవుడు; మాయా+అతీతుందు+ఐ= మాయను దాటినవాడై; నిక్కంబుగన్‌= సత్యంగా; 
భూతలమునన్‌= భూమిపైన; మోక్షమార్గమును= ముక్తిమార్గాన్ని పొడ+కాంచున్‌= చూడగలడు. 
తా ; ఈ రహస్యం తెలుసుకొని బ్రహ్మవేత్తలయిన విప్రులను పూజించే మానవుడు మాయాతీతుదవుతాడు. భూలోకంలో 
మోక్షానికి మార్గం గుర్తిస్తాడు. 
వ. ఇట్లు సదాచారు లగు కుమారులకు లోకానుశాసనార్థం బాచారంబు లుపదేశించి మహాత్ముందును 
బరమసుహృత్తును నగు భగవంతుండు బుషభాపదేశంబునం గర్మత్యాగంబు సేసి యుపశమశీలురగు 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 525 


మునులకు భక్తిజ్ఞానవైరాగ్య లక్షణంబులు గల పారమహంస్య ధర్మం బుపదేశింపగలవాం డగుచుం 
బుత్రశతంబునం దగ్రజుండును బరమ భాగవతుండును భగవజ్ఞన పరాయణుండును నగు భరతుని 
ధరణీపాలనంబునకుం బట్టంబు గట్టి తాను గృహమందె దేహమాత్రావలంబనంబు సేసి దిగంబరుందై 
యున్మత్తాకారుం డగుచుం బ్రకీర్ణ కేశుండై యగ్నుల నాత్మారోపణంబు న బ్రహ్మావర్తదేశంబును బాసి 
జదాంధ బధిర మూక పిశాచోన్మాదులుం బోలె నవధూత వేషంబు నొంది జనులకు మాబు పలుకక మౌన 
వ్రతంబునం బుర (గ్రామాకర జనపదారామ శిబిర వ్రజఘమోష సార్థగిరి వనాశమాదుల యందు 
వెంటంజనుదెంచు దుర్దన తర్జన తాడనావమాన మేహన నిష్టీవన పాషాణశకృద్రజః ప్రక్షేపణపూతి వాత 
దురుక్తులం బరిభూతుం డయ్యును గణనం బెట్టక వనమదేభంబు మక్షికాది కృతోపద్రవంబునుం బోలెం గై 
కొనక దేహాభఖిమానంబునం జిత్త చలనంబు నొందక యేకాకియై చరియించు చుండ నతి సుకుమారంబులగు 
కరచరణోరస్థృలంబులు విఫులంబులగు బాహ్వంసకంఠ వదనాద్యవయవ విన్యాసంబులుం గలిగి ప్రకృతి 
సుందరం బగుచు స్వతస్సిద్ధదరహాసరుచిర ముఖారవిందంబై, నవ నళిన దళంబులంబోలి శిశిర కనీనికలం 
జెలువొంది, యరుణాయతంబులగు నయనంబులచే నొప్పి యన్యూనాధికంబులగు కపోల కర్ణ కంఠ 
నాసాదండంబులచేం దేజరిల్లుచు నిగూఢస్మితవదన వి(భ్రమంబులం (బకాశించు తన దివ్య మంగళ 
విగ్రహంబుచేం బుర సుందరుల మనంబుల కత్యంత మోహంబు గలుగంజేయుచు. 78 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; సత్‌+ఆచారులు+అగు= మంచి ఆచారాలను పాలించువారయిన; కుమారులకున్‌= కొడుకులకు; 
లోక +అనుశాసన +అర్ధంబు = లోకాన్ని శాసించడానికి; ఆచారంబులు +ఉపదేశించి= ఆచరించవలసిన విధానాలను 
ఉపదేశంచేసి; మహా+ఆత్ముండును= గొప్ప ఆత్మగలవాడును; పరమసుహృత్తును= ఉత్తమస్నేహితుడును; అగు= అయినటువంటి; 
భగవంతుండు= భగవానుడు; బుషభ+అపదేశంబునన్‌= బుషభుడనే మిషతో; కర్మత్యాగంబు+చేసి= కర్మలు ఆచరించడంపట్ల 
త్యాగబుద్దిని ప్రకటించి; ఉపశమశీలురు +అగు = శాంతస్వభావంతో ప్రవర్తించేవారైన; మునులకున్‌= మునులకు; 
భక్తిజ్ఞానవైరాగ్యలక్షణంబులుగల= భక్తి, జ్ఞానం, విరక్తి అను లక్షణములు కల్గిన; పారమహంస్యధర్మంబు= పరమహంసల 
ధాన్ని ఉపదేశింపన్‌+కలవాందు +అగుచున్‌= ఉపదేశము చేయగలవాడగుచు, పుత్రశతంబునన్‌= నూరుగురు కొడుకులందు; 
అ(గ్రజుండును = తొలుత పుట్టినవాడును; పరమభాగవతుండును = భాగవతులలో (శ్రేష్టుడును; భగవత్‌+జనహాయణుందును+ 
అగు= భగవంతునిపై ఎల్లప్పుడు భక్తి గలవాడయిన; భరతునిన్‌= భరతుని; ధరణీపాలనంబునకున్‌= భూమిని 
పరిపాలించడానికిి పట్టంబు +కట్టి= పట్టాభిషిక్తుని జేసి; తాను= తాను (బుషభుడు); గృహము+అందె= ఇంటియందె; 
దేహమాత్ర+అవలంబనంబు= దేహం మాత్రం నిలుపుకొనేప్రయత్నం; చేసి= చేసి; దిక్‌ +అంబరుండు+ఐ= నగ్నదేహుడై; 
ఉన్న్మత్త+ఆకారుండు +అగుచున్‌= పిచ్చి వానివంటి ఆకారం కలవాడై, ప్రకీర్ణకేశుందు+ఐ= చెదరిన జుట్టుకలవాడై అగ్నులను; 
ఆత్మ+ఆరోపణంబు+చేసి= తన యందు ఆపాదించుకొని, బ్రహ్మ+ఆవర్తదేశంబును+పాసి= బ్రహ్మావర్తదేశాన్ని వదలి 
పెట్టి; జడ +అంధ +బధిర +మూకపిశాచ +ఉన్నాదులున్‌+పోలెన్‌ = మూర్చులవలె, గ్రుడ్డివాడిలాగా, చెవిటివాడిలాగా, 
దయ్యంపట్టినవాడిలాగా, పిచ్చివాడిలాగా?ా అవధూత వేషంబున్‌+ఒంది= దిగంబర సన్యాసి రూపంతో; జనులకున్‌= తన్ను 
సమీపించి అడిగే జనులకు; మాజు+పలుకక= ప్రత్యుత్తరమీయకుందా; మౌనవ్రతంబునన్‌= మౌనంగా ఉండదమనే 
నియమపూర్వక వ్రతంతో; పుర= నగరాలు; గ్రామ= పల్లెలు; ఆకర= నివాస న్థానాలైన ఇండ్లు జనపద= చిన్న గ్రామాలు; 


526 శ్రీమహాభాగవతము 


ఆరామ= తోటలు; శిబిర= గుడారములు; వ్రజ= పసులకొట్టములు; ఘోష= గొల్లపల్లెలు; సార్ధ= ప్రయాణికులు విడిదిచేసే 
చోట్లు; గిరి= కొండ; వన= అడవి; ఆశ్రమ+ఆదులయందున్‌= ఆశమాలు మొదలైన ప్రదేశాలయందు; వెంటన్‌= 
తనవెంట; చనుదెంచు = వచ్చేటటువంటి; దుర్దన= చెడ్డవారియొక్క తర్జ్దన= బెదరించడం; తాడన = కొట్టడం; అవమాన= 
అవమానించడం; మేహన= మూత్రం పోయడం; నిష్టవన= ఉమ్మివేయడం; పాషాణ= రాళ్ళు; శకృత్‌= పేడ; రజస్‌+'హ్రోపణ= 
దుమ్మెత్తి పోయడం; పూతివాత= కుళ్ళిన వస్తువులు విసరడం; దురుక్తులన్‌= చెడ్దమాటలచే; పరిభూతుండు +అయ్యును= 
అవమానింపబడినవాడయినా; గణనన్‌+ పెట్టక = లెక్కపెట్టక; వనమద+ఇభంబు= అడవి యేనుగు; మక్షిక +ఆదికృత+ 
ఉపద్రవంబునున్‌+పోలెన్‌= ఈగలు మున్నగువానిచే కలిగే కీడునువలె; కైకొనక= లెక్క చేయకుండా; దేహ+అభిమానంబునన్‌= 
దేహముపట్ల అభిమానంచేత; చిత్తచలనంబున్‌+ఒందక= ఎలాంటి చిత్త చాంచల్యం పొందక; ఏకాకియై= ఒంటరియె; 
చరియించుచుందడన్‌= తిరుగుచుండగా; సంచరించుచుందడగా; అతిసుకుమారంబులు +అగు= మిక్షిలి మృదుత్వం కలిగిన; 
కరచరణ +ఉరస్‌స్థ్టలంబులు = చేతులు, కాళ్ళు, రొమ్ము మొదలైనవి; విపులంబులు +అగు= విశాలమయిన; బాహు +అంసకుఠ= 
భుజాలు, మూపులు, కంఠం; వదన+ఆది= ముఖం మొదలయిన; అవయవ విన్యాసంబులున్‌ +కలిగి= అవయవాల 
విస్పష్టత ఏర్పడి; ప్రకృతి సుందరంబు +అగుచున్‌= సహజంగా అందమైన దగుచు; స్వ్పతస్సిద్ధ= సహజమయిన; దరహాసరుచిర= 
చిరునవ్వుతో వెలిగే ముఖ+అరవిందంబు+ఐ= పద్మంవంటి ముఖం కలిగినదై నవ= కొత్తదయిన; నళినదళంబులన్‌+పోలి= 
కొత్తవయిన పద్మములరేకులను పోలిన; శిశిరకనీనికలన్‌= చల్లని కనుపాపలతో; చెలువు+ఒంది= ప్రకాశించి; అరుణ+ 
ఆయతంబులు+అగు= ఎర్రనై విశాలములగు; నయనంబులచేన్‌= కనులతో; ఒప్పి= ప్రకాశించి; అన్యూన +అధికంబులు+ 
అగు= తక్కువ ఎక్కువ కానివి అయిన; కపోల= బుగ్గలు) కంఠ= గొంతు; కర్ణ= చెవులు; నాసాదందంబులచేన్‌ = 
కోటేరువంటి ముక్కుచే; తేజరిల్లుచున్‌= ప్రకాశించుచు; నిగూఢ= లోపలదాగిన; స్మితవదన= చిరునవ్వుతో కూడిన; 
విభమంబులన్‌= ముఖశోభలతో; ప్రకాశించు = వెలిగే; తనదివ్యమంగళవి[గ్రహంబుచేన్‌= తన దివ్యమంగళ స్వరూపముతో; 
పురసుందరుల మనంబులకున్‌= నగరమందలి ప్రీల మనసులకు; అతి+అంత= మిక్కిలి; మోహంబున్‌+కలుగన్‌+చేయుచున్‌= 
మోహం కలిగిస్తూ... 


తా : సదాచార సంపన్నులయిన కుమారులకు, లోకానికి వెల్లడించు నిమిత్తం అవసరమైన ఆచారాలను బుషభదేవుడు 
ఉపదేశించాడు. మహానుభావుడూ, లోకబాంధవుడూ అయిన భగవంతుడు బుషభుని రూపంలో కర్మసన్యాసం కావించి 
శాంతస్వభావులైన మునులకున్నూ, భక్తి జ్డాన వైరాగ్యాదులతో కూడిన పరమహంస ధర్మాలను ఉపదేశించాలని ఎంచాడు. 
ఆయన తన నూరుమంది కొడుకులలో పెద్దవాడు, పరమభాగవతుదైన భరతునికి పట్టంగట్టి రాజ్యభారం అప్పగించాడు. 
అనంతరం శరీర మాత్రసహాయుడై, దిగంబరుడై, చింపిరిజుట్టుతో, పిచ్చివానిలాగా ప్రవర్తిస్తూ అగ్నుల్ని తనలో ఆరోపెంచుకొని 
కొంతకాలంగడిపాడు. తర్వాత బ్రహ్మావర్తదెశాన్ని వదలిపెట్టి వెళ్ళిపోయాడు. జడునిలాగా, చెవిటివానిలాగా, మూగవానిలాగా, 
పిశాచం ఆవహించినవాడుగా, పిచ్చివాని విధంగా అవధూత వేషం ధరించాడు. ఎవరయినా పలకరించినా బదులు 
చెప్పకుండా మౌనవ్రతం చేపట్టాడు. 


నగరాలు, గ్రామాలు, పల్లెలు, తోటలు, శిబిరాలు, బిడారులు, గొల్లపల్లైలు, గొగ్గ్లపాకలు, కొండలు, తపోవనాలు, 
బుష్యాశ్రమాలు దాటిపోసాగాడు. అక్కడక్కడ కొందరు వెంటపదేవారు. దుండగులు కొడుతున్నా తిడుతున్నా, 
రాళ్ళువిసురుతున్నా దుమ్ముచల్లుతున్నా తనపై మూత్రవిసర్దనం చేసినా, ఉమ్మివేసినా, కుళ్ళినవస్తువులు పైకి విసరివేసినా, 
బూతుకూతలు కూస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా జోరీగలను లెక్కపెట్టక, అడవి యేనుగులాగా ముందుకు నడచి 
పోతున్నాడు. ఏ మాత్రం దేహాభిమానం లేకుండా, నిశ్చలమైన చిత్తంతో ఏకాకిగా సంచరిస్తున్నాడు. 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 52/7 


అతని చేతులు, కాళ్ళు, ఉరోభాగం చాలా సుకుమారంగా ఉన్నాయి. భుజాలు, కంఠసీమ, ముఖంమొదలయిన 
అవయవాలు విశాలంగా తీర్చినట్లున్నాయి. అతని రూపం సహజ సుందరంగా ఉంది. పద్మం వంటి ముఖంలో స్వతస్సిద్ధమైన 
చిరునవ్వులు చిందుతున్నాయి. కొంగ్రొత్త తామర రేకులలాగ చల్లని కనుపాపలు కనిపిస్తున్నాయి. విప్పారిన కళ్ళల్లో 
ఎర్రదనం ప్రకాశిస్తున్నది. చెక్కిళ్ళుగాని, చెవులుగాని, మెడభాగంగాని ముకుపుటాలుగాని ఏ మాత్రం లోపం లేకుండా 
దిద్ది తీర్చినట్లున్నాయి. అతని పెదవుల లోపలి చిరునవ్వు ఇతరులను (భ్రమింపజేసేవిధంగా ఉంది. అటువంటి ఆతని 
దివ్యమంగళ విగ్రహం ముద్దుగుమ్మలను మోహంలో ముంచెత్తుతున్నది. 


విశే : అవధూత= అ అంటే అక్షరస్వరూపం తెలిసి, వ= సర్వజీవుల్లోనూ శ్రేష్టుడై, ధూ= సర్వబంధాలను త్రోసివేసి, త= నేనే 
పరమాత్మనను అనుభూతి పొంది ఆనందస్వరూపుడై ఉందేవాదు. 

శా అక్షరత్వా ద్వరేణ్యేత్వాత్‌ ధూతసంసార బంధనాత్‌ | 

తత్వమన్యాది లక్ష్యత్వాత్‌ అవధూత ఇతీర్యతే 1 (అవధూత గీత) 

ఆ. ధూలళిచేత మిగుల ధూసరితంబునై, జడలు గట్టి కడుంబిశంగవర్ణ 

ము నగు కేశపాశమును వెలింగించుచు, నితరు లెవరుందన్ను నెజుంగకుందడ. "79 
ప్రతి : ధూళిచేతన్‌= దుమ్ముచేత; మిగులన్‌= మిక్కిలి ధూసరితంబున్‌+ఐ= బూడిదరంగు గలదై; జడలు+కట్టి= పిడుచలు 
కట్టి కడున్‌= మిక్కిలి; పిశంగవర్ణమున్‌+అగు= నలుపుతో కలిసిన పసుపురంగు కలిగినదయిన,; కేశపాశమును= వ్రేలాడుచున్న 
జుట్టును; వెలింగించుచున్‌= 'ప్రకాశింపజేయుచు; ఇతరులు +ఎవరున్‌ = సామాన్యులెవరును; తన్నున్‌= తనను; ఎజుం 
గక+ఉండన్‌= గుర్తుపట్టకుండా ఉండేటట్లు తిరుగుతున్నాడని పూరణ. 


తా : ధూళి కొట్టుకొని బుషభుని జుట్టు ధూసరవర్ణం ధరించింది. వెండ్రుకలు జదలుకట్టి గోరోచన వర్ణంతో మెరుపోతున్నాయి. 
అటువంటి వేషంతో అతడు ఎవరూ తనను గుర్తుపట్టకుండా తిరుగుతున్నాడు. 


విశే : ప్రాపంచిక అనుబంధం పోగొట్టుకోనివాడు, ఆ అనుబంధాన్ని ఆనందంగా భావించేవాడు అందరూ తన్ను గుర్తుపట్టాలని 
కోరుకొంటాడు. కాని, ఈ అనుబంధాన్ని తెంచుకొన్నవాడు కోరడు. పైగా తన్ను గుర్తు పట్టకూడదని భావిస్తాడు. 
క. అవధూతవేషమున ని, ట్లవనిన్‌ మలినంబులైన యవయవములతోం 

దవిలి చరించుచునుండును, భువి భూతాక్రాంతుండయిన పురుషునిమాడ్మిన్‌. 80 
ప్రతి : అవధూతవేషమునన్‌= అవధూతరూపంతో; ఇట్లు= ఈ ప్రకారం; అవనిన్‌= భూమిలో; మలినంబులు+ఐన = 
మురికి పట్టినవయిన; అవయవములతోన్‌= అంగాలతో; తవిలి= పూని; భువిన్‌= భూలోకంలో; భూత +ఆక్రాంతుందు + 
అయిన= దయ్యం పట్టిన; పురుషుని మాడ్మిన్‌= మనుష్యునిలాగా; చరించుచున్‌+ఉండును= తిరుగుతుంటాడు. 


తా : ఆ బుషభుడు పిశాచం పట్టిన వానిలాగా, మురికిపట్టిన అవయవాలతో అవధూత వేషంతో సంచరించ సాగాడు. 


ఆ. జనుల కిట్లు యోగసంచార మెల్ల వి, రుద్ధ మనుచు నాత్మబుద్ధింజూచి 
యజగరంబు మాడ్కి నవనిపై నుండె బీ, భత్సకర్మమునకుంబాలుపడుచు. 81 


528 శ్రీమహాభాగవతము 


ప్రతి : జనులకున్‌= రాజ్యంలోని జనులకు; ఇట్లు= ఈ రీతిగా యోగసంచారము +ఎల్లన్‌= యోగస్థితిలో తిరగదమంతా; 
విరుద్ధము+అనుచున్‌= సక్రమం కాదని; ఆత్మబుద్దిన్‌= తన బుద్ధితో; చూచి= క్షుణ్ణంగా పరిశీలించి; అజగరంబుమాడ్నిన్‌= 
కొండ చిలువవలె; వీభత్స కర్మమునకున్‌= ఏహ్యమయిన పనికి పాలు+పడుచున్‌= పూనుకుంటూ; అవని పైన్‌+ఉండెన్‌= 
నేలపై ఉండెను. 


తా ; తన అవధూత వేషం, తన యోగవిధానం ప్రజలకు వింతగా ఉంటుందని బుషభుడు గ్రహించి ఒకేచోట 
కొందచిలువలాగా నేలపై పడివుండి లభించినవాటినే ఆహారంగా తీసుకుంటూ ఉండేవాడు. 


విశే ; తన ప్రవర్తన లోకవిరుద్ధమని బుషభుడు తెలుసుకొన్నాడు. నగరం వదిలాడు. అడవుల్లో తిరిగాడు. జనసంచార 
స్థలాలు వర్ణించాడు. చివరకు నిలబడి సంచరిస్తే ఎవరి దృష్టికైనా బాధగాని, వింతగాని కలుగుతుందేమోనని నేలపై 
పడుకొని కొండచిలువలాగా ఉండసాగాడు. 


వ. ఇట్లు బీభత్సరూపంబున వసుంధరం బడియుండి యన్నంబు భుజించుచు నీరు (ద్రావుచు 
మూత్రపురీషంబులు విడుచుచు నవి శరీరంబున నంటం బొరలుచుండు, మణియుం దత్పురీష సౌగంధ్య 
యుక్తంబగు వాయువు దశదిశలన్‌ దశయోజన పర్యంతంబు పరిమళింపం జేయుచుండ గోమృగకాక 
చర్యలం జరియించుచు భగవదంశంబైన బుషభుండు మహానందంబు ననుభవించుచుం దనయందు 
సర్వభూతాంతర్యామి యగు వాసుదేవునిం బ్రత్యక్షంబుగాం గనుంగొనుచు సిద్ధిం బొందిన వైహాయస మనోజవ 
పరకాయ ప్రవేశాంతర్థాన దూర [గ్రహణ శవణాది యోగ సిద్ధులు దమంత వచ్చినం గైకొనక యుందడెనని 
పలికిన శుకయోగీంద్రునకుంబరీక్షిన్నరేంద్రుం డిట్లనియె. 82 


ప్రతి : ఇట్లు= ఈ రీతిగ; వీభత్సరూపంబునన్‌= జుగుప్స కలిగించే ఆకారంతో; వసుంధరన్‌+పడియుండి = భూమిపై 
పడివుండి; అన్నంబున్‌= అన్నమును; భుజించుచున్‌= తింటూ; నీరు+త్రావుచున్‌= జలపానం చేస్తూ మూత్ర పురీషంబులు= 
ఉచ్చ, మలములను; విడుచుచున్‌= వదలిపెడుతూ; అవి= ఆ మలమూత్రాలు; శరీరంబునన్‌= దేహానికి; అంటన్‌= 
అంటుకొనగా; పొరలుచుండున్‌= దొర్లుతుంటాడు; మజియున్‌= అంతేగాక; తద్‌+పురీష సౌగంధ్యయుక్తంబు +అగు= 
అతని మలమున పుట్టిన మంచి పరిమళముతో కూడిన; వాయువు= గాలి; దశదిశలన్‌= పదిదిక్కులు దశయోజన 
పర్యంతంబు= పది ఆమడల వరకు; పరిమళింపన్‌ +చేయుచున్‌+ఉండన్‌= సువాసన కలిగించుచుండగా; గోమృగకాక 
చర్యలన్‌= ఎద్దువలె, జింకవలె, కాకులవలె; చరియించుచున్‌= ప్రవర్తిస్తూ భగవత్‌+అంశంబు+ఐన = నారాయణాంశమైన; 
బుషభుండు= బుషభుదనే అవధూత; మహా+ఆనందంబున్‌= గొప్ప ఆనందాన్ని అనుభవించుచున్‌= అనుభవిస్తూ; 
తన+అందున్‌= తనలోన; సర్వభూత +అంతర్వ్యామి +అగు= అన్ని ప్రాణులలో అంతర్యామిగానుండు; వాసుదేవునిన్‌= 
శ్రీమన్నారాయణుని; ప్రతి+అక్షంబుగాన్‌= ఎట్టయెదుట; కనుంగొనుచున్‌= దర్శించుచు; సిద్ధిన్‌+పొందినన్‌= సిద్ధి పొందగా; 
వైహాయస= ఆకాశంలో సంచరించడం; మనోజవ= మనసుతో సమానమయిన వేగంతో తిరగడం; పరకాయ ప్రవేశ= 
ఇతర శరీరంలో ప్రవేశించడం; అంతర్జాన = మాయంకావడం; దూరగ్రహణ= దూరంగా ఉన్నవాటిని దర్శించడం; 
ఛథవణ+ఆది= వినడం మొదలయిన; యోగసిద్ధులు = యోగంవల్లు తమంత తాము లభించే సిద్దులు; తమంత= తమకు 
తాముగా వచ్చినన్‌= ఆశ్రయించినా; కైకొనక+ఉందెన్‌= స్వీకరించలేదు; అని పలికిన= అని చెప్పగా; శుకయోగి+ 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 529 


ఇంద్రునకున్‌= యోగులలో గ్రేష్టడయిన శుకునితో; పరీక్షిత్‌ +*నర+ఇంద్రుండు= నరగ్రేష్టడయిన పరీక్షిత్తు ఇట్లు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు. 


తా ; ఈ విధంగా ఆయన జుగుప్స కలిగించే తీరున నేలమీద పరుండి ఉందేవాడు. అన్నం తింటూ, నీరు తాగుతూ, 
మలమూత్ర్రాదులలో పొరలుతుందేవాడు. అతని మలసుగంధంతో కూడిన వాయువు పది దిక్కులలోనూ పది ఆమదల 
దూరం పరిమళిస్తుండగా; భగవదంశ సంభూతుడైన బుషభుడు ఎద్దువలె, జింకవలిె, కాకివలె ప్రవర్తిస్తూ మహానందం 
పొందేవాడు. సర్వాంతర్యామి అయిన వాసుదేవుణ్ణి తనలో ప్రత్యక్షంగా దర్శించుకొంటూ యోగసిద్ధుడైనాడు. అపుడు 
ఆకాశగమనం, మనోవేగం, పరకాయ ప్రవేశం, అంతర్జానం, దూరదర్శనం, దూరథశవణం మొదలయిన సిద్ధులు తమంత 
తాము బుషభుజణ్ణి ఆశ్రయించాయి. అయినా ఆ బుషభుదడు ఆ సిద్దులను స్వీకరించలేదు అని శుకయోగి బుషభుని 
వృత్తాంతం చెప్పగా పరీక్షిత్తు తన సందేహం ఇలా వెలిపుచ్చాడు. 
క. మునివర! యోగజ్ఞానం, బునం జెజుపంబడ్డ కర్మములు గల పెద్దల్‌ 

గని యుండెడి యైశ్వర్యం, బును బుషభుం దెటింగి యేల పొందకయుందిెన్‌? 88 
ప్రతి :; మునివర= మునులలో శ్రేష్టుడా; యోగజ్ఞానంబునన్‌= యోగాభ్యాసంవల్ల; చెజుపన్‌+పడ్డ = రూపుమాపబడిన; 
కర్మములు కల= కర్మలుగల్లిన; పెద్దల్‌= మహనీయులు; కని+ఉందెడి= దర్శించెడి; ఐశ్వర్యంబును= ఈశ్వర మహిమలను; 
బుషభుండు= అవధూత అయిన బుషభుడు; ఎటింగి= తెలిసినవాడయ్యు, ఏల= ఎందుకు; పొందక+ఉందెన్‌= స్నీకరింపక 
విడిచిపెట్టాడు. 
తా : మునివరేణ్యా! యోగాభ్యాసంవల్ల జ్ఞానం కలుగుతుంది. కర్మలు నశిస్తాయి. అలాంటి మహనీయులకు మహాసిద్దులు 
ప్రాప్తిస్తాయి. అయినా తమంత తాము వచ్చిన ఐశ్వర్యాలను బుషభుదెందుకు స్వీకరించలేదు స్వామీ! 


వ. అనిన శుకుండిట్లనియె. 84 


ప్రతి : అనినన్‌= అని పరీక్షిత్తు సందేహం ప్రకటించగా, శుకుండు= శుకమహర్షి ఇట్లు= ఇలా, అనియెన్‌= సమాధానం 
ఇచ్చాడు. 
తా : అని పరీక్షిన్మహారాజు అడుగగా ఆ శుకమహర్షి ఇలా చెప్పాడు. 
మ. ధరణీవల్లభ! నీదు వాక్యములు దథ్యంబింతయుందప్పు, దె 

ట్లరయన్‌ వన్యమృగంబు పట్టువడి తా నా వేళనా లుబ్ధికున్‌ 

ధర వంచించినమాడ్మి నింద్రియములన్‌ దండించి చిత్తంబు ని 

ర్భృరకామాదుల కాస యిచ్చుంగడుసంరంభంబుతోంగ్రమ్మణన్‌. 8ిర్‌ 
ప్రతి: ధరణీవల్లభ= భూపతీ!; నీదువాక్యములు = నీయొక్క వాక్యాలు; తథ్యంబు= నిజమే; ఇంతయున్‌+తప్పదు= 
కాసంతకూడ తప్పదు; ఎట్లు+అరయన్‌= ఏ రీతి పరిశీలించినా; వన్యమృగంబు= అడవిలోని జంతువు; పట్టు+పడి= 
బంధనానికి లోనయి; తాను+ఆవేళన్‌= తాను ఆ సమయంలో; ఆ లుబ్ధకున్‌= ఆ వేటగానిని; ధరన్‌= లోకంలో; 
వంచించినమాడ్మిన్‌= కన్నుగప్పి తప్పించుకొన్నట్లు; ఇంద్రియములన్‌= దేహేంద్రియాలను; దండించి= శిక్షించి; చిత్తంబు= 


530 శ్రీమహాభాగవతము 


మనస్సు; క్రమ్మజన్‌= మజల; నిర్భరకామ+ఆదులకున్‌= భరించడానికి వీలుకాని కోరికలకు; కడు సంరంభంబుతోన్‌ = 
మిక్కిలి విజ్బంభణంతో; ఆస+ఇచ్చున్‌= అవకాశమిస్తుంది. 
తా : ఓ రాజా! నీవన్నది నిజమే. అడవిలోని మృగాలు వేటగానికి పట్టువడుతాయి. అయినా ఏదోవిధంగా వాణ్ణి వంచించి 


తప్పించుకొని బయటపడతాయి. అలాగే ఇంద్రియాలను లొంగదీసుకున్నా మనస్సు మరల ఏదోవిధంగా విజృంభించి 
కోరికలకు అవకాశమిస్తుంది. 


క. చిరకాలతపము నైనను, హరియింపంగ నోపుంజిత్త మని పెద్దలు న 

మ్మరు జారులకున్‌ జారిణి, కరణిని నడరించు మనసు కామాదులకున్‌. 86 
ప్రతి :; చిరకాలతపమున్‌+ఐనను= చాలాకాలం చేసిన తపస్సునయిన్నా చిత్తము= మనస్సు; హరియింపంగన్‌= 
అణచివేయుటకు; ఓపున్‌= సమర్థమైనది; అని= అనుచూ; పెద్దలు= విజ్ఞులు) నమ్మరు= విశ్వసించరు; జారులకున్‌= 
విటులకు; జారిణికరణిన్‌= అంకుటాలివలె, స్పైరిణి మాదిరి మనసు= చిత్తము; కామ+ఆదులకున్‌= కోరికలు 
మున్నగువాటికి; అడరించున్‌= పూనుకొనేటట్లు చెస్తుంది. 
తా : మహీనాథ! మనసు చాల చిత్రమయింది. చాలకాలం శ్రమపడి సాధించుకున్న తపస్సునయినా అది హరిస్తుంది. 
అందుచేత పెద్దలు మనసును నమ్మరు. విటులను ఆకర్షించే జారిణిలాగా మనసు నిలకడ కోల్పోయి కామక్రోధాదులను 
ఆహ్వానిస్తుంది. 
క. కామక్రోధాదికముల్‌, భూమీశ్వర! కర్మబంధములు మజతజియును జే 

తోమూలము లగుటను దా, రీ మహిలో మనసు నమ్మ రెప్పుడుంబెద్దల్‌. 87 
ప్రతి : భూమీశ్వర= నరేంద్రా; కామక్రోధ +ఆదికముల్‌= కామక్రోధాది అరిషడ్వర్గాలు; కర్మబంధములు = కర్మబంధాలు; 
చేతస్‌+మూలములు = మనస్సే హేతువుగా గలవి; అగుటను= అగుటవల్ల; పెద్దల్‌ తారు= ఆర్యులు; మహిలోన్‌= 
లోకంలో; మనసున్‌= మనసును; ఎప్పుడున్‌= ఏ వేళనూ; నమ్మరు = విశ్వసించరు. 
తా : నరేంద్రా! కామక్రోధాది అరిషడ్వర్థాలకూ, కర్మబంధాలకూ మనస్సే మూలకారణం. అందుచేత ఆర్యులు మనస్సును 
సుతరామూ విశ్వసింపరు. 
సీ అదిగాన నెన్నండు నైశ్వర్యములను జే పట్టంజూడండు, లోకభవ్యులైన 

వారలచే నభివందనంబులు వొంది వెలయంగ నవధూతవేష భాష 

ణంబుల నెజింగికొనంగరాని భగవత్స్వరూపంబు గలిగి యా రూపమందుం 

బరమయోగధ్యానపరులకు నెల్ల దేహత్యాగసమయంబు నంతలోనం 


తే. జూపుచుండియు దేహంబుంబాప నిశ్చయించె; నచ్చట దివ్యయోగీంద్రుం డాద్యుం 
డతుల దివ్యప్రకాశకుం డమరగురుండు, పరమపురుషుందడు బుషభుండు పార్థివేంద్ర! 88 


ప్రతి: పార్థివ+ఇంద్ర= ఓ రాజా!; అది+కానన్‌= అంతమాత్రమేకాక; ఎన్నండున్‌= ఏ నాడును; ఐశ్వర్యములను= 
ఈశ్వరత్వంవల్ల కలిగే మహిమలను; చేపట్టన్‌+చూడండు= గ్రహించుటకు యత్నించడు; లోకభవ్యులు +ఐనవారలచేన్‌= 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 531 


లోకంలో శుభమార్గం అవలంబించే వారలచేత, అభివందనంబులు +పొంది= నమస్మారాలు పొంది; వెలయన్‌+కన్‌= 
ప్రకాశించే రీతిలో; అవధూత వేషభాషణంబులన్‌= దిగంబర సన్యాసియొక్క వేషం; సంభాషణంబులచేత; ఎథింగి కొనం 
గరాని= తెలిసికొనుటకు వీలులేని; భగవత్‌ +స్వరూపంబు +కలిగి= భగవత్స్వరూపం పొంది; ఆరూపము+అందున్‌= ఆ 
అవధూతరూపంలో; పరమ యోగధ్యానపరులకున్‌ +ఎల్లన్‌= ఉత్కష్టమయిన యోగాన్ని ధ్యానించే వారికందరికి; దేహత్యాగ 
సమయంబు +అంతలోనన్‌= శరీరాన్ని త్యజించుసేపటిలోనే; చూపుచున్‌+ఉండియున్‌= సూచిస్తూ దివ్యయోగి+ఇంద్రుండన్‌= 
మహాయోగులలో సర్వశ్రేష్టడయినవాడును; ఆద్యుండు= మహాత్ములలో అ(గ్రేసరుడయినవాడును; దివ్యప్రకాశకుండు = 
సాటిలేని దివ్యతేజస్సుతో ప్రకాశించేవాడును; అమరగురుండు= దేవతలకు గురువయినవాదడు; పరమపురుషుందడు= ఉతృష్ట 
పురుషుదడయిన; బుషభుండు= బుషభుడు; దేహంబున్‌= దేహాన్ని అచ్చటన్‌= అక్కడ; పాపన్‌ +ఇచ్చగించెన్‌= విడవడానికి 
నిశ్చయించాడు. 

తా ; ఓ రాజా! మనసు గతి తెలిసినవాడు కావడంవల్ల తమంత తాము వచ్చినను యోగసాధనచే లభించిన సిద్ధులను 
బుషభుడు చేపట్టలేదు. కనీసం వాటివంక చూడనయినా చూడలేదు. లోకంలో శుభం కోరేవారి అభివందనాలను ఆ 
మహాత్ముడు అందుకున్నాడు. వేషంలోగాని, మాటల్లోగాని బుషభుదని గుర్తు పట్టడానికి వీలు లేనట్టుగా భగవత్స్వరూపంతో 
బుషషభుదు వెలిగిపోతున్నాడు. పరమయోగాన్ని ధ్యానించేవారికందరికీ దేహత్యాగం చేయదగ్గ సమయాన్ని బుషభుడు 
సూచిస్తున్నాడు. మహాయోగులలో శ్రేష్టడయినవాడు, మహాత్ములలో అ(గ్రేసరుడు, సాటిలేని దివ్యతేజస్సులో ప్రకాశించేవాడు, 
దేవతలకు గురువయినవాడు, పరమపురుషుడయిన బుషభుడు శరీరం విడవదానికి నిశ్చయించాడు. 

వ. అంత విముక్తలింగుండు భగవంతుండునగు బుషభుండు మనంబున దేహాభిమానంబు విసర్జించి 
కులాల చక్రంబు కులాలుని చేత భ్రమియింపంబడి విసృష్టంబయ్యు భ్రమియించు గతిం బ్రాచీన సంస్కార 
విశేషంబగు నభిమానాభాసంబున దేహచలనాదికంబుల నొప్పి యుండియు, యోగమాయా వాసనచే 
యుక్తుండయ్యె; మజియు నా బుషభుం డొక్క దినంబునం గోంకణవంక పట కుటకంబులను దక్షిణ 
కర్ణాట దేశంబులకు యదృచ్చం జని కుటకాచలోపవనంబున నిజాస్యకృతశిలా కబళుం డగుచు నున్మత్తుని 
చందంబున వికీర్ణ కేశుండు, దిగంబరుండునై సంచరింప, వాయువేగ విధూత వేణుసంఘర్నణ సంజాతంబగు 
నుగ్రదావానలంబు తద్వనంబు దహింప నందు దగ్భుండయ్యె; నంత నతని కృత్యంబులు తద్దేశవాసులగు 
జనంబులు సెప్ప నర్దన్నామకుండగు తద్రామ్షాధిపతి విని, నిజధర్మంబులం బరిత్యజించి స్వదేశస్థులతోడం 
గూడి, దానా యాచారంబుల నంగీకరించి, యధర్మ బహుళం బగు కలియుగంబున భవితవ్యతచే 
విమోహితుందై మనుజుల నసమంజసం బగు పాషండ మతాభఖినివేశులం జేసె; మజియును 
గలియుగంబునందు మనుజాధములు దేవమాయా మోహితులై శాస్తోక్త శౌచాచారంబులు విడిచి నిజేచ్చం 
జేసి దేవతా హేళనంబులు సేయుచు, నస్నానానాచమనాశౌచ కేశోల్లుంఛనాది కాపవిత్ర వ్రతంబులం 
జేయుచు నధర్మ బహుళం బగు కలియుగంబునం జెబుపంబడ్డ బుద్ధి ధర్మంబులం గలిగి వేద బ్రాహ్మణ 
యజ్ఞపురుషుల దూషించుచు లోకంబులం దమ తమ మతంబులకుం దామే సంతసిల్లుచు నవేద మూలంబగు 
స్వేచ్చం జేసి ప్రవర్తించి యంధపరంపరచే విశ్వాసంబు సేసి తమంతన యంధతమసంబునం బడుచు 


532 శ్రీమహాభాగవతము 


నుండుదు; రీ బుషభుని యవతారంబు రజోవ్యాప్తులగు పురుషులకు మోక్ష మార్గంబు నుపదేశించుటకు 
నయ్యె; నదియునుంగాక సప్త సముద్ర పరివృతంబులగు నీ భూద్వీప వర్షంబులందలి జనంబులు దివ్యావతార 
ప్రతివాదకంబు లతిశుద్ధంబులు నగు నెవ్వని కృత్యంబులం గీర్తింతురు, మథజియు నెవ్వని వంశంబున 
నతికీర్తిమంతుండగు ప్రియవ్రతుండు గలిగె, నెందు జగదాద్యుండగు పురాణపురుషుం దవతారంబు నొంది 
కర్మహేతుకంబులుగాని మోక్ష ధర్మంబులం దెలిపె, వెందియు నెవ్వండు యోగమాయా సిద్దుల నసద్భూతంబు 
లగుటం జేసి నిరసించె, నట్ట బుషభునితోడం దత్సిద్ధికృత ప్రయత్నులగు నితర యోగీశ్వరులు 
మనోరథంబుననైన నెట్లు సరియగుదు? రిట్లు సకల వేదలోక దేవబ్రాహ్మణులకు గోవులకుం బరమ గురుండు, 
భగవంతుండు నగు బుషభుని చరిత్రంబు వినినవారలకు దుశ్చరితంబులు దొలంగు; మంగళంబులు 
సిద్ధించు; మిక్కిలి (శ్రద్ధతోడ నెవ్వండు విను, వినిపించు, వానికి హరిభక్తి దృఢం బగు; నట్టి హరి భక్తి 
తాత్పర్యంబునం బెద్దలు భాగవతు లగుటం జేసి సంప్రాప్త సర్వపురుషార్డు లగుచు వివిధ వృజిన హేతుకంబగు 
సంసారతాపంబును బాసి యవిరతంబుం దద్భక్తియోగామృత స్నానంబు సేసి పరమ పురుషార్ధంబయిన 
మోక్షంబును జెందుదురని సప్తద్వీపంబులవారు నేండునుం గొనియాడుచుండుదురు. 89 


ప్రతి :; అంతన్‌= అటుపిమ్మట; విముక్తలింగుండు= లింగదేహము తొలగిపోయినవాడు; భగవంతుండును +అగు = 
జ్ఞానబలైశ్వర్య వీర్యశక్తి తేజస్సులనే షాద్దుణ్య సంపత్తి గలిగిన పరమాత్ముడయిన; బుషభుండు= బుషభనాముడైన అవధూత; 
మనంబునన్‌= మనస్సునందు; దేహ+అభిమానంబున్‌= దేహంమీది అభిమానాన్ని విసర్జించి= వదలిపెట్టి కులాల 
చక్రంబు= కుమ్మరివాని సారె; కులాలుని చేతన్‌= కుమ్మరివానిచేత; 'బ్రమియింపన్‌+పడి= త్రిప్పబడి విస్ఫష్టంబు+అయ్యున్‌= 
విడిచిపెట్టటదినదయిననూ; భ్రమియించుగతిన్‌= తిరిగే రీతిలో; ప్రాచీన సంస్మార విశేషంబు +అగు= పూర్వ కర్మ సంస్కారాల 
ప్రత్యేకతతో కూడినదైన; అభిమాన +ఆభాసంబునన్‌= అభిమానమున్నట్లుగా అసత్యంగా కనిపించడంచేత; దేహచలన + 
ఆదికంబులన్‌= శరీరం కదలించడం మొదలయిన వానిచేత; ఒప్పి+ఉండియున్‌= ప్రకాశించియు; యోగమాయా వాసనచేన్‌= 
యోగమాయా ప్రభావంచేత; యుక్తుండు +అయ్యెన్‌= కూడినవాడయ్యాడు; మజియున్‌= ఇంకనూ; ఆ బుషభుండు= ఆ 
అవధూత అయిన బుషభుడు; ఒక్కదినంబునన్‌= ఒకరోజు; కోంకణ+వంక, పట కుటకంబులు +అను= కోంకణము, 
వంకము, పటము, కుటకము అనే ప్రదేశాలుగల; దక్షిణ కర్ణాటదేశంబులకున్‌= దక్షిణ కర్ణాట భూభాగాలకు; 
యదృచ్చన్‌+చని= అప్రయత్నంగావెళ్ళి; కుటక+అచల+ఉపవనంబునన్‌= కుటక పర్వత సమీపమునందున్న 
ఉద్యానవనంబునందు; నిజ+ఆస్యకృతశిలా కబళుండు= తన నోటిలో రాళ్ళను కబళించి పట్టినవాడు; అగుచున్‌= అగుచు; 
ఉత్‌+మత్తుని చందంబునన్‌= పిచ్చివానివఠె; వికీర్ణకేశుండు = చెదరిన జుట్టు కలవాడు; దిక్‌+అంబరుండున్‌+ఐ= దిస 
మొలవాడయి; సంచరింపన్‌= సంచరింపగా;, వాయువేగవిధూత= గాలివేగంతో కదల్బబడిన; వేణుసంఘర్నణ 
సంజాతంబు +అగు= వెదుళ్ళు ఒకదానితో ఒకటి ఒరసికోవడంవల్ల పుట్టిన; ఉగ్రదావానలంబు= భయంకరమయిన కార్చిచ్చు; 
తద్వనంబున్‌= ఆ అడవిని; దహింపన్‌= కాల్చగాా అందున్‌= ఆ కార్చిచ్చులో; దగ్గుండు +అయ్యెన్‌= కాలిపోయాడు; 
అంతన్‌= అంత; అతని కృత్యంబులు = ఆ బుషభదేవుని చేతలు; తత్‌+దేశవాసులు +అగు= ఆ కర్ణాటక ప్రాంతనివాసులైన; 
జనంబులు+చెప్పన్‌= ప్రజలు చెప్పగా అర్జత్‌+నామకుండు +అగు= అర్హకుడు అనే పేరు కలిగినవాడయిన,; తద్‌రాష్ట+అధిపతి= 
ఆ రామ్షైనికి ఏలిక అయినవాడు; విని= ఆలించి; నిజధర్మంబులన్‌= తనయొక్క ధర్మాలను; పరిత్యజించి= వదలిపెట్టి; 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 533 


స్వదేశస్థులతోడన్‌+కూడి= తన దేశంలోని వారితో సంప్రదింపులు జరిపి; తాను+ఆ+ఆచారంబులన్‌= ఏలికయైన తానుగా 
ఆ ఆచారాలను; అంగీకరించి= సమ్మతించి; అధర్మబహుళంబు +అగు = లెక్కలేనన్ని అధర్మ కృత్యాలకు మూలమయిన; 
కలియుగంబునన్‌= కలియుగంలో; భవితవ్యతచేన్‌= జరుగువలసియున్నవానిచే; విమోహితుందడు+ఐ= భ్రాంతిపడినవాడై; 
మనుజులన్‌= మానవులను; అసమంజసంబు +అగు= అవలంబింప దగనిదగు; పాషండమత +అఖినివేశులన్‌ +చే సెన్‌ = 
వేదనిందకమైన మార్గమున కుతూహలపడినవారుగా చేసాడు; మళియును= అంతమాత్రమేగాక; కలియుగంబు +అందున్‌= 
నాల్బవదయిన కలియుగంలో; మనుజ+అధములు = నీచులయిన మానవులు; దేవమాయామోహితులు +ఐ= దైవమాయ 
కారణంగా మోహంలో మునిగినవారై; శాస్త్ర+ఉక్త+శౌచ+ఆచారంబులు= శాస్త్రంలో చెప్పబడిన శుచిత్వం మొదలయిన 
ఆచరణ మార్గాలు; విడిచి= వదలిపెట్టి; నిజ+ఇచ్చ్భన్‌+చేసి= తమ ఇష్టం వచ్చినట్లు చేసి, ప్రవర్తించి; దేవతా హేళనంబులు+ 
చేయుచున్‌= దేవతలను అపహాస్యం చేస్తూ అస్నాన= స్నానం చేయకపోవడం; ఆనాచమన= ఆచమింపకుందడం, 
అశౌచకేశలుంఛన +ఆది= క్షౌరం చేయించుకొని; పరిశుద్ధి పొందకుండడం మొదలయిన, అపవిత్ర వ్రతంబులన్‌= పవిత్రం 
కానివానిని ఆచరించే నిష్టను; చేయుచున్‌= పాటిస్తూ, అధర్శ్మబహుళంబు +అగు = ధర్శవ్యతిరేక కార్యక్రమములనేకములు 
గలదయిన; కలియుగంబునన్‌= కలియుగంలో; చెజబుపన్‌+పడ్డ= నాశనం చేయబడ్డ; బుద్ది ధర్మంబులన్‌+కలిగి= స్వబుద్ధి 
నిర్ణయించినదే ధర్మమనే భావన కలిగి; వేదబ్రాహ్మణ యజ్ఞపురుషులన్‌= వేదాలనూ; 'బ్రాహ్మణులనూ; యజ్ఞపురుషులనూ; 
దూషించుచున్‌= నోటికి వచ్చినట్టు అనరాని మాటలు ఆడుతూ; లోకంబులన్‌= ఇహలోకంలో; తమతమ మతంబులకున్‌= 
తమ తమ అభిప్రాయాలకు; తాము+ఏ= తాము మాత్రమే; సంతసిల్లుచున్‌= సంతోషపడుతూ; అవేదమూలంబు +అగు= 
వేదంలో ప్రమాణ వాక్యాలు లేనిదయిన; స్వ+ఇచ్చన్‌+చేసి= తన కోరిక ప్రకారం నిర్వర్తించి; అంధపరంపరచేన్‌= గుడ్డివారి 
వరుసచే; విశ్వాసంబు+చేసి= నమ్మకం కలిగించుకొని; తమ+అంతన= తమంత తాము; అంధ తమసంబునన్‌+పడుచున్‌= 
కన్నుగానని చీకటిలో పడుతూ; ఉండుదురు= ఉంటారు; ఈ బుషభుని అవతారంబు= ఈ అవధూత అయిన బుషభుని 
జన్మము; రజస్‌+వ్యాప్తలు +అగు= రజోగుణం ఎక్కువ కలవారయిన; పురుషులకున్‌= పురుషులకు; మోహమార్గంబున్‌+ 
ఉపదేశించుటకున్‌ +అయ్యెన్‌= మోహమార్దం బోధించుటకయినది; అదియునున్‌+కాక= అంతేగాక; సప్తసముద్ర 
పరివృతంబులు +అగు = ఏడు సముద్రాలచే ఆవరింపబడినవగు; ఈ భూద్వీపవర్షంబులు +అందలి = ఈ భూగోళము, 
దీవులు, వర్షములు అనబడు విభాగాలలో; జనంబులు= మనుజులు; దివ్య+అవతార ప్రతిపాదకంబులు = దివ్యమయిన 
అవతారాన్ని న్థాపించునవి; అతిశుద్ధంబులును+అగు = మిక్కిలి మాలిన్యరహితములయిన; ఎవ్వని= ఎవ్వాని; కృత్యంబులు= 
లీలావినోదములు; కీర్తింతురు = కీర్తిస్తారో), మజియున్‌= అంతేగాక ఎవ్వని వంశంబునన్‌= ఎవరియొక్క వంశంలో; 
అతికీర్తిమంతుండు+అగు= ఎంతో కీర్తి గడించినవాడు అయిన; ప్రియవ్రతుండు= ప్రియవ్రతుడు; కలిగెన్‌= కలిగెనో; 
ఎందున్‌= ఎక్కడ; జగత్‌+ఆద్యుండు +అగు = లోకాలకు ఆది అయిన; పరాణపురుషుందు= పురాణాలలో విఖ్యాతుదయినవాడు; 
అవతారంబున్‌+ఒంది= అవతరించి; కర్మహేతుకంబులు +కాని= కర్మసంబంధంలేని; మోక్ష ధర్మంబులన్‌= మోక్షధర్మాన్ని, 
తెలిపెన్‌= తెలిపెన్సో వెండియున్‌= మజల; ఎవ్వండు= ఎవడు; యోగమాయాసిద్ధులన్‌= యోగ మాయవలన లభించే 
సిద్ధులను; అసత్‌ భూతంబులు +అగుటన్‌ +చేసి= అసత్య స్వరూపములగుట వలన; నిరసించెన్‌= తిరస్మరించాడో; అట్టి= 
అటువంటి; బుషభునితోడన్‌= బుషభుడనే అవధూతతోడ; తల్సిద్ధికృత ప్రయత్నులు+అగు= అతడు పొందిన సిద్ధికై 
ప్రయత్నించువారైన; ఇతర యోగి+ఈశ్వరులు= ఇతర యోగాధీశులు; మనోరథంబునన్‌+ఐనన్‌= కాంక్షలతోనైన; ఎట్లు= 
ఏ రకంగా; సరి+అగుదురు= సరిపోలుదురు?; ఇట్లు= ఈ రకంగా; సకల వెదలోక దేవబ్రాహ్మణులకున్‌= అన్ని 
వేదాలకూ, అన్ని లోకాలకూ, సమస్త దేవతలకూ, 'బ్రాహ్మణులకూ; గోవులకున్‌= ధేనువులకు; పరమగురుండు= ఉత్కృప్టుడయిన 


534 శ్రీమహాభాగవతము 


గురువు; భగవంతుండున్‌ +అగు= భగవంతుడయిన; బుషభుని చరిత్రంబున్‌= బుషభుని గాథను; వినినవారలకున్‌= 
విన్నవారలకు; దుశ్చరితంబులు +తొలంగున్‌= చెడ్డ ప్రవర్తనలు తొలగును) మంగళంబులు సిద్ధించున్‌= శుభములు సిద్ధించును; 
మిక్కిలి (శ్రద్ధతోదన్‌= ఎంతో (శ్రద్ధతోడ; ఎవ్వండు వినున్‌= ఎవడు వినునో; వినిపించున్‌= ఎవడు వినిపించునో; వానికిన్‌= 
అటువంటి వానికి హరిభక్తి= విష్ణువుపట్ల భక్తి, దృఢంబు+అగున్‌= గట్టిదగును; అట్టి హరిభక్తి తాత్పర్యంబునన్‌= అలాంటి 
హరిభక్తి నిష్టతో; పెద్దలు= పెద్దలయిన; భాగవతులు +అగుటన్‌ +చేసి= భగవద్బక్తులను గావించి; సంప్రాప్త సర్వపురుష+ 
అర్భులు+అగుచున్‌= అన్ని పురుషార్థాలను పొందినవారు అగుచు; వివిధ వృజిన హేతుకంబు+అగు= నానావిధ పాపాలకు 
కారణమైన; సంసార తాపంబును+పాసి= సంసార తాపాన్ని వదలిపెట్టి, అవిరతంబున్‌= ఎడతెగక; తద్‌ +భక్తియోగ+ 
అమృత +స్నానంబు+చేసి= హరిభక్తి యోగమనే అమృత స్నానంచేసి; పరమపురుష+అర్ధంబు+అయిన = ధర్మాది 
పురుషార్ధాలలో శ్రేష్టమైన; మోక్షంబును= మోక్షపదవిని; చెందుదురు +అని= పొందుతారని; సప్తద్వీపంబులవారు= సప్త 
ద్వీపాలలోనివారు; నేండునున్‌= ఈనాడుకూడ్వా కొనియాడుచున్‌+ఉండుదురు= పొగడుతుంటారు. 


తా : భగవంతుని అవతారమైన బుషభుడు మనసులో దేహాభిమానాన్ని వదలుకొన్నాడు. కుమ్మరివాడు సారెను వేగంగా 
త్రిప్పి విడిచిపెట్టిన తర్వాత కూడా ఆ చక్రం కొంతసేపు తిరుగుతున్నట్లే, పూర్వ సంస్కార విశేషంవల్ల ఆయన దేహ 
సంచలనం పూర్తిగా ఆగిపోదు. బుషభుడు లింగదేహాన్ని వదలిపెట్టినా యోగమాయావాసనల కారణంగా లౌకికంగా 
దేహధారిగా చరించాడు. అతడు కొంకణం, వంకం, పటం, కుటకం అనే పేర్లతో పిలువబడే దక్షిణ కర్ణాటక దేశాలవైపు 
కదిలాడు. కుటక పర్వత సమీపంలోని ఉపవనం చేరుకున్నాడు. అక్కడ శిలాఖండాలను నోటిలో పెట్టుకొని పిచ్చివానిలాగా 
జుట్టు విరియబోసుకొని దిగంబరుడై సంచరించాడు. అపుడు వీచిన సుడిగాలి విసురుకి దుమ్ము రేగింది. దుమ్ముతోకూడిన 
గాలికి అడవిలో నిప్పంటుకుంది. ఆ నిప్పు కార్చిచ్చులాగా అడవినంతా అలముకొనింది. ఆ కార్పిచ్చుమంటలలో బుషభుడు 
కాలిపోయాడు. బుషభుని చేతలను ఆ ప్రాంతంవారు చెప్పుకోగా అర్హత్రుడు అను పేరుగల ఆ రాహ్రైధికారి ఆలకించాడు. 
అతడు స్వధర్మం వదలిపెట్టి స్వదేశస్థులతో ఆ ఆచారానికి ఆమోదం తెలిపాడు. అధర్మ బహుళమయిన కలియుగంలో 
భవిష్యత్తుకు లోబడిపోయి తన రాష్ట్రంలోని మానవులను అయోగ్యమయిన వేద బాహ్యమతంపట్ల మొగ్గేటట్లు చేశాడు. 


కలియుగంలో అధములైన మానవులు దేవమాయవల్ల మోహితులవుతారు. శాస్త్రాలలో ప్రవచనం చేయబడ్డ 
శౌచాలనూ, ఆచారాలనూ వదలిపెడతారు. తమకు ఇష్టం వచ్చినట్లు దేవతలను పరిహసిస్తారు. స్నానం చేయరు. ఆచమనం 
అసలు లేదు. శుచిత్వం సున్న. జుట్టు గొరిగించుకొంటారు. అపవిత్ర వ్రతాలను పాటిస్తారు. అధరాలు పెచ్చు పెరిగిన 
కలియుగంలో బుద్ధి చెడిపోగా వేదాలనూ, 'బ్రాహ్మణులనూ, యజ్ఞపురుషులనూ నోటికి వచ్చినట్టు అనరాని మాటలంటారు. 
తమ తమ అభిప్రాయాలకు తామే తెగ మురిసిపోతారు. వేదవిరుద్ధంగా ప్రవర్తిస్తారు. గుడ్డిగా వ్యాపించే దురాచారాలపట్ల 
నమ్మకం పెంచుకుంటారు. చివరకు అంధతమసంలో పతనమవుతారు. 


రజోగుణంతో నిండిన పురుషులకు మోక్షమార్గం ఉపదేశించడం కోసమే బుషభుని అవతారం. ఏడు సముద్రాలతో 
కూడిన ఈ ద్వీపాలలోని జనులు దివ్యమైన ఎవని అవతార లీలలను కీర్తిస్తారో, ఎవడు ఎంతో కీర్తి గడించిన ప్రియవ్రతుని 
వంశంలో జన్మించాడో, ఎవడు లోకాలకు ఆది అయిన పురాణ పురుషుడో అలాంటి బుషభదేవుడు భూలోకంలో 
అవతరించి కర్మసంబంధంలేని మోక్షధర్మాన్ని ప్రబోధించాడు. యోగమాయవల్ల తనకు తామై లభించిన సిద్ధులన్నిటినీ 
గడ్డిపరకలనువలె తిరస్కరించాడు. అలాంటి మహావ్యక్తికి సిద్ధులకోసం ప్రయత్నించే యోగీశ్వరులు ఏ విధంగా సాటి 
అవుతారు? 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 535 


అన్ని వేదాలకూ, అన్ని లోకాలకూ, సమస్త దేవతలకూ, బ్రాహ్మణులకూ, గోవులకూ పరమ గురువయినవాడు, 
భగవంతుడయినవాడు బుషభుడు. ఆయన చరిత్రం వింటే దుశ్చరిత్రుల దురితం తొలగిపోతుంది. శుభాలు చేకూరుతాయి. 
ఎవరయితే బుషభుని చరిత్రం మిక్కిలి (శ్రద్ధతో వింటారో, ఎవరు ఇతరులకు వినిపిస్తారో వారికి సుదృఢమైన హరిభక్తి 
లభిస్తుంది. అటువంటి హరిభక్తిపట్ల తత్పరత కలిగిన పెద్దలైన భాగవతులు హరికృపవల్ల ధర్మ, అర్ధ, కామ, మోక్షాలనే 
పురుషార్థాలను సాధించుకొంటారు. నానావిధ పాపకారణమయిన సంసారతాపాన్ని పోగొట్టుకుంటారు. హరిభక్తి యోగమనె 
అమృతన్నానం చేసి పవిత్రులవుతారు. పరమపురుషార్ధమైన మోక్షాన్ని సిద్ధింపచేసుకొంటారు. ఈ విధంగా సప్త ద్వీపాలలోని 
జనులు నేదు కూడా బుషభుని మహిమను పొగడుతుంటారు. 
విశే ; ఈ వచనంలో ప్రధానంగా నాల్టు అంశాలున్నాయి. మొదటిది దేహత్యాగ విధానం. రెండవది 'కలియుగవర్తని 
కథనం. మూడవది కర్మ సంబంధం లేని మోక్షధర్మోపాయం. నాల్దవది భాగవత మార్గం. 


ఆ. యాదవులకు మీకు నత్యంతకులగురు, వైన కృష్ణుందెచట నైనం గలండు; 
కొలుచువారి కెల్ల సులభుండై మోక్షంబు, నిచ్చుంజింతసేయ నేల నీకు? 90 


ప్రతి : యాదవులకున్‌= యదువంశంలో పుట్టినవారికి; మీకున్‌= పాండవ వంశంబులో జన్మించినవారికి; అతి+అంత+ 
కులగురువు+ఐన= యాదవకుల, కురుకులాలకు గురువైన; కృష్ణుందు= శ్రీకృష్ణుడు; ఎచటన్‌+ఐనన్‌= సర్వే సర్వత్ర; 
కలండు= ఉన్నాడు; కొలుచువారికిన్‌ +ఎల్లన్‌= సేవించే వారికంతా; సులభుందు +ఐ= చేరుటకు దగ్గరివాడై; మోక్షంబున్‌+ 
ఇచ్చున్‌= ముక్తిని ప్రసాదించును; నీకున్‌= నీకు; చింత+చేయన్‌+ఏల= చింతించుట ఎందుకు? 


తా : పరీక్షిన్మహారాజా! యాదవులకున్నూ, మీకున్నూ (పాండవులకు) కులగురువయిన శ్రీకృష్ణుడు ఆ చోట ఈచోట అనక 
అన్నిచోట్లా ఉన్నాడు. కొలిచేవారికి అతడు కొంగుబంగారమై తప్పక మోక్షం ప్రసాదిస్తాడు. నీవేమాత్రం దిగులుపడవద్దు. 


సీ. నిత్యానుభూతమై నిజరూపలాభ నివృత్తమై తగు మహాతృష్ట గలిగి 
యతులిత విపుల మాయారచితంబైన లాభంబునకుం దగులంబు లేని 
మతి గల్లి లోకుల నతి వేడ్మం గరుణించి యభయదానంబిచ్చి యందఖ కిల 
నవ్యయంబై దివ్యమై మహానందమై యత్యంతసేవ్యమై యతులమైన 


తే. తనదు లోకంబు చూపంగందగిన యట్టి, మోక్షమార్గంబు నెజింగించి ముక్తదేహుం 
డగుచుందాదాత్య మొందెం బ్రత్యక్ష విష్ణు, వైన బుషభుండు జనులకు నద్భుతముగ. ట్రే 


ప్రతి : నిత్య+అనుభూతము+ఐ= ఎల్లప్పుడు అనుభవింపబడుతున్నదై; నిజరూప లాభనివృత్తము+ఐ= తన సహజస్థితి 
అయిన ఆత్మజ్ఞానం నుండి తొలగింపబడినదై; తగు= తగినట్టి; మహాతృష్ట కలిగి= మిక్కిలి దప్పిక (తరుగని కోరిక కలిగి); 
అతులిత= సాటిలేని; విపుల= విస్తారమయిన; మాయారచితంబు +ఐన= మాయచే కల్పింపబడినదయిన; లాభంబునకున్‌= 
లబ్టికి; తగులంబులేని= కోరికలేని; మతి+కల్లి= మనసు కల్లి; లోకులన్‌ +అతివేద్మన్‌= లోకులకు మిక్కిలి వేడుకను; 
కరుణించి= ప్రసాదంచేసి; అందజకున్‌= ఎల్లరకు; అభయ దానంబున్‌+ఇచ్చి= భయంలేదని నమ్మకం కల్పించి; ఇలన్‌= 
లోకంలో; అవ్యయంబు+ఐ= తరుగనిదై దివ్యము+ఐ= దివ్యమై; మహా+ఆనందము+ఐ= ఆనందప్రదమై; అతి+అంత+ 
సేవ్యము+ఐ= మిక్కిలి 'సేవింపదగినదై; అతులము+ఐన= సాటిలేనిదైన; తనదు లోకంబు= తన లోకమును; చూపన్‌+కన్‌+ 


536 శ్రీమహాభాగవతము 


తగిన= దర్శింప చేయుటకు తగిన; అట్టి= అలాంటి; మోక్షమార్గంబున్‌+ఎజింగించి= మోక్షోపాయమును తెలియజేసి; 
ముక్తదేహుండు +అగుచున్‌= దేహాన్ని వదలిపెట్టినవాడగుచు; ప్రత్యక్ష విష్ణువు +ఐన= సాక్షాత్కరించిన విష్ణువువంటివాడయిన; 
బుషభుండు= బుషభుడు; జనులకున్‌= మనుజులకు; అద్భుతముగన్‌= అత్యాశ్చర్యకరంగా; తాదాత్యము+ఒందెను= 
తాదాత్యం పొందాడు. 

తా : బుషభదేవుడు నిత్యానుభూతమైన స్వస్వరూప లాభంవల్ల తృష్టను నివారింపజేశాడు. యోగమాయవల్ల లభించిన 
మహాసిద్దులచేత ఆయన బుద్ధి ఆకర్షింపబడలేదు. ఆ మహానుభావుడు లోకులందరినీ కనికరించి అభయమిచ్చాడు. 
నిత్యమయినదీ, దివ్యమయినదీ, ఆనందప్రదమైనదీ, 'సేవింపదగినదీ, సాటిలేనిది అయిన వైకుంఠలోకాన్ని అందింపగల 
మోక్షమార్గాన్ని అందరికీ ఉపదేశించాడు. ఆ తరువాత దేహం వదలి జనులంతా ఆశ్చర్య చకితులయ్యేటట్లు విష్ణుమూర్తితో 
తాదాత్యం పొందాడు. బుషభుడు సామాన్యుడు కాడు. ఆయన సాక్షాత్తు విష్ణువు. 


శ భరతోపాఖ్యానము * 


మ. భరతుండంత ధరాతలంబుంగడంకంబాలించుచున్‌ ధారుణీ 
శ్వరచంద్రుండగు విశ్వరూపునకు మున్‌ సంజాతయై యుండి ని 
ర్భరకాంతిన్‌ విలసిల్లు పంచజని పేరంగల్లు కాంతామణిం 
గర మర్ధిన్‌ ధరంబెండ్లియాడె శుభలగ్నంబందు భూవల్లభా! 92 


ప్రతి : భూవల్లభా= భూపతీ; భరతుండు= బుషభుని కుమారుడయిన భరతుడు; అంతన్‌= బుషభావతార సమాప్తి ఐన 
తరువాత; ధరాతలంబున్‌= భూభాగాన్ని కడంకన్‌= పూనికతో; పాలించుచున్‌= పరిపాలించుచు; ధారుణీ+ 
ఈశ్వరచంద్రుండు +అగు = రాజులలో శ్రేష్టుడైన; విశ్వరూపునకున్‌= విశ్వరూప నామధేయునికి; మున్‌= ముందు; 
సంజాతయై +ఉండి= పుట్టినదై నిర్భరకాంతిన్‌= అత్యంత కాంతితో; విలసిల్లు= ప్రకాశించే; పంచజనిపేరన్‌+కల్లు= పంచజని 
అనె పేరుతో పిలువబడేదైన; కాంతామణిన్‌= కాంతలలో శ్రేష్టరాలయినదానిని; కరము= మిక్షిలి; అర్ధిన్‌= కోరికతో; 
ధరన్‌= లోకమున; శుభలగ్నంబు +అందున్‌= మంచిలగ్నంలో; పెండ్లి+ఆదెన్‌= పెండ్లి చేసుకొన్నాడు. 

తా : పరీక్షిత్తుతో శుకుడు చెప్పసాగాడు. రాజా! బుషభుని అనంతరం ఆయన పెద్ద కుమారుడైన భరతుడు భూమండలాన్ని 
ఎంతో దీక్షతో పరిపాలించాడు. అతని కాలంలో విశ్చ్వరూపుడనే రాజుందేవాడు. అతడు రాజులలో శ్రేష్టుడు. అతనికి 
పంచజని అనే కొమార్తె ఉంది. ఆమె అత్యంత కాంతిమతి అయిన కాంతామణి. అటువంటి పంచజనిని భరతుడు 
సుముహూర్తంలో కోరి పెళ్ళీ చేసుకున్నాడు. 

విశే : బుషభుని వందమంది కుమారులలో భరతుడు జ్యేష్టుడు. మహాభాగవతుడు. భక్తజనపరాయణుడు. అందువల్ల 
బుషభుడు అతనిని రాజుగా చేశాడు. భరతుడు పాలనాధికారి అయ్యాడు. 


వ. ఇట్లు వివాహితుందై యా పంచజని వలన నహంకారంబునం బంచతన్నాత్రలు జనించిన తెజంగున 
సుమతి రాష్ట్ర భృత్సుదర్శనాచరణ ధూమకేతువులను నేవురు పుత్రులం బుట్టించె; నటమున్న యజనాభంబను 
పేరం బరంగు వర్షంబు భరతుందడు పాలించుకతంబున భారతవర్షంబు నాంబరంగె నంత. 03 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 53/ 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; వివాహితుండు+ఐ= వివాహమాడినవాడై; ఆ పంచజనివలనన్‌= విశ్వరూపుని కూతురు 
పంచజని వలన; అహంకారంబునన్‌= అహంకారమువలన; పంచతన్మాత్రలు = శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం; 
జనించిన తెజఖంగునన్‌= పుట్టినట్లుగాా సుమతి= సుమతి నామధేయుడును; రాష్టభృత్‌= రాష్ట్రభృత్తు అనే పేరుగలవాడు; 
సుదర్శన = సుదర్శనుడనే పేరుగలవాడు; ఆచరణ = ఆచరణాఖ్యుడు; ధూమకేతువులు+అను= ధూమకేతువు అనే; 
ఏవురుపుత్రులన్‌+పుట్టించెన్‌= ఐదుగురు కుమారులను జన్మింపజేశాడు; అటమున్ను+అ= అంతకుముందు; అజనాభంబు+ 
అనుపేరన్‌+పరంగు= అజనాభమనే పేరుతో పిలువబడే; వర్షంబున్‌= భూభాగాన్ని భరతుండు= భరతుడు; 
పాలించుకతంబునన్‌= పాలించడంవల్ల; భారతవర్షంబునాన్‌= భరతవర్షం అనే పేరుతో; పరంగెన్‌= రూఢమయింది; 
అంతన్‌= అటు తరువాత... 


తా :; అహంకారానికి శబ్ద స్పర్శ రూపరస గంధాలనే పంచతన్మాత్రలు పుట్టినట్లు మహారాజైన భరతునికి పంచజనివల్ల 
సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆచరణుడు, ధూమ్రకేతువులనే అయిదుగురు కొడుకులు పుట్టారు. ఇంతకుముందు 
అజనాభమనే పేరుతో పిలువబడే ఈ భూభాగాన్ని భరతుడు పాలించడంవల్ల దీనికి భరతవర్షం అనే పేరు రూఢమయింది. 


క. భరతుండు నిజపిత లేలిన, కరణినిం గర్మముల నెల్లంగైకొని ప్రజలన్‌ 

హరికృప నొందుచు నేలెను, ధరణీసురవరులు వొగడ ధరణీనాథా! 9డీ 
ప్రతి : ధరణీనాథా= భూపతీ!; భరతుండు= బుషభ తనయుడైన భరతుడు; నిజపితలు= తన తండ్రులు; ఏలిన కరణిన్‌= 
పాలించిన రీతిలో; కర్మములన్‌+ఎల్లన్‌+కైకొని= సత్మర్శలు అన్నింటిని ఆచరిస్తూ హరికృపన్‌+ఒందుచున్‌= హరి అనుగ్రహం 
పొందుతూ; ధరణీసురవరులు +పొగడన్‌= బ్రాహ్మణోత్తములు నుతించగా; ప్రజలన్‌= ప్రజలను; ఏలెను= పాలించాడు. 


తా :; భరతుడు పరమాత్ముని కరుణతో, తన తాత తండ్రులు పరిపాలించిన రీతిలోనే సత్కర్మలు ఆచరిస్తూ, (బ్రాహ్మణులు 
పొగడేవిధంగా ప్రజలను పరిపాలించాడు. 


స్రీ భగవంతుండగు జగద్భరితు నల్చ్పంబులు నధికంబులైన పెక్కధ్వరముల 
దర్శపూర్ణిమలచేందగను జాతుర్మాస్యముల నగ్నిహోత్రమువలనంగడంకం 
బశుసోమములచేతంబలుమాజుం బూజించి వేదోక్తమైన యా విమలకర్మ 
ములంగల్లు ధర్మంబుం బురుషోత్తమార్చణంబుగం జేయుచును మఖంబులను మంత్ర 


తే. ములను బలికడునా దబైవములను శ్రీశు, నవయవంబులు గాంగ భూరధవుండు (ప్రేమ 
ననుదినంబును బాయక ఘనత దలంచి యఖీలరాజ్యానుసంధానుండగుచు నుందె. 05 


ప్రతి ; భగవంతుండు +అగు= భగవంతుడయిన; జగత్‌ +భరితున్‌= లోకాలను భరించువానిని; అల్బంబులు= కొద్దివి; 
అధికంబులు+ఐన= ఎక్కువవి అయిన; పెక్కు+అధ్వరములన్‌ = అనేక యజ్ఞాలచే (అనేక గ్రవాదుల దారులు; 
కాలమానములును); దర్శ, పూర్ణిమలచేన్‌= అమావాస్యకు, పూర్ణిమకు చేసే యజ్ఞాలచేత; తగను= తగినట్టి; 
చాతుర్మాస్యములన్‌= నాలుగు మాసముల దీక్షలచేతను; అగ్నిహోత్రముల వలనన్‌= యజ్ఞమునందు జరుగు 
హోమములచేతను; కడంకన్‌= ప్రయత్నంతో; పశు, సోమములచేతన్‌= జంతువులను బలి ఇచ్చు సోమయాగములచేతను; 
పలుమాఖున్‌= పెక్కుమార్చు; పూజించి= పూజచేసి; వేద+ఉక్తము+ఐన= వేదంలో చెప్పబడిన; ఆ విమలకర్శ్మములన్‌+కల్లు= 


538 శ్రీమహాభాగవతము 


నిర్మలమైన సృష్టి కార్యాల వలన కలిగే; ధర్మంబున్‌= పుణ్యాన్ని పురుష+ఉత్తమ +అర్పణంబుగన్‌= నారాయణునకు 
సమర్పితంబుగాా; చేయుచును= నిర్వహిస్తూ మఖంబులను= యజ్ఞాలలో; మంత్రములను +పలికెడు= మంత్రాలలో 
ఉచ్చరించబడే; ఆ దైవములనున్‌= ఆయా మంత్రాధి దేవతలను; శ్రీ+ఈశు +అవయవంబులున్‌+కాంగన్‌= విరాట్పురుషుని 
అవయవాలుగా; భూధవుండు= రాజు; ప్రేమన్‌= నిర్యాజమయిన భక్తిరూపంలో; అనుదినంబును = ప్రతిదినమూ; పాయక= 
వదలిపెట్టక; ఘనతన్‌+తలంచి= గొప్పతనాన్ని తలచుకొని; అభిలరాజ్య+అనుసంధానుండు +అగుచున్‌= సమస్త రాజ్యభాగాన్ని 
పరిపాలనతో జోడించినవాదవుతూ; ఉందెన్‌= ఉండినాడు. 

తా :; భరతుడు అందపింద (బ్రవ్మాండాది లోకాలను భరించే భగవంతుణ్ణి చిన్నవీ, పెద్దవీ అయిన యజ్ఞాలతో ఆరాధించాడు. 
అమావాస్య పూర్ణిమలతో చేసే సత్మార్యాలనూ, చాతుర్మాస్యల కాలంలో చేసే అగ్నిహోత్రాదులనూ ఆచరించాడు. ఇంకా 
పశు యాగాలు, సోమయాగాలు నిర్వర్తించాడు. వేదోక్తంగా నిర్వహించిన ఆ సత్కర్మ ఫలాన్ని పరమేశ్వరార్చణం చేశాడు. 
యాగాలలోను, మంత్రాలలోను పలికే దేవతలను వాసుదేవుని అవయవాలుగా భావించాడు. ఆ మహారాజు భగవంతుని 
గొప్పతనాన్ని తలచుకొంటూ భక్తిమయమైన హృదయంతో, (శ్రద్ధతో సమస్తరాజ్యాన్ని పరిపాలించాడు. 


విశే : చాతుర్మాస్యము : “ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధం మొదలుకొని కార్తిక శుద్ధం వరకు నాలుగు నెలలు, చేసే వ్రతం 
చాతుర్మాస్యం. దీనికే వార్షిక చాతుర్మాస్యమని పేరు. 

క. ఈ రీతింగర్మసిద్ధుల, నారయ నత్యంతశుద్ధమగు చిత్తముతో 

నారాచపట్టి భరతుండు, ధారుణింబాలించె నధికధర్మాన్వితుందై. 06 

ప్రతి : ఈ రీతిన్‌= ఈ విధంగా; కర్శసిద్దులన్‌= పని చేయడం, ఫలితం కలగడం; ఆరయన్‌= పరిశీలించగా; అత్యంతశుద్ధము+ 
అగు= మిక్కిలి పరిశుద్ధమయిన; చిత్తముతోన్‌= మనస్సుతో; ఆ రాచపట్టి= ఆ రాజకుమారుడయిన; భరతుండు= భరత 
రాజేంద్రుడు; అధిక ధర్మ+అన్వితుండు+ఐ= మిక్కిలి ధర్మంతో కూడినవాడై; ధారుణిన్‌= లోకాన్ని పాలించెన్‌= పరిపాలించాడు. 
తా : ఇట్లు నిర్మల మనస్సుతో కర్మలను ఆచరించి సిద్ధులను పొంది మిక్కిలి ధర్మంతో భరతుడు రాజ్యపరిపాలన చేశాడు. 


వ. మజియు నా భరతుండు శ్రీవత్స కౌస్తుభ వనమాలాలంకృతుండును, సుదర్శనాద్యాయుధోపలక్షి 
తుండును, నిజభక్తజన హృదయారవింద నివాసుండును, బరమ పురుషుండును నైన వాసుదేవుని యందు 
నధికభక్తి ననుదినంబును జేయుచుం నేంబది లక్షల వేలేంధ్లు రాజ్యంబు సేసి పితృ పితామహాద్యాయాతంబగు 
నా ధనంబును యథార్హంబుగం బుత్రులకుం బంచియిచ్చి బహువిధ సంపదలు గల గృహంబును బాసి 
పులహాశ్రమంబున కరిగె; నంత. 97 

ప్రతి : మజియున్‌= రాజ్యపాలన గావిస్తున్న వాడైన; ఆ భరతుండు= ధర్శదీక్ష కలవాడైన భరతుడు; శ్రీవత్సకౌస్తుభ 
వనమాలా+అలంకృతుండును= పుట్టుమచ్చ అయిన శ్రీవత్సం; మణి అయిన కౌస్తుభం; వైజయంతి అను పేరుగల 
వనమాల అను వాటితో అలంకరించబడినవాడూ; సుదర్శన +ఆయుధ +ఉపలక్షితుండును= సుదర్శనం మొదలయిన 
పంచాయుధాలను ధరించినవాడునూ; నిజభక్తజన = ఆత్మీయ భక్తుల; హృదయ +అరవింద నివాసుండును= హృదయ 
పద్మాలలో నివసించేవాడును; పరమపురుషుందును+ఐన = పురుషోత్తముడూ అయిన; వాసుదేవుని+అందున్‌= వాసుదేవునిపట్ల 
అధికభక్తిన్‌= ప్రగాఢమయిన భక్తిని; అనుదినంబును+చేయుచున్‌= ప్రతి దినమును ప్రదర్శించుచు; ఏంబదిలక్షల 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 539 


వేల+ఏండ్లు= యాభై లక్షల వేల సంవత్సరాలు; రాజ్యంబు+చేసి= పరిపాలన గావించి; పితృపితామహ+ఆది+ఆయతంబు+ 
అగు= తాత తండ్రుల కాలంనుండి తరతరాలుగా సంక్రమించిన; ఆ ధనంబును= ఆ అపారసంపదను; యథా+అర్హంబుగన్‌= 
వారివారికి తగినట్లు పుత్రులకున్‌= తన తనయులకు; పంచి+ఇచ్చి= పంచిపెట్టి; బహుసంపదలు గల= అనేక రూపాలయిన 
సంపదలు గలిగిన; గృహంబును+పాసి= ఇంటిని వదలిపెట్టి పులహ+ఆశ్రమంబునకున్‌= పులహాశ్రమానికి; అరిగెన్‌= 
వెళ్ళిపోయాడు; అంతన్‌= తరువాత... 


తా: శ్రీవత్సం, కౌస్తుభం, వనమాల అనువానితో శోభిల్లువాడూ, సుదర్శనం మొదలైన పంచాయుధాలను ధరించినవాడూ, 
ఆత్మీయ భక్తుల హృదయాలలో నివసించేవాడూ, పరమపురుషుడూ అయిన వాసుదేవునిపట్ల భక్తిప్రపత్తులతో భరతుడు 
యాభై లక్షల వేల సంవత్సరాలు రాజ్యపరిపాలన గావించాడు. తాతతండ్రుల కాలంనుండి తరతరాలు సంక్రమించిన 
ధనరాశిని తగినట్లు తన తనయులకు పంచిపెట్టి భోగభాగ్యాలనూ, అపార సంపదనూ, రాజసౌధాలనూ వదలిపెట్టి తాను 
పులహాశ్రమానికి వెళ్ళిపోయాడు. 


విశే ; పులహాశమం సాలగ్రామాలు లభించే స్థలం. 


సీ, ఏ యాశ్రమంబున నిందిరాధీశ్వరుం డచ్చటివారల నాదరించి 
ప్రత్యక్షమున నుండుంబాయక యెప్పుడు నట్టి రమ్యంబైన యాశ్రమమున 
నిలిచి సాలగ్రామములు గల గండకీ నది యెందు నెంతయుంగదిసి యుండు 
నచ్చోట నేకాకి యగుచును భరతుండు బహువిధనవపుష్పపల్లవముల 


తే. నతుల తులసీ దళంబుల నంబువులను, గందమూలాదిఫలములంగంజములను 
ఘనత నర్పించు నిచ్చలుందనివి లేక, సేవ సేయుచునుందె నా శ్రీశు హరిని. 98 


ప్రతి : ఏ+ఆశ్రమంబునన్‌= ఏ పులహాశ్రమంలో; ఇందిరా +అధి+ఈశ్వరుండు = లక్ష్మీపతి; అచ్చటివారలన్‌= ఆ ఆశ్రమంలోని 
వారిని; ఆదరించి= వాత్సల్యంతో ఆదరిస్తూ: పాయక= విడువక; ఎప్పుడున్‌= ఎల్లప్పుడూ; ప్రతి+అక్షమునన్‌+ఉండున్‌= 
కనులముందు ఉంటాడో; అట్టి= అటువంటి; రమ్యంబు+ఐన = చూడచక్కనిదయిన; ఆశమమునన్‌= పులహాశ్రమంలో; 
నిలిచి= అధివసించి; సాలగ్రామములు +కల= సాలగ్రామ శిలలకు ఆలవాలమయిన; గండకీ నది= గండకి అని పేరుగల 
నది ఎందున్‌= ఎక్కడ; ఎంతయున్‌= మిక్కిలి; కదిసి+ఉండున్‌= చెంతజేరి ప్రవహిస్తూ ఉంటుందో; ఆ+చోటన్‌= ఆ 
తావులో; ఏకాకి+అగుచును= ఒంటరిగా ఉంటూ; భరతుండు= భరతుడు; బహువిధ= నానావిధములయిన; నవపుష్ప 
పల్లవములన్‌= కొత్తవయిన పూలతో, చిగుళ్ళతో; అతుల= సాటిలేని; తులసీదళంబులన్‌= తులసీ పత్రాలతో; అంబువులను= 
జలాలతో; కందమూల+ఆదిఫలములన్‌= కందమూలాది ఫలాలతో; కంజములను = కమలాలతో; ఘనతన్‌+అర్పించున్‌= 
గొప్పగా అర్పిస్తూంటాడు; నిచ్చలున్‌= ఎల్లప్పుడూ; తనివిలేక = సంతృప్తి అన్నది లేక; ఆ థ్రీ+ఈశున్‌= ఆ లక్ష్మీశుని; 
హరినిన్‌= పాపహారిని; సేవ+చేయుచున్‌+ఉండెన్‌= సేవిస్తూ ఉన్నాడు. 


తా; ఆ ఆశ్రమంలో శ్రీమన్నారాయణుడు ఆ(థభ్రమవాసులను వాత్సల్యంతో ఆదరిస్తూ కనులముందు నిలిచి ఉంటాడు. 
సాలగ్రామాలకు ఆలవాలమైన గండకీనది ఆ ఆశ్రమసమీపంలో ప్రవహిస్తూ ఉంటుంది. అటువంటి రమణీయమైన 
ఆశ్రమంలో భరతుడు ఒంటరిగా ఉంటూ శ్రీహరిని నానావిధాలయిన పువ్వులతో, చిగుళ్ళతో, తులసీదళాలతో, జలాలతో, 
కమలాలతో, కందమూలఫలాలతో అర్పిస్తూ తనివితీరా సేవ చేస్తున్నాడు. 


540 శ్రీమహాభాగవతము 


వ. దానం బేసి విగత విషయాభిలాషుందడై శమదమాది గుణంబులు గలిగి యథేచ్చం జేసి యెడతెగక 
పరమపురుషుని పరిచర్యాభక్తి భరంబున శిధథిలీకృత హృదయ(గ్రంధిం గలిగి సంతోషాతిశయంబునం 
బులకితాంగుందడు, నానంద బావృనిరుద్ధావలోక నయనుండు నగుచు నిజస్వామిలైంన 
హరిచరణారవిందానుధ్యాన పరిచిత భక్తి యోగంబునం బరమానంద గంభీర హృదయంబను నమృత 
హదంబున నిమగ్నుం డగుచుం దా నపుడు పూజించు పూజ నెజుంగక యిట్లు భగవద్ర్వతంబు ధరియించి 
యేణాబిన వాసస్రిషవణ స్నానంబుల నార్జకుటిల కపిశవర్ణ జటాకలాపంబులు గలిగి మార్తాండాంతర్గతుం 
దయిన పరమేశ్వరుని హిరణ్మ్యయపురుషునిగాందలంచుచు నిట్లనియె. రం 


ప్రతి : దానన్‌+చేసి= అందువల్ల; విగతవిషయ +అభిలాషుండు+ఐ = ఇంద్రియార్ధాల'యందు వాంఛ తొలగినవాద్రె; 
శవుదమ +ఆదిగుణంబులు+కలిగి= శమం; దమం మొదలైన గుణాలు గలిగి; యథా +ఇచ్చన్‌+చేసి = 
ఇష్టప్రకారముననుసరించి; ఎడతెగక= విరామం లేకుండా; పరమపురుషుని= ఉత్కృష్ట పురుషునియొక్క 
పరిచర్యాభక్తిభరంబునన్‌= సేవ చేయడమనే భక్తిభావంతో; శిధిలీకృత పహృదయ[గ్రంథిన్‌ +కలిగి = హృదయంలోని ముడి 
విడిపోయినట్టిదికాగా; సంతోష+అతిశయంబునన్‌= ఆనందాతిశయంతో; పులకిత +అంగుండున్‌= పులకించిన దేహం 
కలవాడును; ఆనంద బాప్పనిరుద్ధ+అవలోకనయనుందున్‌ +అగుచున్‌= ఆనంద బాష్పాలచేత చూచుటకు అడ్డగింపబడిన, 
కన్నులు కలవాడు అగుచు; నిజస్వామి+అయిన= తన ప్రభువు అయినటువంటి; హరిచరణ అరవింద= హరియొక్క 
పద్మాలవంటి పాదాలయొక్క అనుధ్యాన పరిచిత భక్తియోగంబునన్‌= అనుసరించి ధ్యానించడంవల్ల అలవాటయిన 
భక్తియోగంతో; పరమ+ఆనంద గంభీరహృదయంబు+అను= ఉత్కష్టమయిన ఆనందంచే లోతయిన హృదయమనే; అమృత 
హ్రదంబునన్‌= అమృతపు మడుగులో; నిమగ్నుండు +అగుచున్‌= మునిగిన వాడవుతూ; తాన్‌+అపుడు= తాను అపుడు; 
పూజించు పూజన్‌+ఎజుంగక = పూజించే పూజనుకూడా తెలిసికొనక; ఇట్లు= ఈ రీతిగా భగవత్‌+వ్రతంబున్‌+ధరియించి= 
భగవంతుని సేవించదమనే వ్రతాన్ని పూనికతో నిర్వహిస్తూ ఏణ +అజినవాసస్‌ = లేడి చర్మపు వస్త్రము (ధరించుట); 
త్రి+సవన స్నానంబులన్‌= మూడుసంధ్యా వేళల్లో చెసే స్నానాలచే; ఆర్జ= తడిసిన; కుటిల= మెలి తిరిగిన; కపిశవర్ణ = 
కపిలవర్ణంగల; జటాకలాపంబులున్‌+కలిగి= జదల చుట్టలు కలిగి; మార్తాండ +అంతర్గతుండు +అయిన = సూర్యమండల 
మధ్యభాగంలోనున్నవాడైన; పరమ+ఈశ్వరుని= భగవంతుని; హిరణ్మ్యయ పురుషుని కాన్‌+తలంచుచున్‌= బంగారుమూర్తి 
(తేజడోమయుని) తలంచుచు; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తా : ఇటువంటి హరిసేవవల్ల భరతునికి విషయవాంఛలు నశించాయి. శమదమాది గుణసంపత్తి అలవడింది. పరమ 
పురుషుణ్ణి భక్తిభావంతో ఎడతెగకుండా భజిస్తుంటే అహంకారమనే ముడి విడిపోయి ఆనందానుభూతి కలిగింది. ఆయన 
మేను పులకించింది. ఆయన కన్నులలో ఆనందాతశ్రువులు పొంగి పొరలాయి. 


ఇష్టమయిన పరంధాముని పాదపద్మాలను ధ్యానించడం వల్ల ప్రాప్తమైన భక్తియోగం కారణంగా ఆయన హృదయం 
పరమానందంతో నిండిపోయింది. ఆ ఆనందానుభవం అమృతసరోవరంలో స్నానం చేసినట్టుగా అనిపించింది. భరతునికి 
తాను చేస్తున్న పూజకూడా తనకు తెలియనంత తన్మయత్వం కలిగించింది. ఈ విధంగా భగవంతుని సేవావ్రతంలో 
మునిగిపోయిన భరతుడు జింక చర్మం ధరించాడు. మంత్రపూర్వకంగా మూడువేళలా స్నానం ఆచరించాడు. నిత్యమూ 
స్నానం చేయడం మూలాన తల వెండ్రుకలు తడిసి వంపులు తిరిగి జడలుగట్టి రాగిరంగుతో మెరవసాగాయి. 


మార్తాందమండల మధ్యవర్తి అయిన పరమేశ్వరుణ్ణి హిరణ్మయ పురుషునిగా భావిస్తూ భరతుడు ఇలా ప్రస్తుతించాడు. 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 541 


విశే : 'ధ్యేయ స్సదా సవితృమండల మధ్యవర్తి ఇత్యాది సూర్యనారాయణ ధ్యాన శ్లోకంచేతను, “ఓం భూర్భువః స్వః 
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌” అనే గాయత్రి మంత్రంచేతను అర్చింపబడు దేవత 
సూర్యమండలస్ట్థుడయిన శ్రీమన్నారాయణుడు. 

త్రిషవణస్నానంబులన్‌= మూడుపూటల చేయు స్నానము 

త్రి+సవన= త్రిషవణ (త్రిసవన స్నాయీ= మూడుపూటల స్నానము చేయువాడు) 

కర్మఫలంబులంగడంక నిచ్చుచు మనోవ్యాపారమున నిట్టి యఖిలలోక 

ములంజేసి యా లోకములకు నంతర్వామి యగుచుంబవేశించి యంతమీంద 

నానందరూప మైనట్టి బ్రహ్మముంగోరు చున్న జీవునిందనలోని యోగ 

శక్తిచేందగ ననిశంబుంబాలన సేయు చుండి యంతటను మార్తాండమధ్య 


బ్ర 


ఆ. వర్తి యగుచు నిట్లు వణలుచు జగముల, యందు నుండి ప్రకృతింబొంద కంత 
నతులదివ్యమూర్తియైన యానంద రూ, పమును శరణ మొందె భరతవిభుండు. 100 


ప్రతి: కర్మఫలంబులన్‌= ఆయా జీవులు గావించే ఆయా కర్మలకు తగిన ఫలములను; కడంకన్‌= పూనికతో; ఇచ్చుచున్‌= 
ప్రసాదించుచు; మనోవ్యాపారమునన్‌= మనోవ్యాపారంతో; ఇట్టి= ఇటువంటి దృశ్యమానమయిన,; అభిలలోకములన్‌+చేసి= 
సమస్త లోకాలను సృష్టించి; ఆ లోకములకున్‌= ఆ లోకములందు; అంతర్యామి +అగుచున్‌ ప్రవేశించి= అంతర్యామియై 
చొచ్చి; అంతమీందన్‌= ఆప్పై; ఆనందరూపము+ఐనట్టి= ఆనందస్వరూపమయిన; బ్రహ్మమున్‌= బ్రహ్మసాయుజ్యమును; 
కోరుచున్న= కోరేటటువంటి; జీవునిన్‌= జీవుని తనలోని= తనయందు గల; యోగశక్తిచేన్‌= యోగశక్తితో;, తగన్‌= 
ఒప్పిదముగా; అనిశంబున్‌= ఎల్లప్పుడు; పాలన +చేయుచున్‌+ఉండి= పరిపాలించుచుండి; అంతటను= అంతట; 
మార్తాండమధ్యవర్తి+అగుచున్‌= సూర్యమండల మధ్యమందు ఉన్నవాడగుచు; ఇట్లు= ఈ రకంగా వణలుచున్‌= ప్రసిద్ది 
చెందుచు; జగముల +అందునుండి= లోకములందుండి; ప్రకృతిన్‌+పొందక= గుణములంటక; అంతన్‌= ఆపై; 
అతులదివ్యమూర్తి+ఐన = సాటిలేని వెలుగు రూపు అయిన; ఆనందరూపమును= సచ్చిదానంద స్వరూపమును; భరతవిభుండు = 
భరతనామకుడయిన రాజు; శరణము+ఒందెన్‌= శరణుజొచ్చిను. 

తా; పరమేశ్వరా! జీవులకు కర్మఫలాలను ప్రసాదించేవాడవు. కేవలం సంకల్పమాత్రంతో ఈ లోకాలను సృష్టించావు. నీవే 
ఈ లోకాలలో అంతర్వామివై ఉన్నావు. ఆనందస్వరూపమైన బ్రహ్మాన్ని అందుకోవాలనే జీవులను నీయందలి యోగశక్తితో 
కాపాడుతున్నావు. సూర్యమండల మధ్యభాగంలో ప్రకాశిస్తూ సమస్త లోకాలలో నిండి ప్రకృతికి అందకుండా ్రకాశిస్తున్నావు 
అంటూ ఆనందమయుడూ, దివ్యమంగళ స్వరూపుడూ అయిన భగవానుణ్సి భరతుడు శరణు వేడాదు. 

వ. అంత నాభరతుం దొక్కనాం దా మహానదిం గృతాభిషేకుండయి ముహూర్త త్రయం బంతర్జలంబు 
లందుం బ్రణవోచ్చారణంబు సేయుచుండు సమయంబున నిర్భరగర్భిణియగు నొక్క హరిణి జలార్థినియె 
యొంటి జలాశయ సమీపంబునకు వచ్చి, జలపానంబు సేయునెడ నా సమీపంబున మృగపతి గర్జించి 
లోకభయంకరంబుగ నాదంబు సేయ నా హరిణి స్వభావంబున భీత యగుటం జేసి బెగ్గడిలి 


542 శ్రీమహాభాగవతము 


హరివిలోకనవ్యాకుల చిత్తయై దిగ్గన నదరి గగనంబునకు నెగిరి, యపగత తృష యగుచు నది నుల్లంఘించు 
నెడ నధిక భయంబునం జేసి యా గర్భంబు యోనిద్వారంబున గళితంబై జలంబులం బడియె; నా హరిణి 
యుల్లంఘనాది భయంబునం జేసి తత్తీరంబున నుండు గిరిదరింబడి శరీరంబుం బాసె; నంత నా 
హరిణపోతంబు జలంబులం దేలుచున్న భరతుండు గనువిచ్చి చూచి కరుణార్టచిత్తుందై మృతజనని యగు 
నా హరిణపోతంబును దన యాశమంబునకుం గొంపోయి మిక్కిలి ప్రీతిం జేసి యుపలాలనంబు 
సేయుచుండం బోషణ పాలన ప్రీణన లాలనానుధ్యానంబుల భరతునకు నాత్మనియమంబు లైన 
అవ్రాంగయోగంబులును బరమ పురుష పూజా పరిచర్యాదులు నొక్కొక్కటిగం [గ్రమక్రమంబునం గొన్ని 
దినంబులకు సమస్తంబును నుత్సన్నం బయ్యె; నంత. 101 


ప్రతి : అంతన్‌= భరతుడు ఆనందరూపాన్ని శరణమొందిన తరువాత ఆ భరతుండు= పులహాశ్రమంలోని భరతుడు; 
ఒక్కనాండు= ఒకరోజు) ఆ మహానదిన్‌= ఆ గండకీనదిలో; కృత +అభిషేకుండు+అయి= స్నానం చేసినవాడయి; 
ముహూర్తత్రయంబు= మూడు ముహూర్తాల కాలం; అంతర్జలంబులు +అందున్‌= జలంబుల లోపల; ప్రణవ+ 
ఉచ్చారణంబు +చేయుచున్‌+ఉండుసమయంబునన్‌= ఓంకారోచ్చారణ చేస్తున్న సమయంలో; నిర్భరగర్భిణి+అగు= 
నిండుచూలాలయిన; ఒక్కహరిణి= ఒక్క ఆడులేడి; జల+అర్ధిని+ఐ= దప్పిక తీర్చుకోవడానికి; ఒంటిన్‌= ఒంటరిగా; 
జల+ఆశయ సమీపంబునకున్‌+వచ్చి= నదీ తీరానికి వచ్చి; జలపానంబు+చేయు+ఎదన్‌= నీరు త్రాగుతుండగా; ఆ 
సమీపంబునన్‌= ఆ నదీసమీపంలో; మృగపతి= సింహం, గర్జించి; లోకభయంకరంబు +కన్‌= లోకాలన్నిటికి భయం 
కలిగించే విధంగా; నాదంబు+చేయన్‌= గర్జనం చేయగా; ఆ హరిణి= ఆ జింక; స్వభావంబునన్‌= స్వభావం చేతనే; 
భీత +అగుటన్‌+చేసి= భయపడునది అగుటవల్ల; బెగ్గడిలి= అదరిపడి; హరివిలోకనవ్యాకులచిత్త+ఐ= సింహాన్ని చూచి 
కలత పొందిన మనస్సుకలదై; దిగ్గనన్‌= తటాలున; అదరి= భయపడి; గగనంబునకున్‌+ఎగిరి= నింగికి ఎగిరి అపగత 
తృష+అగుచున్‌= దప్పిక మరచి; నదిన్‌= గండకీ నదిని; ఉల్లంఘించు+ఎడన్‌= దూకే సమయంలో; అధికభయంబునన్‌+చేసి= 
ఎక్కువ భయంవల్ల; తత్‌+తీరంబునన్‌+ఉండు= ఆ నదీతీరంలో ఉండు; గిరిదరిన్‌+పడి= కొండ పక్కన పడి; 
శరీరంబున్‌+పాసెన్‌= దేహాన్ని వదలిపెట్టింది అంతన్‌= ఆ హరిణి ప్రాణం గాలిలో కలిసిపోగా; ఆ హరిణపోతంబు= 
ఆ జింకపిల్ల జలంబులన్‌+తేలుచున్నన్‌= నీటిలో తేలుతుండగా; భరతుండు= ప్రణవోచ్చారణ చేస్తున్న భరతుడు; కనువిచ్చి= 
ఆ దద్దరిల్లే నాదానికి కనులు తెరచి; చూచి= దర్శించి; కరుణా+ఆర్టచిత్తుండు+ఐ= దయాహృదయం కలవాడై 
మృతజనని+అగు= చనిపోయిన తల్లి కలదైన; ఆ హరిణపోతంబును= ఆ జింకపిల్లను; తన +ఆశ్రమంబునకున్‌+కొనిపోయి= 
తన ఆథశమానికి తీసుకువెళ్ళి; మిక్షిలి ప్రీతిన్‌+చేసి= ఎక్కువ గారాబంవల్ల; ఉపలాలనంబు+చేయుచున్‌ +ఉందన్‌ = 
బుజ్జగింపులు చేయుచుండగా; పోషణ= దానిని పోషించుట; పాలన = రక్షించుట; ప్రీణన లాలన +అను ధ్యానంబులన్‌= 
తృప్పిపరచడం, ముద్దాడడం, దానినే స్మరించడం మొదలయిన క్రియలతో; భరతునకున్‌= భరతునికి; ఆత్మనియమంబులు+ఐన = 
తనదైన నియమములయిన; అష్ట్ర+అంగ యోగంబులును= ఎనిమీది భాగముల యోగాభ్యాసాలును; పరమపురుష 
పూజాపరిచర్యా+ఆదులున్‌= భగవంతుని పూజాకైంకర్యాదులు; ఒక్కొక్కటి+కన్‌= ఒక్కొక్కటిగా? క్రమక్రమంబునన్‌= 
క్రమక్రమంగా; కొన్ని దినంబులకున్‌= కొన్ని రోజులకే; సమస్తంబును= పూజాదులన్నీ; ఉత్సన్నంబు +అయ్యెన్‌ = 


పెల్లగించబడ్డాయి; అంతన్‌= ఆ మీదట... 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 543 


తా : ఒకనాడు భరతుడు గండకీ నదిలో స్నానంచేసి మూడు ముహూర్తాలకాలం నీటిలో నిలబడి ప్రణవం జపిస్తున్నాడు. 
అపుడు నిండుచూలాలయిన లేడి ఒకటి నీరు తాగాలని ఒంటరిగా నదీ తీరానికి వచ్చింది. అది నీరు త్రాగుతుండగా ఆ 
నదీసమీపంలో ఒక సింహం దిక్కులు దద్దరిల్రేటట్లు భయంకరంగా గర్జించింది. పుట్టుకతోనే భయస్వభావం కలిగిన ఆ 
లేడి ఆ ధ్వనిని విని అదరిపడింది. ఆ హరిణాంగన తత్తరపాటుతో దప్పిక తీర్చుకోకుండానే ఆకాశంవైపు అమాంతం ఎగిరి 
ఆవలికి ఒక్కదూకు దూకింది. అలా అకస్మాత్తుగా కలిగిన భయంతో నదిని లంఘించడంలో దాని గర్భంలోని పిల్ల జారి 
నదీజలాలలో పడింది. ఆందోళనతో ఒక్కసారిగా దూకటంలో తల్లి జింక ఆ నదీతీరంలోని కొండ రాతిమీద పడి 
ప్రాణాలు విడిచింది. అపుడు ఆ నదీజలాలలో విలవిలలాడుతూ మునిగి తేలుతున్న లేడిపిల్లను చూచిన భరతుని 
హృదయం తల్లడిల్లింది. దయార్దచిత్తుడైన భరతుడు ఆ తల్లిలేని పిల్లను తన ఆశ్రమానికి తీసుకువచ్చాడు. ఆ బాల 
కురంగాన్ని ఎంతో గారాబంతో సాకడం మొదలు పెట్టాడు. దానిని లాలించడం, పాలించడం ముద్దుగా పెంచి పెద్ద 
చేయడంలో ఆసక్తుడై క్రమంగా భరతుడు తన నిత్యకృత్యాలయిన అవ్టాంగయోగాలనూ, భగవంతుని పూజాకైంకర్యాలను 
మరచిపోయాడు. క్రమక్రమంగా అతని నిత్య నైమిత్తిక క్రియాకలాపాలు ఒక్కొక్కటి మూలబడసాగాయి. 


విశే : యోగం యొక్క అవ్టాంగాలు ; 1) యమం 2) నియమం 8) ఆసనం 4) ప్రాణాయామం ల) ప్రత్యాహారం ఠు ధ్యానం 
"7 ధారణం 8) సమాధి. 


క. ఘనతపము చలన మొందుట, యును భరతుందెజబుంగ కాత్మయోగంబునం జ 
య్యనంబాసె హరిణపోతముం, దన మదిలో నిల్పి ప్రీతిందప్పక పలికెన్‌. 102 


ప్రతి : ఘనతపము= గొప్పదైన తపస్సు; చలనము+ఒందుటయును= చెదరిపోవడం; భరతుండు +ఎజుంగక= భరతుడు 
తెలుసుకానలేక; ఆత్మయోగంబునన్‌= ఆత్మయోగం నుంది; చయ్యనన్‌= వెనువెంటనే, పాసెన్‌= దూరమయ్యాడు; తనమదిలోన్‌= 
తన చిత్తంలో; హరిణపోతమున్‌= జింకపిల్లను; నిల్పి= నిలుపుకొని; ప్రీతిన్‌= సంప్రీతిని; తప్పక= వదలిపెట్టక; పలికెన్‌= 
అనుకొన్నాడు. 


తా ; తాను తపస్సుకు దూరం కావడాన్ని అతడు గుర్తించడం లేదు. తన యోగానికి విఘ్నం వాటిల్లిందని అతడు గమనించ 
లేదు. రాత్రింబవళ్లు ఆ జింకపిల్లతో ఆడుతూ పాడుతూ దానిమీది గారాబంతో తన మనస్సులో ఇలా అనుకొన్నాడు. 


ఉ. అక్కట! తల్లింబాసి హరిణార్భక మాప్తులు లేమింజేసి యే 
దిక్కును లేకయున్న నిటందెచ్చితి, నాయెడ య మృగార్భకం 
బెక్కుడు (ప్రేమంజేసి చరియించుచు నున్నది నాదు సన్నిధిన్‌; 
మక్కువ చేసి దీనింగడు మన్ననలం దగంటబ్రోతు నెంతయున్‌. 103 


ప్రతి : అక్కట= అయ్యో!; తల్లిన్‌+పాసి= తల్లిని కోల్పోయి; హరిణ+అర్భకము= జింకపిల్ల; ఆస్తలు= తనవారు; లేమిన్‌+చేసి= 
లేని కారణంవల్ల; ఏ దిక్కును లేకయున్నన్‌= శైశవావస్థలో చూచేవారు, కాపాడేవారు లేకపోవడంచేత; ఇటన్‌= ఈ 
పులహాశమానికి; తెచ్చితిన్‌= తీసుకువచ్చాను; నా+ఎడన్‌= నాపట్ల ఈ మృగ+అర్భకంబు= ఈ జింకపిల్ల; ఎక్కుడుప్రేమన్‌+ 
చేసి= అత్యధికమయిన (డ్రేమవల్ల; నాదు+సన్నిధిన్‌= నా ఎదుటనే; చరియించుచున్‌+ఉన్నది= తిరుగుతూ ఉన్నది; 
మక్కువ+చేసి= ప్రీతిని కనుబరచి; దీనిన్‌= ఈ జింకపిల్లను; కడుమన్ననలన్‌= మిక్కిలి గారాబంతో, లాలనతో; ఎంతయున్‌= 
మిక్కిలి తగన్‌= తగినవిధంగా; ప్రోతున్‌= కాపాడుతాను. 


544 శ్రీమహాభాగవతము 


తా : పాపం ఈ జింకపిల్లకు తల్లి లేదు. ఆప్తులా అసలే లేరు. దిక్కెవ్వరూ లేని కారణంవల్ల ఈ జింకపిల్లను ఇక్కడికి 
తీసుకొని వచ్చాను. నేనంటే దీనికి ఎంతో ప్రేమ. నా దగ్దరే నన్నంటిపెట్టుకొని తిరుగుతోంది. అందుచేత నేను నాచేతనయినంత 
వరకూ ఈ తల్లిలేని పిల్లను తప్పక కాపాడుతాను. 


క. శరణని వచ్చిన జంతువుం, గరుణంగను విచ్చి చూచి కాచినంబుణ్యం 
బరయంగ నధికం బని మున్‌, కర మెఠింగించెను మునీంద్రగణములు (ప్రేమన్‌. 104 


ప్రతి : శరణు+అని= నీవె దిక్కంటూ; వచ్చిన= కాళ్ళబడ్డ; జంతువున్‌= ప్రాణిని; కరుణన్‌= దయతో; కనువిచ్చి= కనులార 
చూచి; కాచినన్‌= కాపాడితే; పుణ్యంబు= పుణ్యం; అరయంగన్‌= పరిశీలించగా; అధికంబు +అని= ఎక్కువని; మున్‌= 
పూర్వం; మునీంద్ర గణములు = మునీశ్వరుల సమూహాలు; ్రేమన్‌= ప్రీతితో; కరము= మిక్కిలి ఎతింగించెను= 
తెలియజేశారు. 


తా : నీవే దిక్కంటూ కాళ్లబడ్డ ఏ జంతువునయినా సరే కనికరంతో కన్నెత్తిచూచి కాపాడదంకంటిె మహాపుణ్యం మరేదీ 
లేదని సన్మునీంద్రులు చెప్పారు. 


వ. అని యిట్లు హరిణపోతంబుం దన యాశ్రమంబున నత్యాసక్తిం జేసి యాసన శయనాటనస్నాన 
సమిత్మ్కుశ కుసుమ ఫల పలాశ మూలోదకాహరణ దేవపూజాజపాదుల యెడం దన యొద్దన యునిచి 
కొనుచు, వృక సాలా వృకాది క్రూరమృగంబుల వలని భయంబున వనంబుల వెనువెంటం దిరుగుచు 
నధిక ప్రణయభర పరీతహృదయుం డగుచు నతి స్నేహంబునం జేసి కొంతసేపు స్మంధంబుల వహించుచు, 
మజటి కొంతతడ వురంబున నుత్సంగంబున నుంచికొని లాలించుచు సంతసంబు నొందు; మజియునా 
భరతుండు నిత్య నైమిత్తికాది క్రియాకలాపంబు నిర్వర్తించునెడ నంత నంత లేచి హరిణకుణకంబుం జూచుచుం 
గించిత్స్వ్వస్థహృదయుందై దాని నాశీఃపరంపరల నభినందించుచు6 జుంబనాదులం బ్రీతి సేయుచు 
నతిమోహంబునం బెంచుచుందడునెడ. 105 


ప్రతి :; అని= ఈ విధంగా మునులు చెప్పగా విని; ఇట్లు= ఈ రకంగా; హరిణ పోతంబున్‌= జింకపిల్లను; తన+ 
ఆశభశ్రమంబునన్‌= తన ఆశ్రమంలో; అతి+ఆసక్తిన్‌+చేసి= మిక్షిలి ఆసక్తితో) ఆసన శయన+అటన స్నానసమిత్‌+ 
కుశకుసుమఫలపలాశమూల +ఉదక +ఆహరణ = కూర్చోవడం, పడుకోవడం, తిరగడం, స్నానం చేయడం, సమిధలు, 
దర్భలు, పువ్వులు తేవడం, పంద్షు, ఆకులు, దుంపలు, నీళ్ళు తేవడంలోనూ పనులలోను; దేవపూజా జప+ఆదులయొడన్‌= 
దేవతార్చన చేసేటప్పుడు, జపాదులు చేసేటప్పుడును; తన+జఒద్దన= తన దగ్గరే; ఉనిచికొనుచున్‌= అట్టి పెట్టుకొంటూ; 
వృక= తోడేలు; సాలావృక= నక్క ఆది= మొదలయిన; క్రూర మృగంబులవలని భయంబునన్‌= క్రూర స్వభావం కలిగిన 
జంతువులవల్ల కలిగే భయం కారణంగా? వనంబులన్‌ వెనువెంటన్‌= అడవులలో వెంబడి; తిరుగుచున్‌= (త్రిమ్మరుచు; 
అధిక= మిక్కిలి; ప్రణయభర= ప్రేమభారంతో; పరీత= కూడుకొన్న, చుట్టబడిన; హృదయుండు +అగుచున్‌= హృదయము 
కలవాదగుచు; అతిస్నేహంబునన్‌+చేసి= ఎక్కువ 'స్నేహభావమువల్ల; కొంతసేపు= కాసింతసేపు; స్మంధంబులన్‌= మూపులప్పై, 
వహించుచున్‌= మోయుచు, మటథి కొంతతడవు= మరికొంతసేపు; ఉరంబునన్‌= రొమ్మున; ఉత్సంగంబునన్‌= ఒడిలో; 
ఉంచికొని లాలించుచున్‌= నిలుపుకొని బుజ్జగించుచు; సంతసంబున్‌+ఒందున్‌= సంతోషాన్ని పొందసాగాడు; మతజియున్‌= 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 545 


ఇంకనూ; ఆ భరతుండు= జింకపై ప్రీతి గలిగిన భరతుడు; నిత్య నైమిత్తిక+ఆది క్రియాకలాపంబున్‌= ప్రతిదినము 
చేయునవి, మరియు ప్రత్యేక సందర్భములందు చేయదగినవి అయిన కార్యక్రమములను; నిర్వర్తించు +ఎడన్‌= నిర్వహించేవేళ; 
అంతన్‌+అంతన్‌+లేచి= అప్పుడప్పుడు లేచి; హరిణకుణకంబున్‌ +చూచుచున్‌= జింకపిల్లను చూచుచు; కించిత్‌= కొంచెము; 
స్వస్థ హృదయుండు+ఐ= కుదుటపడిన మనసు కలవాడై, దానిన్‌= ఆ జింకపిల్లను; ఆళీఃపరంపరలన్‌= దీవెనల వరుసలతో; 
అభినందించుచున్‌= మెచ్చుకొనుచు; చుంబన+ఆదులన్‌= ముద్దు మురిపాలతో; ప్రీతి+చేయుచున్‌= ప్రీతిని ప్రకటిస్తూ; 
అతి మోహంబునన్‌= ఎక్కువ వ్యామోహంతో; 'పెంచుచున్‌+ఉండున్‌+ఎడ= పెంచి పోషించుచుందగా... 


తా : ఇలా భావించినవాడై భరతు డెంతో ఆసక్తితో ఆనందంతో లేడిపిల్లను సాకడం మొదలుపెట్టాడు. కూర్చున్నప్పుడు, 
పడుకున్నప్పుడు, ఎక్కడికయినా వెళ్ళినప్పుడు, స్నానం చేసేటప్పుడు, సమిధలు ఏరి తెచ్చుకొనేటప్పుడు, దర్భలు, పూలు, 
పళ్ళు, ఆకులు కోసేటప్పుడు, దుంపలు త్రవ్వి తెచ్చుకొనేటప్పుడు, నీళ్లు తెచ్చుకొనేటప్పుడు, దెవతార్చన చేసేటప్పుడు 
చివరకు జపం చేసేటప్పుడు కూడా అతడు ఆ బాలహరిణాన్ని తనపక్కనే అట్టిపెట్టుకొనేవాడు. తోదేళ్లు, నక్కలు మొదలైన 
మృగాలు జింకపిల్లను ఏం చేస్తాయో అని దానివెనువెంట అడవులకు వెళ్ళేవాడు. రాను రాను ఆ జింకపై మమకారం 
ఎక్కువవుతుంటే దాన్ని భుజాలపైకి ఎక్కించుకొనేవాడు. గుండెలపై పడుకోబెట్టుకొని ఒడిలో చేర్చుకొని బుజ్జగించేవాడు. 
నిత్యనైమత్తిక కర్మలు ఆచరించేటప్పుడు కూడా అప్పు డప్పుడు లేచి జింకపిల్ల ఏమయిందో అని చూచేవాడు. ఆ జింకపిల్ల 
కనబడగానే మనసు కుదుటపరచుకొనేవాడు. ఒక్కొక్కప్పుడు ఆ లేడిపిల్లను దీవించేవాడు. నానాటికి ముద్దుమురిపాలతో 
పెంచుకుంటూ దానిమీద మోహం పెంచుకున్నాడు భరతుడు. 


విశే : చదివే వారికి ఈ వచనం భరతునిపట్ల జాలి కలిగిస్తుంది. జింకపట్ల పెంచుకున్న ప్రేమ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. 


చ. గురువులు వాథటి బిట్టుటికి కొమ్ములంజిమ్ముచు నంత నంత డ 

గ్గణుచును గాలు ద్రవ్వుచు నఖంబుల గీజబుచు గాసి సేయుచున్‌ 

నొజగుచు ధారుణీశ్వరుని యూరువులన్‌ శయనించి యంతలో 

నఅకడ యెక్కుచుంబొదలి యాడుచు నా హరిణంబు లీలతోన్‌. 106 
ప్రతి : గురువులు వాటథటి= పరుగులు పెట్టి; బిట్టు+ఉటికి= గభాలున దూకి; కొమ్ములన్‌ +చిమ్ముచున్‌= కొమ్ములతో 
గోకుతూ; అంతన్‌+అంతన్‌= అంతంత; డగ్గజణుచును= దూరంనుండి సమీపానికి వస్తూ కాలు +త్రవ్వుచున్‌= కాలురాస్తూ; 
నఖంబులన్‌= గోళ్ళతో; గీలబుచున్‌= గోకుతూ; గాసి+చేయుచున్‌= ఇబ్బందిపెడుతూ; ఒఅగుచున్‌= పైకి వాలుతూ; 
ధారుణి+ఈశ్వరుని= భూపతియొక్క ఊరువులన్‌= తొడలపై; శయనించి= పడుకొని; అంతలోన్‌= ఆ వెంటనే), అజకద= 
భుజాలమీద; ఎక్కుచున్‌= ఎక్కుతూ; పొదలి+ఆడుచున్‌= సంతోషంగా ఆడుతూ; ఆ హరిణంబు= ఆ జింకపిల్ల; లీలతోన్‌= 
కేలీవిలాసంతో... 
తా : ఆ బాలకురంగం చెంగుచెంగున పరుగులు తీస్తూ దుముకుతూ ఉన్నట్టుండి ఆ రాజర్సిని రాచుకొనేది. కొమ్ములతో 
గోకేది. దగ్గరికివస్తూ కాళ్ళు రాస్తూ గిట్టలతో గీకుతూ మారాం చేసేది. ఒక్కోసారి భరతుని తొడలపై హాయిగా పడుకొని 
అంతలో చెంగుమంటూ లేచి భుజాలమీదికి ఎక్కి ఆడుకొనేది. 


తే. గరిమ నీ రీతి మెల్లన కెరలు వొడిచి, చెలంగి యాడంగ భరతుండు చిత్తమందు 
సంతసిల్లుచునుండె నాశ్రమముం బాసి, హరిణడింభక మంతలో సురింగి చనిన. 107 


546 శ్రీమహాభాగవతము 


ప్రతి : గరిమన్‌= గొప్పగా ఈ రీతిన్‌= ఈ విధంగా; మెల్లన = నెమ్మదిగా కెరలు+పొడిచి= పెంపొందుతూ; చెలంగి= 
ఆశ్రమ ప్రాంతంలో చెలరేగి; ఆడంగన్‌= తిరుగుచుండగా? భరతుండు= జింకపట్ల (ప్రేమానురాగాలు పెంచుకొనిన 
భరతుడు; చిత్తము+అందున్‌= మనసులో; సంతసిల్లుచున్‌+ఉందెన్‌= సంతోషపడుతూ ఉన్నాడు; ఆశ్రమమున్‌+పాసి= 
పులహాశ్రమమును వదలిపెట్టి; హరిణ డింభకము= జింకపిల్ల; అంతలోన్‌= అంతలోనే; సురింగిచనినన్‌ = 
కనిపించకుండాపోగా... 


తా : పరీక్షిన్నరేంద్రా! ఆ జింకపిల్ల ఈ విధంగా తనపైబడి ఆటలాడుతున్నా రాజర్ని భరతుడు సంతోషించేవాడేగాని 
ఏమాత్రం ఆగ్రహించేవాడు కాడు. పైగా ఎంతో మురిసిపోయేవాడు. ఇలా ఉండగా ఒకనాడు ఆ లేడిపిల్ల ఆశమం విడిచి 
ఎటో పారిపోయింది. 


వ. భరతుండంతం దన్ఫృగశాబకంబు గానంబడమికి వ్యాకులచిత్తుం డగుచు నష్టధనుండునుం బోలె 
నతిదీనుందై కరుణతోడంగూడి తద్విరహవిహ్వల మతియై దానిన తలంచుచు నతిశోకంబుతో మనంబున 
దుఃఖించి యిట్లనియె. 108 


ప్రతి :; అంతన్‌= అంత; భరతుండు= జింకమీద వ్యామోహం పెంచుకొనిన భరతుడు; తద్‌+మృగశాబకంబు = ఆ బింకపిల్ల; 
కానన్‌+పడమికిన్‌= కనబడకపోవడంతో; వ్యాకులచిత్తుండు+అగుచున్‌= కలత చెందిన మనస్సు కలవాడగుచు; 
నష్టధనుండున్‌+పోలెన్‌= డబ్బు పోగొట్టుకొనినవాని రీతి; అతిదీనుండు +ఐ= మిక్కిలి దైన్యం పొందినవాడై; కరుణతోడన్‌+ 
కూడి= జాలియైన స్థితిని పొంది; తత్‌+విరహ+విహ్వలమతి+ఐ= దాని ఎడబాటుకు విలవిలపోయిన మనస్సుకలవాడ్రై; 
దానిన్‌+అ= ఆ జింకనే; తలంచుచున్‌= తలచుకొంటూ; అతిశోకంబుతోన్‌= మిక్కిలి దుఃఖంతో; మనంబునన్‌= మనసులో; 
దుఃఖించి= చింతించి; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తా : ఆ లేడిపిల్ల కనిపించకపోయెసరికి భరతునికి మనసు చెదిరిపోయింది. ధనం పోగొట్టుకొన్న వానిలాగ అతడు 
దిగులుపద్దాడు. బెంగతో బాధతో మనస్సులో తహతహలాడుతూ మాటిమాటికీ ఆ జింకను తలచుకొంటూ ఇలా వాపోయాడు. 


తే. హరిణపోతంబ! నీకు వనాంతమందుం, [గ్రూరమృగబాధ లేకుండం గోరుచుండం, 

దలంగి పోయితె యనుచుం జిత్తంబునందు, రాజవృషభుండు భరతుం డారాట మొంది. 109 
ప్రతి : హరిణపోతంబు+అ= ఓ జింకపిల్లా!; నీకున్‌= అసహాయ స్థితిలోనున్న నీకు; వన +అంతమందున్‌= అడవులలో; 
క్రూరమృగ బాధ లేకుందన్‌= (క్రూరమృగాల బాధలు లేకుండా వుందేవిధంగా; కోరుచున్‌+ఉండన్‌= నేను వాంఛిస్తూండగా; 
తలంగిపోయితి+ఎ= కనులు గప్పి వెళ్ళిపోయావా?; అనుచున్‌= అనుచు; చిత్తంబు +అందున్‌= మనసులో; రాజవృషభుండు= 
రాజులలో శ్రేష్టుడైన; భరతుండు= భరతుడు; ఆరాటము+ఒంది= పరితాపమును పొంది... 


తా : ఓ జింకపిల్లా! అడవిలోని క్రూరమృగాల బాధ నీకేమాత్రం లేకుండా నేను జాగ్రత్తపడ్డాను. అయినా నీవు నా కనులు 
గప్పి వెళ్ళిపోయావా అంటూ భరతుడు ఎంతగానో ఆరాటపడసాగాడు. 


తే. తల్లి చచ్చిన హరిణపోతంబు వచ్చి, పుణ్య హీనుండనగు నన్నుంబొంది పాసె, 
నేమి సేయుదు? నే నింక నెట్లు గందుం?, జేరి యే రీతింగాంచి రక్షించుకొందు? 110 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 54/7 


ప్రతి : తల్లిచచ్చిన= తల్లి మరణించిన; హరిణపోతంబు = జింకపిల్లు వచ్చి= నా ఆశ్రమంలో చేరి; పుణ్యహీనుందన్‌+అగు= 
దౌర్భాగ్యుడయిన; నన్నున్‌= నన్ను; పొంది= చేరి; పాసెన్‌= వదలివెళ్ళిపోయింది; ఏమి+చేయుదున్‌= ఏమి చేయగలను?; 
నేను+ఇంకన్‌+ఎట్లు+కందున్‌= నేను ఇంకా ఆ జింకపిల్లను ఏ విధంగా చూడగలను?) చేరి= సమీపించి; ఏ రీతిన్‌= ఏ 
రకంగా; కాంచి= దానిని కళ్లారా చూచి; రక్షించుకొందున్‌= కాపాడుకొందును? 

తా : అయ్యో! తల్లి చచ్చిన ఆ జింకపిల్ల దురదృష్టవంతుడనయిన నా పాలబడింది. ఇప్పుడు తప్పించుకొనిపోయింది. ఇంక 
నేనేమి చేయాలి? అసలు ఆ జింకపిల్లను ఈ జన్మలో మళ్ళీ చూస్తానా? దాన్ని ఇదివరకులాగా గారాబంగా కాపాడుకోగలనా? 


క. కట్టా! యీ యాశ్రమమునం, బుట్టిన తృణచయము మేసి పొదలిన హరిణం 
బిట్టట్టుందిరుగుచుండంగం, బట్టి మృగేంద్రుండు గొట్టి బాధించె నాకో! న! 
ప్రతి : కట్టా!= అయ్యో!; ఈ ఆశ్రమమునన్‌= ఈ ఆశ్రమ ప్రాంగణంలో; పుట్టిన= మొలిచిన; తృణచయముమేసి= 
గడ్డిపరకలు మేసి; పొదలిన= బాగుగా పెరిగిన; హరిణంబు= జింకపిల్ల; ఇట్టు+అట్టున్‌= ఈవలకు ఆవలకూ; తిరుగుచు+ 
ఉండన్‌+కన్‌= సంచరిస్తుండగా; పట్టి= ఆ జింకపిల్లను పట్టి, మృగ+ఇంద్రుండు= మృగాలకు రాజైన సింహం; కొట్టి= 
పంజాతోకొట్టి; బాధించెన్‌+ఒకో= హింసించెనో ఏమో! 
తా : అయ్యో! ఈ అ(థశమంలో మొలచిన పచ్చిగడ్డి పరకలు తిని నవనవలాడుతూ అటునిటు తిరుగుతున్ననా లేడిపిల్లను 
ఏ సింహం తన పొట్టనబెట్టుకుందో కదా! 


వ. ఇట్లు భరతుండు హరిణకుణక క్షేమంబు గోరుచు నెప్పుడు వచ్చి నన్ను సంతోషపజచు? నానా 
ప్రకారంబులైన తన గతులచేత నన్ను నెప్పుడానందంబు నొందించు? ధ్యానసమాధి నున్నప్పుడు నన్నుం 
గొమ్ముల గోకుచు నుండు; నట్టి వినోదంబు లెప్పుడు గనుంగొందు? దేవ పూజా ద్రవ్యంబులు ద్రాక్కి 
మూర్మొనినం గోపించి చూచినం గుమారుండునుంబోలె దూరంబునకుం జని నిలిచి మరల నేం బిలిచిన 
వెనుక నిలిచియుండు; నిట్టి మెలంకువ స్వభావంబు గలుగుట యొట్టు? లీ భూదేవి యెంత తపంబు 
చేసినదియో? ఏ హరిణ పాదస్పర్శంబులం బవిత్రమైన భూమి స్వర్గాపవర్గకాములైన మునులకు యజ్ఞార్హయగు 
నట్టి హరిణ పోతంబు నెట్లు గనుంగొందు? నదియునుంగాక భగవంతుండగు చంద్రుండు 
మృగపతిభయంబున మృత జననియు, స్వాశమపరిభ్రష్టంబునైన మృగశాబకంబును గొనిపోయి 
పెంచుచున్నవాందో! మున్ను పుత్ర వియోగతాపంబును జంద్రకిరణబులం బాపుదు; నిపుడు హరిణపోతంబు 
దన శరీర స్పర్శంజేసి చంద్రకిరణంబులకన్న నధికం బగుచుం బుత్ర వియోగతాపంబు నివర్తింపంజేసె 
ననుచుం బెక్కు భంగుల హరిణ నిమిత్తంబులైన మనోరథంబుల చేతం బూర్వకర్మవశంబున యోగదభ్రష్టుండగు 
భరతుండు భగవదారాధనంబు వలన విభ్రంశితుం డగుచు నితరజాతింబుట్టిన హరిణపోతంబు మీంది 
మోహంబగ్గలంబగుచుండ నుందెనని పలికి శుకయోగీంద్రుండు మజియు నిట్లనియె. 112 


ప్రతి : ఇట్లు= ఈ రకంగా; భరతుండు= హరిణవిరహంతో కల్లోలిత మనస్కుడయిన భరతుడు; హరిణ కుణక క్షేమంబున్‌+ 
కోరుచున్‌= జింకపిల్ల సేమవార్తను కోరుకొంటూ; ఎప్పుడు వచ్చి= ఆ జింక ఏ వేళవచ్చి; నన్నున్‌= నన్ను, సంతోషపజచున్‌= 


548 శ్రీమహాభాగవతము 


ఆనందపరుస్తుంది?; నానాప్రకారంబులు+ఐన= నానావిధాలయిన; తనగతులచేతన్‌= తన నడకల హొయలుతో; నన్నున్‌= 
నన్ను ఎప్పుడు= ఏ వేళు ఆనందంబున్‌ +ఒందించున్‌= సంతోషింప చేస్తుందో?; ధ్యానసమాధిన్‌ +ఉన్నప్త్పుడు = ధ్యానం 
చేసుకొనెటప్పుడు; నన్నున్‌= నన్ను కొమ్ములన్‌= తన నిశితమైన కొమ్ములతో; గోకుచున్‌+ఉందున్‌= గోకుచునుందును; 
అట్టి వినోదంబులు+ఎప్పుడు= ఆ వినోదాలు ఏ వేళు కనుగొందున్‌= చూడగలను; దేవపూజాద్రవ్యంబులు= దేవపూజకని 
తెచ్చిన వస్తువులను; త్రాక్కి= పాదాలతో త్రొక్కి మూర్శొనినన్‌= వాసనచూడగాా; కోపించి చూచినన్‌= నేను కోపంతో 
చూడగా కుమారుండునున్‌+పోలెన్‌= కన్నబిడ్డలాగా, దూరంబునకున్‌+చని= దూరంగాపోయి; నిలిచి= నిలబడి మరలన్‌= 
ఆపై; నేన్‌= నేను; పిలిచిన వెనుకన్‌= పిలిచిన తరువాత; నిలిచియుండున్‌= (వెనుక) నిలిచియుంటుంది, ఇట్టి మెలంకువ= 
ఇంత జాగరూకమైన; స్వభావంబు= మసలుకొనే శీలము; కలుగుట +ఎట్టులు = ఎలా అబ్బిందో; ఈ భూదేవి= ఈ 
భూమాత; ఎంత తపంబు చేసినదియో= ఎంత పుణ్యం చేసుకొనిందో?; ఏ హరిణ పాదస్పర్శంబులన్‌= ఏ జింకపిల్ల 
పాదసంస్పర్భవల్లు పవిత్రము+ఐన భూమి= పావనమయిన ఆశ్రమ ప్రాంతము; స్వర్గ+అపవర్గకాములు+ఐన= స్వర్గమోక్ష 
కాములయిన; మునులకున్‌= మునులకు; యజ్ఞ+అర్హణఅగు= యాగమునకు తగినదగునో; అట్టి= అటువంటి; హరిణ 
పోతంబున్‌+ఎట్లు+కనుంగొందున్‌= జింకపిల్లను ఎలా చూడగలను; అదియునున్‌+కాక= అంతేగాక; భగవంతుండు+అగు= 
పరమాత్ముడయిన; చంద్రుందు= చంద్రుడు; మృగపతి భయంబునన్‌= సింహంవలని భీతితో; మృతజననియున్‌= చనిపోయిన 
తల్లి కలదియు; స్వ+ఆ(శమ పరిభ్రష్టంబును+ఐన= తనయొక్క ఆ(శమంనుండి పారిపోయి వచ్చినదయిన; 
మృగశాబకంబును = జింకపిల్లను; కొనిపోయి= ఎత్తుకొనిపోయి; పెంచుచున్నవాండు+ఓ= పెంచుకుంటున్నాదేమో; మున్గూ 
ఇంతకుమునుపు; పుత్రవియోగతాపంబును= పుత్రులనుండి విడిపోవడంవల్ల కలిగిన వేదనను; చంద్రకిరణంబులన్‌ = 
చంద్రుని కిరణాలతో; పాపుదున్‌= తొలగించుకొందును; ఇపుడు= ఈ వేళ; హరిణపోతంబు= ఈ జింకపిల్లు తన శరీర 
స్పర్భన్‌+చేసి= తన దేహముయొక్క తాకుడుచేత; చంద్రకిరణంబులకన్నన్‌= చంద్రకిరణాల కంటెకూడా; అధికుబు +అగుచున్‌= 
అత్యంత ప్రభావం కలదగుచు; పుత్ర వియోగతాపంబున్‌= పుత్రులను ఎడబాయడంవల్ల కలిగిన పరితాపాన్ని; 
నివర్తింపన్‌+చేసెన్‌= నివృత్తి గావించెను; అనుచున్‌= అనుచు; పెక్కుభంగులన్‌= అనేక విధంబుల; హరిణనిమిత్తంబులు +ఐన = 
హరిణశాబకం హేతువుగా గల్లిన; మనోరథంబులచేతన్‌= కోరికలచేత; పూర్వకర్మవశంబునన్‌= మునుపు చేసుకున్న కర్మ 
విశేషంవలన; యోగభ్రష్టుండు+అగు= యోగనిష్ట నుండి భ్రష్పుడయిన; భరతుండు= భరతుడు; భగవత్‌+ఆరాధనంబువలనన్‌= 
భగవంతుని ఆరాధించుటవలన; విభంశితుండు +అగుచున్‌= జారుకొన్నవాడగుచు; ఇతర జాతిన్‌+పుట్టిన= మానవేతర 
జాతిలో జనించిన; హరిణపోతంబుమీంది= జింకపిల్లమీది; మోహంబు +అగ్గలంబు +అగుచుండన్‌+ఉందెన్‌+అని= మమకారం 
'పెంచుకొన్నవాడైయున్నాదని; పలికి= వచించి; శుకయోగి+ఇం[ద్రుండు= శుకనామకుడయిన యోగివరేణ్యుడు; మతియున్‌= 
ఇంకా; ఇట్లు+అనియెన్‌= ఈ రకంగా చెప్పాడు. 


తా ; ఇలా అనుకొంటూ లేడిపిల్ల క్షేమంగా ఉండాలని భరతుడు మనసులో కోరుకొంటూ మళ్ళీ ఈ విధంగా తహతహలాడాదు. 
ఆ బింకపిల్ల ఎపుడు నా దగ్గరికి వచ్చి నన్ను సంతోషపెడుతుందో! నానావిధాలయిన తన నడకల హొయలుతో నన్నెప్రుడు 
మురిపిస్తుందో! నేను ధ్యానం చేసుకొనేటప్పుడు నన్ను కొమ్ములతో గోకేది కదా! మరల అలాంటి మనోవినోదాలు నే 
నెపుడు అనుభవిస్తానో! దేవపూజకని తెచ్చిన వస్తువులను త్రాక్కి వాసన చూసినపుడు నేను కోపంగా చూస్తే చప్పున 
చిన్నబిడ్డలాగ దూరంగా పోయి, ఆ తరువాత నేను పిలువగానే మెల్లగా వచ్చి నావెనుక నిలుచుండేది. ఇంత తెలివితేటలతో 
మసలుకొనే స్వభావం దానికెలా అబ్బిందో! ఈ భూదేవి ఎంత పుణ్యం చేసుకుందో! ఇటువంటి జింకపిల్ల పాదస్పర్శవల్ల 
స్వర్గముక్తికాములైన మునుల యజ్ఞవాటిక కావటానికి యోగ్యత సంపాదించుకొంది. 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 549 


ఇప్పుడా హరిణశాబకంకోసం నేనెక్కడని వెదకను? తల్లిని పోగొట్టుకుందనీ, ఆ(శమంనుండి పారిపోయి వచ్చిందనీ, 
జాలిపడి సింహాల నోట్లో పడకుండా భగవంతుడయిన చంద్రుడు ఆ జింకపిల్లను ఎత్తుకొనిపోయి పెంచుకుంటున్నాడేమో? 


పూర్వం నేను పుత్రవియోగ తాపాన్ని చంద్రకిరణాలతో శాంతింప జేసుకునేవాణ్ణి. తర్వాత ఆ జింకపిల్ల చంద్రకిరణాల 
కంటె చల్లనైన తన శరీరస్పర్శతో ఆ సంతాపాన్ని పోగొట్టింది అని హరిణశాబకాన్ని గురించి పరిపరి విధాలుగా భావించి 
పరితపిస్తున్న భరతుడు యోగభ్రపష్పుడయ్యాడు. భగవంతుణ్ణి ఆరాధించడం మానుకున్నాడు. మృగజాతిలో పుట్టిన జింకపిల్లమీద 
మమకారం పెంచుకున్నాడు అని శుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రునికి భరతుని కథ చెబుతూ మళ్ళీ ఇలా అన్నాడు. 


సీ జననాథ! మున్ను మోక్షవిరోధ మని పాయంగా రాని పుత్రాదికంబునెల్లం 
బాసి తపస్వియై భరతుండు హరిణశాబకపోషణంబునంబాలనమున 
నతిలాలనప్రీణనానుషంగంబుల మూషకబిల మతిరోషమునను 
సర్పంబు సొచ్చిన చందంబునను యోగవిఘ్నంబు మిక్కిలి విస్తరిలైెం 


ఆ. గాన నెంతవానికైనను గాలంబు, గడవ రామి నట్లు గాక పోదు 
పరమమునుల కైనంబాయవు కర్మంబు, లొరు లనంగ నెంత? నరవరేణ్య! 1138 


ప్రతి : జననాథ!= ఓ రాజా!) మున్ను= ముందు, మోక్షవిరోధము+అని= మోక్షలక్ష్యానికి విరోధమని, పాయన్‌+కాన్‌+రాని= 
విడిచి పెట్టుటకు వీలుకాని; పుత్ర+ఆదికంబున్‌+ఎల్లన్‌= పుత్రులు, భార్యలు మొదలయిన సంబంధ బాంధవ్యములన్నిి 
పాసి= వదలిపెట్టి తపస్పి+ఐ= తపము సల్చ్బుతున్నవాడై భరతుండు= రాజ్యపాలనాదులు వదలిపెట్టిన భరతుడు, హరిణశాబక 
పోషణంబునన్‌= జింకపిల్లను పోషించడంలో; పాలనమున్‌= పాలించడంలో; అతిలాలన ప్రీణన +ఆనుషంగంబులన్‌= 
లాలించడం, బుజ్జగించడం, పెంచడం, సహవాసం చేయదంలాంటి పనులతో; మూషకవిలమున్‌= ఎలుకల కలుగును; 
అతిరోషమునను = మిక్షిలి రోషంతో; సర్పంబు+చొచ్చిన చందంబునను= పాము తన రక్షణకు ప్రవేశించిన రీతిలో; 
యోగవిఘ్నంబు= మోక్షోపాయ సంసిద్ధయోగానికి ఆటంకం; మిక్కిలి= అత్యధికంగా; విస్తరిల్లెన్‌= చోటు చేసుకొనింది; 
కానన్‌= కాబట్టి; ఎంతవానికిన్‌+ఐననున్‌= ఎలాంటి వారికయినా; కాలంబు +కడవరామిన్‌= విధిని దాటడం; అట్లు+ 
కాకపోదు= ఏ మాత్రం సాధ్యం కాదు; పరమమునులకున్‌+ఐనన్‌= మహర్చులకైనను; కర్మంబులు= కర్మబంధాలు; 
పాయవు= వదలవు; ఒరులు+అనంగన్‌+ఎంత= సామాన్యుల సంగతి చెప్పేదేముంది?; నరవరేణ్య= రాజా!. 

తా : ఓ రాజా! పూర్వం భరతుడు ముక్తి మార్తానికి ఆటంకమనే భావనతో ఇల్లు, ఇల్లాలు, పిల్లలు మొదలైన సమస్తమూ 
వదలిపెట్టి తపస్వి అయ్యాడు. అయితే ఇంతలో ఒక జింకపిల్ల అతనికి తటస్థపడింది. దానిని లాలించి పాలించడం, 
బుజ్జగించడం, పెంచడంలో నిమగ్నమైనాడు. కోడెత్రాచు ఎలుక కన్నంలో ప్రవేశించినట్లు వారింపరాని తపోవిఘ్నం 
అతనిలో చోటు చేసుకుంది. బ్రష్టుణ్జి చేసింది. ఎటువంటివారికయినా విధిని దాటడం ఏమాత్రం సాధ్యం కాదు. 
మహర్షులకయినా కర్మబంధాల నుండి తప్పుకోవడం శక్యం కాదు. అటువంటప్పుడు సామాన్యుల సంగతి చెప్పేదేముంది 


రాజా! 


వ. ఇట్లు భరతుండు మృగవియోగ తాపంబు నొందుచుండు నెడ నా మృగశాబకంబు సనుదెంచిన 
సంతసిల్లుచుందె; నంత నొక్కనాండు. 114 


550 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; భరతుండు= భరతుడు; మృగవియోగతాపంబున్‌= జింక ఎడబాటు వలన; ఒండుచున్‌= 
కలిగిన; ఉండు+ఎదన్‌= తాపముచే పరితపించు సందర్భంలో; ఆమృగ శాబకంబు= ఆ జింకపిల్లు చనుదెంచినన్‌= 
మరలిరాగా; సంతసిల్లుచున్‌+ఉందెన్‌ = సంతోషభరితుదడయ్యాడు; అంతన్‌= అంతు ఒక్కనాండు= ఒకరోజు... 


తా ; ఈ విధంగా భరతుడు బాధపడుతున్న సమయంలో ఆ జింకపిల్ల తిరిగి వచ్చింది. దానిని చూచి భరతుడెంతో 
సంబరపడ్దాడు. ఇలా కొంతకాలం గడచిపోయింది. 


మ. భరతుండల్లన నంత్యకాలము వెసం బ్రాపింపంగా నప్పు దడా 
హరిణంబుంగడుభక్తింబుత్రుగతి నత్యాసక్తి వీక్షింప నా 
హరిణంబుందన యాత్మలో నిలిపి దేహంబంతటంబాసి తా 
హరిణీగర్భమునన్‌ జనించి హరిణంబై యొప్పెంబూర్వస్యృతిన్‌. 115 


ప్రతి : భరతుండు= జింకను మరల చూడడంవలన సంతోషభరితుదైన భరతుడు; అల్లనన్‌= తిన్నగా అంత్యకాలము = 
చివరిక్షణం; వెసన్‌= వేగంగా; ప్రాపింపన్‌+కాన్‌= సంప్రాప్తించగా; అప్పుడు+ఆ= ఆ సమయంలో; హరిణంబున్‌= 
జింకపిల్లను; కడుభక్తిన్‌= మిక్కిలి ప్రేమతో; పుత్రుగతిన్‌= కుమారునివలె; అతి+ఆసక్తిన్‌= అధికమైన ఆసక్తితో; వీక్షింపన్‌= 
చూడగా; ఆ హరిణంబున్‌= ఆ జింకను; తన +ఆత్మలోన్‌= తన మనసులో; నిలిపి= నిలుపుకొన్నవాదై; దేహంబు+ 
అంతటన్‌+పాసి= భౌతికదేహాన్ని వదలిపెట్టి, తాన్‌= తాను; హరిణీగర్భమునన్‌= జింక కడుపులో; జనించి= పుట్టి; 
పూర్వస్కృతిన్‌= గత జన్మస్కృతితో; హరిణంబు+ఐ= జింకయై; ఒప్పెన్‌= ప్రకాశించాడు. 


తా : భరతునికి చివరిక్షణం రానేవచ్చింది. ఆ అంత్యకాలంలో కన్నకొడుకువైపు చూస్తున్నట్టు ఆ జింకవైపు ఆసక్తితో చూస్తూ 
మనసులో ఆ జింకనే భావించుకుంటూ భరతుడు ప్రాణాలు విడిచాడు. అట్టి స్పృతి కారణంచేత ఆతడు జింక కడుపున 
పుట్టి జింకయై ప్రకాశించాడు. 


విశే : గీతలో (6-6) మరణవేళా స్మృతిని గురించి “'యంయం వాపి స్మరన్‌ భావం త్యజంత్యన్తే కలేబరమ్‌, తం తమేవైతి 
కౌన్తేయ సదా తద్భావభావితః అని చెప్పబడింది. దేహం త్యజించేవేళ మానవుడు ఏ భావాన్ని స్మరిస్తాడో అదే భావం 
అతడు నిశ్చయంగా పొందగలడు అని భావం. భగవదర్భన మరచినవాడు, హరిణపోతంపై మమకారం పెంచుకున్నవాడు, 
హరిణాన్ని చూస్తూ మరణించినవాడు హరిణ జన్మ ఎత్తడం సహజం. కాని, భగవదారాధన ఫలితముంది కనుక గత జన్మ 
విషయాలను మరచిపోలేదు. ఉద్దేశపూర్వకంగా భక్తిని నిర్లక్ష్యం చేసినందున భక్తుడు కొంతకాలం శిక్షకు గురికావలసివచ్చింది. 
“'మృతమను న మృతజన్నానుసృతి రితరవన్మగ శరీరమవాపి అని మూలం. మరణ సమయంలో జింకనే స్మరిస్తూందడంవల్ల 
మరుజన్మలో జింకదేహాన్ని పొందాడని భావం. 


వ. ఇట్లు భరతుండు హరిణీగర్భంబునం బుట్టియు భగవదారాధన సామర్శ్యంబునం దన 
మృగత్వకారణంబుందెలిసి కడుందాపంబు నొందుచు నిట్లనియె. 116 
ప్రతి : ఇట్లు= ఈ రకంగా; భరతుండు= భరతుడు; హరిణీగర్భంబునన్‌ +పుట్టియున్‌= జింక కడుపున జన్మించినా; 
భగవత్‌ +ఆరాధన = పూర్వజన్మంలో భగవంతుణ్సి ఆరాధించిన; సామర్థ్యంబునన్‌= శక్తితో; తన= తనయొక్క 
మృగత్వకారణంబున్‌= జింకగా పుట్టవలసిన హేతువును; తెలిసి= తెలుసుకొని; కదున్‌= మిక్కిలి తాపంబున్‌+ఒందుచున్‌= 
పరితపించుచు; ఇట్లు+అనియెన్‌= ఈ లాగున అనుకొన్నాడు. 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 551 


తా ; ఈ విధంగా భరతుడు లేడి కడుపున పుట్టినా, పూర్వజన్మంలో భగవంతుణ్ణి ఆరాధించిన పుణ్యపరిపాకంచేత 
తానెందుకు జింకగా పుట్టవలసి వచ్చిందో తెలుసుకొని బాధపడుతూ ఈ లాగున అనుకున్నాడు. 
ఉ. రాజులు ప్రస్తుతింప సురరాజసమానుండనై తనూజులన్‌ 

రాజులంజేసి తాపసులు రాజబుషీంద్రుండటంచుంబల్కంగాం 

దేజము నొంది యా హరిణ దేహమునందలి ప్రీతింజేసి నా 

యోజ సెడంగ నేంజెడితి యోగిజనంబులలోన బేలనై. క్షే17 
ప్రతి : రాజులు= పాలకులయిన ప్రభువులు; ప్రస్తుతింపన్‌= పొగడగా; సురరాజ సమానుండను+ఐ= దేవేంద్రునితో 
సమానమయినవాడనై; తనూజులన్‌= కుమారులను; రాజులన్‌+చేసి= పాలకులను గావించి; తాపసులు= మునులు; 
రాజుబుషి+ఇంద్రుందు +అటంచున్‌ = రాజర్నులలో సర్వకశ్రేష్టుడని; పల్మన్‌+కాన్‌= పలుకగ్గా; తేజమున్‌+ ఒంది= తేజస్సు 
కలవాడనై; ఆ హరిణదేహమునందలి= ఆ జింక దేహంపై గల; ప్రీతిన్‌+చేసి= ప్రీతి కారణంగా; నా+ఓజ= నా తపో 
విధానము; చెడన్‌+కన్‌= చెడిపోగ్గా; నేన్‌= నేను యోగిజనంబులలోనన్‌= యోగులగుంపులో; బేలను+ఐ= మూఢుదనై; 
చెడితిన్‌= చెడిపోయాను. 
తా : రాజులందరూ నన్ను తెగ పొగిడారు. నేను దేవేంద్రవైభవాలను తనివితీరా అనుభవించాను. నా కుమారులను 
రాజులుగా చేసి రాజ్యభారం వారికి అప్పగించి అడవికి వచ్చి తపస్వినైనాను. తాపసులందరూ నన్ను గొప్ప రాజర్ని అని 
గౌరవించారు. చివరకు ఒక జింకపిల్ల మీద మోహం పెంచుకుని నా గత వైభవమంతా పోగొట్టుకొని సాటియోగులలో 
ఎందుకూ కొరగాని వాడనయిపోయాను. 
విశే : ఈ పద్యంలో భరతుని పశ్చాత్తాపం ప్రకటితం. పశ్చాత్తాపం సగం పాపహారకం. భక్తియోగసాధనలో ఏర్పడే 
మమకారవాంఛలను తొలగించుకోవడం అవసరమని బోధ. కనుకనే గీతలో “దృధవ్రతాః అని “సతతం కీరయనో మాం 
యతంతశ్చ దృఢవ్రతాః అని చెప్పారు. 


వ. ఇట్లు శ్రీహరి (శవణ మనన సంకీర్తనారాధనానుస్మరణాభియోగంబులం జేసి యశూన్య 
సకలయామంబగు కాలంబు గల నాకు హరిణపోతస్మరణంబు కతంబున యోగవిఘ్నంబు ప్రాప్తంబయ్యె; 
మోక్షదూరుందడనైతి నని నిగూఢ నిర్వేదుం డగుచుం దల్లిం బాసి క్రమ్మజ నుపశమశీల మునిగణ సేవితంబయి 
భగవత్‌క్షేత్రంబైన సాలతరునిబిడ తమ (గ్రామసమీపపులస్త్య పులహాశ్రమంబునకుం గాలాంజన పర్వతంబు 
వలనం జనుదెంచి యందు మృగదేహత్యాగావసానంబు గోరుచు సంగంబు విడిచి యేకాకి యగుచు శుష్క 
పర్ణ తృణవీరు దాహారుందై మృగత్వనిమిత్తం బగు నా నదీతీర్థంబు నందుందత్తీర్థోదక క్రిన్నంబగుచు నుండు 
శరీరంబు విడిచె నని శుక యోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రునకు వినిపించి మజియు నిట్లనియె. 118 

ప్రతి : ఇట్లు= ఈ విధంగా; శ్రీహరి= నారాయణుని గూర్చి; శ్రవణ= వినడం; మనన = తలచుకోవడం; సంకీర్తన = స్తుతి 
చేయడం; ఆరాధన = పూజలు చేయడం; అనుస్మరణ = ధ్యానించడం అనే; అభియోగంబులన్‌+చేసి= గొప్ప కలయికలవల్ల; 
అశూన్యసకలయామంబు+అగు కాలంబు+కల నాకున్‌= ఎల్ల ప్రొద్దులు వ్యర్థం చేయని నాకు; హరిణపోతస్మరణంబు 
కతంబునన్‌= జింకపిల్లను అదేపనిగా తలచుకోవడం, తపించడం కారణంగా; యోగవిఘ్నంబు= మోక్ష సంప్రాప్తికరమైన 


552 శ్రీమహాభాగవతము 


యోగప్రయత్నానికి ఆటంకం; ప్రాప్తంబు+అయ్యెన్‌= సంభవించింది; మోక్షదూరుండన్‌ +ఐతిన్‌+అని= మోక్షానికి 
దూరమయ్యానని; నిగూఢ నిర్వేదుండు +అగుచున్‌= లోలోపల దుఃఖపడుచు, తల్లిన్‌+పాసి= తన జన్మకు కారణమయిన 
హరిణిని వదలిపెట్టి; క్రమ్మజన్‌= మరల; ఉపశమశీల మునిగణ సేవితంబు+ఐ= భౌతికమైన ఆసక్తినుండి పూర్తిగా 
విడివడిన మునులచే సేవింపబడినదియు; భగవత్‌+క్షేతంబు+ఐన= భగవంతుని పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి వడసినదియు 
అగు; సాలతరునిబవిడదతమ = సాలవృక్షములచే దట్టమైన; గ్రామసమీప= గ్రామం సమీపంలో ఉన్న; పులస్య పులహ+ 
ఆశభ్రమంబునకున్‌= పులస్త్య పులహాశ్రమమునకు; కాల+అంజన పర్వతంబువలనన్‌+చనుదెంచి= కాలాంజన పర్వతం 
నుండి వచ్చి; అందున్‌= అక్కడ; మృగదేహత్యాగ+అవసానంబున్‌= హరిణదేహాన్ని వదలి పెట్టడానికి; కోరుచున్‌= అభిలపిస్తూ 
సంగంబున్‌ విడిచి= పొత్తులను వదలిపెట్టి ఏకాకి+అగుచున్‌= ఒంటరిగానుండి; శుష్మ్కపర్ణ తృణవీరుత్‌+ఆహారుందు+ఐ= 
ఎండిన ఆకులూ, గడ్జిపరకలూ, తీగదుబ్బలు ఆహారంగా స్వీకరిస్తూ మృగత్వనిమిత్తంబు +అగు = తన బింక జన్మకు 
కారణమయిన; ఆ నదీతీర్ధంబు +అందున్‌= ఆ నదీ తీర్ధంలోనే; తద్‌+తీర్ధ+ఉదక క్షిన్నంబు +అగుచున్‌+ఉండు= ఆ పుణ్యనదీ 
జలాలలో తదిసినట్టి; శరీరంబున్‌ +విడిచెన్‌= దేహాన్ని వదలిపెట్టాడు; అని= అని; శుకయోగి+ఇంద్రుండు= శుకమహర్షి 
శ్రేష్టుడు; పరీక్షిత్‌+నర+ఇంద్రునకున్‌= పరీక్షిన్నహారాజునకు; వినిపించి= వృత్తాంతం తెలియజేసి; మజియున్‌= మజల; 
ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా; శ్రీమన్నారాయణుని గూర్చి వినడం, హరిని తలచుకోవడం, హరినామ సంకీర్తన చేయడం, హరిపూజ గావించడం, 
హరిభక్తులను అనుసరించడం మొదలయిన సత్మర్శలతో క్షణకాలం కూడా వ్యర్థం చేయని నాకు ఈ లేడిపిల్లవల్ల తపో 
విఘ్నం కలిగింది. మోక్షానికి దూరమయ్యానంటూ లోలోపల కుమిలిపోయాడు. ఆ తర్వాత తన జన్మకు కారణమయిన 
తల్లిజింకను వదలి కాలాంజనపర్వతాన్ని విడిచిపెట్టి దట్టమైన సాలవృక్షాలచే నిండిన సాలగ్రామ సమీపంలో ఉన్న 
పులస్యపులహాశ్రమం చేరుకున్నాడు. ఆ ఆశ్రమంలో శాంతస్వభావులైన మునీశ్వరులున్నారు. అది ఒక భగవత్‌ క్షేత్రం. 
అక్కడికి వచ్చి తనకు ప్రాప్తించిన హరిణదేహాన్ని వదలిపెట్టడానికి తగిన సమయంకోసం ఎదురుచూడ సాగాడు. ఎవరితో 
సంబంధం లేకుండా ఒంటరిగా ఉండి ఎండిన ఆకులూ, గద్దిపరకలూ, తీగదుబ్బలూ తింటూ తన జింకజన్నకు కారణమయిన 
ఆ నదీతీర్ధంలోనే బతుకు ముగించాలని కోరుతూ కాలం గడిపాడు. చివరకు ఆ పుణ్యనదిలో స్నానం చేస్తూనే తన 
హరిణశరీరం వదలిపెట్టాడు అని శుకయోగీంద్రుడు పరీక్షిత్తుకు చెప్పి ఆ తరువాతి వృత్తాంతం ఇలా వినిపించాడు. 


సీ, హరిణదేహముంబాసి యంత నాంగిరసాహ్వయుండు శుద్ధుండుం బవిత్రుండు ఘనుండు 
శమదమఘనతపస్వ్ప్వాధ్యాయనిరతుండు గుణగరిష్టుండు నీతికోవిదుండు 
నైన బ్రాహ్మణునకు నాత్మజుందడై పుట్టి సంగంబువలనను జకితుండగుచుం 
గర్మబంధంబుల ఖండింపంజాలు నీశ్వరుని నచ్యుతు నజు ఛశవణమనన 


తే. ములను హరిచరణధ్యానములను విఘ్న భయమునను జేసి మనమందుంబాయనీక 
నిలిపి సంస్తుతి సేయుచు నిలిచియుండె, భరితయశుండైన భరతుండు పార్ధివేంద్ర! 119 


ప్రతి : పార్ధివ+ఇంద్ర= ఓ రాజా!) హరిణదేహమున్‌+పాసి= జింక శరీరాన్ని వదలిపెట్టి; అంతన్‌= ఆ తరువాత; 
ఆంగిరస+ఆహ్వయుండు= ఆంగిరసుడను పేరుగలవాడు; శుద్ధుండు = నిర్మలుడు; పవిత్రుందు= పావనుడు; ఘనుండు= 
గొప్పవాడును; శమదమ ఘనతపస్‌+స్వాధ్యాయ నిరతుండు= అంతరింద్రియ నిగ్రహము, బహిరింద్రియ నిగ్రహము; 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 553 


గొప్ప తపస్సు, వేదాధ్యయనము అనువానితో ఎడతెగనివాదు, తపోనిరతుడు, వేదాధ్యయనం చేసేవాడును; గుణగరిష్టుం 
దు= సుగుణ గరిష్టుడును; నీఠికోవిదుండును = నీతి పరిజ్ఞానంలో శ్రేష్టుండును; ఐన = అయినటువంటి; బ్రాహ్మణునకున్‌= 
విప్రనికి; ఆత్మజుండు +ఐ+పుట్టి = పుత్రుడుగా జనించి; సంగంబువలనను= సంసార బంధాల విషయమై; 
చకితుండు+అగుచున్‌= చలించినవాడగుచు; కర్మబంధంబులన్‌= కర్మపు కట్లను; ఖండింపన్‌+చాలు= (తైెంపివేయడానికి 
సమర్థుడు; ఈశ్చరునిన్‌= సర్వేశ్వరుని; అచ్యుతున్‌= నాశనం లేనివానిని; అజున్‌= జననము లేనివానిని; శ్రవణ మననములను= 
(శ్రవణము, మననములచేత; హరిచరణ ధ్యానములను= పాపముల హరించు దేవుని పాదముల ధ్యానమును; 
విఘ్టభయమునను+చేసి= ఆటంకాలు కలుగుతాయేమో అనే భయంతో ముందేచేసి మనము+అందున్‌= మనసులో; 
పాయనీక= వదలిపెట్టక; నిలిపి= హరిని మనసున నిలిపి; సంస్తుతి+చేయుచున్‌= స్తోత్రం చేస్తూ నిలిచియుండెన్‌= 
కాలము గడుపసాగాడు; భరితయశుండు +ఐన = కీర్తితో నిండినవాదయిన; భరతుందడు= (బ్రాహ్మణ పుత్రుడై జనించిన 
భరతుడు. 


తా :; మహారాజా! భరతుడు లేడి దేహాన్ని వదలిపెట్టి తరువాతి జన్మలో ఆంగిరసగోత్రుడైన ఒక బ్రాహ్మణునికి కుమారుడుగా 
పుట్టాడు. ఆ బ్రాహ్మణుడు పవిత్రుడు. సద్వంశసంభవుడు. శమదమాదిగుణసంపన్నుడు. తపోనిరతుడు. వేదాధ్యయనం 
చేసేవాడు. సుగుణ గరిష్టుడు. నీతికోవిదుడు. అటువంటి (బ్రాహ్మణునికి భరతుడు పుత్రుడుగా జన్మించాడు. పుట్టింది 
మొదలు సంసారబంధాలకు దూరంగా ఉన్నాడు. కర్మబంధాలను తెంపివేసేవాడూ, సర్వేశ్వరుడూ, అచ్యుతుడూ, జననం 
లేనివాడూ అయిన విష్ణుమూర్తి పాదాలను నిరంతరం ధ్యానిస్తూ ఆయన కథలను ఆలకిస్తూ మళ్ళీ ఎటువంటి ఆటంకం 
రాకుండా ఆయనను సంస్తుతిస్తూ యశోభరితుదైన భరతుడు కాలం గడపసాగాడు. 


విశే : భరతుడు క్షత్రియకులంలో జన్మించాడు. అయితే ఆధ్యాత్మిక కర్మలను నిర్లక్ష్యం చేశాడు. అందువల్ల జింక జన్మ 
ఎత్తాడు. అయినా గత జన్మస్కృతి అతనిని రక్షించింది. “శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో౭ భిజాయతే? 6.4.1 
యోగభ్రష్టుడు పవిత్రులైన శ్రీమంతుల గృహంలో పుడతాడు అన్నట్లుగా ఉత్తమ బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. 

వ. ఇట్లాంగిరసుండు ప్రథమభార్యయందుం బుత్రనవకంబును, గనిష్ట భార్యయందు ప్రీపురుషుల నిద్దజను 
గలుగం జేసిన నందుం బురుషుండు పరమ భాగవతుందడును రాజర్ని (ప్రవరుండును నుత్సృష్ట 
మృగశరీరుండును జరమశరీరంబునం బ్రాప్తవిప్రశరీరుండును నగు భరతుండయ్యె; నతం డా జన్మంబున 
నన్యజన సంగంబు జన్మపరంపరలకుం గారణం బని యత్యంత భయంబు నొంది కర్మబంధ విధ్వంసన 
శ్రవణస్మరణాదుల శ్రీహరి యనుగ్రహంబునం బూర్వజన్మపరంపరల సంస్మరించుచుం దన స్వరూపంబు 
నున్మత్తజదాంధబధిర రూపంబుల లోకులకుం జూపుచుందె, నంత. 120 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; ఆంగిరసుండు= ఆంగిరస నామకుడయిన బ్రాహ్మణుడు; ప్రథమభార్య+అందున్‌= పె 
భార్యయందు; పుత్రనవకంబును= తొమ్మిదిమంది కొడుకులను; కనిష్ట భార్యయందున్‌= చిన్నభార్యయందు; 
పురుషులన్‌ +ఇద్దజను = ఒక ఆడ, ఒక మగ సంతానాన్ని; కలుగన్‌+చేసి= పుట్టించి; అందున్‌= వారిలో; పురుషుండు= 
మగవాడును; పరమ భాగవతుండును= భగవద్భక్తి కలవారిలో శ్రేష్టుడును; రాజ+బుషి ప్రవరుండును= రాజర్చులలో 
శ్రేష్టుడును; ఉత్‌+సృష్ట మృగశరీరుండును= జింక శరీరాన్ని వదలివేసినవాడై; చరమశరీరంబునన్‌= చివరి శరీరంలో; 
ప్రాప్తవిప్రశరీరుండును +అగు= పొందబడిన బ్రాహ్మణ శరీరం కలవాడైన; భరతుండు +అయ్యెన్‌= భరతుదయ్యాడు; అతండు= 


ల ౨౬ 


554 శ్రీమహాభాగవతము 


ఆ భరతుడు; ఆ జన్మంబునన్‌= ఆ విప్రజన్మలో; అన్యజన సంగంబు= ఇతరులతో సాంగత్యం; జన్మపరంపరలకున్‌= అనేక 
జన్మలకు; కారణంబు +అని= కారణమౌతుందని; అతి+అంతభయంబున్‌+ఒంది= మిక్కిలి భీతిని పొందినవాడయి; కర్మబంధ 
విధ్వంసన = కర్మబంధాలను విధ్వంసం చేయగల; (శవణస్మరణ +ఆదులన్‌= వినడం; స్మరించడం మొదలయిన 
భక్తివిభఖేదాలవల్ల, శ్రీహరి+అనుగ్రహంబునన్‌= శ్రీహరి అనుగ్రహంవల్ల; పూర్వజన్మ పరంపరలన్‌= పూర్వజన్మల వరుసలను; 
సంస్మరించుచున్‌= మాటిమాటికి స్మరించుకొనుచు; తన స్వరూపంబున్‌= తనయొక్క బాహ్యాకారాన్ని ఉన్మత్త= పిచ్చివాని; 
జడ= జడుని; అంధ= గుడ్దివాని; బధిర= చెవిటివాని;ి రూపంబుల= రూపాలతో; లోకులకున్‌= సామాన్య ప్రజాళికి; 
చూపుచుండెన్‌= ప్రదర్శించుచుండెను; అంతన్‌= ఆపై. 


తా; ఆ బ్రాహ్మణునికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు తొమ్మిదిమంది పుత్రులు. చిన్న భార్యకు ఒక కొమార్తె ఒక 
కుమారుడు. ఆ చిన్న భార్య కుమారుడే భరతుడు. పరమ భాగవతుడూ, రాజర్ని పుంగవుడూ అయిన భరతుడు తన హరిణ 
శరీరాన్ని పరిత్యజించి ఈ జన్మలో బ్రాహ్మణుని ఇంట జన్మించాడు. ఇతరులతోడి సాంగత్యం జన్మపరంపరలకు 
కారణమౌతుందని భయపడిన భరతునికి శ్రీహరి అనుగ్రహంవల్ల పూర్వజన్మ స్కృతి కలిగింది. అందువల్ల అతడు 
కర్మబంధవిముక్తికోసం ఉన్న్మత్తుడుగా, జడుడుగా, అంధుడుగా, చెవిటివాడుగా లోకులకు కనిపిస్తూ జీవితం గడుపుతున్నాడు. 


విశే : భరతుడు జడుడుగా, అంధుడుగా, చెవిటివాడుగా లోకులకు కనిపించడానికి కారణం తన్ను దుష్టసాంగత్యం నుండి 
రక్షించుకోవడానికే. అభక్తుల దాడినుండి తన్ను తాను రక్షించుకోవడానికే. 


మ. జనకుందడాంగిరసుండు నాత్మజుని వాత్సల్యంబునంబెంచుచుం 
దనరం జౌలముఖాగ్యకర్మములచేతన్‌ సంస్కృతుంజేసి పా 
యని మోహంబున నిచ్చలుంగడంక శౌచాచారముల్‌ సెప్పినన్‌ 
ఘనుం డా భాగవతుండసమ్మతిని దత్మర్మంబులంగైకొనెన్‌. 121 


ప్రతి : జనకుండు= తండ్రి అయిన; ఆంగిరసుండున్‌= ఆంగిరసుడును; ఆత్మజునిన్‌= కుమారుడైన భరతుని వాత్సల్యంబునన్‌= 
వాత్సల్యంతో; 'పెంచుచున్‌= పోషించుచు; తనరన్‌= ఒప్పునట్లుగా, చౌాలముఖ+అ(గ్య్య కర్మములచేతన్‌= పుట్టినదాది ఆయా 
వయస్స్ఫులలో చేయవలసిన చౌలాది సంస్కారములచేత; సంస్కృతున్‌+చేసి= సంస్మ్కారవంతునిచేసి; పాయని మోహంబునన్‌= 
వదలి పెట్టబడని మోహంతో; నిచ్చలున్‌= ఎల్లప్పుడు; కడంకన్‌= ప్రయత్నంతో; శౌాచ+ఆచారముల్‌+చెప్పినన్‌= శారీరక 
సంబంధములైన పరిశుద్ధత మున్నగు ఆచారాలు చెప్పగా; ఘనుండు= గొప్పవాదయిన; ఆ భాగవతుండు= భగవద్భక్తి 
పరాయణుడయిన భరతుడు; అసమ్మృతినిన్‌= తనకు ఇష్టం లేకపోయినా; తద్‌+కర్మంబులన్‌= ఆయా కర్మలను; కైకొనెన్‌= 
స్వీకరించాడు. 


తా : భరతుని తండ్రి తన చిన్న కుమారుణ్ణి ఎంతో గారాబంగా పెంచాడు. పుట్టు వెండ్రుకలు తీయించడం మొదలైన 
సంస్కారాలు చేయించాడు. కుమారునిమీద ఉన్న అనురాగాతిశయంతో నిత్యమూ శౌచ సదాచారములు నేర్పాడు. అవి 
ఏమాత్రం తనకు ఇష్టం లేకున్నా భరతుడు విధేయతతో వాటిని అవలంబించాడు. 


వ. ఇట్లు బ్రాహ్మణకుమారుండు గర్మంబులయందు నిచ్చలేక యుండియును బితృనియోగ నిర్చ్దంధంబునం 
బితృసన్నిధి యందె యసమీచీనంబుగా వ్యాహృతి ప్రణవ శిరస్సహితం బగునట్లు గాయత్రీ మంత్రోపదేశంబు 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 555 


నొంది చైత్రాది చతుర్మాసంబుల సమవేతంబుగ వేదంబుల నధ్యయనంబు సేయుచుందె; జనకుండాత్మజుని 
శిష్టాచారంబుచే శిక్షింపవలయు నను లోకాచారంబు ననువర్తించి యాత్మభూతుండగు నాత్మజునందు 
నఖభినివేశిత చిత్తుం డగుచు శౌాచాచమనాధ్యయన వ్రత నియమగుర్వనల శుశ్రూషణాదికంబుల ననభియుక్తంబు 
లయినంబుత్రునిచే నొనరింపించుచు నప్రాప్తమనోరథుండయ్యె; నంత. 122 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; బ్రాహ్మణకుమారుండు= ఆంగిరసుని కుమారుడయిన భరతుడు; కర్మంబుల+అందున్‌= నిత్య 
కర్మలయందు; ఇచ్చలేక యుండియును= కోరికలేకున్నా పితృనియోగ నిర్భంధంబునన్‌= తండ్రి ఆదేశ నిర్చ్వంధంవల్ల; 
పితృసన్నిధి+అందున్‌+ఏ= తండ్రి దగ్గరే; అసమీచీనంబుగాన్‌= అనుకూలం కానిదైన; వ్యాహృతిప్రణవ శిరస్‌+సహితంబు+ 
అగునట్లు= ప్రణవం మొదలుగా వ్యాహృతులు తరువాతివిగా కలది అగునట్లు; గాయత్రీమంత్ర +ఉపదేశంబున్‌+ఒంది= 
పవిత్ర గాయత్రీమంత్రోపదేశం స్వీకరించి; చైత్ర+ఆదిచతుర్మాసంబులన్‌= చైత్రం మొదలుగా నాలుగునెలలు; 
సమవేతంబు+కన్‌= ఇతరులతో గూడి; వేదంబులన్‌= చతుర్వేదాలను; అధ్యయనంబు+చేయుచున్‌+ఉందెన్‌= అధ్యయనం 
చేస్తున్నాడు; జనకుందు= తండ్రి; ఆత్మజుని= కుమారుని; శిష్ట+ఆచారంబుచేన్‌= శిష్టులు పాటించే ఆచారాలతో; 
శిక్షంపవలయున్‌= శిక్షించాలనే; లోక+ఆచారంబున్‌= లౌకికాచారమును; అనువర్తించి= పాటించి; ఆత్మభూతుండు +అగు= 
తానే అయినవాదడగు; ఆత్మజు+అందున్‌= కుమారునియందు; అభినివెశిత చిత్తుండు +అగుచున్‌= కుతూహలముగల మనస్సుతో 
కూడిన వాడగుచు; శౌచ +ఆచమన +అధ్యయన +వ్రత +నియమగురు +అనల +శుశూషణ +ఆదికంబులన్‌= పరిశుభ్రతకై 
నీరు పుక్కిలించుట, వేదము చదువుట, గొప్ప అగ్నిహోత్రము సేవించుట మొదలగు; అనభియుక్తంబులు +అయినన్‌= 
అంగీకారము లేనివయిననూ; పుత్రునిచేన్‌= కుమారునితో; ఒనరింపించుచున్‌= చేయించుచు; అప్రాప్తమనోరథుండు + 
అయ్యెన్‌= తన ప్రయత్నం యావత్తూ సతృ్సలం ఇవ్వలేదనే మనసు కలవాడయ్యాడు; అంతన్‌= అటుతరువాత... 


తా : బ్రాహ్మణ కుమారుడయిన భరతునికి కర్మలంటే ఏమాత్రం ఆసక్తి లేకపోయినా బోధించేవాడు తండ్రి కావడం వల్ల 
వాటిని పాటించడం తప్పనిసరి అయింది. తండ్రిదగ్ధర ప్రణవం, వ్యాహృతులతో కూడిన గాయత్రీ మంత్రోపదేశం పొందాడు. 
ప్రతి సంవత్సరం, తప్పకుండా చైత్ర, వైశాఖ, జ్యేష్టాషాఢ మాసాలలో ఇతరులతో కలిసి వేదాధ్యయనం చేశాడు. తండ్రి 
కుమారునకు శివ్టాచారం నేర్పాలనే లోకాచారం మేరకు తన కుమారుడైన భరతునికి అతని తండ్రి శౌచవిధి, ఆచమనవిధి, 
అధ్యయన విధి, వ్రతవిధి మొదలైన నియమాలను అగ్ని ఆరాధనం గురు శుశూషవంటి సత్మార్యాలను నేర్పాడు. అయినా 
కుమారునికి వాటిపట్ల అభినివేశం లేకుండడం గుర్తించి తన ప్రయత్నం యావత్తూ వ్యర్థమయిందనీ, తన కోరిక నెరవేరలేదనీ 
నిరాశ పడాడు. 


విశే ; ఈ జన్మలో భరతుడు కర్మకాండలకు అతీతుడు. ఇప్పుడతడు గుణాతీతస్థితిని కొరుకుంటున్నాడు. 


క. ఈ రీతిని గొడుకున కా, చారంబులు గజపి చింత సద్దహమున సం 
సారి యగుచుండి విప్రుండు, బోరన దేహంబుంబాసి పోయినమీందన్‌. 123 


ప్రతి : ఈ రీతినిన్‌= ఈ తీరులో; కొడుకునకున్‌= కుమారునికి; ఆచారంబులు +కఅపి= శిమ్టాచారములు నేర్పి (నేర్చడంలో 
అశక్తుడు కావడమనే); చింతన్‌= చింతతో; సత్‌+గ్భృహమునన్‌= మంచి ఇంటియందు; సంసారి+అగుచుండి= సంసార 
జీవితం సాగించి; విప్రుండు= బ్రాహ్మణుడయిన ఆంగిరస గోత్రజుడు; బోరన= శీఘ్రముగా; దేహంబున్‌+పాసి= దేహాన్ని 
వదలిపెట్టి; పోయినమీందన్‌= పరలోకగతుడయిన తరువాత. 


556 శ్రీమహాభాగవతము 


తా ; ఈ విధంగా తన తనయునికి సదాచారాలు నేర్పే ప్రయత్నంచేసి కొంతకాలం సంసారజీవితం సాగించి ఆంగిరస 
గోత్రజుడైన ఆ విప్రుడు ఆకస్మికంగా పరలోకగతుడైనాడు. 
ఆ. తల్లి తండ్రితోడందా నగ్నింజొచ్చిన, నతని మహిమ లెజుంగ కంతలోన 

సవతితల్లి కొడుకు లవినీతు లగుచును, శాస్త్రవిద్య లతనింజదువనీక. 124 
ప్రతి : తండ్రితోడన్‌= ఆంగిరసునితో; తల్లి= తల్లి, తాను +అగ్నిన్‌+చొచ్చినన్‌= తాను సహగమనం చేయగా అతని= 
భరతుని; మహిమలు +ఎజుంగక= మహిమలు తెలుసుకోకుండా; అంతలోనన్‌= అప్పుడే సవతితల్లి కొడుకులు= సవతితల్లి 
కుమారులు; అవినీతులు+అగుచును= అవినీతిపరులగుచు; అతనిన్‌= ఆ భరతుని; శాస్తవిద్యలు= శాస్తసంబంధములైన 
చదువులు; చదువనీక= చదువనీయక... 


తా :; తండ్రి చనిపోగానే తల్లి భర్తతో సహగమనం చేసింది. సవతితల్లి కొడుకులు అవినీతిపరులు. అందుచేత వారు 
భరతుని గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయారు. వారు భరతుని శాస్తాదులుకూడా చదువనీయలేదు. 


విశే ; ఈ పద్యంలో మూడు అంశాలున్నాయి. మొదటిది '“సహగమనం) ఆనాటి ఆచారం. రెండవది తండ్రికి భరతుని 
గురించి తెలిసినంత సోదరులకు తెలియకపోవడం. మూడవది వారు అవినీతిపరులు కావడం. 


వ. ఇట్లు బ్రాహ్మణకుమారుని సవతితల్లి కొడుకులు వేద విద్యల వలనం బాపి గృహకర్మ్శ్మంబుల నతని 

నియమించిన. 125 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; బ్రాహ్మణ కుమారుని= భరతుని; సవతితల్లి కొడుకులు= ఆంగిరసుని రెండవ భార్య 
కుమారులు; వేదవిద్యల వలనన్‌+పాపి= వేదవిద్యలు చదువనీయకుండా చేసి; గృహకర్మంబులన్‌= ఇంటిపనులు 
చేయవలసిందిగా; అతనిన్‌= భరతుని; నియమించినన్‌= నియమించగా. 


తా ; ఈ విధంగా తండ్రి మరణానంతరం సవతితల్లి కొడుకులు భరతుణ్ణి వేదవిద్యలు చదువనీయకుండా ఇంటిపనులు 
చేయుమని శాసించారు. 


విశే : తల్లి తండ్రి లేనివారి జీవితం ఎంత దుర్భరమో భరతుని కథలో ఈ సన్నివేశం స్పష్టం చేస్తుంది. 


క. ధరణీసురోత్తముండు దా, నరుదుగందమవారు సెప్పినవి యెల్లను నే 

మజ కందుంద్రీతిసేయక, నిరతము గృహకర్మ మట్లు నెజిపుచు నుందెన్‌. 126 
ప్రతి: ధరణీసుర+ఉత్తముండు = బ్రాహ్మణులలో శ్రేష్టుడయినవాడు; తాన్‌+అరుదుగన్‌= క్వాచిత్మంగా; తమవారు+చెప్పినవి+ 
ఎల్లనున్‌= తమవారు చెప్పిన పనులన్నింటిని; ఏమజక= ఏమరుపాటులేక; అందున్‌= ఆ పనులపట్ల; ప్రీతిన్‌+చేయక= 
ఆసక్తిని కనబరచక; నిరతమున్‌= ఎల్లప్పుడు; గృహకర్మము= ఇంటిపనులు; అట్లు= ఆ విధంగా; నెజపుచున్‌+ఉందెన్‌= 
నిర్వహిస్తూ ఉన్నాడు. 
తా : అయినా భరతుడు వారు చెప్పిన పనులను ఏ మాత్రం కాదనకుండా పనులలో ఏమాత్రం ఏమరుపాటు లేకుండా 
చేస్తున్నాడు. అయితే ఆ పనులపట్ల అతనికి ఆసక్తి మాత్రం లేకపోయింది. 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 55/ 


వ. ఇట్లు గృహకర్మ ప్రవర్తనుం డగుచు నుండ మూఢులగు ద్విపాత్పశువులచే నున్మత్త! జడ! బధిర! 
యని యాహూయమానుం డగునపుడు తదనురూపంబులగు సంభాషణంబుల నొనర్చుచుం బరేచ్చా 
యదృచ్చలం దేసి విష్టి వేతన యాచ్దాదులవలన నియుక్తకర్మంబులంబ్రవర్తించుచు. 127 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; గృహకర్మప్రవర్తనుండు +అగుచున్‌+ఉండన్‌= ఇంటి పనులయందు మెలగుచున్నవాడగుచుండగా; 
మూఢులు +అగు = మూర్చులయిన; ద్విపాత్‌+పశువులచేన్‌= రెండుకాళ్ళు గల పశువులచేత; ఉన్మత్త= పిచ్చివాడా; జద= 
మొద్దూ బధిర= చెవిటివాడ్యా అని= అని ఆహూాయమానుండు+అగునపుడు= పిలువబదేటప్పుడు; తత్‌+అనురూపంబులు+ 
అగు= అందుకు తగ్గట్టు; సంభాషణంబులన్‌+ఒనర్చుచున్‌= సంభాషణలు కొనసాగించుచు; పర+ఇచ్చాయదృచ్చలన్‌+చేసి= 
ఇతరుల కోరికల వలన, అప్రయత్న సిద్ధముల వలన; విష్టి= వెట్టిచాకిరి; వేతన= కూలిపని; యాచ్నా+ఆదులవలనన్‌= 
యాచించడం మొదలయినవాని వలన; నియుక్తకర్మంబులన్‌= నియమింపబడిన పనులయందు; ప్రవర్తించుచున్‌= మెలగచు. 
తా ; భరతుడు ఇంటి పనులన్నీ చెప్పినట్లు చేస్తున్నాడు. నీచస్వభావులూ, మూర్చులూ, పశుప్రాయులూ అయిన జనులు 
భరతుని చిత్తవృత్తిని తెలుసుకోలేక 'ఓరీ పిచ్చివాడా! మొద్దూ! చెవిటివాడా! అని గద్దించేవారు. ఈసడించుకొనేవారు. 
భరతుడు కూడా అందుకు తగినట్టు వారితో సంభాషించుతూ తలవంచుకొని వారి ఆజ్ఞమేరకు నడుచుకునేవాడు. వెట్టిచాకిరీ 
చేసేవాడు. కూలిపని చేసేవాడు. బిచ్చమెత్తేవాడు. ఇలాగా భరతుడు కాలం గడపసాగాడు. 


తే. అతుల మృష్ణాన్నమైనం గదన్నమైన, నెద్ది వెట్టిన జిహ్వకు హితముగానె 

తలంచి భక్షించుంగా; కొండు దలంచి మిగులం, బ్రీతి సేయండు రుచులందుంబెంపుతోడ. 128 
ప్రతి : అతుల= సాటిలేని; మృష్ట+అన్నము+ఐనన్‌= రుచికరమైన విందు భోజనమైనా; కదన్నము+ఐనన్‌= పాసిపోయిన 
భోజనమైనను; ఎద్ది+పెట్టినన్‌= ఏది పెట్టినను; జిహ్వకున్‌= నాలుకకు; హితముగానె తలంచి= ఇష్టంగా భావించి; 
భక్షించున్‌+కాక= తినెడువాదేగాని; ఒండు= వేరొకవిధంగా; తలంచి= భావించి; మిగులన్‌= మిక్కిలి రుచులందున్‌= 
షడ్రుచులందలి; పెంపుతోదన్‌= ఆధిక్యము వలన; ప్రీతి+చేయండు= ప్రీతిని ప్రకటించడు. 
తా : షడ్రసోపేతమైన అన్నం పెట్టినా, పాసిపోయిన కూడుపెట్టినా కాదనకుండా ఒకేవిధంగా స్వీకరించేవాడు. అదీ ఇదీ 
కావాలని రుచులకోసం అర్రులు సాచేవాడు కాడు. 


వ. మజియునా విప్రం డాత్మనిత్యానంద సుఖలాభంబు గలిగి సుఖదుఃఖంబులందు దేహాభిమానంబు 
సేయక శీతోష్ట వాత వర్నాతపంబులకు నోడి పై చీరగప్పక వృషభంబునుం బోలెం బీనుండును 
గరినాంగుండును నగుచు స్థండిలశాయియై రజఃపటలంబునం గప్పంబడిన దివ్యమాణిక్యంబునుం బోలె 
ననభివ్యక్త బ్రహ్మవర్చసుండై మలినాంబర పరీతకటితటుండు నతి మషీలిప్త యజ్ఞోపవీతుండు నగుటం 
జేసి యజ్ఞజనంబు లతండు బ్రాహ్మణాభాసుండు మందుండునని పలుక సంచరించుచుండం 
గర్మమూలంబునం బరులవలన నాహారంబు గొనునపుడు దమవారును వ్యవసాయకర్మంబునందు 
నియమించిన క్షేత్ర విహిత సమ విషమ న్యూనాధికంబుల నెఖుంగక ప్రవర్తిల్లుచు నూంక తవుడు తెలికపిండి 
పొట్టు మాండు ద్రబ్బెడ యాదిగాం గల ద్రవ్యంబుల యందు నమృతంబు షగిది రుచిసేసి భక్షించుచుం జేని 
కావలి యుందడునెడ నొక్కనాండు. 129 


558 శ్రీమహాభాగవతము 


ప్రతి : మజియున్‌= అంతేకాకుండగా; ఆ విప్రండు= ఆ బ్రాహ్మణుడు; ఆత్మనిత్య+ఆనంద సుఖలాభంబున్‌+కలిగి= 
ఆత్మజ్ఞానమున నెల్లప్పుడు నిశ్చలత్వము చెందిన సుఖంబునే అనుభవించుచు; సుఖదుఃఖంబుల +అందున్‌ = సుఖంపట్ల 
దుఃఖంపట్ల; దేహ+అభిమానంబు+చేయక= దేహంపట్ల కించిత్తు అభిమానం ప్రదర్శించకుండ; శీత +ఉష్ట+వాత 
వర్ష+ఆతపంబులకున్‌+ఓది= చలి, వేడి, గాలి, వాన, ఎండలకు జంకి; పైచీరన్‌+కప్పక= పై పంచెకూడా లేక; వృషభుబునున్‌+ 
పోలెన్‌= ఎద్దువలె; పీనుండును= బలిసినవాడును; కఠిన +అంగుండును= కఠినమైన దేహముగలవాడును; అగుచున్‌= 
అగుచు; స్థందిలశాయి+ఐ= మట్టి నేలపై పడుకొన్నవాడయి; రజణపటలంబునన్‌= ధూళి మొత్తముచే; కప్పన్‌+పడిన= 
ఆచ్చాదింపబడిన; దివ్యమాణిక్యంబునున్‌ +పోలెన్‌= శ్రేషమయిన మాణిక్యమువలె; అనభివ్యక్త బ్రహ్మవర్చసుండు+ఐ= 
వెలువడనట్టి బ్రహ్మవర్చస్సు కలవాడై; మలిన +అంబర+పరీత కటి తటుండును= మురికియైన వస్త్రము చుట్టుకొనిన 
మొలభాగము కలవాడును; అతిమషీలిప్తయజ్ఞ +ఉపవీతుండును = ఎక్కువ మసిపట్టిన జందెము కలవాడును; అగుటన్‌+చేసి= 
కావదంవలన; అజ్జజనంబులు = మూధజనులు; అతందు= ఆ భరతుందడు; బ్రాహ్మణ +ఆభాసుందడు = బ్రాహ్మణుడుగా 
కనిపించినా బ్రాహ్మణుడు కానివాడు; మందుండున్‌+అని= తెలివి తక్కువవాదని; పలుకన్‌= వాకొనుచుండగా; 
సంచరించుచుండన్‌= సంచరించుచుండగా; కర్మమూలంబునన్‌= కర్మము కారణంగా; పరులవలనన్‌= ఇతరులవలన,; 
ఆహారంబున్‌+కొనునపుడు = తిండిని స్వీకరించేవేళ; తమవారును= తమవారును; వ్యవసాయ కర్శ్మంబు +అందున్‌= పొలము 
పనులందు; నియమించినన్‌= మెలగుమని చెప్పగా; క్షేత్రవిహిత= పొలమునందుగల సమవిషమ = సరియైనవి, సరికానివి; 
న్యూన +అధికంబులన్‌= తక్కువ ఎక్కువలను; ఎజుంగక = తెలియక; ప్రవర్తిల్లుచున్‌= మెలగుతూ; నూంకతవుడు= నూకలు, 
తవుడు; తెలికపిండి= గానుగపిండి; పొట్టు= ఉముక; మాడు= మాడుచెక్కలు; ద్రబ్బెడ= రొట్టి, ఆదిగాన్‌+కల= మొదలయిన; 
'ద్రవ్యంబుల +అందున్‌= వస్తువులయందు; అమృతంబు పగిదిన్‌= అమృతంలాగా; రుచి+చేసి= చవిచూచి; భక్షించుచున్‌= 
తింటూ; చేనికావలియుండు+ఎడన్‌= పొలానికి కావలి కాస్తుండగా; ఒక్కనాందు= ఒకనాడు. 


తా : భరతుడెప్పుడూ ఆత్మానుభూతి పొంది ఆనందంగా ఉండేవాడు. అతనికి సుఖదుఃఖాలు తెలియవు. దేహంపై 
ఏమాత్రం (శద్ధలేదు. చలి, వేడి, గాలి, వానలకు భయపడేవాడు కాదు. ఒంటిమీద బట్ట కప్పుకునేవాడు కాదు. ఆబోతులాగా 
బలిసిగట్టి పదిన దేహంతో వట్టి కటికనేలపై పడుకొనేవాడు. మట్టి గొట్టుకాన్న మాణిక్యంలాగా ప్రకాశింపని బ్రహ్మవర్చస్సుతో 
కనిపించేవాడు. ఒక్కొక్కసారి మాసిన బట్టలతో, మలినమైన యజ్ఞోపవీతంతో తిరిగేవాడు. ఒక్కొక్కసారి అతనినిచూచి 
అజ్ఞానులైనవారు వీడు జనానికి బ్రాహ్మణుడుగాని వట్టి పనికిమాలిన మొద్దని అనుకొనేవారు. ఏదయినా పనిచేసి భరతుడు 
ఇతరులనుండి ఆహారం స్వీకరించేవాడు. అంతేగాని, అయాచితంగా ఏదీ తీసుకునేవాడు కాడు. 


ఇదంతా చూచి సవతితల్లి కొడుకులు కొంతకాలం అతనికి పొలం పనులు అప్పజెప్పారు. అయినా ఆ పనులేవీ 
అతనికి తెలియవు. మంచివా, చెడ్డవా, చిన్నవా, పెద్దవా అనే ఆలోచన లేకుండా చెప్పిన పనులు చేసేవాడు. అతని 
సోదరులు నూకలు, తవుడు, తెలికపిండి, ఊక, పొట్టు, మాడుచెక్కలు ఏవి పెట్టినా వద్దనకుండా తినేవాడు. వాటిని 
అమృతంలాగా భావిస్తూ ఆప్యాయంగా భక్షిస్తూ పొలానికి కాపలా కాస్తుండేవాడు. 
విశే :; భరతుడు అమృతత్వానికి అర్జ్హుడయ్యాడని చెప్పవచ్చు. “సమదుఃఖసుఖం ధీరం సో౭_ మృతత్వాయ కల్పతే”. 
సుఖదుఃఖాలలో నిర్వికారుడయినప్పుడు మనుజుడు అమృతత్వానికి అర్హుడవుతాడని గీత (2-15). మంచిచెడులు, సుఖదుః 
ఖములు విస్మరించుటయే అమృతత్వసిద్ధికి మార్గం! 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 559 


శ్లో తుల్యనిందా స్తుతిర్మౌనీ సంతుష్టోయేన కేనచిత్‌ | 
అనికేతః స్థిరమతిః భక్తిమాన్‌ మే ప్రియోనరః ॥  - భగవద్గీత - భక్తియోగం 
“ఎవరైనా తిట్టినా, పొగడినా దానిని సమానంగా భావించేవాడూ, మౌనంగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవాడు, 


ఇల్లూవాకిలీ లేకుండా పరివ్రాజకుడుగా సంచరించేవాడు, స్థిరనివాసం లేకపోయినా బుద్ధి భగవద్భావనలో స్థిరీకరించినవాడూ, 
భక్తిపరుడూ అయిన మానవుడే నాకు ఇష్టమైనవాడు. జదభరతుడు అట్టివాడు. 


$ వృషల రాజభృత్యులు కా౭బలికి భరతుని(గొంపోవుట + 


క. పరిలోన వృషలపతి దా నరుదుగ సంతానకాముందై వేడుకతోం 

పురుషుండగు పశువుంగాళికిం, దజుముక కొనిపోవంబశువు దలంగిన భృత్యుల్‌. 1380 
ప్రతి : పురిలోనన్‌= పట్టణములోన; వృషలపతి= శూద్రుల నాయకుడు; తాన్‌= తాను; అరుదుగన్‌= అపురూపంగా; 
సంతానకాముండు +ఐ= సంతానం కోరినవాడయి; వేదుకతోన్‌= కుతూహలముతో; పురుషుండు +అగు= మనుజుడైన; 
పశువున్‌= పశువును; కాళికిన్‌= కాళికాదేవికిి తణుముక కొనిపోవున్‌= శీఘ్రముగా తీసుకుపోతుండగా; పశువు = 
నరరూప బలిపశువు; తలంగినన్‌= తొలగిపోగా; భృత్యుల్‌= సేవకులు. 
తా : భరతుడు కాపలా కాస్తున్న పొలానికి దగ్గర్లో ఒక నగరం ఉంది. ఆ నగరానికి నాయకుడైన భిల్ల రాజుకు పిల్లలు లేరు. 


అందుచేత ఆయన కాళికాదేవికి నరబలి ఇవ్వడంకోసం ఒక మనుష్యుణ్ణి వెంటబెట్టుకొని పోతున్నాడు. అయితే మార్గమధ్యంలో 
ఆ బలిపశువు తప్పించుకొని పారిపోయాడు. సేవకులు వానికోసం గాలించారు. 


ఆ. అరసి కానలేక యా రాత్రి వీరాస, నమునం జేనికాంపు విమలబుద్ధి 

నున్న విప్రయోగి నాయ్యనంబొడగాంచి, పశువు మంచి దనుచుంబట్టి రతని. 131 
ప్రతి : అరసి= వెదకి వెదకి; కానలేక= కనుగొనలేక; ఆ రాత్రి= ఆ రాత్రివేళ వీర+ఆసనమునన్‌= వీరాసనంలో; 
చేనికాంపు= పొలానికి కాపలాకాస్తున్న విమలబుద్ధిన్‌+ఉన్న= నిర్మల మనస్స్ఫుతోనున్న విప్రయోగిన్‌= బ్రాహ్మణాకారంతోనున్న 
యోగిని ఒయ్యనన్‌= తిన్నగా పొడ+కాంచి= దర్శించి; పశువు= నరపశువు; మంచిది+అనుచున్‌= శ్రేష్టమైనదని; 
అతనిన్‌= అతనిని; పట్టిరి= బంధించిరి. 
తా: ఆ రాత్రి ఎంత వెదకినా ఆ వ్యక్తి కనబడలేదు. చేనిలో ఒకచోట వీరాసనం వేసికొని పొలానికి కావలి కాస్తున్న 


బ్రాహ్మణకుమారుడు భరతుడు భటులకు కన్పించాడు. నరబలికి తగిన పశువు దొరికింది కదా అని భటులు ఆ 
బ్రాహ్మణయోగిని పట్టుకున్నారు. 


విశే ; వీరాసనమనగా - కుమారసంభవము 3వ సర్ద 45 శ. వ్యాఖయందు మల్లినాథునిచే ఉట్టంకితం. 


శ్లో వకపాదమథైకస్మిన్విన్య స్యోరౌతు సంస్థితమ్‌ | 
ఇతరస్మింస్తథైవోరుం వీరాసనముదాహృతమ్‌ ॥ -లఅని. 


ఒక తొడమీద రెండవ పాదము నుంచి, మజియొక తొడక్రింద మరియొక పాదముంచి కూర్చుండుట. 


560 శ్రీమహాభాగవతము 


క. అఆ రీతిని భూసురవరు, నారయనా కాళికాగ్భహమునకు భృత్యుల్‌ 
బోరనం గొని చని సల్పిరి, చారుతరాభ్యంజనాది సంస్కారంబులా. 132 


ప్రతి : ఆ రీతినిన్‌= ఆ ప్రకారంగా; భూసురవరున్‌= బ్రాహ్మణులలో శ్రేష్టడయిన భరతుని; ఆరయన్‌= పరిశీలించగా; 
ఆ కాళికా గృహమునకున్‌= ఆ కాళికాలయానికి; భృత్యుల్‌= సేవకులు; బోరనన్‌= శీఘ్రంగా; కొనిచని= వెంటపెట్టుకొని 
వెళ్ళి చారుతర= మనోహరమైన; అభి+అంజన +ఆది= తలంటుట మొదలగు; సంస్మ్కారంబుల్‌= సంస్కారాలు; సల్పిరి= 
చేశారు. 


తా : ఆ సేవకులు ఆ బ్రాహ్మణ క్రేష్టుని వెంటనే కాళికాలయమునకు గొని పోయారు. బాగా తలంటిపోశారు. 


వ. ఇట్లభ్యంజనాది కృత్యంబులు దీర్చి నూతన వసనంబు గట్టనిచ్చి గంధ పుష్పాభరణాక్షతాలంకృతునిం 
జేసి మృవ్టాన్నంబులు భుజియింపంబెట్టి ధూపదీప మాల్యలాజకిసలయాంకుర ఫలోపహారాదులు సమర్పించి 
పంచ మహావాద్య ఘోషంబులతోడ నా పురుషపశువుం గాళికాదేవి సమ్ముఖంబున నాసీనుం గావించి యా 
వృషలపతి పురుషపశువు రక్తంబున భద్రకాళి సంతోషపెట్టం దలంచి కాళికామంత్రాఖిమంత్రితంబు 
నతికరాళంబు నైన ఖరద్గంబంది నిజాభీష్టసిద్ధికి హింసింపందలంచిన. 138 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; అభి+అంజన +ఆదికృత్యంబులున్‌ +తీర్చి= తలంటిపోయుట మొదలగు స్నానసంబంధి 
కార్యములను పూర్తిచేసి, నూతనవసనంబు= కొత్త వస్త్రమును; కట్టన్‌+ఇచ్చి= ధరింపజేసి; గంధపుష్ప +ఆభరణ +అక్షత + 
అలంకృతునిన్‌+చేసి= గంధము, పూలు, నగలు, అక్షతలతో అలంకారం గావించి; మృష్టఅన్నంబులు= విందు భోజనములు; 
భుజియింపన్‌+పెట్టి= తినబెట్టి; ధూప దీప మాల్యలాజ కిసలయ +అంకురఫల +ఉపహార +ఆదులు= ధూపం, దీపం, 
పూలదండలు, పేలాలు, చిగురుటాకులు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలు; సమర్పించి= అమ్మవారికి నివేదనం గావించి; 
పంచమహావాద్య ఘోషంబులతోడన్‌= ఐదు రకాలయిన వాద్యఘాషలతో; ఆ పురుషపశువున్‌= ఆ నరపశువును, కాళికాదేవి 
సమ్ముఖంబునన్‌= కాళికాదేవి సమక్షంలో; ఆసీనున్‌ +కావించి= కూర్చోబెట్టి; ఆ వృషలపతి= ఆ కాపునాయకుడు; పురుష 
పశువు రక్తంబునన్‌= వధకు సిద్ధం చేసిన నరపశువు నెత్తుటితో; భద్రకాళిన్‌= భద్రకాళిని; సంతోషపెట్టన్‌+తలంచి= 
ఆనందింపజేయాలని భావించి; కాళలికామంత్ర +అభిమంత్రితంబున్‌= కాళలికామంత్రంతో మంత్రించబడినది; 
అతికరాళంబున్‌+ఐన= మిక్కిలి భయంకరమైనది ఐన; ఖద్దంబు +అంది= కత్తిని గైకొని; నిజ+అభీష్ట సిద్ధికిన్‌= తన కోరిక 
నెరవేరడానికోసం; హింసింపన్‌+తలంచినన్‌= బలి ఇవ్వాలని భావించగా... 


తా ; ఈ విధంగా భరతుడికి అభ్యంజనస్నానం చేయించి కొత్త బట్టలు కట్టించారు. ఒంటినిండా గంధం పూశారు. 
మెడనిండా పూలదండలు వేశారు. ఆభరణాలతో అలంకరించారు. అక్షతలు చల్లారు. విందుభోజనం పెట్టారు. అమ్మవారికి 
ధూపం వేశారు. దీపం వెలిగించారు. పుష్పమాలలు, పేలాలు, చివుళ్ళు, పండ్లు, ఉపహారాలు సమర్పించారు. డప్పులు, 
డోళ్ళు, తప్పెటలు మోగించారు. బలి పశువును కాళికాదేవికి ఎదురుగా కూర్చోపెట్టారు. భిల్లరాజు నరబలితో వేడిరక్తంతో 
అమ్మవారిని సంతోషపెట్ట తలచాడు. కాళికామంత్రంతో అభిమంత్రించి భయంకరమయిన కత్తి పట్టుకొని తన కోరిక 
నెరవేరడంకోసం భరతుణ్ణి నరికి బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. 


విశే : పంచమహావాద్యములు -- భేరీ శంఖకాహళ పటహజయఘంటలు. 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 561 


బ్ర 


సర్వభూతములకు సఖుండును బ్రహ్మభూతాత్ముండు నిర్వైరుండయిన బ్రహ్మ 
సుతుని తేజంబంతంజూడ దుస్సహమైన భయమంది వడంకుచు భద్రకాళి 

క్రోధంబు ముమ్మడి గొనంగ హుంకారంబు సలుపుచు నట్టహాసంబు సేసి 

పాపాత్ములును దౌష్ట్రపరులును రాజసతామసకర్మసంధాను లగుచు 


తే. విఫప్రవరు నట్లు హింసించు వృషలపతిని, భృత్యవర్గంబుతోందలల్‌ పృథ్వింగూల్చి 
యపుడు వృషలాధిపుని శిరమంది లీలం, బాడి యాడుచు నందంద క్రీడ సలిపె. 134 


ప్రతి : సర్వభూతములకున్‌= సమస్త ప్రాణులకు; సఖుండును= మేలు కోరువాడును; బ్రహ్మభూత+ఆత్ముండున్‌= పరబ్రహ్మగా 
మారిన జీవప్రజ్ఞ కలవాడును; నిర్‌+వైరుండు+అయిన= ఎవ్వరితోను విరోధం లేనివాడును అగు; బ్రహ్మసుతునిన్‌= 
బ్రాహ్మణ కుమారుని; తేజంబు= ప్రకాశం; అంతన్‌= అంతట; చూడదన్‌= దర్శింప దుస్సహము+ఐనన్‌= భరింపరానిదికాగా; 
భయము+అంది= భయపడి; వడంకుచున్‌= చలించుచు; భద్రకాళి= భద్రకాళికాదేవి; కోధంబు= కోపము; ముమ్మడి+ 
కొనంగన్‌= మూడు రెట్లుకాగాా హుంకారంబున్‌+సలుపుచున్‌= హుంకారం చేస్తూ అట్టహాసంబున్‌+చేసి= బిగ్గరగా 
వికృతంగా నవ్వి; పాప+ఆత్ములును= పాప హృదయులును; దౌష్ట్రపరులును= దుష్టులును; రాజస తామస 
కర్మసంధానులు +అగుచున్‌= రజోగుణ, తమోగుణ ప్రధానములైన కర్మలనుసరించువారు అవుతూ; విప్రవరున్‌+అట్లు= 
బ్రాహ్మణ క్రేష్టుని ఆవిధంగా; హింసించు= హింసించే; వృషలపతినిన్‌= కాపునాయకుని; భృత్యవర్గంబుతోన్‌= సేవకుల 
సమూహంతో; తలల్‌= వారి శిరస్సులను; పృథ్విన్‌= నేలపై; కూల్చి= పదవేసి; అపుడు= ఆ సమయంలో; వృషల+ 
అధిపునిశిరము +అంది= ఆ కాపునాయకుని తలను పట్టుకొని; లీలన్‌= విలాసంతోను; పాడి+ఆడుచున్‌= పాడుతూ 
ఆడుతూ అందున్‌+అందున్‌= ఆ చోటనే క్రీడన్‌+ సలిపెన్‌= స్వేచ్చావిహారం చేసింది. 


తా : భరతు డే మాత్రం తొణకలేదు. బెదరలేదు. అతడు పరబ్రహ్మ స్వరూపుడు. సర్వజీవరాసులకు మిత్రుడయినవాడు. 
ఎవరిపట్ల కూడా వైరభావం లేనివాడు. అటువంటి బ్రాహ్మణోత్తముడైన భరతుని తేజస్సు చూడలేక కాళికాదేవి భయపడింది. 
వెంటనే కాళికాదేవి ముప్పిరిగొన్న (కోధంతో కంపించిపోతూ హుంకారంతో వికటాట్టహాసం చేసింది. పాపాత్ములూ, 
దౌప్పానికి తలపడినవారూ, రజోగుణ తమోగుణాల ్రేరణలతో బ్రాహ్మణహింసకు పూనుకొన్నవారూ అయిన ఆ బోయరాజు 
మీద అతని పరిచారకుల మీదా విజృంభించింది. వారి శిరస్సులు నేలకూల్చింది. నాయకుడైన ఖిల్లరాజు శిరస్సు చేత 
పట్టుకొని ఆడుతూ పాడుతూ ఆనందతాండవం చేసింది. 


క. ధరలోన నెవ్వరేనియు, ధరణీసురవరుల కెగ్గు దగం దలంచిన వా 

రరయంగం జెడుదురు, నిక్కము, హరి ధరణీసురవరేణ్యులం దుండుటచేన్‌. 135 
ప్రతి : ధరలోనన్‌= లోకంలో; ఎవ్వరు+ఏనియున్‌= ఎవ్వరయినా; ధరణీసురవరులకున్‌= పుడమిలో భూదేవతలైన 
బ్రాహ్మణులకు కీడు; ఎగ్గు= నష్టాన్ని; తగన్‌= తగినట్లు; తలంచినన్‌= అనుకొంటే; వారు= అలాంటి మనస్తత్వం గలవారు; 
అరయన్‌+కన్‌= విచారించగా చెడుదురు= చెడిపోతారు; నిక్క్మము= ఇది సత్యం; హరి= శ్రీమహావిష్ణువు; 
ధరణీసురవరేణ్యులందున్‌ = భూదేవతలగు బ్రాహ్మణ శ్రేష్టులలో; ఉండుటచేన్‌= ఉండడంవలన. 


తా : విప్రనిలో అంతర్యామిగా విష్ణువు ఉంటాడు కనుక లోకంలో ఎవరయినా సరే (బ్రాహ్మణులకు అపకారం తలపెడితే 
వారు తప్పక చెడిపోతారు. 


562 శ్రీమహాభాగవతము 


వ మథఠజియును. 136 
ప్రతి :; మజియును= ఇంకనూ. 
తా ; ఇంకనూ 


ఉ. అచ్చట విప్రసూనుండు భయం బొకయించుక లేక చంపంగా 

వచ్చిన వారియందుం గరవాలమునందును గాళియందుం దా 

నచ్చుతుభావ ముంచి హృదయంబునం బద్మదళాక్షు నెంతయున్‌ 

మచ్చికతోడ నిల్పి యనుమానము నొందక యుండె నత్తథిన్‌. 187 
ప్రతి : అచ్చటన్‌= ఆ కాళికాలయంలో; ఆ+తథిన్‌= ఆవేళ విప్రసూనుందు= (బ్రాహ్మణ కుమారుడు; భయంబు+ఒక 
ఇంచుకలేక= ఏమాత్రం భయంలేక; చంపన్‌+కాన్‌= సంహరించడానికై; వచ్చినవారి +అందున్‌= ఎగబడినవారిపట్లను; 
కరవాలమునందును= కత్తిపట్లను; కాళి+అందున్‌= కాళికాదేవిపట్లను; తాన్‌= తాను; అచ్చుతుభావమున్‌+ఉంచి= 
హరిభావమును నిలిపి; పృదయంబునన్‌= ఎదలో; పద్మదళ+-అక్షున్‌= తామరరేకులవంటి కన్నులుగల శ్రీహరిని; ఎంతయున్‌= 
మిక్కిలి; మచ్చికతోడన్‌= 'స్నేహముతో; చనవుతో నిల్పి= నిమగ్నంచేసి; అనుమానమున్‌= సందేహమును; ఒందక +ఉందెన్‌= 
పొందకయుందెను. 
తా :; జదభరతుడు ఏమాత్రమూ భయం లేనివాడు. తనను చంపడానికి వచ్చిన వారిని, వారి చేతుల్లో తళతళ మెరిసే 
కత్తులనూ, మహాభీకరమైన కాళికను, విష్ణుస్పరూపులుగా భావించి, గుండెలో అచ్యుతుడైన విష్ణువును పదిలపరచి, ఎటువంటి 
అనుమానమూ లేక నిశ్చింతగా ఉండిపోయాడు. 


విశే : “అచ్యుత” శబ్దమునకు తెలుగులో అచ్చుతుడు అనుట కలదు. 

వ. మజియు నా విప్రవరుండు చండికాగ్భృహంబు వెలువడి క్రమ్మణం జని కావలి యుండు నెడ. 188 
ప్రతి : మళజియున్‌= ఆపై; ఆ విప్రవరుండు= ఆ బ్రాహ్మణ శ్రేష్టుడు; చండికా గృహంబున్‌= కాళికాలయం; వెలువడి= 
వదలిపెట్టి; క్రమ్మజన్‌= మరల; చని= వెళ్ళి; కావలి+ఉండు+ఎదన్‌= పొలందగ్గర కావలి కాస్తుందగా... 


తా: ఆ తర్వాత ఆ బ్రాహ్మణ్రేష్టుడు కాళికాలయాన్ని వదలి మళ్లీ తనకు అప్పగించబడిన పొలం కావలి పనిలో 
నిమగ్నుడు కాగా. 


స్ప అంతటంగొన్ని హాయనములు సన సింధుభూపాలనము సేయు భూవరుండు 
ధీరత నిక్షుమతీతీరమున నున్న కపిలమహామునింగాంచి తత్వ 
విజ్ఞాన మెఠింగెడు వేడ్మ తోడుత శిబికారోహణము సేసి యరుగుచుండ 
నాలోన నా శిబికావహు లా చేనం గాంపున్న విప్రనింగాంచి తెచ్చి 


తే. శివిక మోపింత మీతని చేత ననుచుం, బట్టి మూంపునంబల్లకింబెట్టి మోవు 
మనుచు మోపించునంత ధరామరుండు, శిబిక మూయంపున నిడి యందుంజింత లేక. 1389 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 563 


ప్రతి : అంతటన్‌= ఆపైన; కొన్ని హయనములు+చనన్‌= కొన్ని సంవత్సరములు గడువగాా; సింధుభూపాలనము+చేయు= 
సింధు దేశాన్ని పాలించే; భూవరుండు= రాజు; ధీరతన్‌= ధైర్యంతో; ఇక్షుమతీతీరమునన్‌+ఉన్న= ఇక్షుమతి అనే నదీ 
తీరంలోగల; కపిలమహామునిన్‌= మహాముని అయిన కపిలుని; కాంచి= దర్శించి; తత్త్వవిజ్ఞానము +ఎఅింగెడు వేడ్క 
తోడుతన్‌= తాత్విక విజ్ఞాన రహస్యాలను తెలుసుకోవాలనే కోరికతో; శిబవికా+ఆరోహణము +చేసి+అరుగుచున్‌+ఉందన్‌= 
పల్లకి ఎక్కి వెళుతుండగా ఆ లోనన్‌= ఆ సమయమందు; ఆ శిబవికావహులు= ఆ పల్లకి మోసేవారు; ఆచేనన్‌= ఆ 
పొలంలో; కాపున్న= కావలి కాస్తున్న విప్రనిన్‌+కాంచి= బాపణ్లిచూచి; తెచ్చి= వెంటబెట్టుకొని వచ్చి, ఈతనిచేతన్‌= 
ఈతనిచేత; శిబికమోపింతము+అనుచున్‌= పల్లకి మోయించుదము అంటూ; పట్టి= గట్టిగా అతనినిపట్టిి మూపునన్‌= 
భుజాలమీద; పల్లకిన్‌+పెట్టి= పల్లకిని పెట్టి, మోవుము+అనుచున్‌= మోయవయ్యా అనుచు; మోపించు+అంతన్‌= 
మోపిస్తుండగా; ధరా+అమరుండు= పుడమియందలి వేలుపు అనగా (బ్రాహ్మణుడు; శిబికన్‌= పల్లకిని మూంపునన్‌+ఇది= 
భుజాలమీద ఉంచి; అందున్‌= ఆ భారవాహకత్వంలో; చింతలేక= ఏమాత్రం ధ్యాసలేక... 


తా : ఇలా కొన్ని సంవత్సరాలు గడచిపోయాయి. ఒకసారి సింధుదేశాన్ని పరిపాలించే రహూగణుడనే రాజుకు అధ్యాత్మ 
విద్య తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. అందువల్ల ఇక్షుమతీ నదీతీరంలోని కపిలమహామునిని దర్శించడానికి పల్లకి ఎక్కి 
బయలుదేరాడు. పల్లకిమోసే బోయీలు పొలానికి కావలి ఉన్న భరతుణ్సి చూశారు. పల్లకీ మోయడానికి వీడు చాల 
బలంగా ఉన్నాడు అనుకున్నారు. భరతుని తీసుకువచ్చి ఒకవైపు పల్లకి బొంగును అతని భుజంమీద పెట్టారు. అయినా 
భరతుడు ఎదురు చెప్పకుండా చీకూ చింతా లేకుండా మోస్తున్నాడు. 


క. తన మనసు కొలంది నప్పుడు, మునుకొని య ట్లప్రయత్నమున నడవంగ నా 
జనపతి నిమ్నోన్నతమై, చనుట యమొజింగి శిబిక మోయు జనులకు ననియెన్‌. 140 


ప్రతి : తనమనసు కొలంది= తన మనసుకు తోచినట్టుగా; అప్పుడు= ఆ పల్లకి మోసేవేళు మునుకొని= ముందుకుపడి; 
అట్లు+అప్రయత్నమునన్‌= మామూలు ప్రకారం; నడవన్‌+కాన్‌= నడవగా; ఆ జనపతి= ఆ రాజు; నిమ్న+ఉన్నతము+ఐ+ 
చనుట+ఎటింగి= ఎగుడుదిగుడుగా పల్లకి కదలడం గుర్తించి; శిబికన్‌= పల్లకిని, మోయు= మోసే; జనులకున్‌= జనులతో, 
వాహకులతో; అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 

తా : అలవాటులేని భరతుడు మనసుకు తోచినట్టు మామూలు ప్రకారం నడుస్తున్నాడు. కాని, పల్లకి సరైన పద్ధతిలో 


సాగడంలేదు. అందువల్ల తక్కిన బోయీల నడకతో అతని నడక జతపడలేదు. పల్లకి ఎగుడుదిగుడుగా ఊగుతుంటే రాజు 
బోయీలను చూచి ఇలా అన్నాడు. 


ఆ. మీర లిప్పు డిచటం జేరి మిక్కిలి ప్రయ, త్నంబుతోడందగిలి నడుచుచుండ 
విషమ మగుచు గమనవేగంబు నను బాధం, బెట్టుచున్న దనిన బెస్త లనిరి. కేడ్ష1 


ప్రతి : మీరలు= సహజరీతిలో పల్లకిమోసే బోయీలయిన మీరు; ఇప్పుడు +ఇచటన్‌ +చేరి= ఇపుడు శ్రమతో ఈ ప్రదేశం 
చేరుకొని; మిక్కిలి ప్రయత్నంబు తోడన్‌= ఎంతో ప్రయత్నంతో; తగిలి= నిలిచి నిలిచి కూడుకొని; నదచుచున్‌+ఉండన్‌ = 
మోస్తుండగా; విషముము+అగుచున్‌= సరికానిదగుచు, ఎగుడు దిగుడగుచు; గమనవేగంబునను= కదలివెళ్ళే వేగంవల్ల; 
బాధపెట్టుచున్నది= బాధ కలిగిస్తున్నది; అనినన్‌= అనగా; బెస్తలు= బోయీలు; అనిరి= ఈ విధంగా చెప్పారు. 


564 శ్రీమహాభాగవతము 


తా : మీరేమో ఎంతో (భమ తీసుకొని పల్లకి మోస్తున్నారు. కాని, మీ నదకలలో కుదురు కనిపించడం లేదు. మీ ఎగుడు 
దిగుడు నడకలవల్ల కుదుపు ఎక్కువై నాకు బాధగా ఉన్నది అని అనగానే బోయీలు రాజుగారికి ఇలా సమాధానమిచ్చారు. 


వ. దేవా! యీ విషమగమనంబు మావలన నైనది గా; దీ తురీియవాహకుండు సుఖగమనంబుగా 
నడువ నేరండు; వీనితోడ మేమును నడువనేర మనిన రహూగణుండను నారా జుపాసితవృద్ధజనుందైనను 
బలాత్కారంబునం బుట్టిన కోపంబునం గోపించి విమర్శ దప్పి నీజఖు గప్పిన నిప్పునుం బోలె నెజుంగ రాని 
బ్రహ్మతేజంబు గల బ్రాహ్మణునికిం గంటకంబుగా నిష్టురవాక్యంబుల నిట్లనియె. 142 


ప్రతి : దేవా!= ప్రభూ!; ఈ విషమగమనంబు= ఈ సరిలేని నదక; మావలనన్‌ ఐనదికాదు= మా నడకలవలన కలిగినది 
కాదు; ఈ తురీయవాహకుండు= పల్లకిమోసే ఈ నాలుగవవాడు; సుఖగమనంబు+కాన్‌= సుఖంగా కుదుపులేకుండా; 
నడవన్‌+నేరండు= నడవలేకపోతున్నాడు; వీనితోడన్‌= ఇటువంటి వానితో; మేమును= మేముకూడా; నడువన్‌+నేరము+ 
అనినన్‌= నడవలేకపోతున్నాము అనగా రహూగణుండు +అను+ఆరాజు= రహూగణుడనే పేరుగల ఆ రాజు; ఉపాసిత 
వృద్ధజనుండు+ఐననున్‌= పెద్దలను కొలుచువాదైనను; బలాత్మారంబునన్‌= హఠాత్తుగా కలిగిన విపరీత పరిణామంచిే; 
పుట్టిన= జనించిన; కోపంబునన్‌= కోపంతో; కోపించి= ఆగ్రహించి; విమర్శ+తప్పి= ఇది యుక్తము అయుక్తము అనుటను 
వదలిపెట్టి; నీఖు+కప్పిన= బూడిదకప్పిన; నిప్పునున్‌+పోలెన్‌= నిష్పులాగా? ఎజుంగన్‌+రాని= తెలుసుకోవడానికి సాధ్యపడని; 
బ్రహ్మతేజంబు+కల= (బ్రహ్మ తేజస్సుగల్లిన; బ్రాహ్మణునికిన్‌ = (బ్రాహ్మణునితో; కంటకంబుగాన్‌= ముల్లులాగా; 
నిష్టురవాక్యంబులన్‌= కఠినమైన పలుకులతో; ఇట్లు+అనియెన్‌= ఇలా గద్దించాడు. 


తా ; మహాప్రభూ! ఈ ఎగుడుదిగుడు నడక మాది కాదు. ఈ నాల్గవ బోయవాడు సరిగా నడవడం లేదు. వీనితోపాటు 
మేము సరిగా నడవలేకున్నాం అన్నారు. ఆ మాటలు వినగానే సింధురాజయిన రహూగణునికి ఉన్నట్టుండి కోపం కట్టలు 
తెంచుకొని ప్రవహించింది. అతడు మంచివాడే. పెద్దలను సేవించినవాదే. అయినా కోపాన్ని దిగమింగుకోలేకపోయాడు. 
నివురుగప్పిన నిప్పులాగా కనిపించని బ్రహృతేజస్సుతో ఉన్న బ్రాహ్మణుని చూచి పరుషవాక్కులతో ఇలా గద్దించాడు. 
చ. అలసితి, వెంతయున్‌ ముసలి, వాంకట డస్సితి, వెన్ను మిక్కిలిం 

బలుచన యున్న దీ శిబిక భారము; దూరము మోసి తేగతిన్‌ 

నిలిచెద? వంచు భూవరుండు నిష్ణురముల్‌ దగంబల్క్మ నా యెడం 

బలుకక మోసె నా శిబిక బ్రాహ్మణవర్యుండు పార్థివేశ్వరా! 1438 
ప్రతి : పార్ధివ+ఈశ్వరా= ఓ రాజా! అలసితివి= బాగా అలసిపోయావు; ఎంతయున్‌ ముసలివి= చూస్తే ఎంతో 
ముసలివాడవుగా కనిపిస్తున్నావు; ఆంకటన్‌= ఆకలితో; డస్సితి= నకనకలాడుతున్నావు; వెన్ను= వీపేమో (వెన్నెముక); 
మిక్కిలిన్‌= చాలా, పలుచనయున్నది= పలుచగా ఉన్నది; ఈ శిబిక భారమున్‌= ఈ పల్లకీమోతను; దూరము= చాలదూరము; 
మోసితి= మోశావుగా ఏ గతిన్‌ నిలిచెదవు= ఏలానిలబడగలుగుతున్నావో; అంచున్‌= అనుచు; భూవరుండు= రాజు; 
నిష్టురముల్‌+తగన్‌+పల్మన్‌= ఎత్తిపొడుపుగా మాటలాడగా; ఆ+ఎదన్‌= ఆ సమయాన; ఆ శిబికన్‌= ఆ పల్లకిని; పలుకక= 
పల్లెత్తుమాట అనక; బ్రాహ్మణవర్యుండు= బ్రాహ్మణులలో శ్రేష్టుడు; మోసెన్‌= మోస్తూనే ఉన్నాడు. 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 565 


తా :; ఓయీ! నీవు బాగా అలసిపోయావు. పైగా ముసలివాడివి. పాపం ఆకలితో నకనకలాడుతున్నావు. నీ వెన్నెముక 
చాలా పలుచగా ఉంది. ఈ పల్లకి ఏమో బరువయింది. ఎంతో దూరం మోశావు. ఎలా నిలబడగలుగుతున్నావో అని 
రాజు ఎత్తిపొడుపుగా మాట్లాడినా బ్రాహ్మణకుమారుడు భరతుడు ఏమీ బదులాడకుండా పల్లకిని అలా మోస్తూనే ఉన్నాడు. 


వ. అప్పు దావిప్రవరుండు దనకుం గడపటిదియగు కళేబరంబునందు నహంకార మమకారంబులం 
బొరయక మిథ్యాజ్ఞానరహితుందై బ్రహ్మభూతుందై మౌనవ్రతంబున నా శిబీక మోయుచున్న విషమగమనంబుం 
జూచి యతికుపితుండగుచు నా భూవరుండు వెండియు నిట్లనియె. కేడ్షడ 


ప్రతి : అప్పుడు= ఆ సమయంలో; ఆ విప్రవరుందు+తనకున్‌= ఆ బ్రాహ్మణ్రేష్టుడు తనకు; కడపటిది+అగు కలేబరము+ 
అందున్‌= చివరిదయిన దేహంబునందు; అహంకార మమకారంబులన్‌+పొరయక= నేను అనే గర్వము; నాది అనే 
భావాలను పొందక; మిథ్యాజ్ఞానరహితుండు+ఐ= భ్రాంతి వదలి పెట్టినవాడయి; 'బబ్రహ్మభూతుండు+ఐ= పరబ్రహ్మ స్వరూపుడై; 
మౌనవ్రతంబునన్‌= ఏమియు పలుకకుండుట అను వ్రతాన్ని పాటిస్తూ ఆశిబికన్‌= ఆ పల్లకిని మోయుచున్నన్‌= మోస్తుండగా; 
విషమగమనంబున్‌+చూచి= సక్రమమైన నడకతో సాగకుందుటను కనుగొని; అతికుపితుందు +అగుచున్‌= మిక్కిలి కోపముగొన్న 
వాడవుతూ; ఆ భూవరుండు= ఆ రాజు; వెండియున్‌= మరల; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 
తా : భరతునికి ఇదే తన కడపటి జన్మమని తెలుసు. అందువలన అహంకారమమకారాలకు మనసులో అవకాశం 
ఇవ్వలేదు. పైగా అతడు జ్ఞాని. పరబ్రహ్మస్వరూపుడు. అందుచేత ఏమీ ఎదురుచెప్పక మౌనంగా పల్లకిని మోస్తూనే 
ఉన్నాడు. పల్లకి యథాతథంగా ఎగుడుదిగుడుగా సాగుతూ ఉంటే రహూగణుడు పిచ్చికోపంతో ఇలా అరిచాడు. 
సీ ఓరి దుర్మద! విన రోరి జీవన్ఫత! నా యాజ్ఞందప్పించి నడిచె దీవు, 

ఈ వక్రమార్గంబు లిన్నియు విడిపించి నడపింతు నిన్ను సన్మార్గమందు 

నని రాజగర్వాంధుం డగుచు గుణత్రయంబున వృద్ధింబొందిన భూవరుం డ 

బద్ధ ప్రలాపముల్‌ పల్కు చుండినంజూచి శమదమాదులచేంబ్రశస్తుం డగుచు 


తే. జగతి బ్రహ్మస్వరూపమై సకల భూత, ములకు నత్యంతహితుందైన భూసురుండు 
యోగివర్తన దెలియ లేకున్న రాజు, నంత వీక్షించి యల్ల ని ట్లనుచుంబలికె. 145 


ప్రతి : ఓరి దుర్మద= ఓరి పొగరుపోతా!; వినర+ఓరి జీవత్‌+మృత= వినర ఓరి నడపీనుగా!; నా+ఆజ్ఞన్‌= నా ఆదేశాన్ని 
తప్పించి= పాటించకుండా; నడిచెదవు+ఈవు= ప్రవర్తిస్తున్నావు; ఈ వక్రమార్గంబులు +ఇన్నియున్‌= నీ కుంటినదకలు 
అన్నింటిని; విడిపించి= వదలించి; నిన్నున్‌= నిన్ను సన్మార్గము +అందున్‌= మంచిదారిలో; నడపింతున్‌= నడిపిస్తాను; 
అని= అంటూ; రాజగర్వ+అంధుండు +అగుచున్‌= రాజుననే గర్వం కారణంగా (గ్రుడ్డివాడవుతూ; గుణత్రయంబునన్‌= 
గుణములలో మూడవదయిన తమోగుణంతో; వృద్ధిన్‌+పొందిన= చెలరేగిన; భూవరుండు = రాజు; అబద్ధప్రలాపముల్‌= 
కారుకూతలు; పల్ముచుండినన్‌+చూచి= పలుకగా చూచి; శమదమ +ఆదులచేన్‌= శమము, దమము మున్నగు గుణములచే; 
ప్రశస్తుండు +అగుచున్‌= ప్రఖ్యాతి గడించిన వాడగుచు; జగతిన్‌ = లోకంలో; బ్రహ్మస్వరూపము+ఐ= బ్రహ్మ స్వరూపుడయి; 
సకల భూతములకున్‌= సమస్త జీవరాసులకు; అతి+అంతహితుండు+ఐన= మిక్కిలి హితం కోరేవాడయిన; భూసురుండు= 


566 శ్రీమహాభాగవతము 


బ్రాహ్మణుడు; యోగివర్తన +తెలియలేకున్న= యోగుల స్వభావం బొత్తిగా తెలియలేని; రాజున్‌= భూపతిని; అంతన్‌= 
అంతట; వీక్షించి= చూచి; అల్లన్‌ +ఇట్లు +అనుచున్‌+పలికెన్‌= మెల్లగా ఇలా అన్నాడు. 
తా : ఓరీ పొగరుబోతా! నడపీనుగా! నేను చెప్పింది అసలు వినిపించుకోకుండా నడుస్తున్నావు. నీ కుంటినడకలను 
వదిలించి సరి అయిన మార్గంలో నిన్ను నడిపిస్తాను అని అధికారమదంతో తమోగుణ ప్రకోపంతో కారుకూతలు కూశాడు 
రాజు. అపుడు శమదమాది గుణసంపన్నుడూ, బ్రహ్మస్వరూపుడూ, సమస్త జీవరాసుల హితంకోరేవాడూ అయిన ఆ 
బ్రాహ్మణుడు యోగులస్వభావం బొత్తిగా తెలియని ఆ రాజును చూచి ఇలా అన్నాడు. 


శ భరతుండు రహూగణుని మాటలకు. బ్రత్యుత్తరంబు లిచ్చుట 


వ. నరేంద్రా! నీవు సెప్పినది సత్యంబు; భారం బీ శరీరంబునకే కాని నాకుం గలుగనేర; దైనను స్థాల్యకార్భ్యం 
బులు వ్యాధులు నాధులు క్షుతృష్ణలు నిచ్భావిరోధభయంబులు జరామరణంబులు రోషనిద్రా జాగరణంబులు 
నహంకార మమకార మదశోషణాదులును దేహంబు తోడన జనియించుంగాని నాకుం గలుగనేరవు; 
జీవన్ఫతుండ నేన కా దాద్యంతంబులు గలుగుటం జేసి యందణియందును గలిగియుండు; స్వామిభృత్య 
సంబంధంబులు విధికృతంబు లగుచు వ్యవహారంబులం జేసి శరీరంబులకుం గలుగుంగాని జీవునికి లేక 
యుండు; నదియునుం గాక రాజాఖిమానంబున నీవు నన్నాజ్ఞాపించెద వేనియుం 'బ్రమత్తుండవైన నీకుం 
బూర్వస్వభావం బెట్లుండె నట్లుగాక యే నేమి సేయుదు? నెణింగింపు; మున్మత్తమూకాంధ జడులుంబోలె 
సహజ స్వభావంబునుం బొందిన నా యందు స్‌ శిక్షయేమి లాభంబుం బొందింప నేర్చు? నదియునుంగాక 
స్తబ్బుండు మత్తుండునైన నాకు న్‌ శిక్ష వ్యర్థంబగు నని పలికి యుపశమ శీలుందైన మునివరుండు పూర్వకర్మ 
శేషంబునం గల్లు భారవాహకత్వంబుం దలంగం ద్రోయుటకు భారంబు వహించి శివీక మోచుచుం జనునెడ 
నా రాజవల్లభుండు దత్వజ్ఞానా పేక్షితుందై చనియెడి వాండగుటం దన హృదయ (గ్రంథి విమోచకంబులును 
బహుయోగగ్రంథ సమ్మతంబులును నగు బ్రాహ్మణవాక్యంబులను విని యా శిబిక దిగ్గన డిగ్గ నుజికి యా 
విఫ్రనికి సామ్టాంగదండప్రణామంబు లాచరించి సర్వగర్వవర్ణితుండై ముకుళితహస్తుండగుచు నిట్లనియె. 146 
ప్రతి: నరేంద్రా!= ఓ రాజా!; నీవు+చెప్పినది= నీవు చెప్పినమాట; సత్యంబు= నిజము; భారంబు= బరువు; ఈ 
శరీరంబునకే కాని= ఈ దేహనికే గాని; నాకున్‌+కలుగనేరదు= నాకేమాత్రం కలుగజాలదు; ఐననున్‌= ఐనప్పటికిని; 
స్థాల్య కార్బ్యంబులు= బలియడం, చిక్కిపోవడం; వ్యాధులున్‌+ఆధులు = శరీరానికీ, మనసుకూ సంబంధించిన జబ్బులు; 
క్షుత్‌తృష్ణలు= ఆకలిదప్పులు; ఇచ్చావిరోధభయంబులు= ఇష్టపడడం, ద్వేషించడం, భయపదదం, జరామరణంబులు వార్ధక్యం, 
మరణాలు; రోషనిద్రాజాగరణంబులు= రోషం, నిద్ర, మెలకువలు; అహంకారమమకార మదశోషణ +ఆదులును = 
నేననేభావం, నాదనే భావం, మదమాత్సర్యాదులు; దేహంబుతోడన జనియించున్‌+కాని= దేహంతోనే పుడతాయి తప్ప; 
నాకున్‌ = ఆత్మస్వరూపుడనైన నాకు; కలుగన్‌+నేరవు= ఏర్పడవు (నాకులేవు); జీవత్‌+మృతుండన్‌ +ఏన +కాదు = బతికి 
చచ్చినవాడను నేను మాత్రము కాదు; ఆది+అంతంబులున్‌= (మొదలు, చివర) జననమరణాదులు, కలుగుటన్‌+చేసి= 
కలుగుటవలన; అందథి+అందును= అందరిలోను; కలిగియుండున్‌= జీవన్ఫత భావము అందరికీ సహజమే; స్వామిభృత్య 
సంబంధములు= యజమానుడు, సేవకుడనే అనుబంధాలు; విధికృతంబులు +అగుచున్‌= దైవ నిర్దిష్టములై; 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 56/ 


వ్యవహారంబులన్‌+చేసి= లోకమున పెట్టుకొను సంబంధములవల్ల; శరీరంబులకున్‌ +కలుగున్‌ +కాని= భౌతిక శరీరానికి 
సంభవించును గాని; జీవునికిన్‌= జీవునకు; లేక+ఉండును= ఉండవు; అదియునున్‌+కాక= అంతమాత్రముగాక; 
రాజ+అభిమానంబునన్‌= నేను రాజును అనే అభిమానం కారణంగా; నీవు= అధికారమదంతో నీవు; నన్నున్‌= నన్నుు 
ఆజ్ఞాపించెదవు +ఏనియున్‌= ఆజ్ఞాపించదలచుకొంటే; ప్రమత్తుండవు+ఐన= (అధికార మదంచేత మత్తుండవైన) పొర 
కమ్మినవాడవయిన,; నీకున్‌= నీకు; పూర్వస్వభావంబు +ఎట్లు+ఉందెన్‌ +అట్లుగాక = పుట్టుకతోవచ్చిన స్వభావం ఏలా ఉండదెనో 
అట్లే ఉన్నది; ఏను+ఏమి+చేయుదున్‌= నేనేమి చేయగలను?; ఎటింగింపుము= తెలియజేయుము; ఉన్మత్త +మూక+ 
అంధజడులున్‌+పోలెన్‌= పిచ్చివాడు, మూగవాడు, గుడ్డివాడు, జదత్వము కలిగినవానివలె; సహజస్వభావంబునున్‌+పొందిన = 
నైసర్గిక స్వభావంతో వర్తించే; నా+అందున్‌= నాపట్ల; ర్స్‌ శిక్ష= నీవు విధించే దండన; ఏమి లాభంబున్‌+పొందింపన్‌+నేర్చున్‌= 
ఏలాంటి ప్రయోజనాన్ని సాధించగలుగుతుంది?; అదియునున్‌+కాక= అంతమాత్రమేగాక; స్తబ్బుండు= జడుడును, చలనం 
లేనివాడు; మత్తుందును+ఐన= మత్తస్వభావం కలవాడయిన,; నాకున్‌= నాకు; నీ శిక్ష నీవు విధించే దండన; వ్యర్దుబు +అగున్‌= 
రిత్తవోతుంది; అనిపలికి= అని సమాధానమిచ్చి; ఉపశమశీలుండు +ఐన = శాంతస్వభావుడయిన; మునివరుండు= మునులలో 
శ్రేష్టడయినవాడు; పూర్వకర్మ శేషంబునన్‌+కల్లు= పూర్వజన్మలో చేసిన కర్మలశేషంవల్ల అనుభవించవలసిన ఫలాన్ని 
భారవాహకత్వంబున్‌ = పల్లకిమోయడమనే పనితో, తలంగన్‌= బాపుటకు; త్రోయుటకున్‌= తొలగద్రోయడానికి; 
భారంబువహియించి= బరువును భరించి; శిబికన్‌= పల్లకిని; మోచుచున్‌= మోయుచు; చను +ఎడన్‌= వెళ్ళే సమయంలో; 
ఆ రాజవల్లభుండు = రాజులలో సర్వశ్రేష్టడయిన రహూగణుడు; తత్వజ్ఞాన +అ పేక్షితుండు+ఐ= తత్త్వాన్ని తెలుసుకోవాలనే 
జిజ్ఞాస కలవాదడయి; చనియెడివాండు +అగుటన్‌= వెళ్ళేవాడగుట వలన; తన పహృదయగ్రంధథి విమోచకంబులును= తనయొక్క 
ఎదముడి అను అహంకారాన్ని విడదీయునవి (విముక్తం చేసేవి; బహుగ్రంథ సమ్మతంబులును+అగు= ప్రామాణికమయిన 
[గ్రంథాంశాలకు సమ్మతమయిన, బ్రాహ్మణ వాక్యంబులను= విప్రవాక్యములను; విని= ఆలకించి; ఆ శిబికన్‌= ఆ పల్లకినుండి; 
దిగ్గనన్‌= గభాలున; డిగ్గన్‌+ఉటికి= నేలకు దూకి; ఆ విప్రనికిన్‌= ఆ బ్రాహ్మణునికి, స+అష్ట+అంగదండప్రణామంబులు + 
ఆచరించి= ఎనిమిది అవయవాలు నేల తాకునట్లు నమస్మారాలు చేసి అత్యంత; సర్వగర్వ వర్ణితుండు+ఐ= తనకుగల 
అన్నిరకాలయిన అహంకారాలను విడిచినవాదై; ముకుళిత హస్తుండు+అగుచున్‌= జోడించిన చేతులు కలవాడగుచు; 
ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తా : ఓ రాజా! నీవు చెప్పింది ముమ్మాటికి నిజం. బరువు శరీరానికే గాని నాకేమాత్రం కాదు. మనిషి బలిసిపోవడం 
చిక్కిపోవడం, శరీరానికి మనసుకూ సంబంధించిన జబ్బులు, ఆకలిదప్పులూ, ఇష్టపడడం, ద్వేషించడం, భయపడడం, 
వార్ధకం, మరణం, రోషం, నిద్ర మెలకువ, అహంకారమమకారాలు, మదమాత్సర్యాలు దేహంతో పుడతాయి. కాని, నాకు 
లేవు. జీవన్ఫృతుడను నేను మాత్రము కాదు. జననమరణాలు కలిగి ఉన్న వారందరూ జీవన్సృతులే. యజమానుడు 
సేవకుడు అనే సంబంధం కర్మవల్ల కలిగినది కనుక అది శరీరానికి గాని జీవునికి సంబంధించినది కాదు. *నేను రాజును 
కదా” అనే అభిమానంతో నీవు నన్ను ఆజ్ఞాపించావు. అంటే నీవు మదోన్మత్తుడవై ఉన్నావన్నమాట. అది ల్స్‌ స్వభావం గాని 
మరేంకాదు. అందుకు నేనేం చేయగలను? పిచ్చివాడూ, మూగవాడూ, గుడ్దివాడూ, తెలివిలేనివాడూ ఎంతో నేనూ అంతే. 
అందుచేత నన్ను శిక్షించడంలో నీకు కలిగే లాభం ఏమీ లేదు. అంతేగాకుండా జడుడనూ, మత్తుడనూ అయిన నాకు శిక్ష 
విధించిన నీ శ్రమ వ్యర్థం. ఇలా పలికి శాంతస్వభావుడయిన ఆ ముని శ్రేష్టుడయిన భరతుడు పూర్వ కర్మఫలాన్ని అనుభవించక 
తప్పదనే భావంతో దండె వదలిపెట్టుకుండా ఎప్పటిలాగే పల్లకిని మోయసాగాడు. శాస్తసమ్మృతాలైన బ్రాహ్మణుని వాక్యాలను 


568 శ్రీమహాభాగవతము 


రాజు విన్నాడు. ఆ మాటలు తత్వజ్ఞానా పేక్షతో పోతున్న ఆ రాజేంద్రుని హృదయానికి సూటిగా తగిలాయి. అతనిలోని 
అహంకారం తొలగింది. ఆ రాజు వెంటనే పల్లకి నుండి దిగాడు. బ్రాహ్మణునికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. 
వినయవిన(ముడై చేతులు జోడిస్తూ ఇలా అన్నాడు. 


విశే : దేహానికి ఆత్మకు తేడా ఉంది. దేహానికి సంబంధించిన సుఖదుఃఖాదులచే ఆత్మప్రభావితం కాదు. జదభరతుడు 
ఆత్మస్వరూపుడు. అతనికి లౌకిక సుఖదుఃఖ భావన లేదు. 
పరమప్రభువు దేవుడు ఒక్కడే. ఇతరులు కాదు. ప్రకృతి అధీనంలో భౌతిక జగత్తులో ఎవడూ ప్రభువు కాడు. 
దైవీహ్యేషాగుణమయీ మమమాయా దురత్యయా 7-14 ప్రకృతిమాయచే ప్రభువులు, భృత్యులమనే భావన. ఇది 
మిథ్యాపూర్వక భావన 
భరతుడు ఒక్కడే “ధర్మాధికారి 
తత్తేరి నుకవ్పూం సుసమీక్ష్యమాణో భుంజాన ఏవాత్మకృతం విపాకమ్‌, 
హృ ద్వాగ్వపుర్భిర్విద ధన్నమస్తే జీవేత యో ముక్తిపదే సదాయభాక్‌. భాగ 10-148 
“గగతకర్మలు అనుభవిస్తూ ఏ నిర్దెటుక కరుణకై వేచియుండి పృాదయకుహరమున సదా వందనములను కావించువాడు 
మోక్షపదమునకు నిశ్చయంగా అర్హుడగును. అది అతని ధర్మయుతమను అధికారమే యగును అని భావం. 
1. వ్యాధులు, ఆధులు : “అధి అంటే మనస్సుకు సంబంధించిన జబ్బు. 'వ్వాధి” అంటే శరీరానికి చెందిన జబ్బు. 
2. సాష్టాంగ దండ ప్రణామంబులాచరించి : స+అష్ట+అంగ+దండ ప్రణామం ఆచరించే పద్దతి. 
శరీరంలోని ఎనిమిది అంగాలు నేలకు తగిలేటట్లుగా చేసే నమస్మారం. 
కం. కరయుగములు, చరణంబులు 
ఉరము, లలాటస్థలము, నున్నత భుజముల్‌ 
ధరందగుల నరుండుమొక్కంగం 
బరువడి సావ్టాంగమండ్రు పరమమునీంద్రుల్‌. 


శ్లో, ఉరసా శిరసా దృవ్వా మనసా వచసా తథా । 
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామో౭_వ్టాంగ ఉచ్యతే 11 


ధరణీసురులలోనందలంప నెవ్వండవు నీ వవధూతవేషివై యవని యందు 
నేమిటికై చరియింపంగ వచ్చి? తిచ్చటికి నొక్కండ వొంటి సనుట నేండు 


ననుంగృతార్జునింజేయ ననుకూలుం డగుచున్న యట్టి యా కపిలమహామునీంద్రుం 
డదవా?నీ మహత్త్వ్వంబు దవిలి విచారింప నెజఖుంగక చేసితిం; గరుణంజూడు 


తే. తప్పు సైరింపు; నే యమదండమునకు, హరుని శూలంబునకును వజ్రాయుధమున 
కనల చంద్రార్మ ధనద శస్తాస్తములకు వెజవ విప్రుని కే మది వెజచినట్లు. 147 


బ్ర 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 569 


ప్రతి : తలంపన్‌= ఆలోచించగా; ధరణీసురులలోనన్‌= బ్రాహ్మణులలో; నీవు; ఎవ్వండవు?= ఎవడవు; అవధూూతవేషివి+ఐ= 
అవధూతవేషంతో; అవని+అందున్‌= లోకంలో; ఏమిటికి+ఐ= ఎందుకోసం; చరియింపంగన్‌+వచ్చితి= సంచరించడానికి 
వచ్చావు; ఇచ్చటికిన్‌= ఈ ప్రదేశంలో; ఒక్కండవు= ఒంటరివి; ఒంటిన్‌= ఇతరులతో సంబంధం లేకుండ; చనుట= 
వెళ్ళడం; నేండు= ఈరోజు; ననున్‌= నన్ను కృత +అర్భునిన్‌+చేయన్‌= నాకేది అవసరమో దానిని తీర్చగలగడానికి; 
అనుకూలుండు +అగుచున్న+అట్టి= అనుకూలుడయినట్టి, ఆ కపిల మహాముని+ఇంద్రుండవా= ఆ కపిలమహాముని (శ్రేష్టడవో; 
న్‌ మహత్త్వంబు= నీ మహిమను; తవిలి= పూనుకొని; విచారింపన్‌+ఎజుంగక చేసిలిన్‌= ఆలోచింపక అపచారం చేశాను; 
కరుణన్‌+చూడు= నన్ను దయతో వీక్షింపుము; తప్పు+సైరింపు= దోషాన్ని క్షమించు; నేన్‌= నేను; విప్రనికిన్‌= బ్రాహ్మణునికి; 
మదిన్‌= మనసులో; వెజచినట్లు= భయపడినట్లుు యమదందడమునకున్‌= యమపాశానికి గాని; హరుని శూలంబునకును = 
శివుని త్రిశూలాయుధానికిగాని; వజ+ఆయుధమునకున్‌= ఇంద్రుని వజ్రయుధానికిగాన్సి అనలచం ద్ర+అర్మ+ధనదశ'స్త్ర+ 
అస్త్రములకున్‌= అగ్ని చంద్ర, సూర్య, కుబేరుల మంత్రపూతములైన అస్త్రప్రయోగానికి గాని; వెజివన్‌= భయపడను. 
తా: నీవు సామాన్యబ్రాహ్మణుడవు కావు. అవధూతలా కనిపిస్తున్నావు. అయితే ఎందుకు ఈ వేషంలో ఒంటరిగా 
తిరుగుతున్నావు? నన్ను ధన్యుణ్ణి చేయడంకోసం దయతోవచ్చిన కపిల మహామునీంద్రుడవు కావు గదా? నీ మహిమలు 
తెలుసుకోలేక నేను అపచారం చేశాను. నన్ను దయతో చూడు. నా తప్పును క్షమించు. నేను బ్రాహ్మణునకు భయపడినట్లు 
యమధర్మరాజు పాశానికి గానీ, శివుని శూలాయుధానికి గానీ, ఇంద్రుని వజ్రాయుధానికిగానీ, అగ్జ చంద్ర, సూర్య, 
వరుణుల శస్తాస్రాలకుగానీ ఏ మాత్రం భయపడను సుమా! 

వ. మజథజియు నిస్పంగుందవయి జడుండుంబోలె నిగూఢ విజ్ఞానంబు గలిగి చరియించుచునున్న 
వాండవు; నీ వచనంబులు యోగశాస్త సమానంబులై వాజ్మానసంబులకు నభేద్యంబులయి యున్నవే; 
నవ్విష్ణుకళావతీర్ణుండు సాక్షాద్ధరియునగు కపిలమహామునివలన బ్రహ్మవిద్య దెలియంగోరి చనుచున్నవాండ; 
నీవు లోక నిరీక్షణార్థం బవ్యక్తలింగుండవై చరియించుచున్న కపిల మహామునీంద్రుండవు గాంబోలుదువు; 
మందుందైన గృహస్థుండు యోగీశ్వర చరిత్రంబు లెట్టు లెజుంగనేర్చుం? గర్మవశంబున దృష్టంబై శాంతి 
వహించుచు నడుచుచున్న యీ యాశ్రమంబు నాకునుంబోలె నీకు నగునని తోంచుచున్న; దది యెట్లనిన 
ఘటంబు లేక జలంబులు దేనేరని తెజంగున లేనిది గలుగ నేరదు; గావునం బ్రమాణమూలం బయిన 
లోకవ్యవహారంబు సత్పథంబున సమ్మతంబై యుండుటం జేసి నీ వాడు వాక్యంబులు నాకు సమ్మతంబు 
గానేర వని సింధు దేశాధీశ్వరుండు వినిపించిన నా విప్రుండు లోక వ్యవహారంబునకు నిత్యత్వం బౌపాధికం 
బగుం గాని నిత్యంబు గా నేరదని దృష్టాంతనిదర్శనంబుగా నిట్లనియె. 148 
ప్రతి : మజియున్‌= అంతమాత్రమేగాక; నిస్సంగుండవు +అయి= సంగం లేనివాడవై; జడుండున్‌+పోలెన్‌= జడునిలాగ; 
నిగూఢ విజ్ఞానంబు +కలిగి= నిగూఢమయిన విజ్ఞానరహస్యాలు కలిగి; చరియించుచున్‌+ఉన్నవాండవు= సంచరిస్తున్నావు; 
నీ వచనంబులు= నీ మాటలు; యోగశాస్త్ర సమానంబులు+ఐ= యోగశాస్తంలోని వాక్యాలకు తుల్యములై; 


వాక్‌+మానసంబులకున్‌= వాక్కుకు మనసుకు; అభేద్యంబులు+అయి ఉన్నవి= విడదీయడానికి వీలు లేనట్టుగా ఉన్నాయి; 
ఏను= నేను; విష్ణుకళా+అవతీర్గ్ణుండున్‌= విష్ణుదేవుని అంశతో అవతరించినవాడు; సాక్షాత్‌ +హరియున్‌+అగు= సాక్షాత్‌ 


570 శ్రీమహాభాగవతము 


విష్ణుస్వరూపుడును అగు; కపిలమహామునివలనన్‌= కపిల మహామునివలన; బ్రహ్మవిద్య= బ్రహ్మవిద్యను; తెలియన్‌+కోరి+ 
చనుచున్‌+ఉన్నవాండన్‌= తెలుసుకోవాలని వెళుతున్నవాడిని; నీవు= నీవు; లోక+నిర్‌+ఈక్షణ +అర్థంబు= లోకులను దయతో 
చూచి రక్షించడంకోసం (పరిశీలించుటకోసం); అవ్యక్త లింగుండవు+ఐ= ఇతరులు గుర్తించడానికి వీలుకాని ఆకారంలో; 
చరియించుచున్‌+ఉన్న= తిరుగుతున్న కపిలమహాముని +ఇంద్రుండవు= కపిల మహామునీంద్రుడవే; కాన్‌పోలుదువు= 
అయి ఉంటావు; మందుందడు+ఐన = మూర్చుడైన; గృహస్థుండు= సాంసారిక జీవితం గడిపేవాడు; యోగి+ఈశ్వర 
చరిత్రంబులు= యోగీశ్వరుల నడివడికలు; ఎట్టులు+ఎజుంగన్‌+నేర్చున్‌= ఎలా తెలుసుకోగలుగుతాదడు; కర్మవశంబునన్‌= 
కర్మవశంతో; దృష్టంబు+ఐ= కనబడినదై; శాంతి వహించుచున్‌= బడలిక పొందుతూ; నడచుచున్‌+ఉన్న= సాగుతున్న; 
ఈ+ఆథశమంబు= ఈ గృహన్థాశ్రమం; నాకునున్‌+పోలెన్‌= నాకువలె; నీకున్‌ +అగున్‌ +అని= నీకును అగును అని; తోం 
చుచున్‌+ఉన్నది= కనబడుతున్నది; అది+ఎట్లు+అనినన్‌= అదేలాగంటే; ఘటంబులేక= కుండ లేకుండా; జలంబులు= 
నీటిని; తేన్‌+నేరని= తీసుకురావడం కుదరని; తెజంగునన్‌= పద్ధతిలో; లేనిది= అసలులేనిది; కలుగన్‌ నేరదు= అనుభవానికి 
రాదు; కావునన్‌= అందువల్ల ప్రమాణమూలంబు+అయిన= ప్రమాణాలు హేతువుగా గల్టిన; లోకవ్యవహారంబు= లోకపుతీరు; 
సత్‌+పథంబునన్‌= మంచిమార్దంలో; సమ్మతంబు+ఐ= అంగీకృతమై; ఉండుటన్‌+చేసి= ఉండడంవల్ల; నీవు+ 
ఆడువాక్యంబులు = న్‌వు పల్మిన వాక్యాలు; నాకున్‌= నాకు; సమ్మతంబు కానేరవు= సరిపడుట లేదనిపిస్తుంది; అని= అని; 
సింధుదేశ+అధీశ్వరుండు = కందు దేశాధిపతి ఐన రహూగణుడు; వినిపించినన్‌= చెప్పగా; ఆ విప్రండు= ఆ బ్రాహ్మణుడు; 
లోకవ్యవహారంబునకున్‌= లోకవ్యవహారమునకు; నిత్యత్వంబు= ఎల్లప్పుడూ ఉండుట; బెపాధికంబు +అగున్‌+కాని= ఉపాధిపై 
ఆధారపడి ఉంటుంది కాని; నిత్యంబు +కానేరదు= శాశ్వతంగా ఉండటం కుదరదు; అని= అని; దృవ్టాంత నిదర్శంబు+కాన్‌= 
ఉదాహరణ పూర్వకంగా; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తా : నీవు కోరికలు లేనివాడవై కూడా పైకి జడునివలె కనిపిస్తున్నావు. నిగూఢమయిన విజ్ఞానరహస్యాలు నీకు తెలిసినట్టే 
ఉంది. నీ మాటలు యోగశాస్తాలలోని వాక్యాలకు దీటుగా ఉన్నాయి. నీ వాక్యాలు వాక్కుకు గాని మనసుకు గాని 
విడదీయడానికి వీలు లేనట్టుగా ఉన్నాయి. 


నే నిపుడు విష్ణుదేవుని అంశతో అవతరించినవాడూ, సాక్షాత్‌ విష్ణుస్వరూపుడూ అయిన కపిలమహాముని వల్ల 
బ్రహ్మవిద్యోపదేశం పొందాలని వెళుతున్నాను. నీవు లోకులను పరీక్షించడంకోసం, ఇతరులు గుర్తించడానికి వీలులేని 
ఆకారంలో తిరుగుతున్న సాక్షాత్‌ కపిలమహామునీంద్రుడవే అని అనుకొంటున్నాను. మూర్చుడైన నావంటి గృహస్థుడు 
మీవంటి యోగీశ్వరుల చరిత్రలను ఎలా తెలుసుకోగలుగుతాడు? ఈ గృహన్థాశ్రమం బాదరబందీ నాకులాగా నీకు 
ఉన్నట్టుంది. కుండలేకపోతే నీరు తీసుకురావడం కుదరదు. అందువల్ల అసలు లేనిది అనుభవానికి రానేరాదు. ప్రమాణాలను 
బట్టి 'లోకవ్యవహారాన్ని నమ్ముతున్నాము. అందువల్ల నీ మాటలు నాకు సరిపడుట లేదనిపిస్తున్నది అని సింధు దేశానికి 
అధిపతి అయిన రహూగణుడు అన్నాడు. ఆ మాటలు విని బ్రాహ్మణకుమారుదైన భరతుడు లోకవ్యవహారంలోని నిత్యత్వం 
ఉపాధిపై ఆధారపడి ఉంటుందేగాని అది సత్యం కానేకాదు అని ఉదాహరణలతో ఇలా విశదీకరించాడు. 


విశే ; జదభరతుడు పరిపూర్ణ యోగి. మునులలో శ్రేష్టుడు. యోగేశ్వరుడు గీతలో - 


యోగినామపి సర్వేషాం మద్గతేనాన్తరాత్మనా | 
(శ్రద్ధావాన్‌ భజతే యో మాం స మే యుక్తతమో మతః ॥ 6-47 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 5/71 


అత్యంత (శ్రద్ధతో నా భావనయందే నిలిచియుందేవాడును, నన్నే తనయందు సదా స్మరించువాడును మరియు నాకు 
దివ్యమైన ప్రమయుతమైన సేవను ఒనరించినవాడును అగు యోగి యోగులందరికన్నను అత్యంత సన్నిహితంగా నాతో 
యోగమునందు కూడినట్టివాడ్రైయున్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు ఇక్కడరాజు రాజుకాడు. భరతుడు జడుడు 
కాడు. ఇవి ఉపాధులు. ఆత్మకు అచ్చాదనలు తొడుగులు మాత్రమే. 


ఉపాధి : ఇక్కడ శరీరమే “ఉపాధి. 


సీ పావకశిఖలచే భాండంబు దాం దప్త మగుం; దప్తఘటముచే నందు నున్న 
జలము తపించు; నా జలముచేం దండులంబులు తప్తమొంది యప్పుడు విశిష్ట 
మైన యన్నం బగు; నా చందమునను దా దేహేంద్రియంబులందెలివితోడ 
నాశ్రయించుక యున్న యట్టి జీవునకు దేహంబునంబ్రాణేంద్రియాదికమున 


ఆ. జరుగుచుండు నిట్లు సంసారఘట శిక్ష రక్షకుండు నయిన రాజు దుష్ట 
కర్మములకుంబాసి కంజాక్షపదసేవం, జేసెనేని భవముంజెందకుండు. 149 


ప్రతి : పావకశిఖలచేన్‌= అగ్ని జ్వాలలతో; భాండంబు= కుండ; తాన్‌= తాను; తప్త్రము+అగున్‌= కాలుతుంది; 
తప్తఘటముచేన్‌= కాలిన కుండ కారణంగా; అందున్‌+ఉన్న= ఆ కదవలోని; జలము = నీరు; తపించున్‌= వేడెక్కుతుంది; 
ఆ జలముచేన్‌= ఆ నీటికారణంగా; తండులంబులు = బియ్యం; తప్తము+బఒంది= వేదెక్కి అప్పుడు= ఆ వేదెక్కుటచేత; 
విశిష్టము+ఐన = శ్రేషుయిన; అన్నంబు+అగును= అన్నమగును; ఆ చందముననున్‌= ఆ విధంగా; తాన్‌= తాను; 
దేహ+ఇంద్రియంబులన్‌= దేహాన్ని ఇంద్రియాల్నిి తెలివితోదన్‌= జ్ఞానంతో; ఆశ్రయించుక+ఉన్న+అట్టి= ఆశ్రయించియున్నట్టి 
జీవునకున్‌= ప్రాణికి; దేహంబునన్‌= దేహంలోనే; ప్రాణ +ఇంద్రియ+ఆదికమునన్‌= ప్రాణం ఇంద్రియాలు మొదలైనవాటి 
రూపంలో; జరుగుచుండున్‌= సాగుతుంటాయి; ఇట్లు= ఈ రకంగా; సంసారఘట శిక్ష రక్షకుండున్‌+అయిన = సంసారమనే 
ఘటమును శిక్షించువాడును, రక్షించువాడునూ అగు (దుష్టళిక్షకుడు శిష్టరక్షకుడునూ అగు) రాజు అలా ఉండాలి అంటున్నాడు; 
రాజు= ప్రభువు; దుష్టకర్మములకున్‌+పాసి= చెడుకర్మలను వదలిపెట్టి; కంజ+అక్ష+పదసేవన్‌+ చేసెన్‌+ఏని= పద్మములవంటి 
కన్నులుగల విష్ణుపాదాలను సేవిస్తే భవమున్‌+చెందక +ఉండున్‌= పుట్టుకనుండి విముక్తుడవుతాడు. 


తా; అగ్నిజ్వాలలతో కుండ కాలుతుంది. కాలిన కుండ కారణంగా అందులో పోసిన నీరు వేడెక్కుతుంది. ఆ నీటిలో వేసిన 
బియ్యం బాగా ఉడికి పక్వమయి అన్నం సిద్ధమవుతుంది. అలాగే దేహాన్ని ఇంద్రియాలను ఆశయించుకొని జీవుడున్నాడు. 
దేహంలోనే ప్రాణం ఇంద్రియాలున్నాయి. అందువల్ల దేహేంద్రియాలకు సంబంధించినవన్నీ జీవునకూ సంక్రమిస్తాయి. 

ప్రజల శిక్షణ, రక్షణలకోసం రాజున్నాడు. ఆ రాజు చెడుకర్మలు వదలిపెట్టి విష్ణుపాదాలను సేవిస్తే, సంసార 
బంధాలనుండి విముక్తుడవుతాడు. 


ఆ. అనుచు ధారుణీసురాత్మజుం డీ రీతిం, బలుకుటయును రాజు పరిణమించి 
వినయవాక్యములను వినుతించి (క్రమ్మజం, బుణ్యుందైన సింధుభూవరుందు. 150 


ప్రతి : అనుచున్‌= అని విశదం చేస్తూ ధారుణీసుర +ఆత్మజుండు= (బ్రాహ్మణ కుమారుడయిన భరతుడు; ఈ రీతిన్‌= ఈ 
విధంగా; పలుకుటయును= బదులివ్వగా; రాజు= రహూగణమహారాజు; పరిణమించి= మానసికంగా మార్పుచెంది; 


572 శ్రీమహాభాగవతము 


వినయవాక్యములను= వినయం ప్రదర్శించే వాక్యసమూహాలతో; వినుతించి= పొగడి; (క్రమ్మజన్‌ = వెంటనే; 
పుణ్యుందు+ఐన = పుణ్యాత్ముడయిన; సింధుభూవరుండు= సింధుదేశాధిపతి... 


తా : బ్రాహ్మణకుమారుడయిన భరతుడు ఇలా పలుకగానే రాజులో మార్పు కలిగింది. ఆ తరువాత వినయోక్తులతో 
స్తుతించి భరతునితో సింధురాజు ఇలా అన్నాడు. 


వ. మహాత్నా! నేను రాజు ననియెడి యభిమాన మదాంధుందనై మహాత్ములం దిరస్మరించిన నన్నుం 
గరుణింపుము; నీ వార్తబంధుండవు; న్స కృపాదృష్టింజేసి మహాత్ముల నవమానంబు సేసిన దురితంబువలన 
విముక్తుండ నయ్యెద. విశ్వసుహృత్త వైన నీకుం గోపంబు గలుగనేర; దసమర్థు లయిన మాబోంటి వారలు 
మహాజనావమానంబున శీఘ్రంబె నశింతురు; గావున నీవు దయాళుండ వయి నన్ను మన్నింపు మనిననా 
విఫ్రుండిట్లనియె. 151 


ప్రతి: మహా+ఆత్మా= గొప్ప మనస్సుగలవాడా; నేను= నేను; రాజును+అనియెడి= రాజుననే; అభిమాన మద+అంధుందను + 
ఐ= దురహంకారంతో కనుగాననివాదనై; మహాత్ములన్‌= మహాత్ములను; తిరస్మరించిన= లెక్కపెట్టని; నన్నున్‌= నన్ను; 
కరుణింపుము= దయతో చూడుము; నీవు= అవధూతగా కనిపించే నీవు; ఆర్షబంధుండవు= మోక్షచింతన గల ఆర్హులైన 
తత్వజిజ్ఞాసువులకు దగ్గరి చుట్టానివి; నీకృపాదృష్టిన్‌+చేసి= స కృపాకటాక్ష వీక్షణంవల్ల; మహాత్ములన్‌+అవమానంబు+చేసిన = 
గొప్పవారిపట్ల అవమానం చేసిన; దురితంబువలనన్‌= పాపంవల్ల; విముక్తుండను +అయ్యెదన్‌= విడివడినవాడనవుతాను; 
విశ్వసుహృత్తవు +ఐన = లోకానికి ఆప్తమిత్రుడవయిన,; నీకున్‌= నీకు; కోపంబు+కలుగన్‌నేరదు= అసలు కోపమనేది 
ఉండదు; అసమర్భులు +అయిన= ఏమా[తత్రం సామర్థ్యంలేని; మాబోంటివారలు= మావంటివారు; మహాజన 
అవమానంబునన్‌= గొప్పవారిని అవమానించడమనే పాపకర్మవలన,; శీఘ్రంబు+ఎ= తొందరగా; నశింతురు= వినాశం 
చెందుతారు; కావునన్‌= అందువల్ల; నీవు= అవధూతవయిన నీవు, తత్త్వవేత్తవయిన నీవు; దయాళుందవు +అయి= 
దయాస్వభావం కలవాడవై) నన్నున్‌= నన్ను, మన్నింపుము = క్షమించుము; అనినన్‌= అనగా; ఆ విప్రండు= ఆ బ్రాహ్మణడు; 
ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 

తా ; మహాత్మా! నేను రాజుననే దురహంకారంతో కన్నులు గానక మహాత్ముడవైన నిన్ను తిరస్మరించాను. అపరాధినైన నన్ను 
కరుణించు. నీవు నావంటి మోక్షచింతనచే ఆర్హులైన తత్పజిజ్ఞాసువులకు దగ్గరి చుట్టానివి. నీవు నాపైనీ కృపాకటాక్షవీక్షణం 
ప్రసరింపజేస్తే, మహాత్ములకు అవమానం చేసిన పాపం నుండి నేను విముక్తుణ్ణి అవుతాను. నీవు లోకానికి ఆప్తమిత్రుడవు. 
అందువల్ల నీకు అసలు కోపమనెదే ఉండదు. మేము ఏమీ చేతగాని వాళ్ళం. గొప్పవారిని అవమానించడమనే పాపకర్మంవల్ల 
తొందరగా వినాశం కొని తెచ్చుకుంటాము. అందువల్ల దయాదృష్టితో నన్ను క్షమించు అని క్షమాభిక్ష వేడిన రాజును జూచి 
బ్రాహ్మణుడైన భరతుడు ఇలా అన్నాడు. 


క కడువేడ్మ్క నీ వవిద్వాం, సుండవై యుండియును మిగులంజోద్యము విద్వాం 
సుండుంబోలెను బలికెద వి, ప్పుడు మే లఅనవచ్చుంగొంత పురుషులలోనన్‌. 152 


ప్రతి: కడువేడ్మన్‌= మిక్షిలి వేద్మతో; నీవు= నీవు; అవిద్వాంసుండవు+ఐ+ఉండియును= పండితుడవు కాకపోయినను; 
ఇప్పుడు= ఇపుడు; మిగులన్‌= మిక్కిలి; విద్వాంసుండున్‌+పోలెను= విద్వాంసునిలాగా; పలికదవు= మాటలాడుతున్నావు; 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 5/73 


చోద్యము= మిక్కిలి వింత, అయిన్న? కొంత= కొంతవరకు; పురుషులలోనన్‌= పురుషులలో; మేలు+అనవచ్చున్‌= నిన్ను 
మెచ్చుకోవచ్చును. 


తా : నీవు విద్వాంసుడవు కావు. అయినా విద్వాంసునిలాగా మాట్లాడుతున్నావు. ఇది చాలా చిత్రంగా ఉంది. అయినా 
నిన్ను కొంత మెచ్చుకోవచ్చు. 


ఆ. పరంగంబెద్ద లీ ప్రపంచమంతయుం దథ్య, మనరు; నీవు తథ్య మనుచుంబలికి; 
తట్లుగాన నిన్ను నధికుండ వని పల్కు రాదు నాకుంజూడ రాజచంద్ర! 1538 


ప్రతి : రాజచంద్ర!= ఓ రాజ్రేష్టుడా!; పరంగన్‌= ఒప్పుగాా; పెద్దలు = తెలిసినవారు; ఈ ప్రపంచము+అంతయున్‌= ఈ 
విశ్వమంతా; తథ్యము +అనరు= పరమ సత్యమని అంగీకరింపరు; నీవు= నీవు (నీవేమో) తథ్యము +అనుచున్‌= నిజమని; 
పలికితి= మాటలాడితివి; అట్లు కానన్‌= అందువలన; నిన్నున్‌= నిన్ను నాకున్‌+చూడన్‌= నాకు చూడగా అధికుండవు+అని 
పల్మన్‌+రాదు= గొప్పవాడవని చెప్పదగదు. 


తా : రాజచంద్రా! పెద్దలెవరు గాని ఈ ప్రపంచం సత్యమని చెప్పరు. అయితే నీవు సత్యమంటున్నావు. వ్యవహారసత్యం 
అసలు సత్యం కాదు. అందువల్ల నీ ఆధిక్యాన్ని అంగీకరించడానికి వీలు లేదు. 


ప యజ్ఞాదికములందు నామ్నాయములయందుం దజణచుగాందత్త్వవాదంబు లేదు 
స్వప్నంబునందుల సౌఖ్య మాకారంబు నందుల నిత్యమై యంత లేని 
యట్టి చందమున వేదాంతవాక్యంబులు తత్త్వంబు నెజింగించి తలంగుంగాని 
నిత్యంబులై యుండనేరవు; పురుషుని చిత్తంబు గుణములంజెంది యెంత 


తే. కాలముందడును మజి యంత కాలమందు, నరయ విజ్ఞానకర్మేంద్రియములచేత 
మరగి ధర్మంబులును నధర్మంబులట్లు, దగిలి పుట్టించుచుండు నత్యంతమహిమ. 154 


ప్రతి : యజ్ఞ +ఆదికములు +అందున్‌= యజ్ఞం మొదలయిన కర్మలయందుగాని; ఆమ్నాయముల+అందున్‌ = 
వేదములయందు గాని; తజచు+కాన్‌= అధికంగా; తత్వవాదంబు లేదు= పరమార్ధతత్షమును చెప్పవు; స్వ్పప్పంబులందులన్‌= 
కలలలో; సౌఖ్యము+ఆకారము= సుఖముయొక్క అనుభూతి; అందులన్‌= ఆ కలలలో; నిత్యము+ఐ= శాశ్వతమై; అంతన్‌= 
మెలకువ గల్టినప్పుడు; లేని +అట్టి+చందమునన్‌= లేనివిధంగా; వేదాంతవాక్యంబులు= వేదాంత స్వరూపవాక్యాలు; 
తత్త్వంబున్‌ +ఎటింగించి= నిజస్వరూపం స్థాపించి; తలంగున్‌= తొలగిపోవును కాని; నిత్యంబులు +ఐ+ఉందన్‌ +నేరవు = 
నిత్యంబుగా ఉందజాలవు; పురుషునిచిత్తంబు= జీవుని చిత్తము; గుణములన్‌+చెంది= గుణములను పొంది; ఎంతకాలము+ 
ఉండును= ఎంత కాలముంటుందో; మథి+అంత+కాలము+అందున్‌= మరి అంతకాలమునందు; ఆరయన్‌= పరిశీలింపగా; 
విజ్ఞానకర్మ+ఇంద్రియములచేతన్‌= జ్డాన కర్మేంద్రియాలతో; మరగి= అలవాటుపడి; ధర్మంబులునున్‌= ధర్మములుకూడా; 
అధర్మంబులు +అట్లు= అధర్మంవలె; తగిలి= బంధితమై; అత్యంతమహిమన్‌= మిక్కిలి సామర్థ్యంతో; పుద్టించుచున్‌+ఉండున్‌= 
కలిగించుచుండును. 


తా: యజ్ఞాల్లో గాని, వేదాలలోగాని, పరమార్ధతత్త్వం చెప్పబడదదు. కలలో అనుభవించిన సౌఖ్యాలకు ఆకారాలు ఉన్నాయి. 
కలలో అవి సత్యాలే. అయితే మెలకువలో అవి అసత్యాలు. అలాగే వేదాంత వాక్యాలనేవి తత్వస్వరూపం అనుభవమయ్యేవరకూ 


574 శ్రీమహాభాగవతము 


సత్యాలుగా భాసిస్తాయి. కాని అవి నీత్యాలు కావు. జీవుని చిత్తం ఎంతకాలం త్రిగుణాలతో కూడి ఉంటుందో అంతకాలం 
జ్ఞానేంద్రియాలతోనూ, కర్మేంద్రియాలతోనూ సన్నిహితత్వం కలిగి ఉంటుంది. ఈ అలవాటువల్ల ధర్మాలో, అధర్మాలో 
మనసులో పుడుతుంటాయి. 

వ మఖణజియు ధర్మాధర్మ వాసనాయుక్తంబు, విషయానురక్తంబునైన చిత్తంబు గుణ ప్రవాహంబులచేత 
వికారంబు నొంది దేవతిర్యజ్మనుష్యరూపంబు లయిన దేహంబులం బుట్టించుచుం గాల ప్రాప్తంబులైన 
సుఖదుఃఖ తదుభయ ఫలంబుల ననుభవించుచు ననవరతంబు జీవునికిం బ్రత్యక్షం బగుచు స్థూల 
సూక్ష్మరూపంబుల నుండు; స్వాంతంబు గుణరహితంబైన ముక్తి కారణంబగు; ఘృతవర్తులు గల దిపంబు 
సధూమశిఖలం బుట్టించు; ఘృతవర్తులు నాశంబు నొందిన స్వరూపంబుం బొందు; నీ తెజంగున మనంబు 
గుణకర్మానుబంధంబైన జన్నాదులం బుట్టించు, గుణకర్మంబులం బాసెనేనిం బరతత్త్వంబు నొందు; 
జ్ఞానేంద్రియంబు లేనును విషయంబుల మీందం దోంచు బుద్దు లేనును నభిమానంబు నను నేకాదశవృత్తులం 
గూడిన మనంబు జీవుని నసంఖ్యంబు లయిన జన్మంబులం బొందించు; మనోవృత్తుల నతిక్రమించిన 
జీవుండు పరంజ్యోతియైన నారాయణ స్వరూపంబుగా నెజుంగుము; స్థావర జంగమంబు లయిన జీవులకుం 
బవనుండు ప్రాణంబై యున్న చందంబున నీశ్వరుండు సర్వభూతాంతర్యామి యగుచు జీవాత్మ స్వరూపంబున 
నుండు; జీవాత్ముండు జ్ఞానోదయంబునం జేసి మాయ నెంత కాలంబు గెలువకుండు నంతకాలంబు 
ముక్తసంగుండు గాం; దడరిషద్వర్గంబును జయించి పరతత్త్వంబు నెజింగిన నీశ్వరుం డగుం; జిత్తం 
బెంతకాలంబు విషయాసక్తం బగు నంతదడవు సంసారచక్రంబునందు సంచరించుం గావున మహావీరుం 
దయినను దనకు శత్రువైన మనంబు నఫప్రమత్తుండయి యుపేక్షా బుద్ధింజేసి యిచ్చా విహారంబున జరగనీక 
పరమగురుందైన శ్రీహరి చరణోపాసనాస్త్రంబునం జిత్తంబు గెలిచినం బరతత్త్వంబు నొందునని విప్రుండు 
వలికిన నతని మహిమకు వెజంగంది బ్రాహ్మణునకు నమస్మ్కారంబు సేయుచు భూవరుండిట్లనియె. 155 
ప్రతి : మజియున్‌= అంతేగాక; ధర్మ+అధర్మ+వాసనాయుక్తంబు= ధర్మాధర్మముల సంస్కారంతో కూడినది; విషయ + 
అనురక్తంబును+ఐన= ఇంద్రియార్థాలందు అనురాగం చెందినదయిన; చిత్తంబు= మనస్సు; గుణ ప్రవాహంబుచేతన్‌= 
సత్వరజస్తమో గుణప్రవాహాదుల కారణంగా; వికారంబున్‌+ఒంది= వికారాలను పొంది; దేవతిర్యక్‌+మనుష్య+రూపంబులు+ 
అయిన= దేవతలు, జంతువులూ, నరులూ అనురూపంగల; దేహంబులన్‌= శదీరములలో; పుట్టించుచున్‌= జన్మింపజేయుచు; 
కాలప్రాప్తంబులు+ఐన= ఆయా కాలాలలో ప్రాప్తించే; సుఖదుఃఖ తద్‌+ఉభయ ఫలంబులన్‌= సుఖాలైన ఫలాలను; 
దుఃఖాలైన ఫలాలు రెండును గలిసిన ఫలాలు; అనుభవించుచున్‌= అనుభవించుచు; అనవరతంబున్‌= ఎల్లప్పుడు; జీవునికిన్‌= 
జీవునికి; ప్రత్యక్షంబు +అగుచున్‌= ప్రత్యక్షమగుచు; స్థూలసూక్ష్మ రూపంబులన్‌+ఉండున్‌ = స్థూల; సూక్ష్మరూపాలతోనుండును; 
స్వాంతంబు= మనస్సు; గుణరహితంబు+ఐనన్‌= గుణాలు లేనిది అయితే; ముక్తి కారణంబు+అగున్‌= ముక్తికి 
హేతువవుతుంది; ఘృతవర్తులు +కల= నేయి వత్తులుగల; దీపంబు= దివ్వె; సధూమశిఖలన్‌ +పుట్టించున్‌ = పొగలతో 
కూడిన మంటలను జనింపజేయును; ఘృతవర్తులు= నేయివత్తులు; నాశంబున్‌+ఒందినన్‌= నశించినట్లయితే; 
స్వరూపంబున్‌+ఒందున్‌= స్వస్వరూపాన్ని పొందుతుంది; ఈ తెజంగునన్‌= ఈ విధంగా; మనంబు= మనస్సు; 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 5/75 


గుణకర్మ+అనుబంధంబు +ఐనన్‌= గుణములతో, కర్మలతో సంబంధించినది అయితే; జన్మ+ఆదులన్‌= రకరకాలయిన 
జన్మలను; పుట్టించున్‌= జనింప చేస్తుంది; గుణకర్మంబులన్‌= గుణకర్మలను; పాసెన్‌+ఏనిన్‌= వదలి పెడితే; పరతత్త్వంబున్‌+ 
ఒందున్‌= ఉత్తమ తత్వమునొందును; జ్ఞాన +ఇంద్రియంబులు+ఏనును = జ్ఞానేంద్రియాదులైదును; విషయంబులమీందన్‌= 
శబ్బస్పర్భరూపరస గంధములనే విషయాదులమీద; తోంచు= పోయే; బుద్దులు+ఏనును= ఐదురకాల బుద్ధులునూ; 
అభిమానంబునను= అభిమానమనే; ఏకాదశవృత్తులన్‌+కూడిన = పదకొండు ప్రవర్తనములతోకూడిన; మనంబు= చిత్తము; 
బీవునిన్‌= జీవుని అసంఖ్యంబులు +అయిన జన్మంబులన్‌+పొందించున్‌= లెక్కకు మిక్కిలి జన్మాలకు కారణమవుతుంది; 
మనోవృత్తులన్‌= మనో వ్యాపారాలను; అతిక్రమించిన= దాటినటైైతే; జీవుండు= జీవుడు; పరంజ్యోతి+ఐన= శ్రేష్టము, 
అఖండజ్యోతి స్వరూపమయిన; నారాయణ స్వరూపంబు+కాన్‌= శ్రీమన్నారాయణుని స్వరూపంగా; ఎజుంగుము= 
తెలిసికొనుము; స్థావరజంగమంబులు +అయిన = కదలనివి, కదలునవి అయిన; జీవులకున్‌= జీవులకు; పవనుందు= 
వాయువు; ప్రాణంబు+ఐ= ప్రాణమై; ఉన్నచందంబునన్‌= ఉండే విధాన; ఈశ్వరుండు= పరమాత్మ సర్వభూత +అంతర్యామి + 
అగుచున్‌= సర్వభూతములయందు అంతర్యామి అవుతూ; జీవ +ఆత్మస్వరూపంబునన్‌ +ఉండున్‌= జీవాత్మ స్వరూపంగా 
ఉంటాడు; జీవ+ఆత్ముండు= జీవుడు; జ్ఞాన +ఉదయంబునన్‌+చేసి= విశిష్ట జ్ఞానోదయంతో; మాయన్‌= మాయను; 
ఎంతకాలంబు= ఎంతకాలం; గెలువక+ఉండున్‌= గెలువలేక ఉండునో; అంతకాలంబున్‌= అంతకాలము; ముక్తసంగుండు + 
కాండు= సంసారబంధం విడిచినవాడు కాడు (ముక్తసంగుడనగా జీవన్ముక్తుడు); అరిషడ్వర్గంబును= ఆరుగురు 
అంతశ్ళత్రువులగుంపును (కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యములనే ఆరింటి సమూహమును); 
జయించి= గెలిచి; పరతత్వంబున్‌+ఎటింగినన్‌= పరతత్త్వం గ్రహిస్తే ఈశ్వరుండు +అగున్‌= తానే ఈశ్వరుడగును; చిత్తంబు = 
మనసు; ఎంతకాలంబు= ఎంతకాలము; విషయ +ఆసక్తంబు +అగున్‌= ఇంద్రియార్ధ్థములందు ఆసక్తి కలది అవుతుందో; 
అంత+తదడవు= అంతవరకు; సంసార చక్రంబు +అందున్‌= సంసార చక్రబంధంలో; సంచరించున్‌= సంచరించును; 
కావునన్‌= అందువలన; మహావీరుండు+అయినను= గొప్ప వీరుడయిన్సా తనకున్‌= తనకు; శత్రువు+ఐన= విరోధియైన; 
మనంబున్‌= మనస్సును; అప్రమత్తుండు +అయి= ఏమరుపాటులేనివాడయి; ఉ పేక్షాబుద్దిన్‌ +చేసి= పట్టించుకోని బుద్ధితో; 
ఇచ్చావిహారంబునన్‌= తోచిన విధంగా తిరగడం; జరగనీక = కాకుందజేసి; పరమగురుండు +ఐన = ఉత్కష్టగురువయిన; 
శ్రీహరిచరణ +ఉపాసనా+అస్త్రంబునన్‌= విష్ణుని పాదములను ధ్యానించడమనే బాణముచే; చిత్తంబున్‌= మనస్సును; 
గెలిచినన్‌= జయించినట్లయితే; పరతత్త్వంబున్‌+ఒందున్‌+అని= పరతత్త్వం అందుకుంటాడని; విప్రండు= బ్రాహ్మణుడు; 
పలికినన్‌= పలుకగా; అతని మహిమకున్‌= అతని ప్రభావమునకు; వెజంగు+అంది= నివ్వెరపడి; బ్రాహ్మణునకున్‌= 
భరతునికి; నమస్మారంబు+చేయుచున్‌= తన విధేయతను నమస్మార రూపంలో ప్రకటిస్తూ భూవరుండు= రాజయిన 
రహూగణుడు; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా ; మనసుకు ఒక సంస్కారం ఉంది. ఆ సంస్కారం ధర్మాధర్మ రూపాలలో ఉంటుంది. ఆ మనస్సు ఇంద్రియ వ్యసనాలపట్ల 
అనురక్తి కలిగి ఉంటుంది. సత్త్వరజస్తమోగుణాల ప్రవాహాలతో వికారం పొందుతుంది. ఈ సంస్కారాన్నిబట్టి జీవుడు 
దేవతలు, జంతువులు, మానవులు అనే రూపాలను ధరిస్తుంటాడు. అటువంటి దేహాలలోని మనస్సు ఆయా కాలాలలో 
ప్రాప్తించే సుఖదుఃఖఫలాలను అనుభవిస్తూ జీవునికి ఎల్లప్పుడూ ప్రత్యక్షమవుతూ స్థూలసూక్ష్మరూపాలతో ఉంటుంది. 


మనసు గుణరహితమైనప్పుడు కలిగే అనుభవమే ముక్తి. నేతిలో వత్తులు ముంచి దీపం వెలిగిస్తే పొగలతో కూడిన 
జ్యోతి పుడుతుంది. నేయీ వత్తీ రెండూ లేకపోతే స్వస్వరూపాన్ని పొందుతుంది. అలాగే గుణకర్మల సంబంధం కలిగిన 


576 శ్రీమహాభాగవతము 


మనస్సు ఆయా గుణాలకూ, కర్మలకూ తగిన జన్మలకు కారణమవుతుంది. గుణాలూ, కర్మలూ అనేవే లేకపోతే మనసు 
అనేది ఉండదు. కేవలం పరతత్త్వంగా మిగులుతుంది. 


జ్ఞానేంద్రియాలు ఐదు. ఇంద్రియార్జాల మీద పనిచేసే ప్రజ్ఞలైదు. అభిమానం అనే పదకొండున్నూ మనస్సుకు 
ఏర్పడే వృత్తులు. ఈ పదకొండు వృత్తులతో కూడిన మనస్సు. ఈ జీవునికి లెక్కలేనన్ని జన్మలను కలిగిస్తుంది. పైని చెప్పిన 
మనోవృత్తులను దాటిన జీవుడు అఖండపరంజ్యోతి అయిన నారాయణస్వరూపమే అవుతాడు. చరములూ, అచరములూ 
అయిన జీవులకు వాయువు ప్రాణంగా ఉన్నట్టు, ఈశ్వరుడు అన్ని ప్రాణులలోనూ ఉంటూ జీవాత్మ స్వరూపుడుగా 
గోచరిస్తాడు. జీవుడు జ్ఞానోదయం కలిగి మాయను గెలువనంతవరకూ ఇంద్రియాలతో సాంగత్యం విడువలేడు. కామక్రోధాది 
అరిషద్వర్గాన్ని జయించి పరతత్త్వాన్ని తెలుసుకొన్నట్లయితే అతడే ఈశ్వరుడవుతాడు. మనస్సు ఎంతకాలం ఇంద్రియ 
లోలుపమై సంచరిస్తుందో అంతకాలం సంసారచక్రంలో తిరగడం తప్పదు. అందుచేత మహావీరుడయిన వాడెవ్వడైననూ 
తనకు శత్రువయిన మనోవృత్తులపట్ల ఏమాత్రం ఏమరుపాటు లేకుండా ఉండాలి. మనస్సును తోచినట్లు తిరుగనీయరాదు. 
జీవుడు శ్రీహరి పాదధ్యానమనే ఆయుధంతో మనస్సును గెలిచినట్లయితే పరతత్తాన్ని అందుకుంటాడు అని 'బ్రాహ్మణుడయిన 
భరతుడు పలుకగానే, అతని మహిమకు ఆశ్చర్యపడి అతనికి నమస్మారంచేసి రాజయిన రహూగణుడు ఇలా అన్నాడు. 


విశే: 1౨) 16 తత్పాలంటే పంచమహాభూతాలు, దశేంద్రియాలు, మనస్సు. మనస్సు బద్ధ జీవనానికి కారణం. ప్రబలమయిన 
మనస్సు జీవుని కప్పివైచి సంసార సాగరమనే తరంగాలలో తోసివేస్తుంది. 


ఉ. కారణవిగ్రహంబు నురుకాయము నీ యవధూతవేషమున్‌ 

భూరిధరామరత్వమును బూర్వసమాగమ మాత్మభావముం 

జారువిహార మత్యతుల శాంతి గుణంబును గూధఢధవర్తనం 

బారయంగల్లు నీకు ననయంబును మొక్కెదంబెక్కుభంగులన్‌. 156 
ప్రతి : కారణవిగ్రహంబున్‌= కారణ జన్మమైన శరీరం; ఉరుకాయమున్‌= నిండైన దేహం; ఈ అవధూతవేషమున్‌= ఈ 
అవధూతవేషం; భూరిధరా+అమరత్వమును= ఈ గొప్ప (బ్రాహ్మణత్వం; పూర్వసమాగమము= పూర్వపు కలయిక; 
ఆత్మభావమున్‌= ఆత్మజ్ఞానం; చారు= అందమైన; విహారము= ప్రవర్తన; అతి+అతుల= మిక్కిలి సాటిలేని; శాంత గుణయును= 
శాంతిగుణమూ; గూఢవర్తనంబు= రహస్యంగా వర్తించుట;) ఆరయన్‌= పరిశీలింపగా; కల్గు= కలిగిన; నీకున్‌= నీకు; 
అనయంబునున్‌= ఎల్లప్పుడును; పెక్కుభంగులన్‌= అనేకరీతుల; 'మొక్కెదన్‌= నమస్కరిస్తాను. 
తా : కారణజన్మమైన ఈ నిండైన విగ్రహం, ఈ అవధూతవేషం, ఈ బ్రాహ్మణత్వం, జన్మాంతర సమాగతమైన ఈ 
ఆత్మజ్ఞానం, ఈ స్వేచ్చావిహారం, సాటిలేని ఈ శాంతగుణం, ఈ విధమైన రహస్య ప్రవర్తనం కలిగిన నీకు సదా నమస్కరిస్తున్నాను. 
మ. జ్వరితార్తుండగు రోగి కౌషధ మతీష్టంబైన చందంబునన్‌ 

ధరలో నాతపతప్తదేహి గడుశీతంబైన తోయంబునున్‌ 

గరిమంగోరినరీతి నెంతయు నహంకారాహిదష్టుందనై 

పరంగున్‌ నాకును నీ వచో౭_మృతము దప్పన్‌ మందు వేజున్నదే? 157 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 5/7/ 


ప్రతి : జ్వరిత+ఆర్హుండు +అగు = జ్వరంతో బాధపడేవాదైన; రోగికిన్‌= జబ్బు కలవాడికి; బెషధము= మందు; అతి+ 
ఇష్టంబు+ఐన = మిక్షిలి ప్రీతికరమైన; చందంబునన్‌= విధంగా; ధరలోన్‌= లోకంలో; ఆతపతప్తదేహి= ఎండలో తాపం 
చెందినవాడు; కడు= మిక్షిలి; శీతంబు+ఐన= చల్లనిదయిన; తోయంబునున్‌= నీటిని; గరిమన్‌= అధికంగా; కోరినరీతిన్‌= 
కోరుకొన్న విధంగా; ఎంతయున్‌= మిక్షిలి; అహంకార +అహిదష్టుందను+ఐ= అహంకారమనే పాముచే కరవబడినవాదనై; 
పరగున్‌+నాకును= ఉన్న నాకు; నీవచస్‌+అమృతము= నీ పలుకులనే అమృతం; తప్పన్‌= తప్పు మందు= బెషధం; 
వేజు+ఉన్నదే= మతొకటి ఉన్నదా? 

తా : జ్వరంతో బాధపడే రోగికి రుచికరమైన మందు దొరికినట్లు, ఎండలో తపించిన వానికి చల్లని నీరు సమకూరినట్లు 


అహంకారమనే పాముకాటుకు గురి అయిన నాకు నీ మాటలనే అమృతం ప్రాప్తించింది. ఇంతకంటె నాకు ఇంకో బెషధ 
ఎందుకు? 


ఆ. విప్రవర్య! నేను వేడ్మతో నా సంశ, యంబులెల్ల నిన్ను నడిగి తెలియం 

దలంచి యున్నవాండం; దప్పక యొజథింగింపు, ముచితవృత్తిందత్వయోగమెల్ల. 158 
ప్రతి : విప్రవర్య= బ్రాహ్మణులలో శ్రేష్టుడా; నేను= రహూగణుడను పేరుగల నేను; వేదృతోన్‌= కుతూహలంతో; 
నాసంశయంబులు+ఎల్లన్‌= నా సందేహాలన్నింటిని; నిన్నున్‌+అడిగి= నిన్నడిగి తెలియన్‌+తలంచి +ఉన్నవాందన్‌= 
నివారించుకోవాలని కుతూహలపడుతున్నాను; తప్పక= కాదనకుండా; ఉచితవృత్తిన్‌= తగినరీతిలో; తత్పయోగము+ఎల్లన్‌= 
అధ్యాత్మతత్త్వమంతా; ఎటింగింపుము= తెలియజెప్పుము. 
తా: బ్రాహ్మణ శ్రేష్టుడా! నా సందేహాలన్నిటినీ నివారించుకోవాలని కుతూహలపడుతున్నాను. దయచేసి నాకు అధ్యాత్మతత్వాన్ని 
సమగ్రంగా వివరించు. 
వ. అని యడిగిన యా రాజునకు విప్రుండిట్లనియె. 159 


ప్రతి : అని+అడిగినన్‌= అని అడుగగా; ఆ రాజునకున్‌= రహూగణుడనే ఆ రాజుకు; విప్రండు= (బ్రాహ్మణుడు; 
ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తా ; ఈ విధంగా అడిగిన ఆ రాజుతో భరతుడు ఇలా అన్నాడు. 


తే. కానవచ్చిన ఫలములు కర్మమూల, ము లగుటను జేసి సంసారములను జిత్త 
మెపుడు వర్తించుచుండంగా నెజుంగలేవు, తత్పయోగంబు మిగుల నిత్యంబటంచు. 160 


ప్రతి : కానవచ్చిన ఫలములు = కనిపించే ఫలితాలు; కర్మమూలములు +అగుటను +చేసి= పూర్వకర్మల కారణం కలిగినవి 
అగుట వలన; సంసారములను= సంసార బంధాలను; చిత్తము+ఎపుడు= మనసెపుడూ; వర్తించుచుందన్‌+కాన్‌= 
అనుసరిస్తున్న కారణంగా తత్వయోగంబు= తత్త్వయోగం; మిగులన్‌= మిగుల; నిత్యంబున్‌ +అట +అంచున్‌= నిత్యమని; 
ఎజుంగలేవు= తెలుసుకోలేవు. 

తా : రాజా! పూర్వజన్మలలో చేసిన కర్మలనుబట్టి ఫలితాలు కలుగుతుంటాయి. ఆ ఫలితాలనే మానవుడు ఈ జన్మలో తన 


శక్తియుక్తులవల్ల కలిగాయని భావిస్తుంటాడు. మనస్సు సంసార బంధంలో చిక్కుకొని ఉన్నంతవరకు తత్పయోగు నిత్యమైనదని 
తెలుసుకోలేవు. 


578 శ్రీమహాభాగవతము 


వ. మథతియు నీ వసుంధర నున్న చరణంబులకు నెక్కుడు జంఘలునా మీంద జానువులా పొడవున 
నూరువు లందులకు నుపరిప్రదేశంబున మధ్యం బట మీంద నుర మందులకు నెక్కువ కంఠం బంట 
మీంద స్కంధం బందుల దారు వా దారువున శిబిక శిబిక యందు రాజు ననియెడి యభిమానంబు గలిగి 
నీ వున్న వాండ విట్టి శోచ్యులై కష్టదశం బొందిన జనుల దయలేక ని(గ్రహించి నీవు ప్రజాపాలనంబు 
సేయుచున్నవాండ; నను గర్వంబున మా వంటి మహాత్ముల సభలలోనం బూజ్యుండవుగాక యున్నవాండ; 
వీ న్థావరజంగమంబులకు నివాసన్థానంబు వసుంధరయైన చందంబున సత్రియలచేత నెబుంగం దగిన 
జగత్మారణంబైన తత్త్వంబు నెజింగించెదం; బరమాణు సముదయం బీ ధరిత్రిబైన చందంబున 
నవిద్యామనంబులచేతం గల్పితంబయిన కృశస్తూల బృహ దణుసద సజ్జీవాజీవ ద్రవ్య స్వభావాశయ 
కాలనామబుద్ధి రూపంబైన మాయచే జగత్తు రెండదవదియై కల్పింపంబడియె; బాహ్యాభ్యంతరంబులం గలిగి 
స్వప్రకాశంబై భగవచ్చబ్ద వాచ్యంబును విశుద్ధంబును బరమార్ధంబును జ్ఞానరూపంబునునైన బ్రహ్మం బొకటియే 
సత్యంబు; జగత్తసత్యం బగు నని పలికి మజియును. 161 


ప్రతి ;: మజియున్‌= అంతేగాక; ఈ వసుంధరన్‌+ఉన్న= ఈ భూమి ఆధారంగా ఉన్న చరణంబులకున్‌= పాదాలకు; 
ఎక్కుడు= పైభాగంలో; జంఘలు= పిక్కలు; ఆ మీందన్‌= ఆ పిక్కలమీద; జానువులు= మోకాళ్లు; ఆ పొదడవునన్‌= ఆపై 
ఊరువులు= తొడలు; అందులకున్‌ +ఉపరిప్రదేశంబునన్‌= దానికి పై ప్రదేశంలో; మధ్యంబు= నడుము; అటమీందన్‌= 
దానిపై ఉరము= వక్షం; అందులకున్‌+ఎక్కువ= దానికి పైభాగాన; కంఠంబు= కంఠము (గొంతు); అటమీందన్‌= 
దానిపై స్మంధంబు= మూపు; అందులన్‌= దానిపై; దారువు= కఖ్ఞి; ఆ దారువునన్‌, శిబిక= పల్లకి; శిబిక +అందున్‌= 
పల్లకియందు; రాజున్‌+అనియెడి= రాజుననే; అభిమానంబు +కలిగి= అహంకారం కలిగి; నీవు+ఉన్నవాండవు= నీవున్నావు; 
ఇట్టి= ఈ విధమైన; శోచ్యులు+ఐ= దుఃఖపడువారై; కష్టదశన్‌+పొందిన = కష్టస్థితిని చెందిన; జనులన్‌= జనులను; 
దయలేక= ఏమాత్రము కరుణలేక; నిగ్రహించి= త్రోపాడి; నీవు= నీవు; ప్రజాపాలనంబు +చేయుచున్నవాందన్‌= ప్రజలను 
పరిపాలిస్తున్నాను; అను= అనే; గర్వంబునన్‌= గర్వంతో; మావంటి మహాత్ముల సభలలోనన్‌= మాలాంటివారున్న సభలలో; 
పూజ్యుండవు+కాక = పూజ్యత్వంలేక; ఉన్నవాండవు= ఉంటున్నావు, ఈ న్ధ్థావరజంగమంబులకున్‌= ఈ సమస్త జీవరాసులకు; 
నివాసన్థానంబు= ఉనికిపట్టు; వసుంధర+ఐన చందంబునన్‌= భూమి అయిన విధంగా; సత్షియలచేతన్‌= మంచి పనులచేత; 
ఎజుంగన్‌+తగిన = తెలియదగిన; జగత్‌+కారణంబు+ఐన= సృష్టికి కారణమయిన; తత్పంబున్‌= తత్త్వాన్ని, ఎటింగించెదన్‌= 
తెలియజేస్తాను; పరమాణు సముదాయంబు= పరమాణువుల సమూహం; ఈ ధరిటత్రి+ఐన చందంబునన్‌= ఈ భూమి 
అయినట్లు; అవిద్యామనంబులచేతన్‌= అవిద్య మనసు కారణంగా; కల్పితంబు+అయిన= కల్పింపబదిన; కృశ= సన్నము; 
స్థూల= లావు; బృహత్‌= పెద్దది; అణు= చిన్నది; సత్‌= ఉన్నది; అసత్‌= లేనిది; జీవ= జీవుడు; అజీవ= అజీవులు; 
'ద్రవ్య= ద్రవ్యము; స్వభావ= వేరు వేరు స్వభావాలు; ఆశయ= ఆశయాలు; కాల= కాలభేదాలు; నామ= నామభేదాలు; 
బుద్ధి= బుద్ది భేదాల; రూపంబు+ఐన= రూపం ధరించిన; మాయచేన్‌= మాయవల్లు జగత్తు= జగము; రెండవది+ఐ= 
రెండవదిగా; కల్పింపన్‌+పడియెన్‌= కల్పింపబడినది; బాహ్య +అభ్యంతరంబులన్‌+కలిగి = లోపల; వెలుపల అనే భేదాలు 
కలిగి; స్వప్రకాశంబు+ఐ= తనంత తాను ప్రకాశించేదియై; భగవత్‌+శబ్ద వాచ్యంబును= భగవంతుడనే మాటతో పిలువబడేది; 
విశుద్ధంబును= పరిశుద్దమయినది; పరమార్థంబును = జ్ఞానరూపమయినదియు; ఐన= ఐనటువంటి; బ్రహ్మంబు+ఒకటి+ఏ= 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 5/79 


బ్రహ్మమొకటే; సత్యంబు= సత్యమయినది; జగత్తు= మాయచే నిండిన ఈ ప్రపంచము; అసత్యంబు +అగున్‌+అని = 
అసత్యమవుతుందని; పలికి= తెలియజేసి మజియును= ఆపై. 


తా : ఈ భూమి ఆధారంగా నా పాదాలు ఉన్నాయి. పాదాలకు పై భాగంలో పిక్కలు, ఆ పైన మోకాళ్లు, ఆ పైన తొడలు, 
ఆ పైన నడుము, ఆ పైన వక్షం, ఆ పైన కంఠం, ఆ దాపున మూపు, ఆ మూపుపైన పల్లకి బొంగు ఉన్నది. ఆ బొంగు 
ఆధారంగా పల్లకి ఉన్నది. పల్లకిలో నీవున్నావు. నేను రాజుననే అహంకారం నీలో ఉన్నది. కష్టపదేవారని చూచి వారిపట్ల 
దయ చూపడం మాని వారిని బెదరించి, పీడించి ప్రజాపాలనం చేస్తున్నావు. నేను పరిపాలిస్తున్నాను. ఇతరులందరు 
నాచేత పరిపాలింపబడుతున్నారనే అహంకారం నీకుండడంవల్ల మావంటి వారున్న సభలలో నీకు పూజ్యత లేదు. 


ఈ సమస్త జీవరాసులకు భూమి నివాసన్థానం. అందువల్ల ప్రపంచదృ్భష్టికి కారణమయిన తత్త్వం తెలియజేస్తున్నాను. 
ఈ భూమి పరమాణువుల సమూహంతో ఏర్పడింది. అవిద్య మనస్సుల కలయికచే ఈ జగత్తు పుట్టింది. ఈ అవిద్య 
కారణంగా జగత్తు రెండవది అయింది. ఇట్లా ఒకటి రెండుగా కల్పింపబడడం మాయ. ఈ కల్పన అనేకవిధాలు. సన్నం, 
లావు, పెద్దది, చిన్నది, ఉన్నది, లేనిది. ఇట్లే జీవుడు, అజీవుడు, (ద్రవ్యములను భేదాలూ, నామభఖేదాలూ, వేరు వేరు 
స్వభావాలూ, ఆశయాలూ ఈ మాయవల్లనే కాలభేదాలు కలిగాయి. తనంతట తాను ప్రకాశించేదీ, భగవంతుడనే 
మాటతో పిలువబదేదీ, పరిశుద్ధమయినదీ, జ్ఞానరూపమయినదీ బ్రహ్మమొక్కటే సత్యం. జగత్తు అసత్యం అని విశదీకరించి 
మరల భరతుడు ఈ లాగున అన్నాడు. 


విశే ; ఈ వచనం చాలా గంభీరమైనది. ఇది అద్వైతతత్వాన్ని ప్రతిపాదించే పరిభాషలుగల వచనం. 


సీ ధరలోన బ్రహ్మంబుందపమున దానంబు లను గృహధర్మంబులను జలాగ్ని 
సోమసూర్యులచేత శశుతులచే నైనను బరమభాగవతుల పాదసేవం 
బొందినమాడ్మిని బొందంగరాదని పలుకుదు రార్యులుంబరమమునులు 
ఘనతపోబాహ్యసౌఖ్యములకు విముఖులునై పుణ్యులు హరిగుణానువాద 


తే. మోదితాత్ములు నగు బుధపాదసేవ, ననుదినంబును జేసిననంతమీంద 
మోక్షమార్గంబునకును బద్నాక్షునందుం, బట్టువడి యుండు నెప్పుడుంబరంగ బుద్ధి. 162 


ప్రతి : పరమభాగవతుల పాదసేవన్‌= పరమ భాగవతుల పదసేవలచే; పొందినమాడ్మిని= పొందిన విధంగా; ధరలోనన్‌= 
భూమియందు; బ్రహ్మంబున్‌= బ్రహ్మమును; తపమునన్‌= తపంవల్లు దానంబులను= దానంవల్ల, గృహధర్మంబులను= 
గృహస్టా (శమధర్శ్మముల చేతను; జల+అగ్ని సోమసూర్యులచేతన్‌= నీరు, నిప్పు, చంద్రుడు, సూర్యుడు మొదలగువానిచేత; 
(శుతులచేన్‌+ఐననున్‌= వేదములచేతను; పొందంగన్‌రాదు= పొందుటకు సాధ్యపడదు; అని= అని; ఆర్యులున్‌= పెద్దలును; 
పలుకుదురు= వచింతురు; పరమమునులు= మహనీయులయిన మునులు; ఘన తపో బాహ్య సౌఖ్యములకున్‌= గొప్పది 
అయిన తపస్సుకాక ఇతర విషయాలలో సుఖాలనుభవించుటకు; విముఖులు +ఐ= ఇష్టపడనివారయిన; పుణ్యులు= 
పుణ్యస్వభావులు; హరిగుణ +అనువాదమోదిత +ఆత్ములును +అగు = నారాయణుని గుణకీర్తనముల నానందము 
పొందువారయిన; బుధపాదసేవన్‌= భాగవతుల పాదసేవను; అనుదినంబును+చేసిన= ప్రతిరోజు చేసిన; 
అంతమీందన్‌= ఆపై; మోక్షమార్గంబునకును = ముక్తిపథానికి; పద్మాక్షునందున్‌= పద్మములవంటి కన్నుల వానియందు; 
బుద్ధి= బుద్ధి; పరంగన్‌= ఒప్పుచుండగా; ఎప్పుడు= సతతము; పట్టువడి+ఉండున్‌= మనస్సులో నాటుకొని ఉంటుంది. 


580 శ్రీమహాభాగవతము 


తా :; పరమ భాగవతుల పాదసేవవల్ల లాభీించినంత సులభంగా (బ్రహ్మ తపస్సువలనగానీ, దానంవల్లగానీ, గృహన్థాశ్రమ 
ధర్మ్శంవల్లగానీ, స్నానాలవల్లగానీ, హోమాలవల్ల గానీ, సూర్యచంద్రోపాసనంవల్లగానీ, వేదాధ్యయనంవల్ల గానీ లభించదు. 
భగవద్భక్తుల చరణసేవయే పరమటబ్రహ్మప్రాప్తికి సులభమార్దం అని ఆర్యులంటారు. బాహ్యసౌఖ్యాలకు విముఖులై 
శ్రీమన్నారాయణుని సద్గుణ కీర్తనలో సంతోషమనుభవించే భాగవతులను అనుదినమూ ఆరాధించితే మన బుద్ది మోక్షమార్గంవైపు 
పయనిస్తుంది. నారాయణునిలో నెలకొని ఉంటుంది. 


వ. నరేంద్రా! యేను పూర్వంబున భరతుండను రాజను; సర్వసంగపరిత్యాగంబు సేసి భగవదారాధనంబు 
సేయుచు మృగంబుతోడి స్నేహంబు కతన మృగంబనై పుట్టియు నందును హరిభక్తి దప్పకుండిన కతంబున 
నిప్పుడు మనుష్యుండనై మనుష్య సంసర్గంబును బాసి యేకాకినై చరియించుచున్నవాండ; నరుండు 
వృద్ధసంసేవం జేసి సంసారమోహంబును బాసి హరిధ్యాన కథలచే లబ్ధజ్ఞానుందై పుందరీకాక్షునిం 
బూజించుచుం బరలోకంబునుంబొందునని పలికి విప్రుండు మజియు నిట్లనియె. 163 


ప్రతి : నర+ఇంద్రా!= రాజా!; ఏను= నేను; పూర్వంబునన్‌= పూర్వజన్మంబున; భరతుండు +అను= భరతుడనే పేరుగల; 
రాజను= నీలాగా ప్రజాపాలకుడను; సర్వసంగపరిత్యాంబు +చేసి= అన్నిరకాల సాంగత్యాలను వదలిపెట్టి; భగవత్‌+ 
ఆరాధనంబు +చేయుచున్‌= భగవంతుని ఆరాధించుటలో నిమగ్నుడనై; మృగంబుతోడి స్నేహంబుకతనన్‌= జింకపట్ల గల 
సంప్రీతిచేత; మృగంబను+ఐ= జింకపిల్లనై) పుట్టియున్‌= జన్మించియు; అందునున్‌= ఆ జన్మలో; హరిభక్తిన్‌+తప్పకుండిన 
కతంబునన్‌= విష్ణుభక్తిని వదలకుండిన కారణంబున; ఇప్పుడు= ఈ జన్మంలో; మనుష్యుండను+ఐ= మానవరూపం 
దాత్చినవాడనయి; మనుష్య సంసర్దంబును+పాసి= మానవులతోడి సంబంధాన్ని వదలిపెట్టి; ఏకాకిని+ఐ= ఒంటరివాదనై; 
చరియించుచున్‌+ఉన్నవాండన్‌= తిరుగుతున్నవాడను; నరుండు= మానవుడు; వృద్ధసంసేవన్‌+చేసి= పెద్దవారికి సేవలు 
చేసి సంసార మోహంబును+పాసి= సంసారంపట్ల వ్యామోహాన్ని వదలిపెట్టి; హరిధ్యాన కథలచేన్‌= విష్ణు ధ్యానకథలతో; 
లబ్ద జ్ఞానుండు+ఐ= పొందిన జ్ఞానం కలవాడై; పుండరీక +అక్షునిన్‌= పద్మాలవంటి కన్నులుగలవానిన్సి పూజించుచున్‌ = 
అర్చించుచు; పరలోకంబునున్‌= పరలోకాన్ని పొందును= చేరుకొనును; అని పలికి= అంటూ సమాధానం చెప్పి; 
విప్రండు= బ్రాహ్మణాకారుడయిన భరతుడు; మజియున్‌= ఆపై; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తా : నరేంద్రా! నేను పూర్వజన్మలో భరతుడనే రాజును. నేను సర్వసంగపరిత్యాగం చేశాను. తరువాత భగవంతుని భక్తితో 
భజించాను. చివరకు ఒకానొక జింకపిల్ల మీద మమత పెంచుకున్నాను. ఆ కారణంగా లేడిగా జన్మనెత్తాను. అయితే ఈ 
జన్మలో కూడా హరిభక్తి విడనాడలేదు. ఆ పుణ్యవిశేషంతో నాకు మరల మానవజన్మ లభించింది. నేను సర్వసంగ 
పరిత్యాగినై ఇపుడు ఒంటరిగా తిరుగుతున్నాను. నరుడయినవాడు పెద్దలను 'సేవించడంవల్ల క్రమంగా సంసారం మీది 
వ్యామోహాన్ని వదలిపెడతాడు. శ్రీహరిని సదా ధ్యానించడం వల్లనూ, శ్రీహరికథలు వినడం వల్లనూ అతడు 
జ్ఞానవంతుడవుతాడు. చివరకు శ్రీమన్నారాయణుని పూజిస్తూ పరమపదం చేరుకొంటాడు అని పలికి పరమభాగవతుడైన 
భరతుడు మరలా ఈ లాగున అన్నాడు. 


విశే ; ఈ పద్యంలో వర్ణితమయిన సన్నివేశం మహత్తరమైనది. “వినా మహత్‌ పాదరజో?_భిషేకమ్‌' మహాభాగవతుని 
పాదపద్మధూళిని శిరస్సుపై దాల్బనిదే మనుజుడు పూర్ణత్వం పొందజాలదు. భరతుడు నిష్టాపూర్వకమయిన భక్తియుత 
జీవనం గడిపేవాడయినా జింకపట్ల అమితాసక్తుడయినప్పుడు గురుదేవుని ఆశ్రయించలేదు. అందువల్లనే, జింకపట్ల 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 581 


గాధఢానురక్తి ఏర్పడింది. ఆధ్యాత్మిక విధులను మరవడంవల్ల పతనం తప్పలేదు. దుష్టసాంగత్య భయంతో నేను ప్రచ్చన్నంగా 
జీవిస్తున్నానని చెప్పాడు. హరిసేవవల్లే పూర్వజన్మసృతి తనకు కలిగిందని భరతుడు చెప్పడం సరియైనదే. మహాభక్తుల 
సాంగత్యంవల్ల పూర్ణజ్ఞానం, ఆ జ్ఞానం కారణంగా మిథ్యాసాంగత్య ఖండనం. ఆపై భక్తుల సాంగత్యం ద్వారా శ్రవణ 
కీర్తనాదుల కారణంతో భగవత్సేవానురక్తి కలుగుతుంది. 


సీ. ధరణీశ! మాయచేతను దాంటంగా రాని పథమునం బెట్టంగం బడ్డ జీవుం 
డెలమిమై గుణకర్మములం జేయుచును లాభ మాశించి తిరుగు బేహారి మాడి 
ఫల మపేక్షించుచుం బాయక జీవుండు సంసారగహన సంచారి యగుచు 
ననవరతము నుండు నా మహావనమందుం గామలోభాది తస్కరులు గూడి 


తే. ధరణి విజితేంద్రియుండు గాని నరునింబట్టీ, ధర్మ మనియెడి యా మహాధనము నెల్ల 
నరసి కొనిపోవుచుండుదు రనుదినంబుం, గాన సంసారమందు నాకాంక్ష వలదు. 164 


ప్రతి : ధరణీ+ఈశ= భూపతీ!; మాయచేతను= మాయచేత; దాంటన్‌+కాన్‌రాని= దాటడానికి వీలుకాని; పథమునన్‌= 
మార్గంలో; పెట్టంగన్‌+పడ్డ= నిలకడగా ఉండేలా చేయబడ్డ; జీవుండు= జీవుడు; ఎలమిమైన్‌= ప్రీతితో; గుణకర్మములన్‌+ 
చేయుచును= సత్పాది గుణములతో గూడిన పనులు చేయుచు; లాభమున్‌+ఆశించి= ప్రయోజనం కోరి; తిరుగు= 
సంచరించే; బేహారిమాడ్మిన్‌= వాణిజ్యం చేసేవానిలా? ఫలము +అ పేక్షించుచున్‌= ఫలాసక్తి కలవాడై; పాయక= మానక; 
జీవుండు= జీవుడు; సంసారగహన సంచారి+అగుచున్‌= సంసారమనే అడవిలో తిరిగే వాడగుచూ; అనవరతమున్‌+ఉండున్‌= 
ఎల్లప్పుడూ ఉండును; ఆ మహావనమందున్‌= ఆ మహావనంలో; కామలోభ+ఆది+తస్మరులన్‌ +కూడి = కామం, లోభం 
మొదలయిన అంతశ్శ్ళత్రువర్ధాలను కూడినవాడై; ధరణిన్‌= లోకంలో; విజిత+ఇంద్రియుందు+కాని= ఇంద్రియాలను 
జయించలేని; నరునిన్‌+పట్టి= మనిషిని పట్టీ; ధర్మము+అనియెది = ధర్మమనే; ఆ మహాధనమున్‌+ఎల్లన్‌= ఆ ధనాన్ని 
అంతయు; అనుదినంబున్‌= ప్రతిరోజూ; అరసికొనిపోవుచున్‌+ఉండుదురు= దోచుకొని పోవటానికి ప్రయత్నిస్తాయి; 
కానన్‌= కావున; సంసారము+అందున్‌= సంసారంపట్ల; ఆకాంక్ష= కోరిక వలదు= వద్దు. 


తా :; భూపాల! మాయవల్ల దృథమైన సంసారబంధాలలో బంధింపబడిన జీవుడు ప్రయోజనం ఆశించి వర్తకునిలాగా 
లాభదృష్టితో కర్మలు ఆచరిస్తూ సంచరిస్తాడు. సంసారం ఒక పెద్ద అడవి వంటిది. ఆ అడవిలో కామం, లోభం మొదలయిన 
అంతఃశత్రువులు తిరుగుతుంటాయి. అవి ఇంద్రియాలను జయించలేని మనిషిని చుట్టుముట్టి పట్టుకొంటాయి. వాడు 
దాచుకొన్న ధర్మమనే మహాధనాన్ని దోచుకుపోవటానికి ప్రయత్నిస్తాయి. అందువల్ల సంసారంపట్ల కోరికలు పెంచుకోకూడదు. 


విశే : ఈ పద్యం ఆధునిక జీవితానికి అద్దం పడుతుంది. సుఖపడడంకోసం ధనసంపాదన. ఆ సంపాదనలో కష్టపరంపరలు. 
ఆ పరంపరలోనే చనిపోవడం. సుఖపడడానికి సమయంలేదే అని పరితాపం. సంసారమనే అడవిలో భ్రమణం. కామాదులు 
కోరికల్ని ప్రేరేపించి అల్పమైన శారీరక సుఖానికి దారి తీస్తాయి. ఇంద్రియాలు ప్రకోపిస్తాయి. ధర్మధనం కరిగిపోతుంది. 
అందువల్ల సంసారాపేక్ష తగదని సారాంశం. 


క. అరయంగ సంసారాటవిం, దరలక యీ పుత్ర్త్రమిత్రదారాదు లనం 
బరంగుచు నుండెడు వృకములు, పరువడి నరబస్తములను భక్షించువదిన్‌. 165 


582 శ్రీమహాభాగవతము 


ప్రతి : అరయన్‌+కన్‌= పరిశీలించగా; సంసార+అటవిన్‌= సంసారమనే అడవిలో; తరలక= వెనుదిరగక; ఈ పుత్రమిత్రదార+ 
ఆదులు+అనన్‌= కొడుకులు, స్నేహితులు, భార్య మొదలయిన వారనగాా? పరంగుచున్‌= ఒప్పుచు; ఉండెడు= ఉన్నట్టి; 
వృకములు= తోడేళ్ళు; పరువడి= క్రమంగ్యాా నరబస్తములను= నరులనే మేకపోతులను; వడిన్‌= శీఘ్రముగా; భక్షించున్‌= 
తింటాయి. 

తా ; సంసారం అదడవివంటిదని చెప్పాను. ఆ అడవిలో కొడుకులూ, స్నేహితులూ, భార్యలూ మొదలయిన వారందరునూ, 
తోదేళ్ళు మేకలను భక్షించే విధంగా పురుషుని పీక్కుతింటారు. 


తరల. మలసి సంసృతి ఘోరకాననమందిరమ్ముల నెల్లచోం 
జెలంగి గుల్మలతాతృణాదులచేత గహ్వరమైన ని 
శ్చలనికుంజములందు దుర్దనసంజ్ఞలం గల మక్షికం 
బుల నిరోధము దన్ను సోంకినంబొందుచుందురు దుర్దశన్‌. 166 


ప్రతి : మలసి= వ్యాపించి; సంసృతి ఘోరకానన మందిరమ్ములన్‌= సంసారమనే భయంకరమయిన అరణ్యమందిరాలలో; 
ఎల్లచోన్‌= అన్నియెడల; చెలంగి= ఒప్పి; గుల్మలతాతృణ +ఆదులచేతన్‌= పొదలు, తీగలు, గడ్డి మొదలయిన వాటితో; 
గహ్వరము+ఐన= గుహవంటిదయిన,; నిశ్చలనికుంజములందున్‌= కదలని పొదరింథయందు; దుర్దనసంజ్ఞలన్‌+కల = 
దుష్టులనే పేళ్ళుగల; మక్షికంబుల= ఈగలయొక్క నిరోధము = అడ్డగింపు; తన్ను సోంకినన్‌= తన్ను స్పృశించగా; దుర్దశన్‌= 
మిక్కిలి చెడ్డదైన ఆపదలను; పొందుచుందురు= లోనవుతుంటారు. 

తా ; సంసారమనేది భయంకరమయిన అడవిలోని మందిరం వంటిది. ఆ మందిరం చుట్టూ తీగలూ, పొదలూ దట్టంగా 


అల్లుకుని ఉన్నట్లు జీవి చుట్టూ ఆపదలుంటాయి. దుర్దనులనే కందిరీగలు జీవులను బాధిస్తుంటాయి. ఆ కారణంగా 
జీవులు ఆపదలకు లోనవుతారు. 


ఆ. మతియునీ గృహస్థమార్గంబునందెల్ల, విషయములను బొంది విశ్వమెల్లం 

గడంకతోడ నిట్లు గంధర్వనగరంబుం, గాందలంచి మిగుల మోదమందు. 167 
ప్రతి : మజియున్‌= అంతేగాక; ఈ గృహస్థ మార్గంబునందున్‌= ఈ గృహస్థాశ్రమంలో; ఎల్ల విషయములను +పొంది= 
అన్నివిధాలైన సుఖాలకు అలవాటుపడి; విశ్వము+ఎల్లన్‌= ప్రపంచమంతా; కడంకతోడన్‌= ఉత్సాహంతో; ఇట్లు= ఈ 
విధంగా? గంధర్వనగరంబున్‌+కాన్‌= గంధర్వనగరంగా; తలంచి= భావించి; మిగులన్‌= మిక్కిలి మోదమున్‌+అందున్‌= 
సంతోష పడుతుంటాడు. 
తా; గృహస్థాశమంలో ఉన్నవాడు ఇంద్రియ సుఖాలకు అలవాటుపడతాడు. వాడికి విశ్వమంతా ఒక గంధర్వ నగరంగా 
కనిపిస్తుంది. ఆ సుఖాలన్నీ శాశ్వతం అనుకొంటూ సంతోషపడుతుంటాడు. 


విశే :; ఆకాశంలో మబ్బులున్నప్పుడు తదేకదృష్టితో చూస్తుంటే అనేక ఆకారాలు కనబడతాయి. మిద్దెలు, గోపురాలు, 
ఆలయాలు, కోటలు కనబడతాయి. అవన్నీ మబ్బుల ఆకారాలే. నిజం కావు. భార్యలు, బిడ్డలు మబ్బుల ఆకారాలే. వీటిని 
చూచి సంతోషపడడం నైజం. 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 583 


ఆ. మరగి కాననమునంగొణవిదయ్యముంగాంచి, యగ్నింగోరి వెంట నరుగు మాడ్మిం 
గాంచనంబు గోరి కలవారి యిండ్ల పం, చలను దిరుగు నరుండు చలనమంది. 168 


ప్రతి : మరగి= అలా ఆశిస్తూ కాననమునన్‌= అడవిలో; కొఅవిదయ్యమున్‌+కాంచి= కొరవి దయ్యాన్నిచూచి; అగ్నిన్‌+కోరి= 
నిప్పు అనే భ్రాంతితో; వెంటన్‌= దానివెంబడి అరుగు మాడ్మిన్‌= వెళ్ళేవిధంగా; కాంచనంబు+కోరి= ధనంకోసం; కలవారి 
యిండ్ల పంచలను= ధనవంతుల ఇళ్లచుట్టూ; నరుండు= మానవుడు; చలనము+అంది= వ్యథలకు గురియై; తిరుగున్‌= 
సంచరిస్తాడు, పరిభ్రమిస్తాడు. 


తా : అడవిలో రాత్రిపూట కొరవి దయ్యాన్ని చూచి ఏదో నిప్పు అనే భ్రాంతితో దానికోసం దానివెంటబడి తిరిగినట్లు 
ధనంకోసం భాగ్యవంతుల ఇళ్లచుట్టూ ఊరకే రాకపోకలు చేస్తూ నరుడు వ్యథలకు లోనవుతాడు. 


విశే ; అడవిలో రాత్రిపూట కొరవి దయ్యాలు తిరుగుతుంటాయి. కంటికి నిప్పురవ్వలవలె భ్రాంతి కలిగిస్తాయి. నిప్పుకోసం 
వాటి వెంబడి తిరిగితే దారి తప్పడం, (శమపడడం సంభవిస్తుంది. ఆపదలే మిగులుతాయి. ధనవంతుల దగ్గర గొడ్దుచాకిరి 
తప్ప ఇతర లాభములు లేవు. వారి ఎత్తుగడలు కాలాంతరంలో తెలుస్తాయి. 


ఆ. బహుకుటుంబి యగుచు బహుధనాపేక్షచే, నెండమావులంగని యేంగు మృగము 
కరణింబ్రేమంజేసి పరువులు వాబుచు, నాక్కచోట నిలువకుందు నెపుడు. 169 


ప్రతి ;: బహుకుటుంబి+అగుచున్‌= పెద్ద కుటుంబం కలవాదవుతూ; బహుధన +అపేక్షచే= ఎక్కువ దబ్బు సంపాదించాలనే 
ఆరాటంతో; ఎండమావులన్‌+కని= ఎందడమావులను చూచి; ఏంగు= పరువెళత్తే మృగము కరణిన్‌= మృగంలాగా (లేడిలాగ); 
ప్రేమన్‌+చేసి= ప్రేమ కారణంగా; పరువులు+పాజుచున్‌= పరుగెత్తుతూ; ఒక్కచోటన్‌= ఒక తావులోకూడ; ఎపుడున్‌= 
సంతతం; నిలువక+ఉండున్‌= నిలువకుండా పరుగెత్తుతుంటారు. 


తా : కుటుంబాన్ని పెంచుకుని దానిని పోషించడంకోసం ధనం సంపాదించాలనే ఆరాటంలో ఎండమావుల వెంబడి 
పరుగెత్తే మృగంలాగా నరుడు పరుగులు పెడుతూ తిరుగుతుంటాడు. 


విశే ; ఎందమావులలో నీరుండదు. ఆ ఎండమావుల వెంట పరువెత్తడం వల్ల అలసట, దప్పిక అధికమగునే గాని దప్పిక 
తీరదు. 


ఆ. మజణియు నొక్క చోట మత్తుండై పవన ర, జో హతాక్షుండగుచుంజూపు దప్పి 
దిక్కెబుంగ కొందుదిశ కేగు పురుషుని, కరణిందిరుగు నరుండు నరవరేణ్య! 170 


ప్రతి : నరవరేణ్య!= రాజేంద్రా!; మజీయున్‌= మరియు; ఒక్కచోటన్‌= ఒకతావులో; మత్తుందు+ఐ= మైమరచి; పవన 
రజస్‌హత +అక్షుండు+అగుచున్‌= సుడిగాలి వలన రేగిన దుమ్ము కొట్టబడిన కన్నులు కలవాడగుచు; చూపు+తప్పి= 
కంటిచూపు చెదరిపోగా; దిక్కు+-ఎజుంగక= దిక్కు తెలియక; ఒండుదిశకున్‌+ఏగు= మరొక దిక్కుకు వెడలే; పురుషుని 
కరణిన్‌= నరునివలె; నరుండు= మానవుండు; తిరుగున్‌= తిరుగుతుంటాడు. 


తా : సుడిగాలి ఊహించినది కాదు. పైగా అడవి, ధూళి కారణంగా దారులు తెలియవు. పైగా కళ్ళకు పొరలాగా 
అడ్డగిస్తుంది. అలాగే సంసారబద్దుడు పొగరుతో చెడ్డపనులు చేసి ఇతరులకు హాని తలపెడతాడు. ఒకటి చేయబోయి 
మరొకటి చేస్తాడు. చిక్కుల్లో పడతాడు. 


584 శ్రీమహాభాగవతము 


వ. మజథియు నొక్కచోట నులూక ర్మిల్లీస్వనంబులతోడ సమానంబు లయిన శత్రురాజి తిరస్కారంబులకు 
దుఃఖపడుచు, నొక్క చోట క్షుధార్దితుందై యపుణ్య ఫలవృక్షంబుల నాశించు మాడ్మిం బాపకర్ములు 
ద్రవ్యహీనులు నగు వారి నాశ్రయించుచు, నొక్క యెడం బిపాసాతురుండై జలహీనంబయిన నదికిం 
జనినరీతి నిహపరదూరులైన పాషండుల సేవించుచు, మజియు నొక్క ప్రదేశంబునం దగ్నిచేతం దప్త్పుండయిన 
వాండు దావాగ్నిం జేరి వ్యథ నొందురితి నన్నార్ధి యగుచు దాయాదులం జేరి దుఃఖించుచు, మజియు 
నొక్కచోట పరబాధం జేసి మున్ను గానక రాజ్యాఖిలాషం బ్రాణసఖులైన పితృపుత్రభ్రాతృ జ్యేష్టుల నైనను 
వధియించుచు, మజియు శూరులచేతం గొట్టువడి సర్వధనంబును బోనాడి చింతాపరవశుందై దుఃఖీంచుచు 
నున్నంత గంధర్వనగర ప్రాయంబైన సంసార సుఖంబు ననుభవించి మోదించుచు, మజియు నగారోహణంబు 
సేయు నరుండు కంటక పాషాణాదుల వలనం బాధాపీడితుం డగుచు దుఃఖించు చందంబున గృహాశ్రమోచిత 
మహానువ్రానంబునకు నుపక్రమించి వ్యసన కంటక శర్మరాపీడితుందై దుఃఖీంచుచు, నొక్కచోటన్‌ జఠరాగ్ని 
పీడితుండదై కుటుంబంబు మీంద నాగ్రహించుచు వనంబున నజగర గృహీతుండై నిగీర్జుందైన చందంబున 
రాత్రి గృహాటవియందు నిద్రాపరవశుందై యెజుంగక వర్తించుచు మజియును వనంబునం దృణచ్చన్న 
కూపపతితుం డగుచు సర్పదష్టుందైన తెజంగున సంసారియై దుర్దనుల చేత వ్యథిత హృదయుం డగుచు 
నంధుండై యజ్ఞానాంధ కూపంబునం బడుచు, నొక్కయెడ జుంటి తేనియకునై మక్షికాబాధ నత్యంత 
దుఃఖీతుండయిన మాడ్మిని సంసారకాముందడై పరదార ద్రవ్యాభిలాషి యగుచు భూపాలకుల చేతనైనను 
గృహపతిచేతనైనం దాదితుండయి నరకంబునం బడుచు, యౌవనంబున సంపాదించిన ద్రవ్యంబులు 
పరులచేతం బోనాడిన విధంబున శీతవాతాద్యనేక ప్రయాసలబ్ధంబైన ధనంబు వోనాడి సంసారి యతిచింతా 
క్రాంతుందై యుండు; మజియును వనంబున లుబ్ధకులు సంసృష్టంబయిన యల్పామిషంబునకు నన్యోన్య 
వైషమ్యంబునం గలహించిన విధంబున సంసృష్టవ్యవహారియై యల్పద్రవ్యంబులకుం బోరాడుచుండు నని 
భూపాలునకు విప్రుండు సంసారాటవి తెజింగెజింగించి వెండియు నిట్లనియె. క్ష71 

ప్రతి ; మజియున్‌= మరల; ఒక్కచోటన్‌= ఒకచోట; ఉలూక యిుల్లీస్వనంబులతోడన్‌= గుద్గగూబల, కీచురాళ్ళ కూతలతో; 
సమానంబులు +అయిన = సమానమయిన; శత్రురాజి తిరస్మారంబులకున్‌ = విరోధుల తిరస్మారాలకు; దుఃఖపడుచున్‌= 
వగ చెందుచు; ఒక్కచోటన్‌= ఒకచోట; క్షుధా+అర్జితుందై= ఆకలిచే పీడింపబడినవాడై; అపుణ్య ఫలవృక్షంబులన్‌= మంచి 
ఫలములుకాయని పిచ్చిచెట్లను; ఆశించు మాడ్మిన్‌= కోరిన విధంగా; పాపకర్ములు= పాపమే కృత్యంగా కలవారు; 
ద్రవ్యహీనులును +అగు= డబ్బులేనివారలగు; వారిన్‌+ఆశ్రయించుచున్‌= వారిని ఆశ్రయించుచు; ఒక్కఎడన్‌= ఒకచోట; 
పివాసా+ఆతురుండు+ఐ= దప్పికగొన్నవాడయి; జలహీనంబు+అయిన= నీరులేని; నదికిన్‌+చనినరీతిన్‌= నదికి 
వెళ్ళినవిధంగా; ఇహపరదూరులు+ఐన= ఈ లోకానికి పరలోకానికి కానివారయిన; పాషందులన్‌ = వేదబాహ్యులను; 
సేవించుచున్‌= కొలుచుచు; మజియున్‌= అంతేగాక; ఒక్కప్రదేశంబునందు= ఒకచోట; అగ్నిచేతన్‌= నిప్పుచేత; 
తప్తుండు +అయినవాండు= కాల్చబడినవాడు; దావ+అగ్నిన్‌+చేరి= కార్చిచ్చును సమీపించి; వ్యథన్‌+ఒందురీతిన్‌= 
బాధపడేవిధంగా; అన్న+అర్థి +అగుచున్‌= అన్నంకోరేవాడై; దాయాదులన్‌+చేరి= జ్ఞాతులనుచేరి; దుఃఖించుచున్‌ = 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 585 


వ్యథనొందుచు; మజియున్‌= అంతేగాక; ఒక్కచోటన్‌= ఒకచోట; పరబాధన్‌+చేసి= ఇతరులు కలిగించే బాధల కారణంగా; 
మున్ను+కానక= ముందు తెలుసుకోలేక; రాజ్య+అభిలాషన్‌= రాజ్యమందలి కోరికతో; ప్రాణసఖులు +ఐన = ప్రాణమిచ్చే 
స్నేహితులయిన; పితృపుత్ర భ్రాతృజ్యేష్టులను+ఐనను= తండ్రిని, కొడుకును, అన్నను మొదలైన కులద్రేష్టులందరిని; 
వధియించుచున్‌= చంపుచు; మజియున్‌= ఆపై; శూరులచేతన్‌ +కొట్టువడి = బలవంతులయిన వారిచేత చావుదెబ్బలు 
తిని సర్వధనంబునున్‌+పోనాడి= డబ్బు యావత్తూ పోగొట్టుకొని; చింతాపరవశుండు+ఐ= దిగులునకు లోబడినవాడైై; 
దుఃఖించుచున్‌+ఉన్నంతన్‌= దుఃఖపడుతుండగ్యా గంధర్వనగర ప్రాయంబు+ఐన= గంధర్వ నగరంతో సమానమయిన; 
మిథ్య అయిన; సంసారసుఖంబున్‌= సాంసారిక సౌఖ్యమును; అనుభవించి= అనుభవిస్తూ మోదించుచున్‌= సంతోషపడుతూ; 
మథియున్‌= ఇంకను; నగ+ఆరోహణంబు +చేయు= కొండనెక్కు నరుండు= మనుజుడు; కంటక పాషాణాదులవలనన్‌= 
ముంద్లు, కఠినశిలల వలన; బాధాపీడితుండు +అగుచున్‌= బాధల కారణంగా నొచ్చినవాడగుచు; దుఃఖించు చందంబునన్‌= 
విలపించు విధంగా గృహ+ఆశ్రమ +ఉచిత +మహా +అనుష్రానంబునకున్‌= గృహస్థాశమంలో చేపట్టవలసిన సముచిత 
కార్యక్రమాలకు; ఉపక్రమించి= పూనుకొని; వ్యసన= కామక్రోధములను; కంటక= ముళ్ళు; శర్మరా= మొరపరాళ్ళు 
అనువానిచే; పీడితుండు+ఐ= బాధింపబడినవాడై; దుఃఖించుచున్‌= ఆక్రోశిస్తూ ఒక్కచోటన్‌= ఒకచోట; జఠర+ 
అగ్నిపీడితుండు+ఐ= ఆకలిమంటలచే పీడితుడయినవాడ్రై కుటుంబంబుమీందన్‌= సంసారముపై; ఆగ్రహించున్‌= కోహుడుతూ; 
వనంబునన్‌= వనమునందు; అజగరగృ్భహీతుండు+ఐ= కొండచిలువచే పట్టువడి; నిగీర్జ్దుందు+ఐన చందంబునన్‌= మ్రింగబడిన 
వానివిధంగా; రాత్రిన్‌= రాత్రివేళ; గృహ+అటవి +అందున్‌= ఇల్లు అనెడు అడవిలోపల; నిద్రాపరవశుండు +ఐ= నిద్రలో 
మైమరచినవాడైై ఎఖుంగక= ఏమియు తెలియక; వర్తించుచున్‌= తిరుగుతూ; మజియును= అంతేగాక; వనంబునన్‌= 
అడవిలో; తృణచ్చన్నకూపపతితుండు +అగుచున్‌= గడ్డితో కప్పబడిన బావిలో పడినవాడగుచు; సర్పదప్పుండ +ఐన తెజింగునన్‌= 
పాముకాటుకు గురి అయిన చందాన; సంసారి+ఐ = గృహస్టుడై దుర్దనులచేతన్‌= దుర్మార్గులచేత; వ్యథితహృదయుండు+ 
అగుచున్‌= కల్లోలపరచబడిన మనసు కలవాడగుచు; అంధుండు+ఐ= గుడ్డివాడై) అజ్ఞాన +అంధకూపంబునన్‌+పడుచున్‌= 
అజ్ఞానమనే చీకటి బావిలో కూలుతూ; ఒక్క+ఎడన్‌= ఒకచోట; జుంటితేనియకున్‌+ఐ= తేనెకోసం; మక్షికాబాధన్‌= 
తేనెటీగల బాధలతో; అతి+అంత+దుఃఖీతుండు +అయిన మాడ్మిని= మిక్కిలి దుఃఖం పొందినవిధంగా; సంసారకాముండు +ఐ = 
సంసారంపట్ల కోరికకలవాడై; పరదార ద్రవ్య+అభిలాషి+అగుచున్‌= ఇతరుల భార్యలను, ఇతరుల ధనమును కోరుకున్నవాడై; 
భూపాలకుల చేతన్‌+ఐననున్‌= రాజులచెతనైనా; గృహపతిచేతను+ఐనన్‌= ఇంటి యజమానులచెతనైనా; తాడితుండు+ఐ= 
తన్నులు తిన్నవాడై. నరకంబునన్‌+పడుచున్‌= ఫోరనరకములో పడుతూ యౌవనంబునన్‌= యుక్తవయసులో; సంపాదించిన = 
గడించిన; ద్రవ్యంబులు= వస్తువులు; పరులచేతన్‌+పోన్‌+ఆడిన= పరులపాలు చేసిన; విధంబునన్‌= చందముగా; 
శీతవాత +ఆది+అనేక ప్రయాసలబ్ధంబు+ఐన= చలి, గాలి, వాన మొదలగు శ్రమలచే సమకూడిన; ధనంబున్‌= సొమ్మును; 
పోనాడి= పరులపాలు చేసి; సంసారి= సాంసారిక జీవనం గడిపేవాడు; అతిచింతా+ఆక్రాంతుందడు +ఐ+ఉందున్‌= 
'క్రుంగిపోతూ ఉంటాడు; మజియును= అంతేగాక; వనంబునన్‌= అరణ్యంలో; లుబ్ధకులు= బోయలు; సంసృష్టంబు +అయిన = 
సృజింపబడిన అల్బ+ఆమిషంబునకున్‌= కొద్దిపాటి మాంసానికి అన్య+అన్య వైషమ్యంబునన్‌= పరస్పర విభేదాల కారణంగా; 
కలహించిన విధంబునన్‌= కలహించుకొనే తీరులో; సంసృష్ట వ్యవహారి+ఐ= కుతంత్రములతో కూడిన వ్యవహారం కలవాడై; 
అల్పద్రవ్యంబులకున్‌= స్వల్పవిత్తంకోసం; పోరాడుచుందున్‌= కొట్లాడుకొంటారు; అని; భూపాలునకున్‌= రహూగణునికి; 
విప్రండు= భరతుడు; సంసార+అటవి తెజంగు= సంసారమనెడు అరణ్య స్వరూపం; ఎటింగించి= తెలియజేసి; వెండియున్‌= 
మరల; ఇట్లు+అనియెన్‌= ఇట్లు చెప్పెను. 


586 శ్రీమహాభాగవతము 


తా : అయ్యో! నరుడు పదే నానావిధాలైన పాట్లు ఎన్నని చెప్పను? అడవిలో సంచారం చేసేటప్పుడు గుడ్ల్గగూబల 
కూతలకు, కీచురాళ్ల రొదలకూ మాదిరిగా విరోధుల తిరస్మ్కారాలకు భయపడతాడు. బాధపడతాడు. అడవిలో ఏమీ 
దొరక్కపోతే చివరకు ఏ పిచ్చి చెట్లపళ్ళనో తినడానికి సిద్ధమయినట్లు పాపాత్ములైన ధనవంతులను ఆశ్రయిస్తూ జీవితం 
గడుపుతాడు. దప్పికకు ఏమాత్రం తట్టుకోలేక విసిగి వేసారి చివరకు ఎక్కడయినా కాసంత నీరు దొరుకుతుందేమోనని 
ఆశతో వట్టిపోయిన నది దగ్గరికి వెళ్ళినట్లు ఇహానికి పరానికి దూరులయిన పాషండులను సేవిస్తుంటాడు. 


మంటలు చుట్టుకోగా తప్పించుకొందామని ప్రయత్నించి కారుచిచ్చులో చిక్కుకొన్నట్టు అన్నంకోసం దాయాదుల 
పంచజేరి వంచింపబడుతుంటాడు. ఒక్కొక్కసారి ఇతరులు తనకు కలిగించే బాధలకు తట్టుకోలేక రాజ్యాభిలాషతో తండ్రినీ, 
కొడుకునూ, అన్ననూ చివరకు ప్రాణమిచ్చిన మిత్రుణ్ణి కూడా నామరూపాలు లేకుండ చేస్తాడు. చివరకు బలవంతులయిన 
వారిచేత చావుదెబ్బలు తిని, డబ్బు యావత్తూ పోగొట్టుకొని దిగులుతో కుంగిపోతాదు. 


గగనంలోని గంధర్వ నగరంవంటి గాలిమేదలను ఊహించుకొని మురిసిపోయినట్లు సారంలేని సంసార సుఖాలు 
అనుభవిస్తూ అందులో ఏదో ఆనందాన్ని జుర్రుతూ జీవిస్తాడు. కొండలెక్కేవాడు ముళ్ళూ, రాళ్ళూ గుచ్చుకొని పాదాలు 
బొబ్బలెక్కి బాధపడుతున్నట్టుగా గృహస్థాశమంలో చేపట్టవలసిన కార్యక్రమాలలో నానావిధాలైన బాధలతో వ్యసనాలతో 
పీడింపబడతాడు. ఒక్కొక్కసారి ఆకలిమంటలకు తట్టుకోలేక ఇంట్లో అందరిమీదా అనవసరంగా విసుగుకొని కసురుకుంటాడు. 
అడవిలో కొండచిలువ నోట్లోబడి మెలికలు తిరిగి స్పృహగోల్పోయినట్టుగా గృహం అనే అడవిలో రాత్రివేళ దిక్కుతోచక 
నిద్రలో మైమరచి పొరలుతుంటాడు. 


అరణ్యంలో గడ్డితో కప్పబడిన పాడుబావిలో పడిపోయి పాముకాటుకు గురి అయినట్టు సంసారంలో దుర్దనులు 
పెట్టే బాధలకు మనస్సు కల్లోలపడి కనులు గానక అజ్ఞానమనే చీకటిగోతిలో పడతాడు. ఒక్కొక్కసారి తేనెకోసం తేనెతెట్టను 
రేపి తేనెటీగల బారినిపడినట్లు సంసారసుఖాన్ని కోరి ఇతరుల భార్యలనూ, ఇతరుల వస్తువులనూ అభిలషించి ఇంటి 
యజమానుల చేతనో లేదా రాజుల చేతనో తన్నులు తిని నరకయాతన అనుభవిస్తాడు. యౌవనంలో ఎంతో కష్టపడి 
సంపాదించిన ఆస్తిని ముసలితనంలో పరులపాలు చేసినట్లు సంసారి అయినవాడు చలికీ, గాలికీ, వానకూ ఓర్చుకొని 
సంపాదించిన సొమ్ము ఇతరులు హరింపగా దిగులుతో కుంగిపోతాడు. అంతేగాకుండా, అడవిలో ప్రాప్తించిన అల్బజంతువుల 
మాంసానికి బోయలు కొట్లాడుకొన్నట్లు సంసారంలో కుట్రలు కుతంత్రాలు పన్నుతూ అల్పవిత్తాలకోసం తన్నులాడుకొంటారు. 


ఈ విధంగా రహూగణుడనే రాజుకు పరమ భాగవతుదడైన భరతుడు సంసారమనే అడవిలోని అగచాట్లను విశదపజచి 
మళ్లీ ఇలా అన్నాడు. 
విశే ; పాషండులు : ఏతు సామాన్య భావేన మన్యంతే పురుషోత్తమమ్‌ । 

తే పాషండినః జ్జేయాః సర్వకర్మ బహిష్కృతాః 1 

“ఎవరు పురుషోత్తముడైన విష్ణుమూర్తిని లోకసామాన్యుడైన మానవునిగా చూస్తారో వారిని పాషండులని పిలుస్తారు. 
అటువంటివారు వైదికమైన సకల కార్యకలాపాల నుండి వెలివేయబడుచున్నారు?” అనగా 'పాషండులు వేదబాహ్యులు” అని 
అర్థం. 
ఆ. అల్పధనుండు విశ్రమాన్థానములం దృప్తిం, బొంద కొరుల ధనముంబొందంగోరి 

యరిగి వారివలన నవమానములంబొంది, యధికమైన దుఃఖ మనుభవించు. 172 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 58/ 


ప్రతి : అల్పధనుండు= కొద్దిపాటి డబ్బు కలవాడు; విశ్రమ+ఆస్థానములన్‌= తాను సంపాదించికున్న ఇల్లు వాకిళ్ళతో; 
తృప్తిన్‌+పొందక = సంతోషపడక; ఒరులధనమున్‌= ఇతరుల డబ్బును; పొందన్‌+కోరి= కాజేయాలని తలచి; అరిగి= 
వారి దగ్గరికి వెళ్ళి; వారివలనన్‌= వారిమూలంగా; అవమానములన్‌ +పొంది= పరాభవాలను చెంది; అధికము+ఐన = 
ఎంతో ఎక్కువయిన; దుఃఖమున్‌+అనుభవించున్‌= విషాదమును కొనితెచ్చుకొంటాడు. 


తా : ఏదో కొంత ధనం సంపాదించుకున్నవాడు తాను సంపాదించుకొన్న ఇల్లు వాకిళ్ళలో సంతోషపడక ఇతరుల ఆస్తి 
కాజేయాలని ప్రయత్నం చేస్తాడు. ఈ దుశ్చర్యవల్ల వాడు చివరకు చీవాట్లు తిని అవమానం పొంది ఎంతో దుఃఖాన్ని కొని 
తెచ్చుకొంటాదు. 


ఆ. అంతంగొందజల్ల నన్యోన్యవిత్తాది, వినిమయమునంగడుంబ్రవృద్ధమైన 

వైరములను బొంది పోరాట నొందుదు, రాత్మచింత లేక యనుదినంబు. 178 
ప్రతి ; అంతన్‌= అంత; కొందజు= కొందరు; అల్లన్‌= తిన్నగా, అన్యః +అన్యవిత్త +ఆది +వినిమయమునన్‌= వస్తువులు; 
డబ్బు మార్చిడి చేసుకోవడంలో; కడున్‌ = మిక్షిలి; ప్రవృద్ధము+ఐన= మిక్షిలి పెరిగిన; వైరములను+పొంది= పగలను 
పెంచుకొని; ఆత్మచింతలేక= ఆత్మచింత ఏమాత్రం లేకుండ; అనుదినంబు= ప్రతిరోజు; పోరాటన్‌+ఒందుదురు = కలహిస్తా 
ఉంటారు. 


తా ; ఇంకా కొందరు వస్తువులనూ, డబ్బునూ, మార్పిడి చేసుకోవడంలో పట్టుదలలు పెంచుకొని వైరభావంతో ఆత్మచింత 
లేక అనుదినమూ కలహించుకొంటూ ఉంటారు. 


న. సంసారమార్గసంచారుండై యధికప్రయాసంబునన గూర్చు నర్ధములను 
విహరించుచును గొంద శిహలోక ఫలములంగోరుచు మోక్షంబుంగోర కంతం 
జెడిపోవుచుందు; రెప్పుడు గాని యందుకుం గడపటి యోగంబుంగానలేరు; 
మానవంతులు నసమానశౌర్యులు నగు వారు మిక్కిలియైన వైరబుద్ధి 


తే. నాహవంబున మడియుదు; రంతెకాని, మోక్షమార్గంబు గానరు మూఢవృత్తి 
ననుచు సంసారగహనవిహారమెల్లం, దెలిపి క్రమ్మజణ ననియె ధాత్రీసురుండు. 1174 


ప్రతి: సంసారమార్గ సంచారుండు+ఐ= సంసార పథంలో సంచరిస్తూ అధిక ప్రయాసంబునన్‌+అ= ఆ సంసార 
పోషణకు అంతులేని ప్రయాసతోనే; అర్థములను= వస్తుసంభారాలను; కూర్చున్‌= సమకూరుస్తాడు; విహరించుచును= 
స్వేచ్చావిహారం చేస్తూ కొందజు= మరికొందరు; ఇహలోకఫలములన్‌+కోరుచున్‌= ఈ లోకపు ఫలములనే కోరుతూ; 
మోక్షంబున్‌ కోరక = మోక్షాన్ని కోరక, అంతన్‌= అటుపిమ్మట; చెడిపోవుచుందురు = పాడయి పోతుంటారు; ఎప్పుడు+కాని= 
ఎపుడుగాని; అందుకున్‌= దానికి సంబంధించిన; కడపటి యోగంబున్‌= ఆధ్యాత్మికయోగాన్నిి కానన్‌లేరు= చూడలేరు; 
మానవంతులు= అభిమానవంతులయినవారు; అసమానశౌర్యులును +అగువారు = సాటిలేని శార్యవంతులైనవారు; మిక్కిలి+ 
ఐన= అత్యధికమయిన,; వైరబుద్ధిన్‌= విరోధభావంతో; ఆహవంబునన్‌= యుద్ధంలో; మడియుదురు= మరణిస్తారు; అంతెకాని= 
అంతేదప్ప; మోక్షమార్దంబున్‌= ముక్తిమార్గాన్ని మూఢధవృత్తిన్‌= మూర్ధవృత్తితో; కానరు= చూడరు; అనుచున్‌= అనుచు; 


588 శ్రీమహాభాగవతము 


సంసార గహనవిహారమున్‌+ఎల్లన్‌= సంసారమనే అరణ్యంలో విహరించేవారి వృత్తాంతాన్నంతా; తెలిపి= విశదంచేసి; 
ధాత్రీసురుండు= బ్రాహ్మణుడు; క్రమ్మజన్‌= మరల; అనియెన్‌= ఇలా చెప్పసాగాడు. 


తా : మరికొందరు సంసారంలో సంచరిస్తూ ఆ సంసారపోషణకు అంతులేని ప్రయాసపడుతూ అందుకుగాను వస్తుసంభారాలను 
సమకూర్చుకొంటూ ఇహలోక సుఖాలకే అలవాటుపడతారు. అవే ఇంకా కావాలని కోరుతారు. అంతేకాని మోక్షమనేదొకటుందని 
ఆ ముక్తివల్ల కలిగే ఆనందం శాశ్వతమని తెలుసుకోలేరు. అందుకు అవసరమైన ఆధ్యాత్మయోగాన్ని అవలంబీంచక 
చెడిపోతుంటారు. అభిమానవంతులయినవారూ, సాటిలేని శార్యవంతులైనవారూ పరస్పరం వైరం పెంచుకొని సమరంలో 
ఒకరినొకరు చంపుకొంటారు. అంతేకాని, ఆ మందబుద్ధులు మోక్షమార్దాన్ని అసలు దర్శించనే లేరు. ఈ విధంగా 
సంసారమనే అరణ్యంలో విహరించేవారి వృత్తాంతాన్ని భరతుడు తెలియజేసి మరలా సింధు రాజుతో ఇలా అన్నాడు. 


వ. మజియుం గాలచక్రనియంత్రితుందడై చక్రాయుధునిం గొల్వక కాక గృధ్ర బకసమానులైన 
పాషండులతోడి సఖ్యంబునం జేసి వారలచేత వంచితుండై బ్రాహ్మణకులంబునం జేసి (శౌతస్మార్త 
కర్మానువానపరుందై విషయసుఖంబులందుం దగులువడి కాలంబుతుద నెజుంగక వృక్షంబులుంబోలె 
నైహికార్థంబుల యందుం దృష్ట గలిగి మైథున నిమిత్తంబు సుతదారాదుల యందు స్నేహంబు 'సేయుచుం 
బధికుండు మాతంగంబులయందు భయంబున దీర్ధనిమ్న కూపంబునం బడిన తెజంగున సంసారమృత్యుగజ 
భయంబున గిరికందర ప్రాయంబయిన యజ్ఞాన తమంబునం బడుం గావున మాయచేత సంసార మార్గంబైన 
రాజభావంబు విడిచి సర్వభూతమైత్రి గలిగి జితేంద్రియుందడవై జ్ఞానాసిచే మార్గంబు కడపల గనుమని 
పలికిన భూపాలుం డిట్లనియె. 175 


ప్రతి ; మజియున్‌= అంతేగాక; కాలచక్రనియంత్రితుండు+ఐ= కాలచక్ర భమణమునకు కట్టువడినవాడై; 
చక్రాయుధునిన్‌+కొల్వక= సుదర్శన చక్రాయుధుని 'సేవింపక; కాక గృధ్ర బకసమానులు+ఐన= కాకుల్లాంటివారు; 
గగ్రద్దలాంటివారు; కొంగల్లాంటి వారయిన; పాషండులతోడి సఖ్యంబునన్‌+చేసి= వేదబాహ్యులతోటి స్నేహం కారణంగా; 
వారలచేతన్‌= ఆ పాషండులచేత; వంచితుందు+ఐ= మోసగించబడినవాడయి; బ్రాహ్మణకులంబునన్‌+చేసి= బ్రాహ్మణకులంలో 
జన్మించడంవల్ల; శ్రౌతస్మార్తకర్శ+అనుష్టానపరుండు+ఐ= శ్రౌతం, స్మార్తం మొదలయిన వైదిక కర్మలు చేయడంతో నిష్ట 
కలవాదడయి; విషయసుఖంబులందున్‌= విషయ సుఖాలలో; తగులువడి= బంధితుడై; కాలంబుతుదన్‌+ఎజుంగక = తమకాలం 
అంతమవుతుందని తెలుసుకోలేక; వృక్షంబులున్‌ +పోలెన్‌ = చెట్లలాగా; ఐహిక +అర్థంబుల+అందున్‌= ఇహలోక 
వాంఛలయందు; తృష్టన్‌+కలిగి= ఆసక్తిని కనబరచి; మైథున నిమిత్తంబు = ప్రీ సంగమ అభిలాషకు లోనై సుతదార+ఆదుల+ 
అందున్‌= కొడుకు, భార్య మొదలగువారియందు; 'స్నేహంబు+చేయుచున్‌= (గేమ పెంచుకొంటూ; పథధికుండు= బాటసారి; 
మాతంగంబుల+అందున్‌= ఏనుగుల వలన భయంతో; దీర్హ నిమ్నకూపంబునన్‌= విశాలమయినది లోతయినది అయిన 
బావిలో; పడిన తెజుంగునన్‌= పడినవిధంగా; సంసారమృత్యు గజభయంబునన్‌= సంసార కారణమయిన మరణమనే 
ఏనుగు భయంతో; గిరికందర ప్రాయంబు+అయిన = కొండ గుహలాంటి; అజ్ఞానతమంబునన్‌= అజ్ఞానమనే చీకటిలో; 
పడున్‌= పడును; కావునన్‌= కాబట్టి; మాయచేతన్‌= మాయవల్ల; సంసారమార్గంబు+ఐన= సంసార కారణమయిన; 
రాజభావంబున్‌ విడిచి= రాజభావాన్ని వదలిపెట్టి సర్వభూతమైత్రి+కలిగి= అన్ని ప్రాణులపట్ల మైత్రిని పెంచుకొని; 
జిత+ఇంద్రియుండవు+ఐ= ఇంద్రియాలను జయించువాడవై; జ్ఞాన +అసిచేన్‌= జ్ఞానమనే కత్తితో; మార్గంబు కడపలన్‌= 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 589 


జీవితమార్గంయొక్క చరమదశను; కనుము+అని= చూడుమని; పలికినన్‌= పలుకగా భూపాలుందు= రాజయిన రహూగణుడు; 
ఇట్లు+అనియెన్‌= భరతునితో ఇలా అన్నాడు. 


తా : కొందరు కాలచక్ర భ్రమణమునకులోనై ఆ చక్రాయుధుని కొలువక కాకుల్లాంటివారూ, గద్దల్లాంటివారూ, 
కొంగల్లాంటివారూ అయిన పాషండులతో స్నేహం పెంచుకొంటారు. వారి వలలోబడి వంచింపబడతారు. కొందరు 
బ్రాహ్మణకులంలో పుట్టి (శాతం, స్మార్తం మొదలయిన వైదికకర్మలు నియమనిష్టలతో చేస్తున్నా విషయసుఖాలకు లోబడి 
ఉంటారు. చెట్టులాగా వయసు పెరుగుతుంది గాని నరుడు మనసా పెరుగడు. అంత్యకాలం సమీపించుతున్నా ఇహలోక 
సుఖాలమీద ఆశ పెంచుకుంటాడు. ప్రీ సంగమాఖభిలాషకు లోనై భార్యాపుత్రులందు స్నేహం పెంచుకుంటాడు. ఏనుగులకు 
భయపడ్డ బాటసారి తెలియక ఏనుగులకోసం (త్రవ్విన గోతులలో పడ్డట్టు సంసారి మృత్యువనే ఏనుగు భయంతో కొండ 
గుహలాంటి అజ్ఞానమనే చీకటిలో పడతాడు. అందుచేత మాయను తొలగించుకొని సంసార కారణమయిన నీ రాజభావాన్ని 
వదలిపెట్టు. అన్ని ప్రాణులపట్ల మైత్రిని పెంచుకొని, ఇంద్రియాలను జయించు, జ్ఞానమనే కత్తి చేబట్టి జీవిత ప్రయాణ 
మార్గాన్ని ముగించడం తెలుసుకో! భయంకరమైన ఆ అడవినుండి బయటపడు అని బోధించగా రహూగణుడు భరతునితో 
ఇలా అన్నాడు. 


క. అక్కట! మానుషజన్మము, పెక్కువమై యుండు నెపు డభఖేదమతిం బెం 

పెక్కిన యోగిసమాగమ, మక్కజముగంగలిగెనేని యఖిలాత్ములకున్‌. 176 
ప్రతి : అక్కట= అయ్యో); ఎపుడున్‌= ఎల్లవేళలా? అభేదమతిన్‌= భేదభావంలేని చిత్తంతో; పెంపు+ఎక్కిన= అతిశయించిన; 
యోగిసమాగమము= యోగుల సంసర్గం; అక్కజముగన్‌= ఆశ్చర్యంగా; కలిగెన్‌+ఏని= కలిగినట్లయితే; అఖిలాత్ములకున్‌= 
సర్వాత్ములకు; మానుషజన్మము= మానవజన్మం; పెక్కువ+ఐ+ఉండున్‌= త్రేష్టమై ఉంటుంది. 
తా : భూలోకంలో అన్నిజన్మలలో మానవజన్మ శ్రేష్టమని అంటారు. ఇది నిజమని వలాగున నమ్మాలి. మీవంటి సర్వసములయిన 
మహనీయుల సందర్శనం కలిగినప్పుడే ఇది సత్యమవుతుంది. 


విశే : ఎనఖై నాల్గు లక్షల జన్మల తరువాత సిద్ధించేది మానవజన్మ. అటువంటి మానవజన్మ పొందినవారు యోగులతో 
చేరిక గలిగినవారయితే అంతకంటె శ్రేష్టత్వం మరొకటి లేదు. 
క. _ధరణీసురవర! నీ శ్రీ, చరణాంబుజయుగళరేణుసంస్పర్భము నా 

దురితంబు లడంచె; నింతట, హరిభక్తియు నంతకంత కధికంబయ్యెన్‌. 77 
ప్రతి : ధరణీసురవర= బ్రాహ్మణ శ్రేష్టుడా!; నీ= నీయొక్క శ్రీచరణ +అంబుజయుగళరేణు సంసర్భము= మంగళకరములైన 
పాదపద్మ పరాగాల సంస్పర్శనం; నా దురితంబులు= నా పాపాలను; అడంచెన్‌= అణచెను; ఇంతటన్‌= ఇంతకంతకూ; 
హరిభక్తియున్‌= విష్ణువుపట్ల భక్తి అంతకంతకున్‌= అంతకంతకు; అధికంబు +అయ్యెన్‌= అతిశయించింది. 
తా; భూసురశ్రేష్టా! నీ పాదపద్మపరాగాల సంస్పర్శనం నా పాపాలన్నింటినీ పటాపంచలు చేసింది. అంతకంతకూ నాలో 
హరిభక్తి అతిశయించింది. 
వ. మజథజియు విప్రవరులయందు యోగేశ్వరు లవధూత వేషంబునం జరియింపు చుందురు; గావున 
విప్రులు పిన్నలు పెద్దలనక యందణకు నమస్కారం బని స్తుతియించిన నా యోగీశ్వరుండును సింధుపతికిం 


590 శ్రీమహాభాగవతము 


గరుణాన్వితుం డగుచుం దత్వజ్ఞానం బుపదేశించి యా రాజుచేత వందితచరణుందై పూర్జార్ణవంబునుం 
బోలె సంపూర్ణకరుణారసపూరితస్వాంతుందై వసుంధరం జరియించు చుందె; సింధుభూపతియును 
సుజనసమాగమంబున లబ్ధితత్త్వ్వజ్ఞానుండయి దేహాత్మ 'భ్రమం బాసె నని పలికిన శుకయోగీంద్రునకుం 
బరీక్షిన్నరేంద్రుండిట్లనియె. 178 


ప్రతి ;: మజియున్‌= అంతేగాక; విప్రవరుల+అందున్‌= బ్రాహ్మణ శ్రేష్టులయందు; యోగ+ఈశ్వరులు= యోగులలో 
సర్వశ్రేష్ణులు; అవధూత వేషంబునన్‌= పరివ్రాజకుని వేషంలో; చరియింపుచున్‌+ఉందురు= సంచరిస్తూ ఉంటారు; కావునన్‌= 
అందువల్ల విప్రులు= (బ్రాహ్మణులు; పిన్నలు= చిన్నవారు; పెద్దలు +అనక = 'పెద్దవారనక; అందజకున్‌= అందరికి; 
నమస్మారంబు+అని= వందనమని; స్తుతియించినన్‌= స్తోత్రం చేయగా; ఆ యోగి+ఈశ్వరుండును= ఆ భరతుడును; 
సింధుపతికిన్‌= సింధుపతియైన రహూగణునికి (పట్ల); కరుణా +అన్వితుండు +అగుచున్‌= కరుణతో కూడినవాడగుచు; 
తత్పజ్ఞానంబున్‌+ఉపదేశించి= తత్చ జ్ఞానోపదేశంచేసి; ఆ రాజుచేతన్‌= ఆ రాజుచే, వందిత చరణుండు+ఐ= నమస్మరింపబడిన 
పాదములు కలవాదైై; పూర్ణ +అర్జవంబునున్‌ +పోలెన్‌= నిండు సముద్రంలాగా; సంపూర్ణ= నిండిన; కరుణారసపూరిత 
స్వాంతుండు+ఐ= దయయను రసంతో నిండిన మనస్సు కలవాడై; వసుంధరన్‌= భూమిపై; చరియించుచున్‌+ఉందెన్‌= 
తిరుగుతూ ఉండెను; సింధు భూపతియును= రహూగణుదడును; సుజన సమాగమంబునన్‌= మంచివారి సాంగత్యంతో; 
లబ్బతత్త్వ జ్ఞానుండు +అయి= పొందబడిన యథార్థజ్ఞానం కలవాడై; దేహ+ఆత్మభ్రమన్‌+పాసెన్‌= దేహమె తాననే భ్రాంతిని 
వదలిపెట్టాడు; అని= అని పలికినన్‌= పలుకగా; శుకయోగి+ఇంద్రునకున్‌= శుకమహర్షికి; పరీక్షిత్‌+నరేంద్రుండు = 
పరీక్షిన్మహారాజు; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తా; యోగీశ్వరులు పరివ్రాజక వేషంతో బ్రాహ్మణరూపంలో తిరుగుతుంటారు. వారికి వయసుతో నిమిత్తం లేదు. 
అందుచేత చిన్నపెద్ద తేడాలు చూడకుండా (బ్రాహ్మణులైన వారికందరికీ నా నమస్మారం అంటూ సింధు దేశాధిపతి 
భరతుణ్ణి స్తుతించాడు. కరుణాసముద్రుడైన ఆ యోగీశ్వరుడు సింధుపతి అయిన రహూగణునికి తత్వజ్ఞానం ఉపదేశించాడు. 
సింధుపతి మొక్కులు అందుకొని భరతుడు పొంగిపొరలే మహాసముద్రంలో దయారసపరిపూర్ణమైన హృదయంతో భూమిమీద 
సంచరిస్తున్నాడు. సింధు భూపతి కూడ సత్పురుష సాంగత్యం కారణంగా తత్త్వజ్ఞానం పొందాడు. అతనికి దేహమే ఆత్మ 
అనే భ్రమ నశించింది అని చెప్పిన శుకయోగీంద్రునితో పరీక్షిన్నరేంద్రుడు ఈ విధంగా అన్నాడు. 


చ. అరయంగ మక్షికంబు వినతాత్మజుంగూడంగలేని రీతి యీ 

భరతుని సచ్చరిత్రములు ప్రస్తుతి సేయంగ నీ వసుంధరన్‌ 

నరపతు లెల్ల నోపరు మనంబున నైనను నెంచ, నింకనా 

భరతుని పుణ్యవర్తనముం బ్రస్తుతి సేయంగ నాకు శక్యమే? 179 
ప్రతి ; అరయన్‌+కన్‌= పరిశీలించి చూడగా; మక్షికంబు= ఈగ; వినతా+ఆత్మజున్‌= గరుత్మంతుని; కూడంగన్‌+లేని 
రీతిన్‌= చేర గలుగని రీతిలో, ఈ భరతుని= జదభరతుని; సత్‌+చరిత్రములు= మంచి వర్తనములు; ప్రస్తుతి+చేయన్‌+కన్‌= 
పొగడగాా ఈ వసుంధరన్‌= ఈ లోకంలో; నరపతులు+ఎల్లన్‌= అందరు రాజులు; మనంబునన్‌ +ఐననున్‌ +ఎంచన్‌= 
మనసులోనయినా ఊహించుటకు; ఓపరు= సమర్ధులు కారు; ఇంకన్‌= ఇంకా, అటువంటి; ఆ భరతుని= ఆ జదభరతుని; 
పుణ్యవర్తనమున్‌= పవిత్రచరిత్రను; ప్రస్తుతి+చేయంగన్‌= పొగడగా; నాకున్‌= నాకు; శక్యమే= సాధ్యమా? 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 591 


తా : నరేంద్రా! ఈగ ఎంత ఎగిరినా గరుత్మంతుని చేరుకోగలుగుతుందా? అలాగే రాజులందరూ కలసినా భరతుని 
సచ్చరిత్రను కొనియాడడం సాధ్యమా? మనస్సుతోకూడా ఊహించలేరు. అందువల్ల భరతుని పవిత్ర చరిత్రం ప్రస్తుతించడం 
నాకు సాధ్యంకాని పని. 


వ. నరేంద్రా! భరతుండు సుతదారరాజ్యాదులను బూర్వకాలంబునంద విడిచి భగవత్పరుండగుచు 
యజ్ఞరూపంబును ధర్మస్వరూపంబును సాంఖ్యయోగంబును బ్రకృతి పురుష స్వరూపంబునైన నారాయణునకు 
నమస్మారం బనుచు మృగరూపంబునుంబాసె, నట్టి భరతుని చరిత్రం బెవ్వరు సెప్పిన, నెవ్వరు వినిన, 
నట్టివారలం బుందడరీకాక్షుండు రక్షించు, నాయు రభివృద్ధియు; ధనధాన్య సమృద్ధియు నగుచుండ 
స్వర్గోపభోగంబులంబొందుదు రని. 180 


ప్రతి: నరేంద్రా!= రాజా!; భరతుందు = జదభరతుడు; సుత, దార, రాజ్య+ఆదులను= కొదుకు భార్య, రాజ్యం మొదలయిన 
వాటిన్సి పూర్వకాలంబునందు +అ= మహారాజుగా వర్తించిన కాలమునంద్దే, విడిచి= వదలిపెట్టి, భగవత్‌+పరుందు +అగుచున్‌= 
భగవంతునిపట్లి నిష్ట 'పెంచుకొన్నవాదై; యజ్ఞరూపంబును= యజ్ఞమయుడూ; ధర్మస్వరూపంబును = ధర్మస్వరూపుడూ; 
సాంఖ్య యోగంబును= సాంఖ్య యోగీశ్వరుడూ; ప్రకృతి పురుష స్వరూపంబును+ఐన = ప్రకృతి పురుషాత్మకుడయిన,; 
నారాయణునకున్‌= శ్రీమన్నారాయణునకు; నమస్మారంబు +అనుచున్‌= నమస్మారమంటూ, మృగరూపంబునున్‌+పాసెన్‌= 
మృగరూపాన్ని పరిత్యజించాడు; అట్టి= అటువంటి; భరతుని చరిత్రంబున్‌= భరతుని కథను; ఎవ్వరు+చెప్పినన్‌= ఎవరు 
ప్రవచనం చేసినా; ఎవ్వరువినినన్‌= ఎవ్వరు శ్రవణం చేసినా; అట్టివారలన్‌= ఆలాంటి వారిని; పుండరీక +అక్షుందు= 
పద్మముల వంటి కన్నులు కలవాడయిన నారాయణుడు; రక్షించున్‌= కాపాడును; ఆయుః +అభివృద్ధియున్‌= ఆయుస్సు 
పెరుగుట; ధనధాన్య సమృద్ధియున్‌+అగుచు +ఉండన్‌ = ధనము, ధాన్యము ఇబ్బడిముబ్బడిగా పెరుగుచుండగా; 
స్వర్ణ+ఉపభోగంబులన్‌= స్వర్గసాఖ్యాలను; పొందుదురు+అని= అనుభవిస్తారు అని. 

తా : నరేంద్రా! భరతుడు పూర్వమందే పుత్రులనూ, భార్యను, రాజ్యవైభవాన్ని వదలిపెట్టాడు. భగవంతునిపట్ల నిష్ట 
పెంచుకొన్నాడు. యజ్ఞమయుడూ, ధర్మస్వరూపుడూ, సాంఖ్య యోగీశ్వరుడూ, ప్రకృతిపురుషాత్మకుడూ అయిన నారాయణునికి 
నమస్మారమంటూ హరిణరూపాన్ని పరిత్యజించాడు. అటువంటి పుణ్యపురుషుడైన భరతుని చరిత్రాన్ని వినిపించిన వారినీ, 
విన్నవారినీ శ్రీమన్నారాయణుడు తప్పక రక్షిస్తాడు. వారికి ఆయురభివృద్ధీ, ధనధాన్య సమృద్ధీ సిద్ధిస్తుంది. ఆ తరువాత 
వారు స్వర్గ సౌఖ్యాలనుభవిస్తారు. 

విశే : ఒక కథకు ఫల(శ్రుతి చెప్పడం పురాణసంప్రదాయం. ఈ దృష్టితో భరతుని కథకు ఫలం చెప్పబడింది. ఫలం రెండు 
రకాలు. ఇహం పరం. పరం చెప్పడమే కథాఫలం. కాని సామాన్యులకు ఆసక్తి కలగడానికోసం ఇహఫలాలు చెప్పడం 
పౌరాణిక సంప్రదాయం. అన్నింటికంటె “'పుండరీకాక్షుండు రక్షించున్‌ అనడం మేలుబంతిలాంటిది. 


మ. నరదేవాసురయక్షరాక్షసమునీం ద్రస్తుత్య! దివ్యాంబరా 
భరణాలంకృత! భక్తవత్సల! కృపాపారీణ! వైకుంఠ మం 
దిర! బృందావనభాసుర! ప్రియధరిత్రీనాథ! గోవింద! శ్రీ 
కర! పుణ్యాకర! వాసుదేవ! త్రిజగత్క్మల్యాణ! గోపాలకా! 181 


592 శ్రీమహాభాగవతము 


ప్రతి : నర= నరులు; దేవ= దేవతలు; అసుర= రాక్షసులు; యక్ష= యక్షులు; రాక్షస= రాక్షసులు; ముని+ఇంద్ర= 
మునిశ్రేష్టులచే; స్తుత్య= స్తుతింపదగినవాడా!; దివ్య+అంబర +ఆభరణ +అలంకృత= దివ్యములయిన వస్త్రములచేతను; 
ఆభరణములచేతను అలంకరింపబడినవాడా!; భక్తవత్సల = భక్తులయందు వాత్సల్యము కలవాడా!; కృపాపారీణ= దయయొక్క 
పారము ముట్టినవాడా; వైకుంఠమందిర = వైకుంఠమే నివాసముగా కలవాడా!) బృందావన భాసుర= బృందావనమునందు 
వెలుగొందుచున్నవాడా!; ప్రియధరిత్రీనాథ= ప్రియురాలగు భూదేవికి అధిపతియైనవాడా!; గోవింద= కిరణమార్దంచేత 
పొందదగినవాదా!; శ్రీకర= సంపదనిచ్చేవాడా!; పుణ్య+ఆకర= పుణ్యములకు స్థానమయినవాడా!; వాసుదేవ= వసుదేవుని 
పుత్రుడా!; త్రిజగత్‌+కళ్యాణ= ముల్లోకాలకు శుభములు చేకూర్చువాడా!; గోపాలకా= గోవులను కాపాదువాడా! 


తా: శ్రేషుయిన జన్మలుగల నరులు, దేవతలు, అసురులు, యక్షులు, రాక్షసులు, మునీండ్రులు మున్నగువారి స్మోతమునకు 
గమ్యమైనవాడా! అప్రాకృతములయిన వస్ర్తములచే, నగలచే అలంకరింపబడినవాడా! భక్తులయందు వాత్సల్యం గలవాడా! 
అపరిమితమైన దయగలవాడా! వైకుంఠమే నివాసముగా గలిగి, భూదేవి భార్యగా కలిగి, సజ్జన బృందములను రక్షించు 
వెలుగు గలిగి, సంపత్మరుడవై, పుణ్యములకు నివాసమై, గోవులను కాచుచు, మూడులోకములకు శుభముల నిచ్చుచు, 
వెలుగుల మార్గమున పొందదగిన మూర్తికల కృష్ణమూర్తి! 

క. పరమపదవాస! దుష్కత, హర!కరుణాకర! మహాత్మ! హతదితిసుత! భా 

సురగోపికామనోహర!, సరసిజదళనేత్ర! భక్తజననుతగాత్రా! 182 

ప్రతి : పరమపదవాస! = అన్నిటికన్న ఉత్తమమైన స్థానమే నివాసంగా కలవాడా!; దుష్పతహర! = పాపములను హరించువాడా!; 
కరుణా+ఆకర! = దయకు న్థానమైనవాడా!; మహాత్మ!= అందరి రూపంలో వ్యాపించిన గొప్ప ఆత్మకలవాదా!; హతదితిసుత! = 
చంపబడిన దైత్యులు గలవాడా! భాసుర= ప్రకాశించు; గోపికామనోహర!= గోపికల మనస్సులను హరించువాడా!; 
సరసిజదళనేత్ర! = పద్మపత్రములవంటి కన్నులు కలవాడా!; భక్త్రజననుతగాత్రా! = భక్తజనులచే నుతింపబడిన దేహము 


కలవాడా! 


తా :; ఉత్తమమయిన వైకుంఠమే నివాసంగా కలవాడా! దయకు నిధియైనవాడా! మహాత్మా! రాక్షసులను చంపినవాడా! 
ప్రకాశించే గోపికల మనస్సులను హరించినవాడా! పద్మపత్రాలవంటి కన్నులు కలవాడా! భక్తజనులచే నుతింపబడే 
దివ్యదేహం కలవాడా! శ్రీకృష్ణా! నీకు నమస్కారం! 


మాలిని. సరసహృదయవాసా! చారులక్ష్మీవిలాసా! 

భరితశుభచరిత్రా! భాస్మరాబ్దారినేత్రా! 

నిరుపమఘనగాత్రా! నిర్మలజ్ఞానపాత్రా! 

గురుతరభవదూరా! గోపికాచిత్తచోరా! 183 
ప్రతి : సరసహృదయవాసా!= సరసులయొక్క హృదయమందు వసించువాడా!; చారులక్ష్మీవిలాసా! = అందమైన లక్ష్మీకళ 


కలవాడా!; భరితశుభ చరిత్రా! = నిందైన శుభప్రవర్తనము గలవాడా!; భాస్మర +అబ్ద్బ+అరినేత్రా! = సూర్యచంద్రులను 
నేత్రాలుగా కలవాడా!; నిరుపమఘనగాళత్రా! = సాటిలేని నీలమేఘమువంటి దేహం కలవాడా!; నిర్మలజ్ఞానపాత్రా= స్వచ్చమైన 


పంచమస్మ్కంధము - ప్రథమాశ్వాసము 593 


జ్ఞానమునకు నిలయమైనవాడా!) గురుతరభవదూరా! = మిక్కిలి బరువైన జన్మబాధను తొలగించేవాడా!; గోపికాచిత్తచోరా! = 
గోపికల చిత్తములను దొంగలించేవాడా! 


తా: సరసుల హృదయాలలో నివసించేవాడా! అందమైన లక్ష్మీకల కలవాడా! శుభప్రదమయిన చరిత్ర కలవాడా! 
సూర్యచంద్రులు కన్నులుగా కలవాడా! సాటిలేని నీలమేఘచ్చాయ గల అవయవాలు గలవాడా! స్వచ్చమయిన జ్ఞానముచే 
ఒప్పువాడా! భారమైన సంసార బాధలను దూరం చేసేవాడా! గోపికల హృదయాలను అపహరించేవాడా! శ్రీకృష్ణా! నీకు 
నమస్మారం. 


గ. ఇది సకల కవిజనానందకర బొప్పనామాత్యపుత్ర గంగనార్య ప్రణీతంబైన శ్రీమహాభాగవత పురాణంబు 
నందు బ్రియదవతుని సుజ్ఞానదీక్షయు, బ్రహ్మదర్శనంబును, నాగ్నీధ్రాదుల జన్మంబును, నుత్తమతామస 
రైవతుల జన్మంబును, బ్రియవ్రతుందడు వనంబునకుం జనుటయు, నాగ్నీధ్రుం డప్పరసం బరి[గ్రహించుటయు, 
వర్షాధిపతుల జన్మంబును, నాగ్నీధ్రుండు వనంబునకుం జనుటయును, నాభీప్రముఖుల రాజ్యంబును, 
నాభియజ్ఞంబును, బుషభుని జన్మంబును, బుషభుని రాజ్యాభిషేకంబును, భరతుని జన్మంబును, బుషభుండు 
తపంబునకుంజనుచు సుతులకు నతులజ్ఞానం బుపదేశించుటయు, భరతుని పట్టాభిషేకంబును, భరతుండు 
వనంబునకుం జనుటయు, భరతుండు వహారిణపోతంబునందలి టప్రీతింజేసి హరిణగర్భంబున 
జనియించుటయు, మఖల విప్రసుతుందై జనియించుటయు, విప్రుండు చండికా గృహంబున బ్రదికి 
వచ్చుటయు, సింధుపతి విప్రసంవాదంబును నను కథలు గల పంచమ స్కంధంబునందుం బ్రథమాశ్వాసము. 
184 


ప్రతి : ఇది= ఈ పంచమస్మంధ ప్రథమాశ్వాసం; సకలకవిజన +ఆనందకర = కవిజనులందరికీ ఆనందాన్ని కల్లించే; 
బొప్పన +అమాత్యపుత్ర= బొప్పన అనే పేరుగల మంత్రి కుమారుడు; గంగన+ఆర్య= గంగన అనే పేరుతో ప్రసిద్ధి 
పొందినవానిచే; ప్రణీతంబు+ఐన= రచించబడిన; శ్రీమహాభాగవత పురాణంబునందున్‌= శ్రీ మహాభాగవతమనే పేరుగల 
పురాణంలో; ప్రియవ్రతుని= ప్రియవ్రత మహారాజుయొక్క సుజ్ఞానదీక్షయున్‌= మంచిజ్ఞానాన్ని సంపాదించుకోవడంకోసం 
చేపట్టిన వ్రతదీక్షను; బ్రహ్మ దర్శనంబును= బ్రహృ్నదేవుని సాక్షాత్మారాన్నిి ఆగ్నీధ్ర+ఆదుల జన్మంబును= ఆగ్నీధ్రుడు 
మొదలైనవారి పుట్టుకయు; ఉత్తమ, తామస, రైవతుల జన్మంబును= ఉత్తమ మనువు, తామస మనువు, రైవత మనువుల 
పుట్టుకను; ప్రియవ్రతుండు= ప్రియవ్రత మహారాజు; వనంబునకుంజనుటయున్‌= వానప్రస్థానశ్రమాన్ని స్వీకరించి భార్యతో 
అడవులకు వెళ్లుటయు; ఆగ్నీధ్రుండు= ప్రియవ్రతుని కుమారుడైన ఆగ్నీధ్రుడు; అప్సరసన్‌+పరిగ్రహించుటయున్‌= అప్సరస 
అనే ప్రీని వివాహమాడుటయు; వర్ష+అధిపతుల జన్మంబును= భారతదేశంలో వివిధ వర్షములకు రాజులైన వారి 
పుట్టుకయు; ఆగ్నీధ్రుండు వనంబునకుంజనుటయున్‌= ఆగ్నీధ్ర మహారాజు వానప్రన్థాశ్రమం స్వీకరించి భార్యతో అడవులకు 
వెళ్లడం; నాభీప్రముఖుల రాజ్యంబును= ఆగ్నీధ్రుని కుమారులైన నాఖీ తదితర కుమారుల రాజ్యపరిపాలనను; నాఖీయజ్ఞంబును= 
నాఖి మహారాజు చేసిన యజ్ఞాన్ని బుషభుని జన్మంబును= నాభీ కుమారుడైన బుషభుని పుట్టుకయు; బుషషభుని 
రాజ్యాభిషేకంబును= బుషభ మహారాజు రాజ్యసింహాసన పట్టాభిషేకాన్ని; భరతుని జన్మంబును= బుషభుని కుమారుడైన 
భరతుని పుట్టుకయు; బుషభుండు తపంబునకుం జనుచున్‌= బుషభ మహారాజు వానప్రన్థాశమం స్వీకరించి తపస్సుకోసం 


594 శ్రీమహాభాగవతము 


అడవులకు వెళ్ళుతూ; సుతులకున్‌= కుమారులకు; అతులజ్ఞానంబు= సాటిలేని జ్ఞానాన్ని ఉపదేశించుటయున్‌= వివరించి 
చెప్పుటయు; భరతుని పట్టాభిషేకంబును = భరత మహారాజు సింహాసనమెక్కి పట్టము కట్టుకొనుటయు; భరతుండు 
వనంబునకుంజనుటయున్‌= భరత మహారాజు వానప్రన్థానం చేయుటయు; భరతుండు= భరతరాజు; హరిణపోతంబునందలి = 
జింక పిల్లమీదగల; ప్రీతిన్‌+చేసి= (ప్రేమ, అనురాగంవలన; హరిణ గర్భంబున= ఒక ఆడుజబింకకు పిల్లగా జన్మించుటయు; 
మజలన్‌= తర్వాత కొంత కాలానికి; విప్రసుతుండై= బ్రాహ్మణ కుమారుడై; జనియించుటయున్‌= పుట్టుటయు; విప్రండు= 
బ్రాహ్మణుడైన వేదపండితుడు; చండికాగ్బహంబున = 'చండికా” శక్తి ఆలయంలోనుండి; బ్రదికి వచ్చుటయున్‌= మరణగండం 
గడిచి వెలుపలికి వచ్చుటయు; సింధుపతి విప్రసంవాదంబును= సింధు రాజైన రహూగణునికి భరతునికి జరిగిన సంభాషణయు; 
అను కథలుగల= ఈ మొదలైన కథలు ఉన్నటువంటి; పంచమస్మంధంబునందు= ఐదవ స్కంధంలో; ప్రథమాశ్వాసము = 
మొదటి ఆశ్వాసము. 


తా :; సకల సుకవుల సమూహానికి ఎంతో సంతోషం కలిగించేవాడయిన బొప్పనామాత్యుని కుమారుడగు గంగనార్యుడు 
రచించిన శ్రీ మహాభాగవతపురాణం పంచమస్మంధంలోని ప్రథమాశ్వాసమిది. 


ఈ ఆశ్వాసంలో ప్రియవ్రతుడు పొందిన సుజ్ఞానదీక్ష బ్రహృ్నదేవుని సాక్షాత్మారం, ఆగ్నీధ్రుడు మొదలయిన వారి 
జన్మ వృత్తాంతం, ఉత్తమ తామస రైవత మనువుల పుట్టుక, ప్రియవ్రతుడు వనములకు వెళ్ళడం, ఆగ్నీధ్రుడు అప్సరసను 
వివాహమాదదం, వర్న్షాధిపతుల జననం, ఆగ్నీధ్రుడు అడవికి వెళ్ళడం, నాభిరాజు మొదలయినవారి రాజ్యపరిపాలనం, 
నాభీరాజు యజ్ఞం, బుషషభుని జననం, బుషభుని రాజ్యపాలనం, భరతుని పుట్టుక, బుషభుడు తపస్సు నిమిత్తం వనాలకు 
వెళ్ళుతూ కుమారులకు విశిష్ట జ్ఞానం ఉపదేశించడం, భరతుని పట్టాభిషేకం, భరతుడు అరణ్యాలకు పోవడం, భరతుడు 
జింకపిల్ల మీద మమకారం పెంచుకొని జింక కడుపున పుట్టడం, అనంతరం (బ్రాహ్మణునికి కుమారుడై జన్మించడం, 
బలిపశువుగా బంధితుడై కాళికాలయానికి కొనిరాబడి శక్తిమాత కరుణాకటాక్షాలచే రక్షింపబడి, సింధుదేశాధిపతి అయిన 
రహూగణుని ప్రశ్నలకు సమాధానం చెప్పడం మొదలయిన సన్నివేశాలు వర్ణించబడ్డాయి. 


శ్రీరస్తు 


శీమహాభాగవతము 
పంచమస్కంధము - ద్వితీయాశ్వాసము 


క. _ ్రీకాంతాహృదయప్రియ!, లోకాలోకప్రచార! లోకేశ్వర! సు 
శ్లోక! భవభయనివారక!, గోకులమందార! నందగోపకుమారా! /| 


ప్రతిపదార్థం : శ్రీకాంతాహృదయప్రియ= లక్ష్మీదేవి హృదయానికి ప్రియమైనవాడా!; లోకాలోకప్రచార= లోకాలోక 
పర్వతంలో సంచరించేవాడా!; లోక +ఈశ్వర = లోకాలకు ప్రభువా!; సుశ్లోక= మంచి కీర్తిగలవాడా!; భవభయనివారక = 
పుట్టుక భయం నివారించేవాడా!; గోకులమందార= గోకులానికి కల్పవృక్షం వంటివాడా!; నందగోపకుమారా= నందగోపుని 
కుమారుడా! 


తాత్పర్యం లక్ష్మీదేవి మనసు మెప్పు పొందినవాడవూ, చక్రవాళపర్యంతం పేరెన్నిక గన్నవాడవూ, లోకాలన్నింటికి 
ప్రభువయినవాదవూ, మంచి యశస్సు కలవాడవూ, సంసారభయాలను నివారించేవాడవూ, గోకులంలోని వారికి కల్పవృక్షం 
వంటి వాడవూ, నందగోపుని కుమారుడవూ అయిన శ్రీకృష్ణా! అవధరించు. 

విశేషం : లోకాలోక పర్వతానికే చక్రవాళ పర్వతమని పేరు. ఈ పర్వతం భూమిని చుట్టి ఉంటుంది. ఇక్కడ లోపలి భాగం 
వెలుతురుతోను వెలుపలి భాగం చీకటితోను నిండి ఉంటుంది. శ్రీమద్భాగవతం - పంచమస్మంధం - 20వ అధ్యాయంలో 
34 నుండి 42 శ్లోకాల వరకు (8 శ్లోకాలు) లోకాలోక పర్వత వర్ణనమున్నది. 


వ, సకలపురాణార్థజ్ఞాన విఖ్యాతుందయిన సూతుండిట్లనియె. ల 
ప్రతి: సకలపురాణ +అర్థజ్ఞాన విఖ్యాతుండు+అయిన = సకల పురాణముల అర్ధ్థవిశేషములను తెలుసుకోవడంలో విశిష్టమైన 
ఖ్యాతి కలవాడయిన; సూతుండు= సూతుడు; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 
తా ; సమస్త పురాణ గాథల రహస్యాలను తెలుసుకోవడంలో విఖ్యాతుడయిన సూతుడు శౌనకాది మహామునులతో ఈ 
విధంగా చెప్పాడు. 
క. మునులార! బాదరాయణి, యనఘాత్మకుందైన యుత్తరాత్మజునకు స 

ద్వినయోక్తి భరతుచరితము, వినిపించుచు మజియు నిట్లు వినిపించెందగన్‌. త్రి 
ప్రతి : మునులార!= శౌనకాది మునులార!; బాదరాయణి= బాదరాయణుని (వ్యాసుని) కుమారుడైన శుకుడు; అనఘ+ 
ఆత్మకుండు+ఐన= పాపరహితమయిన - పుణ్యాత్మకుడయిన; ఉత్తరా+ఆత్మజునకున్‌= ఉత్తరయొక్క కుమారుడయిన పరీక్షిత్తునకు; 
సత్‌+వినయ +ఉక్తిన్‌= చక్కని వినయంతో కూడిన మాటతో; భరతుచరితమున్‌= భరతుని చరిత్రను, వినిపించుచున్‌ = 
ఆలకింపజేయుచు; మజియున్‌= ఇంకనూ; ఇట్లు= ఈ విధంగా; తగన్‌= ఒప్పిదంగా; వినిపించెన్‌= వినిపించాడు. 


తా : మునులార! బాదరాయణుని కుమారుడయిన శ్రీ శుకుడు పుణ్యాత్ముడూ, ఉత్తరానందనుడూ అయిన పరీక్షిత్తుకు 
భరతునిచరిత్ర చక్కగా వినిపించి ఆ తర్వాత తగినరీతిలో ఇలా అన్నాడు. 


596 శ్రీమహాభాగవతము 


విశే : వేదవ్యాసునికే పరాశరాత్మజుడు, కృష్ణద్వైపాయనుడు, బాదరాయణుడు, శుకతాత అనే పేర్లున్నాయి. 

శ్లో వ్యాసం, వశిష్ట నప్తారం శక్తేః పౌత్ర మకల్మషమ్‌ । 

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌ ॥ 

బ్రహ్మ - వశిష్టుడు - శక్తి - పరాశరుడు - వ్యాసుడు - శుకుడు. ఇది వ్యాసుని వంశవృక్షం. వ్యాసుడు వశిష్టనికి 
మునిమనుమడు. శక్తికి మనుమడు. పరాశరునికి పుత్రుడు. తపోనిధి. శుకుని తండ్రి. 
ఆ. పార్థివేంద్ర! యట్లు భరతాత్మజుండైన, సుమతి, ధర్మవర్తనమునందిరుగ 

నది యొణింగి దుష్టులైన పాషండులు, దమమతంబు మిగులందలంచి పొగడి. శ్తే 

ప్రతి : పార్థివ+ఇంద్ర! = రాజులలో శ్రేష్టుడా!; అట్లు= ఆ విధంగా; భరత+ఆత్మజుండు+ఐన= భరతుని కుమారుడయిన; 
సుమతి= సుమతి అనువాడు; ధర్మవర్తనమునన్‌= ధర్మప్రవర్తనంతో; తిరుగన్‌= పరిపాలన సాగిస్తుండగా; అది= 
ఆ పాలనవిధానాన్ని ఎటింగి= తెలుసుకొని; దుష్టులు+ఐన = దుర్మ్శార్దులయిన; పాషండులు= వేదమార్తాన్ని నిందించేవారు; 
తమ మతంబున్‌= తమయొక్క మతాన్ని మిగులన్‌+తలంచి= మిక్కిలిగా భావించి; పొగడి= సుమతిని పొగడి. 


తా : భరతుని కుమారుడయిన సుమతి ధర్మయుక్తంగా పరిపాలన సాగిస్తున్న సమయంలో, దుర్మార్దులయిన పాషండులు 
తమ మతాన్ని స్థాపించాలని అతని దగ్గరికి వచ్చి ఈ విధంగా పాగడసాగారు. 


క. _ధరణీవల్లభ! నిన్నును, నిరతంబును బుద్ధదేవునింగొలిచిన యా 

తెజంగునంగొలిచెద మని భా, సురమతి బోధించి రపుడు సుమతింట్రీతిన్‌. ర్‌ 
ప్రతి : ధరణీవల్లభ= భూపతీ!; నిన్నునున్‌= నిన్నుకూడా; నిరతంబును= ఎల్లప్పుడును; బుద్ధదేవునిన్‌+కొలిచిన + 
ఆ తెజఖంగునన్‌= బుద్ధ భగవానుని సేవించిన విధంగా; కొలిచెదము+అని= సేవించగలమని; అపుడు = అప్పుడు; ప్రీతిన్‌= 
ప్రీతితో; సుమతిన్‌= భరతకుమారుదైన సుమతిని; భాసురమతిన్‌= ప్రకాశించు నిండు మనస్సుతో; బోధించిరి= తమ 
ధర్మాలను బోధింపసాగారు. 
తా : ఓ రాజా! 'మేము నిత్యమూ బుద్ధభగవానుని కొలిచినట్టుగా నిన్ను కూడా సేవిస్తాము అంటూ ప్రియోక్తులతో తమ 
ధర్మాలను సుమతికి బోధింపసాగారు. 


వ. ఇట్లు పాషండబోధితుందైన సుమతికి ధ్రువసేనయందు దేవతాజిత్తను పుత్తుండు జనించె. వానికి 
దేవద్యుమ్నుండను సత్పుత్రుం డాసురియం దుదయించె; న మృహాత్మునకు ధేనుమతియందుం బరమేష్టి 
జనియించె; నతనికి సువర్చలయందుం బ్రతీహుం డనువాండు సుతుండయ్యె; నప్పరమ పురుషుండు 
సకల జనులకు బ్రహ్మోపదేశంబు సేసి తాను శుద్ద్ధాత్ముందై హరి స్మరణ సేయుచు యజ్ఞకరణ నిపుణులగు 
ప్రతిహర్త ప్రస్తోత ఉద్గాత యను సత్పుత్రులం గాంచె, నా ప్రతిహర్తకు స్తుతి యందు వ్యోమభూమనామక 
పుత్రద్వయం బుత్పన్నంబయ్యె; నందు భూమునకు బుషికుల్యయందు నుద్గీథుం డను సుతుండు జనియించె, 
నతనికి దేవకుల్య యందుం బ్రస్తోత గలిగె; నా ప్రస్తోతకు వరరుత్సయందు విభుండను తనయుం డుద్భవించె; 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 59/7 


నతనికి భారతియందుం బృథుషేణుం డుదయించె; నతనికి నాకూతియందు నక్తుండు గలిగె; నా నక్తునకు 
రాజర్నిశ్రేష్టుండగు గయుందను మహాకీర్తిసంపన్నుం డుదయించిె. 6 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; పాషండ బోధితుండు+ఐన= వేదనిందకులయిన వారిచే ప్రోత్సహింపబడిన; సుమతికిన్‌= 
సుమతి మహారాజుకు; ధ్రువసేవ+అందున్‌= ధ్రువసేన అనే పేరుగల భార్యయందు; దేవతాజిత్‌+అను= దేవతాజిత్తను 
పేరుగల; పుత్తుండు= పున్నామ నరకంనుండి రక్షించువాడయిన కుమారుడు; జనించెన్‌= పుట్టాడు; వానికిన్‌= 
ఆ దేవతాజిత్తుకు; ఆసురి+అందున్‌= ఆసురి అనే భార్యవల్ల; దేవద్యుమ్నుండు +అను= దేవద్యుమ్నుడు అను పేరుగలవాడు; 
ఉదయించెన్‌= జన్మించాడు; ఆ+మహా+ఆత్మునకున్‌= ఆ మహానుభావునకు, ధేనుమతి+అందున్‌= ధేనుమతి అనే 
ఇల్లాలియందు, పరమేష్టి= పరమేష్టి అను పేరుగలవాడు; జనియించెన్‌= పుట్టాడు; అతనికిన్‌= ఆ పరమేష్టికి సువర్చల +అందున్‌= 
సువర్చల అనే గృహిణియందు; ప్రతీహుందు +అనువాండు= ప్రతీహుడు అను పేరుగలవాడు; సుతుండు +అయ్యెన్‌ = 
కొడుకు అయ్యాడు; ఆ+పరమపురుషుండు= ఆ ఉతృష్టుడయిన పురుషకశ్రేష్టుడు; సకలజనులకున్‌= సమస్త ప్రజలకు; 
బ్రహ్మ+ఉపదేశంబు+చేసి= బ్రహ్మోపదేశం చేసి తాను= ఆ ప్రతీహుడు; శుద్ధ+ఆత్మకుండు+ఐ= పరిశుద్దాత్ముడై; హరిస్మరణ+ 
చేయుచున్‌= హరిని స్మరిస్తూ: యజ్ఞకరణనిపుణులు +అగు = యజ్ఞములాచరించడంలో నేర్చు కలవారయిన, ప్రతిహర్త 
ప్రస్తోత ఉద్దాత+అను; సత్‌+పుత్రులన్‌+కాంచెన్‌= మంచి కుమారులను పొందాడు; ఆ ప్రతిహర్తకున్‌= వారిలో 
మొదటివాడయిన ప్రతిహర్తకు; స్తుతి+అందున్‌= స్తుతి అనే పేరుగల భార్యయందు; వ్యోమ భూమనామక= ఆకాశము, 
భూమి అనే పేరుగల; పుత్రద్వయంబు +ఉత్పన్నంబు +అయ్యెన్‌= ఇద్దరు కుమారులు కలిగారు; అందున్‌= వారిలో; 
భూమునకున్‌= భూమనామునికి; బుషికుల్య+అందున్‌= బుషికుల్య అనే పేరుగల భార్యయందు; ఉద్దీధుండు+అను= 
ఉద్దీథనామకుడయిన; సుతుండు= పుత్రుడు; జనియించెన్‌= పుట్టాడు; అతనికిన్‌= అతనికి; దేవకుల్య+అందున్‌ = 
దేవకుల్యనామక 'ప్రీయందు; ప్రసోత కలిగెన్‌= ప్రసోతుడు పుట్టాడు; ఆ ప్రస్తోతకున్‌= ఆ ప్రస్తోతనావుకునికి; 
వరరుత్స+అందున్‌= వరరుత్స నామక యువతియందు; విభుండు +అను= విభుడనే పేరుగల; తనయుండు+ఉద్భవించెన్‌= 
కుమారుడు పుట్టాడు; అతనికిన్‌= అతనికి, భారతి+అందున్‌= భారతి నామక తరుణియందు; పృథుషేణుండు= పృథుషేణుడను 
పేరుగలవాడు; ఉదయించెన్‌= జన్మించాడు; అతనికిన్‌= ఆ పృథు షేణునికి ఆకూతి+అందున్‌= ఆకూతి అను అబలయండదు; 
నక్తుందు కలిగెన్‌= నక్తుడు జనించాడు; ఆ నక్తునకున్‌= ఆ నక్తనామకునికి; రాజ+బుషిశ్రేష్టుండు +అగు= రాజర్నులలో 
గొప్పవాడయిన; గయుండు+అను= గయుడనువాడు; మహాకీర్తి సంపన్నుండు = గొప్ప కీర్తి సంపద కలవాడు; ఉదయించెన్‌= 
కలిగాడు. 


తా : వేదనిందలయిన పాషండుకులు క్రమంగా సుమతిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. అటువంటి సమయంలోనే సుమతి 
భార్య అయిన దేవసేనకు దేవతాజిత్తు అనే కొడుకు పుట్టాడు. అతడికి ఆసురి అనే భార్యవల్ల దేవద్యుమ్నుడనే సుపుత్రుడు 
జన్మించాడు. మహాపురుషుడైన ఆ దేవద్యుమ్నునికి ధేనుమతివల్ల పరమేష్టి పుట్టాడు. సత్యసంధుడయిన అతనికి సువర్చలవల్ల 
ప్రతీహుడు కలిగాడు. అతడు చాల గొప్పవాడు. అందువల్ల జనులకందరికి బ్రహ్మోపదేశం చేశాడు. అతడు పరిశుద్ధమయిన 
మనస్సుతో హరిస్మరణ చేస్తుండేవాడు. ఆ ప్రతీహుడికి ప్రతిహర్త, ప్రసోత, ఉద్దాత అనే ముగ్గురు కుమారులు పుట్టారు. 
వారు ముగ్గురూ యజ్ఞాలు చేయడంలో నిపుణులు. వారిలో ప్రతిహర్తకు స్తుతి అనే భార్యవల్ల వ్యోముడు, భూముడు అనే 
ఇద్దరు కొడుకులు పుట్టారు. వారిలో భూమునికి బుషికుల్య అనే భార్యవల్ల “ఉద్దీథుడు” అనే కొడుకు పుట్టాడు. అతనికి 
దేవకుల్యవల్ల “ప్రస్తోత అనే కుమారుడు జనించాడు. ఆ ప్రస్తోతకు 'వరరుత్స వల్ల విభుడనే కొడుకు పుట్టాడు. అతనికి 


598 శ్రీమహాభాగవతము 


భారతివల్ల పృథుషేణుడు కలిగాడు. పృథుషేణునికి “ఆకూతి వల్ల “నక్తుడు” జన్మించాడు. ఆ నక్తుని కుమారుడే గయుడు. 
ఆ గయుడు రాజర్చులలో చాలా గొప్పవాడై ఎంతో కీర్తి గడించాడు. 
విశే : ప్రతిహర్త, ప్రసోత, ఉద్దాత, ఉద్దీథ అనే పేర్లు వైదికమైన యజ్ఞానికి సంబంధించిన బుత్విజుల పేర్లు. 
బుత్విజుడు : యజ్ఞం చేయించేవానిని యాజకుడు అంటారు. అంటే యజ్ఞకర్తయైన యజమానుని వద్ద దక్షిణ పుచ్చుకొని 
యజ్ఞం చేయించే బ్రాహ్మణుడు. 
వా 

బుత్విజులు నలుగురు. 1) హోత 2) ఉద్దాత త్ర అధ్వర్యువు ర్త బ్రహ్మ - వీరిలో ఒక్కొక్కరికి ముగ్గురు చొప్పున 
సహాయక బుత్విజులుంటారు. (4ఉ౫౩=12) ఆ పన్నెండు బుత్విజుల పేర్లివి ఆర్ష బ్రాహ్మణాచ్చంసి 2) ప్రసోత ౩) 
మైతావరుణుడు 4) ప్రతిప్రన్థాత 5) పోత 6) ప్రతిహర్త 7) అచ్చావాకుడు రి నేష్ట ర్ర్ర) ఆగ్నీధ్రుడు 10) సుబ్రహ్మణ్యుడు 
11) గ్రావాస్తుతుడు 12) ఉన్నత. 
ఏ అధ్వర్యుడు : యజుర్వేదంలో చెప్పబడిన మంత్రాలను పఠిస్తూ యజ్ఞంలో చేయవలసిన హోమాది ప్రధాన కృత్యాలను 
ఆచారించే బుత్విక్కు 


ఫు హోత : బుగ్వేద మంత్రాలతో హోమకాలంలో, ఆయా దేవతలను పిలిచే బుత్విక్కు అందుకే బుగ్వేదానికి “'హౌత్రవేదిమని 
పేరు. 


11) ఉద్గాత : సామవేద మంత్రాలతో హోమాది కాలాలలో ఆయా దేవతా సంతుష్టికోసం గానం చేసే బుత్విక్కు కాబట్టి 
సామవేదానికి “ఉద్దాత్భవేదిమని నామాంతరం. 

1) బ్రహ్మ : పై బుత్విక్కులు చేసేదీ, యజమానుడు చేసే, సకల కృత్యాలను పరీక్షిస్తూ సాక్షీభూతుడై అనుజ్ఞ ఇచ్చే 
బుత్విక్కు అధర్వవేదానికి “బహ్మవేదిమని పేరు. 

7) ఆగ్నీధ్రుడు : దేవతలకు సమర్పించే చరు, పురోడాశాది హవిస్సులు చేయడానికి, తదితర క్రియాకలాపాల్లో సహాయం 
చేసే బుత్విక్కు ఆగ్నీధ్రుడు. “చరువుి అంటే బియ్యంతో వండిన హోమద్రవ్యం. పురోడాశమంటే బియ్యపు పిండితో 
కపాలంలో / కుండ పెంకుమీదగాని చక్కగా కాచి పక్వం చేయబడిన పిండిముద్ద. 

న. ఉద్గీథ : సామవేదము (ఉద్దాతృ్భవేదము) 


ఆ. అట్టి గయునివలన నఖిలజీవులంబ్రోవం, దలంచి సాత్వికప్రధాన మయిన 
యట్టి మేను దాల్చి యాత్మతత్త జ్ఞానుం, డగుచు నుండె హరి నిజాంశమునను, "7 


ప్రతి : అట్టి= అటువంటి; గయునివలనన్‌= గయునిమూలమున; అఖిల జీవులన్‌+ఫప్రోవన్‌+తలంచి= సమస్త జీవులను 
కాపాడదలచి; సాత్విక ప్రధానము+అయిన = సత్వగుణం ప్రధానంగా గల్గిన; అట్టి= అటువంటి; మేనున్‌+తాల్చి= దేహాన్ని 
ధరించి; హరి= నారాయణుడు; నిజ+అంశమునను= తన అంశతో, ఆత్మతత్వజ్ఞానుండు +అగుచున్‌+ఉందెన్‌= ఆత్మతత్వం 
తెలిసినవాడుగా ఉందెను. 


తా :; సకల జీవరాసులను రక్షించడానికి విష్ణువు సత్వ ప్రధానమయిన దేహం ధరించి ఆత్మతత్స్వాన్ని తెలిసినవాడుగా 
(గయుని రూపంలో) ఉన్నాడు. 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 599 


వ. ఇట్టి మహనీయ సుగుణాకరుండగు గయుని గాథానువర్జ్దనంబు పురావిదులగు మహాత్ములచే నీ 
తెజంగున నుతింపంబడుచున్నది, సావధానమనస్కుండవై యాలకింపు మని యిట్లనియె. 8 


ప్రతి : ఇట్టి= ఇటువంటి; మహనీయ సుగుణ +ఆకరుండు +అగు= మహాగుణసంపన్నుడైన; గయుని= గాథా +అనువర్ణనంబు= 
కథల వృత్తాంతాలు; పురావిదులు+అగు= పురాణవేత్తలగు; మహా+ఆత్ములచేన్‌= గొప్పవారిచే; ఈ తెజింగునన్‌= ఈ 
విధంగా; నుతింపంబడుచున్నది= పొగడబడుతున్నది; స+అవధానమనస్ముందవు+ఐ = శ్రద్ధ కల మనస్సు కలవాదవై; 
ఆలకింపుము +అని= వినుమని; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తా; గయుడు మహాసద్దుణ సంపన్నుడు. ఆ మహానుభావుని కథలన్నీ పురాణవేత్తలయిన మహాత్ములకు బాగా తెలుసు. 
వారందరు గయుణ్ణి ఏ విధంగా స్తుతిస్తున్నారో చెబుతాను. నీవు (శ్రద్ధగా విను. 


సీ, _ధర్మమార్గంబున ధారుణీ జనులను బ్రేమతోంబోషణ ప్రేషణోప 
లాలన శాసన లక్షణాదులచేతంబోషించుచును యజ్ఞములను యజ్ఞ 
పురుషు నీశ్వరుంజిత్తమున నిల్పి "సేవించి స్వాంతమందున్న యీశ్వరునింగాంచి 
యఖిలజీవతతికి నానంద మొసంగుచు నిరభిమానతమెయి ధరణినేలె 


ఆ. సత్యమందు మిగుల సత్సేవయందును, ధర్మమందు యజ్ఞకర్మమందు 
గయుండు వసుధలోనం గంజాక్షుండే కాని, మానవుందు గాండు మానవెేంద్ర! ర 


ప్రతి : ధర్మమార్గ్దంబునన్‌= ధర్మమార్జ్దానుసారంగా; ధారుణీ జనులను= భూప్రజలను; డ్రేమతోన్‌= అనురాగంతో; పోషణ= 
పోషించుట; ప్రేషణ= నియమించుట; ఉపలాలన = బుజ్జగించుట; శాసన లక్షణ +ఆదులచేతన్‌= శాసించే లక్షణం కలిగి 
ఉండడం మొదలయిన వాటిచేత; పోషించుచును= పోషిస్తూ యజ్ఞములను= యజ్ఞసమయాలలో; యజ్ఞపురుషున్‌= 
యజ్ఞపురుషుడైన; ఈశ్వరున్‌= ఈశ్వరుని; చిత్తమునన్‌= మనసులో; నిల్పి= సేవించి; స్వాంతము+అందున్‌+ఉన్న= 
పహృదయంలోనున్న; ఈశ్వరునిన్‌= భగవంతుని; కాంచి= తిలకించి; అఖిలజీవతతికిన్‌= సకల జీవరాశికి; ఆనందమున్‌+ఒసం 
గుచున్‌= ఆనందాన్ని ప్రసాదిస్తూ నిరఖథిమానతమెయిన్‌= స్వాభిమానం లేకుండా; ధరణిన్‌+ఏలెన్‌= భూమిని పాలించాడు; 
సత్యమందున్‌= నిజం చెప్పడంలో; మిగుల సత్సేవయందును= ఎక్కువగా మంచివారిని 'సేవించడంలోను; ధర్మమందున్‌= 
ధర్మ సంబంధమందును; యజ్ఞకర్మమందున్‌= యజ్ఞకర్మల విషయంలోనూ; వసుధలోనన్‌= భూమిలో; గయుండు= 
గయుడు; కంజ+అక్షుండు+ఏ కాని= విష్ణుస్వరూపుడే కాని; మానవుండు +కాండు= మానవమాత్రుడు కాడు. 


తా : పరీక్షిన్నరేంద్రా! గయుడు ధర్మమారానుసారంగా ప్రజలను సత్మర్మ్శ్మలలో నియోగిస్తూ మంచిమాటలతో బుజ్జగిస్తూ 
మంచి పనులను ప్రోత్సహిస్తూ, అవసరమయినపుడు గట్టిగా మందలిస్తూ ఎంతో సంతోషిస్తూ పరిపాలించాడు. యజ్ఞాలు 
నియమాలతో నిర్వర్తించేవేళ తన మనస్సులో యజ్ఞపురుషుదడయిన ఈశ్వరుని నిలిపి సేవించాడు. పహృదయస్సుడైన ఈశ్వరుని 
సందర్శించాడు. సకల జీవరాశికి ఆనందం కలిగేలాగా స్వాభిమానం లేకుండా భూమిని పరిపాలించాడు. సత్యవిషయంలో, 
మంచివారిని సేవించడంలో, ధర్మసంబంధంలో, యజ్ఞకర్మల విషయంలో గయుడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడేగాని 
మానవమాత్రుడు కానే కాడు. 


600 శ్రీమహాభాగవతము 


వ. అట్టి మహాపురుషగుణగణ పరిపూర్ణుండగు గయునికి దక్ష కన్యకలగు (శద్ధామైత్రిదయాదులు 
దమయంతన వచ్చి కోరిక లొసంగ, నతని ప్రజలకు వసుంధర కామధేనువై పిదుక, వేదంబులు సకల 
కామంబుల నిచ్చుచుండ, సంగరమున భంగంబు నొందిన రాజు లప్పనంబు సేయ, విప్రులు ధర్మం 
బాఅవపాలు పంచియిడ, నిరంతర సోమపానంబును శ్రద్దాభక్తి యోగంబులు గలిగి యొనర్చు యజ్ఞంబుల 
నింద్రాదిదేవతలు తృప్తులై యజ్ఞఫలంబుల నొసంగ, బ్రహ్మాది తృణగుల్మలతా పర్యంతంబు సకల లోకంబుల 
వారినిం దృప్తిం బొందించుచు, శ్రీహరిం దృప్తిం బొందంజేయుచు, గయుండు పెక్కుకాలంబు రాజ్యంబు 
సేసె; నట్టి గయునికి జయంతి యందుం జిత్రరథ స్వాత్యవరోధను లను మువ్వురు కొడుకులు పుట్టిరి; నా 
చిత్రరథునికి నూర్ణయందు సమ్రాట్టును, వానికి నుతృళయందు మరీచియు, నా మేటికి విందుమతియందు 
బిందుమంతుండును, నా బిందుమంతునకు సరఘయందు మధువును, మధువునకు సుమనస యను 
దాని యందు వీరవ్రతుండును, నా వీరవ్రతునకు భోజయందు మన్యు ప్రమన్యువులను నిరువురును, 
నందు మన్యువునకు సత్యయందు భువనుండును, నతనికి దోషయందుం ద్వష్టయు, నా త్వష్టకు 
విరోచనయందు విరజుండనువాండును జనియించిరంత. 10 


ప్రతి : అట్టి= అటువంటి; మహాపురుషగుణ గణ పరిపూర్ణుండు+అగు= మహాపురుషులకు ఎటువంటి గుణాలు ఉండవలఠెనో 
అటువంటి గుణసమూహంతో నిండినట్టి, గయునికిన్‌= గయునికి; దక్షకన్యకలు+అగు= దక్ష ప్రజాపతి కొమార్తెలగు; 
(శద్ధామైత్రి దయా+ఆదులు= (శ్రద్ధ, మైత్రి, దయ మొదలగు దేవతలువారు; తమ+అంతన వచ్చి= తమంత తాముగా 
వచ్చి; కోరికలు +ఒసంగన్‌= వరాలు ప్రసాదింపగా; అతని ప్రజలకున్‌= ఆ గయుని ఏలుబడిలోని జనులకు, వసుంధర = 
భూమి; కామధేనువు+ఐ= దేవతల ఆవై; పిదుకన్‌= పిదుకగా; వేదంబులు = బుగ్వేదాది వేదంబులు; సకల కామంబులన్‌+ 
ఇచ్చుచున్‌+ఉండన్‌= అన్నిరకాల కోరిన కోరికలు ప్రసాదిస్తూ ఉండగా; సంగరమునన్‌= సమరంలో; భంగంబున్‌+ఒందిన = 
ఓడిపోయి అవమానపడిన; రాజులు= పాలకులు; అప్పనంబు+చేయన్‌= కప్పంబులు అర్చింపగ్గా: విప్రలు= బ్రాహ్మణులు; 
ధర్మంబు+ఆజవపాలు= తాము చేసే ధర్మకార్యాల ఫలంలో ఆరవభాగం; పంచి+ఇదన్‌= పంచిపెట్టగా; నిరంతర 
సోమపానంబును= ఎడతెగని సోమపానం చేస్తూ శద్దాభక్తి యోగంబులు గలిగి; ఒనర్చు= నెరవేర్చు; యజ్ఞంబులన్‌ = 
యాగాలందు; ఇంద్ర+ఆదిదేవతలు= ఇంద్రుడు మొదలైన దేవతలు; తృప్తులు+ఐ= సంతృప్తిపడిన వారలగుచు; యజ్ఞ 
ఫలంబులన్‌+ఒసంగన్‌= నిర్వర్తింపబదే యాగోద్దిషుయిన ఆయా ఫలాలు ప్రసాదించగా, బ్రహ్మ+ఆది= బ్రహ్మ మొదలయిన 
దేవతాగణం మొదలు; తృణ = గడ్డి; గుల్మ= పొద; లతాపర్యంతంబు= తీగెలదాకా; సకల లోకంబులవారినిన్‌ = అన్ని 
లోకాలలో నివసించువారిని; తృప్తిన్‌+పొందించుచున్‌= సంతృప్తిపరచుచు; శ్రీహరిన్‌= నారాయణుణ్ణి తృప్తిన్‌ +పొందన్‌+ 
చేయుచున్‌= సంతృప్పిపరచుచు; గయుండు= గయుడు; పెక్కుకాలంబున్‌= చాలకాలం; రాజ్యంబు+చేసెన్‌= పాలన 
గావించెను, అట్టి గయునికిన్‌ జయంతి+అందున్‌= జయంతి నామక భార్యయందు; చిత్రరథ స్వాతి+అవరోధనులు+అను= 
చిత్రరథుడు; స్వాతి, అవరోధనులనే; మువ్వురు కొడుకులు = ముగ్గురు కుమారులు; పుట్టిరి= జన్మించారు; ఆ చిత్రరథునికిన్‌= 
ఆ చిత్రరథనామధేయునికి; ఊర్జ్ణయందున్‌= ఊర్జ అనే ఇల్లాలియందు; సమ్రాట్టును= సమ్రాట్టు అనువాడును; వానికి= ఆ 
సమ్రాట్టునకు; ఉత్మళ+అందున్‌= ఉత్మళనామక గృహిణియందు; మరీచియున్‌= మరీచి నామకుడును; ఆ మేటికిన్‌= ఆ 
సర్వసమర్భుడయిన మరీచికి; బిందుమతి+అందున్‌= బిందుమతి అనే భార్యయందు; బిందుమంతుండును= బిందుమంతుడు 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 601 


అను పేరుగలవాడును; ఆ బిందుమంతునకున్‌= ఆ బిందుమంతునికి; సరఘ+అందున్‌= సరఘ నామక భార్యయందు; 
మధువును= మధువు అనువాడును; మధువునకున్‌= మధువునకు; సుమనస +అను దాని+అందున్‌= సుమనస అనే 
యువతియందు; వీరవ్రతుండును= వీరవ్రతనాముడును; ఆ వీరవ్రతునకు; భోజ+అందున్‌= భోజ అను పత్నియందు; 
మన్యు ప్రమన్యువులు+అను= మన్యువు, ప్రమన్యువులు అను; ఇరువురును= ఇద్దరును; అందున్‌= వారిలో; మన్యువునకున్‌= 
మన్యువునకు; సత్య+అందున్‌= సత్య అనే ఇల్లాలియందు, భువనుందును; అతనికిన్‌, దోష+అందున్‌= దోషయను భార్యయందు; 
త్వష్టయున్‌= త్వష్ట అనే పేరుగలవాడును; ఆ త్వష్టకున్‌= ఆ త్వష్ట్రూమకునికి; విరోచన +అందున్‌= విరోచన అనే ఇల్లాలియందు; 
విరజుందడు +అనువాండును= విరజుడనే పేరుగలవాడును; జనియించిరి= జన్మించారు; అంతన్‌= అటుతర్వాత 


తా ; మహాపురుషులకు ఎటువంటి గుణాలు ఉండవలెనో అటువంటి గుణాలు కలవాడు గయుడు. ఆ కారణంవల్ల 
దక్షప్రజాపతి పుత్రికలయిన శ్రద్ధ, మైత్రి, దయ మొదలయిన దేవతలు తమంత తాముగా వచ్చి వరాలు ప్రసాదించారు. 
భూదేవి ఆయనకు కామధేనువయింది. వేదాలు కోరిన కోరికలు అను[గ్రహిస్తున్నాయి. యుద్ధంలో పరాజయం పొందిన 
రాజులు కప్పం చెల్లిస్తున్నారు. బ్రాహ్మణులు తమ పుణ్యసంపదలలో ఆరవభాగం పంచియిస్తున్నారు. ఎడతెగని సోమపానంతో, 
శ్రద్ధాభక్తులతో నిర్వహింపబడే యజ్ఞాలతో ఇంద్రాది దేవతలు సంతృప్తిపడుతూ ఆయా యాగాల ఫలాలను ప్రసాదిస్తున్నారు. 
బ్రహ్మ మొదలు గడ్డిపరక పర్యంతం అన్నిరకాల ప్రాణులను గయుడు సంతృప్పిపరిచాడు. ఇందువల్ల శ్రీహరికూడా 
సంతుష్టుడైనాడు. ఈ విధంగా గయుడు చాలకాలం రాజ్యపరిపాలన గావించాడు. 


అలాంటి గయునికి జయంతివల్ల మువ్వురు కొడుకులు పుట్టారు. వారే చిత్రరథ, స్వాతి, అవరోధనులు. చిత్రరథునికి 
ఊర్జవల్ల సమ్రాట్టు. సమ్రాట్టుకు ఊర్మిళవల్ల మరీచి, మరీచికి బిందుమతివల్ల బిందుమంతుడు జన్మించారు. ఆ బిందుమంతునికి 
సరఘవల్ల మధువు, మధువుకు సుమనసవల్ల వీరవ్రతుడు, వీరవ్రతునికి భోజవల్ల మన్యుప్రమన్యులనే ఇద్దరు కుమారులు 
కలిగారు. వారిలో మన్యువుకు సత్యవల్ల భువనుడు, భువనునికి దోషవల్ల త్వష్ట ధర్మాత్ముడయిన త్వష్టకు విరోచనవల్ల 
విరజుడనేవాడు జన్మించాడు. 


విశే : రాజ్యపరిపాలన చేసేవారికి నాలుగు అంశాలు ముఖ్యం. పోషణం మొదటిది. రెండవది ప్రీణనం, మూడవది 
ఉపలాలనం, నాల్దవది అనుశాసనం. ప్రజలకు తగినంత ఆహారం సమకూర్చడం, సంతృప్త్పిపరచడానికి ప్రియవస్తువులు 
ఇవ్వడం, కొన్నిమార్లు సమావేశపరచి ప్రియమయిన వాక్కులతో సంతోషపరచడం, ఉత్తమ పౌరులు కావడానికి తగిన 
ఉపదేశం ఇవ్వడం. 


క. అఆ విరజున కుదయించిరి, భూవినుత విషూచియందుంబుత్త్రశతంబు 
న్నావల నొక కన్యకయు, న్నావేళ సమస్తజనులు హర్షంబందన్‌. క్ష 


ప్రతి : భూవినుత= భూలోకంలోని వారలచే విశేషరీతులలో స్తుతింపబడినవాడా!; ఆ విరజునకున్‌= త్వష్టా విరోచనల 
కుమారుడయిన విరజునకు; విషూచి+అందున్‌= విషూచి నామక గృహిణివల్ల; పుత్రశతంబున్‌= నూరుగురు కొడుకులును; 
ఆవలన్‌= ఆపై; ఒక కన్యకయున్‌= ఒక కూతురును (కలుగగా; ఆవెళన్‌= ఆ సమయమందు; సమస్తజనులు= విరజుని 
పాలనలోని సకలప్రజలు; హర్షంబు +అందన్‌= మిక్కిలి సంతోషపడగా; ఉదయించిరి= జన్మించారు. 


తా : ఓ రాజా! ఆ విరజునికి విషూచివల్ల నూరుగురు కుమారులు పుట్టారు. ఆపై ఒక కన్యక కూడా జనించింది. తమ 
భూపతికి కలిగిన సంతాన సంపత్తికి సకలజనులు సంతోషించారు. 


602 శ్రీమహాభాగవతము 


క. ఘనుండు ప్రియథవతు వంశం, బునకుం దుదయై విరజుండు భూవిభువంశం 
బును దా నలంకరించెను, విను మింద్రావరజుండయిన విష్ణునిమాడ్మిన్‌. 12 


ప్రతి : వినుము= వినవయ్యా; ఇంద్ర+అవరజుండదు+అయిన= ఇంద్రుని తమ్ముడయిన; విష్ణునిమాడ్మిన్‌= ఉపేంద్రుని 
లాగున; ఘనుండు= గొప్పవాడయిన; ప్రియవ్రత వంశంబునకున్‌= ప్రియవ్రతుని వంశమునకు; తుద+ఐ= చివరివాడై; 
విరజుండు= విరజుదనువాదు; భూవిభువంశంబును = రాజవంశమును; తాను +అలంకరించెను = తాను అధిష్టించెను. 


తా : ప్రియవ్రతుని వంశంలో విరజుడు చివరివాడు. ఇంద్రుని తమ్ముడైన ఉపేంద్రుని లాగున అతడు రాజవంశంలో 
రాణించాడు. 


క. అని పలికిన శుకయోగిం, గనుంగొని యభిమన్యుసుతుండు గడు మోదముతో 
వనజదళాక్షుని మహిమలు, విని సంతస మంది యనియె వేడుక మజియున్‌. 13 


ప్రతి :; అని పలికినన్‌= అని విరజుని వృత్తాంతం చెప్పగా; శుకయోగిన్‌+కనుంగొని= శుక యోగీంద్రుని చూచి; 
అభిమన్యుసుతుండు= అభిమన్యుని కుమారుడయిన పరీక్షిత్తు కడుమోదముతోన్‌= మిక్కిలి సంతోషంతో; వన జదళ+అక్షుని 
మహిమలు = పద్మదళముల వంటి కన్నులుగల శ్రీహరియొక్క మహిమలను, విని= ఆలించి; సంతసము +అంది= సంతోషపడి 
వేదుకన్‌= కుతూహలంతో; మజియున్‌= మరల; అనియెన్‌= అనెను. 


తా ; ఈ విధంగా పలికిన శుకమహర్షి మాటలకు అభిమన్యు కుమారుడయిన పరీక్షిత్తు చాల సంతోషించాడు. ఇంకా విష్ణు 
మహిమలను వినాలనే కుతూహలంతో మరల ఈ విధంగా ప్రశ్నించాడు. 


వ. మునీంద్రా! సూర్యరళ్ళ్శి యెందాంకం బ్రవర్తిల్లు, నక్షత్ర యుక్తంబులైన చంద్రకిరణంబు లెంతమేరం 
దిరుగు, నంత దూరంబు ప్రియవతుని రథనేమి ఘట్టనలచేత సప్తద్వీపంబులును, సప్తసముద్రంబులు 
నయ్యెనని పలికితి వా ద్వీపసము[ద్రంబుల పరిమాణంబులు సవిస్తరంబులుగా నెజింగింపుము; 
గుణమయంబును స్థూలరూపంబును నయిన శ్రీహరి శరీరంబగు నీ లోకంబునందు నిలిపిన చిత్తం 
బగుణంబును, సూక్ష్మంబును, నాత్మ జ్యోతియు బ్రహ్మంబును నైన వాసుదేవుని యందు నిల్చుం గావున, 
ద్వీపవర్నాదివిస్తారంబు వినిపింపు మనిన శుకయోగీంద్రుం డిట్లనియె. కేశ 


ప్రతి : ముని+ఇంద్రా= మునులలో శ్రేష్టడయినవాడా!; సూర్యరళశ్శి= సూర్యుని కాంతి, వెలుగు; ఎంత+దాంకన్‌= 
ఎంతవరకు; ప్రవర్తిల్లున్‌= ప్రసరిస్తుందో; నక్షత్రయుక్తంబులు +ఐన = నక్షత్రాలతో కూడిన; చంద్రకిరణంబులు = చంద్రుని 
కిరణాలు; ఎంతమేరన్‌+తిరుగున్‌= ఏ హద్దుదాకా తిరుగునో; అంతదూరంబు; ప్రియవతుని రథనేమి ఘట్టనలచేతన్‌= 
ప్రియవ్రతునియొక్క రథచక్రాల ఒరపిడివల్ల; సప్తద్వీపంబులును= ఏడు దీవులును; సప్తసముద్రంబులును= ఏడు 
సముద్రాలును; అయ్యెన్‌ +అని= ఏర్పడ్డాయని; పలికితివి= చెప్పితివి; ఆ ద్వీపసముద్రంబుల= నీవు చెప్పిన ఏడుద్వీపాలు; 
సప్తసముద్రాల యొక్క పరిమాణంబులు = కొలతలు; సవిస్తరంబులు+కాన్‌= విశదంగా; ఎటింగింపుము= తెలియజేయుము; 
గుణమయంబును= త్రిగుణాలతో కూడినదీ; స్థూలరూపంబునున్‌+అయిన = స్థూలస్వరూపమయిన; శ్రీహరి శరీరంబు +అగు= 
శ్రీహరియొక్క దేహమయిన; ఈ లోకంబు +అందున్‌= ఈ లోకంలో; నిలిపిన= నిలిపినటువంటి; చిత్తంబు= మనసు; 
అగుణంబును= గుణరహితమయినదియు; సూక్షంబును= స్థూలము కాసిదియు; ఆత్మజ్యోతియున్‌= స్వయం ప్రకాశమును; 
బ్రహ్మంబునున్‌+ఐన = బ్రహ్మస్వరూపమయిన,; వాసుదేవుని+అందున్‌ నిల్చున్‌= వాసుదేవతత్వంలో నిలుచును; కావునన్‌= 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 603 


అందువలన; ద్వీపవర్ష+ఆది విస్తారంబున్‌= ద్వీపాలకు, వర్షాలకు, సముద్రాలకు సంబంధించిన పరిమాణ విశేషాలను; 
వినిపింపుము +అనినన్‌= తెలియజేయుమనగా; శుకయోగి+ఇంద్రుండు= యోగులలో శ్రేష్టుడయిన శుకమహర్షి 
ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 
తా : మునీంద్రా! ఎందాక సూర్యరళ్ళి ప్రసరిస్తుందో, ఎందాక నక్షత్రాలతో కూడిన చంద్రుని కిరణాలు వ్యాపిస్తుంటాయో, 
అందాక ప్రియవ్రతుని రథచక్రాల ఒరిపిడులవల్ల సప్తద్వీపాలు, సప్తసముద్రాలు ఏర్పడ్డాయని చెప్పారు గదా! ఆ ద్వీపాల 
పరిమాణాలనూ, సముద్రాల పరిమాణాలను సవిస్తరంగా తెలియజెప్పు. ఈ లోకమంతా గుణమయమయిన శ్రీహరి 
స్థూల స్వరూపమే. అందువల్ల అటువంటి భావనను లోకమందు నిలిపినట్లయితే నిర్ణణమూ, సూక్ష్మమూ, స్వయంప్రకాశమూ, 
బ్రహ్మస్వరూపమూ అయిన వాసుదేవునియందు మనస్సు సుస్థిరంగా లగ్నమవుతుంది. అందుచేత ద్వీపాలకూ, వర్న్షాలకూ, 
సముద్రాలకూ సంబంధించిన విశేషాలను సవిస్తరంగా తెలుపవలసింది అని ప్రార్ధించగా శుకయోగి పరీక్షిత్తుతో ఇలా 
అన్నాడు. 
క. ధరణీవల్లభ! విను శ్రీ, హరిమాయాగుణవిభూతు లగు జలనిధులుం 

బరంగిన దీవులు వర్షము, లరయంగాంగొలంది వెట్ట నలవియె జగతిన్‌? 15 
ప్రతి : ధరణీవల్లభ! = భూపతీ; విను= ఆలకించు; శ్రీహరిమాయా గుణవిభూతులు+అగు= శ్రీహరి మాయవలన 
జనించిన మాయాజనిత గుణాల వైభవాలయిన; జలనిధులున్‌= సాగరాలు; పరంగిన= ఒప్పిన; దీవులు= ద్వీపాలు, 
వర్షములు= భూభాగాలు; అరయంగాన్‌ = పరిశీలింపగా; జగతిన్‌= లోకంలో; కొలంది+పెట్టన్‌= కొలవడానికి 
(లక్కపెట్టడానికి); అలవియె= సాధ్యమా? 
తా : రాజా! నీవడిగిన దానికి సమాధానం చెబుతాను. విను. ఈ సముద్రాలు, ఈ ద్వీపాలు, ఈ భూభాగం అన్నీకూడా 
శ్రీహరి మాయవల్ల పుట్టిన వైభవాలే. వాటిని సంపూర్ణంగా వర్ణించి చెప్పడం ఎవరికి చేతనవుతుంది? 
ఆ. తెలిసినంత వట్టుదెలిపెద సంక్షేప, మునను జిత్తగించి వినుము దెలియ 

ననుచుంజెప్పందొడంగె నభిమన్యుసుతునకు, నింపుగాను శుకమునీంద్రుండిట్లు. 16 
ప్రతి : తెలిసినంత +పట్టు= నాకు తెలిసినంతవరకు; తెలియన్‌= తెలిసేవిధంగ్యా సంక్షేపమునను= సంగ్రహంగా; తెలిపెదన్‌= 
చెప్పెదను; చిత్తగించి వినుము= మనసును కేంద్రీకరించి ఆలకించుము; అనుచున్‌= అనుచు; ఇట్లు= ఈ విధంగా; 
ఇంపు+కాన్‌= ఆసక్తి కలిగేవిధంగా; శుకముని+ఇంద్రుండు = ముని శ్రేష్టుడయిన శుకుడు; ఇట్లు= ఈ విధంగా; చెప్పన్‌+ 
తొడంగెన్‌= చెప్పసాగెను. 
తా : “నాకు తెలిసినంతవరకు సంక్షిప్తంగా చెబుతాను. నీవు ఏకాగ్రచిత్తంతో వినుము” అని శుకమునీంద్రుడు పరీక్షిత్తుకు 
చెప్పసాగాడు. 

3 శుకయోగి యువదేశమున6€ దెల్పుభూగోళ నిర్ణయము శ 


వ. నరేంద్రా! జంబూద్వీపంబు భూపద్మంబునకు మధ్యప్రదేశంబున లక్షయోజనంబుల వెడల్పు నంతియ 
నిడుపునుం గలిగి కమలపత్రంబునుం బోలె వర్తులాకారంబయి నవసహ(స్రయోజన పరిమితాయామంబు 


604 శ్రీమహాభాగవతము 


గల నవవర్షంబులు నష్టమర్యాదాగిరులునుం గలిగి విభక్తంబయి యుండు; నందు మధ్యవర్వ్నం 
బిలావృతవర్షంబగు; నందు మధ్యప్రదేశంబున సువర్ష్మమయంబయి. 17 


ప్రతి : నర+ఇంద్రా= రాజా!; జంబూద్వీపంబు = జంబువు అనే పేరుగల ద్వీపం; భూపద్మంబునకున్‌= పద్నాకారంలోనున్న 
భూమికి; మధ్యప్రదేశంబునన్‌= నడిమి భాగాన; లక్షయోజనంబుల వెడల్పున్‌; అంతి+అ= అంతే; నిడుపును+కలిగి = 
పొడవుగల్లి; కమలపత్రంబును+పోలెన్‌= తామరాకువలె; వర్తుల+ఆకారంబు+అయి= గుండ్రటి ఆకారం కలదై నవసహస్ర 
యోజనపరిమిత +ఆయామంబుగల= తొమ్మది వేల యోజనాల విస్తీర్ణం గల నవవర్షంబులున్‌= వర్షాలనబడే తొమ్మిది 
విభాగాలును; అష్టమర్యాదాగిరులునున్‌+కలిగి= సరిహద్దులుగా పని చేస్తున్న ఎనిమిది కొండలు కలిగి; విభక్తంబు+అయి+ 
ఉందున్‌= విభజింపబడినవై ఉంటాయి; అందున్‌ = వానిలో; మధ్యవర్షంబు= నడుమనున్న వర్పభూవిభాగము; 
ఇలావృతవర్షంబు +అగున్‌= ఇలావృతనామక వర్షమగును; అందున్‌= ఆ వర్షభూభాగంలో; మధ్య ప్రదేశంబునన్‌= 
నడిమి ప్రదేశంలో; సువర్ణ్మమయంబు+అయి= బంగారంతో నిండినదై. 

తా : నరేంద్రా! భూమి పద్నాకారంగా ఉంది. ఆ పద్మాకారమయిన భూమిలో జంబూద్వీపం తామరాకు లాగున 
గుండ్రంగా కనిపిస్తుంది. అది లక్షయోజనాల పొడవూ, లక్ష యోజనాల వెడల్పూ కలిగి ఉంటుంది. అందులో గుండ్రటి 
ఆకారాలతో తొమ్మిదివేల యోజనాల విస్తీర్ణం గల తొమ్మిది వర్షాలున్నాయి. వాటినన్నింటిని విభజించే సరిహద్దులుగా 
ఎనిమిది పర్వతాలున్నాయి. ఆ తొమ్మిది వర్షాలలో నట్టనడుమ “'ఇలావృతమనే' వర్షం ఉంది. దాని నడుమ బంగారురంగుల 
పర్వతం ఉంది. 


క. భూపద్మమునకు మేరువు, దీపించుచుంగర్లికాకృతిని బెంపగుచుం 

బ్రాపై కులగిరిరాజుగం, జూపట్టును సురగణాళి చోద్యంబందన్‌. 18 
ప్రతి : భూపద్మమునకున్‌= పద్నాకృతితోనున్న భూమికి; కర్ణికా +ఆకృతిన్‌= పువ్వయొక్క బొడ్డులాంటి ఆకారంతో; మేరువు= 
మేరు పర్వతం; పెంపు+అగుచున్‌= విస్తరించుచు; ప్రాపు+ఐ= ఆధారమై; కులగిరి రాజుగన్‌= కులపర్వతాలలో శ్రేషుయినద్రె 
సురగణ+ఆళి= దేవగణాల సమూహం; చోద్యంబు+అందన్‌= అచ్చెరువందునట్లు; దీపించుచున్‌= ప్రకాశించుచు; 
చూపట్టును= కనిపిస్తూ ఉంటుంది. 
తా : అదే సువర్ణ్మమయమైన సుమేరుపర్వతం. భూమి పద్మమయితే సుమేరు పర్వతం దాని కర్ణిక. సుమేరు పర్వతం 
కులగిరులకే రాజు. దేవతలందరు ఆ పర్వతాన్ని చూచి ఆశ్చర్యచకితులవుతుంటారు. 
విశే ; భూమిని పద్మంగా ఊహిస్తే దానిమధ్య జంబూద్వీపమున్నదని భావం. ఇలావృతమంటే భూమిచే ఆవృతమని 
(్రహించవలసి ఉంటుంది. మేరువనగా ఇరుసు. భూపరిభ్రమణానికి కేంద్రమని అర్ధం. ఏడు దీవులకు ఏడు కులగిరులున్నాయి. 
వాటిలో మేరువు ముఖ్యమయినది. జంబూద్వీపం దెబ్బెలక్షల మైళ్ళు. 


సీ. మతజియును నా మేరుగిరి లక్షయోజనో న్నత మగుచుంది యా నడిమి దళము 
విదితమై పదియాజువేల యోజనములు నంతియ పాంతునై యతిశయిల్లు; 
నా మీంద విస్తార మరయ ముప్పది రెండు వేల యోజనముల వెలసి యుండు; 
నా గిరి కుత్తరంబందు నీల శ్వేత శృంగపర్వతములు నింగి ముట్టి 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 605 


ఆఅ. యుండు; రెండువేల యోజనంబుల దాంకం, బజపు గలిగి పూర్వపశ్చిమాయ 

తంబు దక్షిణోత్తరంబును విస్తార, మగుచు మిగుల రమ్యమై నరేంద్ర! 19 
ప్రతి : మళజియునున్‌= అంతేగాక; ఆ మేరుగిరి= ఆ మేరుపర్వతం; లక్షయోజన +ఉన్నతము +అగుచున్‌+ఉండి= లక్ష 
ఆమడల ఎత్తు గలిగివుండి;ి ఆ నడిమిదళము= ఆ మధ్యభాగం; విదితము+ఐ= తెలియబడినదై; పదియాజువేల 
యోజనములున్‌; అంతి+అ= అంతే; పాంతును+ఐ= లోతుకలదై; అతిశయిల్లున్‌= అతిశయించివుంటుంది; ఆ మీందన్‌= 
ఆపై; విస్తారము= విసృతి;ి అరయన్‌= పరిశీలింపగాా మూడు+పది రెండువేల యోజనములన్‌= ముప్ఫై రెండువేల 
ఆమడలతో; వెలసి+ఉండున్‌= ప్రకాశిస్తూ ఉంటుంది; ఆ గిరికిన్‌= ఆ కొండకు; ఉత్తరంబు+అందున్‌= ఉత్తరాన, నీల, 
శ్వేత, శృంగ, పర్వతములు; నింగిముట్టి+ఉండున్‌= ఆకాశాన్ని అంటుతూ నిలిచివున్నాయి; రెండువేల యోజనంబులదాం 
కన్‌ పజపు+కలిగి= విస్తారం కలిగి; పూర్వ పశ్చిమ+ఆయతంబు= తూర్పునుండి పడమరదాక వ్యాపించిన; దక్షిణ+ 
ఉత్తరంబును= ఉత్తరం నుండి దక్షిణందాక; విస్తారము +అగుచున్‌= విస్తరించి; మిగులన్‌= మిక్కిలి, రమ్యము+ఐ= రమణీయమై; 
ఉందడున్‌= ఉంటుంది. 
తా : ఆ మెరుగిరి లక్ష యోజనాల ఎత్తు కలిగి ఉంటుంది. దాని పాదప్రదేశం పదారువేల యోజనాల విసృతి కలిగి అంతే 
కొలత గల లోతు కలిగి ఉంటుంది. పైన విసృతి ముప్పది రెండువేల యోజనాలు. దానికి ఉత్తరపు దిక్కులో నీలం, శ్వేతం, 
శృంగం అనే మూడు పర్వతాలు ఆకాశాన్ని అంటుతూ నిలిచివున్నాయి. వీని విస్తారం రెండువేల యోజనాలు. ఇవి 
తూర్పునుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణానికి విస్తరించి ఉంటాయి. ఈ దృశ్యం చాల రమణీయం. 


వ. ఇట్లు పూర్వపశ్చిమంబులు లవణ సాగరాంతంబులై యున్న సీమాపర్వతంబులయందు నీలశ్వేతశ్చంగవ 
త్పర్వతంబులు నిడివిని యథాక్రమంబున దశమాంశ న్యూనప్రమాణ యోజనంబులు గలవిగా నుండు; 
ప్ర్‌స్పి మధ్య ప్రదేశంబున రమ్యక హిరణ్మయ కురువర్షంబు లను నామంబులు గల వర్షంబు లుండు; వాని 
విస్తారంబులు నవ సహస్ర యోజనంబులు గలిగి లవణ సముద్రాంతంబులై క్రమంబున నీలాది పర్వత 
దీర్హ పరిమాణంబుల నుండు; నిలావృత వర్షంబునకు దక్షిణంబున నిషధ హేమకూట హిమవత్పర్వతంబులును 
స్‌మా పర్వతంబులును, బూర్వ పశ్చిమంబులు నిడుపును, దక్షిణోత్తరంబులు విశాలంబును నగుచు, నా 
నీలాదిపర్వతంబుల తీరున నుండు; నా గిరుల మధ్య ప్రదేశంబున హరివర్ష్న కింపురుషవర్న భారతవర్షంబులను 
నామంబులు గల వర్వంబు లుండు; నా యిలా వృతవర్షంబునకుం బశ్చిమంబున మాల్యవత్పర్వతంబును, 
బూర్వ భాగంబున గంధమాదనంబును సీమా పర్వతంబులు; పూర్వపశ్చిమంబులు నిడుపును, 
దక్షిణోత్తరంబులు విశాలంబులు నగుచు నీలపర్వత నిషధపర్వతంబులం గదిసి, ద్విసహస్ర యోజనంబుల 
విస్తారంబై యుండు; మాల్యవత్పర్వతంబు పశ్చిమ సముద్రాంతంబై కేతుమాలవర్ష్నంబును, గంధమాదన 
పర్వతంబునకుం బూర్వ భాగంబున సముద్రాంతం బగుచు భద్రాశ్వవర్నంబును, మేరువునకుం దూర్పున 
మందరపర్వతంబును, దక్షిణంబున మేరుమందర పర్వతంబులును, బడమటి పార్వ్వంబుల నుత్తరమునం 
గుముద పర్వతంబులను నామంబులు గలిగి యయుత యోజనోన్నతంబు లయి మేరునగం బను మధ్యోన్నత 
మేధిస్తంభంబునకుం జతుర్ముఖంబుల హస్వస్తంభంబులను బోలియుండు; నా చతుస్త్పంభంబుల యందును 


606 శ్రీమహాభాగవతము 


బర్వతశిఖరంబుల వెలుంగొందు కేతువులునుంబోలెం జూత జంబూ కదంబ న్యగ్రోధంబు లను 
వృక్షరాజంబులు గ్రమంబున నొండొంటికి నేకాదశశతయోజనాయతంబును శతయోజనవిస్తారంబును 
గలిగియుండు; మజియు నా పర్వత శిఖరంబులం క్రమంబునం బయో మ ధ్విక్షురస మృష్ట జలంబులు 
గలిగి శతయోజన విస్తారంబు లయిన సరోవరంబులు దేజరిల్లు; నందు సుస్నాతు లగువారలకు 
యోగైశ్వర్యంబులు స్వభావంబునం గలుగు; మజియు నందన చైత్రరథ వైభ్రాజిక సర్వతోభద్రంబు లను 
నామంబులు గల దేవోద్యానంబు లా పర్వత శిఖరంబుల వెలుంగొందుచుండు; నందు దేవతాగణంబులు 
దేవాంగనలం గూడి గంధర్వుల గీతనృత్యంబులు గనుంగొనుచు విహరింతు రంత. 20 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; పూర్వపశ్చిమంబులు= తూర్పుపడమరలు; లవణసాగర +అంతంబులు +ఐ+ఉన్న= ఉప్పు 
కడలితో అంతమొందియున్న; సీమాపర్వతంబుల+అందున్‌= హద్దులకు చివరనున్న కొండలయందు; నీల శ్వేత 
శృంగవత్పర్వతంబులు = నల్లని, తెల్లని శిఖరములు గల కొండలు, నిడివిని; యథాక్రమంబుగన్‌= వరుసగా; దశమ+అంశన్యూన 
ప్రమాణ యోజనంబులు= పదియవ వంతు తక్కువగా యోజనముల, కొలంతలు; కలవిగాన్‌+ఉందడున్‌= కలిగినవిగా 
ఉండును; వీని మధ్యప్రదేశంబునన్‌= ఈ పర్వతాల నడిమిప్రదేశంలో, రమ్యక, హిరణ్మయ; కురు వర్షంబులు+అను; 
నామంబులుగల; వర్షంబులుండున్‌= వర్షభ్రూభాగాలుంటాయ్యి; వాని విస్తారంబులు= వాని విస్పృతి నవసహస్ర యోజనంబులు 
గలిగి= తొమ్మిదివేల యోజనంబులు గలిగి లవణసముద్ర+అంతంబులు +ఐ= ఉప్పు కడలితో అంతమగుచు, క్రమంబునన్‌; 
నీల+ఆదిపర్వత దీర్హ పరిమాణంబులన్‌+ఉందున్‌= నల్లనికొండ మొదలుగా సుదీర్టమయిన పరిమాణాలు కలిగి ఉంటాయి; 
ఇలావృతవర్షంబునకున్‌; దక్షిణంబునన్‌్స్‌ నిషధ, హేమకూట; హిమవత్‌ పర్వతంబులును; సీమాపర్వతంబులును = సరిహద్దుల 
కొండలును; పూర్వ పశ్చిమంబులు= తూర్పుపడమరలు, నిడుపును; దక్షిణ +ఉత్తరంబులు = ఉత్తరదక్షిణములు, విశాలంబునున్‌+ 
అగుచున్‌= విశాలమగుచు; ఆ నీల+ఆదిపర్వతంబుల తీరునన్‌+ఉండున్‌; ఆ గిరుల మధ్యప్రదేశంబునన్‌= ఆ కొండల 
మధ్యభాగంలో, హరి వర్షకింపురుష వర్ష భారతవర్షంబులు +అను, నామంబులున్‌+కల= పేర్లుగల్లిన; వర్షంబులుండున్‌= 
వర్ష భూభాగాలుంటాయి; ఆ+ఇలావృత వర్షంబునకున్‌= ఆ ఇలావృతనామక వర్ష భూభాగానికి; పశ్చిమంబునన్‌= 
పదమటి దిక్కున, మాల్యవత్‌ పర్వతంబును; పూర్వభాగంబునన్‌ = తూర్పు దిక్కున; గంధమాదనంబును; సీమాపర్వతంబులు= 
సరిహద్దులు గల పర్వతాలు; పూర్వపశ్చిమంబులు= తూర్పుపడమరలు, నిడుపును; దక్షిణ +ఉత్తరంబులు = ఉత్తరదక్షిణములు; 
విశాలంబునున్‌ +అగుచు, నీలపర్వత నిషధపర్వతంబులన్‌+కదిసి, ద్విసహస్రయోజనంబుల = రెండువేల యోజనాల; 
విస్తారంబు +ఐ+ఉండదున్‌; మాల్యవత్‌+పర్వతంబు, పశ్చిమసముద్ర+అంతంబు+ఐ= పడమటి సముద్రంతో అంతమై, 
కేతుమాల వర్షంబున్సు గంధమాదన పర్వతంబునకున్‌, పూర్వభాగంబునన్‌= తూర్పుభాగాన; సముద్ర+అంతంబు +అగుచున్‌= 
సముద్రమే సరిహద్దుగా గలిగి భద్ర+అశ్వవర్షంబును, మేరువునకున్‌+తూర్చున; మందర పర్వతంబును; దక్షిణంబునన్‌; 
మేరుమందర పర్వతంబులును; పడమటి పార్వ్వంబులన్‌= పడమటి దిక్కున; ఉత్తరమునన్‌= ఉత్తరపు దిక్కున; కుముద 
పర్వతంబులున్‌+అను; నామంబులున్‌+కలిగి = పేర్లు గలిగి అయుత యోజన +ఉన్నతంబులు +అయి= పదివేల యోజనాల 
ఎత్తుకలవై; మేరునగంబు +అను; మధ్య+ఉన్నత మెధిస్తంభంబునకున్‌= నడిమి భాగమునగల ఉన్నతమయిన (ఎత్తయిన) 
పశువును గట్టు కొయ్యస్తంభమునకు (యూపస్తంభానికి) చతుర్ముఖంబులన్‌= నాలుగువైపుల; హ్రస్వస్తంభంబులున్‌ +పోలి+ 
ఉందున్‌= కురుచ కంబాలవలె ఉంటాయి; ఆ చతుర్‌+స్తంభంబుల+అందును= ఆ నాలుగు స్తంభంబులయందును; 
పర్వత శిఖరంబులన్‌= కొండ కొనలయందు; వెలుంగు +ఒందు= ప్రకాశించు; కేతువులునున్‌+పోలెన్‌= పతాకాలవలె, 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 60/7 


చూత, జంబూ, కదంబ; న్యగ్రోధంబులు +అను= మామిడి, నేరేడు, కడిమి, మర్రిఅనే; వృక్షరాజంబులు= వృక్ష శ్రేష్టములు, 
క్రమంబునన్‌; ఒండు+బఒంటికిన్‌, ఏకాదశశత యోజన+ఆయతంబును= పదకొండు వందల యోజనాల పొడవూ; 
శతయోజన విస్తారంబును= నూరు యోజనముల విసృృతియు; కలిగి+ఉండున్‌్‌ మజియున్‌; ఆ పర్వతశిఖరంబులన్‌= ఆ 
కొండకొనలయందు; క్రమంబునన్స్‌ పయస్‌, మధు +ఇక్షురస, మృష్టజలంబులు+కలిగి= క్షీరసరస్సు, మధుసరస్సు, ఇక్షురస 
సరస్సు, నిర్మల జల సరస్సులు కలిగి శతయోజన విస్తారంబులు+ఐన; సరోవరంబులు+ తేజరిల్లున్‌= కొలకులు ్రరశిస్తాయి; 
అందున్‌= ఆ సరోవరములలో; సుస్నాతులు +అగువారలకున్‌= బాగుగా స్నానం చేసేవారికి; యోగ+ఐశ్వర్యంబులు = 
యోగ నిష్ట అణిమాది సిద్ధులు; స్వభావంబునన్‌+కలుగున్‌= తత్‌ స్నాన అనుభవముచేతనే సిద్ధించును, మతజియున్‌; 
నందన వైత్రరథ, వైభ్రాజిక, సర్వతోభద్రంబులు +అను; నామంబులు+కల= పేర్లుగల; దేవ+ఉద్యానంబులు; ఆ పర్వత 
శిఖరంబులన్‌= ఆ కొందకొనల; వెలుంగొందుచుండున్‌; అందున్‌; దేవతాగణంబులు; దేవ +అంగనలన్‌ +కూడి; గంధర్వుల 
గీత నృత్యంబులు+కనుంకొనుచున్‌= గంధర్వుల ఆటపాటలను విలోకించుచు; విహరింతురు= విహరిస్తారు; అంతన్‌= 
అంతట. 


తా ; తూరుపు పదమరలలో ఉప్పునీటి సముద్రంవరకూ ఉన్న సరిహద్దు పర్వతాలలో నీలశ్వేత శృంగవత్పర్వతాలు 
క్రమంగా ఒకదానికంటె ఒకటి పది యోజనాల తక్కువ పొడవు కలిగి ఉంటాయి. ఈ మూడు పర్వతాల నడిమి 
ప్రదేశంలో రమ్యక, హిరణ్మయ, కురు నామాలుగల మూడువర్నాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి తొమ్మిదివేల యోజనాల 
విస్ఫృతి కలిగి ఉన్నాయి. అవన్నీ సముద్రందాక వ్యాపించి ఉన్నాయి. ఆ మూడు వర్షాల పొడవు నీలశ్వేత శృంగవత్పర్వతాల 
పొడవుతో సమానంగా ఉంటుంది. 


ఇలావృతవర్నానికి దక్షిణంగా మూడు సరిహద్దు పర్వతాలు ఉన్నాయి. అవే నిషథ పర్వతం, హేమకూట పర్వతం, 
హిమవత్పర్వతం. ఇవి తూర్పునుండి పడమటి వరకూ పొడవూ, ఉత్తరంనుండి దక్షిణం వరకూ వెడల్పూ కలిగి ఉన్నాయి. 
వీటి నిడివి నీలశ్వేత శృంగవత్‌ పర్వతాలతో సమానంగా ఉంటుంది. ఈ మూడు కొండల నదుమ మూడు భూప్రదేశాలున్నాయి. 
అవే హరివర్షం, కింపురుషం, భారతవర్షం అనేవి. 


ఇలావృతవర్నానికి పశ్చిమంలో మాల్యవంతం. తూర్పున గంధమాదనం అనే సరిహద్దు పర్వతాలున్నాయి. అవి 
తూర్పు పడమరలకు పొడవూ, ఉత్తర దక్షిణాలకు వెడల్పూ కలిగి నీలపర్వత నిషధ పర్వతాలను ఆనుకొని ఉన్నాయి. వాటి 
విసృతి రెండువేల యోజనాలు. మాల్యవంతం, గంధమాదనం అనే ఈ రెండూ కేతుమాల భద్రాశ్వవర్నాలకు సరిహద్దు 
పర్వతాలుగా ఉన్నాయి. సుమేరు పర్వతానికి తూర్పున మందర పర్వతం, దక్షిణాన మేరుమందర పర్వతం, పడమట 
సుపార్వపర్వతం, ఉత్తరాన కుముద పర్వతం ఉన్నాయి. ఈ నాలుగు పర్వతాలు పదివేల యోజనాల ఎత్తు కలిగి ఉన్నవి. 


ఇన్నిటికీ నడుమ మేరుపర్వతం ఎత్తుగా పొడుగైన స్తంభం లాగా ఉంటే మిగిలిన పర్వతాలు నాలుగు పక్కల నాటిన 
పొట్టిగుంజలలాగున ఉన్నాయి. 


ఈ నాలుగు పర్వత శిఖరాలమీద పతాకాల లాగున క్రమంగా పెద్ద పెద్ద మామిడిచెట్టు, నేరేడు చెట్లు, కడిమి 
చెట్లు, మర్రిచెట్లు ఉన్నాయి. ఈ వృక్షరాజాలు ఒక్కొక్కటీ పదకొండు వందల యోజనాల పొడవూ, నూరు యోజనాల 
వెడల్పు కలిగి ఉన్నాయి. ఇంతేగాక ఆ నాలుగు పర్వత శిఖరాల మీద శతయోజన విస్తీర్ణములయిన నాలుగు పెద్ద పెద్ద 
సరోవరాలు ఉన్నాయి. క్రమంగా వానిపేర్లు క్షీర సరస్సు, మధుసరస్సు, ఇక్షురస సరస్సు, నిర్మల జలసరస్సు. ఆ సరస్సులలో 


608 శ్రీమహాభాగవతము 


స్నానం చేసేవారికి స్వభావం చేతనే యోగనిమ్మా, అణిమాదిసిద్దులూ సిద్ధిన్తాయి. ఇంకా ఆ పర్వత శిఖరాలపైన నందనం, 
చైత్రరథం, వైభ్రాజకం, సర్వతోభద్రం అనే దేవోద్యానాలు ఉన్నాయి. ఆ ఉద్యానవనాలలో దేవతలు దేవకాంతలతోకూడి 
గంధర్వుల ఆటపాటలను ఆలకిస్తూ ఆలోకిస్తూ ఆనందంగా విహరిస్తారు. 


ఉ.  మందరపర్వతంబు తుది మామిడి పం ద్లమృతోపమానమై 
మందరశైలశ్చంగకసమానములబై గిరిమీంద రాల మా 
కందఫలామృతంబు గలంగంబడి జాజీ మహాప్రవాహమై 
యం దరుణోదనామమున నద్భుతమై విలసిల్లు నెంతయున్‌. 21 


ప్రతి ; మందరపర్వతంబు తుదిన్‌= మందర నామకమయిన కొండశిఖరానగల; మామిడిపందడ్లు= చూతఫలాలు; 
అమృత+ఉపమానము+ఐ= అమృతంతో సమానమై; మందరశళైల శృంగక సమానములు+ఐ= మందరపర్వత శిఖరాలతో 
తులతూగేవిగా గిరి మీందన్‌= కొండపై; రాలన్‌= పరిపక్వత చెందడంవల్ల రాలిపడిపోతుండగా; మాకందఫల +అమృతంబు+ 
కలంగన్‌= అమృతంవంటి తియ్యమామిడిగుజ్జుతో కలిసి, పడి; జాటి; మహాఫప్రవాహము+ఐ= పెనుప్రవాహమై; అందున్‌= 
అచట; అరుణోద నామమునన్‌= అరుణోదమనే పేరుతో; ఎంతయున్‌= మిక్కిలి అద్భుతము+ఐ= వింతలు; విలసిల్లున్‌= 
ప్రకాశవంతంగా; ప్రవహిస్తుంది. 
తా ;: మందరపర్వతంమీద మామిడిచెట్లున్నాయి. ఆ చెట్లఫలాలు పర్వత శిఖరాలంత పెద్దవి. ఆ పండ్లరుచి అమృతంవలె 
ఉంటుంది. బాగా మాగిన పండ్లు చెట్లనుండి రాలుతాయి. ఆ పండ్లు పడి పగిలినపుడు ఆ పండ్లరసం అచ్చెరువు 
గొల్పేవిధంగా మహాప్రవాహమై 'అరుణోదిము అనే పేరుతో ప్రవహిస్తుంది. 
చ. కడు మధురంబునన్‌ సురభిగంధముచే నరుణ ప్రకాశతన్‌ 

వడిగొని మందరాచలము వంతల చెంతల జాజీ యంతలోం 

దొడితొడి నాయిలావృతముందోంచుచు వింతగంబూర్వవాహియై 

యడరుందరంగసంతతుల నందటథి నచ్చటంజేయు ధన్యులన్‌. 22 
ప్రతి : కడున్‌= మిక్కిలి మధురంబునన్‌= తియ్యదనంతో; సురభి గంధముచేన్‌= సుగంధంతో కూడిన; అరుణప్రకాశతన్‌= 
ఎర్రని రంగుతో; వడిగొని= వేగం పుంజుకొని; మందర+అచలము= మందర పర్వతం; వంతల చెంతలన్‌= సమీపంలో, 
జాథటి; అంతలోన్‌; తొడితొడి= వెంటవెంటనే; పూర్వవాహి+ఐ= తూర్పువైపుగా ప్రవహించునదై; ఆ+ఇలావృతమున్‌= ఆ 
ఇలావృత వర్షాన్ని తోంచుచున్‌= ఒరుసుకొంటూ; అదరున్‌= వర్ధిల్లును వింతగన్‌= ఆశ్చర్యకరంగా; తరంగ సంతతులన్‌= 
అలలసముదాయంతో; అచ్చటన్‌= అచ్చట; అందటిన్‌= అందటిని; ధన్యులన్‌+చేయున్‌= పవిదత్రులుగా చేస్తుంది. 
తా: ఆ నదీరసాలు చాలా తియ్యనివి. సుగంధంతో కూడినవి. ఎ(ర్రనిరంగు కలవి. ఆ నది మందరాచలం నుండి 
బయల్వెడలి తూర్పువైపుగా ఇలావృతవర్నాన్ని ఒరుసుకొంటూ సాగిపోతుంది. ఆ నదీతరంగాలు అందరినీ పవిత్రం చేస్తుంటాయి. 


ఆఅ. ఆ నదిజలంబు లాడిన యచ్చటి, యంబికానుచరుల యంగగంధ 
మంది పవనుండంత మనుజేశ! పదియోజ, నములు సుట్టుంబరిమళముల నింపు. 29 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 609 


ప్రతి : మనుజ+ఈశ= నరాధిపా!; పవనుండు= వాయువు; ఆ నదీ జలంబులు+ఆడిన= అరుణోద ప్రవాహంలో జలకేళి 
సల్పిన, అచ్చటి; అంబికా+అనుచరుల= పార్వతీదేవి చెలికత్తెల) అంగగంధము+అంది= శరీర దివ్యపరీమళాన్ని జోడించుకొని; 
అంతన్‌= పిదప; పదియోజనములు+చుట్టున్‌= పది ఆమడల పర్యంతమును; పరిమళములన్‌= సుగంధమును; నింపున్‌= 
వెదజల్లుతుంది. 

తా : ఓ రాజా! ఆ నదీజలాలలో పార్వతీదేవి చెలికత్తెలు స్నానం చేస్తారు. వారి శరీరాలలోని సహజ దివ్యపరిమళాన్ని 
(గ్రహించిన వాయువు పదివేల యోజనాల పర్యంతం సుగంధాలు వెదజల్లుతుంది. 


ఆ. మేరుమందరములమీంద జంబూఫలం, బులు మహాగజోపములుగ వ్రాలి 
యవిసి యంతందద్రసామృతం బల్లన, య మృహానగంబునందుంబొడమి. జ! 


ప్రతి : మేరు మందరముల మీందన్‌; జంబూఫలంబులు = నేరేడు పండ్లు; మహా+గజ+ఉపములుగన్‌= పెనుగజములతో 
పోల్చదగినవై; వ్రాలి= రాలిపడి; అవిసి= పగిలి; అంతన్‌= పిమ్మట; తద్‌+రస +అమృతంబు +అల్లనన్‌= ఆ నేరేడు పండ్ల 
అమృతరసంవంటి రసం, మెల్లమెల్లన; ఆ+మహానగంబు +అందున్‌= ఆ పెనుగొండయందు, పొడమి= పుట్టి... 

తా : మేరుమందరపర్వతాలమీద నేరేడు పండ్లున్నాయి. ఆ పండ్లు పెద్ద ఏనుగులంత పరిమాణంగలవి. చెట్లనుండి అవి 
రాలిపడి పగులగా ఆ పగిలిన పండ్లరసమే ప్రవాహంగా ఆ కొండమీద జాలువారుతున్నది. 


క. అనుపమ మగు జంబూనది, యను పేరను వెలసి లీల నరుగుచు నంతన్‌ 
ఘనత నిలావృతవర్నము, పనుపడందడుపుచును ధరణింబ్రవహించుందగన్‌. 25 


ప్రతి : అనుపమము+అగు= పోల్చుటకు వీలుకానిదైన; జంబూనది+అనుపేరను= జంబూనది అనుపేరుతో; వెలసి= 
ప్రసిద్ధమై; లీలన్‌+అరుగుచున్‌= విలాసంతో ప్రవహిస్తూ అంతన్‌= అంత; ఘనతన్‌= గొప్పతనంతో; ఇలావృతవర్షమున్‌= 
ఇలావృత వర్షప్రదేశమును; పనుపడన్‌= విభాగమేర్ప్చడునట్లుగా? తడుపుచును= జలప్రవాహంచే తడుపుతూ; ధరణిన్‌= 
భూభాగమున; తగన్‌= చక్కగా; ప్రవహించున్‌= ప్రవహిస్తుంది. 
తా : ఆ నేరేడు పండ్లరసం నదిగా ప్రవహిస్తున్నది. ఆ నదిపేరు జంబూనది. ఆ నది సాటిలేనిది. ఆ నది ఇలావృత వర్షాన్ని 
తడుపుతూ భూభాగంమీద ప్రవహిస్తున్నది. 
ఉ. ఆ నదినీటందోంగి పదనై యటు మృత్తనిలార్మసంగతిం 

బూని కడున్‌ విపాకమునంబొందుచు శుద్ధసువర్ణజాతి జాం 

బూనద నామమొంది సురముఖ్యుల కెల్లను భూషణార్హమై 

మానుగ వన్నె మించి కడు మంచిదియై విలసిల్లు నెంతయున్‌. 26 
ప్రతి : ఆ నదినీటన్‌= ఆ జంబూనదీ జలాల్లో; తోంగి= పూర్తిగా మునిగి; పదను+ఐ= మెరపు చెందినదైై అటు; మృత్తు= 
మట్టి; అనిల+అర్మసంగతిన్‌= వాయు, సూర్య సంపర్మంవల్ల; పూని= ప్రయత్నించి; కడున్‌= మిక్షిలి; విపాకమునన్‌+ 
పొందుచున్‌= పరిణామం పొంది; శుద్ధ= అచ్చమైన; సువర్ణజాతి= మంచివన్నెాగల బంగారు జాతిదయిన; 
జాంబూనదనామమున్‌= జాంబూనదమనే పేరును; ఒంది= పొంది; సురముఖ్యులకున్‌+ఎల్లనున్‌= ఎల్లదేవతాప్రముఖులకు, 


610 శ్రీమహాభాగవతము 


అందరకు; భూషణ +అర్హము+ఐ= నగలు చేయించుకొనుటకు తగినద్రై వన్నెమించి= వర్ణంతో ప్రకాశించి; కడుమంచిది+ఐ= 
మిక్కిలి శుభప్రదమై; ఎంతయున్‌= ఎంతో; విలసిల్లున్‌= ప్రకాశించును. 


తా : ఆ జాంబూనదీజలంతో బాగా నానిన మట్టి, గాలి, సూర్యకిరణాల సంపర్మంతో పరిపక్వమై బంగారంలా మారిపోతుంది. 
ఆ కారణంగా బంగారానికి జాంబూనదం అనే పేరు వచ్చింది. మంచివన్నెగల ఆ శుద్ధ సువర్ణంతో దేవతలు నగలు 
చేయించుకొని అలంకరించుకొంటారు. 


విశే : హాటకోత్పత్తి కథనం : బంగారు ఉత్పత్తి అయ్యే విధం పంచమస్మంధం - ద్వితీయాశ్వాసంలోనే రెందు విధాలుగా 
చెప్పబడింది. 1) 5-2-26 - జాంబూనదము = బంగారు 
2) 5-2-111 - హాటకము = బంగారు 


దేవతలు ధరించే బంగారం - జాంబూనదము. 'వితలం” (అధోలోకాలలో ఒకటి) లోని ప్రజలు ధరించే 
బంగారం హాటకము. మూలంలో ఏయే నగలుగా మార్చుకొంటారో, అలంకరించుకొంటారో వివరణ ఉంది. 'ముకుట, 
కటక, కటిసూత్ర ఆది ఆభరణ రూపేణ ఖలు ధారయస్తి (16-21) కిరీటాలు, కంకణాలు, మొల నూలులాంటి నగలని 
గ్రహించవచ్చు. 
వ మణియు సుపార్వ్వ నగా[గ్రంబునందుం బంచవ్యామపరీణాహ బంధురంబులగు నైదు మధుధారా 
ప్రవాహంబులు పంచముఖంబుల వెడలి సుపార్వనగ శృంగంబులం బడి యిలావృత వర్వంబు 
పళశ్చిమభాగంబుం దడుపుచుం బ్రమించు, నా తేనియ ననుభవించువారల ముఖమారుత సుగంధంబు 
శతయోజనపర్యంతంబు పరిమళించు. 27 
ప్రతి : మజియున్‌= అంతేగాక; సుపార్వనగ+అగ్రంబు +అందున్‌= సుపార్వమనే కొంద శిఖరంమీద; పంచవ్యామపరీణావ 
బంధురంబులు +అగు= ఐదు బారల పొడవు వెడల్పులతో, నిండినవియు అయిన; ఐదు మధుధారాఫప్రవాహంబులు = 
ఐదు తేనెధారల వెల్లువలు; పంచముఖంబులన్‌= ఐదు దిక్కుల, వెడలి; సుపార్వ్వ నగశ్ళంగంబులన్‌+పడి = సుపార్వ్వ 
పర్వతశిఖరం మీదనుండి క్రిందికి ప్రవహిస్తూ ఇలావృత వర్షంబు= ఇలావృత భూభాగం; పశ్చిమభాగంబున్‌= పడమటి 
ప్రదేశాన్ని తడుపుచున్‌= తడుపుచు; ప్రవహించున్‌= ప్రవహించును ఆ తేనియన్‌; అనుభవించువారల; ముఖమారుత 
సుగంధంబు= ముఖాలనుండి వెలువడిన పరిమళం; శతయోజనపర్యంతంబు= నూరు యోజనాల మేర; పరిమళించున్‌= 
వ్యాపిస్తుంది. 


తా; సుపార్వ్వమనే కొండ పైభాగంలో ఐదుప్రవాహాలు. ఒక్కొక్క ప్రవాహం ఐదుబారల వెడల్పు కలది. నదీరూపంగా 
కనిపించేది. అవి క్రిందికి ప్రవహిస్తూ ఇలావృత వర్షం పడమటిభాగాన్ని తడుపుతుంటాయి. ఆ ఐదు తేనెప్రవాహాలనూ 
ఆస్వాదించినవారి ముఖాలనుండి వెలువడిన పరిమళం నూరు యోజనాల పర్యంతం వ్యాపిస్తుంది. 


విశే : వ్యామము అంటే రెండు చేతులు చాస్తే వాని నదుమగల పరిమాణం. దాదాపు 8 అడుగులు. ఒక్కొక్కధార 40 
అడుగుల వెడల్పు కలదని భావించాలి. 
స్ప కుముదపర్వతశిఖాగ్రమున నుత్పన్నమై కనుపట్టు వటతరుస్క్మంధమునను 

నుదయించునట్టి పయో దధి ఘృత మధు గుడ విశిష్టాన్నంబు లుడుగ కెపుడు 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 611 


నంబరశయ్యాసనాభరణాదివస్తువులు గోరికలు దీర్చుచును గుముద 
పర్వతా[గ్రంబునంబడి యిలావృతవర్షమున జనులకు నెల్ల భోగ్యములను 


ఆ. వదల కొసంగు, వారి వలిపలితంబులు, దలంగు దుష్టగంధములును బాయు 
మరణభయము ముదిమి పొరయ దెన్నండును శీ, తోష్టబాధ సెందకుండు నధిప! 28 


ప్రతి : అధిప= రాజా!) కుముద పర్వతశిఖా+అగ్రమునన్‌= కుముదనామక పర్వతం కొననుండి; ఉత్పన్నము+ఐ= 
బాగుగా మొలిచి పెరిగినదయి; కనుపట్టు= గోచరించు; వటతరు స్మంధమునను =మరర్రిచెట్టయొక్క బోదెయందు; 
ఉదయించునట్టి= పుట్టినట్టి, జన్మించునట్టి; పయస్‌= పాలు; దధి= పెరుగు; ఘృత = నేయి; మధు= తేనె; గుద= బెల్లం; 
విశిష్ట+అన్నంబులు = శ్రేషమయిన అన్న విశేషాలు; ఉడుగక+ఎపుడు= సతతం ఉత్పన్నమవుతూ; అంబర= వస్త్రాలు; 
శయ్యా= పాన్పులు; ఆసన = కూర్చోవడానికి పీఠములు; ఆభరణ+ఆదివస్తువులు= నగలు మొదలయిన వస్తువులు; 
కోరికలు+తీర్చుచును= కాంక్షలను నెరవేరుస్తూ కుముద పర్వత+అ(గ్రంబునన్‌+పడి= కుముద నామకమగు కొండ 
కొనలనుండి పడుతూ; ఇలావృతవర్షమునన్‌= ఇలావృతమను పేరుగల వర్షభూభాగమందలి; జనులకున్‌= ప్రజలకు; 
ఎల్లభోగ్యములను= అన్నిరకాలయిన అనుభవాలను; వదలక +బఒసంగున్‌= విడువక ప్రసాదించును; వారి= ఆ జనుల; 
వళిపలితంబులు= చర్మపు ముడుతలు, నెరసిన తలవెండ్రుకలు; తలంగున్‌= తప్పును; దుష్టగంధములును+పాయున్‌= 
దుర్వాసనలును వదలిపోవును; ఎన్నడునున్‌= ఏనాడును; మరణభయము= చావువలన కలిగే భీతి; ముదిమి= ముసలితనము; 
పొరయదు= కలుగదు; శీత+ఉష్ణబాధ= చలివేడుముల బాధలు; చెందక +ఉండున్‌= చెందకుండును. 


తా :; ఓ రాజా! కుముద పర్వతం శిఖరంమీద దృఢమయిన మర్రిచెట్టు ఉన్నది. ఆ మర్రిమాను జోదెనుండి పాలు, పెరుగు, 
నేయి, లేనె, బెల్లం ఇంకా రకరకాల రుచులు కలిగిన ఆహారపదార్థాలు ఎప్పుడూ పుడుతూ ఉంటాయి. వస్త్రాలు, పొన్పులు, 
ఆసనాలు, నగలు మొదలయిన వస్తువులను ఆ వటవృక్షం ప్రసాదిస్తుంది. ఆ మర్రిమాను కోరిన కోరికలు తీరుస్తూ 
ఇలావృత వర్షంలో నివసించే ప్రజల కందరికి సమస్త విధములయిన సుఖసంపత్తిని ప్రసాదిస్తుంది. ఆ ఆహారపదార్థాలు 
వాడడం వల్లనూ ఆ ప్రదేశంలో అయాచితంగా దక్కే సుఖానుభోగంవల్లనూ అక్కడ ఎవరికీ ముసలితనం రాదు. చర్మం 
ముడుతలు పడదు. జుట్టు నెరిసిపోదు. శరీర దుర్గంధం ఉందదు. మరణభయం అసలుందదు. చలి, ఎందల బాధలసలు 
ఉండనే ఉండవు. 


ఆ. దేవదానవులును దివ్యమునీంద్ర గం, ధర్వు లాదిగాంగందగిలి యాశ 
యించి యుందు రా గిరీంద్ర మూలమునందు, హర్షమంది ఘనవిహారలీల. 29 


ప్రతి : దేవదానవులును = దేవతలు, రాక్షసులును; దివ్యముని+ఇం(ద్ర గంధర్వులు +ఆది+కాంగన్‌= దేవర్పులు గంధర్వులు 
మొదలైనవారు; తగిలి= ఆసక్తి కలిగి; ఆ గిరి+ఇంద్రమూలము+అందున్‌= ఆ గ్రేష్ట్టర్వతం అడుగుభాగాన; ఘనవివారలీలన్‌= 
గొప్పదయిన స్వేచ్చా విహారవిలాసాలతో; హర్షము+అంది= సంతోషమంది; ఆశయించి+ఉందురు= ఆశయించి ఉంటారు. 
తా : దేవతలు, రాక్షసులు, దివ్యమునీంద్రులు, గంధర్వులు మొదలయిన వారందరూ ఈ కుముద పర్వతాన్ని ఆశ్రయించి 
పట్టరాని సంతోషంతో విహరిస్తుంటారు. 


విశే ; మూలంలో 'కుముదనిరూఢో యశ్శతవల్నో నామ వటః 16-24 అని మర్రిచెట్టు పేరు “శతవల్మము”గా చెప్పబడింది. 


612 శ్రీమహాభాగవతము 


వ. నరేంద్రా! కురంగ కురర కుసుంభ వైకంకత త్రికూట శిశిర పతంగ రుచక నిషధ శితివాస కపిల 
శంఖాదులయిన పర్వతంబులు మేరుపర్వతకర్ణికకుం గేసరంబులయి పరివేష్టించి యుండు, నామేరు 
నగేంద్రంబునకుం బూర్వభాగంబున జఠర దేవకూటంబులును, బశ్చిమంబునం బవనపారియాత్రంబులు 
నను పర్వతంబులు నాలుగు, నొండొంటికి దక్షిణోత్తరంబుల నవ్చాదశ సహస్ర యోజనంబుల నిడుపును 
బూర్వ పశ్చిమంబుల ద్విసహస్ర యోజనంబుల వెడల్పును నగుచు దక్షిణంబునం గైలాస కరవీరంబులును, 
నుత్తరంబునం ద్రిశ్చంగమకరంబులను నామంబులు గల పర్వతంబులు నాలుగును, బూర్వపశ్చిమంబుల 
నవ్చాదశసహస్ర యోజనంబుల నిడుపును, దక్షిణోత్తరంబుల ద్విసహస్రయోజనంబుల వెడల్పును నగుచు 
నగ్నిపురుషునకుం బ్రదక్షిణం బగుచున్న పరిస్తరణంబుల చందంబున మేరువునకుం బ్రదక్షిణంబుగా నష్ట 
నగంబులు నిలిచియుండు, మేరు శిఖరంబున దశసహస్ర యోజనంబుల నిడుపు నంతియ విస్తారంబు 
నగుచు సువర్షమయంబయిన బ్రహ్మపురంబు తేజరిల్లుచుండు, నా పట్టణంబునకు నష్టదిక్కుల యందును 
లోకపాలుర పురంబు లుండు. 380 


ప్రతి : నర+ఇంద్రా!; రాజ్ఞా కురంగ; కురర; కుసుంభ; వైకంకత; త్రికూట; శిశిర పతంగ; రుచక; నిషధ; శితివాస; 
కపిల; శంఖ+ఆదులయిన = శంఖాదులనే నామాలతో; పర్వతంబులు= కొండలు; మేరుపర్వత కర్ణికకున్‌= మేరుపర్వతమనే 
దుద్దుకు; కేసరంబులు +అయి= కింజల్మములై, అకరువులై; పరివేష్టించి+ఉండున్‌= చుట్టి ఉందును; ఆ మేరునగ+ 
ఇంద్రంబునకున్‌= పర్వత శ్రేషుయిన మేరు పర్వతానికి; పూర్వ భాగంబునన్‌= తూర్పుభాగంలో; జరరదేవకూటంబులును= 
జరరగిరి; దేవకూటం అనే కొండలును; పశ్చిమంబునన్‌= పడమటిదిక్కున; పవన పారియాత్రంబులున్‌+అను= పవనగిరి, 
పారి యాత్రములనే పేళ్ళుగల; పర్వతములు నాలుగు= కొండలు నాలుగు; ఒండు+బఒంటికిన్‌= పరస్పరం; దక్షిణ+ 
ఉత్తరంబులన్‌= దక్షిణంనుంచి ఉత్తరం వరకు; అవ్టాదశసహస్రయోజనంబుల నిడుపును= పద్దెనిమిది యోజనాల పొడవును; 
పూర్వపశ్చిమంబులన్‌= తూర్పు నుండి పడమటివరకు; ద్విసహస్రయోజనంబుల వెడల్పును +అగుచున్‌= రెండువేల యోజనాల 
వెడల్పు కలిగి ఉండి; దక్షిణంబునన్‌= దక్షిణంవైపు; కైలాస కరవీరంబులును= కైలాసం కరవీరం అనే కొండలును; 
ఉత్తరంబునన్‌= ఉత్తరంవైపు; త్రిశ్చంగ మకరంబులు+అను నామకంబులు+కల= త్రిశంగం, మకరం అను పేరుగల; 
పర్వతంబులు నాలుగును= కొండలు నాలుగును; పూర్వపశ్చిమంబులన్‌= తూర్పునుండి పడమటిదాక; అవ్టాదశ 
సహస్రయోజనంబుల నిడుపును= పదునెనిమిది సహస్ర యోజనాల నిడుపును; దక్షిణ +ఉత్తరంబులన్‌= దక్షిణంనుండి 
ఉత్తరానికి; ద్విసహస్ర యోజనంబుల= రెండువేల యోజనాల, వెడల్పును; అగుచున్‌= కలిగినదగుచు; అగ్నిపురుషునకున్‌= 
అగ్నిహో్రునికి; ప్రదక్షిణంబు+అగుచున్న= ప్రదక్షిణం చేస్తున్న; పరిస్తరణంబుల చందంబునన్‌, చుట్టూ పరచబడిన 
దర్భలలాగున, మేరువునకున్‌; ప్రదక్షిణంబుగాన్‌= ప్రదక్షిణంగా; అష్టనగంబులు = ఎనిమిది కొండలు; నిలిచియుండున్‌= 
నిలిచి ఉన్నాయి; మేరుశిఖరంబునన్‌= మెరుశిఖరంప్పై; దశసహస్ర యోజనంబుల నిడుపును= పది వేల యోజనాల 
పొడవును; అంతియ విస్తారంబున్‌+అగుచున్‌= అంతే విస్తారంగల; సువర్షమయంబు +అయిన= బంగారు మయమైన; 
బ్రహ్మపురంబు= బ్రహ్మ పట్టణము; లేజరిల్లుచున్‌+ఉండున్‌= ప్రకాశించుచుండును; ఆ+పట్టణంబునకున్‌= ఆ నగరానికి; 
అష్టదిక్కుల+అందును = ఎనిమిది దిక్కుభయందును; లోకపాలురపురంబులు +ఉందున్‌= లోకపాలకుల పట్టణాలు ఉన్నాయి. 


తా; నరేంద్రా! మేరుపర్వతం తామరదుద్దు. దానిచుట్టూ కురంగం, కురరం, కుసుంభం, వైకంకతం, త్రికూటం, శిశిరం, 
పతంగం, రుచకం, నిషధం, శితివాసం, కపిలం, శంఖం మొదలయిన పర్వతాలు కేసరాలుగా ఉన్నాయి. ఆ మేరుపర్వతానికి 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 613 


తూర్పుభాగంలో జరరగిరి, దేవకూటం అనే కొందలున్నాయి. పడమట పవనగిరి, పారియాత్రం అనే పర్వతాలున్నాయి. 
ఈ నాలుగు పర్వతాలు ఒక్కొక్కటి దక్షిణం నుంచి ఉత్తరం వరకు పద్దెనిమిది వేల యోజనాల పొడవూ, తూర్పునుండి 
పదడమటివరకూ రెండువేల యోజనాల వెడల్పూ కలిగి ఉంటాయి. ఆ కొండల కావల దక్షిణంలో కైలాసం, కరవీరం అనే 
కొండలున్నాయి. ఆ కొండలు ఒక్కొక్కటీ తూర్పునుండి పడమటి దిక్కుదాక పద్దెనిమిది యోజనాల పొడవూ, దక్షిణం నుంచి 
ఉత్తరం దాకా రెండువేల యోజనాల వెడల్పూ కలిగి ఉంటాయి. మేరువు చుట్టూ ఉన్న ఎనిమిది కొండలు అగ్నిహోత్రునికి 
ప్రదక్షిణంగా పరిచిన దర్భల లాగున నిలిచి ఉన్నాయి. మేరుపర్వత శిఖరంలో “బహ్మపురం” ఉన్నది. అది పదివేల 
యోజనాల పొడవూ, అంతే వెడల్పు కల ప్రదేశం. అదంతా సువర్ణభూమి. ఆ బ్రహ్మపురానికి ఎనిమిది దిక్కులలోనూ 
అష్టదిక్పాలకుల పట్టణాలున్నాయి. 

విశే : అవ్టాగ్నులు - అగ్ని జాతవేదుడు, సహోజుడు, అజరా ప్రభుడు, వైశ్వానరుడు, నర్యావసుడు, విస్ఫురుడు, పంక్తిరథుడు. 
అష్టదిక్పాలకులు ; ఇంద్రుడు, అగ్ని యముడు, నిర్భతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు. 

దిక్పాలుర పట్టణాలు ; అమరావతి, తేజోవతి, సంయమని, కృష్ణాంగన, (శద్ధావతి, గంధవతి, అలక, యశోవతి. 
అష్టదిక్కులు ౩ తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైబుతి, పదమర, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం. 


క. పరమేష్టి పట్టణంబున, హరి మున్ను త్రివిక్రమణము లందన్‌ సర్వే 

శ్వర చరణాగ్రనఖాహతిం, బరువడి నూర్ధాండ మంతంబగిలె నరేంద్రా! త 
ప్రతి : నరేంద్రా!= ఓ రాజా!; పరమేష్టి పట్టణంబునన్‌= (బ్రహ్మ పట్టణంలో; హరి= నారాయణుడు; మున్ను= మునుపు; 
త్రివికమణములు +అందన్‌= త్రివిక్రమత్వాన్ని ప్రదర్శించగా; సర్వ+ఈశ్వర చరణ +అగ్రనఖ+ఆహతిన్‌= ఆ సర్వేశ్వరుడయిన 
హరి కాలిగోటి దెబ్బకు; పరువడిన్‌= అతిశయంగా; ఊర్హ్వ+అండము= బ్రహ్మాండం; అంతన్‌= అంతు పగిలెన్‌= పగిలిపోయింది. 
తా: ఓ రాజా! బ్రహ్మపట్టణంలో నారాయణుడు త్రివిక్రమత్వాన్ని ప్రదర్శించాడు. అప్పుడాయన కాలిగోటి దెబ్బకు 
బ్రహ్మాండం పైభాగం బ్రద్దలయింది. 
విశే ; మూలంలో “బహ్మపురి కి సంబంధించిన కొన్ని అంశాల వర్ణనలున్నాయి. మేరుపర్వత శిఖరంపై మధ్యలో 
బంగారంతో నిర్మించిన నగరం బ్రహ్మపురి. ఇది సమచతుర్భుజాకారం గలది. కోటియోజనాల నిడివి కలది. “'యజ్ఞలింగస్య 
విష్ణోర్విక్రమతో వామపాదాంగుష్ట నఖనిర్భిన్నోర్ధాంద కటాహవివరేణి (17-1) అని వర్ణన. యజ్ఞంనందు వామనాకృతి 
గలిగి మూడు అడుగులు వేయుచున్న విష్ణువు ఎడమకాలి బొటనవ్రైలియొక్క గోటిచే పగులగొట్టబడిన పైభాగంగల 
గంగాళంవంటి బ్రహ్మాండం యొక్క రంధ్రం అని వివరణ కనిపిస్తుంది. 


వ. ఇట్లు చరణనఖస్పర్భంజేసి భేదింపంబడ్డ యూర్ధ్వకటాహ వివరంబు వలన నంతః ప్రవేశంబు 
సేయుచున్న బాహ్యజలధార శ్రీహరిపాదస్పర్శం జేయుచుం, జనుదెంచి సకలలోకజనంబుల దురితంబులు 
వాపుచు భగవత్సాది యనుపేరం దేజరిల్లుచు దీర్హ కాలంబు స్వర్గంబున విహరించుచు, విష్ణుపదంబున 
నుత్తానపాద పుత్తుండును బరమభాగవతుండునైన ధ్రువుండు తన కులదేవతయైన శ్రీహరి పాదోదకంబుం 
బ్రతిదినంబును భక్తియోగంబున నిమీలితనేత్రుందై యానందబాపష్పంబుల రోమాంచితగాత్రుండై 


614 శ్రీమహాభాగవతము 


యత్యాదరంబున నేందును శిరంబున ధరియించుచున్నవాం; డతనికి నధోభాగంబున నుండు 
మండలాధిపతులైన సప్తర్నులును హరిపాదోదక ప్రభావంబు నెటింగి తాము పొందు తపస్సిద్ధి 
యాకాశగంగాజలంబుల స్నాతు లగుటయే యని సర్వభూతాంతర్వామి యగు నీశ్వరునియందు భక్తి సలిపి 
యితరవదార్శాపేక్ష సేయక మోక్షూర్ధి ముక్తిమార్శంబు బహముమానంబు సేయు తెజంగున 
బహుమానయుక్తంబుగాం దమ జటాజూటంబులయందు నేండును ధరియించుచుండుదురు. 32 


ప్రతి : ఇట్ల= ఈ విధంగా; చరణనఖస్పర్భన్‌ +చేసి= వామపాదనఖంయొక్క వాడిచేత, స్పర్శచేత; భేదింపన్‌+పడ్డ= 
బ్రద్దలయిన; ఊర్హ్వకటాహ వివరంబు వలనన్‌= పైకప్పు రంధ్రంనుండి; అంతఈప్రవేశంబు+చేయుచున్న= లోపలికి ప్రవేశిస్తున్న 
బాహ్యజలధార= వెలుపలి జలధార; శ్రీహరిపాద స్పర్శన్‌+చేయుచున్‌= త్రివిక్రమ దేవుని పాదాన్ని స్పృశిస్తూ చనుదెంచి= 
ప్రవహించి; సకల లోకజనంబుల దురితంబులు= అన్ని లోకాలలోని జనుల పాపములను; పాపుచున్‌= పరిహరిస్తూ 
భగవత్సాది+అనుపేరన్‌= భగవత్సాది అనుపేరుతో; తేజరిల్లుచున్‌= ప్రకాళిస్తూ దీర్హ్షూలంబు = ఎక్కువకాలం; స్వర్ణంబున 
విహరించుచున్‌ = స్వర్ణంలో విహరిస్తూ, విష్ణుపదంబునన్‌; ఉత్తానపాద పుత్రుండును= ఉత్తానపాదుని కుమారుడును; 
పరమభాగవతుండును+ఐన= భాగవతులలో అగ్రేసరుడూ అయిన; (ధ్రువుండు= (ధ్రువుడు; తనకులదేవత+ఐన= తన 
ఇలవేల్పు ఐన; శ్రీహరిపాద+ఉదకంబున్‌= సమస్త పాపములను హరించు శ్రీమహావిష్ణువు పాదమునుండి ఉద్భవించిన 
జలమును; ప్రతిదినంబును= ప్రతిరోజు; భక్తియోగంబునన్‌; నిమీలిత నేత్రుందు+ఐ= అరమోడ్పు కన్నులుగలవాడై; ఆనంద 
బాష్పంబులన్‌; రోమ+అంచిత గాత్రుండు+ఐ= పులకించిన దేహంతో; అతి+ఆదరంబునన్‌= మిక్కిలి గౌరవంతో, 
నేండును; శిరంబునన్‌= తలపై, ధరియించుచున్నవాండు; అతనికిన్‌, అధోభాగంబునన్‌+*ఉండు= దిగువ భాగమున 
నుందే; మండల+అధిపతులు+ఐన= ఆయా మండలాలకు అధిపతి అయిన; సప్త+బుషులును; హరిపాద+ఉదక 
ప్రభావంబున్‌= మహావిష్ణు పాదోదక ప్రభావమును; ఎటింగి= తెలుసుకొన్నవారై, తాము; పొందు; తపస్‌+సిద్ధి= తపః 
ఫలం; ఆకాశగంగా జలంబులన్‌; స్నాతులు +అగుటయే +అని= స్నానం చేయడమే అని; సర్వభూత +అంతర్యామి +అగు= 
అఖిల భూతములలో అంతర్యామి అయిన; ఈశ్వరుని+అందున్‌= నారాయణునందు భక్తి సలిపి, ఇతర పద+అర్థ+ 
అపేక్షళ(చేయక= వేరే ప్రాపంచికమయిన వస్తువులపై అపేక్ష లేకుండా; మోక్ష+అర్ధి= మోక్షము కోరువాడు; మక్తి మార్గంబున్‌; 
బహుమానంబు+చేయు తెజంగునన్‌= గౌరవించునట్లు; బహుమాన యుక్తంబు+కాన్‌= భక్తిగౌరవాలతో; తమ 
జటాజూటంబుల+అందున్‌= తమయొక్క తలవెండ్రుకలయందు, సిగముడులందు; నేందునున్‌; ధరియించు చుండుదురు= 
ధరిస్తూ ఉంటారు. 


తా : త్రివిక్రమావతారం ప్రదర్శించిన శ్రీమన్నారాయణుని వామ పాదాంగుష్టంచేత బ్రహ్మాండం పై కప్పు బద్దలుకాగా ఒక 
రంధ్రం ఏర్పడింది. అప్పుడు అంతవరకు వెలుపలివైపు ప్రవహిస్తున్న జలధార అంతర్వాహినియై త్రివిక్రమదేవుని పాదాన్ని 
స్పృశిస్తూ ప్రవహించింది. ఆ ప్రవాహమే “భగవత్సాది” అనే పేరుతో సకల లోకాల పాపాలను పరిహరిస్తూ చాలకాలం 
స్వర్గంలో విహరించింది. ఉత్తానపాదుని కుమారుడూ, భాగవతులలో అగ్రేసరుడూ అయిన (ధ్రువుడు తన ఇలువేల్పయిన 
శ్రీహరి పాదోదకాన్ని ప్రతిదినం నిమీలిత నేత్రుడై భక్తితో స్వీకరిస్తూ, ఆనందబాష్పాలతో, పులకించిన దేహంతో, ఎంతో 
ఆదరంతో నేటికీ తలపై చల్లుకొంటున్నాడు. ఆ ధ్రువునికి దిగువ భాగంలోనే మండలాధిపతులయిన సప్తర్నులున్నారు. 
వారు శ్రీమన్నారాయణుని పాదోదక ప్రభావం తెలుసుకొని ఆకాశగంగలో స్నానం చేయడమే తమ తపస్సిద్ధి అని భావిస్తారు. 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 615 


అలా స్నానం చేయడంవల్ల తమ జన్మ చరితార్థమవుతున్నట్టు విశ్వసిన్తారు. అఖిల జగత్తులో అంతర్యామిగా ఉన్న 
శ్రీమన్నారాయణుని పై భక్తి దృఢంగా నిలిపి, వేరే ప్రాపంచికమయిన వస్తువులపై అపేక్ష లేకుండా, మోక్షం కోరేవ్యక్తి, 
ముక్తిమార్గాన్ని గౌరవించినట్లు భక్తిగారవాలతో సప్త్రమహర్ష్నులు ఆ ఆకాశగంగాజలాన్ని తమ జటాజూటాలలో ఈనాటికీ 
ధరిస్తుంటారు. 


విశే : ధ్రువమండలానికి విష్ణుపదం అని ప్రసిద్ది. 


ట్ర 
వారాహే వామపాదం తు తదన్యేషు తు దక్షిణమ్‌ । 
పాదం కల్పేషు భగవాన్‌ ఉజ్జహార ట్రివిక్రమః ॥ 


కుడిపాదంపై నిలిచి, ఎడమ పాదాన్ని విశ్వం యొక్క అంచువరకు చాచి వామనమూర్తి త్రివిక్రముడుగా ప్రసిద్ది చెందాడు. 
సప్తర్షులు - ఆయామనువుల కాలంలో విభిన్న బుషులు సప్తర్షులు. వైవస్వత మనువు కాలంలో వసిష్ట అత్రి, గౌతమ, 
కశ్యప, భరద్వాజ, జమదగ్ని విశ్వామిత్రులు సప్తర్షులు. 


సీ అంత నసంఖ్యంబులైన దివ్యవిమానసంకులంబుల సువిశాలమైన 
దేవమార్గంబున దిగి వచ్చి చంద్రమండలముందోంచుచు మేరునగశిఖాగ్ర 
ముననునా బ్రహ్మదేవుని పట్టణమునకు వచ్చి యందులంజతుర్వారములను 
వరుసతో దీర్మప్రవాహంబు లగుచును బ్రవహించి యమలప్రభావములను 


ఆ. నరుగు లవణసాగరాంతంబులుగ నాల్గు, మోములందు నాల్గు నామములను 
దన్నుంగన్నవారిందన వారిందోంగిన, వారికెల్ల నమృతవారి యగుచు. తతి 


ప్రతి :; అంతన్‌= అంత; అసంఖ్యంబులు+ఐన = గణించడానికి వీలుకాని; దివ్యవిమానసంకులంబులన్‌= దివ్యవిమానాలతో 
సందడిగలిగి నిండినదయి; సువిశాలము+ఐన= మిక్కిలి విశాలమయిన, దేవమార్ల్గంబునన్‌, దిగివచ్చి; చంద్రమండలమున్‌; 
తోంచుచున్‌= ఒరుసుకొంటూ; మేరునగశిఖా+అగ్రమునను= మేరుపర్వత శిఖరంయొక్క పైభాగమున నున్న ఆ బ్రహ్మదేవుని 
పట్టణమునకున్‌, వచ్చి, అందులన్‌; చతుర్‌+ద్వారములను = నాలుగు ద్వారాల గుండా, వరుసతోన్‌; దీర్హప్రవాహంబులు+ 
అగుచును= సుదూర ప్రవాహరూపాలను ధరిస్తూ ప్రవహించి= పారి అమలప్రభావములను = మాలిన్యరహిత ప్రభావము 
కలదగుచు, అరుగు; లవణ సాగర +అంతంబులు +కన్‌ = ఉప్పునీటి సముద్రమే అంతంగా; నాల్దు మోములు+అందున్‌= 
నాలుగు విధాలుగా; నాలుగు నామములను = నాలుగు పేర్లతో; తన్నున్‌= తనను; కన్నవారిన్‌= దర్శించినవారిని; తనవారిన్‌+ 
తోంగిన వారికిన్‌+ఎల్లన్‌= తనలో స్నానం చెేసినవారికిని అమృతవారి+అగుచున్‌= అమృతత్వం ప్రసాదిస్తూ. 


తా : విష్ణుమూర్తి పాదాలనుండది వినిర్ణతమైన ఆకాశగంగ లెక్కలేనన్ని దివ్యవిమానాలతో నిండి సువిశాలమయిన దేవమార్గం 
గుండావచ్చి చంద్రమండలాన్ని ఒరుసుకొంటూ మేరుపర్వత శిఖరాగ్రానికి చేరుకొంటుంది. అక్కడి ఆ బ్రహ్మపట్టణం 
నాలుగుద్వారాలగుండా సీశ్ర, చక్షువు, భద్ర, అలకనంద అనే నామములతో నాలుగు విధాలుగా ప్రవహించి చివరకు 
లవణ సముద్రంలో కలిసిపోతుంది. ఆ గంగాజలాలు తమను దర్శించేవారికీ, తమలో స్నానం చేసేవారికీ అమృతత్వం 
ప్రసాదిస్తూ ఉంటాయి. 


616 శ్రీమహాభాగవతము 


వ. ఇట్లు సీత యను పేర వినుతి నొందిన యమ్మహానదీప్రవాహంబు బ్రహ్మసదన పూర్వ ద్వారంబున 
వెడలి కేసరావలయంబుం దడుపుచు గంధమాదనాద్రికిం జని భద్రాశ్వవర్షంబుం బావనంబు సేయుచుం 
బూర్వ లవణసాగరంబునం బ్రవేశించుం; జక్షు వనుపేరం దేజరిల్లైడు దీర్హ ప్రవాహంబు పశ్చిమద్వారంబున 
వెడలి మాల్యవత్పర్వతంబు నుత్తరించి కేతుమాలవర్షంబుం బవిత్రంబు సేయుచుం బశ్చిమ లవణార్ణ్దవంబునం 
గలియు, భద్ర యను పేర వెలుంగొందిన యతుల ప్రవాహం బుత్తర ద్వారంబున వెడలి కుముదనీల 
శ్వేతాఖ్య పర్వత శిఖరంబులం గ్రమంబునం బ్రవహించుచు శృంగనగంబునకుం జని మానసోత్తరంబు 
లగు నుత్తర కురుభూములం బవిత్రంబు సేయుచు నుత్తర లవణ సాగరంబుం జేరు, నలకనంద యనం 
బ్రఖ్యాతిం గాంచిన యమ్మహానదీ ప్రవాహంబు బ్రహ్మసదన దక్షిణద్వారంబున వెడలి యత్యంత దుర్గమంబు 
లైన భూధరంబులం గడచి హేమకూట హిమకూట నగంబుల నుత్తరించి యతివేగంబునం గర్మ్భక్షేత్రంబగు 
భారత వర్షంబుంబావనంబు సేయుచు దక్షిణలవణాంబుధింగలయు నంత. తశ 


ప్రతి : ఇట్లు; సీత+అనుపేరన్‌; వినుతిన్‌+ఒందిన= ఖ్యాతిగాంచిన; ఆ+మహానదీ ప్రవాహము= ఆ గొప్పనదియొక్క 
ప్రవాహం; బ్రహ్మసదనపూర్వ ద్వారంబునన్‌+వెడలి= బ్రహ్మపురం తూర్పు ద్వారంనుంచి ప్రవహించి; కేసర+ఆవలయంబున్‌+ 
తడుపుచున్‌= కేసరగిరి శిఖరాలను తడుపుచు; గంధమాదన +అద్రికిన్‌+చని= గంధమాదన పర్వతం మీదుగా సాగి; 
భద్ర+అశ్వవర్షంబున్‌= భద్రాశ్వ వర్షాన్ని; పావనంబు+చేయుచున్‌= పవిత్రంచేస్తూ పూర్వ లవణ సాగరంబునన్‌= తూర్పువైపున 
లవణ సముద్రంలో; ప్రవేశించున్‌= ప్రవేశిస్తుంది; చక్షువు+అనుపేరన్‌; తేజరిల్లైెడు= ప్రకాశిస్తున్న దీర్మప్రవాహంబు= 
నిడుపైన ప్రవాహం, పశ్చిమ ద్వారంబునన్‌, వెదలి, మాల్యవత్‌ +పర్వతంబున్‌ +ఉత్తరించి = మాల్యవంతమనే పర్వతాన్ని 
దాటి; కేతుమాల వర్షంబున్‌= కేతుమాల వర్షభ్రూభాగాన్నిి పవిత్రంబు+చేయుచున్‌= పావననమొనర్చుచు; పశ్చిమలవణ + 
అర్జవంబునన్‌= పడమటి సముద్రంలో; కలియున్‌= కలియును; భద్ర+అనుపేరన్‌, వెలుంగు +ఒందిన= ప్రకాశించిన; 
అతులప్రవాహంబు= సాటిలేని ప్రవాహం; ఉత్తర ద్వారంబున వెడలి; కుముదనీలశ్వేత +ఆఖ్యశిఖరంబులన్‌= కుముద, 
నీల, శ్వేతములనబదే కొండల అ[గ్రభాగములనుండి; క్రమంబునన్‌= వరుసగా ప్రవహించుచున్‌; శృంగ నగంబునకన్‌+చని= 
శృంగపర్వతానికి వెళ్ళి మానస+ఉత్తరంబులు +అగు = మానససరోవరానికి ఉత్తరంలో గల; ఉత్తరకురుభూములన్‌; 
పవిత్రంబు+చేయుచున్‌; ఉత్తరలవణ సాగరంబున్‌+చేరున్‌= ఉత్తరంలోని ఉప్పుసముద్రమును చేరును; అలకనంద+అనన్‌= 
అలకనంద అనే పేరుతో; ప్రఖ్యాతిన్‌+కాంచిన = ప్రసిద్ధి వదసిన; ఆ+మహానదీ ప్రవాహంబు; బ్రహ్మ సదన దక్షిణ 
ద్వారంబునన్‌= బ్రహ్మపురి దక్షిణపు దిక్కుగుండా; వెడలి; అతి+అంత+దుర్గమంబులు+ఐన = మిక్కిలి ప్రవేశించుటకు 
వీలుకాని; భూధరంబులన్‌= కొండలను; కడచి= దాటి; హేమకూట హిమకూట నగంబులన్‌+ఉత్తరించి= హేమకూటం, 
హిమకూటం అనే పర్వత ప్రాంతాలను దాటి; ఆతి వేగంబునన్‌= చాల ఉరవడితో; కర్శక్షేతంబు+అగు= కర్మ క్షేత్రమయిన, 
భారతవర్షంబున్‌; పావనంబు+చేయుచున్‌= పవిత్రం చేస్తూ దక్షిణ లవణ +అంబుధిన్‌= దక్షిణపు ఉప్పు సముద్రమున; 
కలయున్‌= కలిసిపోవును; అంతన్‌= అంత. 

తా : సీత అనే పేరుతో ప్రఖ్యాతమయిన నదీప్రవాహం 'బబ్రహ్మపురం తూర్పుద్వారం నుంచి ప్రవహించి కేసరగిరి శిఖరాలను 
తడుపుతూ గంధమాదన పర్వతం మీదుగా సాగి భద్రాశ్వవర్నాన్ని పవిత్రం చేస్తూ తూర్పువైపున లవణసముద్రంలో 
ప్రవేశిస్తుంది. 'బ్రహ్మపురం పడమటి ద్వారం నుండి వెలువడిన ప్రవాహం పేరు చక్షువు, ఆ ప్రవాహం మాల్యవంతమనే 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 61/7 


పర్వతాన్ని దాటి కేతుమాల వర్షాన్ని పవిత్రం చేస్తూ పడమటి సముద్రంలో సంగమిస్తుంది. బ్రహ్మపట్టణం ఉత్తరద్వారం 
గుండా వెలువడిన ప్రవాహం పేరు భద్ర. అది కుముదం, నీలం, శ్వేతం అనే పర్వత శిఖరాల మీదుగా ప్రవహిస్తూ, శృంగ 
నగం చేరుకొని, అక్కడనుండి మానసోత్తరాలైన కురుభూముల్ని పవిత్రం చేస్తూ ఉత్తరసముద్రంలో కలుస్తుంది. 


బ్రహ్మనగరం దక్షిణ ద్వారం నుండి వెలువడే నది పేరు “అలకనంద. అది మిక్కిలి దుర్షమాలైన పర్వత పంక్తుల 
గుండా ప్రవహించి హేమకూటం, హిమకూటం అనే పర్వత ప్రాంతాలను దాటివచ్చి చాల ఉరవడితో కర్మ క్షేత్రమయిన 
భారతవర్నాన్ని పవిత్రం చేస్తుంది. ఆ తరువాత దక్షిణ సముద్రంలో కలిసిపోతుంది. 


సీ జగతిలో మేరు వాదిగంబర్వతములకుం బుత్రిక లైనట్టి పుణ్యతీర్థ 
ములు వేల సంఖ్యలు గలవు; జంబూద్వీప మందు భారతవర్ష్న మరయం గర్మ 
భూమి; తక్కిన వర్షముల దివంబుననుండి భువికి వచ్చినవారు పుణ్యశేష 
ములు భుజించుచు నుందు; భూస్వర్గ మనందగు నా వర్షముల నుండునట్టి వార 


ఆ. లయుతసంఖ్య వత్సరాయువు లయుత మా, తంగబలులు దేవతాసమాను 
లతులవజదేహు లధిక ప్రమోదితు, లప్రమత్తు లార్యు లనఘు లఅధిప! తర్‌ 


ప్రతి : అధిప= ఓ రాజా!; జగతిలోన్‌= ప్రపంచంలో; మేరువు+ఆదిగన్‌= మేరువు మొదలుకొని ఉన్న పర్వతములకున్‌= 
కొండలకు; పుత్రికలు +ఐన +అట్టి= పుత్రికలేమో అనునట్టి, పుణ్యతీర్ధములు; వేలసంఖ్యలున్‌+కలవు; జంబూద్వీపము+అందున్‌, 
అరయన్‌= పరిశీలింపగా; భారతవర్షము; కర్మభూమి; తక్కిన వర్షములన్‌= మిగిలిన భూభాగాలలో; దివంబునన్‌ +ఉంది= 
స్వర్ణలోకంనుండి; భువికిన్‌= భూలోకానికి, వచ్చినవారు; పుణ్యశేషములు = పుణ్యఫలాలు; భుజియించుచున్‌+ఉంద్రు= 
అనుభవిస్తుంటారు ; భూస్వర్గము+అనన్‌= భూలోక స్వర్గమనడానికిి తగిన= అర్హమైన; ఆ వర్షములన్‌+ఉండునట్టివారలు = 
ఆ భూభాగంలోనివారు; అయుతసంఖ్య వత్సర +ఆయువులు= పదివేల సంవత్సరాల ఆయుర్దాయం కలవారు; 
అయుతమాతంగబలులు= పదివేల ఏనుగుల బలం కలవారు; దేవతాసమానులు = దేవతలతో తుల్యులయి ఉంటారు; 
అతుల వజదేహులు= సాటిలేని వజ్రాలవంటి దేహం కలవారు; అధిక ప్రమోదితులు= ఎంతో సంతోషంతో జీవించేవారయి 
ఉంటారు; అప్రమత్తులు= జాగరూకత కలవారు; ఆర్యులు= పూజ్యులు; అనఘులు = పుణ్యాత్ములు. 

తా : ఓ అధిపా! ప్రపంచంలో మేరువువంటి పర్వతాలు ఎన్నో ఉన్నాయి. వాటికి పుత్రికలేమో అన్నట్లుగా పుణ్యతీర్థాలున్నాయి. 
వాటిని లెక్కపెట్టడం వీలుకాని పని. అవి వేలసంఖ్యలో ఉన్నాయి. జంబూద్వీపంలో భారతవర్షం కర్మభూమి. తక్కిన 
వర్షాలు భోగభూములు, స్వర్గంనుండి భూమికి దిగివచ్చినవారు అక్కడ పుణ్యఫలాలు అనుభవిస్తుంటారు. భూలోక స్వర్గంవంటి 
ఆ వర్షాలలో జీవించేవారు పదివేల సంవత్సరాల ఆయుర్దాయం కలిగి ఉంటారు. పదివేల ఏనుగుల బలం కలిగి 
ఉంటారు. దేవతలతో సమానులుగా ఉంటారు. వజదేహులై ఉంటారు. ఎంతో సంతోషంతో జీవిస్తారు. వారి ప్రవర్తనలో 
ఎటువంటి పొరపాట్లు ఉండవు. వారు పూజ్యులు. అంతేకాదు. పుణ్యాత్ములు. 


వ. మజథజియు సురతసుఖానందంబున మోక్షంబునైనం గైకొనక సకృత్పసూతు లగుచు ననవరతంబును 


ద్రేతాయుగ కాలంబు గలిగి ప్రవర్తింతు; రీ యష్టవర్షంబులయందు దేవతాగణంబులు దమ భృత్యవర్గంబు 
లత్యుపచారంబులు సేయుచుండ నెల్ల బుతువుల యందుం గిసలయ కుసుమ ఫల భరితంబులైన లతాదుల 


618 శ్రీమహాభాగవతము 


శోభితంబు లగు వనంబులు గల వర్షనిధిగిరి ద్రోణుల యందును, వికచ వివిధ నవకమలామోద ముదిత 
రాజహంస కలహంసలు గల సరోవరంబుల యందును జలకుక్కుట కారండవ సారస చక్రవాకాది 
వినోదంబులు గలిగి మత్తాళిరుంకృతి మనోహరంబులై నానా విధంబులైన కొలంకులయందును దేవాంగనల 
కామోద్రేకజంబు లయిన విలాస హాస లీలావలోకనంబులం దివియంబడిన మనోదృష్టులు గలిగి విచిత్ర 
వినోదంబులందగిలి యిచ్చావిహారంబులు సలుపుచుందుదురు. 86 


ప్రతి : మజియున్‌= అంతేగాక; సురతసుఖ+ఆనందంబునన్‌= మైథునమువల్ల కలిగే ఆనందంతో; మోక్షంబును+ఐనన్‌+ 
కైకొనక= ముక్తినిసైతం స్వీకరించక; సకృత్‌'ప్రసూతులు +అగుచున్‌= ఒక హ్యాయం మాత్రం బిడ్డలను కన్నవార్రై అనవరతంబును= 
ఎల్లప్పుడును; శ్రేతాయుగ కాలంబున్‌+కలిగి= త్రేతాయుగ ఆయుఃప్రమాణంబు కలిగి; ప్రవర్తింతురు= జీవింతురు; ఈ 
అష్టవర్షంబుల+అందున్‌= ఈ ఎనిమిది వర్షాలలోను; దేవతా గణంబులు= వేల్పుల సమూహములు; తమ భృత్యవర్గంబులు = 
తమ సేవకగణములు; అతి+ఉపచారంబులు చేయుచున్‌+ఉండన్‌= మిక్కిలి సంప్రీతితో పరిచర్యలు చేస్తుండగా; ఎల్ల 
బుతువుల +అందున్‌= సమస్త బుతువులలో; కిసలయ= చివుళ్ళు; కుసుమ= పూలు; ఫల= పండ్లతో; భరితంబులు +ఐన = 
నిండినవైన; లతా+ఆదుల శోభితంబులగువనంబులు+అగు= తీగెలు మొదలయినవానితో శోభాయమానాలైన; 
వనంబులు+కల= తోటలుగల; వర్షనిధి గిరిద్రోణుల+అందును= సకాలవర్షం కారణంగా నిలిచిన లోయలు కొండలు 
సరస్సులందు; వివిధ= అనేక విధాలైన; నవ= కొత్తవయిన; కమల+ఆమోద= పద్మాల సుగంధాలతో; ముదిత= సంతోషపడిన; 
రాజహంస కలహంసలు+కల= రాజహంసలు, కలహంసలు గల; సరోీవరంబుల+అందునున్‌= కొలనులందు; జలకుక్కుట= 
నీటికోళ్ళు; కారండవ= కొక్కెరలు; సారస= బెగ్గురుపక్షులు; చక్రవాక= జక్కవలు; ఆది= మొదలయిన; వినోదయిలున్‌+కలిగి; 
మత్త +అళిరుంకృతి మనోహరంబులు+ఐ= మదించిన తుమ్మెదల రుంకారాలతో మనస్సును హరించునవి అగుచు; 
నానావిధంబులు +ఐన = పలు రకాలయిన; కొలంకుల+అందును= సరోవరముల అందును; దేవ+అంగనల = దేవతాప్త్రీల; 
కామ+ఉద్రేకజంబులు +అయిన = కామోద్రేకంవల్ల కలిగిన, విలాస, హాస; లీలా+అవలోకనంబులన్‌= విలాసాలతో, 
నవ్వులతో, ఆటపాటలతో, వాలుచూపులతో; తివియన్‌+పడిన= లాగబడిన; మనస్‌+దృష్టులు +కలిగి= మానసిక ఉల్లాసం 
కలిగించే చూపులుగలిగి; విచిత్రవినోదంబులన్‌ +తగిలి= చిత్రవిచిత్రాలయిన వినోదం కలిగించే ఆటలపట్ల అనురక్తులై; 
ఇచ్చావిహారంబులు = యథేచ్చావిహారాలు; సలుపుచుందడుదురు = చేస్తుంటారు. 


తా : ఈ ఎనిమిది వర్షాలలో ఉన్నవారు కామ సుఖానంద పరవశులై మోక్షాన్ని సైతం కోరరు. అక్కడి ప్తీలు ఒక్క పర్యాయం 
మాత్రం బిడ్డలను కంటారు. అక్కడ ఎల్లప్పుడూ శ్రేతాయుగం ప్రవర్తిస్తుంది. ఈ ఎనిమిది వర్షాలలోనూ దేవతలు తమ 
సేవకులు చేసే ఉపచారాలు (గ్రహిస్తూ విహరిస్తుంటారు. అన్ని బుతువులందూ చివుళ్ళతో పువ్వులతో ఫలాలతో నిండిన 
తీగెలు, వృక్షాలు గల వనాలు అక్కడే ఉంటాయి. సరోవరాలలో వికసించిన పద్మాలు ఉంటాయి. ఆ పద్మాల పరిమళం 
ఆఘ్రాణిస్తూ రాజహంసలు, కలహంసలు విహరిస్తుంటాయి. నీటికోళ్ళు, కొక్కెరలు, బెగ్గురుపక్షులు, జక్కవలు, కొాలకులలో 
ఈదులాడుతుంటాయి. మత్తెక్కిన తుమ్మెదలు రుంకారాలు చేస్తుంటాయి. అటువంటి వనాలలో, సరస్సులలో, కొండలలో, 
కోనలలో దేవతాప్రీలు విహరిస్తూ విలాసంగా ఆడుతూ పాడుతూ, పకపక నవ్వుతూ పక్కచూపులు చూస్తూ కామోద్రేకం 
కలిగిస్తూ సంచరిస్తుంటారు. వారి విలాస చేష్టలకు ఆకర్పితులయిన పురుషులు అక్కడ స్వేచ్చావిహారాలు చేస్తుంటారు. 


క. ఈ నవవర్షంబులయం, దా నారాయణుండు వచ్చి యనవరతము లో 
కానుగ్రహమునకై సు, జ్ఞానం బీందలంచి లీలంజరియించుందగన్‌. త్ర 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 619 


ప్రతి: ఈ నవవర్షంబుల +అందున్‌= ఈ తొమ్మిది వర్న్షాలలోను; ఆ నారాయణుండు, వచ్చి, అనవరతమున్‌= ఎల్లప్పుడూ; 
లోక +అనుగ్రహమునకై= జీవులకు జ్ఞానం ప్రసాదించడంకోసం; సుజ్ఞానంబు+ఈన్‌+తలంచి= మంచి జ్ఞానబుద్ధిని ప్రసాదింప 
నెంచి; లీలన్‌= విలాసంతో; తగన్‌ = చక్కగా చరియించున్‌= సంచరిస్తుంటాడు. 


తా: ఈ తొమ్మిది వర్షాలలోనూ జీవులకు సరయిన జ్ఞానం అనుగ్రహించడానికి నారాయణుడు అనేకరీతుల తన 
లీలావిలాసాలను ప్రదర్శిస్తూ సంచరిస్తుంటాడు. 


సీ వసుధ నిలావృతవర్నాధిపతియైన పురహరుం డా వర్షమున వనంబు 
నందు నుండుటకు నా యంబికాశాప వశంబునునా వనస్థలములందు 
నెవ్వరు వచ్చిన నింతులై యుందు రా వననమందుంబార్వతి యనుదినంబు 
నంగనాజనసహట(స్రార్చుదంబులతోడ నసమలోచనుంగొల్చ్బు నతులభక్తి 


ఆ. నట్టి శివునింగోరి యా యిలావృతవర్షృమునం జరించు జనులు మోదమునను 
గదిసి తత్ర్రకాశకములైన మంత్ర తం, త్రములంబూజంజేసి తలంతు రెపుడు. తి 


ప్రతి : వసుధన్‌= భూమియందు; ఇలావృతవర్ష+అధిపతి+ఐన= ఇలావృతమను పేరుగల వర్షానికి అధిపతియైన; 
పురహరుండు= త్రిపురాలను భస్మము గావించిన శివుడు; ఆ వర్షమునన్‌= ఆ ఇలావృత వర్షంలో; వనంబు +అందున్‌+ 
ఉండుటకున్‌= ఆ పార్వతీదేవి వనంలో ఉండడానికి; ఆ+అంబికాశాపవశంబునన్‌= ఆ పార్వతీదేవి శాపం కారణంగా; 
ఆ వనస్థలముల+అందున్‌= ఆ వనప్రదేశాలలో; ఎవ్వరు వచ్చినన్‌, ఇంతులు+ఐ= ప్రీలయి, ఉందురు, ఆ వననము+అందున్‌, 
పార్వతి, అనుదినంబున్‌= ప్రతిరోజు; అంగనా జనసహ(స్ర+అర్చుదంబులతోడన్‌= వేలకొలది చెలికత్తెలతో; అతులభక్తిన్‌= 
సాటిలేని భక్తితో), అసమలోచనున్‌= బేసి కన్నులు కలవానిని, త్రినేత్రుని; కొల్పున్‌= 'సేవించును; అట్టి, శివునిన్‌+కోరి= 
పరమశివుని అపేక్షించి; ఆ+ఇలా+ఆవృత వర్షమునన్‌ చరించు= సంచారంచేసే జనులు; మోదమునను +కదిసి= సంతోషంతో 
సమీపించి; తత్‌+ప్రకాశకములు +ఐన= ఆ పరమశివుని అనుగ్రహాన్ని వెల్లడించునట్టి మంత్రతంత్రములన్‌= మంత్రతంత్రాలతో; 
పూజన్‌+చేసి= పూజించి; ఎపుడు= సంతతము; తలంతురు= స్మరిస్తారు. 

తా : ఇలావృత వర్షానికి త్రిపురాసుర సంహారకుడయిన శివుడు అధిదేవత. ఆ ఇలావృతవర్షంలో పార్వతీదేవి విహరించే 
ఉద్యానవనం ఉంది. ఆ వనంలోనికి పురుషులు ఎవరయినా ప్రవేశిస్తే వారందరు ప్రీలవుతారని జగజ్జనని శాపం. అక్కడ 


పార్వతీదేవి వేలకొలది చెలికత్తెలతో వచ్చి ప్రతినిత్యమూ పరమశివుని పరమభక్తితో సేవిస్తుంటుంది. ఆ ఇలావృత వర్షంలోని 
జనులు ఎంతో సంతోషంతో ఆయా మంత్రతంత్రాలతో పరమేశ్వరుని పూజించి సదా సంస్కరించి తరిస్తుంటారు. 


క. భద్రాశ్వవర్న్వమందుల, భద్రశవుం దనెడి పేరంబరంగుచుందపనీ 

యాద్రి సమథైర్యుండగుచు స, ముద్రాంతంబైన జగతింబొలుపుగ నేలున్‌. 89 
ప్రతి : భద్ర+అశ్వవర్షము+అందులన్‌= భద్రాశ్వమనే పేరుగల భూభాగాన; భద్రశ్రవుండు +అనెడిపేరన్‌= భద్రశవుడు 
అనే పేరుతో; పరంగుచున్‌= ఒప్పుతూ; తపనీయ +అద్రి సమధైెర్యుండు +అగుచున్‌= మేరుపర్వతంతో సమానమయిన 
ధైర్యం కలవాడగుచు; సముద్ర+అంతంబు+ఐన = సముద్రమే ఎల్లలుగా కలిగిన; జగతిన్‌= లోకమును; పొలుపుగన్‌= 
అందముగా; ఏలున్‌= పాలించును. 


620 శ్రీమహాభాగవతము 


తా : భద్రాశ్వవర్నానికి భద్రశ్రవుడు అధిపతి. అతడు మేరుపర్వతం వంటి ధైర్యం కలవాడు. అతడు సముద్రాలు హద్దుగా 
కలిగిన భూమిని పరిపాలించాడు. 
క. అఆ నరవరునకుంబ్రియతముం, దైన హయగ్రీవమూర్తి ననవరతంబున్‌ 

ధ్యానస్తోత్రజపాను, ష్టానాదులంబూజసేసి సజ్జను లంతన్‌. 4౦0 
ప్రతి : ఆ నరవరునకున్‌= ఆ భద్రశ్రవనికి; ప్రియతముండు+ఐన= మిక్కిలి ప్రీతిపాత్రుడయిన, హయగ్రీవమూర్తిన్‌= 
హయగ్రీవుని రూపాన్ని అనవరతంబున్‌= ఎల్లప్పుడు; ధ్యాన, స్తోత్ర, జప, అనుషవ్రాన+ఆదులన్‌= ధ్యానంతో, జపంతో, 
స్నోత్రాలతో, అనుష్థానం మొదలయిన వానితో; సత్‌+జనులు= సత్పురుషులు, పూజ+చేసి= అర్చించి; అంతన్‌= ఆ మీద. 
తా : ఆ భద్రశవునికి హయగ్రీవుడు ఇష్టదైవం. ఆ హయగ్రీవ మూర్తిని ధ్యానంతో, జపంతో, స్తుతులతో, అనుష్టానాలతో 
సత్పురుషులు పూజించి తరిస్తుంటారు. 
ఆ. తత్ర్రకాశకృ త్రధాన మంత్రార్ధ సం, సిద్ధింజేసి ముక్తింజెంది రప్పు 

దట్టి వర్షమందు నా హయగ్రీవునిం, దలంచి కొలిచి మిగుల ధన్యు లగుచు. త్తే 
ప్రతి : తద్‌= ఆ హయగ్రీవమూర్తి తత్వాన్ని ప్రకాశకృత్‌= ్రకాశింపజేసే; ప్రధానమంత్ర+అర్ధసంసిద్ధిన్‌ +చేసి= 
ప్రధానమంత్రాల అర్థఫలసిద్ధి వలన; ముక్తిన్‌+చెందిరి= ముక్తిని పొందారు; అప్పుడు +అట్టి, వర్షమందున్‌= భూభాగాన; 
ఆ హయగ్రీవునిన్‌= ఆ హయగ్రీవమూర్తిని; తలంచి= కొలిచి; మిగులన్‌, ధన్యులు +అగుచున్‌= ధన్యులయినవారలై. 
తా: ఆ హయగ్రీవ తత్వాన్ని 'ప్రకాళశింపజేసే ప్రధాన మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాల మహిమతో ఆ వర్షంలోనివారు 
హయగ్రీవుని అర్చించి, స్తుతించి, ధ్యానించి ముక్తి పొందుతున్నారు. 
స్స్‌ హరివర్పపతిభయైన నరహరి ననిశంబు నందున్న జనులు మహాత్ములయిన 

దైత్యదానవ కులోత్తములు ్రహ్లాదాది వృద్ధులంగూడి సంప్రీతితోడ 

సుస్నాతులై భక్తింజూచుచు నుందురు రమ్యదుకూలాంబరములు దాల్చి 

తత్ర్రకాశకమంత్రతంత్రజపస్తోత్ర పఠన సుధ్యానతపఃప్రధాన 


గీ. మైన సత్పూజలను జేసి యచలబుద్ధి, శ్రీ నృసింహునింజేరి పూజించి యతని 
కరుణ నొందుచు నతులప్రకాశు లగుచు, భుక్తిముక్తులంగైకొంద్రు భూపవర్య! శ్తలై 


ప్రతి ;: భూపవర్య= భూమిని పాలించురాజులలో శ్రేష్టుడా!; హరివర్షపతి+ఐన= హరివర్నానికి ప్రభువైన; నరహరిన్‌= 
నృసింహుని; అనిశంబున్‌= ఎల్లప్పుడు, అందున్న జనులు; మహా+ఆత్ములు +అయిన, దైత్య, దానవకుల+ఉత్తములు = 
దైత్యకులంలోను దానవ కులంలోను శ్రేష్టలయినవారు; ప్రహ్ణాద+ఆది వృద్ధులన్‌+కూడి= ప్రహ్లాదుడు మొదలయిన పెద్దలైన 
భక్తులతోగూడి; సంప్రీతితోడన్‌= మిక్షిలి, హర్షముతో; సుస్నాతులు+ఐ= స్నానంతో పవిత్రులయిన వారలయి; భక్తిన్‌= 
భక్తితో; చూచుచున్‌+ఉందురు= సేవిస్తుంటారు; రమ్యదుకూల+అంబరములు = రమణీయాలైన పట్టుబట్టల, ధరించి; 
తత్‌= ఆ నరసింహుని; ప్రకాశక= ప్రకాశింపజేసే, మంత్రతంత్ర జప సోత్రపఠన సుధ్యాన తపస్‌+ప్రధానము+ఐన = 
మంత్రము, మంత్రానికి సంబంధించిన తంత్రాలతో, జపాలతో, సోత్రపాఠాలతో, ధ్యానంతో, తపః ప్రాధాన్యంతో కూడిన; 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 621 


సత్‌+పూజలను+చేసి= మంచి పూజలను గావించి; అచల బుద్ధిన్‌= చలించని బుద్ధితో; శ్రీ నృసింహునిన్‌+చేరి= 
శ్రీ నరసింహస్వామిని చేరి పూబించి= అర్చించి; అతని కరుణన్‌+ఒందుచున్‌= ఆ నృసింహుని కృపను పొందుచు; 
అతుల= సాటిలేని; ప్రకాశులు+అగుచున్‌= వెలుగును పొందినవారలవుతూూ; భుక్తి ముక్తులన్‌= ఇహపర సుఖాలను; 
శైకొండ్రు= అనుభవిస్తూ ఉంటారు. 


తా : ఓ రాజా! హరివర్షం వారికి నరసింహుడు ఇష్టదైవం. అక్కడున్న జనులు దైత్య, దానవ వంశాలలో ఉత్తములయినవారు. 
వారు ప్రహ్లాదుడు మొదలయిన పెద్దలతో కలిసి స్నానంచేసి శుచులై నరసింహుని సేవిస్తుంటారు. రమణీయాలైన పట్టుబట్టలు 
కట్టుకొని ఆ నరసింహతత్వాన్ని ప్రకాశింపజేసే మంత్రం జపిస్తూ, ఆ మంత్రానికి సంబంధించిన తంత్ర కార్యాలను 
నిర్వహిస్తూ, నరసింహుననికి ప్రీతిపాత్రమయిన ధ్యానం, జపాలు, తపాలు, స్తోత్రాలు చేస్తూ నిలుకడగల బుద్ధితో స్వామిని 
సేవిస్తుంటారు. ఆ స్వామి కరుణకు పాత్రులై ఇహపరసుఖాలను అనుభవిస్తుంటారు. 


వ. మటథజియుం గేతుమాల వర్షంబునందు భగవంతుండు శ్రీదేవికి సంతోషంబు నొసంగుటకుం గామ 
దేవరూపంబున నుండు; నమ్మహాపురుషుని యస్రతేజః ప్రకాశంబునం బ్రజాపతి దుహితలగు రాతధి 
దేవతల గర్భంబులు సంవత్సరాంతంబున నిర్ణీవంబులై స్రవించు, నా కామదేవుండును దన గతి 
విలాసలీలావిలోకన సుందర (భూమండల సుభగ వదనారవింద కాంతులం జేసి శ్రీరమాదేవిని 
రమింపంజేయు; భగవన్మాయారూపిణి యగు శ్రీదేవియుం 'బ్రజాపతి పుత్రికలును బుత్రులునైన రాత్రులం 
బగళ్లంగూడి కామదేవుని స్తోత్రపఠనపూజాధ్యానాదులంబూజించుచుందు; మతజియును. త్న 


ప్రతి : మజియున్‌= అంతేగాక; కేతుమాల వర్షంబు +అందున్‌= కేతుమాల నామక వర్షభూభాగంలో; భగవంతుందడు= 
భగవానుడయిన శ్రీహరి; శ్రీదేవికిన్‌= శ్రీదేవికి (లక్ష్మికి); సంతోషంబున్‌ ఒసంగుటకున్‌= ఆనందం కలగజేయడానికి; 
కామదేవరూపంబునన్‌ +ఉండున్‌= మన్మథరూపంలో ఉంటాడు; ఆ+మహాపురుషుని= ఆ కామదేవుని; అస్రతేజః 
ప్రకాశంబునన్‌= అ'స్రముల తేజస్సుయొక్క ప్రభావంవల్ల ప్రజాపతి దుహితలు+అగు= ప్రజాపతి కొమార్తెలయిన; 
రాత్రి+అధిదేవతల గర్భంబులు= రాత్రిదేవతల గర్భములు; సంవత్సర +అంతంబునన్‌= ఏడాది చివర; నిర్ణీవంబులు +ఐ= 
జీవము లేనివై; ప్రవించున్‌= స్రవిస్తాయి; ఆ కామదెవుండును= ఆ మన్మథుడును, తనగతి= తన గమనము; విలాస= 
విలాసమైన; లీలా= క్రీడను; విలోకన= ఆలోచిస్తూ సుందర= అందమయిన; భ్రూమండల= కనుబొమలతో; సుభగవదన + 
అరవింద కాంతులన్‌+చేసి= శోభాయమానమయిన పద్మాలవంటి మొగముయొక్క మనోహర కాంతులతో; శ్రీరమాదేవినిన్‌= 
శ్రీమహాలక్ష్మిని; రమింపన్‌+చేయున్‌= సంతోషపెడతాడు; భగవత్‌+మాయారూపిణి+అగు= భగవంతుని మాయకు 
ప్రతిరూపమయిన,; శ్రీదేవియున్‌= శ్రీలక్ష్మియు; ప్రజాపతిపుత్రికలును= బ్రహ్మపుత్రికలును; పుత్రులును+ఐన= కుమారులయిన; 
రాత్రులన్‌+పగళ్ళన్‌+కూడి= అహోరాత్రాలతోకూడి; కామదేవుని= మన్మథదేవునియొక్క సోత్రపఠన= స్తుతులను చదవడం; 
పూజాధ్యాన+ఆదులన్‌= పూజలతో, ధ్యానాదులతో; పూజించుచున్‌+ఉండున్‌= ఆరాధిస్తూ ఉంటుంది; మజియును= 
ఇంకనూ 

తా : కేతుమాల వర్షంలో భగవంతుడు శ్రీదేవిని సంతోషపెట్టడంకోసం మన్మథరూపంలో సాక్షాత్మరిన్తాడు. ఆ కామదేవుని 


అనుగ్రహంవల్ల ధాత్రీదేవతల గర్భాలు సంవత్సరకాలం సంరక్షింపబడినప్పటికిని నిర్జీవాలై స్రవిస్తాయి. తన నడకల 
సొగసులతో, విలాస వీక్షణాలతో, అందమైన కనుబొమలతో, పద్మాలవంటి మనోహర ముఖకాంతులతో ఆ కామదేవుని 


622 శ్రీమహాభాగవతము 


రూపంలో ఉన్న శ్రీహరి రమాదేవిని సంతోషపెడతాడు. భగవంతుని మాయకు ప్రతిరూపమయిన ఆ శ్రీదేవికూడా 
ప్రజాపతి పుత్రికలూ, పుత్రులూ అయిన రాత్రులతో, పగళ్ళతో కలిసి కామదేవుని స్తుతిస్తూ పూజలు చేస్తూ ధ్యానిస్తూ 
ఆరాధిస్తూ ఉంటుంది. 
క. విమలమతింజిత్తగింపుము, రమణీయంబైన విమలరమ్యక మనువ 

ర్నమునకు నధిదేవత దా, నమరంగా మత్స్యరూపుండగు హరి దలంపన్‌. డ్తేడ్త 
ప్రతి : విమలమతిన్‌= పరిశుద్దమయిన మనసుతో; చిత్తగింపుము= శ్రద్ధగా విను; రమణీయంబు+ఐన = మనోహరమైన; 
విమల రమ్యకము+అను= మాలిన్యరహితమయిన రమ్యకమనే; వర్షమునకున్‌= భూభాగానికి, తలంపన్‌= భావించగా; 
మత్స్యరూపుండు+అగు = మత్సాకారం ధరించినవాడగు; హరి= నారాయణుడు; తాన్‌= తాను; అమరన్‌+కాన్‌= యుక్తంగా; 
అధిదేవత = రమ్యకవర్నాధిదేవత. 
తా : ఓ రాజా! పరిశుద్ధమయిన మనసుతో (శ్రద్ధగా విను. రమణీయమయిన రమ్యకమనే వర్షానికి మత్స్యరూపుడయిన 
హరియే అధిదేవత. 


ఆ. అట్టి వర్షమునకు నధిపతి యగుచున్న, మనువు పుత్రపౌత్రమంత్రివరులం 

గూడి మత్స్యమైన కుంభినీధరుంజిత్త, మతుల భక్తియుక్తి హత్తంగొలుచు. శీర్‌ 
ప్రతి : అట్టి వర్షమునకున్‌; అధిపతి+అగుచున్న నాయకుడగుచున్న మనువు; పుత్ర= కొడుకులతో; పౌత్త్ర= మనుమలు; 
మంటత్రివరులన్‌+కూడి= శ్రేష్టులయిన మంత్రులతోకూడి; మత్స్యము+ఐన = మీనమైన; కుంభినీధరున్‌= భూమిని ధరించిన 
మహావిష్ణువును; చిత్తము= మనస్సు; అతులభక్తి యుక్తి= సాటిలేని భక్తితోకూడి; హత్తన్‌= ముప్పిరికొనగా; కొలుచున్‌= 
సేవిస్తాడు. 
తా : ఆ రమ్యక వర్షానికి మనువు అధిపతి. అతడు కొడుకులతో, మనుమలతో, మంత్రివరులతో మత్స్యరూపుడయిన 
శ్రీహరిని అనుపమానమయిన భక్తితో ఆరాధిస్తుంటాడు. 


ఆ. తత్త్రకాశకృత్త్రధానమంత్రస్తోత్ర, ములను ధర్మ్శకర్మములను హోమ 

ములను జనులు సేసి పుణ్యులై భుక్తి ము, క్తులను బొందుచుందు రెలమితోడ. 46 
ప్రతి : తత్‌+ప్రకాశకృత్‌+ప్రధానమంత్ర స్తోత్రములను= దానిని ప్రకాశింపజేయునట్టి ప్రధానమంత్ర స్తోత్రాలను; 
ధర్శకర్మాలను= స్వధర్శములు, స్వసత్మర్మలను; హోమములను= హోమాదులతోను; జనులు+చేసి= నరులాచరించి; 
పుణ్యులు+ఐ= పవిత్రులై) ఎలమితోదన్‌= ప్రీతితోడ; భుక్తిముక్తులను= ఇహపరఫలాలను; పొందుచుందురు= గడిస్తూ 
ఉంటారు. 
తా: ఆ రమ్యక వర్షంలోనివారు అధిపతి అయిన మత్స్యమూర్తిని ప్రకాశింపజేసే మంత్రాలతో, స్త్వోత్రాలతో, అర్చిస్తూ 
ధర్మకార్యాలు నిర్వహిస్తూ, అగ్నికార్యాలు నెరవేరుస్తూ పుణ్యాత్ములై భుక్తిముక్తులను ఆనందంగా అనుభవిస్తారు. 
క. వినుము; హిరణ్మయ వర్వం, బునకుంగూర్మావతారమును దాల్చిన యా 

వనజోదరుండధిదేవత, యనఘుండు పితృపతి మహాత్ముండర్యముండు నృపా! శ్తే 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 623 


ప్రతి : వినుము= వినవయ్యా!; నృపా!= ఓ రాజా!; హిరణ్మయ వర్షంబునకున్‌; కూర్మ+అవతారమును +తాల్చిన = 
కమఠరూపాన్ని ధరించిన, తాబేలు రూపుదాల్చిన; ఆ వనజ+ఉదరుందు= పద్మాన్ని నాఖియందుగలవాడు; అనఘుందడు = 
పాపరహితుడును; పితృపతి= పితృదేవతలకు అధిపతియైనవాడును; మహా+ఆత్ముండు; అర్భముండు= అర్భమ నామాంకితుడు; 
అధిదేవత= అధినాయకుడు. 
తా : అర్యముడు హిరణ్మయ వర్షంలోని జనులందరితోకూడా కలిసి కూర్మరూపుడయిన శ్రీహరిని మనసులో ధ్యానిస్తూ 
సోత్రాలతో సంస్తుతిస్తూ భుక్తిముక్తులందుకొంటారు. 

మూలంలోని అర్యముని మంత్రం - ఓం నమో భగవతే అకూపారాయ సర్వ సత్వగుణ విశేషణాయానుప లక్షిత 
న్థానాయ, నమో వర్ష్మణే నమో భూమ్నే నమో నమో౭_ వన్ధానాయ నమస్తే 11 


క. ఆ వర్షమందు నర్యముం, డా వర్షజనంబుంగూడి హరింజిత్తములో 

భావించి సంస్తవంబులు, గావించుచు భుక్తి ముక్తి గాంచుం గడంకన్‌. శీర 
ప్రతి:ఆ వర్షమందున్‌= ఆ హిరణ్మయ వర్షంలో; అర్యముండు = అర్యమనామధేయుడు; ఆ వర్షజనంబున్‌+కూడి= 
ఆ హిరణ్మయ వర్షంలోని జనులతోకూడి; హరిన్‌= శ్రీహరిని; చిత్తములోన్‌= మనసులో; భావించి= తలంచి; సంస్తవంబులు+ 
కావించుచున్‌= స్తోత్రములు చేస్తూ కడంకన్‌= ప్రయత్నంతో; భుక్తిముక్తిన్‌= భక్తిని, ముక్తిని, ఇహపరాలను; కాంచున్‌= 
పొందుతాడు. 
తా :; అర్యముడు హిరణ్మ్యయ వర్షంలోని జనులందరితోకూడి కూర్మరూపుడయిన శ్రీహరిని మనసులో ధ్యానిస్తూ స్తోత్రాలతో 
సంస్తుతిస్తూ భుక్తిముక్తులనందుకొంటాడు. 
క. ఉత్తరకురుభూములందను, హత్తుకొని వరాహదేవుండధిపతియైనన్‌ 

సత్తుగ భూసతి యతనిం, జిత్తములో నిలిపి పూజ సేయుచు నుండున్‌. త్త 
ప్రతి : ఉత్తరకురుభూములన్‌; తనున్‌ హత్తుకొని= తన్ను సమీపానికి చేర్చుకొని; వరాహదేవుండు; అధిపతి+ఐనన్‌; 
సత్తుగన్‌= బలిష్టంగా, భూసతి= భూదేవి; అతనిన్‌= ఆ మూర్తిని, చిత్తములోన్‌ నిలిపి= మనసులోనిలిపి, పూజ+చేయుచున్‌+ 
ఉందడున్‌= పూజిస్తూ ఉంటుంది. 
తా : ఉత్తర కురు వర్షానికి వరాహదేవుడు అధిపతి. అక్కడ భూదేవి ఆ హరిని మనసులో నిలుపుకొని పూజలు 
చేస్తుంటుంది. 
క. ఆ వర్షమందులను బ్రజ, లా విపులవరాహమూర్తి ననవరతంబున్‌ 

సేవించి కొలిచి సంస్తుతిం, గావించుచుంగాంతు రంతంగైవల్యంబున్‌. ర5్‌0 
ప్రతి : ఆ వర్షము+అందులను= ఆ మేరుపర్వతంలోని; ప్రజలు; ఆ విపులవరాహమూర్తిన్‌= విశాలమైన ఆ వరాహ 
స్వరూపాన్ని అనవరతంబున్‌= ఎల్లప్పుడు; 'సేవించి= నమస్కరించి; కొలిచి= పూజించి; సంస్తుతిన్‌+ కావించుచున్‌= 
స్తోత్రాలను చేస్తూ; కైవల్యంబున్‌= ముక్తిని, అంతన్‌= అంత; కాంతురు= పొందుతారు. 
తా: ఆ ఉత్తర కురువర్షంలోని ప్రజలు వరాహమూర్తిని అనుదినమూ సేవిస్తూ సంభావిస్తూ, సంస్తుతులు కావిస్తూ 
మోక్షాన్ని పొందుతారు. 


624 శ్రీమహాభాగవతము 


క. అరయంగ సీతాలక్ష్మణ, పరివృతుందడై వచ్చి రామభద్రుండు గడిమిం 
బరంగు నధిదేవతగం గిం, పురుష మహావర్షమునకు భూపవరేణ్యా! ర్‌1 


ప్రతి: భూపవరేణ్యా! = రాజులలో శ్రేష్టుడా!; అరయంగన్‌= పరిశీలింపగా; సీతాలక్ష్మణ పరివృతుండు+ఐ= సీతాలక్ష్మణులతో 


కూడినవాడై; వచ్చి= ఏగుదెంచి; రామభద్రుందు = శ్రీరామచంద్రుడు; కడిమిన్‌= పరాక్రమంతో; కింపురుష మహావర్షమునకున్‌; 
అధిదేవతగన్‌= అధిదేవతగా ఒప్పును. 


తా: పరీక్షిన్మహారాజా! కింపురుష వర్షానికి సీతాలక్షణసమేతుడయిన శ్రీరామభ[ద్రుడు అధిదేవత. 


ఆ. అట్టి రామభద్రు నంజనీసుతుండు గిం, పురుషగణముంగూడి పూజ సేసి 
తత్ర్రృకాశకృత్పధానమంత్ర స్తోత్ర, పఠనములను దగ నుపాస్తి సేయు. ర్‌2ై 


ప్రతి : అట్టి= అలాంటి; రామభద్రున్‌= భద్రము కలిగించే శ్రీరాముని; అంజనీసుతుండు= అంజనీదేవి కుమారుడయిన 
ఆంజనేయుడు; కింపురుషగణమున్‌+కూడి= కింపురుషులనే దేవతా సమూహముతోచేరి; తత్‌ +ప్రకాశకృత్‌+ప్రధానమంత్ర 
స్తోత్రపఠనములను= ఆయనను ప్రత్యక్షమొనరించు మంత్ర స్తోత్రాదులతో; పూజ+చేసి= పూజలు గావించి; తగన్‌= తగిన 
రీతిలో; ఉపాస్తి+చేయున్‌= ఉపాసన చేస్తాడు, ఆరాధిస్తాడు. 


తా: ఆ కింపురుష వర్షంలో అంజనాదేవి కుమారుడయిన ఆంజనేయుడు కింపురుష గణాలతో కూడి శ్రీరామచంద్రుని 
ప్రత్యక్షం చేసే మంత్ర స్తోత్రాదులతో శ్రీరామచంద్రుని ఆరాధిస్తుంటారు. 


సీ, భారతవర్నాధిపతియగు బదరికాశమమున నున్న నారాయణుండు 
భూనాధథ! యా మహాత్ముని నారదాదులు భారతవర్షంబు ప్రజలంబేమం 
బాయక చేరి యుపాస్తి సేయుచు సాంఖ్య యోగంబు నుపదేశ ముచితవృత్తి 
నంది యందబును గృతార్జులై యట్టి నారాయణదేవు నారాధనంబు 


ఆ. సేసి యాత్మంజాలంజింతించి తత్ష్రకా, శకము లయిన మంత్రసంస్తవములం 
బూజసేసి ముక్తింబొందుచు నుండుదు, రచలమైన భక్తి ననుదినంబు. ర్‌తి 


ప్రతి : భూనాథ= భూపతీ!; బదరికా+ఆశ్రమమునన్‌+ఉన్న= బదరిక అను ఆశ్రమంలో వాసమేర్చరచుకొన్న నారాయణుండ = 
శ్రీమన్నారాయణుడు; భారతవర్ష+అధిపతి+అగున్‌= భారతవర్నానికి అధినాయకుడవుతాడు; ఆ+మహా+ఆత్ముని; 
నారద+ఆదులు= నారదుడు మొదలగు దేవర్నులు; భారతవర్షంబు= భారతవర్షంలోని; 'ప్రజలన్‌; (పటేమన్‌+*పాయక = 
(గ్రేమతో వదలిపెట్టక; చేరి= కూడి; ఉపాస్తి చేయుచున్‌= ఉపాసన చేస్తూ, ఆరాధిస్తూ; సాంఖ్య యోగంబు= సాంఖ్యయోగం 
యొక్క ఉపదేశమున్‌= బోధను; ఉచితవృత్తిన్‌+అంది= తగిన రీతిలో పొంది; అందజును= అందరు; కృత +అర్భులు+ఐ= 
జన్మసార్థక్యం పొందిన వారలయి; అట్టి= అటువంటి; నారాయణదేవున్‌= శ్రీమన్నారాయణుని; ఆరాధనంబు +చేసి= 
అర్చించి; ఆత్మన్‌= మనసులో; చాల చింతించి= మిక్కిలి ధ్యానించి; తద్‌+ప్రకాశకములు+అయిన= ఆ మహాస్వామి 
మహిమలను చాటే; మంత్ర సంస్తవములన్‌= మంత్రములతో స్తోత్రాదులతో; పూజ+చేసి= అర్చించి; అనుదినంబు= 
ప్రతిదినం; అచలము+ఐన భక్తిన్‌్‌ చలించని భక్తితో; ముక్తిన్‌+పొందుచున్‌+ఉండుదురు= ముక్తిని దక్కించుకొంటారు. 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 625 


తా ; భారత వర్షానికి బదరికాశ్రమవాసియైన నారాయణుడు అధిపతి. ఆ భారతవర్షంలోనివారు మహాత్ములయిన 
నారదాది మునుల సాంగత్యంతో సాంఖ్యయోగాన్ని ఉపదేశంగా పొంది తన జన్మలను సార్ధకం చేసుకొంటారు. నారాయణదేవుని 
ఆరాధించి ఆ దేవునికి ప్రియమయిన మంత్రస్తోత్రాదులతో పూజలు చేస్తారు. భక్తితో మొక్కి ముక్తిని దక్కించుకొంటారు. 


క. భారతవర్షమునందుల, సారాంశములైన పుణ్యశైలంబులు గం 

భీరప్రవాహములుంగల, వారయ నెజింగింతు వాని నవనీనాథా! ర్‌& 
ప్రతి : అవనీనాథా= భూపతీ! భారతవర్షము+అందులన్‌= భారత వర్షంలో; సార+అంశములు +ఐన= ఉత్కష్టములయిన; 
పుణ్య శైలంబులు= పుణ్యపర్వతాలు; గంభీరప్రవాహములున్‌+కలవు = లోతయిన నదీప్రవాహాలు కూడా ఉన్నాయి; 
ఆరయన్‌= తెలియగా; వానిన్‌= వాటిని; ఎతింగింతున్‌= తెలుపుతాను. 
తా: ఓ రాజా! భారతవర్షంలో లెక్కలేనన్ని పుణ్యపర్వతాలున్నాయి. అంతేగాకుండా, లోతయిన నదీప్రవాహాలు కూడా 
ఉన్నాయి. వాటి విశేషాలను నేను వినిపిస్తాను. 
వ.  మలయపర్వతంబును, మంగళ ప్రస్థంబును, మైనాకంబును, ద్రికూటంబును, బుషభపర్వతంబును, 
గూటరంబును, గోల్లంబును, సహ్యపర్వతంబును, వేదగిరియు, బుష్యమూక పర్వతంబును, శ్రీశ్రైలంబును, 
వేంకటాద్రియును, మహేంద్రంబును, వారిధరంబును, వింధ్య పర్వతంబును, శుక్తి మత్పర్వతంబును, 
బుక్షగిరియును, బారియాత్రంబును, దోణపర్వతంబును, జిత్రకూటంబును గోవర్థనాద్రియును, 
రైవతకంబును, గుకుంభంబును, నీలగిరియును, గాకముఖంబును, నింద్రకీలంబును, రామగిరియు నాదిగాం 
గల పుణ్యపర్వతంబు లనేకంబులుగల, వా పర్వతపుత్రికలైన చంద్రపటయుం, దామ్రపర్ణియు, నవటోదయుం, 
గృతమాలయు, వైహాయసియుం, గావేరియు, వేణియుం, బయస్వినియుం బయోదయు, శర్మరావర్తయుం, 
దుంగభద్రయుం, గృష్టవేణియు, భీమరథియు, గోదావరియు, నిర్వింధ్యయుం బయోష్ణయుం, దాపియు, 
రేవానదియు, శిలానదియు, సురసయుం, జర్మణ్వతియు, వేదస్మృతియు, బుషితుల్యయుం, ద్రిసమయుం 
గౌశికియు, మందాకినియు, యమునయు, సరస్వతియు, దృషద్వతియు, గోమతియు, సరయువును, 
భోగవతియు, సుషమయు, శతద్రువును, జంద్రభాగయు, మరుద్భృథయు, వితస్తయు, నసిక్నియు, విశ్వయు 
నను నీ మహానదులును; నర్మద, సింధువు, శోణయను నదంబులును నైన మహాప్రవాహంబు లీ భారత 
వర్షంబునం గల; వందు సుస్నాతులైన మానవులు ముక్తిం జెందుదురు; మజియు నీ భారత వర్షంబున 
జన్మించిన పురుషులు శుక్ష లోహిత కృష్ణవర్ణ రూపంబులగు త్రివిధ కర్మంబులంజేసి క్రమంబుగ దేవ 
మనుష్య నరకగతులను త్రివిధ గతులం బొందుదురు; వినుము; రాగద్వేషాది శూన్యుండును 
నవాజ్యానసగోచరుండును, ననాధారుండునగు శ్రీవాసుదేవమూర్తి యందుం జిత్తంబు నిలిపి భక్తియోగంబున 
నారాధించెడు మహాత్ము లవిద్యాగ్రంథి దహనంబు గావించుటం జేసి పరమభాగవతోత్తములు పొందెడు 
నుత్తమగతిం జెందుదురు; కావున భారతవర్నంబు మిగుల నుత్తమం బని మవోపురుషు లిట్లు 
స్తుతింపుచుండుదురు. ర్‌ర్‌ 


626 శ్రీమహాభాగవతము 


ప్రతి ; మలయపర్వతంబును; మంగళప్రస్థంబును; మైనాకంబును; త్రికూటంబును; బుషభపర్వతంబును; కూటరంబును; 
కోల్లంబును; సహ్య పర్వతంబును; వేదగిరియు; బుష్యమూక పర్వతంబును; శ్రీశైలంబును; వేంకటాద్రియును; మహేంద్రంబును; 
వారిధరంబును; వింధ్యపర్వతంబును; శుక్తిమత్పర్వతంబును; బుక్షగిరియును; పారియాత్రంబును; (ద్రోణపర్వతంబును; 
చిత్రకూటంబును; గోవర్ధనాద్రియును; రైవతకంబును; కుకుంభంబును; నీలగిరియును; కాకముఖంబును; ఇంద్రకీలంబును; 
రామగిరియును; ఆదిగాన్‌+కల= మొదలైన; పుణ్యపర్వతంబులు +అనేకంబులు +కలవు; ఆ పర్వత పుత్రికలు+ఐన= ఆ 
పర్వతాలకు కొమార్తెలో అనదగిన; చంద్రపటయున్‌; తామ్రపర్ణియున్‌; అవటోదయున్‌; కృతమాలయున్‌; వైహాయసియున్‌; 
కావేరియున్‌; వేణియున్‌;, పయసినియున్‌; పయోదయున్‌; శర్మరావర్తయున్స్‌ తుంగభద్రయున్‌; కృష్ణవేణియున్‌; భీమరథియున్‌; 
గోదావరియున్‌; నిర్వింధ్యయున్‌; పయోష్టయున్‌; తాపియున్‌; రేవానదియున్‌; శిలానదియున్‌; సురసయున్‌; చర్మణ్వతియున్‌; 
వేదస్టృతియున్‌; బుషికుల్యయున్‌; త్రిసమయున్‌; కౌశికియున్‌్స్‌ మందాకినియున్‌;్‌ యమునయున్‌; సరస్వతియున్‌; 
దృషద్వతియున్‌; గోమతియున్‌; సరయువును; భోగవతియున్‌; సుషమయున్‌; శతద్రువును; చంద్రభాగయున్‌; 
మరుద్భాథయున్‌; వితస్తయున్‌; అసిక్నియున్‌; విశ్వయున్‌+అను; ఈ మహానదులును; నర్మద, సింధువు, శోణ+అను 
నదంబులును+ఐన = తూర్పునుంచి పడమటికి ప్రవహించే నదులైన; మహాఫప్రవాహాలు ఈ భారతవర్షంబునన్‌+కలవు; 
అందున్‌; సుస్నాతులు+ఐన = పవిత్ర స్నానం కావించిన; మానవులు; ముక్తిన్‌+చెందుదురుు మజియున్స్‌ ఈ భారతవర్షంబునన్‌; 
జన్మించిన పురుషులు; శుక్ష= తెల్లని; లోహిత= ఎర్రని; కృష్ణ= నల్లని; వర్ణరూపంబులు +అగు = వన్నియలతోకూడిన 
రూపాలతో; త్రివిధ కర్మంబులన్‌+చేసి= మూడురకాలయిన కర్మలవలన; 'కమంబుగన్‌= వరుసగ్గా; దేవమనుష్యనరక 
గతులు+అను= దేవగతి, మనుపష్యగతి, నరకగతి అనే; త్రివిధ గతులన్‌= మూడుగతుల్న్సి పొందుదురు= చెందుతారు; 
వినుము; రాగద్వేష+ఆదిశూన్యుండును = సంప్రీతి, ద్వేషం మొదలయినవి ఏవియు లేనివాడును; అవాక్‌+మానస 
గోచరుందును= వాక్ళునకుగాని, మనసునకుగాని గోచరం కానివాడును;ు అనాధారుండును +అగు= ఆధారం లేనివాడును 
అగు; శ్రీ వాసుదేవమూర్తి+అందున్‌; చిత్తంబున్‌; నిలిపి; భక్తియోగంబునన్‌; ఆరాధించెడు; మహాత్ములు; అవిద్యాగ్రంథధిన్‌= 
అజ్ఞానమనే ముడిని; దహనంబు +కావించుటన్‌చేసి= కాల్చుట వలన; పరమభాగవత +ఉత్తములు = ఉతృష్టులయిన 
భగవద్భక్తులలో ఉత్తములు అయినవారు; పొందెడు= చేరుకొనెడి; ఉత్తమగతిన్‌+చెందుదురు= శ్రేష్రయిన మార్గాన్ని 
చేరుతారు; కావునన్‌= అందువల్ల; భారతవర్షంబు= భారతనామక వర్షభ్రూభాగము; మిగులన్‌= మిక్కిలి; ఉత్తమంబు+అని= 
సర్వ్రేష్టమని; మహాపురుషులు= గొప్పవారు; ఇట్లు= ఈ విధంగా; స్తుతింపుచుండుదురు = స్తోత్రం చేస్తుంటారు. 


తా: భారతవర్షంలోని పుణ్యపర్వతాలలో మలయం, మంగళప్రస్థం, మైనాకం, టత్రికూటం, బుషభం, కూటరం, గోల్లం, 
సహ్యాద్రి, వేదాద్రి, బుశ్యమూకం, శ్రీశైలం, వేంకటాద్రి, మహేంద్రగిరి, మేఘపర్వతం, వింధ్యపర్వతం, శుక్తిమంతం, 
బుక్షగిరి, పారియాత్రం, ద్రోణగిరి, చిత్రకూటం, గోవర్ధనం, రైవతకం, కుకుంభం, నీలగిరి, కాకముఖం, ఇంద్రకీలాద్రి, 
రామగిరి మొదలయినవి ప్రసిద్ధ పర్వతాలు. 


ఈ పర్వతాలకు పుత్రికలవంటివయిన చంద్రవట, తామ్రపర్ణి, అవటోద, కృతమాల, వైహాయసి, కావేరి, వేణి, 
పయస్విని, పయోద, శర్మరావర్త, తుంగభద్ర, కృష్ణవేణి, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోస్ట్ర తాపి, రేవానది, 
శిలానది, సురస, చర్మణ్వతి, వేదస్కృతి, బుషికుల్య, త్రిసమ, కౌశికి, మందాకిని, యమున, సరస్వతి, దృషద్వతి, గోమతి, 
సరయువు, భోగవతి, సుషమ, శతద్రువు, చంద్రభాగ, మరుద్వ్యధ, వితస్త, అసిక్టి విశ్వ మొదలయినవి ప్రధానమైన 
నదులు. నర్మద, సింధు, శోణ అనునవి నదములు. ఇట్టి మహానదులు భారతవర్షంలో ఎన్నో ఉన్నాయి. వీటిలో స్నానం 
చేసిన మానవులకు ముక్తి కరతలామలకం. 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 62/7 


ఈ భారతవర్షంలో పుట్టిన మానవులు మూడువిధాలైన కర్మలు చేస్తుంటారు. కొన్ని తెల్లనివి. కొన్ని ఎర్రనివి, కొన్ని 
నల్లనివి. తెల్లనివి సత్వగుణ ప్రధానమయిన కర్మలు. ఎర్రనివి రజోగుణ ప్రధానమయిన కర్మలు. నల్లనివి తమోగుణ 
ప్రధానమైన కర్మలు. ఇట్టి కర్మల కారణంగా భారతవర్షంలో పుట్టిన ప్రజలు క్రమంగా దేవలోకం, మానవలోకం, 
నరకలోకం చేరుకొంటారు. 

రాగం, ద్వేషం మొదలైనవి లేనివాడూ, వాక్కులనుగాని, మనసునకుగాని అందనివాడూ, అన్నిటికీ తానే ఆధారమైనవాడూ 
అయిన శ్రీ వాసుదేవమూర్తి యందు హృదయం పదిలంగా నిలుపుకొని భక్తితో ఆరాధించేవారు ఉత్తమగతి తప్పక 


పొందుతారు. అటువంటి మహాత్ములు అజ్ఞానం రూపుమాసిపోగా పరమభాగవతులు పొందే పుణ్యలోకాలకు యోగ్యులవుతారు. 
అందువలన, మహాపురుషులు 'భారతవర్షం” ఉత్తమోత్తమమైనదిగా కొనియాడుతుంటారు. వారి ప్రస్తుతి ఈ రీతిగా ఉంటుంది. 


ఉ భారతవర్ష్న జంతువుల భాగ్యము లేమని చెప్పవచ్చు? నీ 

భారతవర్షమందు హరి పల్మజుంబుట్టుచు జీవకోటికిన్‌ 

ధీరతతోడందత్త్వ ముపదేశము సేయుచుంజెల్మి సేయుచు 

న్నారయ బాంధవాకృతింగృతార్జ్థులం జేయుచు నుండు నెంతయున్‌. 56 
ప్రతి : భారతవర్న జంతువుల భాగ్యములు= భారతవర్షంలో జనించిన జీవుల అదృష్టాలు; ఏమని చెప్పవచ్చున్‌= ఏమని 
చెప్పాలి?) ఈ భారతవర్ష్నము+అందున్‌= ఈ భారతవర్షంలో; హరి= మహావిష్ణువు; పలు+మఖు= పెక్కుమారులు; 
పుట్టుచున్‌= అవతరిస్తూ; జీవకోటికిన్‌= జంతుజాలానికి; ధీరతతోడన్‌= ధైర్యంతో; తత్వము +ఉపదేశము +చేయుచున్‌= 
తత్పాన్ని ఉపదేశం చేస్తూ చెల్మి చేయుచున్‌= స్నేహం చేస్తూ అరయన్‌= పరిశీలింపగా; బాంధవ+ఆకృతిన్‌= చుట్టంలాగా; 
ఎంతయున్‌= ఎంతో; కృత +అర్భులన్‌ +చేయుచున్‌+ఉండున్‌= ధన్యులను చేస్తూ ఉంటాడు. 
తా; భారతవర్షంలో పుట్టిన జీవుల అదృష్టమే అదృష్టం. ఈ భారతవర్షంలోనే శ్రీమన్నారాయణుడు ఎన్నో అవతారాలు 
ఎత్తాడు. ఇక్కడి మానవులకు తత్త్వం ఉపదేశించాడు. వారితో స్నేహం చేశాడు. ఆత్మబంధువులాగున జీవులు కష్టసుఖాలలో 
భాగం పంచుకొని వారిని కృతార్ధులను చేశాడు. 


విశే :; భారతీయ వేదాంత పరిభాషలో 'జీవులను” 'జంతువు'లనడం పరిపాటి. 
క. తన జన్మకర్మములనుం, గొనియాడెడి వారికెల్లంగోరిన వెల్లం 
దనియంగ నొసంగుచు మోక్షం, బనయముంగృప సేయుంగృష్టుండవనీనాథా! ర్‌ 


ప్రతి : అవనీనాథా= భూపతీ!; కృష్ణుండు; తన జన్మకర్మములనున్‌= తన అవతారాలను, లీలావిలాసాలను; కొని+ఆదెడి 
వారికిన్‌+ఎల్లన్‌= పొగిడే వారికందరికి; కోరినవి+ఎల్లన్‌= కోరిన వరాలన్నిటిని తనియన్‌+కన్‌= సంతృప్పిపడేలాగున; 
ఒసంగుచున్‌= ప్రసాదిస్తూ మోక్షంబు= ముక్తిని అనయమున్‌= ఎల్లప్పుడు; కృప+చేయున్‌= అనుగ్రహించును. 


తా : ఓ రాజా! కృష్ణుని మహిమ లేమని వర్ణించేది. ఆయన తన అవతారాలను, లీలావిలాసాలను కొనియాడే వారికందరికి 
కోరిన వరాలను ప్రసాదిస్తాడు. అంతేకాదు, మోక్షం కూడా అనుగ్రహిస్తాడు. 


వ. ఇట్లు భారత వర్షంబునందుల జనంబులకు నెద్దియు నసాధ్యంబు లేదు. నారాయణ స్మరణంబు సకల 
దురితంబుల నడంచుం; దన్నామస్మరణ రహితంబులైన యజ్ఞ తపో దానాదులు దురితంబుల నడంపలేవు, 


628 శ్రీమహాభాగవతము 


బ్రహ్మకల్పాంతంబు బ్రతి3డి యితర న్థానంబునం బునర్జన్మ భయంబున భీతిల్లుచు నుండుటకన్న భారత 
వర్షంబునందు క్షణమాత్రంబు మనంబున సర్వసంగ పరిత్యాగంబు ససిన పురుషశ్రేష్టునకు శ్రీమన్నారాయణ 
పదప్రాప్తి యతిసులభంబుగ సంభవించుం; గావున నట్టి యుత్తమంబగు నీ భారత వర్షంబె కోరుచుండుదురు; 
మజణియు నెక్కడ వైకుంఠుని కథావాసన లేకుండు, నే దేశంబున సత్పురుషులైన పరమభాగవతులు లేకుండుదు, 
రే భూమిని యజ్జేశ్వరుని మహోత్సవంబులు లేక యుండు, నది సురేంద్రలోకంబైన నుందందగదు; 
జ్ఞానానుషవ్థాన ద్రవ్యకలాపంబుచేత మనుష్యజాతిం బొంది తపంబున ముక్తిం బొందకుందెనేని మృగంబుల 
మాడి నతందడు దనకుం దానె బంధనంబు నొందు; భారతవర్షంబునందుం బ్రజలచేత (శద్ధాయుక్తంబుగా 
ననుష్టింపంబడిన యజ్ఞములయందు వేల్వంబడు హవిస్సులను బెక్కునామంబులం బుండరీకాక్షుం డంది 
తనమీంది భక్తి యధికంబుగాం జేయు; నట్టి భారతవర్షంబు నందలి ప్రజలమీందం గరుణించి సర్వేశ్వరుం 
దిహపర సౌఖ్యంబుల నొసంగుచుండు; జంబూద్వీపంబున సగరాత్మజు లశ్వమేధాశ్వంబు నన్వేషింపంబూని 
భూఖననంబు సేయుటం జేసి స్వర్ణప్రస్థ చంద్రశుక్తావర్తన రమణక మందేహారుణ పాంచజన్య సింహళ 
లంకాద్వీపంబులను నెనిమిది యుపద్వీపంబులు గలిగె. ర్‌8ి 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; భారతవర్షంబు+అందుల జనంబులకున్‌= భారతవర్షంలోని మానవులకు; ఎద్దియున్‌= 
ఏదిగాని; అసాధ్యంబులేదు = సాధ్యం కానిదిలేదు;ు నారాయణ స్మరణంబు; సకలదురితంబులన్‌ +అడంచున్‌= సమస్త 
పాపాలను అణచును; తద్‌+నామస్మరణరహితంబులు+ఐన = ఆ శ్రీహరి నామస్మరణంలేని; యజ్ఞతపస్‌+దాన +ఆదులు = 
యజ్ఞం, తపం, దానం మొదలయినవి; దురితంబులన్‌= పాపాలను; అదంపన్‌లేవు= అణచలేవు; బ్రహ్మకల్ప+అంతంబు= 
బ్రహ్మ ఏలుబడి కాలం చివరిదాక; బ్రతికెడి= జీవించెడి; ఇతర న్థానంబునన్‌= మరోచోట; పునస్‌+జన్మ భయంబునన్‌= 
మరల కలిగే జన్మ భయంతో; భీతిల్లుచున్‌+ఉండుటకంటెన్‌= భయపడుతూ ఉండటంకంటిె; భారతవర్షంబు +అందున్‌; 
క్షణమాత్రంబు= ఒక క్షణకాలమేని; మనంబునన్‌= మనసులో; సర్వసంగ పరిత్యాగంబు +చేసిన= అన్నింటినీ వదలిపెట్టటం 
గావించిన; పురుషశ్రేష్టునకున్‌= పురుషులలో సర్వశ్రేష్టడయిన వానికి శ్రీమత్‌+నారాయణపదప్రాప్తి= శ్రీమన్నారాయణుని 
న్ధానం పొందడం; అతిసులభంబు+గన్‌= మిక్కిలి తేలికగా; సంభవించున్‌= సిద్ధించును; కావునన్‌; అట్టి+ఉత్తమంబు+అగు= 
అటువంటి శ్రేష్టమైన ఈ భారతవర్షంబు+ఎ= ఈ భారత వర్షాన్న; కోరుచుండుదురు = వాంఛిస్తారు; మజియున్‌; ఎక్కడ; 
వైకుంఠుని= వైకుంఠవాసుడయిన శ్రీమహావిష్ణువుయొక్క కథావాసన లేకుండున్‌= లేకపోవునో, ఏ దేశంబునన్‌; 
సత్పురుషులు+ఐన= సజ్జనులయిన; పరమభాగవతులు = శ్రేష్టులైన భగవద్బక్తులు; లేకుందుర= లేకపోతారో; ఏ భూమినిన్‌= 
ఏ ప్రదేశంలో; యజ్ఞ+ఈశ్వరుని= యజ్ఞాలకు ఫలప్రదాత అయిన దేవుని; మహా+ఉత్సవంబులు = గొప్పవగు ఉత్సవాలు; 
లేక+ఉందున్‌= ఉందవో; అది= ఆ లోకం; సురేంద్రలోకంబు +ఐనన్‌= దేవేంద్రతోకమయిన్నా? ఉండన్‌+తగదు= నివసించుటకు 
తగదు; జ్ఞాన +అనుష్థాన ద్రవ్యకలాపంబు చేతన్‌= జ్ఞానమూ, అనువ్ధానమూ, ద్రవ సంపత్తులచేత; మనుపష్యజాతిన్‌+పొంది= 
మానవజన్నాన్ని పొంది; తపంబునన్‌= తపంచేత; ముక్తిన్‌ +పొందకుండెన్‌ +ఏని= మోక్షాన్ని పొందకున్నచో; మృగంబుల 
మాడ్మిన్‌= జంతువుల్లా అతండు; తనకున్‌్‌, తాను+ఎ= తానే బంధనంబున్‌ ఒందున్‌; భారతవర్షంబు+అందున్‌; ప్రజలచేతన్‌; 
శద్దాయుక్తంబుగాన్‌= (శ్రద్ధతో; అనుష్టింపన్‌+పడిన= ఆచరింపబడిన; యజ్ఞముల +అందున్‌; వేల్వన్‌+పడు= అర్పింపబడు= 
హోమంకావింపబడే; హవిస్సులను= హోమద్రవ్యాలను, నెయ్యి మొదలైనవాటిన్వి పెక్కునామంబులన్‌= అనేక పేర్లతో; 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 629 


పుండరీక +అక్షుండు= పద్మాలవంటి కన్నులు కలవాడగు విష్ణువు; అంది= స్వీకరించి; తనమీంది భక్తిన్‌= తనపట్ల భక్తిని; 
అధికంబుగాన్‌ +చేయున్‌; అట్టి; భారత వర్షంబునందలి 'ప్రజలంమీదన్‌; కరుణించి= దయజూపి; సర్వ+ఈశ్వరుండు; 
ఇహపరసాఖ్యంబులన్‌= ఈలోక, పరలోక సుఖాలను; ఒసంగుచుండున్‌; జంబూద్వీపంబునన్‌; సగర+ఆత్మజులు= సగరుని 
పుత్రులు; అశ్వమేధ +అశ్వంబున్‌; అన్వేషింపన్‌+పూని= వెదకడానికి ప్రయత్నించి; భూఖననంబు= భూమిని త్రవ్వుట; 
చేయుటన్‌+చేసి= చేయడంవల్ల; స్వర్ణప్రస్థ; చంద్ర; శుక్ష+ఆవర్తన; రమణక; మందేహారుణ; పాంచజన్య; సింహళ; 
లంకాద్వీపంబులను; ఎనిమిది; ఉపద్వీపంబులు+కలిగెన్‌= ఉపద్వీపాలు పుట్టాయి. 


తా: భారతవర్షంలో పుట్టిన జనులకు సాధ్యం కానిదంటూ ఏది లేదు. శ్రీమన్నారాయణుని సంస్మరణం సమస్త పాపాలను 
పటాపంచలు చేస్తుంది. ఆ శ్రీమన్నారాయణుని స్మరణంలేని యజ్ఞాలు, తపస్సులు, దానాలు నిరర్ధకాలు. వాటివల్ల 
పాపాలు పోవు. పునర్జన్మ మరల వస్తుందేమో అన్న భయంతో ఇతర ప్రదేశాలలో బ్రహ్మ కల్పం చివరిదాకా జీవించదంకంటె 
భారతవర్షంలో క్షణకాలం జీవించి సర్వసంగ పరిత్యాగం చేసినట్లయితే అటువంటి పురుషశ్రేష్టునికి శ్రీమన్నారాయణ 
పదప్రాప్తి చాల సులభంగా దక్కుతుంది. అందుచేత, అందరూ భారతవర్షంలో జన్మించాలని కోరుకొంటారు. అదీగాక ఏ 
స్థలంలో వైకుంఠనిలయుని పుణ్యకథలవాసన ఆవంతయినా ఉందదో, ఏ ప్రదేశంలో పుణ్యపురుషులయిన భాగవతోత్తములు 
ఉందరో, ఏ స్థలంలో యజ్ఞేశ్వరుని ఉత్సవాలు జరుగవో అటువంటి ప్రదేశం దేవేంద్రలోకమైనా ఆ చోట నివసింపరాదు. 
మానవజన్మ ఎత్తి జ్ఞానమూ, సదనుష్రానమూ, గ్రహసంపత్తి అన్నీ ఉండికూడా తపస్సుద్వారా ముక్తి అందుకోలేని మానవులు 
పశువులవలె తమకు తామే బంధనాల పాలవుతారు. భారతవర్షంలోని ప్రజలు (శ్రద్ధతో యజ్ఞాలు నిర్వహించినట్లయితే, 
ఆ హోమాలలోని హవిస్సును అనేక నామాలతో ఆ పుండరీకాక్షుడు అందుకొని ప్రసన్నుడై వారికి తనమీది భక్తిని 
అతిశయింపబేస్తాడు. భారతవర్షంలోని ప్రజలమీద అపరిమితమయిన అనుగ్రహం ప్రకటిస్తూ ఆ భగవంతుడు ఇహలోక 
సౌఖ్యాన్ని పరలోక సౌఖ్యాన్ని వారికి ప్రసాదిన్తాడు. జంబూద్వీపంలోని సగరుని కుమారులు అపహరింపబడిన అశ్వమేధాశ్వాన్ని 
అన్వేషిస్తూ పలువైపులా భూమిని త్రవ్వినపుడు ఎనిమిది ఉపద్వీపాలు ఏర్పడ్డాయి. అవే స్వర్ణప్రస్థం, చంద్రశుక్షం, ఆవర్తనం, 
రమణకం, మందేహారుణం, పాంచజన్యం, సింహళం, లంక అనబదేవి. 
సీ. లక్షయోజనముల లవణాబభ్ధిపరివృత మగుచు జంబూద్వీప మతిశయిల్లు; 

విను రెండు లక్షలు విసృతముగను బ్లక్షద్వీపముండు నా క్షార సాగ 

రముం జుట్టి, యందుల రమ్యమై యొప్పెడు వృక్షంబు ప్లక్షంబు విదితముగను; 

దనరునా ద్వీపంబు తరునామ మహిమచే మిగులంబ్లక్షం బన మించి రహిని; 


ఆ. నందు సంచరించు నట్టి వారల కగ్చిి దేవుం డదమరు నాదిదేవతయుంగ, 
నందులోన నా ప్రియవ్రతసుతుండగు, నిధ్మజిహ్వుండను మహీవరుండు. ర్‌ి 


ప్రతి : జంబూద్వీపం; లక్షయోజనముల లవణ +అబ్టి పరివృతము+అగుచున్‌= లక్ష యోజనముల ఉప్పుసముద్రంతో 
చుట్టుకొనబడినదై; అతిశయిల్లున్‌= పెంపొందును; విను= వినుము; రెండులక్షల విస్టతముగను= రెండు లక్షల విస్ఫృతి 
కలదైై ఆ క్షారసాగరమున్‌+చుట్టి= ఆ ఉప్పు సముద్రాన్నిచుట్టి; స్లక్షద్వీపము+ఉండున్‌= ప్లక్షనామక ద్వీపముంది; అందులన్‌= 
అక్కడ; రమ్యము+ఐ= రమణీయమై; విదితమగును= అందరికి తెలిసినదై; ఒప్పెడు= ప్రకాశించునట్టి; వృక్షంబు= తరువు; 
ప్లక్షంబు= ప్రక్షము అనుపేరుగలది, ఆ ద్వీపంబు; తరునామ మహిమచేన్‌= చెట్టుపేరు యొక్క గొప్పతనంతో; మిగులన్‌= 


630 శ్రీమహాభాగవతము 


మిక్కిలి; ఫ్లక్షంబు+అనన్‌= ప్రక్షమనగా; మించి= అతిశయించి; రహిన్‌= ఆనందంతో; తనరున్‌= ఒప్పును; అందున్‌= 
అక్కడ; సంచరించు +అట్టివారలకున్‌= సంచారము చేసేవారికి; ఆదిదేవతయున్‌+కన్‌= ఆదిదేవతగా; అగ్నిదేవుండు= 
అగ్నిదేవుడు; అమరున్‌= ఒప్పును; అందులోనన్‌= ఆ ప్లక్షద్వీపంలో; ఆ ప్రియవ్రతసుతుండు+అగు= ఆ ప్రియవ్రతుని 
కుమారుడగు; ఇధ్మజిహ్వుండు +అను = ఇధ్మజిహ్వుడు అను పేరుగల; మహీవరుండు = రాజు (ఒప్పున్‌). 
తా : రాజా! జంబూద్వీపం లక్షయోజనాల వైశాల్యం గలిగి ఉంది. దానిచుట్టూ అంతే ప్రమాణంగల లవణ సముద్రం 
ఉంది. ఆ తర్వాత ఫ్లక్షద్వీపం రెండులక్షల యోజనాల విస్పృతి కలిగి ఉంది. 

ఆ ప్లక్ష ద్వీపం నట్టనడుమ ఒక పెద్ద జువ్వి చెట్టున్నది. ఆ కారణంగానే ఆ ద్వీపానికి ఫ్లక్ష ద్వీపమనే పేరు వచ్చింది. 
ఆ ద్వీపంలో నివసించే వారికి అగ్నిదేవుడు అధిదేవత. ఆ ద్వీపాన్ని ఇధ్మజిహ్వుడు పరిపాలిస్తున్నాడు. అతడు ప్రియవ్రతుని 
కుమారుడు. 


వ. నరేంద్రా! యా యిధ్మజిహ్వుం డా ప్లక్షద్వీపంబు నేడు వర్షంబులుగ విభజించి యందునా వర్ష 
నామధారులుగ నుండు తన పుత్ర్తులగు శివ యశస్య సుభద్ర శాంత క్షేమాభయామృతు లనియెడు నేడుగుర 
నేడు వర్షంబుల కధిపతులం గావించి తపంబునకుం జనియె, నా వర్షంబులయందు మణికూట వజకూటేంద్ర 
న్‌ జ్యోతిష్మద్ధుమవర్హ హిరణ్యగ్రీవ మేఘమాలలను నామంబులు గల సప్త కులపర్వతంబులను, నరుణయు 
సృమణయు నంగిరసయు సావిత్రియు సుప్రభాతయు బుతంభరయు సత్యంభరయు నన సప్త 
మహానదులును, నా నదుల యందు సుస్నాతు లగుచు గత పాపులైన హంసపతం గోర్టాయన సత్యాంగులను 
నామంబులుగల చాతుర్వర్హ్యంబును గలిగి యుండు, నందుం బురుషులు సహస వత్సర జీవులును 
దేవతాసములును దృష్టిమాత్రంబునం గ్రమస్వేదాది రహితంబగు నపత్యోత్పాదనంబు గలవార లగుచు 
వేదత్రయాత్మకుండును, స్వర్గద్వారభూతుండును, భగవత్స్వరూపియు నగు సూర్యుని వేదత్రయమున 
'సేవింపుదురు; ప్లక్షద్వీపం బాదిగా మీందటి దీపంచకంబు నందలి పురుషులకు నాయు రింద్రియ 
పటుత్వంబులును దేజోబలంబులును దోడనే జనియించుచుండు. 60 

ప్రతి : నర+ఇంద్రా= భూపతీ!; ఆ+ఇధ్మజిహ్వుండు; ఆ ఫ్లక్ష ద్వీపంబున్‌; ఏండు వర్షంబులుగన్స్‌ విభజించి= విభాగంచేసి; 
అందున్‌: ఆ వర్షనామధారులుగన్‌+ఉండు= ఆ వర్షభూభాగముల పేర్లు గల; తనపుత్రులు+అగు= తన కుమారులగు; 
శివ, యశస్య, సుభద్ర, శాంత, క్షేమ, అభయ, అమృతులు +అనియెడి; ఏడుగురన్‌= ఏడుమందిని; ఏడు వర్షంబులకున్‌+ 
అధిపతులన్‌ +కావించి= సప్తవర్షంబులపై ఆధిపత్యము కలవారిగా చేసి తపంబునకున్‌+చనియెన్‌= తపం చేయడానికి 
వెళ్ళాడు; ఆ వర్షంబుల+అందున్‌= ఆ వర్షభూభాగప్రదేశాలలో; మణికూట, వజ్రకూట, ఇంద్రసేన, జ్యోతిష్మత్‌ ధూమ్రవర్ణ 
హిరణ్యగ్రీవ మేఘమాలలు+అను నామంబులు+కల= పేర్లుగల; సప్తకుల పర్వతంబులును= ఏడు కులపర్వతాలను; 
అరుణయును, సృమణయును, అంగిరసయును, సావిత్రియును, సుప్రభాతయును, బుతంభరయును= సత్యంభరయును; 
అనన్‌= అనునట్టి సప్త్రమహానదులును; ఆ నదుల+అందున్స్‌ సుస్నాతులు +అగుచున్‌= పవిత్రస్నానం చేసిన వారగుచు; 
గతపాపులు+ఐన = పాపం పోగొట్టుకొన్నవారయిన; హంస, పతంగ+ఊర్భాయన; సత్యాంగులు +అను; నామంబులు+కల 
చాతుర్వర్ద్యంబును= నాల్టు కులాలను; కలిగియుండున్‌= కలిగియుందురు; అందున్‌= అక్కడ; పురుషులు= నరులు; 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 631 


సహస్రవత్సర జీవులును= వేయి సంవత్సరాలు బ్రతికేవారును; దేవతాసములును= దేవతలతో సమానమైనవారును; 
దృష్టిమాత్రంబునన్‌= వీక్షణమాత్రాన; క్షమ స్వేద +ఆదిరహితంబు +అగు= బడలిక, చెమట మొదలగునవి లేనట్టి; అపత్య+ 
ఉత్పాదనంబు +కలవారలు +అగుచున్‌= సంతానం పుట్టించు సామర్థ్యం కలవారవుతూ; వేదత్రయ+ఆత్మకుండును= 
త్రివేదస్వరూపుడును; స్వర్గద్వారభూతుండును= స్వర్ణప్రవేశానికి వాకిలిగనున్నవాడును; భగవత్‌ +స్వరూపియును +అగు= 
భగవంతుని ప్రత్యక్ష స్వరూపమైన; సూర్యునిన్‌= సూర్యుని; వేదత్రయమ్మునన్‌; బుక్‌, యజుస్సామవేద మంత్రాలతో; 
సేవింపుదురు= సేవిస్తారు; ప్లక్షద్వీపంబు+ఆదిగాన్‌= ప్రక్షద్వీపం మొదలయిన; మీందటి= ముందు చెప్పబోయే; 
ద్వీపపంచకంబునందలి= ఐదు ద్వీపాలలోని; పురుషులకున్‌= పురుషులకున్‌; ఆయుస్‌+ఇంద్రియ పటుత్వంబులును= 
ఆయుర్చలము; ఇంద్రియపటుత్వములును; తేజస్‌ +బలంబులును= తేజోబలములును; తోడనే= వెనువెంటనే; 
జనియించుచుందడున్‌= సంక్రమిస్తుంటాయి. 


తా; పరీక్షిన్నరేంద్రా! ఇధ్మజిహ్వుడు ఫ్లక్షద్వీపాన్ని ఏడు వర్నాలుగా విభజించాడు. ఆ వర్షముల పేర్లుగల తన కుమారులు 
ఏడుగురిని శివుడు, యశస్యుడు, సుభద్రుడు, శాంతుడు, క్షేముడు, అభయుడు, అమృతుడు అనేవారిని ఆ ఏదు వర్షాలకు 
అధిపతులను చేశాడు. ఆ తరువాత ఇధ్మజిహ్వుూడు నిస్సంగుడై తపస్సు చేసుకోవడానికోసం అడవికి వెళ్ళిపోయాడు. 
విభజింపబడిన ఒక్కొక్క వర్షంలో ఒక్కొక్క కులపర్వతమూ, ఒక్కొక్క మహానది ఉన్నాయి. ఆ విధంగా ఆ సప్తవర్నాలలో 
వరుసగా మణికూటం, వజకూటం, ఇంద్రసేనం, జ్యోతిష్మంతం, ధూమ్రవర్ణం, హిరణ్యగ్రీవం, మేఘమాలం అనే ఏడు 
కులపర్వతాలు ఉన్నాయి. అరుణ, సృమణ, అంగిరస, సావిత్రి, సుప్రభాత, బుతంభర, సత్యంభర అనే పేర్లుగల ఏడు 
మహానదులున్నాయి. ఆ నదులలో స్నానంచేసి నాలుగువర్ధాల వారును పాపం పోగొట్టుకొంటారు. ఆ నాలుగు వర్హాలవారు 
హంసులు, పతంగులు, ఊర్చాయనులు, సత్యాంగులు అని వ్యవహరింపబడుతారు. ఫ్లక్షద్వీపంలో నివసించే పురుషుల 
ఆయుర్దాయం వేయి సంవత్సరాలు. వారు దేవతలతో సమానమయినవారు. కేవలం చూపుతోనే శ్రమ స్వేదాదులు లేని 
సంతానాన్ని అనుగ్రహింపగలవారు. వేదస్వరూపుడూ, స్వర్గానికి ద్వారమైనవాడూ, భగవంతుడూ అయిన సూర్యుని వారు 
బుగ్యజుస్సామవేదమంత్రాలతో సేవిస్తుంటారు. ప్లక్షద్వీపం మొదలయిన ముందు చెప్పబడే ఐదు ద్వీపాలలోని పురుషులకూ 
ఆయుర్చలం. ఇంద్రియపటుత్వం, తేజోబలం పుట్టుకతోనే సంక్రమిస్తాయి. 


క. ప్లక్షద్వీపము, ద్విగుణిత, లక్షేక్షురసాబ్ధి సుట్టిరా విలసిల్లు; 

న్నిక్షురసోదద్విగుణం, బక్షయముగ శాల్మలీమహాద్వీప మిలన్‌. 61 
ప్రతి : ప్రక్షద్వీపము= ప్లక్షనామకమైన ద్వీపం; ద్విగుణిత లక్ష+ఇక్షురస +అబ్టి= రెండు లక్షల యోజనాల వైశాల్యంగల 
చెరకురసపు సముద్రం; చుట్టిరాన్‌= తన్ను పరివేష్టించగా; విలసిల్లున్‌= ప్రకాశిస్తోంది; అక్షురస+ఉదద్విగుణంబు= ఆ 
చెరకురససాగరానికి రెండురెట్లు; ఇలన్‌= పుడమిలో; శాల్మలీమహాద్వీపము= శాల్మలి అనే గొప్ప దీవి అక్షయముగన్‌= 
నాశం లేకుండా; విలసిల్లున్‌= ఒప్పారును. 
తా; ప్లక్ష ద్వీపంచుట్టూ రెండు లక్షల యోజనాల విసృతి గల చెరకు రససముద్రం ఉంది. దీనికి రెట్టింపు విస్ఫతితో శాల్మలీ 
ద్వీపం ఉంది. 
వ. అందు శాల్మలీ వృక్షంబు ప్లక్షాయామంబై తేజరిల్లు; నా వృక్షరాజంబునకు నధోభాగంబునం 
బతత్రిరాజుగా నుండు గరుత్మంతుండు నిలుకడగా వసించు; నా శాల్మలీ వృక్షంబు పేరనా ద్వీపంబు 


632 శ్రీమహాభాగవతము 


శాల్మలీ ద్వీపంబన విలసిల్లు; నా దీ పపతియైన ప్రియవ్రతాత్మజుందగు యజ్ఞబాహువు తన పుత్రులగు 
సురోచన సౌమనస్య రమణక దేవబర్హ పారిబర్దాస్యాయ నాభిజ్ఞాతు లనియెడు వారిపేర నేడు వర్షంబుల 
నేర్చజచి యా వర్షంబులయం దేడ్వురం గుమారుల నఖభిషిక్తులంజే సె; నా వర్షంబులయందు స్వరస, 
శతశృ్చంగ, వామదేవ, కుముద, ముకుంద, పుష్పవర్హ శతటశ్రుతులను పర్వత సప్తకంబును ననుమతియు, 
సినీవాలియు, సరస్వతియుం, గుహువును, రజనియు, నందయు, రాకయునను సప్తమహానదులును గల; 
వందు (శుతధర, విద్యాధర, వసుంధ, రేధ్మధర, సంజ్ఞులగు నా వర్ష పురుషులు భగవత్స్వరూపుండును, 
వేదమయుండు, నాత్మ స్వరూపుండునగు సోముని వేదమంత్రంబులచే నారాధింపుదు; రాద్వీపంబు 
లక్షచతుష్టయ పరిమిత యోజన విసృృతం బయిన సురాసముద్రంబుచే నావృతంబై తేజరిల్లు; నందు. 62 


ప్రతి : అందున్‌= ఆ శాల్మలీ ద్వీపంలో ఉన్న శాల్మలీ వృక్షంబు= బూరుగుచెట్టు; ప్రక్షాయామంబు+ఐ= ప్లక్షద్వీపంలోని 
జువ్విచెట్టంతదై; తేజరిల్లున్‌= ప్రకాశిస్తున్నది; ఆ వృక్షరాజంబునకున్‌= ఆ బూరుగు చెట్టునకు; అధోభాగంబునన్‌= దిగువ 
భాగంలో; పతత్రిరాజుగాన్‌+ఉండు= పక్షులకు రాజుగానున్న; గరుత్మంతుండు = గరుడుడు; నిలుకడగాన్‌= స్థిరంగా; 
వసించున్‌= నివసిస్తున్నాడు; ఆ శాల్మలీ వృక్షంబుపేరన్‌= ఆ శాల్మలీ వృక్షం పేరుతో; ఆ ద్వీపంబు= ఆ దీవి; శాల్మలీద్వీపంబు+ 
అనన్‌= శాల్మలీద్వీపము అనుపేర; విలసిల్లున్‌= ప్రకాశిస్తుంది; ఆ ద్వీపపతి+ఐన= ఆ ద్వీపానికి అధిపతి అయిన; 
ప్రియవ్రత +ఆత్మజుండు +అగు= ప్రియవ్రతుని కుమారుడయిన; యజ్ఞబాహువు; తన పుత్రులు +అగు= తన కుమారులైన; 
సురోచన; సౌమనస్య; రమణక; దేవబర్హ్య పారిబర్హ్య ఆప్యాయన,; అభిజ్ఞాతులు +అనియెడు; వారి పేరన్‌= వారి పేర్లతో; 
ఏడు వర్షంబులన్‌= ఏడు వర్షభూభాగాలను; ఏర్పరచి; ఆ వర్షంబుల+అందున్‌్స్‌ స్వరస, శతశృంగ, వామదేవ, కుముద, 
ముకుంద, పుష్పవర్ష శతశ్రుతులు+అను, పర్వత సప్తకంబును= ఏడు పర్వతములను; అనుమతియున్‌; సినీవాలియున్‌; 
సరస్వతియున్‌; కుహువును; రజనియున్‌; నందయున్‌; రాకయు+అను; సప్తమహానదులును కలవు= ఏడు గొప్పనదులు 
ఉన్నాయి; అందు శ్రుతధర; విద్యాధర; వసుంధర; ఇధ్మధర; సంజ్ఞులు+అను పేరుగల; ఆవర్ష పురుషులు= ఆ వర్షాధిపులు; 
భగవత్‌+స్వరూపుండును = వేదమయుండును; ఆత్మస్వరూపుండును +అగు; సోముని= చంద్రుని; వేదమంత్రంబులచేన్‌; 
ఆరాధింపుదురు= పూజింతురు; ఆ ద్వీపంబు; లక్షచతుష్టయ పరిమిత యోజనవిస్పతంబు+అయిన = నాలుగు లక్షల 
యోజనాల విసృృతిగల; సురాసముద్రంబుచేన్‌= కల్లు కడలితో; ఆవృతంబు+ఐ= చుట్టుకొనబడినదై తేజరిల్లున్‌= ప్రకాశించును; 
అందున్‌ = అందు. 


తా:;ఆ ద్వీపంలో ఉన్న శాల్మలీవృక్షంవల్లనే దీనికి శాల్మలీ ద్వీపమనే పేరు వచ్చింది. ఆ శాల్మలీవృక్షం (బూరుగుచెట్టు) 
కూడా ప్లక్షద్వీపంలోని జువ్వి చెట్టంత ఉంది. ఆ బూరుగుచెట్టు దిగువభాగంలో పక్షులకు రాజయిన గరుత్మంతుడు 
స్థిరనివాసం చేస్తుంటాడు. ఈ ద్వీపాన్ని పరిపాలించేవాడు ప్రియవ్రతుని పుత్రుడయిన యజ్ఞబాహువు. అతడు తాను 
పాలించే భూభాగాన్ని ఏడువర్నాలుగా విభజించాడు. ఒక్కొక్క వర్షంలో ఒక్కొక్క పర్వతమూ, ఒక్కొక్క నదీ ఉన్నాయి. ఆ 
వర్షాలకు తన ఏడుగురు కుమారులను అఖభిషిక్తులను చేశాడు. వారి పేర్లతోనే ఆ వర్షాలు వ్యవహరింపబడుతున్నాయి. 
వారి పేర్లు సురోచనుడు, సౌమనస్యుడు, రమణకుడు, దేవబర్హుడు, పారిబర్జుడు, ఆప్యాయనుడు, అభీజ్ఞాతుడు. 


ఈ ఏడువర్నాలలో స్వరసం, శతశ్ళంగం, వామదేవం, కుముదం, ముకుందం, పుష్పవర్షం, శతశ్రుతి అనే 
పర్వతాలున్నాయి. వరుసగా అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహువు, రజని, నంద, రాక అనే ఏడు మహానదులున్నాయి. 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 633 


ఆ వర్షంలోని పురుషులు శ్రుతధరులు, విద్యాధరులు, వసుంధరులు, ఇధ్మధరులు అని పిలువబడతారు. వారు భగవత్‌ 
స్వరూపుడూ, వేదమయుడూ, ఆత్మస్వరూపుడూ అయిన సోముణ్ణి వేదమంత్రాలతో ఆరాధిస్తారు. ఆ ద్వీపంచుట్టూ నాలుగు 
లక్షల యోజనాల విస్పుతి కలిగిన సురాసముద్రం ఉంది. 

విశే : సినీవాలి : ప్రాతుకాలంలో చంద్రకళ కనబడే అమావాస్యను సినీవాలి అంటారు. 


సీ భూనాథ! యా సురాంభోధికింజుట్టుగా నుండు కుశద్వీప ముర్విమీందం; 
దోరమై తా ద్విచతుర్లక్ష యోజనంబులను విస్తారమై పొలుపు మిగులు; 
నందుం గుశస్తంబ మనిశంబు దేవతా కల్పితం బైనట్టి కాంతిచేత 
దిక్కులు వెలింగించు ద్వీపంబునకుం దన పేరను సత్మీర్తి పెంపుసేయు; 


తే. నట్టి దీవికి నధిపతి యగు ప్రియవ్ర, త తనయుండు హిరణ్య రేతసుం డనం ద 
నరెడి భూపతి తన సుతనామములను, వర్షములు సేసె నత్యంతహర్షమునను. 63 


ప్రతి : భూనాథ= భూపతీ!; ఆ సుర+అంభోధికిన్‌= ఆ కల్లు కడలికి; చుట్టుగాన్‌= చుట్టుగా (ఆవల); ఉర్విమీందన్‌= 
భూమిపై; కుశద్వీపము= కుశనామకద్వీపం; ఉండన్‌= ఉండును; అది; తోరమై= గొప్పదై; తాన్‌= అది; ద్విచతుర్లక్ష 
యోజనంబులను= ఎనిమిది లక్షల యోజనాలు; విస్తారము+ఐ= విస్తరించినదై; పొలుపు మిగులున్‌= అందచందాలతో 
అలరారును; అందున్‌= అందు; కుశస్తంబము= దర్భదుబ్బు; అనిశంబున్‌= ఎల్లప్పుడు; దేవతా కల్పితంబున్‌+ఐన +అట్టి= 
దేవతలచేత కల్పితమయినట్టి; కాంతిచేతన్‌= వెలుగుచేత; దిక్కులు= దిశలు; వెలింగించు= ప్రకాశింపజేయు; ద్వీపయినకున్‌= 
ద్వీపానికి; తన పేరును= తనకు గల; కుశ ద్వీపనామాన్ని సత్మీర్తి= మంచికీర్తిని; 'పెంపు+చేయున్‌= అధికం చేస్తుంది; 
అట్టి దీవికిన్‌= అటువంటి కుశమనుదీవికి; అధిపతి+అగు= రాజగు; ప్రియవ్రత తనయుండు; హిరణ్యరేతసుండు +అనన్‌; 
తనరెడు= ఒప్పెడు; భూపతి= రాజు తన సుత నామములను= తన కుమారుల పేర్లను; అత్యంత హర్షమునను = మిక్షిలి 
సంతోషంతో; వర్షములు +చేసెన్‌= భూభాగాలను చేశాడు. 

తా : ఓ రాజా! ఆ సురాసముద్రం ఆవల కుశద్వీపముంది. అది ఎనిమిదిలక్షల యోజనాల విసృతి కలిగింది. ఆ ద్వీపం 
మధ్య ఒక పెద్ద కుశస్తంభం (దర్శ్భదుబ్బు,) మొలిచి ఎత్తుగా పెరిగి ఉంది. అది దివ్యకాంతులతో జిగేలుమంటూ దిక్కులను 
వెలిగింప చేస్తుంది. ఈ కారణంవల్లనే దీనికి కుశద్వీపమనే పేరు కలిగింది. అలాంటి దీవికి అధిపతి ప్రియవ్రత తనయుడు 
హిరణ్యరేతసుడు. అతడు తన కుమారుల పేర్లతో భూభాగాలను ఏర్పాటు చేశాడు. 


వ. ఇట్లు హిరణ్యరేతసుండు వసుదాన దృఢరుచి నాభి గుప్త సత్యవ్రత విప్ర వామదేవులను నామంబులు 
గల పుత్రుల నామంబుల సప్తవర్షంబులం గావించి యా కుమారుల నందు నిలిపి తాను దపంబునకుం 
జనియె; నా వర్షంబునందు బభ్రు చతుశ్చృంగ కపిల చిత్రకూట దేవానీకోర్ట్యరోమ 'ద్రవిణంబులను నామంబులు 
గల సప్తగిరులును; రసకుల్యయు, మధుకుల్యయు, శ్రుతవిందయు, మిత్రవిందయు, దేవగర్భయు, 
ఘృతచ్యుతయు, మంత్రమాలయు నను సప్త మహానదులును గల; వా నదీ జలంబులం గృతమజ్ఞను 
లఅగుచు భగవంతుండగు యజ్ఞపురుషునిం గుశల కోవిదాభియుక్తకులక సంజ్ఞలు గల వర్షపురుషు లారాదించు 
చుందురు. 641 


634 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; హిరణ్యరేతసుండు= ప్రియవ్రతుని కుమారుడయిన హిరణ్యరేతసుడు; వసుదాన, దృథరుచి, 
నాఖీగుప్త సత్యవ్రత విప్ర వాసుదేవులు +అను= నామంబులుగల; పుత్రుల= కుమారులయొక్క నామంబులన్‌= పేర్లతో; 
సప్తవర్షంబులన్‌+కావించి= ఏడు వర్షభూూభాగముల గావించి; ఆ కుమారులన్స్‌ అందున్‌, నిలిపి తాను= ఆ హిరణ్యరేతసుడు; 
తపంబునకున్‌+చనియెన్‌= తపస్సు చేయడానికి వెళ్ళాడు; ఆ వర్షంబు+అందున్‌; బభ్రు చతుశ్చృంగ కపిల చిత్రకూట 
దేవానీక ఊర్హ్వరోమ ద్రవిణంబులు +అను; నామంబులుగల= పేర్షుగల; సప్తగిరులును= ఏడు పర్వతాలను; రసకుల్యయున్‌; 
మధుకుల్యయున్‌; శ్రుతవిందయున్‌; మిత్రవిందయున్‌; దేవగర్భయున్‌; ఘృతచ్యుతయున్‌; మంత్రమాలయున్‌; అను 
సప్తమహానదులును; కలవు; ఆ నదీజలంబులన్‌; కృత మజ్జనులు +అగుచున్‌; స్నానం చేసిన వారవుతూ; భగవంతుండు +అగు; 
యజ్ఞ పురుషునిన్‌= యజ్ఞానికి ప్రధానుడయిన పురుషుని; కుశల, కోవిద, అభియుక్త, కులక; సంజ్ఞలు గల= పేర్లుగల; 
వర్షపురుషులు= ఆయా వర్నాలలోని భూభాగమందలి మనుజ'్రేష్టులు; ఆరాధించుచుందురు= ఆరాధిస్తుంటారు. 


తా; ఈ కుశద్వీపానికి ప్రియవ్రత కుమారుడైన హిరణ్యరేతసుడు అధిపతి. వసుదానుడు, దృథరుచి, నాభిగుప్ప్తుడు, 
సత్యవ్రతుడు, విప్రడు, వామదేవుడు అనువారు హిరణ్యరేతసుని కుమారులు. తండ్రి అయిన హిరణ్యరేతసుడు తన తనయుల 
పేర్లతో విభజించిన కుశద్వీపంలోని ఏడు వర్షాలలో ఏడుగురు కుమారులను నియమించాడు. అనంతరం తపస్సు చేయడానికి 
అడవికి వెళ్ళాడు. ఆ కుశవర్నంలో బభువు, చతుశ్చృంగం, కపిలం, చిత్రకూటం, దేవానీకం, ఊర్హ్వరోమం, ద్రవిణం అనే 
పేర్ష్లుగల ఏడు పర్వతాలున్నాయి. అలాగే రసకుల్య, మధుకుల్య, శుతవింద, మిత్రవింద, దేవగర్భ, ఘృతచ్యుత, మంత్రమాల 
అనే పేర్లుగల మహానదులున్నాయి. కుశలులు, కోవిదులు, అభియుక్తులు, కులకులు అను పేర్లుగల నాలుగు వర్ణాలవారును 
ఆ పవిత్ర నదీజలాలలో స్నానంచేసి పవిత్రులై భగవంతుడయిన యజ్ఞపురుషుని ఆరాధిస్తుంటారు. 


స్ట్‌ ఆ కుశద్వీపంబు నరికట్టుకొని యుండు నెనిమిది లక్షల ఘనఘృతాబ్ధి; 
యా ఘృతసాగరంబవ్వల షోడశలక్షయోజనముల లలిత మగుచు 
నుండుంగ్రౌంచద్వీప, ముర్వీశి యందు మధ్యప్రదేశంబున నట్టి దీవి 
పేరుగాందన పేరంబెద్దగాంజేసిన క్రాంచాద్రి గల; దా నగంబు మున్ను 


ఆ. షణ్ముఖుండు దివ్యశరమున ఘననితం, బంబు దూయ నేయంబాలవెల్లి 
గరిమందడుపుచుండు వరుణుండు రక్షింప, నందు మిగుల భయము నొందకుందె. 65 


ప్రతి:ఆ కుశద్వీపంబున్‌= ఆ కుశద్వీపాన్ని; ఎనిమిది లక్షల ఘనఘృత +అబట్టీ; ఎనిమిది లక్షల యోజనాల విస్తృతి గల 
నేతిసముద్రం; అరికట్టుకొనియుండున్‌= చుట్టుకొని ఉన్నది; ఆ ఘృతసాగరంబు +అవ్వల= ఆ నేతి సముద్రం ఆ వైపు; 
షోడశలక్షయోజనముల= పదునారు లక్షల యోజనాల విస్ఫతిగల; క్రౌంచద్వీపము= క్రౌాంచద్వీపం; లలితము +అగుచున్‌+ 
ఉండున్‌= లాలిత్యవంతమై ఉంటుంది; అందున్‌; మధ్యప్రదేశంబునన్‌= మధ్యభాగంలోనే; అట్టిదీవి పేరుగాన్‌= ఆ దీవి 
పేరుగానేే తనపేరన్‌= తన పేర; పెద్దగాన్‌ చేసిన= పెద్దదిగా ఒప్పారు; క్రౌాంచ+అద్రి= క్రౌంచగిరి, కలదు; ఆ నగంబు= 
ఆ కొండ; మున్ను= మునుపు; షణ్ముఖుండు= ఆరుమొగాలు గల స్వామి; దివ్యశరమునన్‌= దివ్యమయిన బాణంతో; 
ఘననితంబంబు= గొప్పపిరుదును, దూయన్‌+ఏయన్‌= దూసుకొని పోవునట్లు ప్రయోగించగా; పాలవెల్లి= పాలసముద్రం; 
గరిమన్‌= గొప్పతనంతో; తడుపుచుండున్‌= వెలువడుతుంది; వరుణుండు= వరుణ భగవానుడు; రక్షింపన్‌= కాపాడగా; 
అందున్‌= అక్కడ; మిగుల భయమున్‌= ఎంతో భయాన్ని ఒందకుందెన్‌= ఒందకుండగా కాపాడుతుంటాడని అన్వయం. 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 635 


తా : ఆ కుశద్వీపం చుట్టూ ఎనిమిదిలక్షల యోజనాల వైశాల్యం కలిగిన నేతికడలి ఉన్నది. ఆ నేతికడలి ఆవల పదునారు 
లక్షల యోజనాల విసృృతి కలిగిన అందమయిన క్రాంచద్వీపం ఉన్నది. ఆ ద్వీపం మధ్యభాగంలోనే క్రాంచాద్రి ఉన్నది. ఆ 
పర్వతం మూలంగానే ఆ ద్వీపానికి ఆ పేరు వచ్చింది. ఒకసారి ఆరు మొగాలుగల కుమారస్వామి దివ్యశరం ప్రయోగించగా 
అది ఆ క్రౌాంచపర్వతానికి కన్నంవేస్తూ దూసుకుపోయింది. ఆ కన్నంగుండా పాలవెల్లి ప్రవాహం వెలువడినది. ఆ ప్రవాహమే 
ఆ క్రౌంచద్వీపాన్ని తడుపుతూ ఉంది. వరుణదేవుడు ఆ ప్రదేశాన్ని కాపాడుతూ ఏమాత్రం ఎవరికీ భయం లేకుండేటట్లు 
చూస్తుంటాడు. 


వ. నరేంద్రా! యా క్రాంచద్వీపపతియగు ఘృతపృష్టుండు దన కుమారుల నాపేళ్ళు గల యామోద 
మధువహ మేఘపృష్ట సుదామ బుషిజ్య లోహితార్హ వనస్పతులను వర్షంబుల కభఖిషిక్తులం జేసి, 
పరమకల్యాణగుణ యుక్తుండయిన శ్రీహరి చరణారవిందంబుల సేవించుచుం దపంబునకుం జనియె, నా 
వర్షంబులయందు శుక్ల వర్థమాన భోజనోవబర్హణానంద నందన సర్వతోభద్రంబులను సప్త 
సీమాపర్వతంబులును నభయయు నమృతౌావఘయు నార్యకయుం దీర్ధవతియుం, దృప్పిరూపయుం 
బవిత్రవతియు, శుక్షయు నను సప్తనదులును గల, వందుల పవిత్రోదకంబు లనుభవించుచు గురు బుషభ 
ద్రవిణక దేవక సంజ్ఞలు గలిగి వరుణ దేవుని నుదకాంజలులం బూజించుచున్న చాతుర్వర్హృంబుండు. 66 


ప్రతి : నర+ఇంద్రా!= ఓ రాజా!; ఆ క్రౌంచద్వీపపతి+అగు= ఆ క్రౌంచద్వీపానికి అధిపతి అయిన; ఘృతప్పష్టుండు; 
తనకుమారుల్నిి ఆ పేళ్ళుగల= ఆ పేర్లతో వ్యవహరించే; ఆమోద; మధువహ; మేఘవృష్ట్ర సుదామ; బుషిజ్య; లోహితార్ణ; 
వనస్పతులు +అను; వర్షంబులకున్‌= ఆమోదాది ఏడు భూభాగాలకు; అఖిపిక్తులన్‌+చేసి= పట్టాభిషిక్తులనుజేసి; పరమకల్యాణ 
గుణయుక్తుండు+అయిన= గొప్పమంగళకరాలైన గుణాలతో కూడినట్టి; శ్రీహరిచరణ +అరవిందంబులన్‌= పద్మాలవంటి 
శ్రీహరి పాదాలను; సేవించుచున్‌= కొలుస్తూ తపంబునకున్‌= తపానికి; చనియెన్‌= వెళ్ళెను; ఆ వర్షంబుల+అందున్‌; 
శుక్ల వర్థమాన; భోజన +ఉపబర్హణ +ఆనంద నందన సర్వతోభద్రంబులు +అను = శుక్లాది నామంబులుగల; 
సప్తసీమాపర్వతంబులును= ఏడు పర్వతాలు హద్దుగాగల; అభయయున్‌= అభయ సంజ్ఞకమును; అమృత +ఓఘయున్‌= 
అమృతనామకమగు= ప్రవాహంగలదియు; ఆర్యకయున్‌= ఆర్యక అభిఖ్య కలదియు; తీర్ధవతియున్‌= తీర్ధవతి పేరు 
గలదియు; తృప్తిరూపమున్‌= తృప్తిరూప నామకమును; పవిత్రవతియున్‌= పవిత్రవతి పేరు కలదియు; శుక్షయున్‌+అను= 
శుక్ష అను పేరుగల; సప్తనదులును+కలవు= ఏడు నదులున్నాయి; అందుల= అక్కడ్రి పవిత్ర+ఉదకంబులు +అనుభవించుచున్‌= 
పవిత్రజలములను అనేక రీతుల వాడుకొనుచు; గురు; బుషభ్ల ద్రవిణక; దేవక; సంజ్ఞలు+కలిగి= పేర్లు కలిగి; వరుణదేవునిన్‌; 
ఉదక +అంజలులన్‌= నీరు నించిన దోసిళ్ళతో; పూజించుచున్‌= పూజించే; చాతుర్వర్హ్యంబు +ఉండున్‌ = నాలుగు 
వర్ణములుంటాయి. 


తా : నరేంద్రా! క్రౌంచ ద్వీపానికి అధిపతి ప్రియవ్రతుని కుమారుడైన ఘృతపృష్టుడు. అతనికి ఏడుగురు కొడుకులు. వారే 
ఆమోదుడు, మధువహుడు, మేఘప్పష్టుడు, సుదాముడు, బుషిజ్యుడు, లోహితార్జుడు, వనస్పతి అనువారు. తన కుమారుల 
పేరుమీదుగా క్రౌంచ ద్వీపాన్ని ఘృతపృష్టుడు ఏడు వర్నాలుగా విభాగంచేసి ఒక్కొక్క భూమికి ఒక్కొక్క కుమారుని రాజుగా 
నియమించాడు. తాను మంగళగుణయుతుడయిన శ్రీహరి పాదపద్మాలను స్మరిస్తూ తపం చేయడానికి అడవులకు వెళ్లాడు. 
ఆ క్రాంచద్వీపంలోని ఏడు వర్షాలలో శుక్షం, వర్ధమానం, భోజనం, ఉపబర్హణం, ఆనందం, నందనం, సర్వతోభద్రం అనే 


636 శ్రీమహాభాగవతము 


ఏడుకొండలు, వరుసగా అభయ, అమృతోఘు, ఆర్యక, తీర్ధవతి, తృప్తి, పవిత్రవతి, శుక్ల అనే ఏడు నదులూ ఉన్నాయి. ఆ 
నదిజలాలలో స్నానంచేసి గురువులు, బుషభులు, ద్రవిణకులు, దేవకులులు అనే నాలుగు వర్ణాలవారు జలాంజలులు 
సమర్పిస్తూ వరుణదేవుని సేవిస్తుంటారు. 
సీ. జగతీశ! వినుము క్రౌంచద్వీపమును జుట్టి యుండు షోడశలక్షయోజనముల 

విస్తారమై పాలవెల్లి, యందునను శాకద్వీప మతులప్రకాశ మొందు, 

దందిమై ముప్పదిరెండు లక్షల యోజనముల విస్తారమై యమరియుండు, 

నందుల శాకవృక్షామోద మా ద్వీపమును సుగంధంబునంబెనంగంజేసి 


తే. యంతందన పేర దీవి ప్రఖ్యాత మగుటం, జేసి యందుల మిగులంటబ్రసిద్ధి కళ్ళె 
నందు మేధాతిథియుం గర యగుచునుందెం, దవిలి వేడుకందనదు నందనులంజూచి. 67 


ప్రతి : జగఠీ+ఈశ= అన్ని జగాల కధిపతీ!; వినుము; క్రాంచద్వీపాన్ని; చుట్టియుండు; షోడశలక్షయోజనముల= 
పదహారు లక్షల యోజనాల; విస్తారము+ఐ= విసృృతి కలిగినద్రై పాలవెల్లి= పాలసముద్రం; చుట్టి+ఉండున్‌= చుట్టి 
ఉన్నది; అందునను= ఆ పాలసముద్రంలో; శాకద్వీపము= శాకం అను పేరుగల ద్వీపం; అతులప్రకాశము +ఒందున్‌ = 
సమృద్ధితో మిక్కిలి తేజోవంతమై ఉన్నది అది; దండిమైన్‌= దిట్టతనంతో; ముప్పది రెండు లక్షల యోజనముల; విస్తారము+ఐ= 
విసృతి కలదై అమరి+ఉండున్‌= ఇమిడి ఉన్నది; అందులన్‌= అక్కడ; శాకవృక్ష+ఆమోదము= శాకమనే పేరుగల 
వృక్షముయొక్క పరిమళము; ఆ ద్వీపమును= ఆ ద్వీపాన్ని సుగంధంబునన్‌= సువాసనతో; పెనంగన్‌+చేసి= కూడియుండినట్లు 
చేసి అంతన్‌= అంతట; తన పేరన్‌= తన పేరుతో; దీవి= ద్వీపము; ప్రఖ్యాతము+అగుటన్‌+చేసి= ప్రసిద్ధి పొందదడంవలన; 
అందులన్‌= అక్కడ; మిగులన్‌= మిక్షిలి; ప్రసిద్ధికిన్‌ +ఎక్కెన్‌= విఖ్యాతమైయింది; అందున్‌= అక్కడ; మేధాతిథియున్‌= 
మేధాతిథి అనే పేరు కల్గిన ప్రియవ్రత నందనుడు; కర్త+అగుచున్‌+ఉండెన్స్‌ తవిలి= అనురాగబంధంతో; వేడుకన్‌= 
వేద్మతో; తనదు= తనయొక్క నందనులన్‌+చూచి= కుమారులను కనుగొని... 

తా; పరీక్షిన్నరేంద్రా! విను. క్రాంచద్వీపం చుట్టూ పదహారు వేల యోజనాల విసృతిలో పాలసముద్రం ఉంది. క్రాంచ 
ద్వీపానికి ఆవల శాకద్వీపం ప్రసిద్ధి పొందిన ద్వీపం. ఆ ద్వీపం ముప్పదిరెండు లక్షల యోజనాల విస్ఫృతి కలిగింది. ఆ 
ద్వీపంలో ఒక పెద్ద శాకవృక్షం ఉన్నది. దాని సుగంధంవల్ల ఆ ద్వీపమంతా పరిమళవంతంగా ఉంటుంది. ఆ కారణంగానే 
ఆ ద్వీపానికి శాకద్వీపమని పేరు. ఆ ద్వీపానికి ప్రియవ్రత నందనుడయిన మేధాతిథి అధీశ్వరుడు. 


వ. మటథజియు నా ప్రియవ్రతపుత్తుం డయిన మేధాతిథి దన పుత్రుల పేరంగల పురోజన మనోజన 
వేపమాన ధూమ్రానీక చిత్రరథ బహురూప విశ్వచారములను సంజ్ఞలు గల సప్తవర్షంబులయందు వారలకుం 
బట్టంబు గట్టి శ్రీహరి పాదసేవ సేయుచుం దపోవనంబుకుం జనియె, నా శాకద్వీపంబునందు నీశానోరుశ్చంగ 
బలభద్ర శతకేసర సహస్రస్రోతో దేవపాల మహానస నామంబులు గల సీమాగిరులును, ననఘాయుర్జోభయ 
సృష్ట్రపరాజిత పంచపరి సహ(స్రసృతి నిజధృతులను సప్తనదులును గల, వా నదీ జలంబు లుపయోగించి 
యచ్చటి వారలు 'ప్రాణాయామంబు సేసి విధ్వస్త రజస్తమోగుణులయి పరమ సమాధిని వాయురూపంబైన 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 63/7 


భగవంతుని సేవింతురు; బుతవ్రత సత్యవ్రత దానవ్రత సువ్రత నామంబులుగల చాతుర్వర్హ్యం బందుం 
గలిగియుండు. 68 


ప్రతి : మజియున్‌= అంతేగాక; ఆ ప్రియవ్రతపుత్రుండు +అయిన; మెధాతిథి; తన పుత్రులపేరన్‌+కల= తన కుమారుల 
పేర్లతో వ్యవహరింపబడే; పురోజన; మనోజన; వేపమాన; ధూమ్రానీక; చిత్రరథ; బహురూప; విశ్వచారములు +అను = 
పురోజన మొదలయిన సంజ్ఞలు కల= పేర్లుగల; సప్తవర్షంబుల +అందువారలకున్‌= ఏడు భూభాగాలలో ఉన్నవారికి; 
పట్టంబున్‌ +కట్టి= పట్టంకట్టి; శ్రీహరిపాదసేవ+చేయుచున్‌= శ్రీహరి పాదాలకు భక్తితో సేవచేస్తూ తపోవనంబునకున్‌+ 
చనియెన్‌= వనభూములకు వెళ్లాడు; ఆ శాకద్వీపంబు +అందున్‌= ఆ శాకమనే పేరుగల దీవిలో; ఈశాన +ఉరుశ్చంగ; 
బలభద్ర; శతకేసర; సహస్రస్రోతస్‌; దేవపాల; మహానస నామంబులు+కల= ఈశానాది పేర్లుగల; సీమాగిరులును= 
హద్దుగాగల పర్వతాలను; అనఘ+ఆయుర్ద+ఉభయ సృష్టి+అపరాజిత; పంచపరి; సహస్రసృతి; నిజధృతులు +అను= 
అనఘాది పేర్లతో వ్యవహరింపబడదే; సప్తనదులును+కలవు= ఏడు నదులున్నాయి; ఆ నదీజలంబులు= ఆ నదుల నీటిని; 
ఉపయోగించి= వాడుకొని; అచ్చటివారలు= ఆ నదీ తీరవాసులు; ప్రాణాయామంబు+చేసి= ప్రాణాయామం చెస్తూ 
విధ్వస్తరజస్‌ +తమస్‌ +గుణులు +అయి= నశింపజేసుకొన్న రజోగుణం, తమోగుణం కలవారలయి; పరమసమాధిని= 
ఉత్మష్ట సమాధి స్థితిలో; వాయురూపంబు+ఐన= వాయురూపుడయిన; భగవంతుని; సేవింతురు= సేవిస్తారు బుతవ్రత; 
సత్యవ్రత; దానవ్రత; సువ్రత; నామంబులు+కల= బుతవ్రత మొదలయిన పేరులుగల; చాతుర్వర్హ్యంబు +అందున్‌+ 
కలిగి+ఉండున్‌= నాలుగువర్జాల వారున్నారు. 

తా : మేధాతిథికి పురోజనుడు, మనోజనుడు, వేపమానుడు, ధూమ్రానీకుడు, చిత్రరథుడు, బహురూపుడు, విశ్వచారుడు 
అనే కొడుకులున్నారు. వారికి వారి పేర్లతో ప్రసిద్ధములయిన శాకద్వీపంలోని ఏడు భూభాగములు పంచియిచ్చి పట్టంగట్టి 
మేధాతిథి శ్రీహరి పాదసేవచేస్తూ తపోవనానికి వెళ్ళాడు. ఆ ఏడు వర్షాలలో (క్రమంగా ఈశానం, ఉరుశ్చంగం, బలభద్రం, 
శతకేసరం, సహస్రప్రోతం, దేవపాలం, మహానసం అనే సరిహద్దు పర్వతాలు, అనఘ, ఆయుర్ద, ఉభయసృష్టి, అపరాజిత, 
పంచపరి, సహస్ర సృతి, నిజధృతి అనే వఏడునదులూ ఉన్నాయి. ఆ ద్వీపవాసులు ఆ నదీజలాలు సేవిస్తూ ప్రాణాయామం 
చేస్తూ రజోగుణ, తమోగుణాలను వశింపజేసుకొని సమాధి నిష్టులయి వాయురూపుడయిన భగవంతుని ఆరాధిస్తారు. 
అక్కడ బుతవ్రతులు, సత్యవ్రతులు, దానవ్రతులు, సువ్రతులు అనే నాలుగు వర్జ్ణాలవారున్నారు. 


న్‌ అట్టి శాకద్వీప మరికట్టి తత్పమాణంబున దధిసముద్రంబు వెలుంగు, 
నందుకుంబరివృతంబై పుష్కరద్వీప మిలంజతుష్పష్టిలక్షల విశాల; 
మ మృహాద్వీపమం దయుతకాంచనపత్రములు గల్లి కమలగర్భునకు నాస 
నంబగు పంకేరుహంబుండు, నా ద్వీపమధ్యంబునను నొక్క్మమానసోత్త 


ఆ. రం బనంగంబర్వతం బుండుం; దనకుం బూ, ర్వాపరముల నుండునట్టి వర్ష 
ములకు రెంటి కిట్లు నిలిచిన మర్యాద, నగ మనంగంజాలంబొగడ నెగడు. 69 


ప్రతి: అట్టి= అటువంటి; శాకద్వీపము+అరికట్టి= శాకద్వీపాన్ని చుట్టి; తత్‌+ప్రమాణంబునన్‌= అంతే పరిమాణంగల; 
దధిసము[ద్రంబు= పెరుగు కడలి; వెలుంగున్‌= ప్రకాశిస్తుంది; అందుకున్‌= దానికి; పరివృతంబు+ఐ= చుట్టూ కూడినదై; 


638 శ్రీమహాభాగవతము 


పుష్మ్కరద్వీపము = పుష్మరమనే పేరుగల ద్వీపం; ఇలన్‌= భూమిలో; చతుష్నష్టి లక్షల విశాలము = అరవైనాల్టు లక్షల 
యోజనాల విస్తారంకలది; ఆ+మహాద్వీపము +అందున్‌; అయుతకాంచన పత్రములు +కల్లి= పదివేల బంగారు రేకులు 
కలిగి కమల గర్భునకున్‌= బ్రహ్మదేవునికి; ఆసనంబు +అగు= పీఠరమయిన; పంకరుహంబు+ఉండున్‌= పద్మం ఉన్నది; ఆ 
ద్వీపమధ్యంబునను= ఆ దీవియొక్క నడుమ; ఒక్క మానస +ఉత్తరంబు+అనన్‌+కన్‌= మానసోత్తరమని పిలువబడే; 
పర్వతంబున్‌= కొండ కలదు; చాలన్‌= మిక్కిలి, పొగడన్‌= పొగడ్తకు తగినదై; నెగడు= ఒప్పిదమైన; పూర్వ+అపరములన్‌= 
తూర్పు పదమరలలో; ఉండు +అట్టి= ఉన్నటువంటి; వర్షములకున్‌= భూభాగాలకు; రెంటికిన్‌= రెంటికి; ఇట్లు+నిలిచిన; 
మర్యాదనగము+అనంగన్‌= సరిహద్దు కొండయేమో అన్నట్లు; ఉండున్‌= ఉంటుంది. 


తా : శాకద్వీపం చుట్టూ అంతే పరిమాణం కలిగిన దధి సముద్రం ఉంది. దాని తరువాత అరవై నాలుగు లక్షల 
యోజనాల విస్తారం కలిగిన పుష్మరద్వీపం ఉంది.ఆ మహాద్వీపంలో పదివేల బంగారు రేకులు కలిగి బ్రహ్మదేవుని 
ఆసనమయిన పద్మం ఉన్నది. ఈ ద్వీపం నడుమ మానసోత్తరమనే పెద్ద పర్వతం ఉంది. తూర్పు పడమరలలోగల వర్షాల 
రెండింటికి ఆ మానసోత్తరం సరిహద్దు కొండ. 


వ. ఇట్లు దనకు లోపలి వెలుపలి వర్షంబులు రెంటికి మర్యాదాచలంబునుంబోలె నున్న మానసోత్తర 
పర్వతం బయుత యోజన విస్తారంబును, నంతియ యౌన్నత్యంబును గలిగి యుండు, నా నగంబునకు 
నలుదిక్కులయందు నాలుగు లోకపాలుర పురంబు లుండు, నా మానసోత్తరపర్వతంబు తుద సూర్యరథ 
చక్రంబు సంవత్సరాత్మకంబయి యహోరాత్రంబులయందు మేరుప్రదక్షిణంబు సేయు, నందు నా 
పుష్మరద్వీపాధిపతి యగు వీతిహో(త్రుండు రమణక ధాతకనామంబులు గల పుత్తుల నిరువుర 
వర్షద్వయంబునందు నభిషిక్తులం జేసి తాను బూర్వజు లేగిన తెజంగున భగవత్మర్శశీలుం డగుచుం 
దపంబునకుం జనియె; నంత "70 


ప్రతి : ఇట్లు+తనకున్‌; లోపలి వెలుపలి వర్షంబులు; రెంటికిన్‌= రెండింటికినిి మర్యాదా +అచలంబునున్‌+పోలెన్‌+ఉన్న= 
సరిహద్దు కొండయో అనేటట్లుు మానస+ఉత్తర పర్వతంబు= మానసోత్తరమనే పేరుగల కొండ; అయుత యోజన 
విస్తారంబును= పదివేల యోజనముల వైశాల్యమున్సు అంతియ= అంతే; బెన్నత్యంబును+కలిగి+ఉండున్‌= ఎత్తూ కలిగి 
ఉన్నది; ఆ నగంబునకున్‌= ఆ పర్వతానికి; నలుదిక్కుల+అందున్‌; నాలుగు లోకపాలుర పురంబులు+ఉండున్‌; ఆ 
మానస+ఉత్తర పర్వతంబు తుదన్‌= ఆ మానసోత్తర పర్వతం చివర; సూర్యరథచక్రము= సంవత్సరాత్మకమయిన రవిరథచక్రం; 
అహోరాత్రంబుల+అందున్‌= రాత్రింబగళ్ళలో; మేరుప్రదక్షిణంబు+చేయున్‌= మేరువునకు ప్రదక్షిణం చేస్తుంటుంది; అందున్‌; 
ఆ పుష్మరద్వీప +అధిపతి+అగు= ఆ పుష్మరద్వీపంపై ఆధిపత్యం కలిగినటువంటి; వీతిహోత్రుండు; అగ్ని రమణక+ధాతక 
నామంబులు+కల= రమణకుడు, ధాతకుడు అను పేర్లు కలిగిన; పుత్రులన్‌+ఇరువురన్‌= కుమారుల నిద్దరిని; వర్షద్వయంబు+ 
అందున్‌= రెండు భూభాగాలలో; అఖిషిక్తులన్‌+చేసి= పట్టాభిషిక్తులను చేసి; తాను; పూర్వజులు +ఏగిన = అన్నలు చనినట్టి; 
తెజింగునన్‌= విధమున; భగవత్‌ కర్మశీలుండు +అగుచున్‌= భగవంతుని సంప్రీతుణ్ణి చేసే కర్మలు ఆచరించే స్వభావం 
కలవాడై; తపంబునకున్‌+చనియెన్‌= తపస్సు చేయడానికి వెళ్లాడు; అంతన్‌= ఆ మీద. 


తా : ఈ విధంగా లోపల వెలుపల ఉన్న వర్షాలకు సరిహద్దుగా ఉన్న మానసోత్తర పర్వతం పదివేల యోజనాల 
విస్తీర్ణమూ. అంతే ఎత్తూ కలది. ఆ పర్వతానికి నాలుగు దిక్కులలోనూ నలుగురు లోకపాలకుల పట్టణాలున్నాయి. ఆ 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 639 


మానసోత్తర పర్వతశిఖరాన సంవత్సరాత్మకమయిన సూర్యరథచక్రం తిరుగుతూ రాత్రింబగళ్ళు మేరువునకు ప్రదక్షిణం 
చేస్తున్నది. ఆ పుష్కరద్వీపాధిపతి వీతిహోత్రుడు. అతనికి రమణకుడు, ధాతకుడు అనువారు కుమారులు. వీతిహోత్రుడు 
పుష్కరద్వీపాన్ని రెండు వర్నాలుగా విభజించి, ఆ భూభాగాలకు తన కొడుకులను రాజులను చేశాడు. తన అన్నల 
అడుగుజాడలలో వీతిహోత్రుడు భగవశ్రీతికరాలైన కర్మలు ఆచరిస్తూ తపోవనానికి వెళ్ళిపోయాడు. 


క. మనుజేశ్వర! యా వర్షం, బున నప్పుడు సంచరించు పురుషులు పద్మా 

సనుందగ సకర్శకారా, ధన 'సేయుదు రచలబుద్ధితాత్పర్యమునన్‌. "గ 
ప్రతి ; మనుజ+ఈశ్వర= నరులకు అధిపతి అయిన రాజా!) ఆ వర్షంబునన్‌, అప్పుడు; సంచరించు; పురుషులు; 
పద్మ+ఆసనున్‌= పద్మాన్ని ఆసనంగాగల బ్రహ్మను; తగన్‌; సకర్మక +ఆరాధన = కర్మలతో కూడిన పూజలను; అచల = 
నిశ్చలమయిన; బుద్ధి తాత్పర్యమునన్‌= బుద్ధియొక్క తత్పరతతో; చేయుదురు= కొనసాగిస్తారు. 
తా : ప్రజలకు రక్షకుడవయిన పరీక్షిన్నరేంద్రా! ఈ పుష్మరద్వీపంలో సంచరించేవారు వేదోక్తకర్మలను ఆచరిస్తూ చతుర్శుఖుణ్జి 
కొలుస్తుంటారు. వారు నిశ్చలమయిన బుద్ధిబలం, నియమనిష్టలు కలిగినవారు. 
క. ధరణీవల్లభ! విను పు, ష్మర మను ద్వీపమున లేరు చాతుర్వర్వుల్‌, 

పరగంగ భేదము లేకే, సరసత సము లగుదు రందు సకలజనంబుల్‌. "72 
ప్రతి: ధరణీవల్లభ= భూపతీ; విను= వినవయ్యా!; పుష్కరము +అను ద్వీపమునన్‌= పుష్మరం అను పేరుగల ద్వీపంలో; 
చాతుర్వర్హ్వుల్‌= నాలుగు వర్జాలవారు; లేరు; అందున్‌= ఆ పుష్మర ద్వీపంలో; సకల జనంబుల్‌= సమస్త జనులు; 
పరంగగన్‌= ఒప్పిదంగా; భేదములేక+ఏ= విభేదాలు లేకుండగా; సరసతన్‌= కలసిమెలసి; సములు +అగుదురు= 
సమభావంతో సంచరిస్తారు. 


తా : ధరణీనాథా! పుష్మరమనే ద్వీపంలో నాలుగువర్థాల విభాగం లేదు. అక్కడి వారందరూ భేదభావం లేకుండా 
సమభావంతో కలసిమెలసి సంచరిస్తారు. 


వ మఠియు బుష్కరద్వీపంబు చతుష్పష్టి లక్షయోజన విస్తారంబైన శుద్దోదక సముద్రముద్రితం బగుచుండు, 
నవ్వల లోకాలోక పర్వతంబుండు, శుద్దోదక సముద్ర లోకాలోకపర్వతంబుల నడుమ రెండుకోట్ల యోజన 
విస్తారంబయిన నిర్ణనభూమి దర్పణోదరసమానంబై దేవతావాసయోగ్యంబుగా నుండు, నా భూమిం జేరిన 
పదార్థ్ధంబు మరలం బొంద నశక్యంబుగ నుండు; నట మీంద లోకాలోకపర్వతం బెనిమిది కోట్ల యోజనంబులు 
సువర్ణభూమియు సూర్యాదిధ్రువాంతంబు లగు జ్యోతిర్గణంబులు మధ్యంబున నుండుటం జేసి లోకాలోక 
పర్వతం బనందగి యుండుం; బంచాశత్కోటియోజన విస్సృతంబగు భూమండల మానంబునకుం దురీయాంశ 
ప్రమాణంబు గల యా లోకాలోకపర్వతంబు మీంద నఖిల జగద్దురువగు బ్రహ్మచేతం జతుర్దిశలయందు 
బుషభ పుష్క్మరచూడ వామ నాపరాజిత సంజ్ఞలు గల దిగ్గజంబులు నాలుగును లోకరక్షణార్థంబు నిర్మితంబై 
యుండదు; మతజియును. "/8 

ప్రతి : మజియున్‌= ఇంతేగాక; పుష్మ్కరద్వీపంబు= పుష్మరమనే పేరుగల ద్వీపం; చతుష్పష్టి లక్షయోజన విస్తారంబు+ఐన = 
అరవై నాలుగు లక్షల యోజనాల విస్తారంబుగలదయిన; శుద్ధ+ఉదక సముద్ర ముద్రితంబు +అగుచుందున్‌= పరిశుద్రమయిన 


640 శ్రీమహాభాగవతము 


జలంతో నిండిన సముద్రం కలిగి ఉంటుంది; ఆ+వలన్‌= ఆ సముద్రానికి అవతల; లోక +ఆలోకపర్వతంబు +ఉండున్‌= 
లోకాలోక పర్వతముంది; శుద్దోదక సముద్ర లోకాలోక పర్వంబులనడుమన్‌; రెండుకోట్ల యోజన విస్తారంబు+ఐన; 
నిర్ణన= జనసంచారంలేనిభూమి; దర్పణ +ఉదర సమానంబు+ఐ= అద్దం మధ్యభాగంతో సమానమయిన దగుచు; దేవతావాస 
యోగ్యంబు+కాన్‌+ఉండున్‌= దేవతలు నివసించడానికి అనువైన ప్రదేశంగా ఉంటుంది; ఆ భూమికిన్‌+చేరిన= ఆ 
భూమిలో పడవేసిన; పదార్థంబు మరలన్‌= తిరిగి పొందన్‌; అశక్యంబు +కన్‌+ఉండున్‌= సాధ్యం కాకుండా ఉంటుంది; 
అట మీందన్‌= అటు తరువాత; లోకాలోక పర్వతంబు; ఎనిమిది కోట్ల యోజనంబులు; సువర్ణభూమియున్‌= బంగారు 
భూమిగా; సూర్య+ఆది ధ్రువ +అంతంబులు+అగు = సూర్యుని నుండి ధ్రువతార వరకు వ్యాపించిన; జ్యోతిర్‌+గణంబులు= 
జ్యోతిర్ల్గణం; మధ్యంబునన్‌+ఉండుటన్‌+చేసి; మధ్య ఉన్నందువలన; లోకాలోక పర్వతంబు +అనన్‌+తగి +ఉండున్‌; 
పంచాశత్మోటి యోజన విసృతంబు+అగు= ఏబది కోట్ల యోజనాల విసృతి కలిగిన; భూమండల మానంబునకున్‌= 
భూమండలముయొక్క కొలతకు; తురీయ+అంశ ప్రమాణంబుగల= నాలుగవ వంతు ప్రమాణంగల; ఆ లోకాలోక 
పర్వతంబు మీందన్‌; అఖిల జగద్దురువు+అగు= సకల లోకగురువయిన; బ్రహ్మచేతన్‌; చతుర్‌ +దిశల +అందున్‌= నాలుగు 
దిక్కులందు; బుషభ పుష్మరచూడ; వామన +అపరాజిత సంజ్ఞలుగల= బుషభాది పేర్షుగల; దిక్‌+గజంబులు= దిగ్గజాలు; 
నాలుగును; లోకరక్షణ +అర్ధంబు= జగాలను కాపాదుటకొరక్రై నిర్మితంబు +ఐ+ఉండున్‌= నిలిపి ఉంచబడ్డాయి; మతజియును. 


తా : ఆ పుష్కర ద్వీపం అరవైనాలుగు లక్షల యోజనాల విస్ఫృతి కలిగి ఉంటుంది. దానిచుట్టూ అంతే విస్తీర్ణం కలిగి 
పరిశుద్ధమయిన జలంతో నిండిన సముద్రం ఉంది. ఆ సముద్రానికి ఆవల లోకాలోక పర్వతముంది. సముద్రానికీ, ఆ 
పర్వతానికీ మధ్యగల ప్రదేశం రెండుకోట్ల యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. అక్కడ మానవ సంచారం లేదు. ఆ 
భూమి అద్దంలాగా స్వచ్చంగా నున్నగా ఉంటుంది. అది దేవతలు నివసించడానికి అనువయిన ప్రదేశం. ఆ భూమిలో 
పడవేసిన పదార్ధం మరల ఎంత ప్రయత్నించినా చేతికందదు. ఆపైన ఎనిమిది కోట్ల యోజనాల ప్రదేశం బంగారు 
భూమిలాగా ప్రకాశిస్తుంటుంది. సూర్యునినుండి ధ్రువతార వరకు వ్యాపించిన జ్యోతిర్ణణం మధ్య ఉండడంవల్ల ఆ పర్వతానికి 
లోకాలోక పర్వతమనే పేరు సార్థకం అవుతున్నది. ఈ భూమండలమంతా యాభఖైకోట్ల యోజనాల విస్ఫృతి కలిగింది. 
అందులో నాల్బవవంతు లోకాలోక పర్వతం. ఆ పర్వతం మీద సకల లోకగురుడైన బ్రహ్మదేవుడు, బుషభం, పుష్మర 
చూడం. వామనం, అపరాజితం అనే దిగ్గజాలను లోకరక్షణార్థం నిలిపి ఉంచాడు. 


సీ తనదు విభూతులై తనరిన యా దేవబ్బందతేజశ్చార్యబృంహణార్థ 
మై భగవంతుండు నాదిదేవుండును నైన జగద్దురుండచ్యుతుండు 
సరిలేని ధర్మవిజ్ఞాన వైరాగ్యాదు లయిన విభూతుల నలరి యున్న 
యట్టి విష్వక్సేనుండాదిగాంగలుగు పార్షదులతోంగూడి ప్రశస్తమైన 


గీ. నిజవరాయుధ దోర్దండనిత్యసత్తుం, డగుచు నా పర్వతంబుపై నఖిలలోక 

రక్షణార్ధంబు కల్పపర్యంత మతండు, యోగమాయాపరీతుందై యొప్పుచుండు. "/డ్త 
ప్రతి : ఆ పర్వతంబుపైన్‌= ఆ లోకాలోక పర్వతంమీద; భగవంతుండున్‌; ఆదిదేవుందును +ఐన, జగద్దురుండు; అచ్యుతుండు= 
చ్యుతిలేని స్వామి; అభిలలోక రక్షణ +అర్థంబు= సకల లోకాలను రక్షించడానికోసం; యోగమాయాపరీతుందు+ఐ = 
యోగమాయాసహితుదడై; కల్చ్పపర్యంతము= కల్పాంతందాకా; ఒప్పుచుండున్‌్‌ తనదు= తనయొక్క విభూతులు+ఐ= 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 641 


తనయొక్క వైభవ స్వరూపములై; తనరిన= ఒప్పిన; ఆ దేవబృ్బంద= ఆ దేవతల సమూహమునకు; తేజస్‌+శౌర్య బృంహణ+ 
అర్ధము+ఐ= తేజస్సు, పరాక్రమం విస్తరింప చేయడానికోసం; అతండు; ధర్మ, విజ్ఞాన, మోగ్య+ఆదులు+అయిన విభూతులన్‌= 
ధర్మం, జ్ఞానం, వైరాగ్యం అనే విభూతులతో; అలరి+ఉన్న+అట్టి= ప్రకాశించుచున్నట్టి; విష్వక్సేనుండు+ఆదిగాన్‌+కలుగు= 
విష్వక్సేనుడు మొదలుగాగల; పార్షదులతోన్‌+కూడి= పార్షదులతో చేరి; ప్రశస్తము+ఐన= శ్రేషుయిన; నిజ= తనయొక్క 
వర= శ్రేషుయిన; ఆయుధ= ఆయుధములను; దోస్‌+దండ= భుజములపై ధరించి; నిత్యసత్తుండు +అగుచున్‌= శాశ్వతమైన 
శక్తిమంతుడవుతూ; ఒప్పుచుండున్‌= తేజరిల్లుచుండును. 


తా: ఆ లోకాలోక పర్వతంమీద ఆదిదేవుడూ, జగద్దురుడూ, భగవంతుడూ అయిన శ్రీమన్నారాయణుడు లోకాలను 
రక్షించడంకోసం, యోగమాయాసహితుడై కల్పాంతంవరకూ ఉంటాడు. దేవతల సమూహమంతా శ్రీమన్నారాయణుని 
వైభవ స్వరూపమే, ఆ దేవతల తేజస్సు, పరాక్రమమూ విస్తరింపజేయడానికోసం విష్ణుభగవానుడు ధర్మం, జ్జ్ఞానం, వైరాగ్యం 
అనే విభూతులతో ప్రకాశించే విష్వక్సేనుడు మొదలయిన పార్షదులతో కూడి చతుర్చాహువులలో శ్రేషుయిన ఆయుధాలు 
ధరించి ఆ పర్వతంమీద ప్రకాశిస్తాడు. 


విశే : విష్వక్సేనుడు విష్ణుసేనాధిపతి. శ్రైెవంలో విఘ్నేశ్వరుని వంటివాడు. వైష్ణవులకు విఘ్ననివారకుడయిన స్వామి. 
ఆకారంలో ఏనుగు ముఖం కల్గి ఉంటాడు. సూత్రవతీదేవి విష్వక్సేనుని భార్య. “సేన మొదలారి' అని వైష్ణవులు ఆయనను 
కీర్తిస్తారు. విష్వక్సేనుని ధ్యాన శ్లోకం - 
శ్లో. యస్యద్విరద వక్రాద్యాః పారిషద్యాః పరశ్ళ్శతమ్‌ । 
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశయే 11 


వ. ఇట్లు వివిధమంత్ర గోపనార్థం బా నగాగ్రంబున నున్న భగవంతుండు దక్కలోకాలోక పర్వతంబునకు 
నవ్వల నొరులకు సంచరింప నశక్యంబయి యుండదు; బ్రహ్మాండంబునకు సూర్యుండు మధ్యగతుందై యుండ; 
నా సూర్యునకు నుభయ పక్షంబుల యందు నిరువదేనుకోట్ల యోజనపరిమాణంబున నండకటాహం 
బుండు; నట్టి సూర్యుని చేత నాకాశదిక్స్వర్గాపవర్గంబులును నరకంబులును నిర్ణయింపంబడు; దేవతిర్య 
బ్మనుష్య నాగ పక్షి తృణగుల్మలతాది సర్వజీవులకును సూర్యుండాత్మ యగుచు నుండు. "75 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; వివిధ మంత్రగోపన +అర్ధంబు= వివిధ మంత్రాల రహస్య రక్షణార్ధం; ఆ నగ+అగ్రంబునన్‌+ఉన్న= 
ఆ లోకాలోక పర్వత శిఖరాలనున్న భగవంతుండు +తక్కన్‌= భగవానుడు తప్ప; లోక +ఆలోకపర్వతంబునకున్‌; ఆ+వలన్‌= 
అటువైపు; ఒరులకున్‌= ఇతరులకు; సంచరింపన్‌= తిరగటానికి; అశక్యంబు +అయి+ఉండున్‌= సాధ్యము కానిదై ఉటుంది; 
బ్రహ్మ+అండంబునకున్‌్స్‌ సూర్యుండు; మధ్యగతుండు+ఐ= మధ్యభాగంలో; ఉండును; ఆ సూర్యునకున్స్‌ ఉభయపక్షంబుల+ 
అందున్‌= ఇరువంకల; ఇరువది+ఏనుకోట్ల యోజనపరిమాణంబునన్‌= ఇరువదైదు కోట్ల యోజనాల దూరంలో; 
అండకటాహంబు+ఉండున్‌= బ్రహ్మాండ కటాహం ఉంది; అట్టి సూర్యుని చేతన్‌; ఆకాశ దిక్‌ స్వర్ణ అపవర్గ్షంబులును = 
ఆకాశము దిక్కులు, స్వర్గనరకాలు, ముక్తిన్ధానమును; నిర్ణయింపన్‌+పడున్‌= నిర్ణయింపబడుతుంది; దేవ= దేవతలకు; 
తిర్యక్‌= పశుపక్ష్యాదులకు; మనుష్య= మానవులకు; నాగ= సర్పాలకూ; పక్షి= పక్షులకు; తృణ= గడ్డి; గుల్మ= పొదలు; 
లతా+ఆది= తీగెలు మొదలయినవానిక్తి సర్వజీవులకును= సమస్త జీవరాసులకూ; సూర్యుందు = ఆత్మ+అగుచున్‌+ఉండున్‌= 
ఆత్మగా ఉంటుంది. 


642 శ్రీమహాభాగవతము 


తా : ఆ లోకాలోక పర్వతంమీద భగవంతుడు వివిధ మంత్రాలను రహస్యంగా రక్షిస్తుంటాడు. ఆ భగవంతునికి తప్ప ఆ 
లోకాలోకపర్వతానికి ఆవల ఎవరికిగాని సంచరించడానికి శక్యంకాదు. బ్రహ్మాందానికి మధ్యభాగంలో సూర్యుడు ఉన్నాడు. 
ఆ సూర్యునికి ఇరువైపులా ఇరవైఅయిదు కోట్ల యోజనాలదూరంలో బ్రహ్మాండ కటాహం ఉంది. ఆ సూర్యభగవానుడే 
ఆకాశం, దిక్కులూ, స్వర్దనరకాలు, మోక్షం అనేవాటిని నిర్దెశిస్తాడు. దేవతలకూ, మనుష్యులకూ, జంతువులకూ, సర్పాలకూ, 
పక్షులకూ, గడ్డిపోచలకూ, తీగెలకూ, పొదలకూ, సర్వజీవరాసులకూ సూర్యుడే ఆత్మ. 

విశే ; లోకమంటే సూర్యకాంతిగల దేశం. అలోకం అంటే సూర్యకాంతి లేని దేశం. 


క. కరమనురాగంబున నీ, ధరణీమండలముసంవిధానంబెల్లన్‌ 

నరవర! యెజుంగంజెప్పితి, మథి చెప్పెద వినుము దివ్యమానమ్మెల్లన్‌. 76 
ప్రతి : నరవర= నరులలో శ్రేష్టడయినవాడా!; కరము= మిక్కిలి అనురాగంబునన్‌= (ప్రేమతో; ఈ ధరణీ మండలాలు; 
సంవిధానంబు+ఎల్లన్‌= ఈ భూమండలానికి సంబంధించిన విశేషాలన్నీ; ఎజుంగన్‌+చెప్పితిన్‌= తెలియజేశాను; మటథి= 
ఆపై; దివ్యమానమ్ము+ఎల్లన్‌= సృష్టి కొలతలు అన్నిటిని; చెప్పెదన్‌= చెప్పెదను; వినుము= ఆలకింపుము. 


తా : ఓ రాజా! నీవంటే నాకున్న ప్రీతి కారణంగా భూమండల నిర్మాణానికి సంబంధించిన విశేషాలన్నీ తెలియజేశాను. 
ఇంతేకాదు. ఇపుడు నీకు సృష్టి కొలతలను కూడా చెబుతాను. విను. 


9 భ్రగ్రణ విషయము శా 


ఆ. కమలజాండమధ్యగతుండైన సూర్యుండు, భరితమైన యాతపంబుచేత 

మూండు లోకములను ముంచి తపింపంగం, జేసి కాంతి నొాందంజేయుచుండు. "77 
ప్రతి : కమలజ+అందడమధ్యగతుందడు +ఐన = బ్రహ్మాండం మధ్యభాగాన్ని చేరినవాదైన; సూర్యుండు= భాస్మరుడు; 
భరితము+ఐన = నిండినదైన; ఆతపంబు చేతన్‌= వేడిమి కారణంగా; మూండు లోకాలను; ముంచి; తపింపంగన్‌ +చేసి; 
కాంతిన్‌ +ఒందన్‌+చెయుచున్‌+ఉండున్‌= కాంతి ప్రకాశించే విధంగా చేస్తూ ఉంటుంది. 
తా : బ్రహ్మాండం మధ్యలో ప్రకాశించే సూర్యుడు తన వెలుగుతో, వేడిమితో ముల్లోకాలనూ ముంచెత్తుతూ ్రకాశింపజేస్తాడు. 


వ; అట్టి భాస్మరుం డుత్తరాయణ దక్షిణాయన విషువులను నామంబులు గల మాంద్య తీవ సమానగతుల 
నారోహణావరోహణస్థానంబులయందు దీర్ధహస్వసమానంబులుగాంజేయుచుందు. 7/8 


ప్రతి : అట్టి; భాస్మరుండు= సూర్యుడు; ఉత్తరాయణ, దక్షిణాయన; విషువులు+అను; నామంబులు+కల; మాంద్య, తీవ్ర, 
సమానగతులన్‌= మందకొడి, తీవ్రత్వం, సమానమనే సంచారాలను; ఆరోహణ, అవరోహణ = ఎక్కటం, దిగటంఅనే; 
న్థానంబుల+అందున్‌= స్థానాలలో; దీర్హ హ్రస్వ సమానంబులు+కాన్‌= దీర్ధములుగా హస్వములుగా, సమానములుగా; 
చేయుచున్‌+ఉందున్‌. 


తా : సూర్యునికి ఉత్తరాయణం, దక్షిణాయనం, విషువత్తులనే మూడు గమనాలు ఉన్నాయి. ఉత్తరాయణంలో ఆగమనం 
మందకొడిగా, దక్షిణాయనంలో తీవ్రంగా, విషువత్తులలో సమానంగా ఉంటుంది. సూర్యుని ఈ మూడు గమనాలను 
అనుసరించి ఆరోహణ, అవరోహణ సమస్థానాలలో రాత్రింబవళ్ళు దీర్దాలుగా హ్రస్వాలుగా సమానాలుగా మారుతుంటాయి. 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 643 


విశే : రాత్రి, పగలు సమానంగా ఉన్న దినాలకు విషువు / విషువత్తులు అని 'పేరు= మేష తుల సంక్రమణములు. 


ఆ. మేషతులలయందు మిహిరుం డహాోరాత్రు, లందుందిరుగు సమవిహారములను, 

బరంగంగ వృషభాదిపంచరాసులను, నొక్కొక్క గడియ రాత్రి దక్కి నడచు. 770 
ప్రతి : మషతులల+అందున్‌= మేషరాశిలోనూ, తులారాశిలోనూ; మిహిరుందు= సూర్యుండు; అహోరాత్రులు +అందున్‌= 
పగలు, రాత్రులలో; సమవిహారములను= సమగమనంతో; తిరుగున్‌= తిరుగుతాడు; వృషభ+ఆది+పంచరాసులను= 
వృషభం, మిథునం, కర్మాటకం, సింహం, కన్యా రాసులందు; ఒక్కొక్కగడియ; రాత్రి; దక్కి తగ్గుతూ; నదచున్‌= నడచును. 
తా :; మేషరాశిలోనూ, తులారాశిలోనూ సూర్యుడు సంచరించేవేళ పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. వృషభం, 


మిథునం, కర్మాటకం, సింహం, కన్య ఈ ఐదు రాసులలో సంచరించే సమయాలలో ఒక్కొక్క గడియ ప్రకారం రాత్రి కాలం 
తగ్గుతూ వస్తుంది. పగలు పెరుగుతూ ఉంటుంది. 


ఆ. మించి వృశ్చికాదిపంచరాసులను నొ, కొక్క గడియ రాత్రి నిక్కి నడచు, 

దివములందు నెల్ల దిగజాజు నొక్కొక్క గడియ నెలకుందత్రకారమునను. 80 
ప్రతి :; మించి= అతిశయించి; వృశ్చిక +ఆది పంచరాసులను= వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అనే ఐదు 
రాసులలోను సూర్యుడు ఉండగా; ఒక్కొక్క గడియ; రాత్రి= రాత్రి; నిక్కి నడచున్‌= పెరుగుతుంది; దివములందున్‌+ఎల్లన్‌= 
పగటి వేళలందు; ఒక్కొక్క గడియ; నెలకున్‌= మాసమునకు; తత్‌+ప్రకారమునను= అదేప్రకారం; దిగజాజున్‌= తగ్గిపోతుంది. 
తా : ఆలాగే సూర్యుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అనే ఐదు రాసులలో ఉన్నప్పుడు ఒక్కొక్క గడియ 
ప్రకారం రాత్రి పెరుగుతుంటుంది. పగటికాలం తగ్గిపోతుంది. 
వ. మజియు ని వ్విధంబున దివసంబు లుత్తరాయణ దక్షిణాయనంబుల వృద్ధి్షయంబుల నొంద నొక్క 
యహోరాత్రంబున నేకపంచాశదుత్తర నవకోటియోజనంబుల పరిమాణంబు గల మానసోత్తర 
పర్వతంబునందుం దూర్చున దేవధాని యను నింద్రపురంబును, దక్షిణంబున సంయమని యను 
యమనగరంబును, బశ్చిమంబున నిమ్లోచని యను వరుణ పట్టణంబును, నుత్తరంబున విభావరి యను 
సోముని పుటభేదనంబును దేజరిల్లుచుండు; నా పట్టణంబుల యందు నుదయ మధ్యాహ్న సమయ నిశీథంబు 
లనియెడు కాలభఖేదంబులను భూతప్రవృత్తి నివృత్తి నిమిత్తం బచ్చటి జనులకుం బుట్టించుచుండు, సూర్యుం 
దెపుడింద్ర నగరంబున నుండి గమనించు నది యాదిగాం బదియేను గడియలను రెండుకోట్ల ముప్పదియేడు 
లక్షల దెబ్బదియైదువేల యోజనంబులు నడుచు, ని వ్విధంబున నింద్ర యమ వరుణ సోమపురంబుల మీందం 
జంద్రాది గ్రహ నక్షత్రంబులంగూడి సంచరించుచుం బండ్రెండంచులు, నాజు కమ్ములును, మూడుం దొలులుం 
గలిగి సంవత్సరాత్మకంబయి యేకచక్రం బయిన సూర్యుని రథంబు ముహూర్తవమాత్రంబున 
ముప్పదినాలుగులక్షలయెనమన్నూజు యోజనంబులు సంచరించు. 81 
ప్రతి ; మజియున్‌= అంతేగాక; ఈ విధంబునన్‌; దివసంబులు= పగళ్ళు; ఉత్తరాయణ దక్షిణూయనంబులన్‌; వృద్ధి 
క్షయంబులన్‌+ఒందన్‌= పెరుగుదల, తగ్గుదలలు ఒందగా; ఒక్క అహోరాత్రంబునన్‌= ఒక పగలు, రాత్రి పరిమితితో; 


644 శ్రీమహాభాగవతము 


ఏకపంచాశత్‌+ఉత్తర నవకోటి యోజనంబుల పరిమాణంబు+కల= తొమ్మిది కోట్ల యాభై ఒక్క లక్షల యోజనాల 
దూరముగల; మానస+ఉత్తర పర్వతంబు +అందున్‌= మానసోత్తర పర్వతానికి; తూర్పునన్స్‌ దేవధాని అను; ఇంద్రప్రరంబును; 
దక్షిణంబునన్‌= దక్షిణంవైపు; సంరయమని+అను యమనగరంబును= సంయమని పేరుగల యముని పత్తనంబును; 
పశ్చిమంబునన్స్‌ నిమ్లోచని+అను; వరుణ పట్టణంబును; ఉత్తరంబునన్‌; విభావరి+అను; సోముని= చంద్రుని పుట 
భేదనంబును= పట్టణాన్ని తేజరిల్లుచుండున్‌= ప్రకాశిస్తూ ఉంటుంది; ఆ పట్టణంబుల+అందున్స్‌ ఉదయ = ప్రాతఃకాలం; 
మధ్యాహ్న= మిట్ట మధ్యాహ్న సమయం; నిశీథంబులు +అనియెడు= రాత్రులు అనెడు, కాలభేదంబులను; భూతప్రవృత్తి 
నివృత్తి నిమిత్తంబు= ఆయా జీవుల ప్రవృత్తి నివృత్తుల కారణంగా; అచ్చటి జనులకున్‌; పుట్టించుచుండున్‌= కల్లించును; 
సూర్యుండు; ఎపుడు; ఇంద్రనగరంబుననుందడి= ఇంద్రుని పట్టణమైన అమరావతి నుండి గమనించున్‌= పయనమగునో; 
అది+ఆది+కాన్‌= అప్పటినుండి; పదియేను గడియలను= 15 గడియలలో,; రెండు కోట్ల ముప్పది యేడులక్షల డెబ్బది 
యైదు వేల యోజనంబులు; నడచున్‌= అతిక్రమించును; ఈ విధంబునన్‌= ఈ రకంగా? ఇంద్ర యమ వరుణ 
సోమపురంబులమీందన్‌= అమరావతి, సంయమని, నిమ్లోచని, విభావరి పట్టణాలమీద; చంద్ర+ఆది గ్రహ నక్షత్రంబులన్‌+ 
కూడి సంచరించుచున్‌= పయనం చేస్తూ పండ్రెండు అంచులు= పంద్రైెండు ఆకులు; ఆజు కమ్ములును; మూందడు 
తొలులున్‌= మూడుకుండలు (నాభి ప్రదేశాలు) కలిగి; సంవత్సర +ఆత్మకంబు +అయి; ఏకచక్రంబు+అయిన= ఒకే చక్రంగల; 
సూర్యుని రథంబు; ముహూర్తమాత్రంబునన్‌= ఒక ముహూర్తకాలంలో; ముప్పది నాలుగు లక్షల ఎనమన్నూజు 
యోజనంబులు; సంచరించున్‌= సంచరిస్తుంది. 


తా : ఈ ప్రకారంగా అహోరాత్రాలను ఉత్తరాయణ, దక్షిణాయనాలలో పెంచుతూ తగ్గించుచూ ఒక్కొక్క దినంలో తొమ్మిదికోట్ల 
యాభై ఒక్క లక్షల యోజనాల పరిమాణం కలిగిన దూరం మానసోత్తర పర్వతం పలువైపులా సూర్యరథం తిరుగుతుంటుంది. 
ఆ పర్వతం తూర్పున దేవధాని అనే ఇంద్రుని పట్టణం. దక్షిణంలో సంయమని అనే యముని పట్టణం, పశ్చిమంలో 
నిమ్లోచని అనే వరుణుని పట్టణం, ఉత్తరంలో విభావరి అనే సోముని పట్టణం ఉన్నాయి. ఈ నాలుగు పట్టణాలలోనూ 
సూర్యుడు క్రమంగా ఉదయం, మధ్యాహ్నం, అస్తమయం, అర్ధరాత్రం అనే కాలభేదాలను కల్పిస్తుంటాడు. ఈ ఉదయాదులు 
అచ్చటి జీవుల ప్రవృత్తినివృత్తులకు కారణాలవుతుంటాయి. సూర్యుడు ఇంద్రనగరం నుండి యమనగరానికి పయనించేటప్పుడు 
పదునైదు గడియలలో రెండుకోట్ల ముప్పది ఏడు లక్షల డెబ్బది ఐదువేల యోజనాలు అతిక్రమించి యమనగరానికీ, 
ఇదేవిధంగా అక్కడనుంచి వరుణ, సోమ నగరాలకూ, చంద్రాది గ్రహాలతో నక్షత్రాలతో సంచరిస్తాడు. పన్నెండు ఆకులూ, 
ఆరు కమ్ములూ, మూదు కుండలు (నాఖి ప్రదేశాలు) కలిగి ఏకచక్రంతో కూడి సంవత్సరాత్మకమైన సూర్యునిరథం ఇక 
ముహూర్తకాలంలో ముప్పది నాలుగు లక్షల ఎనిమిది వందల యోజనాలు ప్రయాణం చేస్తుంది. 


విశే ; సూర్యుని రథం వేదాత్మకం. ఇరుసునకు అమర్చబడిన సూర్యుని రథం 'తైలయంత్రచక్రవత్‌' 21-13 తిరుగుతుందని 


మూలంలో వర్ణన. మూలంలో ఇంద్రనగరం పేరు దేవధాని. సూర్యుడు నెలకు ఒక్కొక్క గడియ= 24 నిమిషాల చొప్పున 
సమయం పెరగగా రాసులలో సంచరిస్తాడు. 'దేవధాని' నే “అమరావతి” అనికూడ అంటారు. 


సీ ఇనురథంబున నున్న యిరుసొక్కటియ మేరు శిఖరంబునందును జేరియుండు; 
నొనరంజక్రము మానసోత్తరపర్వతం బందులందిరిగెడు నా రథంబు 
నిరుసున నున్న రెం డిరుసులు దగులంగం బవనపాశంబుల బద్ధ మగుచు 
ధ్రువమండలంబునందుల నంటి యుండంగా సంచరించుచునుండు సంతతంబు; 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 645 


గీ. నట్టి యరదంబు ముప్పది యాజులక్ష్మ లందు నంటిన కాండియు నన్ని యోజ 
నముల విస్తారమై తురంగముల కంధ, రములందగులుచు వెలుంగొందు రమణతోడ. 82 


ప్రతి : ఇనురథంబునన్‌+ఉన్న= సూర్యరథమునకున్ను ఇరుసు +ఒక్కటి+అ= ఒక్క ఇరుసు; మేరుశిఖరంబు +అందును= 
మేరుపర్వత శిఖరం వైపున; చేరి+ఉండున్‌; ఒనరన్‌= ఒప్పగా; చక్రము= సూర్యరథ చక్రం; మానస+ఉత్తర పర్వతంబు + 
అందులన్‌= ఆ మధ్యప్రదేశంలో; తిరిగడు= పరిభ్రమించే; ఆ రథంబు= ఆ సూర్యరథంయొక్క ఇరుసునన్‌+ఉన్న 
రెండు+ఇరుసులు +తగులంగన్‌= రెండిరుసులును గట్టిగా పవన పాశంబులన్‌= వాయుపాశాలతో; బద్ధము+అగుచున్‌= 
కట్టబడుచు; ధ్రువమండలంబు+అందులన్‌= రెండు (ధ్రువాలకు; అంటియుండన్‌+కాన్‌; సంతతంబున్‌= ఎల్లప్పుడు; 
సంచరించుచున్‌+ఉండున్‌; అట్టి+అరదంబు= అట్టి రథం; ముప్పదియాజు లక్షలు +అందున్స్‌ అంటిన+కాండియున్‌; 86 
లక్షల యోజనాల పొడవుగల కాడియు; అన్ని యోజనముల విస్తారము+ఐ; తురంగముల= గుర్రాల; కంధరములన్‌= 
మెడలను; తగులుచున్‌= మోపబడుచు; రమణతోడన్‌; వెలుంగొందున్‌= ప్రకాశిస్తుంది. 


తా :; సూర్యరథ చక్రానికి ఒక ఇరుసు అమర్చబడి ఉన్నది. ఆ ఇరుసుకు ఒకవైపు మేరుపర్వతమూ, రెండవవైపు మానసోత్తర 
పర్వతమూ ఉన్నాయి. రెండువైపులా వాయుపాశాలతో గట్టిగా బిగింపబడి ఉన్నాయి. ఇవి భూమి రెండు (ధ్రువాలకూ 
అంటి ఉన్నాయి. అటువంటి సూర్యరథానికి అమర్చబడిన కాడి ముప్పయి ఆరు లక్షల యోజనాల పొడవు ఉంటుంది. ఆ 
కాడి సూర్యరథానికి కట్టిన గుర్రాల మెడలపై మోపబడి ఉంటుంది. 


వ. అఆ రథంబునకు గాయత్రీచ్చందం బాదిగా సప్తచ్చందంబులు నశ్వంబులై సంచరించు, భాస్మరునకు 
నగ్రభాగంబున నరుణుండు నియుక్తుందై రథంబు గడపుచుండు; వెందియు నంగుష్టపర్వమాత్ర శరీరంబులు 
గల యజబజువదివేల వాలఖీల్యాఖ్యులగు బుషివరులు సూర్యుని ముందట సౌరసూక్తంబుల స్తుతియింప, 
మజతజియు ననేక మునులును గంధర్వ కిన్నర కింపురుష నాగాప్సరః పతంగాదులును నెలనెల వరుసక్రమంబున 
సేవింపం దొమ్మిదికోట్లు నేంబదియొక లక్షయోజనంబుల పరిమాణంబు గల భూమండలంబునందొక 
క్షణంబున సూర్యుండు రెండువేల యేంబది యోజనంబులు సంచరించుచు, నొక యహాోరాత్రంబునందె 
యీ భూమండలంబంతయు సంచరించు, ననిన శుకయోగీంద్రునకుంబరీక్షిన్నరేంద్రుం డిట్లనియె. 838 


ప్రతి ; ఆ రథంబునకున్‌= ఆ సూర్యరథానికి; గాయత్రీ+ఛందంబు +ఆది+కాన్‌= గాయత్రి ఛందంబు మొదలుగా; 
సప్త+ఛందంబులు= ఏడు ఛందోరీతులును; అశ్వంబులు +ఐ= గుర్రములయి; సంచరించున్‌; భాస్మరునకున్‌= సూర్యునికి; 
అ([గ్రభాగంబునన్‌= ముందుభాగంలో; అరుణుండు= అనూరుడయిన అరుణవర్థుడు; నియుక్తుందు+ఐ= నియమింపబడినవాదైె 
రథంబున్‌= అరదాన్ని కడపుచున్‌+ఉండున్‌= నడిపిస్తూ ఉంటాడు; వెండియున్‌= అంతేగాక; అంగుష్ట పర్వమాత్ర 
శరీరంబులు +కల= బొటనవేలంత దేహంగల; అజువదివేల వాలఖీల్య+ఆఖ్యులు +అగు = అరవై వేల వాలఖిల్యులనే 
పేరుకల్లిన; బుషివరులు = శ్రేష్టలయిన బుషులు; సూర్యుని ముందటన్‌; సౌరసూక్తంబులన్‌ స్తుతియింపన్‌= సూర్య 
సంబంధి సూక్తాలతో నుతియించుచుండగా; మజియును; అనేక మునులును; గంధర్వ, కిన్నర, కింపురుష, నాగ, 
అప్సరస్‌+పతంగ+ఆదులును= గంధర్వులు, గరుడులు మున్నగు దేవతానీకం; నెలనెల వరుసక్రమంబునన్‌; సేవింపన్‌= 
కొలువగా; తొమ్మిదికోట్లు నేంబది యొక లక్షయోజనంబుల పరిమాణంబు+కల= భూమండలంబు+అందున్‌; ఒక 
క్షణంబునన్‌; సూర్యుండు; రెండువేల యేబది యోజనంబులు; సంచరించుచున్‌; ఒక +అహోరాత్రంబునందు+ఎ= ఒక 


646 శ్రీమహాభాగవతము 


పగలు రాత్రియందే; ఈ భూమండలంబు+అంతయున్‌; సంచరించున్‌= సంచరించును; అనినన్‌= అని చెప్పగా; 
శుకయోగి+ఇంద్రునకున్‌= యోగులలో శ్రేష్టుడయిన శుకునితో) పరీక్షిత+నర +ఇంద్రుండు= నరులలో సర్వశ్రేష్టుడయిన 
పరీక్షిత్తు ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 
తా: ఆ సూర్య రథానికి గాయత్రి, బృహతి, ఉష్టిక్‌, జగతి, త్రిష్టుప్‌, అనుష్టుప్‌, పంక్తి అనబడే ఏడు ఛందస్సులు 
గుర్రాలుగా ఉన్నాయి. సూర్యునికి అరుణుడు సారథి. అతడు సూర్యుని ముందుభాగంలో కూర్చుండి రథాన్ని నడుపుతుంటాడు. 
బొటనవేలి కణుపు పరిమాణ దేహం కలిగిన వాలఖిల్యులనే బుషిపుంగవులు అరవై వేలమంది జ్యోతిర్మయ స్వరూపాలు 
ధరించినవారు సూర్యునికి ముందుండి వేదసూక్తాలతో స్నోత్రం చేస్తుంటారు. ఎందరో మునులు, గంధర్వులు, కింపురుషులు, 
నాగులు, అప్సరసలు, గరుడులు మొదలయిన వారు క్రమం తప్పకుండా సూర్యుణ్ణి సేవిస్తుంటారు. తొమ్మది కోట్ల ఏబది 
యొక్క లక్షల యోజనాల పరిమాణం కలిగిన భూమండలం చుట్టూ సూర్యుడు క్షణానికి రెండువేల యాభై యోజనాల 
చొప్పున అహోరాత్రంలో సంచరిస్తుంటాడు అని చెప్పిన శుకయోగీంద్రుని చూచి పరీక్షిత్తు కుతూహలంతో ఈ విధంగా 
ప్రశ్నించాడు. 
క. మునివర! మేరుధ్రువులకు, నొనరం బ్రదక్షిణము దిరుగుచుందెడు నజుం డా 
యినుండభిముఖుండై రాసుల, కనుకూలత నేగునంటి; వది యెట్టొప్పున్‌? 84 
ప్రతి : మునివర= మునులలో శ్రేష్టడయినవాడా!; మేరుధ్రువులకున్‌= మెరువునకు, ధ్రువునకు; ఒనరన్‌= తగినట్టు; 
ప్రదక్షిణము = ప్రదక్షిణం; తిరుగుచున్‌+ఉందెడి= తిరుగుతూ ఉందే; అజుండు= బ్రహ్మ స్వరూపుడయిన; ఆ+ఇనుండు= ఆ 
సూర్యుడు; అభిముఖుండు +ఐ= పన్నెండు రాసులలో ఎదురుగా నిలబడినవాడై; రాసులకున్‌; అనుకూలతన్‌= అనుకూలంగా; 
ఏగున్‌+అంటివి= వెళతాడని అన్నావు; అది+ఎట్లు+ఒప్పున్‌= అదెలా పొసగుతుంది? 
తా : మునీంద్రా! సూర్యుడు మేరువుకూ, (ధ్రువనికీ ప్రదక్షిణంగా తిరుగుతుంటాదని చెప్పావు గదా! బ్రహ్మ స్వరూపుడయిన 
సూర్యుడు పన్నిండు రాసులలోనూ అభిముఖుడై తిరుగుతాదని కూడా అన్నావు. ఇది ఎలా పొసగుతుంది? నా సందేహాన్ని 
తీర్చు. 
క. అని పలికిన భూవరునిం, గనుంగొని శుకయోగి మిగులంగరుణాన్వితుండై 
మనమున శ్రీహరిందలంచుచు, విను మని క్రమ్మణంగ నిట్లు వినిపించెందగన్‌. 8ిర్‌ 
ప్రతి : అని= ఈ విధంగా; పలికిన= మాటలాడిన; భూవరునిన్‌+కనుంగొని= రాజును; శుకయోగి; మిగులన్‌= మిక్షిలి; 
కరుణా+అన్వితుండు+ఐ= దయగలవాదై) మనమునన్‌; శ్రీహరిన్‌ తలంచుచున్‌; వినుము+అని= ఆలకించుమని; 
'క్రమ్మజంగన్‌+మరల; ఇట్లు తగన్‌= తగిన రీతిలో; వినిపించెన్‌. 
తా : పరీక్షిత్తు కుతూహలంతో కూడిన సందేహాన్ని విన్న శుకయోగి ఒకమారు కళ్ళు మూసుకొని శ్రీహరిని తలచుకొని ఈ 
విధంగా సమాధానం చెప్పాడు. 
వ. నరేంద్రా! యతివేగంబునం దిరుగుచుండు కులాల చక్రంబునందు. జక్రభ్రమణంబునకు వేజైన 
గతి నొంది బంతిసాగి తిరిగెడు పిపీలికాదుల చందంబున నక్షత్రరాసులతోడం గూడిన కాలచక్రంబు 
ధ్రువమేరువులం బ్రదక్షిణంబు దిరుగునపు డా కాలచక్రంబు వెంట సంచరించు సూర్యాదిగ్రహంబులకు 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 64/7 


నక్షత్రాంతరంబులయందును రాశ్యంతరంబులయందును నునికి గలుగుటం దేసి సూర్యాది గ్రహంబులకుం 
జక్రగతి స్వగతులవలన గతిద్వయంబు గలుగుచుందడు; మణియు నా సూర్యుండాదినారాయణమూర్తి యగుచు 
లోకంబుల యోగక్షేమంబులకు వేదత్రయాత్మకంబై కర్మసిద్ధి నిమిత్తంబై దేవర్షి గణంబులచే వేదాంతార్థంబుల 
ననవరతంబు వితర్యమానం బగుచున్న తన స్వరూపంబును ద్వాదశవిధంబులుగ విభజించి వసంతాది 
బుతువుల నా యా కాలవిశేషంబులయందుం గలుగం జేయుచుండు; నట్టి పరమపురుషుని మహిమ నీ 
లోకంబున మహాత్ములగు పురుషులు దమ తమ వర్ణాశ్రమాచారంబుల చొప్పున వేదోక్త ప్రకారంబుగా 
భక్త్యృతిశయంబున నారాధించుచు క్షేమంబు నొందుచుందు; రట్టి యాదినారాయణమూర్తి 
జ్యోతిశ్చక్రాంతర్వర్తియె స్వకీయతేజః పుంజదీపితాఖిల జ్యోతిర్గణంబులు గలవాండై ద్వాదశరాసులయందు 
నొక సంవత్సరంబున సంచరించుచుందడు; నట్టి యాదిపురుషుని గమన విశేషకాలంబును లోకు లయన 
బుతు మాస పక్ష తిథ్యాదులచే వ్యవహరించు చుందురు; మజియు నప్పరమపురుషుం డా రాసులయందు 
షమ్రాంశసంచారంబు నొందిన సమయంబును బుతువని వ్యవహరింపుదు; రా రాసులయందు నర్ధాంశ 
సంచారమ్మున రాశిషట్క భోగం బొందిన తజి యయనం బని చెప్పుదురు; సమగ్రంబుగా రాసుల యందు 
సంచార వెుందినయెడల నట్టి కాలంబును సంవత్సరం బని నిర్ణయింపుదు; రిట్టి సమ(గ్రరాశి 
సంచారంబునందు శీఘ్రగతి మందగతి సమగతు లనియెడు త్రివిధగతి విశేషంబుల వలన వేజుపదెడు 
నా వత్సరంబును సంవత్సరంబు పరివత్సరం బిడావత్సరం బనువత్సరం బిద్వత్సరంబని బంచవిధంబులం 
జెప్పుదురు, చంద్రుండు నీ తెజంగున నా సూర్యమండలంబు మీంద లక్షయోజనంబుల నుండి సంవత్సర 
పక్ష రాశి నక్షత్ర భుక్తులు గ్రహించుచు నగ్రచారియై శీఘ్రగతిం జరించునంత వృద్ధిక్షయ రూపంబునం 
బితృగణంబులకుం బూర్వపక్షాపరపక్షంబులచే నహోరాత్రంబుం గలుగం జేయుచు సకల జీవ ప్రాణంబై 
యొక్క నక్షత్రంబు త్రింశన్మహూర్తంబు లనుభవించుచు షోడశకళలు గలిగి మనోమయాన్నమ 
యామృతమయ దేహుందడై దేవ పితృ మనుష్య భూత పశు పక్షి సరీసృప వీరుత్పభృ్యతులకుం బ్రాణావ్యాయన 
శీలుండగుటంబేసి సర్వసముం డనంబడు. 86 

ప్రతి : నరేంద్రా!= నరులకు రాజా!; అతివేగంబునన్‌; తిరుగుచుండు; కులాల చక్రంబు+అందున్‌= కుమ్మరిసారెలో; 
చక్రభమణంబునకున్‌= చక్రం తిరుగుడులకు; వేజెనగతిన్‌= భిన్నమైన గమనం; ఒంది= పొంది; బంతిసాగి; తిరిగెడు; 
పిపీలికా+ఆదుల చందంబునన్‌= చీమల బారుల విధంగా; నక్షత్రరాసుల తోడన్‌+కూడిన; కాలచక్రంబు; (ధ్రువమేరువులన్‌= 
ధ్రువ మేరువులందు; ప్రదక్షిణంబు= ప్రదక్షిణంగా; తిరుగునపుడు= పరిభ్రమించేవేళ; కాలచక్రంబు వెంటన్‌; సంచరించు; 
సూర్య+ఆది (గగ్రహంబులకున్‌; నక్షత్ర +అంతరంబుల+అందును; రాశి+ఆదిగ్రహంబుల+అందును; ఉనికి= నిలయం; 
కలుగుటన్‌ +చేసి; సూర్య+ఆది (గ్రహంబులకున్‌; చక్రగతి= కాలచక్రగమనము; స్వగతుల వలనన్‌= స్వగమనం వలన; 
గతిద్వయంబు= రెండుగతులు; కలుగుచుండున్స్‌ మజియున్‌్స) ఆ సూర్యుండు; ఆదినారాయణమూర్తి+అగుచున్‌= ఆదినారాయణ 
మూర్తి స్వరూపుడగుచు; లోకంబుల= లోకాలయొక్క యోగక్షేమంబులకున్‌= యోగానికి, క్షేమానికి; వేదత్రయ+ 
ఆత్మకంబు+ఐ= మూడువేదాల సమాకృతియైై; కర్మసిద్ధి నిమిత్తంబు+ఐ= ఫలసిద్ధికి కారణమై; దేవ+బుషి గణంబులచేన్‌; 


648 శ్రీమహాభాగవతము 


వేద+అంత +అర్థంబులన్‌= వేదాల చివరగల ఉపనిషత్‌ అర్ధాలతో; అనవరతంబున్‌; వితర్య మానంబు +అగుచున్న= 
ప్రతిపాదింపబడుచున్ను తన స్వరూపంబును= తన స్వరూపాన్ని ద్వాదశవిధంబులుగన్‌= పన్నెండు విధాలుగా; విభజించి; 
వసంత +ఆది+బుతువులన్‌= వసంత, గ్రీషాది బుతువులను; ఆ+ఆ+కాలవిశేషంబుల +అందున్‌; కలుగన్‌ చేయుచున్‌+ 
ఉండున్‌; అట్టి పరమపురుషుని మహిమన్‌= పరమ పురుషుని మహిమను; ఈ లోకంబునన్‌; మహా+ఆత్ములు+అగు= 
గొప్పవారగు; పురుషులు= మానవులు; తమ తమ వర్ణ+ఆశ్రమ ఆచారంబుల చొప్పునన్‌= తమ తమ వర్ణాశ్రమాచారముల 
ప్రకారం; వేద+ఉక్తప్రకారంబు+గాన్‌= వేదాలలో చెప్పబడినట్టు; భక్తి+అతిశయంబునన్‌= అతిశయించిన భక్తితో; 
ఆరాధించుచున్‌; క్షేమంబున్‌= కుశలమును; ఒందుచుందురు= పొందుచుందురు; అట్టి ఆదినారాయణమూర్తి జ్యోతిస్‌+చక్ర+ 
అంతస్‌+వర్తి+ఐ= తేజోరూపమయిన చక్రమధ్యమందున్నవాదై; స్వకీయ తేజః పుంజదీపిత +అభఖిల + జ్యోతిస్‌+గణంబులు 
కలవాండు+ఐ= తన తేజోరాళశితో ప్రకాశింపచేయబడిన జ్యోతిర్గ్ణణములు కలవాదై; ద్వాదశరాసుల+అందున్‌= పన్నెండు 
రాసుల యందును; ఒక సంవత్సరంబునన్‌= ఒక సంవత్సర కాలంలో; సంచరించుచున్‌ +ఉందున్‌; అట్టి; ఆదిపురుషుని; 
గమన విశేషకాలంబును= గమన విశేషకాలాన్ని లోకులు; అయన; బుతు; మాస; పక్ష తిథి+ఆదులచేతన్‌; 
వ్యవహరించుచుందురు; మజియున్‌; ఆ+పరమపురుషుండు; ఆ రాసుల+అందున్‌; షష్ట+అంశసంచారంబున్‌+ఒందిన= 
ఆరవ భాగాన్ని పొందిన; సమయంబును= కాలాన్ని బుతువు+అని= బుతువుగాా వ్యవహరింపుదురు= లోకంలో 
అందరికీ తెలిసిన విషయం; ఆ రాసుల+అందున్‌; అర్ధ+అంశ సంచారమ్మునన్‌= సగ భాగసంచారంలో; రాశిషట్మభోగంబు+ 
ఒందిన= ఆరవభాగం పొందిన; తజటి= సమయాన్ని అయనంబు+అని, చెప్పుదురు; సమగ్రంబుగాన్‌= పూర్తిగా రాసుల+ 
అందున్‌= రాసులలో; సంచారము+ఒందినయెడలన్‌; సంచారం చేసినట్లయితే; అట్టి కాలంబును; సంవత్సరంబు+ అని= 
సంవత్సర కాలమని; నిర్ణయింపుదురు= నిర్ణయిస్తారు; ఇట్టి; సమ(గ్రరాశి సంచారంబు +అందున్‌; శీఘ్రగతి= త్వరిత 
గమనం; మందగతి= నెమ్మదిగాయైన గమనం; సమగతులు+అనియెడు; త్రివిధగతి విశేషంబు వలనన్‌= మూదు విధాలయిన 
గమన విశేషాలవలన; వేజుపడెడు = భీన్నమయిన; ఆ వత్సరంబును= ఆ సంవత్సర కాలాన్ని సంవత్సరంబు; పరివత్సరంబు; 
ఇడావత్సరంబు; అనువత్సరంబు +ఇద్వత్సరంబు అని; పంచవిధంబులన్‌= ఐదు విధాలుగా; చెప్పుదురు= చెబుతారు; 
చంద్రుండున్స్‌ ఈ తెజంగునన్స్‌ ఆ సూర్య్వమండలంబు మీందన్‌; లక్ష యోజనంబుల నుండి; సంవత్సర, పక్షరాశి నక్షత్రభుక్తులు; 
గ్రహించుచున్‌; అగ్రచారి+ఐ= ముందు నడచుచు; శీఘ్రగతిన్‌= త్వరితగతిని; చరించునంతన్‌= సంచరించడంతో; వృద్ధి 
క్షయరూపంబునన్‌= పెరుగుదల, తరుగుదల రూపాలలో; పితృగణంబులకున్‌; పూర్వపక్ష+అపరపక్షంబులచేన్‌= పూర్వపక్షం, 
అపరపక్షంబులచేత; అహోరాత్రంబు+కలుగన్‌ +చేయుచున్‌= పగలు, రాత్రులు కలుగజేయుచు; సకల జీవప్రాణంబు+ఐ= 
సమస్త జీవులకు ప్రాణమై; ఒక్క నక్షత్రంబు; త్రిశంత్‌ ముహూర్తంబులున్‌= ముప్పది ముహూర్తములు; అనుభవించుచున్‌; 
షోడశకళలు +కలిగి= పదహారు కళలు కలిగి మనోమయ; అన్నమయ; అమృతమయ దేహుండు+ఐ= మనోమయము, 
అన్నమయము, అమృతమయ దేహము కలవాడయి; దేవ= దేవతలకూ; పితృ= పితరులకు; మనుష్య= మానవులకు; 
భూత= భూతాలకు; పశు= జంతువులకు; పక్షి= పక్షులకు; సరీసృపవీరుత్‌ ప్రభృతులకున్‌= పొట్టతో ప్రాకునట్టి జీవములకు 
తీగలు మొదలైనవానికి; ప్రాణ +ఆప్యాయనశీలుండు +అగుటన్‌+చేసి= ప్రాణాలకు తృప్తిని కలిగించు స్వభావం 
కలవాడగుటవలన; సర్వసముండు +అనంబడున్‌= సర్వసముడని అనబడతాడు. 


తా : ఓ రాజా! కుమ్మరిసారె వేగంగా తిరుగుతుంటుంది. ఆ సారెమీద చీమల బారులు తిరుగుతుంటాయి. అయితే వాటి 
గమనం ఆ చక్రభమణానికి భీన్నంగా ఉంటుంది. అదేవిధంగా నక్షత్రాలతో రాసులతో నిండిన కూడిన కాలచక్రం 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 649 


తిరుగుతున్నది. ఆ కాలచక్రం (ధ్రువమేరువుల్ని ప్రదక్షిణం చేస్తూ తిరిగేటప్పుడు ఆ కాలచక్రం వెంట తిరిగే సూర్యాది[గ్రహాలు 
నక్షత్రాలతోను, రాసులలోనూ సంచరిస్తుంటాయి. అందువల్ల సూర్యాది గ్రహాలకు కాలచక్రగమనమూ, స్వగమనమూ అనే 
రెండు రకాల గమనాలు కలుగుతున్నాయి. అంటే తమంత తాము తిరగడమున్నూ, కాలచక్రగమనంతోపాటు తిరగడమున్నూ. 
ఆదినారాయణుడే సూర్యుడుగా ప్రకాశిస్తున్నాడు. ఆ సూర్యభగవానుడు సమస్త లోకవాసుల యోగక్షేమాలు కోరేవాడు. 
అతడు బుగ్యజుస్సామ వేదస్వరూపుడు. మానవులు నిర్వహించే కర్మలకు సెద్ధిప్రదాత. ఆ దేవుని స్వరూపాన్ని దేవర్షిగణాలు 
వేదాంత పరంగా భావించి సంభావిస్తుంటారు. అటువంటి సూర్యుడు తన స్వరూపాన్ని పన్నెండు విధాలుగా విభజించి 
వసంతం, గ్రీష్మం మొదలయిన బుతువులను ఆయా కాలాలలో కలుగజేస్తుంటాడు. అటువంటి పరమపురుషుని మహిమను 
అర్ధం చేసుకొన్న మహాత్ములు వర్ష్ణాశ్రమాచారాలు పాటిస్తూ వేదాలలో చెప్పబడ్డట్టు. అతిశయమయిన భక్తితో ఆయనను 
ఆరాధిస్తూ క్షేమంగా ఉంటారు. 


సూర్యరూపుడయిన ఆదినారాయణమూర్తి జ్యోతిశ్చక్రంలో తిరుగుతూ తన తేజస్సుతో (గ్రహగోళాదులను వెలిగిస్తూ 
ద్వాదశరాసులలో ఒక సంవత్సరకాలం సంచరిస్తుంటాడు. ఆ ఆదిపురుషుని గమన విశేషాన్ని లోకులు అయనాలు, 
బుతువులు, మాసాలు, పక్షాలు, తిథులు అనే పేర్లతో వ్యవహరిస్తుంటారు. రాసులలో ఆరవభాగం సంచారం చేసే 
కాలాన్ని బుతువని వ్యవహరిస్తారు. ఆ రాసులలో సగభాగం సంచరిస్తూ ఆరు రాసులలో తిరిగే కాలాన్ని అయనమంటారు. 
రాసులన్నిటిలోనూ పూర్తిగా తిరిగే కాలాన్ని సంవత్సరమని నిర్ణయిన్తారు. ఆ సమగ్రరాశి సంచారంలో మూడురకాలయిన 
గమనాలు ఉంటాయి. మొదటిది శీఘ్రగతి. రెండవది మందగతి. మూడవది సమగతి. ఈ గతులు కారణంగా సంవత్సరంలో 
కలిగిన మార్పులను వరుసగా వత్సరం, పరివత్సరం, ఇడావత్సరం, అనువత్సరం, ఇద్వత్సరం అని ఐదువిధాలుగా చెబుతారు. 
ఇదే పద్ధతిలో చంద్రుడు సూర్యమండలం మీద లక్ష యోజనాల దూరంనుండి సంవత్సరం, పక్షాలు, రాసులు, నక్షత్రాలు 
భుక్తులను [గ్రహిస్తూ ముందుండి వేగంగా సంచరిస్తుంటాడు. చంద్రుని వృద్ధి క్షయాలవల్ల పితృగణాలకు పూర్వపక్షం, 
అపరపక్షం అనేవి ఏర్పడతాయి. వీటివల్లనే పగలు, రాత్రి ఏర్పడతాయి. చంద్రుడు ఒక్కొక్క నక్షతంలో ముప్పది సుముహూర్తాల 
కాలం సంచరిస్తాడు. పదునారు కళలతో మనోమయ, అన్నమయ, అమృతమయ దేహంతో ఒప్పుతుంటాడు. దేవతలకూ, 
పితృగణానికీ, మానవులకూ, భూతాలకూ, జంతువులకూ, పక్షులకూ పాములు మొదలయిన వాటికీ, తీగలకు, పొదలకూ, 
ప్రాణప్రదమయిన తాపస్పర్శవల్ల సంతృప్తి కలిగిస్తూ చంద్రుడు సర్వసముడుగా ప్రకాశిస్తాడు. 
క. చందురునకు మీందై యా, నందంబున లక్షయోజనంబులందారల్‌ 

[గ్రందుకొని మేరుశైలం, బంది ప్రదక్షిణము దిరుగు నభిజిదృముతోన్‌. 87 


ప్రతి : చందురునకున్‌; మీందు+ఐ; ఆనందంబునన్‌; లక్షయోజనంబులన్‌= లక్ష యోజనాల ఎత్తులో; తారల్‌= నక్షత్రాలు; 
క్రందుకొని= గుమికూడి; మేరుశైలంబు +అంది= మేరుపర్వతం అందునట్లుగ్యా అభిజిత్‌+భముతోన్‌= అభిజిత్తు అనే తారతో; 
ప్రదక్షిణము +తిరుగున్‌= ప్రదక్షిణం చేస్తుంటాయి. 

తా ; చంద్రునికి పైన లక్ష యోజనాల ఎత్తు ప్రదేశంలో నక్షత్రమండలం ఉంది. అందలి నక్షత్రాలన్నీ అభిజిత్తుతో కూడా 
కలిసి మేరుశైలానికి ప్రదక్షిణం చేస్తుంటాయి. 


సీ, అటమీందందారల కన్నిటి కుపరియై రెండు లక్షల శుక్రుండుండి భాస్క్మ 
రుని ముందజంబిజుందను సామ్యమృదు శీఘ్రసంచారములను భాస్కరుని మాడ్మిం 


650 శ్రీమహాభాగవతము 


జరియించుచుండును జనులకు ననుకూలుం 2 వృష్టి నాసంగుచు నంతనంతం 
జతురత వృష్టివిష్కంభకగ్రహశాంతి నొనరించువారల కొసంగు శుభము. 


తే. లుండు నామీంద సౌమ్యుండు రెండు లక్ష్మ లను జరించుచు రవిమండలంబుంబాసి 
కానంబడినను జనులకు క్షామ దాంబ, రాదిభయములంబుట్టించు నతులమహిమ. 88 


ప్రతి : అటమీందన్‌= ఆపైన; తారలకున్‌ +అన్నిటికిన్‌= నక్షత్రాలకన్నిటికిి ఉపరి+ఐ= పై భాగంలో; రెండులక్షలన్‌= 
రెండులక్షల యోజన దూరంలో; శుక్రుండు+ఉండి= శుక్రగ్రహం ఉండి; భాస్మరుని ముందజన్‌; పిుందను= వెనుక; 
సౌమ్య మృదుశీషఘ్ర సంచారములను= మెల్లగా, మృదువుగా, తొందరగా సాగే సంచారాలతో; భాస్మరుని మాడ్డిన్‌= 
దినకరుని లాగా; చరియించుచుందడును= సంచారం చేస్తూ ఉంటుంది; జనులకున్‌= ప్రజలకు; అనుకూలుండు +ఐ; 
వృష్టిన్‌+ఒసంగుచున్‌= వర్షం కురిపిస్తూ అంతన్‌+అంతన్‌; చతురతన్‌= నేర్పరితనంతో; వృష్టి విష్కంభక గ్రహశాంతిన్‌= 
వర్షాలకు ఆటంకం కలిగించే గ్రహాలకు శాంతిని; ఒనరించు వారలకున్‌; శుభములు = మేళ్ళను; ఒసంగున్‌= కలిగిస్తుంది; 
ఆ మీందన్‌; సౌమ్యుండు= బుధుడు; ఉండున్‌= ఉంటాడు; రెండు లక్షలను= రెండు లక్షల యోజనదూరంలో; చరించుచున్‌; 
రవిమండలంబున్‌+పాసి= సూర్య మండలాన్ని వదలిపెట్టి; కానం+బడినను= కనిపిస్తే కూడు జనులకున్‌్‌ క్షామ, 
డాంబర +ఆదిభయములన్‌= కరువు కాటకాలు; దోపిడీల భయాలను; అతులమహిమన్‌= సాటిలేని ప్రభావంతో; పుట్టించున్‌= 
కలిగిస్తుంది. 

తా : నక్షత్ర మండలానికి రెండు లక్షల యోజనాల ఎత్తున శుక్రుడు సంచరిస్తుంటాడు. ఈతడు సూర్యునికి ముందూ, 
వెనకా ఉదయిస్తూ సూర్యునివలె సంచారం చేస్తాడు. ఈతని గమనం కొన్నిసార్లు మెల్లగా, కొన్నిసార్లు మృదువుగా మరికొన్నిసార్లు 
తొందరగా సాగుతుంటుంది. ఈ శుక్రుడు ప్రజలకందరికి అనుకూలుడై వర్షం కురిపిస్తాడు. వర్షాలకు ఆటంకం కలిగించే 
(గ్రహాలకు శాంతి చేసినట్లయితే శుక్రుడు సంతుష్టి పొంది శుభం కలుగజేస్తాడు. శుక్రునికంటె పైన రెండు లక్షల యోజనాల 
దూరంలో బుధుడు తిరుగుతుంటాడు. అతడు సూర్యమండలాన్ని వదలి దూరంగా కనిపించినా ప్రజలకందరికి కరువు 
కాటకాలు, దోపిడీల భయం కలిగిస్తాడు. 

విశే ; మూలంలో అతివాత, అభ్రప్రాయ, అనావృష్టి, ఆదిభయమ్‌ - పెనుగాలి, మేఘములతోనిండిన ఆకాశం మరియు 
అనావృష్టి మొదలగువాని వలన భయములు చెప్పబడ్డాయి. ఏ కాలమందయితే సూర్యునికంటె బుధుడు దాటి ముందుకు 
పోవునో అపుడు ఈ అశుభాలని వర్ణితం (22-18). డామరమునకు రూపాంతరం డాంబరం. 


సీ ధరణీతనూజుండంతటిమీంద రెండు లక్షల నుండు మూండు పక్షముల నొక్క 
రాశి దాంటుచు నుండుం; గ్రమమున ద్వాదశరాసులు భుజియించు రాజసమున; 
వక్రించియైన నవక్రత నైనను దజచుగాం బీడలు నరుల కొసంగు; 
నంగారకుని టెంకి కావల రెండులక్షల యోజనంబుల ఘనత మించి 


ఆ. యొక్క రాశినుండి యొక్కొాక్క వత్సరం, బనుభవించుచుండు నమరగురుండు 
వక్రమందునైన వసుధామరులకును, శుభము నొసంగు నెపుడు నభినవముగ. 89 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 651 


ప్రతి : ధరణీతనూజుండు= భూదేవి కుమారుడయిన బుధుడు; అంతటిమీందన్‌; రెండులక్షల నుండి= రెండు లక్షల 
యోజనాల నుండి; మూండు పక్షములన్‌= మూడు పక్షాల కాలంలో; ఒక్కరాశిన్‌= ఒక్కొక్మరాశిని; దాంటుచున్‌+ఉండున్‌; 
'క్రమమునన్‌; ద్వాదశరాసులు; రాజసమునన్‌= రాజసంతో; భుజియించున్‌= సంచారం చేస్తుంటాడు; వక్రించి+ఐనన్‌= 
వక్రగతిలోగాని; అవక్రత+ఐననున్‌= వక్రగతిలో లేకున్నా తజచుగాన్‌= అధికంగా; పీడలు= రకరకాల పీడలను; 
నరులకున్‌= మనుజమాత్రులకు; ఒసంగున్‌= కలిగించును; అమరగురుందు= దేవతలకు గురువు (బృహస్పతి) అంగారకుని 
టెంకికిన్‌+ఆవలన్‌= అంగారకుని స్థిర స్థానానికి ఆవలివైపు; రెండులక్షల యోజనంబులన్‌= రెండు లక్షల యోజన 
దూరంలో; ఘనతమించి= గొప్పతనం అతిశయించగా; ఒక్కరాళినుండి= ఒక్కొక్క రాశినుండి; ఒక్క+ఒక్క వత్సరంబు= 
ప్రతియొక్క ఏడు; అనుభవించుచుండున్‌: వక్రమందున్‌+ఐనన్‌= వక్రగతిలో ఉన్నా వసుధా+అమరులకును= 'బ్రావ్మాణులకు; 
అభినవముగన్‌= క్రొత్తగా; ఎపుడు; శుభమున్‌+ఒసంగున్‌= శుభాలే కలిగిస్తాడు. 
తా : బుధునికన్న పైన రెండు లక్షల యోజనాల దూరంలో అంగారకుడు ఉన్నాడు. అతడు మూడుపక్షాలకాలంలో ఒక్కొక్క 
రాశి దాటుతూ సంచారం చేస్తాడు. ఆ విధంగా అంగారకుడు పండ్రెండు రాసులలోను రాజసంతో సంచరిస్తాడు. 
వక్రగతిలోగాని, వక్రగతిలో లేనప్పుడుగాని అంగారకుడు ప్రజలకు పీడలే కలిగిస్తాడు. అతనికి రెండులక్షల యోజనాల 
దూరంలో బృహస్పతి సంచరిస్తుంటాడు. ఆ అమరగురువు ప్రతి ఒక్కరాశిలో ఒక్కొక్క సంవత్సరం చరిస్తుంటాడు. ఈ 
గురువు వక్రగతిలో ఉన్నా బ్రాహ్మణులకు ఎప్పటికప్పుడు శుభపరంపరలను ప్రసాదిస్తుంటాడు. 
క. సురగురునకు మీందై భా, స్మరసుతుం డిరులక్షలను జగములకుంబీడల్‌ 
జరపుచుంద్రింశన్మాసము, లరుదుగ నొక్కొక్క రాశియందు వసించున్‌. 90 
ప్రతి :; సురగురునకున్‌= బృహస్పతికన్న; మీందై= పయిని; భాస్మరసుతుండు = సూర్యుని కుమారుడయిన శని; ఇరులక్షలను= 
రెండు లక్షల యోజనాలకు పయిని; జగములకున్‌= లోకాలకు; పీడల్‌= బాధలు; జరుపుచున్‌= కలిగిస్తూ టత్రింశత్‌+ 
మాసములు= ముప్పై నెలలు; అరుదుగన్‌= దుర్లభంగా; ఒక్కఒక్క రాశి+అందున్‌; వసించున్‌= నివసిస్తాడు. 
తా : బృహస్పతికన్న రెండు లక్షల యోజనాలకుపైన శని తిరుగుతుంటాడు. అతడు ప్రతి రాశిలోనూ ముప్పయి మాసాలు 
చరిస్తాడు. ఈ ముప్పయి మాసాలలోను శని ప్రజలకు కష్టాలే కలిగిస్తాడు. 


క. ప్రాకటముగ రవిసుతునకు, నేకాదశలక్షలను మహీసురులకు నీ 

లోకులకు మేలు గోరుచు, జోకగ మునిసప్తకంబు సొంపు వహించెన్‌. ర 
ప్రతి : ప్రాకటముగన్‌= విశదంగా; రవిసుతునకున్‌= సూర్యసుతుడయిన శనికి; ఏకాదశ లక్షలను= పదకొండు లక్షల 
యోజనాల దూరంలో; మహీసురులకున్‌= 'బ్రాహ్మణులకును; ఈ లోకులకున్‌= ఈ ప్రజలకు; మేలు+కోరుచున్‌= శుభాలు 
కోరుచు; జోకగన్‌= సంభ్రమంతో; ముని సప్తకంబు= సప్తర్షులు; సొంపు వహించున్‌= మేలు కోరుతారు. 
తా : శనికి పదునొకండు లక్షల యోజనాల దూరంలో సప్తర్షి మండలం ఉంది. ఆ మండలంలోని బుషులు (బ్రాహ్మణులకూ, 
ప్రజలకూ తత్తరపాటునొంది మేలు కోరుతుంటారు. 


క. మునిసప్తకమున కెగువం, దనరుచు నా మీందంద్రియుతదశలక్షలం బెం 
పున శింశుమారచక్రం, బనంగా నిన్నిటికి నుపరి యగుచుండు నృపా! 92 


652 శ్రీమహాభాగవతము 


ప్రతి : నృపా= రాజా!) మునిసప్తకమునకున్‌= సప్తబుషి మండలానికి ఎగువన్‌+తనరుచున్‌= పై భాగాన నొప్పుచు; ఆ 
మీందన్‌= దానిమీద; త్రియుతదశలక్షలన్‌= పదమూడు లక్షల యోజనాల; పెంపునన్‌= అతిశయంతో; శింశుమార 
చక్రంబు+అనంగాన్‌= శింశుమార చక్రం అనే పేరుతో; ఇన్నిటికిన్‌= ఈ అన్నిటికన్నా ఉపరి+అగుచుండున్‌= పైన ఉన్నది. 


తా : రాజా! సప్తబుషి మండలానికి పదమూడు లక్షల యోజనాల ఎత్తులో శింశుమార చక్రం ఉంది. ఇదే ఆకాశంలో 
అన్నిటికన్నా పైన ఉన్న చక్రం. 
సీ ఆ శింశుమారాఖ్యమగు చక్రమున భాగవతుండైన ధ్రువుండింద్రవరుణకశ్య 
ప ప్రజాపతి యమ ప్రముఖులతోంగూడి బహుమానముగ విష్ణుపదముంజేరి 
కణంక నిచ్చలుం బ్రదక్షిణముగాం దిరుగుచుం జెలంగియుండును గల్పజీవి యగుచు; 
ననఘుండుత్తాన పాదాత్మజుందార్యుండు నయిన యా ధ్రువుని మహత్వమెల్లం 


తే... దెలిసి వర్ణింప బ్రహ్మకు నలవిగాదు, నే నెణింగిన యంతయు నీకు మున్న 
తెలియంబలికితిం; గ్రమ్మజందలంచికొనుము, జితరిపువ్రాత! శ్రీపరీక్షిన్నరేంద్ర! 93 


ప్రతి : శ్రీ పరీక్షిత్‌+నర+ఇంద్ర= శ్రీ పరీక్షిన్మహారాజా!; జితరిపువ్రాత= జయింపబడిన విరోధి సమూహం కలవాడా!; ఆ 
శింశుమార+ఆఖ్యము+అగు= శింశుమారం అనే పేరుగలిగిన; చక్రమునన్‌= చక్రంలో; భాగవతుందు+ఐన= భగవంతుని 
భక్తుడయిన; ధ్రువుండు= ఉత్తానపాదుని కుమారుడు; ఇంద్రవరుణకశ్యపప్రజాపతియమ = ఇంద్రుడు, వరుణుడు, కశ్యపుడు, 
యమ అనే పేరుగల; ప్రముఖులతోన్‌ +కూడి = గొప్పవారితోచేరి; బహుమానముగన్‌= గౌరవంతో; విష్ణుపదమున్‌+చేరి; 
కణంకన్‌= ప్రయత్నంతో; నిచ్చలు= ఎల్లప్పుడు; ప్రదక్షిణముగాన్‌; తిరుగుచున్‌; కల్పజీవి+అగుచున్‌= కల్పాంతం దాకా 
బ్రతుకుచు; చెలంగి+ఉండును= జీవించి ఉంటాడు; అనఘుండు= పాపరహితుడయినవాండు; ఉత్తానపాద+ఆత్మజుందు= 
ఉత్తానపాదుని కుమారుడయినవాడు; ఆర్యుండున్‌= పూజ్యుడు; అయిన; ఆ (ధ్రువుని= ఆ సునీతి కుమారుడయిన 'ధ్రువునియొక్క 
మహత్వమున్‌+ఎల్లన్‌= మాహాత్యమంతా; తెలిసి వర్ణింపన్‌; బ్రహ్మకున్‌= బ్రహృదేవునికి కూడ్వా అలవి+కాదు= సాధ్యం 
కాదు; నేను +ఎటింగిన +అంతయున్‌= నాకు తెలిసినదంతయు,; నీకున్‌= నీకు; మున్ను+అ= ముందే; తెలియన్‌+పలికితిన్‌= 
తెలియజెప్పాను; (క్రమ్మజన్‌= మఖజల; తలంచుకొనుము= గుర్తుంచుకో! 


తా : ఆ శింశుమార చక్రంలో పరమభక్తాగ్రేసరుడయిన (ధ్రువుడు ఉన్నాడు. అతడు ఇంద్రుడు, వరుణుడు, కశ్యపుడు, 
యముడు మొదలయిన దేవతలతో, ప్రజాపతులతో విష్ణుపదానికి ప్రతినిత్యం ప్రదక్షిణం చేస్తుంటాడు. అతడు కల్పం 
చివరిదాకా జీవిస్తాడు. ఉత్తానపాదుని కుమారుడయిన ఆ (ధ్రువుడు పూజ్యుడు, మహాత్ముడు. ఆయన మహిమలను 
బ్రహ్మకూడా వర్ణించలేడు. నాకు తెలిసిన విశేషాలన్నీ ముందే నీకు తెలియజేశాను. ఒకసారి ఆ కథలన్నీ గుర్తుకు తెచ్చుకో. 


వ. మజథియు నా ధ్రువుండు కాలంబుచేత నిమిషమాత్రం బెడ లేక సంచరించు జ్యోతిర్లహ నక్షత్రంబులకు 
నీశ్వరునిచేత ధాన్యాక్రమణంబునం బశువులకై యేర్ప్చజచిన మేధిస్తంభంబు తెజంగున మేటిగాం గల్ప్సింపంబడి 
ప్రకాశించుచుండు; గగనంబు నందు మేఘంబులును శ్యేనాదిపక్షులును వాయువశంబునం గర్మ సారథులై 
చరించు తెజంగున జ్యోతిర్గణంబులును బ్రకృతిపురుష యోగ గృహీతాశులై కర్మ నిమిత్తగతి గలిగి వసుంధరం 
బదడకుందురు. రడ 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 653 


ప్రతి : మజియున్‌; ఆ 'ధ్రువుండు; కాలంబుచేతన్‌= కాలగతి నిర్ణయం ప్రకారం; నిమిషమాత్రంబు+ఎడలేక= నిముసమయినా 
తీరికలేకు సంచరించు; జ్యోతిస్‌+గ్రహ+నక్షత్రంబులకున్‌= ప్రకాశవంతమయిన (గ్రహాలకు, నక్షత్రాలకు; ఈశ్వరునిచేతన్‌= 
రక్షకునిచేత; ధాన్య+ఆక్రమణంబునన్‌= ధాన్యం నూర్చీ కళ్ళంలో; పశువులకు +ఐ= గొడ్లక్రై ఏర్పజచిన= ఏర్పాటు చేసిన; 
మేధిస్తంభంబు తెజఖంగునన్‌= గుంజ విధాన; మేటిగాన్‌; కల్పింపన్‌+పడి; ప్రకాశించుచుండున్‌; గగనంబు +అందున్‌; 
మేఘంబులును; శ్యేన +ఆదిపక్షులును= దేగలు మొదలయిన పక్షులును;ు వాయువశంబునన్‌= గాలి వాలు ప్రకారం; 
కర్మసారథులు +ఐ= సారథిరూపంలో కర్మలు నడిపించేవి కాగా; జ్యోతిర్‌+గణంబులును; ప్రకృతి, పురుష యోగ 
గృహీత+ఆశులు+ఐ = ప్రకృతి పురుషుల సంబంధం చేత గ్రహింపబడిన ఆశయం కలవారలై; కర్మ నిమిత్తగతిన్‌= 
కర్మానుసారంగా; వసుంధరన్‌= నేలమీద; పదకుందురు= పతనంచెందకుండా ఉంటారు. 

తా: ధాన్యం నూర్చీ కళ్లంలో పశువులను కట్టడంకోసం మధ్య పాతిన గుంజ లాగున (ధ్రువుడు ఆ శింశుమార చక్రం 
నడుమ ప్రకాశిస్తూ ఉన్నాడు. అతనిచుట్టూ (గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయి. అవన్నీ కాలవిభాగాలలో నిమేషమాత్రం కూడా 
ఏమరుపాటులేక (ధ్రువుని చుట్టూ ప్రదక్షిణంగా తిరుగుతుంటాయి. ఆకాశంలో మేఘాలు, డేగలు మొదలయిన పక్షులు 
కర్మానుసారంగా గాలికి లోబడి ఆకాశంలో ఎలా పరిభ్రమిస్తున్నాయో అలాగే జ్యోతిర్ణణాలు కర్మను అవలంబించి ప్రకృతి 
పురుషులకు లోబడి గగనాన తిరుగుతూ ఉంటాయి. ఈ కారణంవల్లనే గ్రహాలు నేలమీద పడడం లేదు. 


క. పొందుగ జ్యోతిర్గణముల, నందజ నా శింశుమారమందుల నుండం 

గొందజు దజచుగంజెప్పుచు, నుందురు; వినిపింతు, విను మనూనచరిత్రా! 90గ్‌ 
ప్రతి : న+ఊనచరిత్రా= సచ్చరితుడయిన రాజా!; విను= వినవయ్యా!; పొందుగన్‌= యుక్తంగా; జ్యోతిర్‌ +గణంబులను; 
అందజన్‌; ఆ శింశుమారము+అందులన్‌ +ఉందన్‌= ఆ శింశుమార చక్రంలో ఉన్నాయని; కొందజు; తజచుగన్‌= 
మాటల సందర్భంలో; చెప్పుచున్‌+ఉందురు= చెబుతుంటారు; వినిపింతున్‌= ఆ విశేషాలను వినిపిస్తాను. 


తా : ఏలాంటి తక్కువలేని గొప్పతనం కల సచ్చరిత్రుడవయిన రాజా! జ్యోతిర్ల్గణాలన్నీ శింశుమార చక్రంలో ఉన్నాయని 
కొందరు చెబుతుంటారు; ఆ శింశుమారచక్రస్వరూపం నీకు వివరిస్తాను విను. 


క. తలక్రిందై వట్రువయై, సలలితమగు శింశుమారచక్రము నందున్‌ 
నెలకొని పుచ్చాగ్రంబున, నిలిచి ధ్రువుం డుండు నెపుడు నిర్మలచరితా! 06 
ప్రతి : నిర్మలచరితా! = మాలిన్యం లేని నడవడి కలవాడా!; తలక్రిందు+ఐ= తలక్రిందుగా; వట్రువ+ఐ= గుండ్రంగా; 


సలలితము +అగు= అందంగా ఉందే; శింశుమారచక్రము; అందున్‌= ఆ శింశుమార చక్రంలో; నెలకొని= తిరమై; 
పుచ్చ+అ(గ్రంబునన్‌= తోక చివర; నిలిచి= నిలిచినవాడై; ధ్రువుండు= ధ్రువుడు; ఎపుడున్‌ ఉండున్‌ = ఎప్పుడూ ఉంటాడు. 
తా : నిర్మల చరిత్రా! శింశుమార చక్రం తలక్రిందుగా గుండ్రంగా అందంగా ఉంటుంది. ఆ చక్రం తోకచివర (ధ్రువుడు 
సర్వదా ప్రకాశిస్తూ ఉంటాడు. 


విశే ;: మూలంలో నక్షత్ర మండలం నీటికోతి రూపంలో నిలబెట్టబదియున్నదని వర్ణితం. ఇది కూడా వాసుదేవభగవానుని 
యోగధారణచే అని ఉల్లేఖితం. 


654 శ్రీమహాభాగవతము 


వ. మజియు నా శింశుమార చక్రపుచ్చంబునం బ్రజాపతియు నగ్నీంద్ర ధర్ములును, బుచ్చమూలంబున 
ధాతృ్భవిధాతలును, గటి ప్రదేశంబున బుషి సప్తకంబును, దక్షిణావర్త కుండలీభూత శరీరంబునకు నుదగయన 
నక్ష్యత్రంబులును, దక్షిణపార్వ్వంబున దక్షిణాయన నక్ష్మత్రంబులును, బృష్టంబున దేవమార్గంబును, 
నాకాశగంగయు, నుత్తరభాగంబునం బునర్వసు పుష్యంబులును, దక్షిణాయనంబున నాగ్షాశ్లేషలును, దక్షిణ 
వామపాదంబుల నభిజి దుత్తరాషాధలును, దక్షిణ వామ నాసారంధ్రంబుల శ్రవణ పూర్వాషాధలును, దక్షిణ 
వామలోచనంబుల ధనివ్రామూలలును, దక్షిణ వామకర్ణంబుల మఘాద్యష్ట నక్షత్రంబులును, వామపార్వ్వంబున 
దక్షిణాయనంబును, దక్షిణపార్వ్వంబునం గృత్తికాది నక్షత్ర త్రయంబును, నుత్తరాయణంబును. వామదక్షిణ 
స్మంధంబుల శతభిషగ్దష్టలును, నుత్తరహనువున నగస్తుండును, నపర హనువున యముండును, 
ముఖంబున నంగారకుందును, గుహ్యంబున శనైశ్చరుందడును, మేఢ్రంబున బృహస్పతియును, వక్షంబున 
నాదిత్యుండును, నాభిని శుక్రుండును, మనంబునం జంద్రుండును, స్తనంబుల నశ్వినులును, 
బ్రాణావానంబుల బుధుండును, గళంబున రాహువును, సర్వాంగంబులం గేతుగ్రహంబును, రోమంబులం 
దారలును నుండు; నది సర్వదేవతామయంబైన పుందరీకాక్షుని దివ్యదేహంబు 'ధ్రువునింగా నెజుంగుము. 97 


ప్రతి : మజియున్‌= అంతేగాక; ఆ శింశుమార చక్ర పుచ్చంబునన్‌= ఆ శింశుమార చక్రం తోకభాగంలో; ప్రజాపతియున్‌; 
అగ్ని+ఇం[ద్ర ధర్ములును; పుచ్చమూలంబునన్‌= తోకముందు భాగంలో; ధాతృవిధాతలును; కటిప్రదేశంబునన్‌= 
నడుముభాగంలో; బుషిసప్తకంబును= సప్త బుషులును; దక్షిణ+ఆవర్త కుండలీభూత శరీరంబునకున్‌= కుడివైపుకు 
చుట్టుకొని కుండలీ భూతంగా ఉన్నదానికి; ఉదగయన నక్ష్మత్రంబులును= ఉత్తరభాగంలో ఉత్తరాయణ నక్షత్రాలును; దక్షిణ 
పార్శంబునన్‌= దక్షిణ భాగంలో; దక్షిణ+అయన నక్షత్రంబులును= దక్షిణాయన నక్షత్రాలు; పృష్టంబునన్‌= వీపున; 
దేవమార్దంబును= దేవమార్గమనబడదే తారకల సముదాయము; ఆకాశగంగయున్‌= అక్కదే వియద్దంగయు; ఉత్తర 
భాగంబునన్స్‌ పునర్వసు పుష్యంబులును= పునర్వసు పుష్యనక్ష్మత్రాలను; దక్షిణ+అయనంబునన్‌; ఆర్హాశ్లేషలును; 
దక్షిణవామపాదంబులన్‌= కుడిపాదంలో, ఎడమపాదంలో; అభిజిత్‌+ఉత్తరాషాధఢధలును= అఖిజిత్తు, ఉత్తరాషాథా 
నక్షత్రములును; దక్షిణ వామనాసా రంధ్రంబులన్‌= కుడిఎడమవైపు ముక్కుపుటాలలో; (శ్రవణ పూర్వాషాఢలును, దక్షిణ 
వామలోచనంబులన్‌= కుడిఎదమ నేత్రాలలో ధనిష్టామూలలును; దక్షిణ వామకర్ణంబులన్‌= కుడి ఎడమచెవులలో; 
మఘ +ఆది+అష్టనక్షత్రంబులును = మఘ, పుబ్బ, ఉత్తర, హస్త చిత్త స్వాతి, విశాఖ, అనురాధ అనే నక్షత్రాలును; 
వామపార్శ్వంబునన్‌= ఎదమపక్క దక్షిణ +అయనంబును; దక్షిణ పార్వ్వంబునన్‌= కుడిప్రక్క కృత్తికా+ఆది నక్షత త్రయంబును= 
కృత్తిక, రోహిణి, మృగళిర అనే మూడు నక్షత్రాలును; ఉత్తరాయణంబును; వామ దక్షిణ స్మంధంబులన్‌= ఎడమ కుడివైపు 
మూపులయందు; శతభిషక్‌ జ్యేష్టలును; ఉత్తరహనువునన్‌= పై దౌడ ప్రదేశముల అగస్వుండును; అపరహనువునన్‌; 
క్రింది దౌడస్థానంలో; యముండును; ముఖంబునన్‌్స్‌ అంగారకుండును; గుహ్యంబునన్‌= మర్మ్శ్మావయవ స్థానంలో; 
శనైస్‌+చరుండును= శనియు; మేఢ్రంబునన్‌= పురుషాంగమున,; బృహస్పతిని; వక్షంబునన్‌= ఉరంబున; ఆదిత్యుండును= 
సూర్యుడును; నాఖినిన్‌= నాభిలో; శుక్రుండును; మనంబునన్‌= మనసులో; చంద్రుండును; స్తనంబులన్‌= చనులయందు; 
అశ్వినులును; ప్రాణ +అపానంబులన్‌= ప్రాణాపానములందు; బుధుండును; గళంబునన్‌= కంఠభాగంలో; రాహువును; 
సర్వ+అంగంబులన్‌= అన్ని అవయవములందు; కేతుగ్రహంబును; రోమంబులన్‌= వెండ్రుకలయందు; తారలును= 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 655 


నక్షత్రములును; ఉందున్‌; అది= అద్దానిని; సర్వదేవతామయంబు+ఐన = సమస్త దేవతల స్వరూపమయిన,; పుండరీక +అక్షని= 
పద్మాలవంటి కన్నులుగల నారాయణుని; దివ్యదేహంబు= దివ్యశరీరం; ధ్రువునింగాన్‌= (ధ్రువునిగాా ఎజుంగుము= 
తెలిసికోవయ్యా! 


తా : ఆ శింశుమార చక్రం తోకభాగంలో ప్రజాపతి అగ్ని ఇంద్రుడు, ధర్ముడు అను వారుంటారు. తోకముందు భాగంలో 
ధాత, విధాత ఉన్నారు. నడుముభాగంలో సప్తర్నులున్నారు. దక్షైిణావర్తమై కుడివైపుకు చుట్టుకొని, కుండలీభూతంగా 
ఉన్నదానికి ఉత్తరభాగంలో ఉత్తరాయణ నక్షత్రాలు, దక్షిణభాగంలో దక్షిణాయన నక్షత్రాలు, వీపుమీద దేవమార్దం అనబడే 
తారకాసముదాయమూ, అక్కడే ఆకాశగంగ కూడా ఉన్నాయి. ఉత్తరభాగంలో పునర్వసు, పుష్యమి నక్షత్రాలు, దక్షిణభాగంలో 
ఆర్ట ఆశ్లేషలు, కుడిపాదంలో అఖిజిత్తు, ఎదమపాదంలో ఉత్తరాషాఢ, కుడివైపు ముకుపుటంలో శ్రవణం, ఎడమవైపున 
పూర్వాషాఢ ఉన్నాయి. కుడి ఎడమ నేత్రాలలో ధనిష్ట మూల నక్ష్మత్రాలున్నాయి. కుడి ఎడమ చెవులలో మఘ, పుబ్బ, 
ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ నక్షత్రాలు ఉన్నాయి. ఎడమప్రక్క దక్షిణాయన నక్షత్రాలు, కుడిప్రక్క కృత్తిక, 
రోహిణీ, మృగశిర అనే మూడు నక్షత్రాలు ఉన్నాయి. ఇవి గాక ఉత్తరాయణ నక్షత్రాలు కూడా అక్కడే ఉన్నాయి. ఎడమ 
కుడివైపు మూపులయందు శతభిషం, జ్యేష్ట నక్షత్రాలున్నాయి. పై దవడ ప్రదేశంలో అగస్తుడు, క్రింది దవడ స్థానంలో 
యముడు, ముఖమందు అంగారకుడు, మర్మావయవ స్థానంలో శని, పురుషాంగంగా బృహస్పతి ఉన్నారు. వక్షోభాగంలో 
సూర్యుడు, నాభిలో శుక్రుడు, మనసులో చంద్రుడు, స్తనాలయందు అళ్వినులు, ప్రాణాపానములందు బుధుడు, కంఠభాగంలో 
రాహువు ఉన్నారు. అయితే కేతువు మాత్రం అన్ని అవయవములను ఆవరించి ఉంటాడు. ఈ శింశుమార చక్రానికి 
రోమాలుగా ఇంకా ఎన్నో నక్ష్మత్రాలున్నాయి. ఇది సర్వదేవతామయమయిన నారాయణుని దివ్యస్వరూపం. ఇది స్థిరమైనది. 
ఇది ధ్రువమైనది. 


స్ప ఇట్టి దివ్యశరీర మెవ్వండు ప్రతిదినం బందు సంధ్యాకాల మతులభక్తి 
మనమందు నిలిపి యేమజణక మిక్కిలి ప్రయత్నంబున నియతుండై తత్త్వబుద్ధి 
మౌనవ్రతంబునయబూని వీక్షించుచు నీ సంస్తవంబు దానెంతొ ప్రేమ 
జపియించి కడుంబ్రశస్తమును మునీంద్ర సేవ్యమును జ్యోతిస్స్వరూపమున వెలుంగు 


ఆ. విపులశింశుమారవిగ్రహంబునకు వం, దనము వందనంబు లనుచు నిలిచి 
సన్నుతించెనేని సకలార్థసిద్ధులం, బొందు మీంద ముక్తింజెందు నధిప! 08 


ప్రతి : అధిప= ఓ రాజా!) ఇట్టి= ఇలాంటి; దివ్యశరీరమున్‌= దివ్యస్వరూపాన్ని ఎవ్వండు; ప్రతిదినంబు +అందున్‌= 
ప్రతిరోజు; సంధ్యాకాలము= సంధ్యవేళల; అతుల భక్తిన్‌= సాటిలేని భక్తితో మనము+అందున్‌; నిలిపి ఏమజక= 
నియమంతో; మిక్కిలి ప్రయత్నంబునన్‌; నియతందు+ఐ= దీక్ష కలవాడై, తత్త్వబుద్ధిన్‌= నిజస్వరూప నియమవంతుడై 
తత్త్వం గ్రహించే బుద్ధితో; మౌనవ్రతంబునన్‌= మాటలకందని తత్పావగాహన కోసం మౌనవ్రతాన్ని పాటించి; పూని= 
చేపట్టి; వీక్షించుచున్‌= దర్శిస్తూ ఈ సంస్తవంబున్‌= ఈ స్తోత్రాన్ని తాను+ఎంతొ = తానుమిక్షిలి; (పేమన్‌= సంప్రీతితో; 
జపియించి; కడున్‌= మిక్కిలి; ప్రశస్తమును= శ్రేష్టమును; మునీంద్ర సేవ్యమును= మునిశ్రేష్టులచే 'సేవింపబడునదియు; 
జ్యోతిస్స్వరూపమునన్‌= జ్యోతి స్ప్వరూపంతో); వెలుంగు= ప్రకాశించు; విపుల శింశుమార విగ్రహంబునకున్‌= విస్తారమగు 
శింశుమార చక్రమునకు; వందనము; వందనంబులు +అనుచున్‌; నిలిచి= నిలబడి; సన్నుతించెన్‌ +ఏని= పొగడినట్లయితే; 


656 శ్రీమహాభాగవతము 


సకల+అర్థ సిద్ధులన్‌= సకలమయిన కోరికల సంసిద్ధిని; పొందున్‌= పొందును; మీందన్‌= ఆపై; ముక్తిన్‌+చెందున్‌ = 
మోక్షాన్ని పొందుతాడు. 
తా : రాబేంద్రా! ఈ దివ్యశరీర సందర్భ్శనంవల్ల కలిగే ఫలితాలను చెబుతాను విను. ఈ శింశుమార చక్రం శ్రీమన్నారాయణుని 
దివ్యశరీరం. ఎవరు ప్రతిదినమూ సంధ్యాకాలంలో ఈ దివ్యశరీరాన్ని మనసులో నింపుకొని దీక్షతో, నియమంతో భక్తితో 
స్మరిస్తారో, తత్వాన్ని గ్రహించి మౌనవ్రతం చేబట్టి ఈ చక్రదర్శనం చేస్తూ ఎవరు ఈ స్తోత్రాన్ని ప్రీతితో జపియించి 
నమస్మరిస్తారో, ఎవరు ప్రశస్తమూ, మునీంద్రసేవ్యము, జ్యోతిస్పరూపము అయిన శింశుమార చక్రానికి వందనం 
వందనం అంటూ (మొక్కులు చెల్లిస్తారో అటువంటి వారికి ఇహలోకంలో సకల సిద్ధులూ లభిస్తాయి. పరలోకంలో ముక్తి 
ప్రాప్తిస్తుంది. 
క. ఇనమండలంబునకుం గ్రిం, దను దశసాహస్రయోజనంబుల స్వర్భా 

నుని మండలంబు గ్రహమై, ఘనముగ నపసవ్యమార్గగతి నుండు నృపా! ం్ర్ర 
ప్రతి: నృపా! = ఓ రాజా!; ఇనమండలంబునకున్‌= సూర్య మండలానికి; క్రిందను= దిగువను; దశసాహస్ర యోజనంబులన్‌= 
పదివేల యోజనాల దూరంలో; స్వర్భానుని మండలంబు= రాహుమండలం; గ్రహము+ఐ= గ్రహమై; ఘనముగన్‌= 
గొప్పగా; అపసవ్యమార్షగతిన్‌ +ఉండున్‌= అపసవ్యంగా, ఎడమనుంచి కుడిగా ఉంటుంది. 
తా: ఓ రాజా! సూర్యమండలానికి దిగువ పదివేల యోజనాల దూరంలో రాహుమందలం ఉన్నది. ఈ రాహువు 
అపసవ్యంగా నడుస్తుంటాడు. 
క. అసురాధముండగు రాహువు, బిసరుహసంభవుని వరము పెంపున నెంతో 

పసయగు నమరత్వంబున, నసమానంబైన గ్రహవిహారముం బొందెన్‌. 100 
ప్రతి : అసుర+అధముండు+అగు= రాక్షసులలో అధముడయిన రాహువు; బవిసరుహసంభవుని వరము పెంపునన్‌= 
బ్రహ్మదేవుని వర ప్రభావం కారణంగా; ఎంతోపస+అగు= ఎంతో శ్రేష్రుయిన; అమరత్త్వంబునన్‌ = దివ్యత్వమున; 
అసమానంబు+ఐన = సాటిలేనట్టి; [గ్రహవిహారమున్‌= ఇతర [గ్రహాలతోపాటు కలిసి విహరించే యోగ్యత; పొందెను= 
పొందెను. 
తా ; రాహువు రాక్షసులలో అధముడు. అయితే అతనికి బ్రహ్మదేవుని వరం ఉంది. ఆ వరం కారణంగా అతడు అమరత్వం 
పొంది గ్రహాలతోపాటు తానొక గ్రహమై విహరిస్తుంటాడు. 
సీ జననాధ! రాహువు జన్మకర్మంబులు వినిపింతు ముందటి విస్తరించి 

యయుతయోజనవిసృృతార్మమండలము ద్వి షట్సహస్రవిశాలచంద్రమండ 

లముం బర్వకాలంబులను ద్రయోదశసహస్రవిశాలమై మీంద రాహుంగప్పు 

నది చూచి యుపరాగమనుచును బలుకుదు రెల్ల వారును స్వధర్మేచ్చు లగుచు. 


ఆ. నంతలోన నినశశాంకమండలములం, గరుణంబోవందలంచి హరిసుదర్శ 
నంబు వచ్చునను భయంబున నైదాజు, గడియలకును రాహు నడింకి తొలంగు. 101 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 65/7 


ప్రతి : జననాథ= ప్రజలకు అధిపతి అయినవాడా!; రాహువు= రాహువుయొక్క జన్మకర్శ్మంబులు = (జన్మ= పుట్టుక, కర్మ= 
స్వభావం) జన్మను గురించి కర్మను గురించి; ముందజన్‌= ముందు; విస్తరించి= విస్తారంగా; వినిపింతున్‌= వినిపిస్తాను; 
అయుత యోజన విస్సృత= పదివేల యోజనాల విసృృతి కలిగిన; అర్మమందడలము = సూర్యమండలము; ద్విషట్‌ సహస్ర 
విశాల చంద్రమండలమున్‌= పన్నెండు వేల యోజనాల విస్పృతి కలిగిన చంద్రమండలాన్ని పర్వకాలంబులను= పూర్ణిమా 
పర్వదినాలలో; త్రయోదశ సహస్ర విశాలము+ఐ= పదమూడు వేల యోజనాల విస్తీర్ణం కలదై; మీందన్‌= ఆపై; 
రాహున్‌= రాహుగ్రహమును; కప్పునది చూచి= కప్పడం చూచి; ఉపరాగము+అనుచును= గ్రహణ కాలమని; ఎల్లవారును= 
అందరు; స్వధర్మ+ఇచ్చులు +అగుచున్‌= తమ తమ ధర్మాచరణంలో కోరికలు కలవారగుచు; పలుకుదురు= పలుకుతారు; 
అంతలోనన్‌= ఆలోగా; ఇనశశాంక మండలములన్‌= సూర్యచంద్ర మండలములను; కరుణన్‌= కరుణతో; ప్రోవన్‌+ 
తలంచి= కాపాడనెంచి; హరిసుదర్శనంబు= మహావిష్ణువు పంచాయుధాలలో నొకటయిన సుదర్శన చక్రము; వచ్చున్‌+అను= 
వచ్చుచున్నదేమో అను; భయంబునన్‌= వెరపుతో; ఐదాజు గడియలకును= ఐదాజు గడియలలోనే; రాహు +అడంకి = 
రాహువుయొక్క నిర్భంధం; తొలంగున్‌= తొలగిపోతుంది. 


తా :; రాహువు యొక్క జన్మ కర్మలను గూర్చి సవిస్తరంగా చెబుతాను. ఆ రాహువు సామాన్యుడు కాదుసుమా. పదివేల 
యోజనాల విసృృతి కలిగిన సూర్యమండలాన్నిి పంద్రెండువేల యోజనాల విస్ఫృతి కలిగిన చంద్రమండలాన్ని రాహువు 
కప్పేస్తాడు. రాహుమండలం పదమూడు వేల యోజనాల వైశాల్యం కలిగి ఉంది. పూర్ణిమ పర్వదినంలో చంద్రుని, 
అమావాస్య పర్వదినంలో సూర్యుని రాహువు మాటు పరుస్తాడు. దీనినే గ్రహణం అంటారు. ఆ గ్రహణకాలంలో జనులందరు 
తమ తమ జపతపోరూపాలయిన ధర్మాలను చక్కగా ఆచరించుకొంటారు. అయితే దయామయుడైన శ్రీహరి సుదర్శన 
చక్రం సూర్యచంద్ర మండలాలను రక్షించడానికి వస్తుందేమో అనే భయంతో ఐదారు గడియలలోనే రాహువు వారిని 
వదలిపెట్టి తొాలగిపోతాడు. 


క. నరవర! యా రాహువునకు, సరసత నా క్రింద సిద్ధచారణవిద్యా 

ధరు లయుతయోజనంబులం, దిరముగ వసియించి లీలందిరుగుదు రచటన్‌. 102 
ప్రతి : నరవర= నరులలో శ్రేష్రుయినవాడా; ఆ రాహువునకున్‌; సరసతన్‌= మనోహరంగా; ఆక్రిందన్‌= ఆ దిగువన; 
సిద్ధచారణ విద్యాధరులు = సిద్దులు, చారణులు, విద్యాధరులు; అయుత యోజనంబులన్‌= పదివేల యోజనాల దూరంలో; 
తిరముగన్‌= స్థిరంగా; వసియించి= నివాసం ఏర్పాటు చేసుకొని; అచటన్‌= అక్కడ; లీలన్‌= విలాసంగా; తిరుగుదురు= 
సంచరిస్తుంటారు. 
తా; పరీక్షిన్మహారాజా! ఆ రాహుగ్రహానికి కిందివైపున సిద్దులు, చారణులు, విద్యాధరులు అను దేవయోనులవారు పదివేల 
ఆమడల దూరంలో స్థిరంగా నివసిస్తూ సవిలాసంగా అక్కడ సంచరిస్తుంటారు. 
క. పరికింప సిద్ధ విద్యా, ధరులకుంబదివేలు క్రిందందరలక యక్షుల్‌ 

మజథజియును భూత(పేతలు, చరియింతురు రాక్షసులు పిశాచులు గొలువన్‌. 103 
ప్రతి : పరికింపన్‌= పరిశీలింపగా; సిద్ధవిద్యాధరులకున్‌; పదివేలు క్రిందన్‌; పదివేల యోజనాలక్రింద; తరలక= 
తొలగక; యక్షుల్‌= యక్షులు; మజియును= ఇంకనూ; భూత'ప్రేతలు= భూతములు, ్రేతాలు, రాక్షసులు; పిశాచులున్‌+ 
కొలువన్‌= రాక్షసులు, పిశాచములు తమ్ము 'సేవింపగా; చరియింతురు= తిరుగుతుంటారు. 


658 శ్రీమహాభాగవతము 


తా: సిద్ద విద్యాధరుల నివాసస్థానానికి కింద పదివేల యోజనాల దూరంలో రాక్షసులు. పిశాచులు సేవిస్తుంటే యక్షులూ, 
భూత(ప్రేతాలూ తిరుగుతుంటారు. 


ఆ. వారిక్రిందందగిలి వాయువశంబున మలయుచుండు మేఘమండలంబు; 
మేఘమండలంబు మీం దగుచుండు భూ మండలంబు (క్రిందనుండు నధిప! 104 


ప్రతి : అధిప= ఓ రాజా!; వారిక్రిందన్‌= యక్షభూత (డ్రేత విహారస్థలిక్రింద; తగిలి= అంటుకొని; వాయువశంబునన్‌= 
గాలివీవడం కారణంగా; మేఘమందడలంబు; మలయుచుండున్‌= చలించుచుండును మేఘమండలంబు; మీందు+ 
అగుచున్‌+ఉండున్‌; భూమండలంబు; క్రిందన్‌+ఉండున్‌= కింద ఉంటుంది. 


తా : వారి కింద మేఘమండలం ఉంది. ఆ మబ్బులన్నీ గాలికి చలిస్తూ ఉంటాయి. మేఘమండలం పై భాగంలో ఉంటే 
దానికి కింది భాగంలో భూమండలం ఉన్నది. వారికింద అంటే భూత(ప్రేతయక్షనివాసాల కిందట అని అభిప్రాయం. 


వ. అట్టి భూమండలంబు క్రింద యోజనాయుతాంతరంబున నండ కటాహాయామంబు గలిగి క్రమంబున 
నొండొంటికిం గ్రిందగుచు నతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ లోకంబు లుండు; 
నట్టి బిల స్వర్గంబులయందు నుపరి స్వర్ణంబున కధికంబైన కామభోగంబుల నైశ్వర్యానందంబులను సుసమృద్ధ 
వనోద్యాన క్రీడా విహారన్థానంబుల ననుభవించుచు దైత్యదానవ కాద్రవేయాది దేవయోనులు నిత్య 
ప్రముదితానురక్తు లగుచుం గళత్రాపత్య సుహృదృంధు దాసీదాస పరిజనులతోం జేరుకొని 
మణిగణఖచితంబులగు నతిరమణీయగ్భృహంబులయందు నీశ్వరుని వలనం జేటులేని కాయంబులు గలిగి 
వివిధ మాయా విశేష వినిర్మిత నూతన కేళలీసదన విహరణ మండప విచిత్రోద్యానాదులయందుం 
గేలీవినోదంబులు సలుపుచుంజరియింతు; రంత. 105 


ప్రతి : అట్టి భూమండలంబు క్రిందన్‌్స్‌ యోజన +అయుత +అంతరంబునన్‌= పదివేల యోజనాల దూరాన; అందకటాహ+ 
ఆయామంబు కలిగి= గుద్దు డిప్పవలె వ్యాప్తి చెందిన స్థితి కలిగినదై; క్రమంబునన్‌; ఒండు+జఒంటికిన్‌; క్రిందు +అగుచున్‌; 
అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల; పాతాళ లోకంబులు +ఉందున్‌; అట్టి; బిలస్వర్ణంబుల+ అందున్‌ = 
బిలరూపమయిన అధోలోక స్వర్గములందు; ఉపరిస్పర్ణంబునకున్‌= మీదనున్న స్వర్గానికి; అధికంబు+ఐన; కామభోగుబులన్‌= 
కోరిన భోగములను; ఐశ్వర్య +ఆనందంబులను= ఐశ్వర్యంవల్ల సంక్రమించిన ఆనందానుభవంతో; సుసమృద్ధ= లెస్సగా 
సమృద్ధి చెందిన; వన+ఉద్యాన= అడవులు, తోటలు; క్రీడావిహార న్ధానంబులన్‌= ఆదుకొనుటకు తిరుగుటకు గల న్ధానములను; 
అనుభవించుచున్‌; దైత్య= దైత్యులూ; దానవ= దానవులూ; కాద్రవేయ+ఆది= నాగులు మొదలగు; దేవయోనులు= 
దేవతల నుండి పుట్టినవారు; నిత్య ప్రముదిత+అనురక్తులు +అగుచున్‌= ప్రతిదినము సంతోషంతో అనురాగంతో ఉన్నవారగుచు; 
కళత్ర+అపత్య = పెండ్లము, బిడ్డలు; సుహృద్‌+బంధు= స్నేహితులు, చుట్టములు; దాసీదాస పరిజనులతోన్‌; చేరుకొని= 
కలుసుకొని; మణిగణఖచితంబులు +అగు = రత్నాల మొత్తం తాపినవగు; అతిరమణీయ గృహంబుల+అందున్‌= మిక్షిలి 
అందమైన గృహాలలో; ఈశ్వరుని వలనన్‌= ఈశ్వరుని కరుణవల్ల; చేటులేని= వినాశం కలుగని; కాయంబులున్‌ +కలిగి; 
వివిధ= పలురకాలయిన; మాయావిశేష= విశేష మాయలతో; వినిర్మిత= నిర్మాణము చేయబడిన; నూతన కేళలీసదన = 
కొత్తగా కట్టిన విహార గృహములు; విహరణ మందప= విహార మండపాలలో; విచిత్ర+ఉద్యాన +ఆదుల +అందున్‌= 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 659 


విచిత్రములయిన ఉద్యానవనములలో; కేళీ వినోదంబులు= (క్రీడలు, వినోదములు; సలుపుచున్‌= చేయుచు; చరియింతురు= 
విహరించుచుందురు; అంతన్‌= అంత. 


తా ; ఈ భూమండలం కింద ఒకదానికొకటి కిందుగా అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, 
పాతాళం అనే లోకాలున్నాయి. ఆ లోకాలలో ఒక్కొక్కదానికి మధ్య పదివేల యోజనాల దూరం ఉంటుంది. ఇవి కింద 
ఉన్నా స్వర్గం వంటివే. నిజం చెప్పాలంటే ఈ కింది స్వర్గాలు పైనున్న స్వర్గాలకంటే ఎంతో గొప్పవి. ఇక్కడ దైత్యులూ, 
దానవులూ, నాగులూ మొదలయినవారు దేవజాతికి చెందినవారు ఉంటారు. వారందరూ ఐశ్వర్యంవల్ల సంక్రమించిన 
ఆనందానుభవంతో సుఖభోగాదులతో తులతూగుతూ జీవిస్తారు. సర్వాంగసుందరాలయిన ఉద్యానవనాలలో, క్రీడాప్రదేశాలలో 
విహరిస్తుంటారు. దైత్యులు, దానవులూ, నాగులూ మొదలైన దేవజాతి విశేషాలు భార్యలతో, బిడ్డలతో, చెలికాంద్రతో, 
చుట్టాలతో, దాసదాసీజనంతో మణులు చెక్కిన రమణీయమయిన గృహాలలో సర్వదా సంతోషం అనుభవిస్తుంటారు. 
ఈశ్వరుని కరుణవల్ల వారికి ద్రహికమయిన ఎటువంటి వ్యాధులు లేవు. మాయతో నిర్మింపబడిన కొంగొత్త కేళీగృహాలలో, 
విహార మండపాలలో చిత్రవిచిత్రమయిన ఉద్యానవనాలలో (క్రీడావినోదాలతో విహరిస్తుంటారు. 


స్ప అట్టి పాతాళంబులందును మయకల్పితములగు పుటభఖేదనములయందు 
బహురత్ననిర్మితప్రాకార భవనగోపుర సభాచైత్యచత్వరవిశేష 
ములయందు నాగాసురుల మిథునములచే శుకపికశారికానికరసంకు 
లముల శోభిల్లు కృత్రిమభూములను గల గృహములచే నలంకృతము లఅగుచుం 


ఆ. గుసుమచయసుగంధి కిసలయస్తబక సం, తతులచేత ఫలవితతులచేత 
నతులరుచిరనవలతాంగనాలింగిత, విటపములను గలుగు విభవములను. 106 


ప్రతి : అట్టి= అటువంటి; పాతాళంబులందును= పాతాళ లోకంలో కూడ; మయకల్పితములు +అగు= మయునిచే 
సృష్టింపబడిన; పుట భేదనముల+అందున్‌= పట్టణాలయందు; బహురత్న నిర్మిత= నానావిధ రత్నాలతో నిర్మితమయిన; 
ప్రాకారభవన = చుట్టుగోడలు భవనాలు; గోపుర= గోపురాలు; సభా= దర్చారు మందిరాలు; చైత్య= గుడి మొదలైన 
కట్టడాలు; చత్వర విశేషముల+అందున్‌= నాలుగు బాటల నడుమనున్న ప్రదేశాలలో; నాగ+అసుర మిథునములచేన్‌= 
నాగదానవ దంపతులచేత; శుక= చిలుకలు; పిక= కోకిలలు; శారిక= గోరువంకలు అనువాని; నికర సంకులములన్‌ = 
సమూహాల కిలకిలారావములతో; శోఖిల్లు= ప్రకాశించు; కృత్రిమ భూములనుగల= మాయచే కల్పింపబడిన 
ప్రదేశములందున్న గృహములచేన్‌= గృహాలతో; అలంకృతములు +అగుచున్‌= అలంకరింపబడినవై, కుసుమచయసుగంధి= 
పువ్వుల సమూహాల సువాసనలు; కిసలయస్తబక = చిగురుటాకుల గుత్తుల; సంతతులచేన్‌= సమూహాలచేత; ఫలవితతుల 
చేతన్‌= ఫలాల సమూహాలతో; అతులరుచిర= సాటిలేని కాంతిగల; నవలతా +అంగనా +ఆలింగితవిటపములను = 
సరికొత్తవగు లతాసుందరులు పెనవేసుకొన్న తరుశాఖలచేత; కలుగు = కలిగే, విభవములను= ఐశ్వర్యాలను, శోభలను... 


తా ; అటువంటి పాతాళలోకంలో మయుడు సృష్టించిన మాయాపట్టణాలు ఎన్నో ఉన్నాయి. ఆ పట్టణాలలో నానావిధ 
రత్నాలతో నిర్మించిన ప్రాకారాలూ, గోపురాలూ, సౌధాలూ, విశాలమయిన సభాసమావేశ స్థలాలు, చైత్యాలూ ఉన్నాయి. 
వాటియందూ నాలుగుబాటలు కలిసే చత్వర ప్రదేశాలయందూ, దైత్యదానవ నాగదంపతులు విహరిస్తుంటారు. మాయతో 


660 శ్రీమహాభాగవతము 


వారు నిర్మించుకొన్న విహారప్రదేశాలలో చిలుకలూ, కోకిలలూ, గోరువంకలూ కిలకిలారావాలు చేస్తుంటాయి. పూలవాసనలు, 
చిగురుటాకుల గుత్తుల బొత్తులు, రకరకాల ఫలసమృద్ధిగల ఆ ఉద్యానవనాలలో లతాసుందరులు పెనవేసుకొన్న తరుశాఖలు 
కన్నుల పండువు చేస్తుంటాయి. 


వ మఖణజియు మానసేంద్రియంబుల కానందకరంబులైన నానావిధ జలవిహంగమ మిథునంబులు గలిగి 
నిర్మల జలపూరితంబులై మత్స్యకుల సంచార క్షుభితంబులైన కుముదకువలయ కహ్లార లోహిత 
శతపత్రాదికంబులం దేజరిల్లెడు సరోవరంబులు గల యుద్యాన వనంబుల యందుం గృతనికేతనులై 
స్వర్గభూముల నతిశయించిన వివిధ విహారంబులు గలిగి యహాోరాత్రాది కాల విభాగ భయంబులు లేక 
మహాహిప్రవరులయిన శేషాదుల శిరోమణి దీధితులచే నంధకారోపద్రవంబు లేక యెల్లప్పుడు 
దివసాయమానంబుగా నుండు; నా లోకంబునందు నఖిల జనులు దివ్యౌషధి రస రసాయనంబుల 
ననవరతంబు నన్నపానంబులుగా సేవించుటం జేసి యచ్చటివారలకు నాధివ్యాధులును, వలిత 
పలితంబులును, జరారోగంబులును, శరీర వైవర్హ్రంబులును, స్వేదదౌర్గంధ్యంబులును గలుగక పరమకల్యాణ 
మూర్తు లగుచు హరిచక్రభయంబు దక్క నన్యంబగు మృత్యుభయంబు నొందక యుందు; రదియునుంగాక. 
107 


ప్రతి : మజియున్‌= ఇంతేకాక; మానస +ఇంద్రియంబులకున్‌= మనసుకూ, ఇంద్రియాలకూ; ఆనందకరంబులు +ఐన = 
ఆహ్లాదం కలిగించే; నానావిధ జలవిహంగమ మిథునంబులు+కలిగి= రకరకాలయిన నీటిపక్షుల జంటలు కలిగి; 
నిర్మ్ణలజలపూరితంబులు +ఐ= స్వచ్చమయిన నీళ్ళతో నిందినవై; మత్స్యకుల సంచారక్షుభితంబులు+ఐన = చేపల సంచారంచేత 
కలత పదినవయిన; కుముద= తెల్ల కలువలు; కువలయ = నల్ల కలువలు; కల్తార= ఎర్ర కలువలు; లోహితశతపత్ర+ 
ఆదికంబులన్‌= ఎర్రని తామరపూలతో; లేజరిల్లైడు= ప్రకాశించెడు; సరోవరంబులు+కల= సరస్స్ఫులుగల; ఉద్యానవనంబుల+ 
అందున్‌ = ఉద్యానవనాలలో; కృతనికేతనులు+ఐ= ఏర్పరచుకొన్న ఇళ్ళు కలవారయి; స్వర్గ భూములన్‌= స్వర్గ ప్రదేశాలను; 
అతిశయించిన = మించిన; వివిధ విహారంబులు +కలిగి= రకరకాలయిన విహారాలు కలిగి; అహోరాత్ర+ఆది= పగలు, 
రాత్రి మొదలయిన; కాలవిభాగభయంబులున్‌ లేక= కాల భేదాలు లేక; మహా+అహిప్రవరులు +అయిన = గొప్ప 
సర్పశ్రేష్టులయిన; శేష+ఆదుల= శేషుడు మొదలయిన వారియొక్క శిరోమణి దీధితులచేన్‌= పడగల మీది మణుల 
కాంతులచే; అంధకార +ఉపద్రవంబులు +లేక= చీకటి అనే ఉపద్రవం లేకుండా; ఎల్లప్పుడున్‌) దివసాయమానంబుగాన్‌= 
పట్టపగలుగా ఉండును; ఆ లోకంబు+అందున్‌= ఆ లోకంలో; అఖిల జనులు; దివ్య+ఓషధి రసరసాయనంబులన్‌= 
దివ్యమయిన మూలికల; రసరసాయనములను; అనవరతంబున్‌= ఎల్లప్పుడు; అన్నపానంబులు +కాన్‌; 'సేవించుటన్‌+చేసి= 
తినుట త్రాగుట వలన; అచ్చటి వారలకున్‌; ఆధివ్యాధులును= శారీరక, మానసిక రోగాలు; వలితపలితంబులును = 
చర్మపు ముడతలు, తల వెంట్రుకలు నెరవడం; జరారోగంబులును= ముసలితనమును రోగాలును; శరీర వైవర్జ్యంబులును= 
దేహము పాలిపోవడం; స్వేదదౌర్దంధ్యంబులును= చెమటయొక్క దుర్వాసనయును; కలుగక; పరమ కల్యాణమూర్తులు + 
అగుచున్‌= మిక్కిలి మంగళకరాలైన ఆకారాలు కలవారవుతూ; హరిచక్రభయంబు +తక్కన్‌= సుదర్శన చక్రం వలని 
భయం దప్పు అన్యంబు+అగు= ఇతరమయిన; మృత్యుభయంబున్‌+ఒందక = మరణ భయంలేక; ఉందురు; అదియునున్‌+ 
కాక= అంతేగాక. 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 661 


తా ; మనసుకూ, ఇంద్రియాలకూ ఆహ్లాదం కలిగించే సరస్సులు కూడా అక్కదే ఉన్నాయి. ఆ సరోవరాలలో రకరకాలయిన 
నీటిపక్షుల జంటలు విహరిస్తుంటాయి. అక్కడ నీరు నిర్మలంగా ఉంటుంది. చేపలు ఈదుతూ కోనేటిలో కదలికలు 
కలిగిన్తాయి. ఆ సరోవరాలలో తెల్లకలువలూ, నల్లకలువలూ, ఎ(ర్రకలువలూ, ఎర్ర తామరపూవులూ ఉన్నాయి. అటువంటి 
సరస్సులు కలిగిన ఉద్యానవనాలలో వారు ఇళ్ళు ఏర్పరచుకొంటారు. స్వర్గ భూములను మించిన తావులలో వారు 
విహరిస్తుంటారు. వారికి పగలూ, రాత్రి అనే కాలభేదాలు ఉండవు. శేషుడు మొదలయిన సర్పరాజుల పడగల మీద ఉన్న 
మణుల కాంతులవల్ల వారికి చీకట్లు ఉండవు. అక్కడ ఎప్పుడూ పట్టపగలులాగే ఉంటుంది. అక్కడివారు దివ్యమయిన 
మూలికల రసాలను, రసాయనాలను ఆహారంగా స్వీకరించడం వల్ల దేహవ్యాధులుగానీ, మనోవ్యాధులు గానీ వారికి 
ఉండవు. దేహం పాలిపోదు. ముడుతలు పడదు. జుట్టు నెరిసిపోదు. ముసలితనం రాదు. రోగాలు లేవు. చెమట 
దుర్వాసనలు ఉండవు. ఆకర్షణీయమయిన ఆకారాలు కలిగి ఉంటారు. వారికి సుదర్శనచక్ర భయం తప్ప మరే వమృత్యుభయమూ 
ఉండదు. 


తే. అట్టి పాతాళలోకంబునందు విష్ణు, చక్ర మెప్పుదేనియుంబ్రవేశంబు నొందు 
నప్పు డెల్లను దైత్యకులాంగనలకు, గర్భసంపద లందంద కరంగుచుందు. 108 


ప్రతి : అట్టి; పాతాళలోకంబు +అందున్‌; విష్ణుచక్రము= సుదర్శన చక్రము; ఎప్పుడు+ఏనియున్‌= ఎపుడయినా; ప్రవేశంబున్‌; 
ఒందున్‌= ప్రవేశించునో; అప్పుడు= ఆ సమయాన; ఎల్లను= సమస్తమైన; దైత్యకుల+అంగనలకున్‌= రాక్షస ప్రీలకు; గర్భ 
సంపదలు = గర్భదోహదక్రియలు, అభివృద్ధి యెంత ఉన్నా అందు +అందన్‌= తత్‌క్షణమే; కరంగుచున్‌+ఉండన్‌= గర్భస్రావం 
జరుగుతుంది. 


తా ; అటువంటి పాతాళలోకంలో విష్ణుభగవానుని సుదర్శనచక్రం ఎపుడు ప్రవేశిస్తుందో అపుడే రాక్షస ప్రీలకు గర్భస్రావం 
కలుగుతుంటుంది. 


చ. అతలమునందు నమ్మయునియాత్మజుండైన బలాసురుండు స 
మ్మతిం జరియించు షజవతిమాయలం గూడి వినోద మందుచుం 
గుతలములందు నేండు నొక కొందజు నచ్చటి మాయంజెంది సం 
తతముంజరించుచుందడుదురు దప్పక మోహనిబద్ధచిత్తుటై. 109 


ప్రతి : అతలము +అందున్‌= అతలమనే లోకంలో; ఆ+మయుని= ఆ మయాసురుని; ఆత్మజుందు+ఐన = కుమారుడైన; 
బల+అసురుండు= బలనామధేయుడయిన రాక్షసుడు; సమ్మతిన్‌= స్వేచ్చగా; షట్‌+నవతి+మాయలన్‌+కూడి= తొంభై 
ఆరు విధాలయిన మాయలతో కూడి; వినోదము +అందుచున్‌= వినోదిస్తూ చరియించున్‌= విహరిస్తాడు; కుతలములు + 
అందున్‌= భూలోకంలోనివారు; నేండు= ప్రస్తుతం; ఒక కొందఖున్‌= అనామకులయిన కొందజు; అచ్చటి మాయన్‌+చెంది= 
ఆ మాయలకు లొంగిపోయి; సంతతమున్‌= సదా; తప్పక= మానక; మోహనిబద్ధ చిత్తులు+ఐ= సమ్మోహితాత్ములై; 
చరించుచుండుదురు= చరిస్తుంటారు. 

తా :; అతలమనే లోకంలో మయుని కుమారుడయిన బలాసురుడు స్వేచ్చగా విహరిస్తుంటాడు. అతడు తొంబైఆరు 


విధాలయిన మాయలతో వినోదిస్తుంటాడు. ఆ మాయలకు భూలోకంలోని వారు కొందరు లొంగిపోయి సమ్మోహితాత్ములై 
చరిస్తుంటారు. 


662 శ్రీమహాభాగవతము 


వ. అట్టి బలుని యావలింతలను స్వైరిణులు కామినులు పుంశ్చలు లను ప్రీ గణంబులు జనియించి; రా 
కామినీ జనంబులు పాతాళంబుం బ్రవేశించిన పురుషునికి హాటక రసం బనియెడు సిద్ధరసఘుటిక నిచ్చి 
రససిద్ధునిం గావించి యతని యందు స్వవిలాసావలోకనానురాగస్మితసల్లాపోపగూహనాదుల నిచ్చా 
విహారంబులు సలుపుచుండ నా పురుషుండు మదాంధుందై తానే సిద్ధుండ ననియును నాగాయుత బలుండ 
ననియును దలంచి నానావిధరతిక్రీడలంబరమానందంబు నొందుచుండు. 110 


ప్రతి : అట్టి; బలుని; ఆవలింతలను= ఆవలింతలచేత; 'స్వైరిణులు= యథేచ్చగా చరించువారు; కామినులు= కామాధిక్యం 
కలవారు; పుంశ్చలులు+అను= కులటలు అనునట్టి; ప్రీగణంబులు= ప్రీ సమూహాలు; జనియించిరి= పుట్టారు; ఆ 
కామినీ జనంబులు= కాముకులయిన ఆ ప్రీగణం; పాతాళంబున్‌= పాతాళమునందు; ప్రవేశించిన; పురుషనికిన్‌; 
హాటకరసంబు +అనియెడు= హాటకరసమను పేరుగల; సిద్ధరసఘుటికన్‌+ఇచ్చి= సిద్ధరస వైద్య సంప్రదాయానికి సంబంధించి 
తయారుచేసిన మాత్రను ఇచ్చి; రససిద్దునిన్‌ +కావించి= శృంగార రససిద్ధిలో పరిపూర్ణుని గావించి; అతని+అందున్‌ = 
అతనిలో; స్వవిలాస= తమదయిన తళుకుబెళుకులతో కూడిన; అవలోకన= చూపులతో; అనురాగ= అనురాగంతో; స్మిత= 
చిరునవ్వులతో; సల్లాప= సరసములైన ముచ్చటలతో; ఉపగూహన+ఆదులన్‌= కౌగిలింత మొదలయినవానితో; 
ఇచ్చావిహారంబులు సలుపుచుందన్‌= తమకు నచ్చినవిధంగా ఆ పురుషునితో విహారాలు చేస్తుండగా; ఆ పురుషుందు= ఆ 
మగవాడు; మద+అంధుండు +ఐ= పొగరుతో కనులు కాననివాడయి (గర్విష్టియె,; తానే సిద్ధుండన్‌+అనియును= తానే 
సిద్ధపురుషుడనియు; నాగ+అయుత బలుండన్‌+అనియును= పదివేల ఏనుగుల సత్తువ కలవాడననియు; తలంచి; 
నానావిధరతిక్రీడలన్‌= వివిధరీతుల సురత క్రీడలతో; పరమ +ఆనందంబున్‌+ఒందుచున్‌+ఉండున్‌= మిక్కిలి ఆనందమును 
అనుభవిస్తూ ఉంటాడు. 


తా :; బలాసురుని ఆవులింతలనుండి స్వైరిణులు, కామినులు, కులటలు అనే ప్రీసమూహాలు పుట్టారు. ఆ ప్తీలు పాతాళంలో 
ప్రవేశించిన పురుషునికి హాటకరసమనే సిద్ధ ఘుటికను ఇచ్చి అతనిని శృంగారరససిద్దుని చేస్తారు. తమ తళుకుబెళుకు 
చూపులతో, హావభావ ప్రదర్శనలతో, చిరునవ్వులతో, సరససల్లాపాలతో, కౌగిలింతలతో అతనిని లోబరచుకొంటారు. 
తమకు నచ్చిన రీతిలో ఆ పురుషునితో విహారం సాగిస్తారు. పాతాళం ప్రవేశించిన ఆ పురుషుడు తానే సిద్ధపురుషుడనని 
భావిస్తాడు. దర్పంతో అతని కళ్ళు నెత్తికెక్కుతాయి. తాను పదివేల ఏనుగుల బలం కలవాడనని భావించుకొని రకరకాల 
రతిక్రీడలతో పరమానందం అనుభవిస్తుంటాడు. 


స్ప హాటకేశ్వరుండైన యంవబికాధీశుండు వితలంబునందున వేడ్మ నిలిచి 
తనదు పార్షదభూతతతులతో బ్రహ్మ సర్గ్లోపబ్బంహణమున నొక్కచోటం 
బార్వతీ సంభోగపరుండగుచుండంగా వారల వీర్యంబువలనంబుట్టి 
నట్టిది హాటకి యనియెడు నది యనిలాగ్నులు భక్షించి యంత నుమియ 


తే. నదియు హాటక మనుపేర నతిశయిల్లి, వన్నె మీజుచు శుద్ధసువర్ణమయ్యె 
నా సువర్జంబు నాలోకమందు నున్న జనులకెల్లను వినుతభూషణము అయ్యె. శ 


ప్రతి :; వితలంబునందునన్‌= వితలమనే లోకంలో; హాటక+ఈశ్వరుందు +ఐన = హాటకేశ్వర నామధేయుడయిన; అంబికా+ 
అధీశుండు= పార్వతీనాథుడు; వేడ్మన్‌ నిలిచి= వేడుకతో నిలిచినవాడైై తన; పార్షద భూతతతులతోన్‌= పరిజనమైన 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 663 


భూతగణాలతో; (బబ్రహ్మసర్గ +ఉపబృ్బంహణమునన్‌= బ్రవ్మాన్ఫష్టిని వృద్ధిని పొందించటంకోసం; ఒక్కచోటన్‌; 
పార్వతీసంభోగపరుండు +అగుచుండంగాన్‌= పార్వతీదేవితో సురతక్రీడా క్రియయందు లగ్నం అగుచుండగా వారల; 
వీర్యంబువలనన్‌; పుట్టినట్టిది= జనించినది; హాటకి+అనియెడు= హాటకి అను పేరుగల; నది; అంతన్‌= అటుపిమ్మట, 
దానిని; అనిల+అగ్నులు= వాయువు అగ్ని భక్షించి; ఉమియన్స్‌ అదియున్‌; హాటకము+అనుపేరన్‌= హాటకమనే పేరుతో; 
అతిశయిల్లి= పెంపొంది; వన్నె మీజుచున్‌= శోభిల్లుతూ; శుద్ధ సువర్ణము +అయ్యెన్‌= పరిశుద్దమయిన బంగారమయింది; 
ఆ సువర్ణంబున్‌= ఆ బంగారం; ఆ లోకము+అందున్‌+ఉన్న= ఆ వితల లోకంలో నివసించు; జనులకున్‌+ఎల్లను= 
జనులకంతా; వినుత భూషణములు +అయ్యెన్‌= కొనియాడదగిన సొమ్ములయినాయి. 


తా : వితలమనే లోకానికి హాటకేశ్వరుడనే పేరు గలవాడూ, పార్వతీపతియైన శివుడు అధిపతి. అధిదేవత. భూతగణ 
సమేతుడయిన శివుడు బ్రహ్మసృష్టిని వృద్ధి పొందించటంకోసం పార్వతీ సంభోగపరుడు కాగా వారి వీర్యంనుండి హాటకి 
అనే నది పుట్టింది. ఆ నదిలోని జలరూపమయిన వీర్యాన్ని వాయువుతోకూడా అగ్ని ఆహారంగా తీసుకొని ఉమియగా 
హాటకం అనే పరిశుద్ధమయిన బంగారం పుట్టింది. ఆ వితలంలోని వారికందరికిని ఆభధరణరూపంలో ఆ కనకం 
ఉపయోగపడుతున్నది. 


స్ట్‌ ఆ క్రింద సుతలంబు నందు మహాపుణ్యుం డగు విరోచనపుత్రుందైన యట్టి 
బలిచక్రవర్తి యా పాకశాసనునకు ముద మొసంగంగంగోరి, యదితిగర్భ 
మున వామనాకృతింబుట్టి యంతటం ద్రివిక్రమ రూపమునను లోకత్రయంబు 
నాక్రమించిన దానవారాతిచేత ముందటన యీంబడిన యింధద్రత్వ మిట్లు 


ఆ. గలుగువాండు పుణ్యకర్మసంధానుండు, హరిపదాంబుజార్చనాభిలాషుం 
డగుచు శ్రీరమేశు నారాధనము సేయు, చుండు నెపుడు నతిమహోత్సవమున. 112 


ప్రతి : ఆ క్రిందన్‌= ఆ వితలంక్రిందగల; సుతలంబు+అందున్‌= సుతలలోకంలో; మహాపుణ్యుండు+అగు= గొప్ప 
పుణ్యాలు చేసినవాదయిన; విరోచనపుత్రుండు +ఐన= విరోచనుని కుమారుడైనట్టి; బలిచక్రవర్తి ఆ పాకశాసనునకున్‌ = 
పాకుడనే రాక్షసుని శాసించిన దేవేంద్రునకు; ముదము+ఒసంగంగన్‌ +కోరి= సంతోషపెట్టాలని; అదితిగర్భమునన్‌; 
వామన +ఆకృతిన్‌+పుట్టి= వామనాకారంతో జనించి; అంతటన్‌= ఆ పిదప; త్రివిక్రమ రూపమునను= త్రివిక్రమ స్వరూపంతో; 
లోకత్రయంబున్‌= ముల్లోకాలను ఆక్రమించిన; దానవ +అరాతిచేతన్‌= దానవులకు విరోధియైనవానిచేత; ముందటన్‌= 
ముందట; ఈన్‌+పడిన= ఇవ్వబడిన; ఇంద్రత్వం= స్వర్లోకాధిపత్యం; ఇట్లు; కలుగువాండు= ఈ విధంగా లభించినవాడు; 
పుణ్యకర్మ సంధానుందు = పుణ్యకర్మలు చేసినవాడు; హరిపద+అంబుజ +అర్చన +అభీలాషుండు= శ్రీహరి పాదపద్మాలను 
'సేవించాలనే అభిలాష కలవాడు; అగుచున్‌; శ్రీరమా+ఈశున్‌= లక్ష్మీనాథుని; అతిమహా+ఉత్సవమునన్‌= మిక్షిలి సంబరంతో; 
ఆరాధనము+చేయుచుండున్‌= ఆరాధన చెస్తుంటాడు. 


తా : వితలం కింద సుతలం ఉంది. సుతలంలో బలిచక్రవర్తి ఉన్నాడు. అతడు పుణ్యవంతుడయిన విరోచనుని కుమారుడు. 
శ్రీమన్నారాయణుడు ఇంద్రుని సంతోషపెట్టాలనుకొని అదితిగర్భంలో వామనుడై పుట్టాడు. త్రివిక్రమ రూపం ధరించి 
ముల్లోకాలను ఆక్రమించాడు. చివరకు విష్ణువు బలిచక్రవర్తికి సుతలంలో ఇంద్రత్వం అనుగ్రహించాడు. ఆ బలిచక్రవర్తి 


664 శ్రీమహాభాగవతము 


ఎన్నో పుణ్యకర్మలు చేశాడు. శ్రీహరి పాదపద్మాలను 'సేవించవలెననే అభిలాష కలవాడు. అతడు ఎంతో ఉత్సాహంతో 
లక్ష్మీశుడయిన శ్రీమన్నారాయణుని ఆరాధిస్తుంటాడు. 


వ. నరేంద్రా! సకల భూతాంతర్యామియుం దీర్థభూతుండును నయిన వాసుదేవుని యందుం జిత్తంబు 
గలిగి యిచ్చిన భూదానంబునకు సాక్షాత్కరించిన మోక్షంబు ఫలం బగుం; గాని పాతాళ స్వర్గరాజ్యంబులు 
ఫలంబులు గానేర వయిన నెవ్వరికిని మోక్షంబు సాక్షాతృ్భతంబు గాకుండుటంజేసి లోక ప్రదర్శనార్థంబు 
పాతాళ స్వర్గరాజ్యంబుల నిచ్చె; క్షుత పతన ప్రస్థల నాదులందును వివశుందడైన యెడల నామస్మరణంబు 
సేయు పురుషుండు గర్మబంధంబు వలన విముక్తుం డగుచు సుజ్ఞానంబునం బొందు; నట్టి వాసుదేవుం 
దాత్మజ్ఞాన ప్రమోషణంబు సేయు మాయామయంబు లయిన భోగైశ్వర్యంబుల నెల్ల నెట్తాసంగు ననవలదు; 
భగవంతుండు యాచనచేసి సకల సంపదలం జేకొని శరీరమాత్రావశిష్టునిం జేసి వారుణపాశంబులం గట్టి 
విడిచినప్పుడు బలీంద్రు డిట్లనియె. 118 


ప్రతి : నర+ఇంద్రా= నరులలో శ్రేష్టడయిన ఓ రాజా!; సకలభూత +అంతర్యామియున్‌= అన్ని ప్రాణులలో అంతర్యామిగా 
ఉందేవాడును; తీర్థభూతుండును= పుణ్యతీర్ధంలాగున పవిత్రుడును అయిన; వాసుదేవుని+అందున్‌= నారాయణునియందు; 
చిత్తంబు+కలిగి= మనసు నిలుపుకొని; ఇచ్చిన; భూదానంబునకున్‌ మూడడుగుల భూదానంబునకు; సాక్షాత్మరించిన = 
త్రివిక్రమ స్వరూపంతో దర్శనమిచ్చినందుకు; మోక్షంబు= తురీయ ఫలమయిన మోక్షమే; ఫలంబు+అగున్‌= ఫలమగును; 
కాని పాతాళ స్వర్ణరాజ్యంబులు = స్వర్గ రాజ్యంగాని, పాతాళ రాజ్యంగాని; ఫలంబులు +కానేరవు= ఫలాలు కావు; అయినన్‌; 
ఎవ్వరికిన్సి మోక్షంబు= ముక్తి సాక్షాత్‌ కృతంబు -+కాకుందుటన్‌+చేసి= కనిపించేది కాకుండుట వలన; లోకప్రదర్శన +అర్ధంబు= 
ఇహలోకం వారికి ప్రదర్శించడానికోసం; పాతాళ స్వర్ణరాజ్యంబులన్‌ +ఇచ్చెన్‌= పాతాళ స్వర్గరాజ్యాలు ఇచ్చాడు; క్షుతపతన 
ప్రస్థలన +ఆదులందును = తుమ్మినపుడు, పడినప్పుడు కాలు జారినపుడు మొదలయినవేళల; వివశుండు +ఐన +ఎడలన్‌= 
ఒడలు మరచినవేళ; నామస్మరణంబు+చేయు= శ్రీమన్నారాయణుని పవిత్ర నామం స్మరించే; పురుషుందు= మనుజుడు; 
కర్మబంధంబువలనన్‌= రకరకాల కర్మబంధనాల నుండి; విముక్తుండు+అగుచున్‌= విముక్తిని పొందినవాడై; 
సుజ్ఞానంబునన్‌+పొందున్‌= మంచి జ్ఞానాన్ని పొందుతాడు; అట్టి; వాసుదేవుందు; ఆత్మజ్ఞాన ప్రమోషణంబు+చేయు= 
ఆత్మజ్ఞానాన్ని హరించునట్టి; మాయామయంబులు +అయిన= మాయామయమయిన; భోగ+ఐశ్వర్యంబులన్‌ +ఎల్లన్‌= 
ఇహలోక భోగాలనన్నింటిని; ఎట్లు+ఒసంగున్‌+అనన్‌వలదు= ఎలా ప్రసాదిస్తాడని సందేహం వలదు; భగవంతుండు = 
పరమాత్ముడు; యాచనచేసి= యాచన నెపంతో; సకల సంపదలన్‌ +చేకొని= అన్నిరకాలయిన సంపదలను; హరించి; 
శరీరమాత్ర +అవశళిష్టునిన్‌ +చేసి= దేహంమాత్రం మిగిలేవానిగా చేసి; వారుణ పాశంబులన్‌= వరుణ పాశాలతో; కట్టి= 
బంధించి; విడిచినప్పుడు; బలి+ఇంద్రుండు= ఇంధద్రన్ధానం వహించిన బలిచక్రవర్తి, ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 

తా : ఓ రాజా! వాసుదేవుడు అన్ని ప్రాణులలోనూ అంతర్యామిగా ఉందేవాడు. పైగా పుణ్యతీర్ధంలాగున పవిత్రుడు. 
అటువంటి వాసుదేవుని మనసులో నిలుపుకొని బలిచక్రవర్తి భూదానం చేశాడు. అటువంటి భూదానానికి శ్రీమన్నారాయణుడు 
మెచ్చుకొని సాక్షాత్మరించాడు. ఆ సాక్షాత్మారానికి మోక్షమే ఫలం. అంతేగాని, స్వర్గ రాజ్యంగాని పాతాళ రాజ్యంగాని 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 665 


ఫలాలు కావు. అయితే ముక్తి అన్నది ఎవరికీ కనిపించేది కాదు. అందువల్ల, శ్రీహరి బలిచక్రవర్తికి లోకప్రదర్భనార్థం 
పాతాళస్వర్గ రాజ్యాలు ఇచ్చాడు. 

తుమ్మనపుడూ, పడినప్పుడూ, కాలు జారినపుడూ, తెలివి తప్పినపుడూ శ్రీమన్నారాయణుని నామస్మరణంచేసే 
పురుషునికి కర్మబంధాలు ఉండవు. ఆ బంధాలనుండి విముక్తి పొంది సుజ్ఞానవంతుడవుతాడు. ఆత్మజ్ఞానం అనుగ్రహించే 
వాసుదేవుడు మాయామయమయిన ఇహలోక సుఖభోగాలనూ, అనశ్వరమయిన ఐశ్వర్యాలను ఏ విధంగా ప్రసాదిస్తాడనే 
సందేహం వద్దు. శ్రీహరి యాచన నెపంతో బలిచక్రవర్తి సర్వసంపదలను హరించాడు. బలిని కేవలం శరీరమాత్రావశిష్టుని 
చేశాడు. వారుణ పాశాలతో బంధించి చివరకు వదలిపెట్టినపుడు బలిచక్రవర్తి ఈ విధంగా అన్నాడు. 


సీ. పరమేశ్వరునకు నెప్పటి పదార్థములందుందృష్ణ లేకుండుట దెలిసినాండ 
నింద్రాదులెల్ల నుపేంద్రునిం బ్రార్ధించి యడిగిరి గాని శ్రీహరికింగోరి 
కలు లేవు; మిక్కిలి గంభీరమగు మహాకాలస్వభావంబు గలుగుచుండు 
నరయంగ మన్వంతరాధిపత్యమును లోకత్రయంబును నెంత గానందలంప 


ఆ. మత్పితామహుండు మానవంతుండు ప్ర, హ్లాదవిభునింజూచి హర్షమంది 
యొద్దియైనంగోరు మిచ్చెద ననుటకు, నంతలోన నీశ్వరాజ్ఞందెలిసి. 1114 


ప్రతి : పరమేశ్చరునకున్‌= భగవంతునికి; ఎప్పటి పదార్థములు +అందున్‌; తృష్ణ్టలేకుండుట= ఆశ లేకుండుటను; తెలిసినాం 
దన్‌= తెలిసినవాడను; ఇంద్రాదులు +ఎల్లన్‌= ఇంద్రుడు మొదలయిన దేవతలు; ఉపేంద్రునిన్‌+ప్రార్థించి; అడిగిరి+కాని; 
శ్రీహరికిన్‌; కోరికలు లేవు= కాంక్షలు లేవు; మిక్కిలి= అతిశయించిన; గంభీరము +అగు; మహాకాలస్వభావంబు; 
కలుగుచున్‌+ఉండున్‌; అరయన్‌+కన్‌= పరిశీలించగా; మను +అంతర+ఆధిపత్యమును= మన్వంతర కాలందాక ఆధిపత్యం; 
లోకత్రయంబును= ముల్లోకాలును; ఎంత+కానన్‌ +తలంపన్‌= పరిశీలింపగా ఎంతటివి?; మత్‌+పితామహుండు= మా 
తాత మానవంతుండు= అభిమానం కలవాడగుు; ప్రహ్ష్ణాదవిభునిన్‌+చూచి= ప్రహ్లాద ప్రభువుని గాంచి; హర్షము+అంది= 
సంతోషపడి; ఎద్ది+ఐనన్‌+కోరుము +ఇచ్చెదన్‌= ఏది అయిన కోరుము ప్రసాదింతును; అనుటకున్‌ = స్వామి చెప్పడంలోని 
ఆంతర్యం [గ్రహించిన ప్రహ్లాదుడు; అంతలోనన్‌; ఈశ్వర +ఆజ్ఞన్‌= ఈశ్వర ఆజ్ఞలోని ఆంతర్యం; తెలిసి= గ్రహించి. 

తా ; భగవంతునికి ఎటువంటి పదార్థాలపైన కూడా కాంక్షలేదని తెలుసు. ఇంద్రుడు మొదలయిన దేవతలు ఉపేంద్రుని 
ప్రార్ధించడంవల్ల ఆ స్వామివచ్చి నిన్ను యాచించాడు. అంతేకాని అసలు శ్రీహరికి కోరికలనేవి లేవు. అదే గంభీరమయిన 
ఆయన స్వభావం. ఈ దృష్టి ఉన్నవారికి మన్వంతరాధిపత్యమెంత? త్రిలోకాధిపత్యమెంత? మా పితామహుడు ప్రహ్లాదుడు 
అభిమానవంతుడు. నరసింహావతారంలో ఆ స్వామి ఎంతో సంతోషంతో మా తాతనుచూచి ఏది అడిగితే అది ఇస్తానని 
అన్నాడు. అప్పుడు మహానుభావుడైన ప్రహ్లాదుడు ఈశ్వరాజ్ఞలోని అంతరార్థం తెలుసుకొన్నాడు. 

వ. ఇట్లకుతోభయంబు, పిత్య్రంబయిన రాజ్యంబు నొల్లక పరమేశ్వరు దాస్యంబ కోరె, నా ప్రహ్లాద 
చరిత్ర కథనావసరమ్మున నీ తండ్రికిని నీకును విశేషంబుగా నే పురుషుండు భగవదనుగ్రహంబుం బొంద 
నోపు నని పుండరీకాక్షుం దానతిచ్చిన వాక్యంబులు వక్ష్యమాణ[గ్రంథంబున విస్తరించెద! నా బలిచక్రవర్తి 
గృహద్వారంబున నఖీల లోకగురుందైన శ్రీమన్నారాయణుండు గదాపాణియును నిజజనానుకంపితుండును 


666 శ్రీమహాభాగవతము 


శంఖచక్రాద్యాయుధ ధరుండును నగుచు నిప్పుడును దేజరిల్లుచుండు; నట్టి బలిద్వారంబున నున్న 
గరుడధ్వజుండు లోకంబుల గెలువ నిచ్చగొన్న దశ[గ్రీవుం డుల్లంఘిత శాసనుందై ప్రవేశంబు గావింపం 
దన పాదాంగుష్టంబున యోజనాయుతాయుతంబులం బాజంజిమ్మె, వినుము. 115 


ప్రతి : ఇట్లు= ఈ రకంగా; అకుతోభయంబు= ఎవరివల్లా భయంలేని; పిత్రంబు+అయిన= తన తందడ్రిదయిన; రాజ్యంబున్‌+ 
ఒల్లక= రాజ్యం కావాలని కోరక; పరమేశ్వరు దాస్యంబు +అ= పరమేశ్వరునకు దాసుడుగా ఉండడాన్న; కోరెన్‌= కోరెను; 
ఆ ప్రహ్లాద చరిత్ర కథన +అవసరమ్మునన్‌= ఆ ప్రహ్లాదుని కథను చెప్పే సందర్భంలో; నీ తండ్రికినిన్‌; నీకునున్‌; విశేషంబు+కాన్‌; 
ఏ పురుషుండు; భగవత్‌ +అనుగ్రహంబున్‌ +పొందన్‌ +ఓపున్‌+అని= పొందజాలునని; పుండరీక +అక్షుండు = పద్మాల 
వంటి కన్నులుగల విష్ణువు; ఆనతి+ఇచ్చిన= సెలవిచ్చిన; వాక్యంబులు; వక్ష్యమాణ (గ్రంథంబునన్‌= ముందు చెప్పబోయే 
స్మంధాలలో; విస్తరించెదన్‌= విపులీకరిస్తాను; ఆ బలిచక్రవర్తి గృహద్వారంబునన్‌= ఇంటివాకిట; అఖీల లోకగురుందు +ఐన = 
సమస్త లోకములకు గురువయిన,; శ్రీమత్‌+నారాయణుండు = శ్రీ మహావిష్ణువు; గదాపాణియును= గదను ధరించినవాడును; 
నిజజన +అనుకంపితుండును= స్వజనులపట్ల విశేషమయిన దయకలవాడును; శంఖచక్ర+ఆది ఆయుధధరుండును= 
పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం మొదలగు ఆయుధాలను ధరించినవాడును; అగుచున్‌ ఇప్పుడున్‌; లేజరిల్లుచుందున్‌= 
ప్రకాళిస్తూ ఉంటాడు; అట్టి బలి ద్వారంబునన్‌= అట్టి బలిచక్రవర్తి వాకిట) ఉన్న= ఉన్నటువంటి; గరుడధ్వజుండు= 
శ్రీమహావిష్ణువు; లోకంబులన్‌; గెలువన్‌= గెలువదానికి; ఇచ్చన్‌+కొన్న= కోరికగల; దశగ్రీవుందు= పదితలలుగల రావణుడు; 
ఉత్‌+లంఘితశాసనుండు +ఐ= అతిక్రమించిన మర్యాదలు కలవాడై; ప్రవేశంబున్‌+కావింపన్‌= చొరబడడానికి ప్రయత్నించగా; 
తనపాద+అంగుష్టంబునన్‌= తన కాలి బొటనవ్రేలితో, యోజన +అయుత +అయుతంబులన్‌= పదికోట్ల యోజనాల దూరంలో; 
పాజన్‌ చిమ్మెన్‌= పడేటట్లు చిమ్మివేశాడు; విను= ఆలకించుము. 


తా : అందువల్ల ఆయన ఎవరివల్లా భయంలేని తన తండ్రి రాజ్యం కావాలని కోరలేదు. పరమేశ్వరుని దాస్యాన్ని కోరాడు. 
అప్పుడు 'నీ తండ్రికంటె నీకంటె విశేషంగా ఏ పురుషుడు భగవదనుగ్రహం పొందగలుగుతాడు అంటూ ఆ పుందరీకాక్షుడు 
పలికిన పలుకుల సారాన్ని తరువాతిభాగంలో (సప్తమ స్మంధంలో) విస్తరించి చెబుతాను. సకల సద్దురుడైన శ్రీమన్నారాయణుడు 
తనవారిపట్ల దయ కలిగినవాడై శంఖం చక్రం మొదలయిన ఆయుధాలతో గదను ధరించి ఆ బలిచక్రవర్తి గృహద్వారంలో 
ఇప్పటికి కూడా కాపలా కాస్తున్నాడు. అటువంటి బలిచక్రవర్తి ఉండే సుతల లోకాన్ని జయించాలనే వాంఛగొన్న రావణుడు 
అనుజ్ఞలేకుండా సుతలంలోనికి ప్రవేశించినపుడు ఆ శ్రీమన్నారాయణుండు తన కాలి బొటనవ్రేలితో లంకేశ్వరుణ్లి పదికోట్ల 
యోజనాలదూరంలో పడేటట్లు చిమ్మివేశాడు. 


క. ఆ సుతలమునకుంగ్రిందై, భాసిల్లుందలాతలంబు; ప్రభువందు మయుం 
డాసురపుర నిర్మాతగ, వాసిగంబొగడంది యేలు వసుధాధీశా! 116 


ప్రతి :; వసుధా+అధీశా!= లోకపాలకా!; ఆ సుతలమునకున్‌= ఆ సుతల లోకానికి; క్రిందు+ఐ= కిందిభాగంలో; 
తలాతలంబు= తలాతలమనే పేరు గల లోకం; భాసిల్లున్‌= ప్రకాశించును; అందున్‌ ప్రభువు= ఆ తలాతల లోకానికి 
రాజు మయుడు; ఆసురపుర నిర్మాతగన్‌= రాక్షసుల పట్టణాలు నిర్మించిన మహాశిల్పిగ వాసిగన్‌= ప్రశస్తముగ; పొగడు +అంది= 
పొగడ్తల గన్నవాదై; ఏలున్‌= పాలించును. 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 66/7 


తా : ఆ సుతలానికి కిందిభాగంలో తలాతలం ఉంది. ఆ తలాతలానికి మయుడు ప్రభువు. రాక్షసుల పట్టణాలు నిర్మించిన 
మహాశళిల్పిగా ప్రసిద్ధుడయిన మయుడు తలాతలాన్ని పాలిస్తుంటాడు. 
చ. పురహరుచే రమేశ్వరుండు భూతహితార్ధముగాంబురత్రయం 
బరుదుగ నీజుసేసె; శరణాగతు నా మయుంగాంచి యెంతయుం 
గరుణందలాతలంబునకుంగర్తంగ నిల్పిన నున్నవాండు శ్రీ 
ధరుని సుదర్శనంబునకుందప్పి విముక్త్షభయుండుంగాందగన్‌. 17 


ప్రతి : రమా+ఈశ్వరుండు= లక్ష్మీపతి; భూతహిత+అర్థము+కాన్‌= ప్రాణికోటికి హితం కలిగించడానికోసం; పురహరుచేన్‌= 
పురాలను బూడిద చేసిన శివునిచే, పురత్రయంబు= మూడు పట్టణాలను; అరుదు+కన్‌= ఆశ్చర్యంగా; నీజబు+చేసెన్‌= 
బూడిద చేశాడు; శరణ+ఆగతున్‌= శరణు జొచ్చినట్టి, ఆ మయున్‌= ఆ మయ అనే పేరుగల రాక్షసుని; కాచి= కాపాడి; 
ఎంతయున్‌= మిక్కిలి కరుణన్‌= దయతో; తలాతలంబునకున్‌; కర్తంగన్‌; నిల్పినన్‌= నిలుపగ్గాా విముక్తభయుండున్‌+కాన్‌= 
ప్రాణభయం నుండి బయటపడినవాదై; శ్రీధరుని= లక్ష్మీపతియొక్క సుదర్శనంబునకున్‌= సుదర్శనాయుధానికి; తప్పి= 
తొలగి; ఉన్నవాండు= ఉంటున్నాడు. 

తా:శ్రీ మహావిష్ణువు ముల్లోకాలకు హితం కలిగించడంకోసం శివునిచేత త్రిపురాలను బూడిద చేయించాడు. అప్పుడు 
మయుడు విష్ణువును శరణు పొందాడు. శ్రీహరి మయుని కరుణించి తలాతలానికి రాజుగా చేశాడు. అతనికి విష్ణుదేవుని 
సుదర్శనచక్రంవల్ల తప్ప మరి దేనివల్లనూ మరణభయం లేదు. 


క. తలంపంగ నా క్రింద మహా, తలమునంగద్రువవధూటి తనయులు సర్పం 

బులు గలవు పెక్కు శిరములు, నలరంగాం (గోధవశగణావళి యనంగన్‌. 118 
ప్రతి : తలంపంగన్‌= తలంపగ్గా; ఆ క్రిందన్‌= ఆ తలాతలానికి కింద; మహాతలమునన్‌= మహాతలంలో; కద్రువ వధూటి 
తనయులు= కద్రువ కొడుకులు; సర్పంబులు = పాములు; పెక్కుశిరములు = అనేకములైన తలలు; అలరంగాన్‌= ఒప్పగా; 
కోధవశగణ +ఆవళి= కోపంతో నిండిన గుంపులు; అనంగన్‌= అని చెప్పదగినవి; కలవు= ఉన్నాయి. 
తా ; తలాతలానికి కింద మహాతలం ఉంది. ఆ మహాతలంలో కద్రువ కొడుకులయిన సర్పరాజులు ఉన్నారు. వారికి 
ఒక్కొక్కరికి పెక్కు పదడగలున్నాయి. ఆ సర్పగణం క్రోధంతో ఉద్రేకంతో ప్రవర్తిస్తూ ఉంటుంది. 
వ. మటథజియును గుహక తక్షక కాళియ సుషేణాది ప్రధాను లయినవార లతులశరీరంబులు గలిగి 
యాదిపురుషుని వాహనంబైన పతగరాజభయంబున ననవరతంబు నుద్వేజితు లగుచు స్వకళ త్రాపత్య 
సుహృద్బాంధవ సమేతు లయి యుండుదు; రా (క్రింద రసాతలంబున దైత్యులు దానవులు నగు నివాతకవచ 
కాలకేయులను హిరణ్యపుర నివాసులగు దేవతాశత్రువులు మహాసాహసులును దేజో£_ధికులును నగుచు 
సకల లోకాధీశ్వరుండైన శ్రీహరితేజంబునం బ్రతిహతులై వల్మీకంబులందు నడంగియున్న సర్పంబుల 
చందంబున నింద్రదూతి యగు సరమచేం జెప్పంబదెడు మంత్రాత్మక వాక్యంబులకు భయంబు నొందు 
చుండుదురు. 119 


668 శ్రీమహాభాగవతము 


ప్రతి : మజియును= అంతేగాక; కుహక; తక్షక కాళియ; సుషేణ+ఆది ప్రధానులయినవారలు= ముఖ్యులైనవారు; అతుల 
శరీరంబులున్‌+కలిగి= సాటిలేని మేటి దేహాలు కలిగినవారయి; ఆదిమపురుషుని వాహనంబు+ఐన = ఆదిపురుషుడయిన 
నారాయణుని వాహనమయిన; పతగ రాజభయంబునన్‌= గరుత్మంతుని భయంవల్ల; అనవరతంబున్‌= ఎల్లప్పుడు; 
ఉద్వేజితులు +అగుచున్‌= కలవరపడుచు; స్వకళత్ర= తమ భార్యలతో; అపత్య= సంతానంతో; సుహృద్‌= మిత్రులతో; 
బాంధవ సమెతులు+ఐ= బంధువులతో కూడినవారై; ఉండుదురు; ఆ క్రిందన్‌= ఆ మహాతలంకింద; రసాతలంబునన్‌; 
దైత్యులు దానవులును+అగు; నివాతకవచ కాలకేయులు +అను= నివాతకవచులు, కాలకేయులు అను; హిరణ్యపుర 
నివాసులు +అగు= హిరణ్యపురంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకొన్నవారగు; దేవతాశత్రువులు= దేవతలకు విరోఢులైనవారూ; 
మహాసాహసులును= గొప్ప సాహసం కలవారును; తేజస్‌+అధికులును అగుచున్‌ = తేజస్సుచే గొప్పవారగుచు; సకలలోక+ 
అధీశ్వరుండు+ఐన = సమస్త లోకాలకు ప్రభువయిన,; శ్రీహరి తేజంబునన్‌= శ్రీహరి తేజముచేత; ప్రతిహతులు+ఐ= 
కొట్టబడిన వారలయి అణచబడినవారై; వల్మీకంబులు +అందున్‌= పుట్టలలో; అడంగి+ఉన్న= అణగియున్న్యు సర్పంబుల 
చందంబునన్‌= పాములవలె; ఇంద్రదూతి+అగు= ఇంద్రుని దూతి అయిన సరమచే; చెప్పన్‌+పడెడు = ఉచ్చరింపబడే; 
మంత్ర+ఆత్మక వాక్యంబులకున్‌= మంత్ర స్వరూపమైన వాక్యాలకు; భయంబున్‌+ఒందుచున్‌= దిగులు పడుచు; ఉండుదురు= 
ఉంటారు. 


తా : ఆ మహాతలంలో కుహకుడు - తక్షకుడు, కాళియుడు, సుషేణుడు మొదలయిన సర్పముఖ్యులున్నారు. వారు సాటిలేని 
మేటిరూపం కలవారు. ఆదిపురుషుడయిన నారాయణుని వాహనమయిన గరుత్మంతుని భయంవల్ల కలవరపడుతూ ఎల్లప్పుడూ 
భార్యలతో, బిడ్డలతో, మిత్రులతో, బాంధవులతో కలిసి ఉంటారు. మహాతలం కింద రసాతలం ఉన్నది. ఆ రసాతలంలో 
దైత్యులు, దానవులూ అయిన హిరణ్యపురవాసులు, నివాతకవచులు, కాలకేయులు అనువారు నివాసం చేస్తుంటారు. వారు 
దేవతలపట్ల శత్రుత్వం వహించి ఉంటారు. మహాసాహసవంతులు, తేజస్సు కలవారు అయినా అన్ని లోకాలకూ ప్రభువయిన 
శ్రీహరి తేజస్సుకు లొంగిపోయినవారై పుట్టలలో దాగిన సర్పాల మాదిరిగా భయంతో బతుకుతుంటారు. ఇంద్రుని దూతి 
అయిన సరమ ఉచ్చరించే మంత్రాలకు బద్దులై దిగులుదిగులుగా జీవిస్తారు. 


క. ఇందుకులోద్భవ! వినుమా, క్రిందటి పాతాళమునను గ్రీడించుచు నా 

నందము నొందుచు నుండును, సందడింబడి నాగకులము చతురతతోదన్‌. 120 
ప్రతి: ఇందుకుల+ఉద్భవ = చంద్రవంశంలో పుట్టినవాడా!; వినుము; ఆ క్రిందటి= అన్నిటికన్న కిందగల; పాతాళమునను= 
పాతాళలోకంలో; నాగకులము= నాగజాతి; చతురత తోదన్‌= చాతుర్యంతో; సందడిన్‌+పడి= సందడిలో మునిగి తేలినదై; 


క్రీడించుచున్‌= స్వేచ్చామయ క్రీడలలో పాల్గొనుచు; ఆనందమున్‌ ఒందుచున్‌+ఉండును= ఆనందమును అనుభవిస్తూ 
ఉంటుంది. 


తా; చంద్రవంశంలో పుట్టిన మహారాజా! విను. అన్నిటికన్నా దిగువ పాతాళలోకముంది. ఆ పాతాళలోకంలోని నాగజాతివారు 
ఎంతో తెలివిగలవారయి ఎంతో ఉత్సాహంగా తిరుగుతుంటారు. 


వ. ఇట్లు వాసుకి ప్రముఖులైన శంఖ కుళిక మహాశంఖ శ్వేత ధనంజయ ధృతరాష్ట్ర శంఖచూడ కంబళాశ్వతర 
దేవదత్తాదు లయిన మహానాగంబు లై దాజేడు పదియు నూలు వేయు శిరంబులు గలిగి ఫణామణికాంతులం 
జేసి పాతాళతిమిరంబును బాపుచుందడుదురు. 121 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 669 


ప్రతి : ఇట్స; వాసుకి ప్రముఖులు+ఐన= వాసుకి మొదలయిన, వాసుకి అంతటి ప్రాముఖ్యం కలవారయిన; శంఖ; కుళిక; 
మహాశంఖ; శ్వేత; ధనంజయ; ధృతరాష్ట్ర శంఖ చూడ; కంబళ; అశ్వతర; దేవదత్త+ఆదులు +అయిన = శంఖాది 
నామములుగల; మహానాగంబులు= గొప్ప సర్పాలు; ఐదు; ఆజు; ఏడు; పదియు; నూజు; వేయు; శిరంబులు +కలిగి= 
తలలు గల్లి, ఫణామణి కాంతులన్‌+చేసి= తమ పడగలమీది మణులకాంతులతో; పాతాళ తిమిరంబును = పాతాళంలోని 
చీకట్లను; పాపుచుండుదురు= పారదోలుతుంటారు. 


తా :; వాసుకి, శంఖుడు, కులికుదు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరా(్షుడు, శంఖచూడుడు, కంబళుడు, 
అశ్వతరుడు, దేవదత్తుడు మొదలైనవారు పాతాళలోక వాసులయిన మహానాగులు. వారిలో కొందరు ఐదుతలలవారు. 
కొందరు ఆరు తలలవారు. మథికొందరు పది తలలవారు. ఇంకా కొందరు నూరు తలలవారు, వేయితలలవారు కూడా 
ఉన్నారు. వారి పడగలమీద మణులు మెరుస్తుంటాయి. ఆ మణుల కాంతులు పాతాళంలోని చీకట్లను బారదోలుతుంటాయి. 


సీ పాతాళలోకంబు పాంతున శేషుండు వెలయంగ ముప్పదివేల యోజ 
నంబుల వెడలుపునను దోంకంజుట్టంగాం జుట్టుకయుండు; విష్ణుని మహోగ్ర 
మైన శరీరంబు; దానై యనంతాఖ్య సంకర్షణుండుండు సంతతంబు, 
నట్టి యనంతనామాభిధానుని మస్తకమున సిద్ధార్ధంబుకరణి ధరణి 


ఆ. యంత నా విభుండు నఖిలలోకంబుల, సంహరింపంగోరి చందకోప 
వశత సృజనంజేయు వరుస నేకాదశరుద్రమూర్తు లనెడు రౌద్రమతుల. 122 


ప్రతి : పాతాళలోకంబు= పాతాళలోకానికి; పాంతునన్‌= అడుగున; శేషుండు= ఆదిశేషుడు; వెలయంగన్‌= ఒప్పగా; 
ముప్పదివేల యోజనంబుల వెదలుపునను = ముప్పైవేల యోజనాల వెడల్పున; తోంకన్‌= తోకను; చుట్టంగాన్‌ +చుట్టుక + 
ఉండున్‌= చుట్టగా చుట్టుకొని ఉంటుంది; విష్ణుని= విష్ణుదేవునియొక్క మహా+ఉగ్రము+ఐన శరీరంబు= ఎంతో 
భయంకరమయిన శరీరం; తాను+ఐ= తానుగా; సంతతంబున్‌= ఎల్లప్పుడు; అనంత +ఆఖ్యసంకర్షణుండు= అనంతుడు, 
సంకర్షణుడు అను పేర్లతో నుండును; అట్టి= అటువంటి; అనంతనామ +అభిధానుని= అనంతుడు అనే పేరుగల వాని; 
మస్తకమునన్‌= తలమీద; ధరణి= భూమి; సిద్ద+అర్థంబు కరణి= ఆవగింజలాగున ఉన్నది; అంతన్‌; ఆ విభుండు= ఆ 
ఆదిశేషుడు; అభిలలోకంబులన్‌= సకల లోకాలను; సంహరింపన్‌+కోరి= సంహరించే నిమిత్తం; చండకోపవశతన్‌ = 
భయంకరమయిన కోపంతో; ఏకాదశ రుద్రమూర్తులు +అనెడు= పదకొండు మంది రుద్ర మూర్తులనేవారిని; రౌద్రమతులన్‌= 
భీతిగొలిపే మనస్సు గలవారిని సృజన +చేయున్‌= సృష్టిస్తాడు. 

తా :; పాతాళలోకం అడుగున ఆదిశేషుడు ఉన్నాడు. అతడు ముప్పదివేల యోజనాల వెడల్పున తన శరీరాన్ని చుట్ట 
చుట్టుకొని ఉంటాడు. విష్ణు మహాదేవుని మహత్తర శరీరమయిన ఆదిశేషునికే అనంతుడు, సంకర్షణుడు అని పేర్లు. 
అనంతుదని పేరు గల ఆదిశేషుని తలమీద ఆవగింజలాగున ఈ భూమండలం ఉన్నది. ప్రళయకాలంలో లోకాలను 
సంహరించే నిమిత్తం ఈ ఆదిశేషుడు ప్రచండమయిన కోపంతో పదునొకండు మంది రుద్రులను సృష్టిస్తాడు. 


ఆ. అట్టి రుద్రమూర్తు లతులత్రినేత్రులు, నఖిలశూలహస్తులగుచునుందు; 
రందు నున్న ఫణికులాధిపుల్‌ శేషుని, పాదపంకజముల భక్తింజేరి. 123 


670 శ్రీమహాభాగవతము 


ప్రతి: అట్టి= అలాంటి; రుద్రమూర్తులు; అతుల= సాటిలేని; త్రినేత్రులు= మూడు కన్నులు కలవారు; అఖీల శూలహస్తులు+ 
అగుచున్‌+ఉందురు= సమస్తములైన త్రిశూలాల చేతబట్టినవారుగా నుందురు; అందున్‌+ఉన్న అక్కడున్న; ఫణికుల+అధిపుల్‌= 
సర్పకులాధిపతులు; శేషుని= ఆదిశేషుని; పాదపంకజములన్‌ = పద్మాల వంటి పాదాలను; భక్తిన్‌+చేరి= భక్తితో 
సమీపించినవారలయి... 
తా : ఆ రుద్రమూర్తులందరూ మూడుకన్నులు కలవారు. త్రిశూలధరులు. ఆ లోకంలోని సర్పరాజగణం శేషుని పాదహ్మూలను 
భక్తితో సేవిస్తూ ఉంటుంది. 
ఆఅ. నము లగుచు ననుదినంబును మౌళి ర, త్నములచేతంగడు ముదంబు నొంది 

కోరికలు దలిర్చ నీరాజనంబుల, నిచ్చుచుందు రెపుడు మచ్చికలను. 0! 
ప్రతి : నములు+అగుచున్‌= వినమత కలవారగుచు; అనుదినంబును= ప్రతిరోజు; మౌళిరత్నములచేతన్‌= పడగలమీది 
రత్నకాంతులతో; కడున్‌= మిక్కిలి ముదంబున్‌+ఒంది= సంతోషమంది; కోరికలు +తలిర్పన్‌= కాంక్షలు చిగురింప; 
నీరాజనంబులన్‌= ఆరతులను; ఎపుడున్‌= ఎల్లప్పుడు; మచ్చికలను = వినమతలతో; ఇచ్చుచుందురు= ఇస్తుంటారు. 
తా :; అణకువగలవారై, ప్రతిరోజు మిక్కిలి సంతోషంతో, తమ కోరికలీదేరగా, పడగలమీదనున్న మణులతో నిరంతరం 
ఆసక్తితో హారతులిస్తుంటారు. 
వ. మజతియు నా సంకర్షణమూర్తిం జేరి నాగకన్యకలు కోరికలు గలవార లగుచు నొప్పెడి శరీర 
విలాసంబులంజేసి యగురు చందన కుంకుమ పంకంబు లనులేపనంబులు సేయుచు, సంకర్షణ మూర్తి 
దర్శన స్పర్శనాదుల నుద్చోధిత మకరధ్వజావేశిత చిత్తంబులు గలిగి చిబునవ్వు లొలయ నధికాభిలాషం 
దేసి స్మితావలోకనంబుల సదవ్రీడితలై యవలోకించుచుండ ననంత గుణంబులు గల యనంత దేవుం 
డుపసంహరింపం బడిన క్రోధంబు గలిగి లోకంబులకు క్షేమంబు గోరుచు సురాసుర సిద్ధ గంధర్వ విద్యాధర 
మునిగణంబు లనవరతంబు ధ్యానంబు సేయ సంతత సంతోషాతిశయంబున మ్రాంగన్ను వెట్టుచు, సలలిత 
గీతావాద్యంబుల నానందంబు నొందుచుం, దన పరిజనంబుల నతిస్నేహంబున నవలోకించుచు, 
నవతులసీగంధ పుష్పరసామోదిత మధుకర వ్రాత మధుర గీతంబులు గల వైజయంతీ వనమాలికల 
ధరియించుచు నీలాంబరధరుందడును, హలధరుండును నగుచు నితండు మహేంద్రుదడొ హరుందొ యనుచు 
జనంబులు వలుకుచుండం గాంచనాంబరధరుందడై ముముక్షువులు ధ్యానంబులు సేయ నధ్యాత్మ 
విద్యాయుక్తంబయిన యానంద హృదయ (గ్రంధిని భేదించు నట్టి శేషుని స్వాయంభువుండగు నారదుండు 
తుంబురు ప్రభృతులగు బుషి (శ్రేష్టులతోంజేరుకొని కమలాసనుని సభాస్థానంబునందు నిట్లు 
స్తుతియించుచుండు. 125 
ప్రతి: మజియున్‌; ఆ సంకర్షణమూర్తిన్‌+చేరి= వ్యూాహరూపమయిన సంకర్షణుని చేరి; నాగకన్యకలు = నాగలోకం లోని 
పెండ్లికాని కన్యలు; కోరికలు +కలవారలు +అగుచున్‌ = కాంక్షలు కలవారగుచు; ఒప్పెడి= ప్రకాళించెడి; శరీర 
విలాసంబులన్‌ +చేసి= దేహసంబంధమైన వివిధ విలాసాలను ప్రదర్శించి; అగరు= అగరు; చందన = శ్రీగంధం; 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 6/71 


కుంకుమపంకంబులు = కాళ్ళీర పంకంబుల; అనులేపనంబులు +చేయుచున్‌= పూతలు పూయుచు; సంకర్షణమూర్తి= ఆ 
అనంతమూర్తి దర్శన స్పర్శన +ఆదులన్‌= చూడడం, తాకడం మొదలైన వానిచే; ఉద్చోధిత= మేల్కొల్పబడిన; మకర 
ధ్వజ+ఆవేశిత చిత్తంబులు +కలిగి= మన్మథునిచేత ఆవేశింపబడిన చిత్తాలు కలిగి; చిరునవ్వులు +ఒలయన్‌= చిరునవ్వులు 
చిందిస్తూ; అధిక +అభిలాషన్‌ +చేసి= అణచుకోవడానికి వీలు లేనంత కోరికలవలన; స్మిత +అవలోకనంబులన్‌= 
చిరునవ్వుతోకూడిన చూపులతో; సవీడితలు +ఐ= సిగ్గులు కలవారయి; అవలోకించుచుండన్‌ = చూస్తుండగా; 
అనంతగుణంబులు+కల= అసంఖ్యాక కల్యాణ గుణాలుగల; అనంతదేవుండు= అనంతుడనే పేరుగల దేవుడు; 
ఉపసంహరింపన్‌+పడిన= శమింప చేయబడిన, అణచుకొనిన; క్రోధంబు+కలిగి= కోపం కలిగి; లోకంబులకున్‌= 
సర్వలోకాలకు; క్షేమంబు+కోరుచున్‌= కుశలాన్ని వాంఛిస్తూ సుర+అసుర, సిద్ధ, గంధర్వ, విద్యాధర మునిగణంబులు = 
సురలు, అసురులు, సిద్దులు, గంధర్వులు, విద్యాధరులు, మునుల సమూహాలు; అనవరతంబు= ఎదతెగకుంద; 
ధ్యానంబు+చేయన్‌= ధ్యానం చేయగా; సంతత సంతోష+అతిశయంబునన్‌= ఎల్లప్పుడు కలిగిన సంతోషంయొక్క ఆధిక్యంతో; 
మ్రాంగన్ను పెట్టుచున్‌= అరమోడ్పు కనులతో; సలలితగీతా వాద్యంబులన్‌= లలిత గీతాలతో, వాద్యాలతో; ఆనందంబున్‌= 
సంతోషాన్ని ఒందుచున్‌= పొందుతూ; తన పరిజనంబులన్‌= తనతోడి పరిజనాన్ని అతిస్నేహంబునన్‌= మిక్కిలి (డ్రేమతో; 
అవలోకించుచున్‌= చూస్తూ నవతులసీ= అపుడే కొత్తగా కట్టిన తులసీదళాలయొక్క గంధ= సువాసనచ్చే; పప్పరస+ఆమోదిత= 
మకరందంచే సంతోషితమైన; మధుకరవ్రాత= తుమ్మెదల సమూహంయొక్క మధురగీతంబులుగల= ఇంపయిన పాటలుగల; 
వైజయంతీ వనమాలికలన్‌; ధరియించుచున్‌= మెదనుంది పాదాలవరకు వ్రేలాడు తోమాలం ధరిస్తే నీల+అంబరధరుండును= 
నల్లని వస్త్రాలు ధరించిన వాడును; హలధరుండును= నాగేటిని ధరించినవాడును; అగుచున్‌; ఇతండు; మహా+ఇంద్రుండు+ఒ= 
అమరావతి ప్రభువో; హరుండు+ఒ= ఈశ్వరుడో; అనుచున్‌; జనంబులు; పలుకుచుందడన్‌= సంభావించుచుండగా; కాంచన + 
అంబరధరుండు+ఐ= బంగారు వస్త్రాలు ధరించినవాదై; ముముక్షువులు= ముక్తిని కోరువారు; ధ్యానంబులు+చేయన్‌ = 
ధ్యానం కొనసాగించగా; అధ్యాత్మ విద్యాయుక్తంబు +అయిన = మోక్షసంబంధి విద్యకు తగిన; ఆనంద హృదయ[గ్రంథిని= 
ఆనందమయమయిన హృదయపు ముడిని; భేదించునట్టి; శేషునిన్‌= ఆదిశేషుని; స్వాయంభువుండు +అగు= తనంత తాను 
జన్మించిన; నారదుండు= నారదమహర్ష్చి తుంబురు ప్రభృతులు +అగు= తుంబురుడు మొదలయిన; బుషిశ్రేష్టులతోన్‌= 
బుషిపుంగవులతో; చేరుకొని= కూడి; కమల+ఆసనుని = బ్రహృ్నదేవుని; సభాన్థానంబు +అందున్‌= పేరోలగంలో; ఇట్లు; 
స్తుతియించుచుండున్‌= స్తోత్రం చేస్తుంటాడు. 


తా : సంకర్షణ మూర్తి అయిన ఆ ఆదిశేషుని దగ్గరికి తమ కోరికలు తీర్చుకోవడానికి నాగకన్యకలు వస్తుంటారు. ఆయన 
సమక్షంలో తమ శరీరవిలాసాలు ప్రదర్శిస్తుంటారు. అగరు, చందనం, కుంకుమపువ్వుతో కలిపి మెత్తని ముద్దగా తయారు 
చేసిన సుగంధ లేపనాలతో ఆయనను అర్చిస్తారు. ఆ తరువాత ఆ అనంతుని అపురూపమయిన రూపాన్ని తనివితీరా 
చూడడంవల్లనూ, ఆ మూర్తిని తాకడంవల్లనూ కామోద్రేకం కలిగిన వారవుతారు. ఆ కారణంగా చిరునవ్వులు చిందిస్తూ 
సిగ్పు లొలకబోస్తూ, క్రీగంటి చూపులు ప్రసరింపజేస్తూ ఆయన వంక చూస్తుంటారు. అప్పుడు అనంతగుణ సంపన్నుడయిన 
అనంతుడు తన సహజ కోపాన్ని వదలిపెట్టి శాంతుదవుతాదు. లోకాలన్నిటికి క్షేమాన్ని కాంక్షిస్తాడు. దేవతలు, అమరులు, 
సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, మునులు, అనంతుని సదా ధ్యానం చేస్తుంటారు. అపుడు అనంతుడు సంతోషంతో 
అరగన్ను మోడ్పులతో, లలితగీతాలతో కూడిన మనోహరమయిన వాద్యధ్వనులకు ఆనందిస్తుంటాడు. తన పరిజనాన్ని 
ప్రీతితో తిలకిస్తుంటాడు. వైజయంతీ మాలికలను ధరిస్తుంటాడు. ఆ మాలికలు అపుడే కూర్చిన తులసీమంజరులతో 
కూడినవై ఉంటాయి. ఆ మంజరుల మకరంద సుగంధాలకు క్రమ్ముకొన్న తుమ్మెదలు జుమ్ముజుమ్మని పాటలు పాడుతుంటాయి. 


672 శ్రీమహాభాగవతము 


అతడెప్పుడూ నల్లని వస్త్రాలు ధరించి నాగలిని ఆయుధంగా పట్టుకొని ఉంటాడు. అతణ్ణి మహేంద్రుడో, శివుడో అని 
అసలు జనులు భావిస్తుంటారు. ఆయన ఒక్కొక్కసారి బంగారు వస్త్రాలతో ్రకాశిస్తుంటాడు. ఆ శేషుడు మోక్షార్భులై తనను 
ధ్యానించేవారి హృదయ[గ్రంథిని తొలగించి అధ్యాత్మ విద్యతో కూడిన ఆనందాన్ని కలిగిస్తాడు. అందువల్లనే ముక్తిని 
కోరేవారు అనంతుని భక్తితో ఆరాధిస్తుంటారు. ఇన్ని మహిమలు కలిగినవాడు కావడం వల్లనే బ్రహ్మ మానస పుత్రుడయిన 
నారదుడు, తుంబురుడు మొదలయిన బుషిపుంగవులతో కూడి బ్రహ్మదేవుని 'పేఠరోలగంలో అనంతుణ్లి ఈ విధంగా 
స్తుతిస్తుంటాడు. 
సీ. ఓలిమై నెవ్వని లీలా వినోదముల్‌ జన్మసంరక్షణక్షయములకును 

హేతువు లగుచుండు, నెవ్వని చూపుల జనియించె సత్త్వరజస్తమంబు, 

లెవ్వని రూపంబు లేకమై బహువిధంబులను జగత్తులంబ్రోచుచుందు, 

నెవ్వని నామంబు లెజబుగంక తలంచిన యంతన దురితంబు లడంగుచుండు 


తే. నట్టి సంకర్షణాఖ్యుండు నవ్యయుండు, నైన శేషుని వినుతి సేయంగందరమె? 
తలంప నెప్పుడు వాజ్మనంబులకు నింక, మూండు లోకంబులందును భూతతతికి. 126 


ప్రతి : ఓలిమైన్‌= వరుసగా ఎవ్వని లీలావినోదముల్‌= ఏ అనంతుని లీలావినోదాలు; జన్మ సంరక్షణ క్షయములకును= 
పుట్టుక, పెరగడం, మరణం మొదలయిన వానికి; హేతువులు +అగుచుండున్‌= కారణాలవుతాయో; ఎవ్వని= ఎవనియొక్క 
చూపులన్‌= వీక్షణాలవల్ల; సత్వరజస్తమంబులు= సత్వగుణం, రజోగుణం, తమోగుణాలు; జనియించెన్‌= పుట్టెనో; ఎవ్వని 
రూపంబులు= ఎవనియొక్క ఆకారాలు; ఏకము +ఐ= ఒకట్రై బహువిధంబులను= అనేక రీతులను; జగత్తులన్‌= లోకాలను; 
ప్రోచుచుందున్‌= కాపాడునో; ఎవ్వని నామంబులు= ఎవరిపేర్షు ఎఖుంగక= తెలిసికొనక; తలంచిన +అంతన= స్మరించిన 
మాత్రాన; దురితంబులు= పాపాలు; అడంగుచుండున్‌= అణగిపోవునో; అట్టి సంకర్షణ +ఆఖ్యుండున్‌= సంకర్షణుడనే 
పేరుగలవాడును; అవ్యయుండును+ఐన = నాశం లేనివాడయిన; శేషునిన్‌= ఆదిశేషుని; తలంపన్‌= భావించగా; ఎప్పుడున్‌= 
ఏ సమయంలోనూ; వాక్‌+మనంబులకున్‌= వాక్కునకూ, మనస్సునకూ; ఇంకన్‌= మరియు; మూండు లోకంబులందును= 
ముజ్జగాలలోని; భూతతతికిన్‌= ప్రాణిసమూహానికి; వినుతి+చేయంగన్‌+తరము+ఎ= పొగడడం సాధ్యమా? 


తా : ఎవని లీలావినోదాలు సృష్టి స్థితి సంహారాలకు హేతువులవుతాయో, ఎవని చూపులవల్ల సత్వరజస్తమోగుణాలు 
పుట్టాయో, ఎవని రూపం లోకాలను అనేక విధాలుగా కాపాడుతుంటుందో, ఎవని పేరును తెలియకపోయినా స్మరించిన 


మాత్రాన పాపాలు పటాపంచలవుతాయో అటువంటి సంకర్షణుడూ అవ్యయుడూ అయిన ఆదిశేషుని పొగడడం ఎవరికీ 
సాధ్యం కానీ పని. ఆ అనంతుడు వాక్కుకూ, మనస్సుకూ అందనివాడు. ముల్లోకాలవారికి అంతు చిక్కనివాడు. 


ఆ. మజియుంబెక్కు గతుల మాబోంటి వారలం, 'బోవందలంచి శేషమూర్తి సాత్ప్వి 

క స్వభావ మొందెంగడంకతో నట్టి శే, షునకు (మొక్కుచుందు ననుదినంబు. 127 
ప్రతి : మజియున్‌= అంతేగాక; పెక్కుగతులన్‌= అనేక రీతుల; మాబోంటివారలన్‌= మావంటివారిని; ప్రోవన్‌+తలంచి= 
కాపాదనెంచి; శేషమూర్తి= ఆదిశేషుడు; సాత్విక స్వభావము+ఒందెన్‌= సత్వగుణశీలుడై ఉన్నాడు; కడంకతోన్‌= పూనికతో; 
అట్టి శేషునకున్‌; అనుదినంబున్‌= ప్రతిదినం; (మొక్కుచుందున్‌= నమస్మరిస్తాను. 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 6/73 


తా ; మావంటివారిని కాపాడడంకోసం ఆ ఆదిశేషుడు సత్వగుణస్వభావుడై ఉన్నాడు. అటువంటి అనంతునికి ప్రతిదినం 
నమస్మరిస్తాను. 

వ. మజథజియునా శేషుని నెవ్వండేనియు నాకస్మికంబుగ నయినను నార్హుండగుచు నయినను స్మరించిన 
మాత్రమున నఖిలపాపంబులం బాసి సకల శ్రేయస్సులం బొందు, నట్టి శేషుని నే ముముక్షువు లాశ్రయించి 
ధ్యానం బొనర్చి భవబంధ నిర్ముక్తు లగుదు, రతని ఫణంబుల యందు భూగోళం బణుమాత్రం బగుచు 
నుండు; నతని మహామహిమలు గణుతింప సహస్ర జిహ్వలు గల పురుషుందైన నోపందని పలుకుచుందు; 
రాయనంతుండు వపాతాళంబున నుండి సకలలోకహితార్థంబు భూమిని ధరియించునని లోకతిర్యజ్మనుష్య 
గతులను లోకస్థితియును శుకయోగీంద్రుండు వినిపించి యింకనేమి వినిపింతు నెణింగింపు మనినం 
బరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రున కిట్లనియె. 128 


ప్రతి : మజియున్‌= ఇంతేగాక; ఆ శేషునిన్‌= ఆ ఆదిశేషుని; ఎవ్వండున్‌+వనియున్‌= ఎవడేని; ఆకస్మికంబుగన్‌+అయిననున్‌= 
తలవని తలంపుగా అయినా; ఆర్హుందున్‌ +అగుచున్‌ +అయినను = బాధలలో చిక్కుకొని అయినా; స్మరించిన మాత్రమునన్‌= 
తలచుకొన్న మాత్రాన; అఖిల పాపంబులన్‌+పాసి= సమస్త పాపాలను పోగొట్టుకొని; సకల (శ్రేయస్సులన్‌+పొందున్‌= 
అన్ని రకాలయిన క్షేమాలను పొందును; అట్టి; శేషునిన్‌= ఆదిశేషుని; ముముక్షువులు +ఆశయించి= ముక్తిని కోరువారు 
ఆశ్రయించి; ధ్యానంబు+ఒనర్చి= ధ్యానంచెసి; భవబంధ నిర్ముక్తులు +అగుదురు = భవబంధాలనుండి విడుదలను పొందిన 
వారగుచున్నారు; అతని ఫణంబుల +అందున్‌= అతని పడగలయందు; భూగోళంబు= భూమండలం; అణుమాత్రంబు+ 
అగుచున్‌+ఉందున్‌= అణుమాత్రంగా నిలిచి ఉండును; అతని మహామహిమలు = ఆ అనంతుని మహిమలు; గణుతింపన్‌= 
లెక్కపెట్టగౌ; సహసహ్రజిహ్వలు+కల= వేయినాల్మలు గల; పురుషుందు+ఐనన్‌= పురుషుడయినా; ఓపండు+అని= సమర్థుడు 
కాదు అని; పలుకుచుందురు= చెపుతారు; ఆ+అనంతుండు; పాతాళంబునన్‌+ఉంది= పాతాళలోకంలో ఉండి; సకలలోకహిత+ 
అర్ధంబు= అన్ని లోకాలకు మేలు కోరువాడ్రె; భూమిని; ధరియించున్‌ +అని; లోకతిర్యక్‌ మనుప్వ గతులను= లోకస్పరూపాలు, 
జంతువుల స్వభావాలు, మానవులనైజాలను; లోకస్థితియును= వర్తమాన లోకగమనాన్ని; శుకయోగి+ఇంద్రుండు= 
యోగులలో శ్రేష్టడయిన శుకుడు; వినిపించి= చెప్పి; ఇంకన్‌; ఏమి వినిపింతున్‌= ఏమి చెప్పవలెనో; ఎఅింగింపుము = 
తెలియజేయవయ్యా; అనినన్‌= అనగా; పరీక్షిత్‌+నర+ఇంద్రుండు= పరీక్షిన్నరేంద్రుడు; శుకయోగి+ఇంద్రునకున్‌= (శ్రేష్టడయిన 
శుక మహర్షికి; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తా:ఆ ఆదిశేషుణ్ణి ఎవరయినా సరే హఠాత్తుగా తలచుకొన్నాా బాధలలో చిక్కుకొని మొరపెట్టినా అటువంటి వ్యక్తుల 
పాపాలను పోగొడతాడు. సకల శ్రేయస్సులూ ప్రసాదిస్తాడు. అందువలన ముక్తి కోరేవారు అనంతుని ఆశ్రయించి ధ్యానించి 
భవబంధాలకు దూరమవుతారు. అతని పదగలమీద భూగోళం అణుమాత్రంగా నిలిచి ఉంటుంది. ఆ అనంతుని మహిమలు 
లెక్కించడం వేయినాలుకలున్న వానికి కూడ అలవి గాని పని. ఆ అనంతుడు పాతాళంలో నివసిస్తూ అన్ని లోకాలకూ 
మేలు కోరువాడై భూమిని ధరిస్తాడు. అంటూ లోకాల స్వరూపాలూ, జంతువుల స్వభావములూ, మానవుల నైజాలను 
శుకుడు పరీక్షిత్తుకు విశదంగా వినిపించి, ఇంకా ఏమేమి వినదలచుకొన్నావో అడుగవలసిందని పలికాడు. అప్పుడు 
పరీక్షిన్నరేంద్రుడు శుకయోగీంద్రునితో ఈ విధంగా అన్నాడు. 


674 శ్రీమహాభాగవతము 


క. మునివర! లోకచరిత్రం, బనుపమము మహావిచిత్ర మగునట్లుగ నా 

కును వినిపించితి వంతయుం, బనుపడి నా చిత్తమందుంబాయక నిలిచెన్‌. 129 
ప్రతి : మునివర= మునులలో శ్రేష్టడయినవాడా!; లోకచరిత్రంబు= అఖిల లోకాల స్వరూపం; అనుపమము= సాటిలేనిది; 
మహావిచిత్రము+అగునట్లు+కన్‌= అద్భుతావహముగా; నాకునున్‌= నాకు; అంతయున్‌= సమస్తం; వినిపించితివి= 
వినిపించావు; పనుపడి= నాటుకొని; నా చిత్తము+అందున్‌= నా మనసులో; పాయక= వదలక; నిలిచెన్‌= నెలకొన్నాయి. 
తా :; మునీంద్రా! అతలవితలాది లోకాల స్వరూప స్వభావాలను నా మనసులో నాటేవిధంగా నీవు విశదీకరించావు. ఆ 
లోకాలన్నీ ఒకదానికొకటి సాటిలేనివి. పైగా చాలా చిత్రమయినవి. 


వ. అనిన శుకయోగీంద్రుండిట్లనియె. 130 
ప్రతి : అనినన్‌= అని చెప్పగా శుకయోగి+ఇంద్రుండు= శుకమహర్షి మరల; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తా : పరీక్షిత్తు ఈ విధంగా పలుకగా శుకమహర్షి ఇలా అన్నాడు. 


ఆ. జంతుజాలములకు (శ్రద్ధలు త్రిగుణాత్మ, కములు గాన వారి కర్మగతుల 
తారతమ్యములును దగిలి యిన్నియు వివి, ధంబు లగుచు సంతతంబు నుండు. 131 


ప్రతి ; జంతుజాలములకున్‌= ఈ లోకంలోని జంతు సమూహానికి; (శ్రద్ధలు = ఆసక్తులు; త్రిగుణ +ఆత్మకములు = 
సత్వరజస్తమోగుణాలననుసరించి ఉంటాయి; కానన్‌= కాబట్టి; వారి= వారివారి; కర్మగతుల= కర్మలననుసరించి; 
తారతమ్యములు= తేడాలు; తగిలి= అంటుకొని; ఇన్నియున్‌= అన్నియును; వివిధంబులు +అగుచున్‌= వైవిధ్యంతో కూదినవై 
సంతతంబున్‌+ఉండున్‌= ఎల్లప్పుడును ఉంటాయి. 

తా : ఓ రాజా! ఈ లోకంలోని జీవులకు సత్వరజస్తమోగుణాలను అనుసరించి ఆసక్తులు వేరువేరుగా ఉంటాయి. సాత్విక 


శ్రద్ధ, రాజసటశ్రద్ధ, తామస(శ్రద్ధ అనేవానికి అనుగుణంగా వారి కార్యకలాపాలు కూడా వివిధంగా ఉంటాయి. ఈ తారతమ్యాలు 
ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి. 


వ. నరేంద్రా! ప్రతిషిద్ధలక్షణంబగు నధర్మ్శం బాచరించు నరుని శ్రద్ధ విపరీతంబుగాం బ్రవర్తిల్లు నట్టి 
వానికిం గలిగెడి కర్మఫలంబును విపరీతంబుగానె యుండుం గావున ననాద్యవిద్యాకామ ప్రవర్తనల వలనం 
బెక్కు తెజంగులం గలిగెడి కర్మగతుల సంగ్రహంబుగ నెజింగించెద ననిన శుకునితోం బరీక్షిన్నరేంద్రుం 
డిట్లనియె. 132 

ప్రతి : నర+ఇంద్రా= నరులలో శ్రేష్టుడయిన పరీక్షిన్మహారాజా!; ప్రతిషిద్ధ లక్షణంబు +అగు= తగదని చెప్పడమనే లక్షణంగా 
గల్టిన; అధర్మంబు= అధర్మమును; ఆచరించు= సలుపునట్టి నరుని= మానవమాత్రునియొక్క శ్రద్ధ= ఆసక్తి విషోతంబుగాన్‌= 
విపరీత ధోరణులుగా; ప్రవర్తిల్లున్‌= నడచును; అట్టివానికిన్‌; కలిగెడి= సంభవించెడు; కర్మఫలంబును= ఆ యా కర్మల 
ఫలవిశేషాలును; విపరీతంబుగానె +ఉందున్‌ = భిన్నంగానే ఉంటాయి; కావునన్‌= అందువలన; అనాది= అనాదియైన; 
అవిద్యా= అజ్ఞ్జానంవల్ల కలిగే) కామప్రవర్తనలవలనన్‌= కాంక్షాప్రవృత్తులవల్ల కలిగే; పెక్కు తెజంగులన్‌= అనేక విధముల; 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 6/75 


కలిగెడు= సంభవించు; కర్మగతులన్‌; సంగ్రహంబుగన్‌= క్లుప్తంగా; ఎజింగించెదను; అనినన్‌; శుకునితోన్‌, పరీక్షిత్‌+నర+ 
ఇం(ద్రుండు; ఇట్లు+అనియెన్‌. 

తా : నరేంద్రా! వేదం ఏ పనులను చేయవద్దని చెప్పందో ఆ పనులు అధర్మాలు. అటువంటి ప్రతిషిద్ధ లక్షణమయిన 
అధర్మాన్ని ఆచరించే మానవుని శ్రద్ధ విపరీతంగా ఉంటుంది. (శ్రద్ధయే భఖీన్నంగా ఉండడంవల్ల కర్మఫలాలు కూడా 
భిన్నంగా ఉంటాయి. అందువల్ల అనాదినుండి ఉన్నవి, అజ్ఞానంవల్ల ఏర్పడేవి, స్వేచ్చాప్రవర్తనలవల్ల కలిగేవి, అయిన 
నానావిధ కర్మగతులను సంగ్రహంగా చెబుతాను. విను. అనగానే పరీక్షిత్తు శుకునితో ఈ విధంగా అన్నాడు. 


ఆ. మునివరేణ్య! నరకములు ముజ్జగంబుల, యందొ యంతరాళమందాొ వెలినా 

యదియుంగాక దేశమందుండు భూవిశే, షములయందొ తెలుపు సంతసమున. 1388 
ప్రతి: మునివరేణ్య= మునులలో శ్రేష్టుడా!; నరకములు= దుర్గతులు; మూదడు+జగంబుల+అందున్‌+ఒ = త్రిలోకాలలోనా?; 
అంతరాళమందున్‌+ఒ= వాటి నడుమనో?; వెలిని+ఒ= ఈ రెండూగాక వెలుపలి ప్రాంతంలోనో; అదియున్‌ +కాక = 


అంతేగాక; దేశమందున్‌+ఉందడు= దేశంలో ఉన్న; భూవిశేషముల +అందున్‌+ఒ= భూప్రదేశాలలోనా?; సంతసమునన్‌= 
సంతోషంతో; తెలుపు= తెలియజేయవలసింది. 


తా : మునులలో శ్రేష్టడవయిన శుకయోగీంద్రా! నరకాలు ఉన్నాయని అంటారు. అవి ఎక్కడ ఉన్నాయి. ముల్లోకాలలోనా? 
లేక రెండు లోకాల నడుమనా? ఈ రెందూగాక వెలుపల వెరే ప్రదేశంలోనా? ఎక్కడ ఉన్నాయి? నరకమంటూ ప్రత్యేకంగా 
ఏవయినా లోకాలు ఉన్నాయా? నాకు వివరించి చెప్పు. వినాలని చాల కుతూహలపడుతున్నాను. 


వ. అనిన శుకయోగీంద్రుండిట్లనియె. 134 
ప్రతి :; అనినన్‌= అనగా; శుకయోగి+ఇంద్రుండు= యోగులలో సర్వశ్రేష్టడయిన శుకమహర్షి ఇట్లు+అనియెన్‌= పరీక్షిత్తుకు 
ఈ విధంగా చెప్పాడు. 
తా : పరీక్షిన్మహారాజు ప్రశ్నలు విని శుకమహర్షి ఈ విధంగా అన్నాడు. 
$ శుకయోగి పరీక్షిత్తునకు€ దెలిపెడి నరకలోక వర్షనము * 
క. ఎడతెగక ముజ్జగంబుల, కడపల నయ్యామ్యదిశను గదలక నిలుచుం 
గడు ఘోరములుగ నరకము, లడరంగా నంతరాళమందుల నధిపా! 1385 


ప్రతి : అధిపా!= ఓ రాజా!; ఎదతెగక= సంబంధం కోల్పోక; మూడు+జగంబుల కడపలన్‌= ముల్లోకాలకు ఆవల; 
ఆ+యామ్యదిశను= ఆ దక్షిణదిక్కులో; కదలక= చలింపక; కదడుఘారములుగన్‌= మిక్కిలి భయంకరాలుగా; అంతరాళము+ 
అందులన్‌= భూమ్యాకాశాల నడుమ; నరకములు= నరకాలు; నిలుచున్‌= నిలిచి ఉన్నవి. 

తా ; మూడులోకాలకు ఆవల దక్షిణదిశలో మిక్కిలి భయంకరాలై, భూమ్యాకాశాల నడుమ విజ్బంభణంగా నెలకొని నరక 
లోకాలున్నాయి. 


వ. మజథియును దక్షిణంబున నగ్నిష్వాత్తాది పితృగణంబులు తమ గోత్రజులకు మేలు గలుగుట కొకు 
సత్యంబులగు నాశీర్వాదంబుల నొసంగుచుండుదు; రచ్చటి పితృపతియగు శమనుందడు తన లోకంబునకుం 


676 శ్రీమహాభాగవతము 


జనుదెంచు జంతువుల కర్మంబులకుం దగిన ఫలంబుల నిచ్చి శిక్షించుచునుండు; నందుం దామిస్రంబును 
నంధతామి(సససంబును రౌరవంబును మహారారవంబును గుంభీపాకంబును గాలనూ(త్రంబును 
నసిపత్రవనంబును సూకరముఖంబును నంధకూపంబును [గ్రిమిభోజనంబును సందంశంబును దప్తోర్మియు 
వజకంటకశాల్మలియు వైతరణియుం బూయోదంబును బ్రాణరోధంబును విశసనంబును లాలాభక్షణంబును 
సారమేయాదనంబును నవీచిరయంబును రేతః పానంబును నను నేకవింశతి మహా నరకంబులును, 
మజియును క్షారకర్ట్వమంబును రక్షోగణ భోజనంబును శూలప్రోతంబును దందశూకంబును నవట 
నిరోధనంబును నపర్యావర్తనంబును సూచీముఖంబు నన సప్త విధ నరకంబుల తోడం గూడి యవహ్రావింశతి 
నరకంబులు గల వని కొందబు నొడువుదు, రందు. 1386 


ప్రతి ; మజియును= అంతేగాక; దక్షిణంబునన్‌= దక్షిణపుదిక్కున; అగ్నిష్వాత్త+ఆది= అగ్నిష్వాత్తులు మొదలయిన; 
పితృగణంబులు= పితృదేవతలు కూడా; తమ గోత్రజులకున్‌= స్వగోత్రజులకు; మేలు+కలుగుట కొజకున్‌= శుభం 
కలిగించడానికోసం; సత్యంబులు+అగు= నిజమయిన; ఆశీర్వాదంబులన్‌ = ఆశీస్సులను; ఒసంగుచుండుదురు = 
ప్రసాదిస్తుంటారు; అచ్చటి; పితృపతి+అగు= పితృదేవతలకు అధిపతి అయిన; శమనుండు= యముడు; తనలోకంబునకున్‌; 
చనుదెంచు= వచ్చునట్టి; జంతువుల కర్మంబులకున్‌= జంతువులచే చేయబడిన కర్మలకు; తగిన ఫలంబులన్‌ +ఇచ్చి= 
తగిన ఫలితాలను ఇచ్చి; శిక్షించుచునుండున్‌; అందున్‌= వానిలో; తామిప్రంబును= తమస్సు (బీకటిచే ఆవరింపబడినది, 
దట్టమైనది చీకటి; అంధతామి'స్రంబును= కళ్లు పొడుచుకున్నా కానరాని కటిక చీకటి; రౌారవంబును= 'రురువు' అంటే 
నల్లచారల దుప్పి. రురువుగా పుట్టిన పాపాత్ములు పొందే నరకం పేరు రౌరవం; మహారౌరవంబును= రౌరవ నరకంలో 
పాపాత్ములను మహాక్రూరంగా హింసింపబడుతారు; కుంభీపాకంబును= ఎలుకల కన్నాలు మూసి చంపినవాని సలసల 
కాగుతున్న పెద్ద బానలోవెసి పాకంగా వండడం; కాలసూత్రంబును= ఇనుప తంతువులుగల నరక విశేషము; అసిపత్ర 
వనంబును= సానబెట్టిన వాది కత్తులు గుంపులు గుంపులుగా నిలబెట్టి దానిపై పాపులను కుదవేయడం; సూకరముఖంబును= 
పెద్ద పెద్ద కోరలుగల పందులకు ఆహారంగా విసిరివేయడం; అంధకూపంబును= పాడుబడిన బావిలో పడవేసి పాపులను 
శిక్షించుట; క్రిమిభోజనంబును= పురుగులను వండి వడ్డించడం; సందంశంబును= పట్టుకాజ / అడకత్తెణ. పాపాత్ముల 
మెడకు పట్టుకాజతోనో లేక అడకత్తెణతోనో నొక్కిపట్టి శిక్ష వేయడానికి తెస్తారు; తప్తోర్మియు= సెగలు కక్కుతూ కాలుతున్న 
మంటల్లో శిక్షించడం; వజకంటక శాల్మలియు= బూరుగచెట్లకు పాపులను కట్టి వజ్రాల్లా కఠినమైన ముండ్లను శరీరంలో 
దింపుట; వైతరణియు= నరకలోకంలోని నిప్పుల యేజు; పూయోదంబును= చీము కలిసిన నీళ్లలో పాపిని ముంచుట; 
ప్రాణరోధంబును= ఊపిరి సలుపకుండా గొంతు నొక్కడం; విశసనంబును= వధ చేయుట, చంపుట; లాలాభక్షణంబును= 
చొంగ లేక జొల్లును పాత్రలో పోసి తాగేట్లు చేయడం; సారమేయాదనంబును= కుక్కలకు ఆహారంగా వేయడం; 
అవీచిరయంబును= అలలులేని సముద్రంలో ముంచెత్తుట; రేతః పానంబును= వివిధ జీవుల రేతస్సులను కలిపి తాగేటట్లు 
చేయడం; అను ఏకవింశతి మహానరకంబులును= ఇరువదియొక్క నరకాలుగల; మఖియును= ఇంకను; క్షారకర్టమంబును= 
ఉప్పునీళ్లతో కలిసిన బురదలో ముంచి ముంచి ఎత్తడం; రక్షోగణభోజనంబును= రాక్షసుల గుంపులకు ఆహారంగా 
వేయడం; శూలప్రోతంబును= ఇనుపకమ్మి పైభాగం వాడిగా తయారు చేసి దానిలో పాపం చేసిన వానిని గుదభాగం 
ద్వారా దింపడం; దంద శూకంబును= పాములచేత, తేళ్లచేత కజిపింపజేయడం; అవటనిరోధనంబును= లోతైన నూతుల్లో 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 6/7/ 


వేసి పైకి రాకుండా నిర్బంధించడం; అహ్యూవర్తనంబును= అప్రదక్షిణంగా గిరగిర త్రిప్పుతూ హింసించడం; సూబీముఖంబును= 
వాడి బాణాలువేసి హింసించడం (లేదా) సూదులతో గుచ్చి గుచ్చి హింసించడం; అను; సప్తవిధనరకంబులతోడన్‌ +కూడి; 
ఏడు విధాలైన నరకాలతోకూడి; అప్టావింశతి నరకంబులు= 28 నరకములు; కలవు+అని= ఉన్నాయని; కొందజు; 
నొడువుదురు= చెప్పెదరు; అందున్‌= అందు. 


తా : అంతేగాకుండా దక్షిణంలోనే ఉన్న అగ్నిష్వాత్తులు మొదలయిన పితృదేవతలు కూడా తమతమ గోత్రాలలో పుట్టినవారికి 
శుభం కలగడంకోసం సత్యమయిన దీవనలు ఇస్తుంటారు. అక్కడ పితృపతి అయిన యముడు కూడా తన లోకం చేరుకొనే 
జీవులకు జీవితకాలంలో వారు వారు చేసిన కర్మలకు తగినట్లు ఫలం ప్రసాదిస్తూ శిక్షిస్తుంటాడు. ఆ యమలోకంలో 
తామిస్రం, అంధతామిస్రం, రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రవనం, సూకరముఖం, అందకూపం, 
క్రిమిభోజనం, సందంశం, తప్తోర్కి, వజకంటక శాల్మలి, వైతరణి, పూయోదం, ప్రాణరోధం, విశసనం, లాలాభక్షణం, 
సారమేయాదనం, అవీచిరయం, రేతుపానం అనే ఇరువదొక్క నరకాలున్నాయి. అవేగాకుండా క్షారకర్దమం, రక్షోగణ 
భోజనం, శూలప్రోతం, దందశూకం, అవటనిరోధనం, అపర్వ్యావర్తనం, సూచీముఖం అనే మరి ఏడు నరకాలున్నాయి. 
వెరసి దక్షిణంలో ఇరవై ఎన్మిది నరకాలున్నాయని కొందరు చెబుతారు. 


క. పరపుత్రకళత్రంబులం, బరికింపక యపహసించు పాపాత్ముండు దు 

ష్మరపాశబద్దుందై యమ, పురుషులచే నధికబాధంబొందుచు నుందున్‌. 137 
ప్రతి : పరపుత్ర కళత్రంబులన్‌= ఇతరుల బిడ్డలు, భార్యలు అనుటను; పరికింపక= లెక్కపెట్టక; అపహసించు= అపహాస్యం 
చేసే; పాపాత్ముండు; దుష్కర పాశబద్భుండు+ఐ= మిక్కిలి కఠినాలైన త్రాళ్ళతో కట్టబడినవాడై; యమపురుషులచేన్‌= 
యమకింకరులచేత; అధికబాధన్‌ = ఎక్కువ బాధలను; పొందుచున్‌+ఉండున్‌= అనుభవిస్తూ ఉందును. 
తా : ఇతరుల బిడ్డలూ, భార్యలూ అనే ఆదరభావం ఏమాత్రం లేకుండా అకారణంగా వారిని అపహసించే పాపాత్ముణ్ణి 
యమకింకరులు తాళ్ళతో బంధించి పరిపరివిధాల బాధిస్తారు. 


వ. మజియు నవ్విధంబున బాధితుం డగుచుం దామిస్ర నరకంబునంబడి యనశనాద్రిపాతన దండతాదన 
తర్జనాది బాధలంజెంది కడు భయంబున మూర్భలంబొందుచుండు. 138 
ప్రతి : మజియున్‌; ఆ+విధంబునన్‌; బాధితుండు+అగుచున్‌= బాధింపబడుతూ; తామిస్రనరకంబునన్‌ +పడి= చీకటి 
నరకంలోపడి; అనశన= అశనంలేక (తిండిలేక); అద్రిపాతన= కొండ పైనుండి క్రిందికి తోయబడడం; దండతాడన = 
దుడ్డు కర్రలతో చావగొట్టడం; తర్జన +ఆది = బెదిరింపులు మొదలయిన; బాధలన్‌+చెంది= బాధలు పడుతూ; 
కడుభయంబునన్‌; మూర్చలన్‌; పొందుచున్‌+ఉందున్‌. 

తా : అంతేగాకుండా వారిని తామిస్రమనే నరకంలో పడవేస్తారు. అన్నం పెట్టక, కొండపై నుండి తోసివేస్తూ, కర్రలతో 
చావబాదుతూ, బెదరిస్తూ యమకింకరులు నానావిధాలుగా శిక్షిస్తారు. ఆ బాధలకు తాళలేక జీవులు భయకంపితులై 
మూర్చపోతుంటారు. 


క. పరకాంత నెవ్వందేనిం, బురుషుండుండంగ మొజంగి పొందిన యమ కిం 
కరు లతనింబట్టి వడిం ద, త్తరమునంబడవైతు రంధతామిస్రమునన్‌. 189 


678 శ్రీమహాభాగవతము 


ప్రతి : పరుషుందు+ఉందన్‌+కన్‌= మగడు ఉండగనే, మొజంగి= మోసగించి; ఎవ్వండు+ఏనిన్‌= ఎవడయినా? పరకాంతన్‌= 
పరుల భార్యను; పొందినన్‌= అనుభవిస్తే యమకింకరులు; అతనిన్‌+పట్టి; వడిన్‌= వేగంతో, వెనువెంటనే; 
అంధతామి'స్రమునన్‌= కళ్లు పొడుచుకున్నా కానరాని కటిక చీకటి నరకంలో; తత్తరమునన్‌= పట్టరానికోపంతో; పడవెతురు= 
పడవేసారు. 


తా ; మగడు ఉండగానే అతణ్జి మోసగించి అతని ఇల్లాలిని కామించి అనుభవించినవాణ్ణి పట్టుకొని యమకింకరులు 
సంకోచం లేకుండా అతణ్ణి పట్టరాని కోపంతో అంధతామిస్రం అనె నరకంలో తోస్తారు. 


వ. నరేంద్రా! యెవ్వండేనిం గుటుంబ పోషణార్థంబు పరులకు ద్రోహంబు సేయు, నా నరుండు రౌరవ 
నరకంబునం బడు; నెవ్వం డిహలోకంబునందు స్వేచ్చా విహారంబున సంచరించుచుం బరోపద్రవ 
పరాబ్బ్ముఖంబు లయియుండు పశుపక్షి మృగాదుల బాధించు, నా యామృగంబులు రురురూపంబులం 
దాల్చి యట్టి పాపజనుల నానా విధ యాతనల బాధించుటం జేసి రౌరవ మహా రౌరవ నరకంబులం బడు; 
నెవ్వండేని దేహపోషణార్థంబు మూషకాదుల బిలనిరోధంబు సేసి వధించు, నా నిష్మరుణుండైన పురుషుని 
గుంభీపాక నరకంబుల యందుం గల తప్తతైలంబులంబెక్కు బాధలంబొందింతురు. 140 


ప్రతి : నర+ఇంద్రా= రాజా! ఎవ్వండు+ఏనిన్‌; కుటుంబపోషణ +అర్ధంబు= తన కుటుంబాన్ని పోషించడంకోసం; పరులకున్‌= 
ఇతరులకు; ద్రోహంబు+చేయున్‌= ద్రోహం చేస్తాడో; ఆ నరుండు; రౌరవనరకంబునన్‌+పడున్‌; ఎవ్వండు; ఇహలోకంబు+ 
అందున్‌= ఈ భూలోకంలో; స్వేచ్చా విహారంబునన్‌= యథేచ్చావిహారంబుతో; సంచరించుచున్‌; పర+ఉప[ద్రవ పరాక్‌+ 
ముఖంబులు +అయి+ఉండు= ఇతరులకు ఎలాంటి ఉపద్రవాలు కలిగించనవిగా నుండు; పశుపక్షి మృగ+ఆదులన్‌= 
పశువులు, పక్షులు, మృగాలు మొదలయిన వానిని; బాధించున్‌= బాధించునో; ఆ+ఆ+మృగంబులు = బాధనొందిన ఆ 
మృగములు; రురురూపంబులన్‌+తాల్చి= నల్లచారల దుప్పి రూపాలను ధరించి; అట్టి పాపజనులన్‌; నానావిధయాతనలన్‌; 
బాధించుటన్‌+చేసి;, రౌరవ, మహారౌారవనరకంబులన్‌+పడున్‌= రౌరవమహారౌరవ నరకములలో కూలును; ఎవ్వండు+ఏనిన్‌= 
ఎవ్వదేని; దేహపోషణ +అర్ధంబు= శరీర పోషణార్థం; మూషక+ఆదులన్‌= ఎలుకలు మొదలయినవానిని; బిలనిరోధంబు + 
చేసి= కలుగుల్ని మూసి; వధించున్‌= చంపునో; ఆ నిస్‌+కరుణుండు +ఐన = అలాంటి దయలేని; పురుషునిన్‌= మానవుని; 
కుంభీపాకనరకంబుల+అందున్‌+కల= కుంభీపాకమనే పేరుగల నరకముల యందున్న తప్త తైలంబులన్‌= కాచిన 
నూనెలచేత; పెక్కు బాధలన్‌= అనేక బాధలు; పొందింతురు= అనుభవింప చేస్తారు. 


తా ; ఓ రాజా! ఎవరయితే తన కుటుంబ పోషణకోసం ఇతరులకు ద్రోహం చేస్తారో అటువంటివారు రౌరవ నరకంలో 
పడతారు. ఎవరయితే ఈ లోకంలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఇతరులకు ఏ మాత్రం అపకారం తలపెట్టని పశుపక్షి 
మృగాదులను బాధిస్తారో అటువంటి పాపాత్ములను ఆయా మృగాలు భయంకర రూపాలతో నానాబాధలు పెడతాయి. 
అటువంటి వారు రౌరవ మహారౌరవ నరకాలంలో పడతారు. ఎవరయితే తమ కడుపు నింపుకోవడం కోసం ఎలుకల 
కన్నాలు మూసి వాటిని చంపుతారో అటువంటి నిర్ణయులను కుంభీపాక నరకంలో పదవేసి హింసిస్తారు. 


విశే : “పాపాత్ములు రురునామక జంతువులుగా పుడతారు. రురువు అంటే నల్లచారల దుప్పి. మిక్కిలి క్రూరమయిన 
జంతువు. '“రురు కారణంగా నరకానికి రౌరవమని పేరు వచ్చింది అనే వివరణ కనిపిస్తుంది (26-11. 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 6/79 


తల్లిదండ్రులకును ధరణీసురులకును నహితంబు సేసినయట్టివాండు 
కాలసూత్రంబను కడుందీవ్రనరకంబు నందును నందంద యయుత యోజ 
నాయతపాత్రాదులందుల సూర్యుం డా మీంద గ్రిందను వహ్ని మిగుల మండ 
నత్యంత క్షుత్పిపాసాదులచేతను బాధితుం డగుచుండుంబాయ కెపుడుం 


బ్ర 


ఆ. బరువు వెట్టుచున్నంబడియున్న నిలిచినం, గదలకున్నంజాల నొదింగియున్న 
బాధంబొందుచుండుంబశురోమముల లెక్క వరుస నపరిమేయవత్సరములు. క్షేశ్ష1 


ప్రతి : తల్లిదండ్రులకును= మాతాపితరులకును; ధరణీ సురులకును= భూమిపై దేవతలవంటి 'బ్రాహ్మణులకును; అహితంబు+ 
చేసిన +అట్టివాండు = కీడు తలపెట్టేవాడు; కాలసూత్రంబు +అను= మరణాసన్నవేళను కాలం అంటారు. రెండవ అర్ధంలో, 
అవసాన కాలాన్ని నిర్ణయించే కాలుడు యముడు. సూత్రమంటే నియమం. అవసానదశ అనేదొక నియమానికి కట్టుబడి 
ఉంటుంది. అదే 'కాలసూత్రం) కడున్‌+తీవ్ర నరకంబునందును= కడుతీవ్ర నరకమును పొందును; అందు +అంద= 
అక్కడక్కడ; అయుత యోజన +ఆయతపాత్ర+ఆదులందులన్‌= పదివేల యోజనాల పొడవుగల లోహపాత్రలలో; సూర్యుడును; 
ఆ మీందన్‌= ఆపైన; క్రిందను= క్రింద; వహ్ని= అగ్ని మిగులన్‌ మండన్‌= మిక్కిలి మండుచుండగాా; అతి +అంత +క్షుత్‌+ 
పిపాసా+ఆదుల చేతను= మిక్కిలి ఆకలితో దప్పిక మొదలగు వానితో; పాయక= మానక; ఎపుడున్‌= ఎల్లవేళల; బాధితుండు = 
పీడితుడు; అగుచు+ఉందున్‌= అవుతాడు; పరువు+పెట్టుచున్నన్‌= పరుగులెత్తుతున్నా పడి+ఉన్నన్‌= క్రిందపడి ఉన్నా 
నిలిచినన్‌= నిలబడి ఉన్నా కదలక +ఉన్నన్‌= కదలక ఉన్నను; చాలన్‌+ఒదిగి+ఉన్నన్‌= బాగా పక్కకు తప్పుకొని ఉన్నా 
పశురోమముల లెక్కవరుసన్‌= ఆవు ఒంటిమీద ఎన్ని రోమాలున్నాయో అన్ని రోమముల సంఖ్యల వరుసతో; అపరిమేయ 
వత్సరములు = లెక్కలేనన్ని సంవత్సరాలు; బాధన్‌ పొందుచున్‌+ఉందడున్‌= బాధలు అనుభవించుచుండును. 


తా : తల్లిదండ్రులకూ, బ్రాహ్మణులకూ కీడు తలపెట్టెవాడు, కాలసూత్రమనే భయంకర నరకంలో పడతాడు. అక్కడ 
పదివేల యోజనాల పొడవుగల లోహపాత్రలలో అతణ్జి పడవేస్తారు. పైన ఎండ మండిపోతుంటుంది. కింద మంటలు 
భగ భగ మండుతుంటాయి. అతడు పరుగెత్తుతూ పడుతూ లేస్తూ నిలబడుతూ పక్కకు తప్పుకొంటూ ఆకలితో దప్పికతో 
అలమటిస్తుంటాడు. ఆవు ఒంటిమీద ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు అక్కడ యమకింకరులు వాణ్ణి బాధిస్తారు. 


వ మతియు వేదమార్గంబు విడిచి పాషండమార్గంబు లాచరించు పురుషుని నసిపత్రవనంబునందు 
యమకింకరులు తజట్ల నడచుచుం బరిహసించుచుం దోలు నెడ యసిపత్రంబు లిరుగెలంకుల శరీరంబుం 
బ్రైెంచుచుండ నడుగడుగున బిట్టు మొఅవెట్టుచుండ బాధించుచుండుదురు. 142 


ప్రతి : మజియున్‌; వేదమార్గంబున్‌; విడిచి; పాషండ మార్గంబులు; ఆచరించు; పురుషుని; అసిపత్ర వనంబు+అందున్‌= 
అసి= కత్తివంటి; పత్ర= ఆకులు కల; వనం= అడవిలో, యమకింకరులు; తఅట్లన్‌ +అడచుచున్‌= కొరడాలతో కొడుతూ; 
పరిహసించుచున్‌= గేలి సేయుచు; తోలు+ఎడన్‌= దయలేక జంతువులను తోలేలాగున తోలుతుంటే, తరుముతుంటే; 
ఆ+అసిపత్రంబులు= ఆ కత్తులవంటి ఆకులు; ఇరు కెలంకులన్‌= రెండువైపులను; శరీరంబున్‌; త్రైంచుచున్‌+ఉందన్‌= 
కోస్తుంటే; అడుగడుగునన్‌; బిట్టు= అత్యధికంగా; మొజ+పెట్టుచుండన్‌= ఆక్రందించుచుండగా; బాధించుచుండుదురు= 
వేధిస్తుంటారు. 


680 శ్రీమహాభాగవతము 


తా : వేదమార్గాన్ని వదలిపెట్టి పాషండమార్గం అవలంబించే పురుషుని అసిపత్రవనమనే నరకంలో పడవేస్తారు. అక్కడ 
కత్తులవంటి ఆకులు గల ఆ చెట్ల నడుమ పరుగెత్తుమని ఆదేశిస్తూ పరిహాసం చేస్తూ కొరడాలతో కొడుతుంటారు. 
ఇరుప్రక్కల కత్తులవంటి చెట్ల ఆకులు తగిలి శరీర భాగాలు తెగిపోతుంటాయి. అపుడా జీవుడు అడుగడుగునా మొరపెడుతున్నా 
వినకుండా యమకింకరులు వాణ్ణి వేధిస్తుంటారు. 


క. దండింపందగనివారల, దండించిన విప్రవరుల తనువులు ముట్టం 

దండించిన దుర్మతులం, దండింతురు కాలసూత్రనరకములందున్‌. 143 
ప్రతి : దండింపన్‌= దండించడానికి; తగనివారలన్‌= అర్హులు కానివారిన్సి దండించినన్‌= దండించినా;? విప్రవరుల 
తనువులు = బ్రాహ్మణశ్రేష్టుల దేహాలను; ముట్టన్‌+దండించిన= హింసించిన; దుర్మతులన్‌= చెడుబుద్ది కలవారిని; 
కాలసూత్రనరకములు +అందున్‌= కాలసూత్రమనే పేరు గల నరకాలలో పడవేసి; దండింతురు = శిక్షిస్తారు. 


తా ; దండించ తగని సాధువులను దండించినా, బ్రాహ్మణ శ్రేష్టులను శారీరకంగా హింసించినా అటువంటి దుర్మార్దుల్ని 
కాలసూత్రనరకంలో పడవేసి కఠినంగా దండిస్తారు. 


ఆ. మజియు నట్టి దుష్టమానవుంగింకరుల్‌, విజిచి చెజకుంగోల విజచినట్లు 
బాధ పెట్టుచుండంబడి మూర్భంజెందుచు, మొజలువెట్టుచుండు భూపవర్య! క! 


ప్రతి : భూపవర్య= రాజులలో శ్రేష్టుడా!; మటియున్‌; అట్టి దుష్టమానవున్‌= చెడు మనుష్యుణ్ణి; కింకరుల్‌= యమభటులు; 
చెజకుంగోలన్‌= చెజకు గడను; వితిచినట్ట్లు; విజిచి= నడిమికి విజిచి; బాధ పెట్టుచుందన్‌= బాధపెడుతుంటే; పడి= నేల 
బడి; మూర్చన్‌+చెందుచున్‌= మూర్చపోతూ; మొజలు +పెట్టుచున్‌+ఉండున్‌= కుయ్యో, మొర్రోయని మొరపెడుతూ ఉంటాడు. 


తా : అక్కడ ఆ దుర్శార్సుణ్ణి పట్టుకొని యమభటులు చెజకుగడ విరిచినట్టుగా నదిమికి రెండుగా విరిచి హింసిస్తుంటే వాడు 
అరుస్తూ, ఆక్రోళిస్తూ, మూర్చపోతూ, మొరపెడుతూ ఉంటాడు. 


వ. నరేంద్రా! యెవ్వందేని నీశ్వరకల్పితవృత్తి గల జంతువుల హింసించు నట్టివాని నంధకూపంబను 
నరకంబునం బడవైచిన నందు నతండు దొల్లి తాను జేసిన భూత ద్రోహంబున నచ్చట వివిధక్రూర పక్షి 
మృగ పశు సర్ప మశక మత్కుణ మక్షికాదులచేత హింసం బొందుచు, మహాంధకారంబునందు నిద్రానుభవసుఖ 
లేశంబును లేక కుశరీరంబు నందుల జీవుండునుంబోలె మృతప్రాయుండై యుండు; నంత. 145 


ప్రతి : నర+ఇంద్రా= పరీక్షిన్మహారాజా!; ఎవ్వండు+వఏనిన్‌= ఎవడయినా ఈశ్వర కల్పిత వృత్తిగల జంతువులన్‌= భగవంతునిచేత 
కల్పింపబడిన విధంగా తమ బతుకు తాము గడుపుతున్న జంతువులను; హింసించునట్టివానిన్‌= బాధ పెట్టేవానిని; 
అంధకూపంబను నరకంబునన్‌= చీకటి బావి అను పేరుగల నరకంలో; పడవైచినన్‌= పడవేయగాా; అందున్‌= ఆ 
నరకంలో; అతండు= ఆ జంతువులను హింసించినవాడు; తొల్లి= మునుపు; తాను+చేసిన; భూతద్రోహంబునన్‌= ప్రాణులకు 
చేసిన ద్రోహం కారణంగా; అచ్చటన్‌= ఆ నరకంలో; వివిధ= పలు రకాలయిన; క్రూర= భయంకరమయిన; పక్షి మృగ, 
పశు, సర్ప, మశక, మత్ముణ, మక్షిక+ఆదులచేతన్‌= పక్షులు, మృగాలు, పశువులు, పాములు, దోమలు, నల్లులు, 
ఈగలు మొదలయిన వానిచేత; హింసన్‌+పొందుచున్‌= హింసను అనుభవిస్తూ మహా+అంధకారంబు +అందున్‌= గొప్ప 
కటిక చీకటిలో; నిద్రా+అనుభవ సుఖలేశంబునులేక= నిదురకు సంబంధించిన సుఖానుభవం ఏ కొంచెమైనా లేక; 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 681 


కుశరీరంబు +అందుల= కుత్సిత శరీరంలోని; జీవుండునున్‌+పోలెన్‌= జీవునివలె; మృతప్రాయుండు+ఐ= మరణించిన 
వానివలె; ఉండున్‌= ఉండును; అంతన్‌= అంత. 


తా : నరేంద్రా! విధి నియమించిన విధంగా తమ బతుకు తాము గడుపుతున్న జంతువులను హింసించేవాళణ్ణి అంధకూప 
నరకంలో పడతోస్తారు. అక్కడ తాము చేసిన ద్రోహం కారణంగా ఆ నరకకూపంలో దొరలుతూ ఏ జీవులనయితే తాను 
బాధించాడో 'క్రూరాలైన ఆ పక్షులు, మృగాలు, పశువులు, పాములు, దోమలు, నల్లులు, ఈగలు వాణ్ణి పీక్కు తింటాయి. 
కటిక చీకటిలో నిదురకు నోచుకోక తిండికి మొగం వాచి కుత్సిత శరీరంలోని జీవునిలాగా సగం చచ్చి పడి ఉంటాడు. 
క. తన కలిమి నెవ్వందడేనియుం, దన బాంధవవరులంగూడి తగం గుడువక తా 
నును వాయసంబు భక్షిం, చిన మాడ్కిందిన్న వాండు శీఘ్రమె యచటన్‌. 146 

ప్రతి : తన కలిమిన్‌= తాను కూడబెట్టిన సంపదలో; ఎవ్వండు+ఏనియున్‌= ఎవ్వడైనా తన బాంధవ వరులన్‌+కూడి = 
తన బంధుగణంతోకూడి; తగన్‌= తగినరీతిలో; కుడువక= ఆరగించక, తానును= తానుకూడా; వాయసంబు భక్షించిన 
మాడ్మిన్‌= కాకి కుడిచిన రీతిలో; తిన్నవాందు= తినినవాడు; శీఘ్రము+ఎ= వెనువెంటనే అచటన్‌= అక్కడ... 


తా : తాను కూడబెట్టిన సంపదలో ఎవ్వడైనా తన బంధుగణంతోకూడి తగిన రీతిలో ఆరగించకుండా, తాను కూడా కాకి 
తినేవిధంగా తినేవాడు. వెంటనే అక్కడి 


క. క్రిమిభోజన మనియెడి నర, కమునంబడి క్రిములె కూడుగాంగుడుచుచుం దాం 

గ్రిమి యగుచు లక్షపరిమా, ణము గల క్రిమికుండమందు నాటుకయుందున్‌. 147 
ప్రతి : క్రిమి భోజనము+అనియెడి; నరకమునన్‌+పడి; క్రిములు+ఎ; కూడు+కాన్‌= ఆహారంగా; కుడుచుచున్‌= ఆరగిస్తూ 
తాన్‌+(క్రిమి+అగుచున్‌= తాను పురుగు అగుచు; లక్షపరిమాణము+కల= లక్ష యోజనాల విస్తీర్ణంగల; క్రిమికుందము + 
అందున్‌= క్రిమికుండంలో; నాటుక+ఉండున్‌= కదలనివాడై ఉంటాడు. 
తా: తాను కూడబెట్టిన సంపదలో ఏ కొంచెం కూడా తనవారికి పెట్టకుండా తానొక్కడే భక్షించినవాణ్ణి (క్రిమి భోజనమనెే 


నరకంలో తోస్తారు. అక్కడ వాడు పురుగై సుమారు లక్ష యోజనాల విస్తీర్ణం కలిగిన పురుగుల గుంటలో కూరుకుపోయి 
పురుగులను ఆహారంగా తింటూ ఉంటాదు. 


వ. మజథియు నీ భూలోకంబున నెవ్వందేనియు నవిపన్నుండై చౌర్యవృత్తిచే బ్రాహ్మణాదుల హిరణ్య రత్నాది 
ద్రవ్యంబుల నపహరించు, నట్టి పురుషుని నగ్నివర్ణంబులగు నయఃపిండంబుల నగ్నితప్తంబులగు శూలంబుల 
నతని శరీరంబునం దివియుచుండుదురు; మజియును మదనాతురు లగుచు ప్రీపురుషు అగమ్యగమనంబులు 
సేకిరెన్‌ నట్టివారిని యమలోకంబున నతితీక్ట కశాతాడితులంజేసి యగ్నిమయంబు లయిన యుక్కు ప్రతిమల 
నాలింగనంబు సేయింతురు. 148 

ప్రతి ;: మజియున్‌= అంతేగాక; ఈ భూలోకంబునన్‌; ఎవ్వండు+ఏనియున్‌= ఎవడయినగాని; అవిపన్నుండు+ఐ= 
ఆపదలేనివాదై; చౌర్యవృత్తిచేన్‌= దొంగతనం చేత; బ్రాహ్మణ+ఆదుల= విప్రులు మొదలయినవారి; హిరణ్యరత్న+ 
ఆదిద్రవ్యంబులన్‌= బంగారం, రత్నాలు మొదలయిన ద్రవ్యాలను; అపహరించున్‌= అపహరించునో; అట్టి పురుషుని; 


682 శ్రీమహాభాగవతము 


అగ్నివర్ణంబులు +అగు= నిప్పురంగుతో సమానమయిన; అయస్‌ పిండంబులన్‌= ఇనుప గుండ్లతో; అగ్నితప్తంబులు +అగు= 
నిప్పులతో బాగుగా కాచబడిన; శూలంబులన్‌= శూలములతో; అతని శరీరంబునన్‌; తివియుచున్‌+ఉండుదురు = 
(గ్రుచ్చుతుంటారు; మజియునున్‌; మదన +ఆతురులు +అగుచున్‌= సంభోగేచ్చతో తహతహలాడుతూ, ప్రీ పురుషులు; 
అగమ్య+గమనంబులు= వావివరుసలు లేకుండా; చేసిరి+ఏని= ప్రవర్తించినట్లయిళలే; అట్టివారిని= అటువంటివారిని; 
యమలోకంబునన్‌= సంయమని రాజధానిగా గల యమలోకంలో; అతితీక్టకశాతాడితులన్‌+చేసి= మిక్కిలి పదునయిన 
కొరడాలతో బాధితులనుజేసి; అగ్నిమయంబులు +అయిన = నిప్పుతో నిండిన; ఉక్కు ప్రతిమలన్‌= ఉక్కు బొమ్మలను; 
ఆలింగనంబు +చేయింతురు = కౌగిలించుకొనేటట్లు చేస్తారు. 

తా :; ఈ భూలోకంలో ఎవడయితే తనకు ఎటువంటి కష్టమూ లేకపోయినా దొంగతనంగా బ్రాహ్మణాదుల బంగారాన్ని 
రత్నాలు మొదలైన విలువ గల వస్తువులను అపహరిస్తాడో అటువంటివాణ్ణి అగ్ని తప్త నరకంలో పడవేస్తారు. మండుతున్న 
ఇనుపగుండ్లను అతని శరీరంపై విసరివేస్తారు. ఎర్రగా కాలిన ఇనుపచువ్వలు గుచ్చుతారు. మోహంతో కామంతో కళ్ళు 
కనబడక వావివరుసలు లేకుండా ప్రవర్తించిన ప్రీ పురుషులను యమలోకంలో తీవ్రమయిన కొరడాలతో కొట్టి గనగన 
కాలుతున్న ఉక్కుబొమ్మల్ని కౌగిలించుకొనేటట్లు చేస్తారు. 


ఆ. సర్వజంతుజాలసంగమ మొందెడు, వానింబట్టి కట్టి వజదంష్ట 

కములు గలుగునట్టి ఘనతరశాల్మలీ, తరువులందుంజేర్చి దంతు రెపుడు. 149 
ప్రతి : సర్వ జంతుజాల సంగమము+ఒందెడువానిన్‌= ఈ జంతువు, ఆ జంతువు అనే లేడా లేకుండా వానితో సంభోగ 
కార్యక్రమాలు కొనసాగించేవానిని; పట్టి= పట్టుకొని; కట్టి= బంధించి; వజదంషష్టక్షములు+కలుగునట్టి= వజ్రాలవంటి 
మేకులు గల; ఘనతర శాల్మలీ తరువులు +అందున్‌= గొప్పవయిన బూరుగు చెట్లకు; చేర్చి= బంధించి; ఎపుడున్‌= 
వదలిపెట్టక; దంతురు= చితకగొడతారు. 


తా : జంతువులతో సంగమం చేసినవాణ్ణి పట్టుకొని వజ్రాల మెకులుగల బూరుగు చెట్లకు కట్టి చితక గొడతారు. 


ఆ. పార్థివేంద్ర! నరుండు పాషండదర్భనుం, డగుచు ధర్మమార్ల మడంచెనేని 

వాండు నరకమందు వైతరణీనది, నుడుగ కెపుడుం బొరలి పడుచునుండు. 150 
ప్రతి : పార్థివ+ఇంద్ర= భూపతీ!; నరుండు= మనుజుడయినవాడు; పాషండదర్శనుండు +అగుచున్‌= పాషండ మతంపట్ల 
అనురక్తి పెంచుకొన్నవాడగుచు; ధర్మమార్గము +అడంచెన్‌+ఏనిన్‌= ధార్మిక పథాన్ని పరిత్యజిస్తే వాందు= ఆలాంటివాడు; 
నరకము+అందున్‌= నరకంలో; వైతరణీ నదిన్‌= వైతరణి అనే నదిలో; ఉడుగక = వదలిపెట్టక, మానక; ఎపుడున్‌= 
ఎల్లప్పుడు; పొరలిపడుచున్‌+ఉండున్‌= పొరలుతుంటాడు. 
తా : ఓ రాజేంద్రా! ఎవడయితే పాషండదర్శనంపట్ల ఆసక్తి పెంచుకొని ధర్మమార్దాన్ని పరిత్యజిస్తాడో అటువంటివాడు 
నరకలోకంలో వైతరణీ నదిలో పొరలుతుంటాడు. 
వ. మజీయు నట్టి వైతరణీనది యందు జలగ్రాహంబులు దిగిచి భక్తింపం బ్రాణంబులు నిర్ణమింపం దన 
పాపంబు లుచ్చరించుచు విణ్మూత్రపూయ శోణిత కేశ నఖాస్ధి మేదోమాంస వసావాహిని యందుం దప్తుం 
డగుచు నుండు; విప్రండు శూద్రకామినులం బొంది శౌచాచారంబులం బాసి గతలజ్ఞుందై పశువుంబోలెం 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 683 


జరియించెనేని నతండు నరకంబునుం బొంది యందుం బూయ విణ్మూత్రలాలాశ్లేష్మ పూర్జార్ణవమందు 
ద్రొబ్బంబడి యతిబీభత్సితంబులగు నా ద్రవ్యంబుల భుజియించుచుందడు. 151 


ప్రతి : మజియున్‌; అట్టి, వైతరణి నది+అందున్‌= వైతరణి నదిలో; జలగ్రాహంబులు దిగిచి= మొసళ్ళు లాగి; భక్షింపన్‌= 
తినగా ప్రాణంబులున్‌= ప్రాణాలు; నిర్గమింపన్‌= పోగా తన పాపంబులు; ఉచ్చరించుచున్‌= అడుగడుగునా చెప్పుకొంటూ; 
విట్‌+మూత్ర= మలమూత్రాలు; పూయ:= చీము; శోణిత= నెత్తురు; కేశ= వెండ్రుకలు; నఖ= గోళ్ళు; అస్థి= ఎముకలు; 
మేదో మాంసవసా వాహిని +అందున్‌= క్రొవ్వు, మాంసం, మూలుగు వీటియొక్కప్రవాహంలో; తస్తండు +అగుచున్‌+ఉదున్‌= 
మునుగుతూ తేలుతూ పడి కొట్టుకుంటూ ఉంటాడు; విప్రండు= బ్రాహ్మణుడు; శూద్రకామినులన్‌+పొంది= శూద్ర ప్రీల 
సహవాసములు చేసి; శౌచ+ఆచారంబులన్‌+పాసి= శుచికి సంబంధించిన ఆచారాలను వదలిపెట్టి; గతలజ్జుండు+ఐ= 
సిగ్గు వీడినవాడై; పశువున్‌+పోలెన్‌= పశువులాగా; చరియించెన్‌+ఏనిన్‌= సంచరించినట్లయితే; అతండు; నరకంబునున్‌+ 
పొంది= నరకవాసం పొంది; అందున్‌= అందు; పూయవిట్‌+మూత్ర= చీము, మలమూత్రాలు; లాలా= జొల్లు; శ్రేష్మపూర్ణ= 
కఫంతో నిండిన; అర్జవము+అందున్‌= సముద్రంలో; ద్రొబ్బన్‌+పది= త్రోయబడి; అతిబీభల్సి తంబులున్‌+అగు= మిక్కిలి 
అసహ్యకరమయిన; ఆ ద్రవ్యంబులన్‌=ఆ వస్తువులనే; భుజియించుచుండున్‌= భుజిస్తూ ఉంటాడు. 


తా : ఆ వైతరణీ నదిలోని మొసళ్ళు పాషండమతంపట్ల మోజు పెంచుకొన్నవాణ్ణి పీక్కుతింటాయి. అటువంటి పాషండులు 
ప్రాణాలు పోతుంటే తాము చేసిన తప్పుల్ని తలచుకొంటూ మలమూత్రాలు, చీమూ నెత్తురు, వెంట్రుకలూ, గోళ్లు, 
ఎముకలు, కొవ్వు, మాంసం, మూలుగు కలిసిన ప్రవాహంలో మునిగి తేలుతూ పడికొట్టుకొంటుంటారు. ఎవడయితే 
బ్రాహ్మణుడయి యుండి కూడా శుచిత్వం. సదాచారం వదలిపెట్టి సిగ్గు వీడియం లేకుండా శూద్రప్రీలతో పశువువలె 
ప్రవర్తిస్తాడో అటువంటివాడు నరకలోకంలో మలమూత్రాలు, లాలాజలం, కఫంతో కూడిన ప్రవాహంలో త్రోయబడి 
అసహ్యకరమైన ఆ వస్తువులనే భుజిస్తూ కాలం గడుపుతాడు. 
క. శునకములం బెంచి యెవ్వం, డనయంబును వేంట సలిపి యాత్మార్ధముగా 

వనమృగములం జంపును నా, మనుజాధము నస్తములను మర్దింతు రొగిన్‌. 152 
ప్రతి :; శునకములన్‌+పెంచి= కుక్కలను పెంచి; ఎవ్వండు+అనయంబును= ఎవదయితే ఎల్లప్పుడు; వేంట సలిపి= 
వేటాడి; ఆత్మ+అర్ధము+కాన్‌= తనకోసం; వనమృగములన్‌= అడవిలోని జంతువులను; చంపును= సంహరించునో; ఆ 
మనుజ+అధమున్‌= ఆ మానవాధముని; ఒగిన్‌= పట్టుదలతో; అస్త్రములను= అస్త్రాలతో; మర్దింతురు= నలగ పొడుస్తారు. 
తా :; ఎవడయితే వేటకుక్కల్ని పెంచి ఎప్పుడు పడితే అపుడు వేటకు పోతూ మాంసంకోసం అడవిలోని మృగాలను 
వధిస్తాడో, అటువంటి నీచుణ్ణి యమలోకంలో పదునైన ఆయుధాలతో నలిగిపోయేట్లుగా పొడుస్తారు. 


ఆ. జృంభణమున నెవండు దంభార్థమై పశు, వులను జంపి జన్నములను జేయు 
వానింబట్టి యమునివారలు గోయుచు, నుందు రెపుడు మిగుల సందడిలుచు. 158 


ప్రతి : ఎవండు; దంభ+అర్ధము+ఐ= దాబు దర్పంకోసం; పశువులను +చంపి= పశువులను సంహరించి; జ్ఞంభణమునన్‌= 
ఆడంబరంగా; జన్నములను +చేయున్‌= యాగాలు చేస్తాడో; వానిన్‌+పట్టి= ఆ యాగ యజమానుణ్ణి పట్టి యమునివారలు= 
యమకింకరులు; మిగులన్‌= మిక్కిలి సందడిలుచున్‌= పొలికేకలు వేస్తూ ఎపుడున్‌= ఎల్లప్పుడు; కోయుచున్‌+ఉందురు= 
పరపర కోస్తుంటారు. 


684 శ్రీమహాభాగవతము 


తా :; ఎవడయితే డాబు దర్పంకోసం పశువుల్ని చంపి ఆడంబరంగా యాగాలు నిర్వహిస్తాడో, అటువంటివాణ్ణి యమకింకఠులు 
పొలికేకలు వేస్తూ అంపాలతో పరపర కోస్తుంటారు. 


వ. కామమోహితుండదై యెవ్వండేనియుం దన భార్యచేత రేతుపానంబు సేయించు నా పాపాత్ముని 
రేతోహదంబునం దోచి యా రేతంబునే పానంబు సేయించుదురు; రాజభటులైనను జోరులైనను ధనికుల 
గ్రామంబులపైం బడి యందు గృహదాహంబు సేయువారలను, విషాదుల వలన నన్యులం జంపెడు 
వారలను, వజ దంధ్టలు గల వింశత్యుత్తర సప్త శతశునకంబు లెడతెగక తిగిచి భక్షించుచుండు. 154 


ప్రతి : కామమోహితుండు+ఐ= కామమోహములు కలిగిన వాడయి; ఎవ్వండు+ఏనియున్‌= ఎవడయిన; తన భార్యచేతన్‌= 
తన ఇల్లాలిచేత; రేతః పానంబు +చేయించున్‌= బలవంతంగా వీర్యపానం చేయిస్తాడో; ఆ పాపాత్మునిన్‌; రేతస్‌ హ్రదంబునన్‌= 
రేతస్సుతో కూడిన మడుగులో త్రోచి; ఆ రేతంబున్‌+ఏ= ఆ వీర్యమునే; పానంబు+చేయించుదురు = త్రాగేటట్లుగా చేస్తారు; 
రాజభటులు +ఐనను= రాజసేవకులయినా; చోరులు+ఐననున్‌= దొంగలయినాా;: ధనికుల (గ్రామంబులపైన్‌+పడి= 
శ్రీమంతులుండే గ్రామాలపై పడి; అందున్‌= ఆ గ్రామంలో; గృహదాహంబు చేయువారలను = ఇళ్ళు కాల్చేవారిని; 
విష+ఆదులవలనన్‌= మందు, మాకు, విషం మొదలయినవానితో; అన్యులన్‌= ఇతరులను; చంపెడువారలను= చంపేవారిని; 
వజదం[షష్టలుగల= వజ్రాలకోరలున్న; వింశతి+ఉత్తర సప్తశత శునకంబులు= ఏడువందల ఇరవై కుక్కలు; ఎడతెగక = 
వదలిపెట్టక; ప్రతిదినము; తిగిచి= చుట్టుముట్టి, లాగి; భక్షించుచుండున్‌= పక్కొనితింటాయి. 
తా :; ఎవడయితే కామంతో కళ్ళు మూసుకుపోయి తన భార్యచేత రేతపానం చేయిస్తాడో ఆ పాపాత్ముని రేతస్సుతో నిండిన 
మడుగులో ద్రోసి ఆ రేతస్సునే వానిచేత త్రాగిస్తారు. రాజభటులయినా, దొంగలయినా గ్రామాలపై పడి ఇళ్ళకు నిప్పు 
అంటించేవారిని, మందు మాకులు పెట్టి ఇతరుల్ని చంపేవారిని, వజ్రాల కోరలున్న ఏడువందల ఇరవై కుక్కలు ప్రతిదినమూ 
చుట్టుముట్టి పీక్కుతింటాయి. 
సీ, లంచంబుం గొని సాక్షి వంచించి యనృతంబు పలికెడు పాపాత్ముం బట్టి కట్టి 

యంత మాన కవీచి యను నరకమునందు శతయోజనోన్నత శైల శిఖర 

మునం దలక్రిందుగా నునిచి యధోముఖంబుగం బడద్రొబ్బిన బొబ్బలిడుచుం 

గల్లోలములు లేని కమలాకరముంబోలెం జదరమైయున్న పాషాణమందుం 


తే. బడిన యంతన దేహంబు పగిలి పెక్కు తునుకలై పాసి యది గూడికొనుచు నుండ 
దండి యాకులతను బొందుచుండుంగాని, చావు లేకుండునా దుష్టజంతువునకు. 155 


ప్రతి : లంచంబున్‌+కొని= లంచం పుచ్చుకొని; సాక్షిన్‌ వంచించి= సాక్షిని వంచించి; అన్నతంబు= అసత్యాన్ని పలికడు= 
మాటాదునట్టి పాపాత్మున్‌+పట్టి= పాపాత్ముని పట్టుకొని; కట్టి= బంధించి; అంతమానక= అంతటితో విడిచిపెట్టక; అవీవి+అను 
నరకమునందున్‌= గాలియాడని, ఊపిరి సలుపడానికి వీలులేని నరకకూపంలో (న+వీచి= అవీచిి శఈతయోజన+ఉన్నత 
శైలశిఖరమునన్‌= నూరు యోజనాల కొండ శిఖరం నుండి; తలక్రిందు+కాన్‌ ఉనిచి= తలక్రిందుగా ఉంచి; 
అధోముఖంబుగన్‌= ముఖంకింద ఉండేలా; పడ ద్రొబ్బినన్‌= పడేవిధంగా విసరి వైచిన; బొబ్బలు +ఇడుచున్‌= పెడబొబ్బలు 
పెడుతూ; కల్లోలములులేని= అలజడిలేని, నిస్తరంగమైన; కమల +ఆకరమున్‌ +పోలెన్‌= పూచిన తామరపూల కొలనువలె; 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 685 


చదరము+ఐ+ఉన్న= చదరంగా ఉన్న పాషాణము+అందున్‌+పడిన +అంతన= రాతిపై పడగానే; దేహంబు+పగిలి= 
దేహం ఏకాకృతిని కోల్పోయి; 'పెక్కుతునుకలై= పలుముక్కలై; పాసి= విడివిడిగా వేరయి; అది= ఆ ముక్క కూడికొనుచున్‌+ 
ఉందన్‌= కలుసుకొంటుందడగా; దండి= అధికమయిన; ఆకులతను= కలతను; పొందుచుండున్‌+కాని= అనుభవిస్తుంటాడు 
గాని; ఆ దుష్టజంతువునకున్‌= ఆ దుష్ట మానవునకు; చావు= మరణం); లేకుండున్‌= ఉండదు. 

తా : లంచం పుచ్చుకొని దొంగ సాక్ష్యం చెప్పి ఎదుటివారిని మోసగించిన పాపాత్ముని అవీచి అనే నరకంలో పడవేస్తారు. 
అక్కడ వానిని పట్టుకొని బంధించి నూరు యోజనాల ఎత్తయిన కొండ శిఖరంనుండి తలక్రిందుగా క్రిందికి విసరివేస్తారు. 
అపుడు వాడు పెడబొబ్బలు పెడుతూ అలలు లేని కొలనువలె నున్నగానున్న చట్రాతిమీద పడిపోతాడు. అట్లాపడి శరీరం 
ముక్కలు ముక్కలై మరల అవి కలుసుకొంటూవుంటే చావురాక బ్రతుక లేక ఆకులపాటుతో అవస్థపడుతుంటాడు. 


విశే : అవీచి - తరంగములు లేని జలంలో ముంచెత్తడం - '“అవీచి నామక నరకం”. భృగుపతనం / శైలపతనం 
మాటిమాటికి పర్వత శిఖరం మీదికి ఎక్కించి మరల పదతోయుట. గాలియాదని, ఊపిరి సలుపడానికి వీలులేని దిగ్భంధగాన్ని 
కూడ '“అవీచి' అంటారు. 
ఆ. సోమయాజిభార్యంగామించి పొందిన, వానింగపటమద్యపాన సోమ 

పాన మనుదినంబుంబానంబు సేయు విట్‌, క్షత్రియులను బట్టి సంభ్రమమున. 156 
ప్రతి : సోమయాజి భార్యన్‌= సోమయాగం చేసి సోమయాజిగా విఖ్యాతుడయిన వాని భార్యను; కామించి; పొందినవానిన్‌; 


అనుదినంబున్‌= ప్రతిదినము; కపట మద్యపాన సోమపానము= కపట మద్యపానమును; సోమపానమని; పానంబు+ 
చేయు= పానంచేసే; విట్‌+క్షత్రియులను= వైశ్యులను, క్షత్రియులను; సంభ్రమమునన్‌= తొట్రుపాటుతో; పట్టి= బంధించి... 
తా ; సోమయాజి పెళ్ళాన్ని కామించి అనుభవించినవాణ్ణి, సోమపానమంటూ దొంగచాటుగా మద్యపానం చేసే వైశ్యులను, 
క్షత్రియులను, బ్రాహ్మణులను వదలిపెట్టరు. 
ఆ. ఉమ్ముంద్రాక్కి మోము జిమ్మవట్టంగ మోంది, యనలముఖమునందు నగ్నివర్ణ్ల 

ముగను గాంచి వక్రమున నిండంగా నుక్కు నీరు వోతు రేచి నిష్టురముగ. 157 
ప్రతి : టొమ్మున్‌+త్రాక్కి= గుండెపై కాలితో గట్టిగా తొక్కిపట్టి, మోము= మొగము; జిమ్మవట్టంగన్‌= దిమ్మ తిరిగేవిధంగా; 
మోది= బాది అనలముఖము+అందున్‌= అగ్నిలో; అగ్నివర్ణముగను= ఎర్రటి రంగు వచ్చేలా; కాచి= కాగబెట్టి, వక్రమునన్‌= 
నోటిలో; నిండంగాన్‌= నిండునట్లుగా; ఏచి= విజ్బంభించి; నిష్టురముగన్‌= దయలేక; ఉక్కునీరు+పోతురు= ఇనుప 
ద్రవమును పోస్తారు. 
తా : అటువంటి వారిని యమదూతలు బంధించి యాతనలకు లోను చేస్తారు. గుండెలపై కాలుమోపి తొక్కుతారు. దిమ్మ 
తిరిగే లాగున ముఖంమీద మొత్తుతారు. స్పృహరాగానే ఎర్రగా సలసల కాగే ఉక్కుద్రవాన్ని నోటినిండా పోస్తారు. 
వ మఖణజియు నీచవర్డుండు నిష్ట సలుపుచుం దపో దాన విద్యాచారంబులం బెద్దల కవమానంబు సేయు 
వాండు క్షారకర్ణమంబను నరకంబునందు నధోముఖుం డగుచు బాధలం బొందు; స్తీ పురుషు లెవ్వరేని 
శరీర రక్షణార్థంబు పశువుల మానవుల బలి యిచ్చి రేని వారలను నిరయంబునందు యమకింకరులు 
సురియలం దునిమి తద్రక్తంబు పానంబు సేయుచుం బాజాడుచుందురు; (గ్రామారణ్యంబులయందు 


686 శ్రీమహాభాగవతము 


జంతువుల శూలప్రోతంబులం గావించి హింసించుచు హర్షించుచున్న వారలను శూలప్రోతంబను 
నరకంబునందు శూలప్రోతుల జేసిన క్షుత్పిపాసాపరు లగుచుండం గంకగ్భధ్రాదులు తీక్షతుందాగ్రంబులం 
దిగిచి భక్షించుచుండు; మజియు ధూర్త స్వభావంబునం జంతుపీడనంబుం గావించెడు పాపాత్ముల 
దందశూకంబను నరకంబునందు వైవ నైదు నేడు ముఖంబుల సర్పంబులు గజచుచుండు.. 158 


ప్రతి : మజియున్‌= ఇంతేగాక; నీచవర్డుండు= తక్కువ కులంవాడు; నిష్టసలుపుచున్‌= నిష్టగా ఉంటూ; తపస్సు; దానం; 
విద్య ఆచారవ్యవహారాలతో; 'పెద్దలకున్‌= పూజ్యులకు; అవమానంబు +చేయువాందు= అవమానం చేసేవాడు; క్షారకర్ణమంబు+ 
అను నరకంబు+అందున్‌= ఉప్పు బురద అనే నరకంలో; అధోముఖుండు +అగుచున్‌= తలక్రిందులుగా; బాధలన్‌+పొందున్‌; 
ప్రీ పురుషులు +ఎవ్వరు+ఏనిన్‌= ప్రీలుకాని పురుషులుకాని; శరీరరక్షణ +అర్ధంబు= శరీర రక్షణకోసం; పశవులన్‌, మానవులన్‌; 
బలి+ఇచ్చిరి+ఏనిన్‌= వారలను; నిరయంబు+అందున్‌= నరకమునందు; యమకింకరులు; సురియలన్‌+తునిమి = 
చురకత్తులతో ఖండించి; తద్‌+రక్తంబున్‌= వారి రక్తాన్ని పానంబు+చేయుచున్‌= పానము చేయుచు; పాజాడు చుందురు = 
తచ్చాడుతుంటారు; గ్రామ +అరణ్యంబుల +అందున్‌= (గ్రామాలలోనూ, అరణ్యాలలోనూ; జంతువులన్‌; శూలప్రోతంబులన్‌+ 
కావించి= శూలాలతో గ్రుచ్చి; హింసించుచున్‌; హర్ష్చించుచున్నవారలను = సంతోషించేవారిని; శూలప్రోతంబు +అను; 
నరకంబు+అందున్‌; శూలప్రోతులన్‌+చేసినన్‌= శూలాలతో (గ్రుచ్చగా; క్షుత్‌ పిపాసాపరులు +అగుచుండన్‌= ఆకలితో, 
దప్పికతో నకనకలాడుచుండగాా; కంక గృధ్ర+ఆదులు= రాబందులు, (గ్రద్దలు; దీర్హతుండ +అ([గ్రంబులన్‌= పొడవైన ముక్కుల 
కొనలతో; తిగిచి= లాగి; భక్షించుచుందున్‌: మజియున్స్‌ ధూర్త స్వభావంబునన్‌= మోసపు తలంపుతో; జంతుపీడనంబున్‌= 
జంతువులను బాధించడం; కావించెడు= చేసే; పాప+ఆత్ములన్‌= పాపులను; దందశూకంబు +అను= దందశూకము 
అనే నరకంబు+అందున్‌; వైవన్‌= వేయగా; ఐదు +వడుముఖంబుల= ఐదు, ఏడు మొగాలయిన; సర్పంబులు= పాములు; 
కజచుచుండున్‌= కరుస్తుంటాయి. 


తా: తక్కువ కులంవారు ఆడంబరంతో కూడిన నిష్టలతో తపస్సు, దానం, విద్య, ఆచార వ్యవహారాలతో అహంకరించి 
పెద్దలను అవమానించినట్లయితే అటువంటి వారిని క్షారకర్దమం అనే నరకంలో తలకిందుగా వేలాడదీసి బాధలు పెడతారు. 
ఆడవారుగాని, మగవారుగాని తమ ప్రాణాలు కాపాడుకోవడానికి క్షుద్ర దేవతలకు జంతువులనుగాని, మనుష్యులనుగాని 
బలి ఇస్తే అటువంటి దుర్మార్గులను యమకింకరులు చురకత్తులతో పొడిచి రక్తం తాగుతారు. ఊళ్ళలోనూ, అడవులలోను 
ఉండే జంతువుల కడుపులలో శూలాలు గ్రుచ్చి హింసిస్తూ ఆ జంతువులు గిలగిల తన్నుకొని బాధపడుతుంటే గంతులువేస్తూ 
సంతోషించేవారిని యమకింకరులు శూలప్రోతమనే నరకంలో త్రోసి శూలంతో (గ్రుచ్చుతారు. అక్కడివారు ఆకలిదప్పులతో 
నకనకలాడుతుంటే రాబందులూ, (్రద్దలూ పదునైన ఉక్కుముక్కులతో వారి దేహాలను పొడుచుకొని తింటాయి. ఇంతేగాక 
నిర్దాక్షిణ్యంగా నోరులేని జంతువుల్ని పీడించే పాపాత్ములను దందశూకమనే నరకంలో పడవేస్తారు. అక్కడ ఐదు తలలూ, 
ఏడు తలలూగల సర్పాలు వాళ్ళను కరుస్తుంటాయి. 


ఆ. ఎనయ దొడ్లలోన నిండ్లలో నైనను, బశుపతంగహరిణపంక్తినెల్లం 
బట్టి హింససేయు పాపాత్ము విషవహ్షి ధూమశిఖల ద్రొబ్బుదురు నృపాల! 159 


ప్రతి: నృపాల= నరులను పాలించేవాడా!; దొడ్లలోనన్‌= పెరటి దొడ్లలోగాని; ఇండ్లలోన్‌+ఐననున్‌= ఇళ్ళలోగాని; 
పశుపతంగ హరిణపంక్తిన్‌+ఎల్లన్‌+పట్టి= పశువులు, పక్షులు, జింకల సమూహములు మొదలయినవానిని బంధించి; 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 68/7 


హింస+చేయు= హింసించే; పాప+ఆత్మున్‌= పరమపాపి అగువానిన్సి విష వహ్‌ ధూమ శిఖలన్‌= విషంలో, అగ్ని 
జ్వాలల, పొగలసెగలయందు; ద్రొబ్బుదురు= పడవేస్తారు. 

తా : నరేంద్రా! ఇళ్ళలోగాని, పెరళ్ళల్లోగాని తిరిగే పశువుల్ని, పక్షుల్ని జింకలను పట్టి హింసించే పాపాత్ములను నిప్పులతోనూ, 
విషంతోనూ, పొగలసెగలతోను నిండిన నరకాలలో విసరివేస్తారు. 


క. తన యింటికి వచ్చిన మను, జుని నతిథింగ్రోధదృష్టింజూచినవానిం 

గనుంగవల వజదంథష్టలం, దనరిన యా కంకగ్భధ్రతతి భక్షించున్‌. 160 
ప్రతి : తన+ఇంటికిన్‌= తన గృహానికి వచ్చిన మనుజునిన్‌; అతిథిన్‌= తిథి నియమం లేక వచ్చినవానిని; క్రోధదృష్టిన్‌= 
కోపంతో కూడిన చూపుతో; చూచినవానిన్‌= కనుగొన్నవానిని కను+కవలన్‌= రెండు కన్నులను; వజదం(ష్టలన్‌+తనరిన= 
వజ్రాల కోరలుగల; ఆ కంక గృధ్రతతి= రాబందులు, గద్దలు-వీటి సమూహము; భక్షించున్‌= తింటాయి. 
తా :; తన ఇంటికి అతిధిగా అరుదెంచిన మానవుని ఆదరించకుండా చీదరించుకొని కోపోద్రేకంతో చూచిన దుర్మార్దుల 
కన్నులను వజ్రాల కోరలుగల రాబందులు (గ్రద్దలు పొడుచుకొని తింటాయి. 


మ. ధనవంతుండగు మానవుండు గడంకన్‌ ధర్మోపకారంబులన్‌ 
ఘనతంజేయక యుందెనేని యమలోకంబందు సూచీముఖం 
బనునా దుర్గతింబట్టి త్రోచి నిధి కాపై యున్న భూతం బటం 
చును బాశంబులంబట్టి కట్టి వడితో నొప్పింతు రత్యుగ్రులై. 161 


ప్రతి : ధనవంతుండు+అగు= సంపద గలిగినవాడగు; మానవుండు= నరుడు; కడంకన్‌= పూనికతో; ధర్మ+ఉపకారంబులన్‌= 
ధర్మకార్యాలను; ఘనతన్‌ +చేయక +ఉందెన్‌ +ఏనిన్‌ = గొప్పతనంతో చేయక ఉన్నట్టయితే; యమలోకంబు +అందున్‌ = 
యమలోకంలో; సూచీముఖంబు+అను= ఆ పేరుగల్లిన; ఆ దుర్లతిన్‌= ఆ నరకంలో; పట్టి= బంధించి; త్రోచి= బలవంతంగా 
నెట్టి నిధికి కాపు+ఐ+ఉన్న= నిధికి కాపలాగా ఉన్న భూతంబు +అట +అంచును= భూతమని; పాశంబులన్‌+పట్టి; 
కట్టి= బంధించి; వడితోన్‌= వేగంగా; అతి+ఉగ్రులు+ఐ= మిక్కిలి భయంకరులై; నొప్పింతురు= బాధలు పెడతారు. 

తా : రాజా! ధనరాసులున్న భాగ్యవంతుడు ధర్మకార్యాలు చేయకుండా ఇతరులకు ఏమాత్రం ఉపకారం చేయకుండా ధనం 
కూడబెట్టడమే ధ్యేయంగా భావించినవాడు చనిపోతే వాణ్ణి యమభటులు 'సూచీముఖి మనే నరకంలో పడతోస్తారు. 


అక్కడ భయంకరులయిన యమకింకరులు “డబ్బుకు కాపలా ఉన్న దయ్యమా' అంటూ వాణ్ణి పట్టి తాళ్ళతో కట్టీ నానా 
బాధలు పెడతారు. 


ఆ. నరవరేణ్య! యిట్టి నరకముల్‌ యమలోక, మందుంగలవు మళథి సహస్రసంఖ్య, 
అందు శమనదూత లనిశంబు బాధింతు, రవని ధర్మదూరులయిన నరుల. 162 
ప్రతి: నరవరేణ్య= నరులలో శ్రేష్టడయినవాడా!; ఇట్టి నరకముల్‌; యమలోకము+అందున్‌; మతి సహస్ర సంఖ్యలు; 


వేలు; కలవు= ఉన్నాయి; అందున్‌= అక్కడ; శమన దూతలు= యమదూతలు; అనిశంబున్‌= ఎల్లప్పుడు; అవనిన్‌= 
ఇలలో; ధర్శదూరులు+అయిన = ధర్మానుసరణమునకు దూరమయిన; నరులన్‌= మనుజులను; బాధింతురు= బాధపెడతారు. 


688 శ్రీమహాభాగవతము 


తా :; నరులలో శ్రేష్ణడయినవాడా! ఇటువంటి నరకాలు యమలోకంలో వేలసంఖ్యలో ఉన్నాయి. ఆ నరకాలలో యమదూతలు 
అధర్మపరులను ఎల్లప్పుడూ బాధిస్తుంటారు. 


ఆ. ధర్మవంతులెల్లందప్పక స్వర్గంబు, నందు భోగసమితింబొందుచుందు; 
రెలమింబుణ్యపాపముల శేషమువల్లం, బుట్టుచుందు రవనింబుణ్యచరిత. 163 


ప్రతి : పుణ్యచరిత= పుణ్యమయిన నడవడిక కలవాడా!; ధర్మవంతులు +ఎల్లన్‌= ధర్మపరులయిన వారందరు; తప్పక= 
ఏమాత్రం సందియంలేక; భోగసమితిన్‌= సుఖముల సమూహాలను; స్వర్ణంబు +అందున్‌= స్వర్ణలోకంలో; ఎలమిన్‌= 
ప్రీతితో, పొందుచుందురు= అనుభవిస్తారు; పుణ్యపాపముల శేషములవల్లన్‌= పుణ్యపాపాల శేషంవల్ల; అవనిన్‌= మరల 
ఈ లోకంలో; పుట్టుచుందురు= జన్న్మిస్తుంటారు. 


తా : పుణ్యచరితా! ధర్మపరులయిన మానవులందరు స్వర్ణంలో సుఖభోగాలు అనుభవిస్తారు. వారు వారు చేసుకొన్న 
పుణ్యపాపాలను బట్టి వాటిని అనుభవించడానికై భూలోకంలో పుడుతూ ఉంటారు. 


వ. నరేంద్రా! మోక్షమార్గంబు మున్నె వినిపించితి; నిప్పుడు నీ కెజింగించిన వెల్లను బ్రహ్మాండ కోశంబునం 
జతుర్దశ కోశంబులు గలవని పురాణంబులు పలుకుచుండు; నట్టి బ్రహ్మాండంబు శ్రీమన్నారాయణుని 
స్థూలశరీరం బగుటం జేసి బ్రహ్మాండం బెవ్వరు వర్ణింతు రెవ్వరు విందురు వారలకు సకల (శ్రేయస్సులుం 
గలుగు; నీశ్వర స్థూలశరీరంబుం దెలిసినవారికి శద్ధాభక్తులం జేసి సూక్ష్మదేహంబు నెజుంగ వచ్చు; భూద్వీప 
వర్ష సరి దది నభస్సముద్ర పాతాళ దిబ్బరక తారాగణ లోకసంస్థితం బయిన సకల జీవనికాయంబై 
యద్భుతంబైన శ్రీహరి స్థూలశరీరప్రకారంబు వినిపించితిని. 164 


ప్రతి : నరేంద్రా!= రాజా!; మోక్షమార్గంబున్‌; మున్నా= ఇంతకుముందే; వినిపించితిన్‌; ఇప్పుడు; నీకున్‌; ఎజింగించినవి+ 
ఎల్లను; బ్రహ్మాండకోశంబునన్‌; 'బ్రహ్మాందమను మొగ్గలో; చతుర్దశ కోశంబులు +కలవు +అని= పధ్నాలుగు లోకాల పొరలు 
ఉన్నాయని; పురాణంబులు; పలుకుచుండున్‌; అట్టి బ్రహ్మాండంబు; శ్రీమత్‌+నారాయణుని స్థూలశరీరంబు +అగుటన్‌+చేసి= 
విరాట్పురుషుడయిన నారాయణుని స్థూలశరీరము అగుటవలన; బ్రహ్మాండంబున్‌= ఈ బ్రహ్మాండాన్ని ఎవ్వరు; వర్ణింతురు= 
వర్ణింతురో; ఎవ్వరు విందురో= ఎవరు వింటారో; వారలకున్‌= వారికి; సకల (శ్రేయస్సులున్‌+కలుగున్‌= సమస్త శ్రేయాలు 
కలుగుతాయి; ఈశ్వర స్థూల శరీరంబున్‌= ఈశ్వరుని స్థూల శరీరం; తెలిసిన వారికిన్‌; శ్రద్ధాభక్తులన్‌+చేసి= శ్రద్ధవల్లనయితేనేం, 
భక్తివల్లనయితేనేం, సూక్ష్మదేహంబున్‌= సూక్ష్మదేహం; ఎజుంగన్‌వచ్చున్‌= తెలియవచ్చును; భూ= భూలోకంలోని; ద్వీప= 
ద్వీపాలు; వర్ష తొమ్మిది వర్షాలు; సరిత్‌= నదులు; అద్రి= కొండలు; నభస్‌= ఆకాశం; సముద్ర= సముద్రం; పాతాళ= 
పాతాళలోకం; దిక్‌+నరక= దిక్కులు, నరకం; తారాగణ లోక సంస్థితంబు+అయిన= నక్ష్మత్ర సముదాయంతో కూడిన 
లోకాల్లో నెలకొని ఉన్న సకల జీవనికాయంబు+ఐ= సకల జీవరాసుల సమూహంగలదై; అద్భుతంబు+ఐన= ఎంతో 
వింతగా కనబడే; స్టూలశరీర ప్రకారంబున్‌= స్తూల శరీరస్వరూపాన్ని వినిపించితిని+అని= వినిపించాను అని... 


తా : ఓ రాజా! మోక్షమార్గం నీకు ముందే వినిపించాను. ఈ బ్రహ్మాండంలో పధ్నాలుగు లోకాలున్నాయని పురాణాలు 
చెబుతున్నాయి. అటువంటి బ్రహ్మాండం శ్రీమన్నారాయణుని స్టూలశరీరం. అందువల్ల బ్రహ్మాండ వర్ణన చేసేవారూ, అది 
విన్నవారూ అన్నిరకాల శుభాలను అనుభవిస్తారు. ఈశ్వరుని స్టూలశరీరం తెలిసినవారికి (శ్రద్ధవల్లనయితేనేం, భక్తివల్ల 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 689 


నయితేనేం భగవానుని సూక్ష్మరూపం తెలుసుకోవడానికి వీలుంది. భూగోళమందలి సప్తద్వీపాలు, తొమ్మది వర్షాలు, 
వాటిలోని నదులు, పర్వతాలు, ఆకాశం, సముద్రం, పాతాళం, దిక్కులు, నరకం, నక్షత సముదాయం మొదలైన సకల 
జీవరాసులతోకూడి అద్భుతమైన శ్రీమన్నారాయణుని స్టూలశరీర స్వరూపాన్ని నీకు వినిపించాను. 


విశే ; మూలంలో చివర 'యతనశీలుడయిన సాధకుడు భగవానుని స్థూల రూపాన్ని గురించి, సూక్ష్మమైన స్వరూపాన్ని 
గురించి శ్రవణం చేసి, స్థ్రూలరూపంలో మనస్సును ఏకాగ్రంచేసి మెల్లగా బుద్ధితో మనస్సును సూక్ష్మమైన స్వరూపం 
(ఆత్మలో విలీనం చేయాలి” అని వివరణ ఇవ్వబడింది. 


చ. జలజభవాదిదేవమునిసన్నుతతీర్థపదాంబుజాత! ని 
ర్మృలనవరత్ననూపురవిరాజిత! కౌస్తుభభూషణాంగ! యు 
జ్వలతులసీకురంగమదవాసనవాసితదివ్యదేహ! శ్రీ 
నిలయశరీర! కృష్ణ! ధరణీధర! భానుశశాంకలోచనా! 165 


ప్రతి : జలజభవ+ఆదిదేవ మునిసన్నుత= బ్రహ్మ మొదలైన ఆదిదేవతలు మునులచే స్తుతింపబడిన; తీర్పపద+అంబుజాత= 
పుణ్యతీర్థాలవలె పవిత్రమయిన పాదపద్మాలు కలవాడా!; నిర్మల= మలినరహితమయిన; నవరత్న= నవరత్నాలతో కూడిన; 
నూపుర విరాజిత= కాలి అందెలచే ప్రకాశించేవాడా!; కౌస్తుభ భూషణ +అంగ= కౌస్తుభ మణిని భూషణంగా కలవాడా!; 
ఉజ్జ్వల = మిక్షిలి ప్రకాశించే; తులసీ= తులసీదళాల యొక్కయు; కురంగమద= కస్తూరియొక్కయు; వాసన= సుగంధాలచే; 
వాసిత= గుబాళించే; దివ్యదేహ= దివ్యమయిన శరీరం కలవాడా!; శ్రీనిలయశరీర= లక్ష్మీదేవికి నిలయమయిన తనువు 
కలవాదడా!; కృష్ణ= శ్రీకృష్ణ ధరణీధర= భూభారాన్ని వహించువాడా!; భానుశశాంకలోచనా= సూర్యచంద్రులను కన్నులుగా 
కలవాడా! 


తా : బ్రహ్మ మొదలయిన దేవతలూ, బుషులూ స్పుతించేవి పుణ్యతీర్థాలవలె పవిత్రమయినవి అయిన పాదపద్మాలు 
కలవాదవూ, నవరత్నాలతో ప్రకాశించే కాలిఅందెలు కలవాడవూ, కౌస్తుభమణిని భూషణంగా ధరించినవాడవూ, వెల్లివిరిసే 
తులసీదళాల పరిమళాలూ, కస్తూరీ సుగంధాలూ గుబాళించే దివ్యదేహం కలవాదడవూ, లక్ష్మీదేవికి నివాసమయిన వక్ష 
స్ధలం కలవాదవూ, భూభారాన్ని వహించేవాడవూ, సూర్యచంద్రులే కన్నులుగా కలవాదవూ అయిన శ్రీకృష్ణా! నీకు నమస్మారం. 


క. శ్రీతరుణీహృదయస్థిత!, పాతకహర! సర్వలోకపావన! భువనా 

తీతగుణాశయ! యతివి, ఖ్యాత! సురార్చితపదాబ్ద! కంసవిదారీ! 166 
ప్రతి : శ్రీతరుణీ= లక్ష్మీదేవియొక్క హృదయస్థిత= హృదయంలో నిలిచినవాడా!; పాతకహర= పాపాలను హరించేవాడా!; 
సర్వలోకపావన= లోకాలన్నిటిని పవిత్రం చేసేవాడా!; భువన +అతీతగుణాశయ= లోకాలకు అతీతమయిన అలౌకిక 
గుణాలకు ఆశ్రయమయినవాడా!; అతివిఖ్యాత= మిక్కిలి ప్రసిద్దుడా!; సుర +అర్చితపద +అబ్ది= దేవతలచే అర్చింపబడే 
పాదపద్మాలు కలవాడా!) కంసవిదారీ= కంసుని సంహరించినవాడా! 
తా; లక్ష్మీదేవి హృదయంలో నివసిస్తూ నిత్యం జీవుల పాపాలను హరిస్తూ లోకాలన్నిటిని పవిత్రం చేస్తూ అలౌకిక 
గుణాలకు ఆశ్రయమయినవాడవై ప్రసిద్ధి గలవాడై, దేవతలచేత అర్చింపబడే పాదపద్మాలు కలవాడవై కంసుని సంహరించిన 
వాదవయిన శ్రీకృష్ణా! నీకు నమస్కారం. 


690 శ్రీమహాభాగవతము 


మత్తకోకిలము. 


దందితారిసమూహ! భక్తనిధాన! దానవిహార! మా 

ర్తాండమండలమధ్యసంస్థిత! తత్ప్వరూప! గదాసి కో 

దండశంఖసుదర్శనాంక! సుధాకరార్మ్కసునేత్ర! భూ 

మండలోద్ధరణార్తపోషణ! మత్తదైత్యనివారణా! 167 


ప్రతి : దండిత+అరిసమూహ= దండింపబడిన విరోధి సమూహం కలవాడా!; భక్తనిధాన= భక్తుల పాలిటి పెన్నిధీ; 
దానవిహార= దానళీలా; మార్తాండ మండల మధ్య సంస్థిత= సూర్యమండలం మధ్య ప్రకాశించేవాడా!; తత్వరూప= 
సత్యస్వరూప; గదా+అసి+కోదండ శంఖ సుదర్శన +అంక = గద, ఖడ్గం, ధనుస్సు, శంఖం, చక్రం అనే పంచాయుధాలు 
చిహ్నంగా కలవాడా!; సుధాకర +అర్మ సునేత్ర= సూర్యచంద్రులు మంచి కన్నులుగా కలవాడా!; భూమండల+ఉద్ధరణ+ 
ఆర్తపోషణ= భూమండలాన్ని ఉద్ధరించినవాడా!; ఆర్హులను ఆదుకొన్నవాడా!; మత్తదైత్య నివారణా! = మదోన్మత్తులయిన 
రాక్షసులను అణగద్రాక్కినవాడా! 


తా: శత్రు బృందాలను రూపుమాపేవాడవు. భక్తుల పాలిటి పెన్నిధివీ, దానశీలుడవూ, సూర్యమండలం మధ్యలో 
ప్రకాశించువాదవూ, సత్యస్వరూపుడవూ, గద, ఖద్గం, ధనుస్సు, శంఖం, చక్రం అనే పంచాయుధాలు ధరించినవాడవూ, 
భూమండలాన్ని ఉద్ధరించినవాడవూ, ఆర్ప్హులను ఆదుకొనేవాడవూ, మదోన్మత్తులయిన రాక్షసులను అణగదొక్కువాడవూ 
అయిన శ్రీకృష్ణా! నీకు నమస్కారం. 


గద్యము 

ఇది శ్రీ సకల సుకవిజనానందకర బొప్పనామాత్యపుత్ర గంగనార్య ప్రణీతంబైన శ్రీమద్భాగవత 
మహాపురాణంబునందు భరతాత్మజుందయిన సుమతికి రాజ్యాభిషేకంబును, బాషండ దర్శనంబును, సుమతి 
పుత్ర జన్మ విస్తారంబును, గయుని చరిత్రంబును, గయుని సంస్తుతియు, భూద్వీప వర్ష సరిదద్రి నభస్సముద్ర 
పాతాళ దిబ్బరక తారకాగణ సంస్థితియు నను కథలు గల పంచమస్మంధంబునందు ద్వితీయాశ్వాసము. 


ప్రతి : ఇది= పంచమస్మంధంలోని ద్వితీయాశ్వాసమైన ఈ (గ్రంధం; శ్రీ సకల సుకవిజన +ఆనందకర = లక్ష్మీకళలతో 
కూడుకొన్న మంచి కవులందరికీ సంతోషాన్ని కల్లించేదీ; బొప్పన+అమాత్ర పుత్ర= బొప్పన అనే పేరు కలిగిన మంత్రి 
కుమారుడును; గంగన +ఆర్య ప్రణీతంబైన = గంగన అనే పేరుతో ప్రసిద్ధుడైన కవిచే రచింపబడిన; శ్రీమత్‌+భాగవత 
మవాీపురాణంబునందున్‌= శ్రీమంతమైన భాగవతమనే పేరుగల గొప్ప పురాణంలో; భరత +ఆత్మజుండు+ఐన = భరతుని 
కుమారుడైన సుమతికి; రాజ్య+అభిషేకంబును= రాజ్యసింహాసన స్వీకార సందర్భంలో చేసే పట్టాభిషేక మహోత్సవాన్ని; 
పాషండ దర్శనంబును= విష్ణుమూర్తిని సామాన్య దేవతగా చూచే పాషండులనబడే వారిని గురించీ; సుమతి= సుమతి 
మహారాజుయొక్క పుత్ర జన్మ విస్తారంబును= తామరతంపరగా అల్లుకొన్న బహుళ సంఖ్యగల కుమారులను; గయుని 
చరిత్రంబును= గయుదనే పేరుగల రాజుయొక్క చరిత్రను; గయుని సంస్తుతియున్‌= గయరాజు చేసిన స్తోత్రాన్ని భూద్వీప 
వర్షసరిత్‌+అద్రి, నభస్‌+సముద్ర పాతాళ దిక్‌+నరకతారకా+గణ సంస్థితియున్‌= భూమి, దిబ్బలును, వర్నాలును, నడులును, 


పంచమస్మ్కంధము - ద్వితీయాశ్వాసము 691 


కొండలును, ఆకాశం, సముద్రం, పాతాళం, దిక్కులు, వివిధ నరక లోకాలు, నక్షత్రాల సమూహాలు గలవీ అనే కథల 
కథనంగల; పంచమ స్మంధంబునందున్‌= ఐదవ స్కంధంలో; ద్వితీయ +ఆశ్వాసము= రెండవ ఆశ్వాసం. 


తా : పంచమస్కంధంలోని ద్వితీయాశ్వాసంలో లక్ష్మీకరమైన కళలతో కూడుకొన్నదీ, సత్మవులకందరికీ సంతోషాన్ని కల్షించేదీ, 
బొప్పన అనే మంత్రి కుమారుడైన గంగన అనే సత్మవిచే రచింపబడిన శ్రీమంతమైన భగవదృక్తుల చరిత్రయైన భాగవత 
పురాణంలో భరతుని కుమారుడైన సుమతికి, రాజ్య పట్టాభిషేక మహోత్సవాన్ని నాస్తికులైన పాషండుల వృత్తాంతాన్ని 
సుమతి మహారాజుగారి బహుళ సంతానవ్భుక్షాన్ని, గయుని చరిత్ర, గయుని స్తోత్రం, భూమి, ద్వీపాలు, వర్షాలు, నదులు, 
కొండలు, ఆకాశం, సముద్రం, పాతాళం, దిక్కులు, వివిధ నరక లోకాలు, నక్షత్ర సమూహాలు గురించి చెప్పే కథల 
కథనం గలిగిన (ఈ రచన) ఐదవస్మంధంలోని రెండవ ఆశ్వాసంగా పూర్తి చేయబడింది. 


౫ తీళ్పుష్తార్ద్ణణమన్తు. :: 


పద్యగద్యసూచి 


చతుర్హస్కంధము 
అంగనా నివాసంబుల యందు 
అంగప్రధానక యాగంబులను జేసి 
అంగిరసుం దనెడు మునికిం 
అంచిత వామపాదాంభోరుహము దక్షిణోరుతలంబున 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత దాక్షాయణి యయిన 
అంత (ధ్రువుండునుం బంకేరుహాక్ష 
అంత నక్కడ నా ధ్రువుండు 
అంత నచటి జనంబు 
అంత నతండు 
అంత నా ధ్రువుండు 
అంత నా పృథుని 
అంత నా సజ్జనాగ్రణి 
అంత నా సునీతి 
అంత నొక్కనాండు 
అంత రుద్రానువర్తులైనట్టి సిద్ధ, 
అంత విజితాశ్వుండు పరలోకగతుం 
అంత శ్వశురుండగు దక్షునకు 
అంత స్వకీయ ప్రాణవల్లభ 
అంత హతశేషులు 
అంతం జాక్షుషమన్వంతరంబున దైవచోదితుండై 
అంతం దద్వృత్తాంతం బంతయు 
అంతం బృథుచక్రవర్తియు నింద్రియాగోచరుం 


త-రిరి1 
త-210 
తీాదిక్వ 
తాచేత౦0 
4-3683 
తీార్తత్ర/ 
4-6836 
త-/36 
త-/565 
త-/7956 
తాం 11 
త-292 
త4-268 
4-ర్‌36 
తాతేే0 
తృ-29"/ 
4-655 
త4-త10 
తృ-22'/ 
త-రతతం0 
త్వాక్షేత్వడ్త 
4-6/9 
ఉ4ార్‌క్క 
తా//6 
4-938ర 
త-ఠి4ర5్‌ 
త-త0రి 
4-ర్‌ర్‌రి 


694 


శ్రీమహాభాగవతము 


అందంద కురియించి రమరులు 
అందు లోకరక్షణార్థంబుగా నారాయణాంశంబున 
అక్కడక్కడం బూర్వంబునందు లేని, 
అగ్నిదేవుం డిట్లనియె 

అట్టి దేవునిం ద్రిపుర 

అట్టి నీవు 

అట్టి భూతదయా సమెతులును 

అట్టి యధ్వర కర్మమందు 

అట్టి యపవర్గ సాధన 

అట్టి యుత్తమబాలు 

అట్టి శార్జ్‌పాణి యథఖ్‌ీల 

అట్టి సమయంబున (ధ్రువుండు 

అట్టి సౌాందర్యఖనియు సముద్రపుత్తియు 
అట్లగుటం దత్మర్మంబు లొకానొకనికి 
అట్లయి యుండ 

అట్లయ్యును 

అట్లరిగి నారాయణు నుద్దేశించి 
అట్లు కృత ప్రణాములైన 

అట్లు గని డాయంజని 

అట్లు గురియించిన నతండు 

అట్లు దోంచిన 

అట్లు నారదుండు సనిన 

అట్లు పలికి వారల 

అట్లు పురంబు దహ్యమానంబగుచుండ 
అట్లు పురంబున కరుగుట 

అట్లు మునీంద్రు నాశమంబు 

అట్లు యోగనిద్రా పరవశుండ 

అట్లు వివాహంబులు గావించి 
అట్లు వివాహంబైెన రుచిప్రజాపతి 
అట్లు సని చని 

అట్లు సనినం బశువుం 

అట్లు సనునప్పుడు 


త-తత6 
త-ర్తతిర్‌ 
4-ర506 
4-196 
త్వాక్షేష/ 
తీార్న/9 
త్వా/1/ 
4-ర5్‌09 
4-664& 
త-262 
త4-తి/8 
4-త/6 
4-6584 
తామేతరి 
తార్త్వరి1 
తా153 
త-2/5 
4-66 
త-2/0 
4-32ర 
4-388 
4-966 
తాలి 
త-రి2ి1 
త-తికలి 
తాకేర్‌ 
శత-2858 
4-రి06 
ర్తార్తీ 
తార్‌14 
త4-ర్‌28 
తార్‌12 


పద్యగద్యసూచి - చతుర్ధస్మంధము 


అట్లెజింగించి వెండియు నిట్లనియె, 
అల్లెసిన 

అతం డా కన్యక 

అతం డాత్మదర్శనుం డయి, 
అతండు ననన్యదృష్టిని జరాచర 
అతండు నభస్వతి యనియెడి, 
అతండు మజియు నగ్ని 
అతని నున్మత్తునిం గాం 
అతిఘోరం బయిన 
అతివిశ్రీతులు సులజ్ఞా, న్వితులు 
అతుల దర్చోద్ధతుందై వీరభద్రుండు 
అది గనుంగొన హాహాధ్వని, 
అది గాక మీరు 

అది గాక వినుము 

అది గాన నీ వధోక్షజు 

అది గాన పద్మలోచన!, 

అది గావున 

అది గావున యజ్ఞభాగార్హుండ 
అది మజియు నిజకాంతిచేతం 
అది మజియును మందార 
అది యొట్టి దనిన 

అది యొట్టి దనిన 

అది యొట్టిదనిన 

అది యెట్లంటిరేని 

అది యెట్లంటేని 

అది యొట్లనిన 

అది యొట్లనిన 

అది యొట్లనిన 

అది యొట్లనిన 

అది యెట్లు బ్రాహ్మణాధీనం 
అదిగాక యీ వేనుండు 
అదియునుం గాక 


4-ర్‌61 
4-త50 
తరి. 
4-6/6 
త-2/3 
467/5 
4642 
4-890 
4-649 
ద్వీార్తేర్వ/ 
తాకేదిది 
త-99 

తీ-ర్వదరి 
4-ర్‌ం8 
త-220 
4ర్‌ర్‌1 
త-ఠ1 

తాకేర్‌ 1 
త-త/9 
తా185 
తా/07/ 
త-290 
తా-/19 
త-9183 
4-రి/3 
4-620 
త్వ-/2/ 
4-962 
శ4-రిరి/ 
4-636 
తాత్త్యే9 
44-265 


695 


696 


శ్రీమహాభాగవతము 


అదియునుం గాక 

అదియునుం గాక 

అదియునుం గాక 

అదియునుం గాక 

అదియునుం గాక 

అదియునుం గాక 

అదియునుం గాక “ఆత్మనస్తు 
అదియునుం గాక దారుస్థితంబైన 
అదియునుం గాక దేవతల 
అదియునుం గాక దేహాభిమానంబునం 
అదియునుం గాక 

అదియునుం గాక యాచరితంబైన 
అదియునుం గాక యీజగద్వెచిత్యంబు 
అదియునుం గాక సంతానార్థంబు 
అదియునుంగాక 

అదియునుంగాక 
అదియునుంగాక యీ హరద్వేషులై 
అదియునుంగాక యే బుద్ధింజేసి 
అదియునుంగాక! దేవా! మహాశ్చర్యకరంబై 
అదియె ట్లతనిచేత భవత్సంబంధంబునం 
అన విని వారికి 

అన సూత వందిమాగధ 

అనఘ చరితులార! యాహూతు 
అనఘ! జితేంద్రియుల్‌ సుమహితాత్ములు 
అనఘ! నీ చేత 

అనఘ! నీదు సహోదరహంత 

అనఘ! పినతల్లి దన్నుం 

అనఘ! మహాత్మ! వాగ్గళితమైన 

అనఘ! మహాత్ముం డగు 

అనఘ! మునీంద్ర చంద్ర! 

అనఘ! మునీంద్ర! మహాభాగ! 
అనఘ! యట్టి రిక్తహారుల 


గ 
త-తరిత 
త4-ర్‌90 
4-609 
త్వ-///9 
44-955 
44-624 
త4-ర్‌రిడీ 
4-93 

4-తిర్‌ర5్‌ 
4/6 

4-రిరిర్‌ 
4-ర్‌/8 
తా19 

త-ర్తణ3 
త-ర్‌8ి0 
తత్తర 

4-366 
4-64 

క. 

త-ర్‌/2 
త్వీార్తత్త్ర్ర 
4-396 
త-298 
త-ర్‌/ 
4-361 
44-296 
4-ర్‌ర్‌2ి 
తాకేత3 
త-ఠిత్తం 
త-/399 
4-రి0ర8 


పద్యగద్యసూచి - చతుర్ధస్మంధము 


అనఘ! యీ సంసార 

అనఘ! యెంతయు మమతాకుల 
అనఘ! లోకంబులయందు వర్ణాశ్రమ 
అనఘ! సకలేంద్రియగుణాం, జనమును 
అనఘ! సాక్షాత్మార మగు 

అనఘ! స్వకీయంబునై యతర్మితమునై 
అనఘతపోభిరాముండగు నభత్రిమునీంద్రుండు గాంచెం 
అనఘా! దేవ! భవత్పద, 

అనఘా! భయనామా[గ్రజుం, డనంగల 
అనఘా! మనుకులమున కిది, 
అనఘా! మాధవ! నీవు 
అనఘా! యీ దుఃఖమునకుం, 
అనఘా! యేనును బ్రహ్మయు 

అనఘా! విను లోకంబుల, 

అనఘాత్మ! తగ నీవు 

అనఘాత్మ! నారద మునిపతి 
అనఘాత్మ! నీవు పంచాబ్ది 

“అనఘాత్మ! భగవంతులైన కేశవ 
అనఘాత్మ! మళథినీవు యజ్ఞరూఫుం 
అనఘాత్మ! యే యజ్ఞమందు 
అనఘాత్మ! యేమిటి యందు 
అనఘాత్మ! యోగీంద్రు లననయంబు 
అనఘాత్మ! రాజర్షి యైన 

అనఘాత్మ! రాజర్షి యైనట్టి 

అనఘాత్మ! లోకు లెవ్వని 

అనఘాత్మ! వినుము జాయాత్మజులును 
అనఘాత్మక! లోకత్రయ, మున 
అనఘాత్ము లతిథి రూపం, 
అనఘాత్ములారా! యఖిన్న ధర్మశీలు 
అనఘుండు రుద్రుం జేరి 

అనఘుం దత్రిమహాముని,యనసూయా దేవివలన 
అనఘుందగు నటత్రి మహా, ముని 


4-625 
త-రి15 
త్వాక్షేత్వ/ 
త-/056 
4-619 
శీార్వరిడ్త 
తా16 
4-06 
4-రి20 
4-లిర్‌డ్త 
తాకేరిర్‌ 
త-228 
త-20/ 
4-66 
4160 
4-తిరిర్‌ 
4-తిర్‌రి 
త-951 
త-291 
4-ర్‌8 
4-రిరిడీ 
త-240 
తా-రి12 
త-త9ి4 
తాత్రిక్ష/ 
త4-రిర్‌4 
4-643 
4-600 
త-911 
త్తామే్షై్షే 
శారి 
త4-ర్‌18 


69/ 


698 


శ్రీమహాభాగవతము 


అనయ మా నృపనందనుల్‌ 
అనయంబు లుప్తక్రియా కలాపుండు 
అనయంబు “శివి యను 
అనయంబుం గాల పుత్రిక, 
అనయంబుం దనమానసంబున నవిద్యల్‌ 
అనయంబును నయ్యక్షుల, ఘనమాయ 
అనయంబున్‌ ధ్రువుమీంద దైత్యకృతమాయాజాల 
అనయము నా కొక 
అనయము నిట్టి కుపుత్రునిం, 
అనయము నిట్లు శోకవిపులాశతుపయః 
అనయముం బీలువక యుండం, 
అనయమును మీ మనోరథ, 
అనవుండు నతనికి నతం 

అనవుడు విదురుండు మైత్రే, 

అనవుడు విదురున కమ్ముని, 

అనవుడు విని (యక్కాంతలు, 

అని కుపిత చిత్తుండై 

అని చతురాననుండు వినయంబున 
అని చింతించు సమయంబున 

అని చెప్పి మునినాథుండైన 

అని చెప్పి సుర 

అని తన్ను సకల 

అని దగ్ధళీర్నుండయిన దక్షుం 

అని దేవతలు విన్నవించిన 

అని నారదుండు పలికిన, 

అని పలికి వీరవర్యుం, 

అని పలికి వెండియు 

అని పలుకు సమయంబున 

అని పాడె ననుచు 

అని పృథుని వారించి 

అని ప్రశంసించి, రట్లు 

అని మజియు ననఘాత్ములార! 


త-93/ 
తారం 
తరి 
తారి11 
తత్తర 
త-తికర్‌ 
తా-తిక4త 
త-త96 
తీ-ార04్త 
తారికలి 
4-6/ 
త-90/ 
తా/40 
తాం 
4-686/ 
త-/5883 
తామే10 
తాకే52 
త-తం1 
4-ర్‌056 
తాక్షేది/ 
త-205 
4ాకేర్‌5 
తృ-ది/// 
త-267/ 
4-ర596 
త4-611 
4-ర్‌8రి 
త-తిరి1 
4-ర్‌80 
తా-తమే4ీ 
4-60 


పద్యగద్యసూచి - చతుర్ధస్మంధము 


అని మజియు నిట్లనియె 
అని మజియు నిట్లనియె 
అని మజియు నిట్లనియె, 
అని మజియు నిట్లనియె; 
అని మజియు నిట్లనియె; 
అని మజియు నిట్లనియె; 
అని మజియు నిట్లనియె; 
అని మజియు నిట్లనిరి 

అని మజియు మహి 

అని మజియు సముందవు, 
అని మజియుం బ్రద్యుమ్నుం 
అని మునిచంద్రుండు తన 
అని మైత్రేయ మహాముని, 
అని మైశ్రేయుండు 

అని మైత్రేయుండు విదురున 
అని యడిగి వెండియును 
అని యడిగిన నవ్విదురునిం, 
అని యడిగిన విదురునిం 
అని యభినందించి మోక్షసాధనోపదేశ 
అని యి వ్విధంబున 

అని యి వ్విధంబున 

అని యి వ్విధమున 

అని యి వ్విధమునం 

అని యిట్టుల ప్రతికూల 
అని యిట్టుల భేరీరవ, 

అని యిట్లు చింతించె 

అని యిట్లు దేవగణములు, 
అని యిట్లు పలుకుచున్న 
అని యిట్లు యజ్ఞ 

అని యిట్లు రుద్ర 

అని యివ్విధమున నారద, 
అని యీ గతి 


త-మషఐ29 
4-రి5్‌9 
4-964 
4-68 

తా-182 
త-ర్‌తిడీ 
తార్తదిర్‌ 
4-950 
తారం] 
4-9836 
4/05 
త-22 

4-ర5్‌60 
త-2083 
4-9656 
తారిక/ 
తాత్రి/ 

త-తిరి/ 
4-616 
4/56 
తామే[ేరి 
తారం 
త-రి2ై/ 
ఉత్తర్‌ 

త్వార్తమ్నేడ్త 
త4-తి01 
4-తిజి 

4-916 
4-96 

4162 
4-965 
తా-/85 


699 


700 


శ్రీమహాభాగవతము 


అని యీ గతి 

అని యీ గతిం 

అని యీ గతిం 

అని యీ రీతి 

అని వారలు 

అని వినుతించి 

అని విలపించుచున్‌ సరసిజాక్షి 
అని విశ్వసింపకుండియు, మనమున 
అని వెండియు 

అని వెందియు నిట్ల 

అని వెండియు నిట్లనియె 

అని వెండియు నిట్లనియె 

అని వెండియు నిట్లనియె. 

అని వెండియు నిట్లనియె. 

అని వెండియుం బ్రవేశ 

అని శుకయోగి పరీక్షి 

అని శుకుండు పరీక్షిత్తున, 

అని హరి నుద్దేశించి 

అనిన నాతండు సంతానార్థంబు 
అనిన యోగీంద్రుండు రాజేంద్రున 
అనిశము నస్మదీయగురుండైన సరోరుహ 
అనుచర వర్గంబు భృశాతురులును 
అనుచుం దదీయ విభ్రమ 
అనుపమ బ్రహ్మవాదు లగు 
అనుపమ భక్తి నెవ్వని 

అనుపమ మఖ కర్మ 

అనుపమ శాంతము లగు 
అనుపమ సుస్థిర నియమా, 
అప్పుడు రాక్షసమాయలు, గప్పిన 
అప్రమత్తుండ వగుచుం బద్మాక్ష! 
అభ్రంలిహాదభ విభ మాభ 
అమర సమస్తదేశములందు నఖిల 


4-రి98 
4-632 
4/63 
త-221 
4-665 
త-921 
తరికడ 
4-04 
4605 
త-ర్తర్‌లి 
త-218 
త-త05 
4-రిరి9 
త-/90 
తార్తర్‌/ 
త-9//3 
త-9/2 
తా/01 
త-త00 
4-రి5్‌3 
త-/80 
త4-రిఐ9 
త-/796 
త-914 
4-ర్‌/8 
త-త్తం93 
త-901 
4-రి4&౦0 
త4-తి40 
తృ-/29 
తాకే0/ 
త4ాక1ే50 


పద్యగద్యసూచి - చతుర్ధస్మంధము 


అమరవరేణ్యుం బోలి యనయంబు 
అమరేంద్రుండు ఘనరోషో, ద్దముండై 
అమృతోపమానంబు లయిన మధుర 
అయి చాల ఘుర ఘుర 

అయిన పురుషోత్తముం బూజించుచు 
అయినను విను సరోజాయత 
అయ్యవసరంబున 

అయ్యవసరంబున నచ్చట నున్న 
అయ్యవసరంబునం దదుత్సవ దర్శన 
అరదము డిగ్గి (శ్రేమ 

అరయ గృహస్థు లయ్యును 

అరయ ధరిత్రి నెవ్వనిగ్భృహంబు 
అరయ నరాజకంబగు మహాభయముం 
అరయంగ క్షుద్రభూత హృదయంబుల 
అరయంగ నే ధరామర 

అరయంగ నేము బుభుక్షా, 
అరయంగ వైన్యుని దక్షిణహస్తము 
అరయంగ నేమిటి యందు 
అరవిందోదర! తావకీన ఘన 
అరవిందోదర! తావకీన చరణ 

అరసి సునీథధయు శోకా, 

అరి దుఃఖావహమైన కార్ముకము 
అరిషడ్వర్ద మహోర్మినక్ర నికర 
అరుదౌ నభ తమఃప్ర 

అలఘు చరిటత్రుం డమ్మనుకులాగ్రణిచే 
అలఘుని నభవుని యోగీం, 

అలవడ నే సతీమణి 

అళికులోపమ లసదలక శోభిత 
అవనీపతి! భయనామక, యవనకులాధీశ్వరుండ 
అవనీశ! యీ విధంబున, 

అవనీశ! వీర్యపణాత్త యెనట్టి 
అవనీశ్వరో త్తమ! 


త-త62 
శార్‌ 11 
త-ాతర్‌0 
త4-రి28 
త-258 
త4-925 
4-386 
తా-ర్‌19 
తార్‌/ 
త-తి౦0/ 
త-912 
4-6056 
త-ాతేే6 
త-9బిడ్త 
4-ర్‌ర8ి6 
త-త69 
త-రతరి 
త-/20 
త్వాక్షే// 
త-2883 
తీ-ర్వబ్ర 
త-తతిడ 
4-680 
4-9558 
త-తిత/ 
త్వాక్షేత్య[ 
4-6862 
తా/10 
త-రి1ే4 
త-రి/9 
4-రిత౦0 
4/67 


701 


702 


శ్రీమహాభాగవతము 


అవశిష్ట ధరణీరుహంబులు భయ 

ఆ నలినాయతాక్షుని యనంత 

ఆ మునిచే నా 

ఆ మృహాదేవి నెయ్యంబున 

ఆ యజ్ఞముం గనుంగొనంగా, 

ఆ యమునా తటినీ 

ఆ రథికోత్తముం దొడరి 

ఆ రవ మపుడీక్షించి 

ఆ వృక్షమూల తలంబున 

ఆ శిశు వపుడు 

ఆ సమయంబున (బ్రహ్మాది 

ఆ సుచరిత్ర దంపతు లుదంచిత 
ఆత్మకుం బరిశుద్ధి నర్ధించు 

ఆది వరాహంబ వగుచు 

ఆద్యుం డుగ్రుండు నీలకంఠుం 
ఆలోకభయంకరమగు, నా లోకమహావిపద్దశాలోకనులై 
ఆశ్రిత సత్పసాదాభి ముఖుండును 
ఇంతయును మున్ను మనమున 
ఇందీవరేక్షణ! యే నెందు 
ఇంద్రియేశుండు గంధాదికేష్ట గుణము, 
ఇంద్రుం డిట్లనియె 

ఇట్టి జగత్సర్జకుండనైన నీవు 

ఇట్టి నన్నుం గృపామతి 

ఇట్టి నీ పాదమూలంబు 

ఇట్టి లోకోపద్రవం బెఠింగి 

ఇట్టి విద్వ దనుభవంబున 

ఇట్టు లవ్యక్తరూపుండును, నప్రమేయుండును, 
ఇట్లగుటం జేసి సత్పురుషు 

ఇట్లతి ఘఫోరంబైన తపంబు 
ఇట్లతిశీఘ్రగమనంబున 
ఇట్లధ్యాత్మయోగనిష్రుండై కర్మంబుల నాచరించుచు 
ఇట్లనియె 


త-943 
4169 
త-9/1 
త-/99 
4-61 

త్వీాదిక్వ/ 
త-త్రిజ్ర/ 
తా103 
తా[ేం3/ 
త4-910 
4-తి౦ 

త-283 

తా/12 
త-రరి6 
4105 
ర్వ-ది'/డ్త 
త-బిత్వం 
త-126 
త-/94 
4-602 
త-1ే80 
త్వ-/బిడ్త 
త-ారత/6 
త్వా/ మత్త 
తార్తతది 
4-ర్‌/5 
త-తిర5్‌/ 
4-ర్‌56 
తామేం 

తా/5 

4-640 
త-2ర5్‌ర 


పద్యగద్యసూచి - చతుర్ధస్మంధము 


ఇట్లనిరి 

ఇట్లనిరి! నరేంద్రా! 

ఇట్లను, మునీంద్రా! 
ఇట్లన్యోన్యంబును శాపంబులం బొందియు 
ఇట్లాత్మహితంబు లైన కర్మంబులయం 
ఇట్లావిర్భవించిన కన్యకలందు శ్రద్ధయు 
ఇట్లు గనుంగొని యజ్ఞశాలం 

ఇట్లు గనుంగొని యనంతరంబ 
ఇట్లు గౌంగిటం జేర్చి 

ఇట్లు తండ్రిచే నాదరింపబడనిదై 
ఇట్లు దండప్రణామంబు లాచరించి 
ఇట్లు దక్షిణాగ్ని యందు 

ఇట్లు దక్షుండు పల్కిన 

ఇట్లు దనమీంది యనుగ్రహంబునం 
ఇట్లు దొడిగిన 

ఇట్లు ధరణి వాటిన 

ఇట్లు ధరియించి గత 

ఇట్లు ధర్మపత్ని వెంట 

ఇట్లు పుత్ర పుత్రికా 

ఇట్లు పెటికివైచిన రుద్రుని 

ఇట్లు ప్రజలను ధర్మంబులయందు 
ఇట్లు ప్రవేశించిన రాజర్నియైన 

ఇట్లు భవదీయ సేవాతత్పరులమైన 
ఇట్లు మాతామహ దోషంబునం 
ఇట్లు లేచి నిలిచి 

ఇట్లు వర్తించుచు 

ఇట్లు వసియించి కతిపయ 

ఇట్లు వాత్సల్యంబునం జల్లుచు 
ఇట్లు విడిచి 

ఇట్లు విపాటిత విరోధి 

ఇట్లు వీరభద్రుండు దక్షునియాగంబు 
ఇట్లు వెడలి 


త-463 
త్వాత్తం] 
త4-రి18 
4ార్‌లి 

త4-రి10 
త-2ర5 

4-రిజి 

శతా/4ర5 
4-ర్‌4&6 
4-రి6 

త-280 
త-ామ104 
త్వేార్ష/ 

త4ర్‌4రి 
తార్న/2 
ర్వేార్ష'/డ్త 
4-98 

4-రితిడీ 
4-రి08 
44-106 
తా-ర్‌/0 
త-తి2ి2ి 
త4-ర్‌ర్‌డీ 
త-త౦083 
4ామేర్‌రి 
4-64/ 
4-66 
త-తి15 
4-6/7/ 
త-త66 
తా-123 
త-తిబిడ్త 


703 


704 


శ్రీమహాభాగవతము 


ఇట్లు వెడలివచ్చిన 

ఇట్లు సనుదెంచి 

ఇట్లు సుశీల సంపన్నుండును, 

ఇతం డింద్రోపేంద్రపరీ, వృతుందై 
ఇతందు నారాయణాంశ సంభూతుందు 
ఇతనికి సన్మత్తనూజను విధిప్రేరితుందనై 
ఇతి కర్తవ్య విచారక, 

ఇది భీ పరమేశ్వర 

ఇదియునుం గాక 

ఇద్ధ సనందాది సిద్ద 

ఇవ్విధంబున 

ఇవ్విధంబున నతండు మహిషీ 
ఇవ్విధంబున నా చిత్రరథుండగు 

ఈ ధూళి పుట్టుట 

ఈ నృపతి ధరాచక్రము, 

ఈ ముల్లోకము లందును, 

ఈ యాఖ్యానముం జదివిన, 

ఈ లోకంబునం బురుషులకు 

ఈ వైన్యుం డఖిలలోకావళి 
ఉజ్వలంబయి శతయోజనంబుల పొడ 
ఉత్తమశ్లోకుండగు వుండరీకాక్షుండు నిజమాయాస్వేచ్చావతార 
ఉదయాద్రి పర్యంత ముర్వీతలం 
ఉన్నత సంతోష ముప్పతిల్లంగం 
ఉన్నతోన్నతుండు సముత్తుంగ భుజుండు 
బుత్విక్పత్ను లిట్లనిరి 

బుషు లిట్లనిరి 

ఎనయంగ జారకామిని నిజేశుని 
ఎనయంగ బాల్యమందుం దన 
ఎనయన్‌ క్షుత్చరిపీడం గుంది 

ఎనసిన భక్తి యోగమున 

“ఎవ్వరి దానవు? జనకుం, డెవ్వడు? 
టప్‌ కిప్పుడు 


4-694 
త4-ర్‌99 
4-83656 
4-ాతీ6 
త-రం9 
ర్తార్తీర్వ 
త-/28 
తృీ-ఠ్ర// 
4-926 
త-ా13రి 
తర్‌కలి 
తా//0 
4-తి5్‌8 
తాకే18 
త-త61 
త-/9083 
తాం 12 
4-6/0 
తీార్వర్‌డ్తీ 
త4-136 
త-256 
త-త60 
త-త18 
44-566 
తా-1582 
తామేరిడీ 
గ! 
తాత్త౦02 
4-రి60 
తా/18 
త్వా/4త9 
4-66 


పద్యగద్యసూచి - చతుర్ధస్మంధము 


ఏ వసుధామర సేవను 

విభుండు జగదధీశ్వరుం, 
వేదమందేని 
ఏకాగ్రచిత్తులును సు, శ్లోకులునై 
ఏను నీ లోకవితానంబు 

ఏను షణ్మాసంబులు భజియించి 
ఏమి కతమున నున్నదో 

ఏమి నిమిత్తం బత్రి 

ఏమి నిమిత్తమై భూమి 

ఒకనాండు నిజమందిరోపాంత వనముకుం 
ఒకనాండు సుఖలీల నుత్తానపాదుండు 
ఒనరం బ్రచేతసు లుత్చన్న 

ఒప్పునట్టి సరోవరంబుం బొడగని 

ఓ నాథ! పరమపురుషుండ, 

ఓ నృప! నీకు 

కంజాతపత్ర నేత్రపు, రంజను 
కందమూల ఫలాళియై బహుకాల 
కడంగ గృహములు నఖీల 

కడంగి గుహ్యక మాయాంధకార 
కడంగి భవత్పదార్చనకుం గా 

కడంగి మథివారు యాదృచ్చికమునం 
కని కృపాయత్తు లగుచు 

కని రా తాపసపుంగవుల్‌ 

కని లోకపాలురును ముని, 

కని వా రనపత్యుం 

కని వారలు దమ 

కమలదళాక్ష! దుఃఖలయ కారణమై 
కమలదళాక్షి పాయసము గౌతుక 
కమలలోచన నిఖీలభోగముల దొఅంగి, 
కమలాధీశ్వర! తావకీన వర 
కమలాధీశ్వరుం బూజ సేయుట 
కమలానన! బాంధవ కృ, త్యము 


లాలా 


4-ర్‌రి/ 
తా183 

త4-ర్‌91 
త-/934 
4-ర్‌69 
త-299 
త-/రిడ 
తామే0 

త-డత6/ 
త4-డీ65 
త-219 
4-946 
4-692 
తీార్వ/రి 
త-తి/2 
తృ-/9/ 
4-646 
4-రింత 
త-తి4ీరి 
తా-15883 
త-రి9/ 
తత్తర 
4-695 
తాకేతలి 
తీార్త్నతిడ్త 
4-696 
త-922 
తాత్త01 
త-రిం/ 
త-929 
త-ర9ిర్‌డ్త 
త-/89 


705 


706 


శ్రీమహాభాగవతము 


కర చరణాదికాంగముల గల్లియు 
కర మనురక్తి 

కర మనురక్తిని మోము 

కర మొప్పంగ నీ 

కరతల గృహీత లీలాం, 

కరము మహారథుండు భుజగర్వ 
కరమొప్పు నానంద గద్దద 
కరసరసీరుహంబు లెసకం బెసంగన్‌ 
కరుణారస పరిపూర్ణ, స్ఫురిత 
కరుణావలోకనంబులు, నిరవొంద నృపాలసుతుల 
కర్మంబులను యథాకాల దేశోచిత 
కర్మవశంబునన్‌ జగము గల్గును 
కలదే జగతిం బదురు 

కలుగు మత్మామితంబు వృథ 
కల్యాణి! నీ మాట 

కాంచన మయ మరకత 

కాన పతివ్రతలకు నసాధ్యం 
కాన మనమునం దద్వివేకంబు 
కావున 

కావున 

కావున 

కావున 

కావున 

కావున న మృహాత్ముండు 

కావున నట్టి విప్రపాద 

కావున నది తత్మథాకర్ణన 

కావున నయ్యజ్ఞమునకు, నీ 
కావున నాకును సూరి 

కావున నిట్టి భాగవత 

కావున నితని క్షమింపుము, 
కావున నీ 

కావున నీవును నేనునుం 


త-1ర9 
4ార్‌ర్‌ 

త-225 
తా-/52 
త-285 
4-25 
తాతి11 
తృ-9్ర1/ 
4/62 
4-905 
4-639 
తర్‌రి1 
తీ-రిడ్వడ్త 
4-రి15 
4-69 

త-త19 
4-662 
త-28358 
త-229 
త-దిక్నర్‌ 
త-/ర్‌డ్త 
తా-/51 
త-932 
త-264 
4-ర్‌92 
4-రి6/ 
4-60 

తా-/81 
తారి/1 
తా-ర్‌40 
త-ర్‌లి/ 
త-రిత9 


పద్యగద్యసూచి - చతుర్ధస్మంధము 


కావున నీశ్వరగుణ సర్దరూపంబైన 
కావున నుత్తముండును ఢ్రువుండును 
కావున నేను జ్ఞానదృష్టిం 

కావున భగవంతుండును, దేవాధీశుండు 
కావున మీర ల 

కావున రాజేంద్ర! నీవును 

కావున వివేకంబు గల 

కావున (శద్ధయు భగవద్ధర్మ 

కావునం బశువ్రాతంబులు త్వదీయవైశసంబును 
కావునం బినతల్లియైన యా 

కావునం 'బుత్రేణ లోకాన్‌ 

కావునం బ్రాగగ్రంబులైన దర్భలచేత 
కుటిలబుద్దు లయిన కుజనుల 
కుపితుండై నాండు భవుని 

కేశవ! సంతత క్లేశనాశనుండవు 

కైకొని యపుడు లోకం 

కైకొని శుద్ధంబు గతమత్సరంబును 
కొందజు స్వభావ మందురు, 

కోరి మదమలచే గుదపీడనము 
'క్రతుభాగార్హుం దగు పశు, 

క్రమమున నిటు పృథ్వ్యాదులు, 
'క్రమ్మఅ నత్రిచేం దెలుపంగాంబడి 
క్లేశనాశంబును మహాప్రకాశంబును నైన 
క్షితి నుభయేంద్రియ కర్మ 
క్షితినాథోత్తముం డాత్మనందనుని దుళ్ళీలంబు 
క్షాతలం బెల్ల నిజతనూజాతులకును, 
ఖద్యోతయు హవిర్ముఖియు నను 

ఖర నిశిత ప్రదీప్తఘన 

గంధర్వు లిట్లనిరి 

గంధవాహుండు మందగతి ననుకూలుందై 
గగనస్థలిం దోంచు గంధర్వనగరాది 
గణుతింప భూరిదక్షిణలచే ంగడునొప్పు 


తీ-ార్తరి/ 
త-తి12 
తారి1/ 
4-686 
4-ర్‌రి2ి 
తారి// 
త-2839 
4-6156 
త్వా/త్వమే 
త-292 
త-ర్‌94 
త-రి/56 
త్తా/1 

తా-మ120 
త-915 
త4-త92 
4-త59 
44-856 
4-6583 
త-180 
4-ర్‌08 
త-ర్‌2ది 
4-లిరిడీ 
4-రిరి6 
44-391 
4-రింలి 
4-66 
త-తిర్‌1 
త-200 
త-29 

తాత 

4-36 


70/7 


708 


శ్రీమహాభాగవతము 


గురు శీలౌదార్య గుణో, 

గురుభుజశౌర్య! భూరిరణకోవిద! మద్భటకోటి 
గొనకొని యిట్టి దుఃఖములకుం 

ఘన కాక కృష్ణ 

ఘన తేజోనిధి పురుషుం, 

ఘన దుఃఖ హేతుకర్మం, 

ఘన పురుషార్ధ్థభూత మనంగాం 

ఘన మగు దేవ! 

ఘన సమవిన్యస్త కర్ణ 

ఘనకర్మాసక్త చిత్తుందై యున్న 
ఘనకుపితాత్ములై విలయకాల భయంకర 
ఘనగౌరవమున న మ్ముని, 

ఘనమేరు శృంగ సంగత 

ఘనరుచి నట్లు వచ్చిన 

ఘనరోదనంబు సేయుచుం, గనుంగవలను 
ఘనవిస్తార మపార మద్వయ 
ఘనశౌర్యోన్నతి తోడ సర్వ 

ఘనుండా మరీచికిం గర్దమాత్మజయగు 
చండ దోర్దండలీల భూమండలంబు, 
చచ్చిన వారలు [గ్రమ్మ, 

చతురత నట్టి యీశ్వరుండు 

చతురాత్మ! దుహితృవత్సలుండైన దక్షుండు 
చతురాత్మ! సత్వరజస్తమోగుణములు వరుస 
చతురుం డాజన్మ ప్రశాంతుండు 

చని చని వెస 

చని ముందటం గనుంగొనె 

చని యుగ్రాటవిం జొచ్చి 

చనుచున్న సమయంబున హిమవత్పర్వత 
చనుదెంచి నిర్జితప్రాణ మనో 

చనుదెంచి య త్తలోదరి, 

చనుదెంచి యాథధ్రువుం గని 

చనుదెంచి వెసం గృతాంజలియైన 


త-రి౦02 
4-09 
4-రి61 
త-రతం3 
త-మేఐ2ర 
4-రి62 
4-రి65 
4-ర్‌50 
త-/46 
త-/835 
త4-940 
4-6083 
త-902 
4-16 
త-2283 
త-రి/4 
త4-త28 
త్వా 
4-ర్‌05 
4-త08 
4-960 
4-త6 
త-/283 
4-తిరిరి 
త-తి/5 
త4-269 
త-261 
తా/483 
తృీ-ఠ్రిక్వ/ 
4-రి4&6 
4-తి4&6 
4-త65 


పద్యగద్యసూచి - చతుర్ధస్మంధము 


చనుదెంచిన నారదమునిం, గనుంగొని 
చనుదెంచిన య మ్మగువను, 
చనుదెంచిన యా దక్షుండు, 
చనుదెంచెను భయనాముం, దనువాం 
చర్చింప నరుల కే 

చర్చింప నిట్టి యాశ్చర్య 

చారు బహువిధ వస్తువిస్తార 

జగదీశ! దేవ! యుష్మత్పద 
జగములకు నెల్ల యోనివీజంబులైన, 
జనకుం దవమానించుట, యును 
జనకుని మఖమున కర్ధిం, 

జనకుని యాశీర్వచనము, లనయముం 
జననాథ! విను విదురునకును 
జననాథచంద్ర! యా భూ, 
జననాయక! ప్రజ లిర 

జననాయక! యజ్ఞములం, దనుపమ 
జనని సునీతిని మును 

జనపతి మునిం బొగడి 

జనపాల! వీర్యవంతము, లనందగు 
జనవర! భవదీయంబై, జననుతమగు 
జనవినుత! భూమివలనను, ధనముల 
జనుం డజ్ఞానమునన్‌ భుజించిన 
జనులకు దుష్పుత్రకునిచేత నపకీర్తి 
జనులకు ననురక్తుండవై, జననాయక! 
జలజనేత్ర! ప్రణయ సంజాత 
జలరుహగర్భుచేత మును చాల 
తగవేది దక్షుం డా 

తగు సుమహైశ్వర్యోదయ, మగు 
తదనంతరంబ ప్రచేతసులు భగవదాజ్ఞ 
తదీయ చిహ్నంబులు పారంపర్యంబుగా 
తన కూంతులు సూడంగ 

తన పాదములకు భక్తిన్‌, 


త-94ర 
4-రితి 
4-త9 
4-రిబిరి 
త-952 
4-661 
త-తి2ి1 
4-ర్‌5్‌5్‌ 
తాకేతర్‌ 
4-రిర్‌ 
4-62 
4-809 
తతి 
తార్త/5 
తార్‌/1 
4-ర్‌26 
తాత్ర// 
4-6383 
4-ర్‌బైరి 
త-ర్‌39 
4641 
త-92ి 
త-త06 
తార్‌43 
4/56 
త-ర్తంిది 
తామేం] 
తాత్త౮/ 
4-9358 
4-ర్‌2ిర్‌ 
 .! 
4ర్‌కర్‌ 


709 


7/10 


శ్రీమహాభాగవతము 


తన పుత్రులుం దన 

తన మనమున నే 

తన సుతుని రాక 

తనకంటె నితర మొక 

తనరారు నవరత్న తాటంక 

తను నట్లుపేక్ష సేసిన, 

తన్నుం బొడగని సభ్యు 

తము ధూర్డటి సైనికు 

తరమిడి 'ప్రేమోద్దమమై, మరువిండ్లం 
తరమిడి యచ్చర లాడిరి, 

తరళాక్షిి పతి యగు 

తరుణి! సుతారలోచన యుతంబును 
తల పోయంగ భువి 

తలకొని నాకుం దాననుపదంబును 
తలపోయ నవిదిత తత్త్పవిజ్ఞానుండ 
తలపోయ బ్రహ్మవిద్యానిష్ట జనముల 
తవిలి పదార్థభేద (గగ్రాహకములైన 
తా ననుగమనము సేయం, 

తా మాతని గెలిచితి 

తాపసోత్తమ! ప్రచేతసులకు నా 
తాపసోత్తములగు ప్రచేతసులు! వేద్మ 
తిరమగు నిష్టతో నతండు 

తివిరి యప్పురుషుండు దేహంబుననుజేసి, 
తివుట వారలు రుద్రోపదిష్టమైన, 
తెలియుదు మని వెండియు 

తొడలపై నిడికొని 
తోయరుహోదరాయ! భవదుఃఖహరాయ! నమో 
దక్షతనయ సతీదేవి దవిలి 
దక్షప్రజాపతి తనయ యా 
దవశిఖియుత తరుకోటర, నివసిత 
దానంజేసి యతండు సంఛిన్న 
దామోదరుండు సుదర్శన చక్రంబు 


4-రి26 
4-656 
4-తి05 
4-9389 
4ార్‌రి 

త-222 
తాత్న౦ 

తాకే2ర5్‌ 
తీా/4రి 
4-659 
త-/51 
4/55 
తాతిశ[ 
త-/562 
4161 
త-ర్వర్‌రి 
తామ్ష/9 
తరికర్‌ 
త4-త32ి 
4-685 
4-906 
4-రి౦09 
4-రి90 
త-/8/ 
త-/22 
త-2బిడ్మ 
త4-920 
4ార్‌6 

4-తిర్‌ 

త-రి2ి 
4-652 
తార్తర్నత 


పద్యగద్యసూచి - చతుర్ధస్మంధము 


దితి సంతాన వినాశ 

దివ్యులు వెజింగందంగం 

దురిత వినాశక పదపం, కరుహ! 
దూర్వాంకురంబుల దూర్వాంకురశ్యాము జలజంబులను 
దేవత లిట్లనిరి 

దేవా! మదీయ స్వాధ్యాయాధ్యయనంబులును, 
దేవాదిదేవ!ీ యీ దృశ్యరూపంబు 

దేహము విడిచిన సతిం 

ద్వాదళిని పద్మ బాంధవ 

ధనహీనుండు నృపాలుం జేరి 

ధర విరులు గందకుండంగ, 

ధర సాధులు విమలాంత,, 

ధరణి సజ్జన సంగంబు 

ధరణిం జరాచర భూతము, 

ధరణీభర ముడుపుట కా, 

ధరణీశ! మధునిషూదనుం డైనయట్టి 
ధరణీశోత్తమ! నీవు కేవలసముద్యద్భక్తి 
ధరణీశోత్తమ! సర్వభూతహిత చేతస్కుండవై 
ధరిత్రీ! మదీయాజ్ఞోల్లంఘనంబు "సేయు 
ధాతు విచిత్రితోదాత్త రత్న 

ధీమహిత! యంతవారల, యామాఖ్యలు 
ధీరత నీ లోకవ్యవ, 

ధీరవ్రత! రాజన్యకు, మారక! 

ధృత చిత్తుండు శాంతుండు 


ధృతి నొప్పుచున్న సాత్విక 
ధృతి 'సెదరం బట్టి 

న న్నెజుంగు దేని 

నతి నుతులచేత నీ 


నను నుద్యతాయుధుండవై, మనుజేంద్ర! 
నను సకల జీవతతికిని, 

నయనముల విభు మూర్తిం 

నర సిద్ధ చారణ 


తా1ర1 
తాత్త18 
తా/16 
తీ-2ర్‌డ్తీ 
త-198 
త-934 
తా[91 
తాక1ే02 
4-88 
4-800 
తీ-ర్నరి9 
4-రి68 
4615 
త-95/ 
4-88 
త-617/ 
4-631 
4-614 
త్వార్మ// 
తామేతిడ్త 
తర్‌ 
4-రి/6 
త-289 
త-2ర్‌ర5్‌ 
4-రిర్‌రి 
త-ర్‌29 
త4-రి4రి 
4-362 
త-ర్తరిలి 
త-తరి0 
త-2'/9 
4ర్‌5్‌/ 


/11 


712 


శ్రీమహాభాగవతము 


నరదేవతనయులారా!, పురుషాధీశుండుం బరమపురుషుండు 
నరనాథ! యిదియు నిప్పుడు, 

నరనాథ! వినుము స్వప్నంబు 

నరనాథుం డాడు బిడ్డల, 

నరనాథుండు లోకభయం, కరగతి 
నరపాలక! నీ కాయువు, 

నరలోకోత్తర భగవ, త్పరిచర్యారాధనమునం 
నరవర నందనుల్‌ గడంక 

నరవరోత్తమ! యట్లు గాన 

నలినభవుం డా మహీజ, 

నలినాక్ష! విను భవన్మాయా 

నా విని నారదుండు 

నాకిపు దెజింగింపుము సుశ్లోకుని 
నాతోడను స్నేహము గల, 

నారదుం డిట్లను ననఘ! 

నారాయణుందు జగదా, ధారుందగు 
నావుడు విని మైశ్రేయుం, 
నిజధర్శపరిశోభితంబైన యేకాగ్రచిత్తంబున నిలిపి 
నిటలతట ఘటిత కరపుటులై 

నిను నాడిన యా 

నిరతంబు నాయందు నిష్పాదితములగు 
నిరతముం దావకీన భజనీయ 
నిరహంకార నిరస్తపాప సుజనానింద్యోల్లస 
నీ కీర్తియు జగముల 

నీ వింతవాండ వయ్యును, 

నీలగళాపరాధి యగు నీకుం 

నీవు నమ్మహాత్ముని నజస్రధ్యాన 

నీవు వై దర్శివి 

నెజిం దల్లియుం బినతల్లులుం, 

నెలకొని ధర్మపాలన వినిర్మలు 

నెనే నీవు గాని 


పంకజనాభాయ సంకర్షణాయ శాం, 


త-/98 
త-తిం9/ 
4-రి64& 
4-రి05 
4/65 
త-ారత్సం20 
4-650 
4-96 
4-రి91 
తాత] 
త-2083 
త4-2683 
4-3ర586 
4-63 
తృ-బిక్నది 
త4-ర్‌/9 
4-ర్‌68 
త4-2836 
తామే/0 
త-281 
4-6835 
త-285 
తా/ర5 
4-266 
4-8958 
తీారిక్త 
త-243 
4-రి5్‌0 
ఉరికే 
తా-9ి0 
తరిర్‌ 1 
తా-/02 


పద్యగద్యసూచి - చతుర్ధస్మంధము 


పంచాస్య యుక్తంబుం బంచ 

పడంతి యే మును 

పతిదైవత శీల సమం, 

పతియె దైవంబుగా భావంబులోపలం 
పదివే లేండులు నిష్టను, 

పద్మభవ సూనుం డుత్తానపాదుకడుకు, 
పద్మసంభవుండును భవుండును మనుకుల 
పరంగ నఖీప్సితములు బల, 

పరంగం జితాస్థిభస్మ నృకపాలజటాధరుండుం 
పరమ పావనులార! బాల్యంబునందుండి, 
పరమాత్మ! మర్య సుపర్వ 
పరమోత్మంఠను న మ్మం, 

పరికించి నను భుజింపుండు, 

పరికింప నితండు దిక్సాలయశోహాని 
పరికింప నీ విశ్వపరిపాలనమునకై 
పరికింపంగ నే మనుజుండు, 
పరిపూర్ణంబగు భక్తిని, గర 

పరుపడి నష్ట లోకపరిపాలక 

పానంబు సేసినం దానుం 
పార్టివోత్తములకుం బ్రజల రక్షించుట 
పుత్రకామేష్టిం గావించి పుత్రుం 
పురంబు వెడలి పంచప్రస్థంబను 
పురము వెల్వడి చని 

పురుషవర'! నాకు నీకును, 
రుషవరేణ్య! హేమకశిపుండు రమా 
రుషుండు దవిలి చతుర్విధ, 
రుషుండు నిజప్రకాశతం, బరంగియు 
పురుషుండు నిద్రవోం గలలం 

పూని ప్రియవ్రతోత్తానపాద (ధ్రువ 
పూని భవత్పదాంబురుహ మూల 
పూని యర్హాసనాసీనులం గావించి 
పూని యే దేవుని 


'ఈ€అ ఆఅ అటట అట ఈ 


న 


త్వీా//1 
4-రిజిర్‌ 
4-రి86 
4-380 
4-900 
త-2ర్‌/ 
త-రి/2 
త్వీ-ర్తర్ర/ 
4-రి9 

త4-612 
త-286 
4-6556 
త్వార్తది'/ 
తార్షలి 

త-238 
4-6683 
44-651 
త్వాత్తషమ్నే 
4/69 
తార్‌క1 
4-899 
త్వ-//2 
త-తి/0 
తా-/5/ 
4-ర్‌95 
ర్వాదిత్వడ్త 
4-రి5్‌6 
44-621 
త-ర్‌/4 
తృ-92/ 
4-604 
తా[ే31 


713 


714 


శ్రీమహాభాగవతము 


పూనిన తద్భక్తి సమీ, 

పృథునకు నర్చికిం బుట్టిన, 

'పెంపఠతి యుందెను ధారా, 

పెక్కు జన్మంబులం గాని 

పెనిమిటి చేతను బెండ్డా, 

పెను పగు వర్షాకాలం, 

పొగ డొందు జనని 

పొలంతుకం దన యుత్సంగం, 

ప్రతి కల్పమందు సర్వప్రపంచోద్భవ 
ప్రవేశించి రాజమార్గంబునం జనుదెంచు 
బలసి బుషుల్‌ బృహస్పతి 

బలియుర దండించుట 

బిగియం గౌంగిటం జేర్చి 

బ్రహ్మ యిట్లనియె 

బ్రాహ్మణ జనంబు లిట్లనిరి 
బ్రాహ్మణుం డంచిత భక్తిం 
భగవంతుండును నఖీల ధర్మజ్ఞుండును 
భగవంతుండును విశ్వరూపకుండునై భాసిల్లు 
భవదీయ పురస్సరుం డగు, 

భవదీయ యజ్ఞహననార్థం బశ్వహరణుందైన 
భాసురలీలం గాంచిరి సుపర్వులు 
భువి నెవ్వని యెడ 

భువి విషయా కృష్ట 

భూత గణంబుల చేతనె, 

భూనాయక! నీ విపు 

భూమీశ! విను మయ్య 

భూరి తపోభిరామ ముని 

భూరి శివేతరాపహవిభూతి సమేత! 
భూరి సమున్నతి నాక, 

భూవర! యే మహాపురుష 

భూవర! యోగ తపో 

భృగుం డిట్లనియె 


4-ర66 
46/1 
త4-329 
త-295 
త-280 
4-956 
త-/80 
త-/6/ 
తార 

4-త16 
4-ర్‌01 
తాకేర్‌డ్త 
4-80 
తామే/5 
తృ-20డ్త 
4-669 
4-69 
తార్‌క్క/ 
త-/50 
త-ర్‌ంలి 
తా-1883 
4-606 
4-6283 
త-/25 
త-259 
త్వా/త్వలి 
4-ర్‌/6 
త-9283 
త4-939 
4-62/ 
కర్‌క్తడ్త 
తామే/6 


పద్యగద్యసూచి - చతుర్ధస్మంధము 


బభ్రాతృజన సౌహృదంబును, భూతదయాగుణము 
మన మలరంగ (శ్రోత్రాంజలు, 
మనమున నిట్లని తలంచె 

మనమున మోదమందుచు నుమా 
మను పద్మాసన ధూర్జటి 

మనుజ నాయక! నీవు 
మనుజవరేణ్య! యేను విషమస్థలినై 
మనుజేంద్ర! నీ కతంబున, 
మనుజేంద్ర! మోక్షధర్మము నెటింగిన 
మనునిభుం డంత భృత్యజనమంత్రి 
మనువును దూడం జేసి 

మరలం మరలం బెక్కుమాజు 

మళటథీి భేదబుద్ధిం గర్మప్రవర్తనముల 
మతి యపు దమ్మహాత్ముం 

మతియు 

మతియు 

మజథజియు గుణాధ్యుం డగువానిం 
మథతియు న మృహాత్ముండు 

మటథియు నగ్నిదేవునకు దక్షప్రుత్రియైన 
మతియు నతం డున్నద్ధమదుండును 
మతియు నతండు 

మతియు నతండు భూగగనమార్గ్దములం 
మతియు నధర్శునకు “మృషు 
“'మజియు నరదం బన 

మథజియు నిట్లని తలంచు 

మథజియు నిట్లనిరి 

మథజియు నిట్లనిరి 
మతజియు నియమ నిమిత్తంబునం 
మతియు బాలుండ వగుటంబజేసి 
మతియు భగవద్శ్భక్త సంగంబుల 
మతియు భూమి నుదకంబునందును, 
మజియు మత్తగజ సింహవ్వాఘ 


4-9056 
త-రి/0 
త-తి౦02 
తరి. 

4-9835 
4/60 
త-రతరిరి 
4-ర్‌98 
తారం 
4-369 
4-ర5్‌00 
తృ-/21 
తీాగేతం 
4-తితిర్‌ 
తా-ర్‌// 
త4-ర్‌రిరి 
త-దిత్వ్నే 
4645 
తలతిక్క 

4-రి00 
4-6861 
తాత్తషది 
త-215 
4-రిర్‌5 
4-రిబిడీ 
4100 
4-660 
4-ర్‌6/ 
శత-దిడరి 
త4-980 
4-654 
తాలిత్కడ్త 


715 


7/16 


శ్రీమహాభాగవతము 


మతజియు మహాత్ముల గుణంబులు 

మతియు మహాభూతేంద్రియకారక చేతనాహంకారంబులను 
మజథజియు రతిజ్ఞాన విహీనుండు 

మతియు రుద్రగీతం బయిన 

మతియు విగతళ్లేశుండును, ముక్తలింగుండునునై, 
మథజియు హరి విరహితంబైన 

మజథజియుం గాలకన్యాగ్రస్తుం డయిన 
మజథజియుం గృపావలోకన మందహాస 
మతజియుం బరబ్రహ్మంబును భగవంతుండును 
మజియుం ద్ర్యధీశుండు గూటస్టుందుం 
మఖజియుం బరమ భాగవత 

మథజియును 

మజియును 

మథజియును 

మజియును 

మథజియును 

మజియును 

మజియును 

మజియును 

మథఖియును దేవతాపతి తమః 

మతియును ద్రష్టయ్రైన యాత్మయు 
మతియును న మృహితాత్ముని, 

మజియును బాలయు సుదతియు 
మజియును రాజహంస రుచిమదృమణీకృత 
మతజియును సమస్త దేహులకు 
మహనీయగుణగరిష్టులగు నమ్మునిశ్రేష్టులకు నిఖిల 
మహితసత్పురుష సమ్మతమును ధన్యంబు 
మహితాత్మ! మఠి జన్మమరణ 

మహిపతి నప్పుడు గనుంగొని, 

మా మువ్వుర యంశంబుల, 

మాధుర్య సౌందర్య సహిత 

మానిత మందర సానుప్రదేశంబు 


తీార్తత[ 
త-ర్తరిర్‌ 
4/61 
త4-909 
తా-తి/1 
త4-958 
త-రి19 
తాకే 
త-త65 
త-ర్నర్‌9 
తా-ర్‌10 
త-189 
త-209 
తీ-29ిడ్త 
త-250 
త4-820 
4-ర్తర్‌ర5్‌ 
త-/09 
త-919 
త-ర్‌20 
44-622 
4-రిరి 
త్వీా/ర్వ/ 
44-166 
4-959 
తాలి 
త4-తరిలి 
త-282 
తార్త/8 
ం! 
4-ర్‌02 
4-65 


పద్యగద్యసూచి - చతుర్ధస్మంధము 


మానిత శ్యామాయమాన శరీర 

మానిని చనుచుండ మణిమన్మదాది 

మీర లాత్మారాము లగుటం 

ముందట 

ముదమునం దన్మఖోద్భవ విభూతిం 
ముని నాయక! విను 

మునినాథ చంద్ర! కరుణా, 

మునినాథ! ప్రచేతసు లా, 

మునినాథ! విను పృథు 

మునివర! భగవంతుండవు, ననుపమ 
మునివర! వివేకశాలియు, ననఘుండు 
మునివరుండగు మైత్రేయుండు, వినయంబున 
మునివరేణ్యులు భక్తి దనర 

మును కల్పాంతమునందుం గుక్షి 

మును దక్షుం డభవుం 

మునుకొని యత్తపోధనుని మూర్ధజమైన 
మునుకొని సునీథ గర్భం, 
మునులారా! మీర లిప్పుడు, 

మెండుగా మిటమిట మండు 

మొనసి యదభకర్ముండ నైన 

మోక్షంబె పరమ పురుషార్ధం 
యక్షచారణసిద్ధ విద్యాధరాది, జనగణస్తూయమానుందై 
యజమాని యగు ప్రసూతి 

యజ్ఞ సాధన పశుహరణుని 

యోగీశ్వరు లిట్లనిరి 

రంగ దుత్తుంగ తరంగ 

రక్షోత్చ లేందీవరప్రఫుల్లాంభోజ కమనీయ 
రమణిరొ! భృత్యులందు నపరాధము 
రాజబుషి దేవబుషి పితృ 

రాజరా జాప్పథురాజుకు హేమమయంబైన 
రాజర్షి యైనట్టి ప్రాచీనబర్జి 

రామాజన సంఘము లా, 


4163 
తా-/9 

4-6183 
4-రి0 

4-65 

త-29ిడ్త 
త-9/0 
4-ర96 
4-ర్‌62 
4-రిరిలి 
4-260 
4-666 
తార 
తా-మష99 
తామష1ే9 
త్తామ్మేర్వ 

తాత్న]ేరి 
తార్తణది 
4-645 
త-/58 
4-626 
4-364 
త-ామేరిరి 
4ార్‌15 
తా-192 
4-ర్‌64& 
4-689 
త-/ర55 
4-ర్‌65 
త్వార్తర్వది 
త-రి94 
త్వ్‌ా/// 


71/7 


718 


శ్రీమహాభాగవతము 


రుద్రుం డిట్లనియె 

రుద్రుండు ప్రచేతసుల కెఠింగించి 
రూఢి న మృనువుకు 

రూడి నీశ్వరుండు స్వరూపంబునం 
రూఢిం దత్తత్మియాలబ్ధ రూపుం 

లలి సుమనో వాటికల 
లలితాయతాష్ట భుజ మం, 
లోకపాలకు లిట్లనిరి 

వంది జనంబులు లోకము, 
వందిమాగధ సూతవరులార! 
వచ్చితిమి; యే పదంబునేని 
వధియించి మజియును 
వనజజునివలన 

వనజాసనుం డాత్మజు లగు, 
వనముల ముక్తసంగు లగువారు 
వనరుహ పత్రలోచన! భవత్సఖుండైన 
వనితాజన పరవశుందై, మనసిజ 
వర చిత్ర పక్ష 

వర యమునానదితటమున, హరి 
వరద! నిరీహ యోగిజన 

వరదా! యీశ్వర నిను 

వరనవ ద్వార కవాట 

వరనారాయణ దైవతోస్త భవదుర్వార 
వరబలుందగు మను మనుమని, 
వరమతి నార్తబాంధవ! భవర్ధ్యన 
వరమతులార! యెవ్వని నివాసముం 
వరవృషకేతనుండు భగవంతుండు నైన 
వరసంప ద్విభవ ప్రతాప 

వరుస మేధ్యామేధ్య వనమృగంబుల 
వరుసం బ్రాణాపాన వాయునిరోధంబు 
వలను మీతిన సైంధవంబులం 
వలనొప్పం దను ననువర్తించు 


త్వామ్షే/డ్త 
తా-/92 
తృ-ం1// 
4-ర్‌రి8 
త-/26 
4-రిరి0 
త4-903 
త-ామ190 
శార్వరి 
తార్తీశ్వర్‌ 
త-తి/4 
ర్వీా//డ్తీ 
త్తాది/ 

త-/00 
త-931 
త4-938 
4/95 
తా-//8 
త-246 
తాకే/5 
తార్‌శత9 
ర్వేా/ర్వడ్త 
త-తిశ9 
త4-389 
త-2861 
4-610 
4-రిర్‌ 

4-ర్‌రిర్‌ 
తా/7/5 
తార 

4-806 
4-963 


పద్యగద్యసూచి - చతుర్ధస్మంధము 


వసుధ నెవ్వారు ధూర్జటివ్రతులు 
వసుమతీతల మర్ధము వంగంజొచ్చి, 
వసుమతీనాథ! యొవ్వని పాదపద్మ 
వామదేవుని శాపవశమునం జేసి 
వార లెవ్వ రనిన 

వారలం జందతీవ శరవర్గము 
వారలు పావకుండుం బవమానుండు 
వారు తోషుండును బ్రతోషుండును 
వారు లలాటముల్‌ వగిలి 

వారు సినీవాలి యునుం 

వారును భయవిరహితులై, బోరనం 
విజ్ఞాన ఘనుండన వెలయు 
విద్యాధరు లిట్లనిరి 

విన భూమీశుండు నారద, 
వినంబడు వచన న్యాయం, 
వినవయ్య! తత్ప్వదర్శనులైన యట్టి 
విని దానికి సదుపాయము, 

విని పృథు భూవర 

విని విదురుం డా 

విని విష్ణు దేవతాకం, 

వినినం బఠించిన వ్రాసిన, 

విను జనకాదేశము ముద, 

విను తరణి! యాచ్యమానం, 

విను దక్షు నంత 

విను పుత్తక! బాలుండవై, 

విను మంతర్జానగతిం, దనరు 
విను మఖీల భువన 

విను మది గాన 

విను మహాత్మ, ముఖ్యుందన 

విను మాతని యాయువులో, 

విను మాత్మ భావింతు 

విను మితండు యజ్ఞహంతయు, 


4ార్‌0 
త-2/2 
4-629 
త్వాక్షే/1 
4-26 
4-తిర్‌2ి 
4-6/4 
46 
4-326 
త-2ిర్‌ 
త-ర్‌0/ 
త-ర్‌89 
త-202 
4-రిర5్‌2 
4-601 
త-త0 
త్వార్త/1 
త-ర్‌21 
4-969 
త-2058 
44-666 
4-రి99 
4-రి16 
తాకేర్‌/ 
త-23'/ 
44-672 
త-216 
4-రి92 
4-63 
త-రి04 
4-రి/5 
4-ర్‌16 


7/19 


720 


శ్రీమహాభాగవతము 


విను మూష్మత లేకున్నను, 

విను మెపుడు దగులు 

విను మేము ముగుర 

విను రోషహృదయుచేతను, ననయము 
విను లోకోతృష్టుండు 

విను వాని నొక 

విను వీధిం జను 

విను వీరపల్ని నీ 

విను సనకాదులు నారదుం, 
విను! నీ కపరాధుండ 

విను, తత్సుతు లొక్కొకనికి, 

విను; మట్టి కుటిలు 

వినుం డట్టి యనుగ్రహ 

వినుండీ సభ్యులు ధర్మము, 
వినుండు నృపాల నందనులార! 
వినుండు మీరలు రొదమాని 
వినుత మంగళ యశోవిభవ! 
వినుము సునీతియు సురుచియు, 
వినువీథినుండి మెల్లన, చనుదెంచిరి 
విమనస్కుం డగుచుం బురంబు 
విమలవమతి నిజేశు 

విమలాత్మ! కరాదానము, దమశుల్మాదికము 
విమలాత్మ! నాకు నభయము, 
విశద యశోజలనిధి 

విశ్వాత్మ! నీయందు వేజుగా 
వీరభద్రుండు విహత విద్వేషి 
వీరుండు పృథు భూపాల 

వీరుల నా సఖు 

వెండియు నిట్లనియె 

వెండియు నిట్లనియె, నిట్లు 
వెండియు నిట్లనిరి, దేవా! 
వెండియు నిట్లనిరి: కుపితాత్ముండైన 


తరి] 
తా-రి5్‌/ 
త-20 

4-860 
తా/8 

తా-రత్తరిర్‌ 
తార్‌1/ 
త-/902 
కం... 
తా-మే59 
త-రి0/ 
తా/0 

44-634 
45656 
44-696 
త్వార్తమే 

4-ర్‌5్‌8 
త-2 18 
4-ర్‌98 
4-398 
4-రితిరి 
4-6/6 
త-ర్షరిరి 
త-రి01 
త-ా193 
41056 
తార్‌15 
త4-/ర5ర 
త-/59 
4-రి95 
త-ర్‌9/ 
తాకేమర్‌ 


పద్యగద్యసూచి - చతుర్ధస్మంధము 


వెందియు శంఖ చక్ర 

వెందియుం బ్రతిదివసంబు నాకాశంబు 
వేనాంగ సంభవుందడవు, శీనాథ 
శతసమకాల మప్పురి నజస్రము 

శబ్ద బ్రహ్మ యిట్లనియె 

శర విదళిత సారంగా!, 

శరణ శరణ్యుండ వగు 

శర్వుని యోగ క్రమమున, 
శశికరంబులుం బోలి విశదము 
శిరమున వహించి పడమటి, 
శోకదావాగ్ని శిఖాకులితంబు పృథు 
శ్రద్ధాయుక్తులై ధృత వ్రతులైన 
ీవిలసితధరణీతన 

ఢశుత ధన కుల 

ఢశుతంబును విచారితంబును నయ్యం, 
శ్లాఘ్యంబులైన భవదీయచరిత్రంబుల స్తుతియించెద 
సంతత సవన దీక్షాశాలి 

సకల చరాచర జనకుందడై 

సకల భూతేంద్రి యాశయ 

సకల వర్షాశ్రమాచార హేతువు 
సకలజగన్నుతుం డితండు చారుయశోనిధి 
సకలాత్ముండు దా నగుటను, 

సజ్జనుని హృదయముం బోలి 

సతి దన పతి 

సతి దన ప్రాణేశ్చరుం 

సతి సుహృద్దర్శనేచ్చాప్రతికూల దుఃఖస్వాంత 
సదస్సు లిట్లనిరి 

సమత నది గాక 

సమద రిపుప్రయుక్త పటుసాయక 
సమదట్రీక మృదంగ వేణుముఖ 
సమధిక బ్రహ్మనిష్రాతిగరిష్టులౌ భృగ్వాది 
సమధికఖ్యాతి నా పృథు 


త్వా/11 
ర్వేార్తీర్వర్వ 
తత్తర 1 
త-/764 
తామర 
49/5 
తాత/0 
4156 
4-691 
4-688 
తా[/3 
4-తి9ర5 
త్తాక్షే 
4-961 
4-రిరితి 
త-ర్తర్‌3 
4-680 
తాకే01 
తృ-2ి/1 
తార్‌1 
త-ర64 
త4-206 
4-690 
4ార్‌9 
4-రిత9 
త్వ్‌ా// 
తాకే/2 
తామే46 
తా/2ి 
4-6983 
త-ాత09 
త్వార్తీర్వ కే 


721 


722 


శ్రీమహాభాగవతము 


సమధికమతిం బౌరజన జానపదులచేం 
సముచితానందమును బొంది సర్వకామ, 
సరభసవృత్తి నట్లరుగు సైన్యపదాహత 
రస వచో విలాస! 

రస వచో౭_ర్థ సత్పురుష 
రసమనోలోచన ము, త్మరుండును 
రసిజగర్భ యోగిజన సర్వ 

రసిజనాభ! సత్పురుష సంగసమంచిత 
రసుండ నగు ననుం 

రసోదార మహాత్మము, ఖరితము 
రసోదార సమంచిత, దరహాస 
రసోదార సుధా రసోపమ 
రిదంభోనిధి ఖగమృగ, ధరణీ 

ర్వ సత్తాయ దేవాయ 

ర్వభూతములకు సముండును బర్యతిక్రమమున 
ర్వేశ! కల్పాంత సమయంబు 

సలలిత శంఖచక్ర జలజాత 

సవతి యాడిన మాటలు 

సవనాది సిద్ధి కొజకై, 
సవాసనోచ్చేదకంబు గాదని 
సాక్షాతృతుండును సర్వేశ్వరుండును భగవంతుందును 
సార వివేకలారా! గృహసంపద 

సిద్దు లిట్లనిరి 

సుచరిత్ర! విను విధిచోదితుందై 

మహిత నిత్యముక్త పరిశుద్ధ 

మహిత నిశిత త్రిశూలా[గ్ర 
సుమహిత శుద్ధ సత్వగుణ 

సుర విమత విదారి! 

సురగరుడ యక్షకిన్నర, నిరుపమ 
సురదుందుభి పణ వానక, 

సురుచిర భంగినా 

సురుచిర లబ్ది దక్షిణల 


[సఖ బి జ 


ఉన ఉన ఉన ఉస ఉన జ 


ఉన ఉన ఉన జై 


న 


న న న ఏ ౯ బ్రా 


న 


4-ర్‌59 
త-ర్‌04 
తాయేమది 
తీ-ఠ/4 
4644 
త-2ర్‌2ి 
4-తిరి 

తా/15 
4915 
4-రి69 
4165 
త-/91 
తీాత్తత౦ 
తా/04 
త-రర్‌6 
త-286'/ 
4-64 
త-226 
త్వీార్షర్రిడ్త 
4-రి68 
4-రితిర్‌ 
తీా/7/8 
త4-1586 
తామ్షేమ్ష 

44-628 
తామే16 
త4-రిరిరి 
4-96 
త-904 
త4-తి/5 
4-6883 
4-ర్‌8ర్‌ 


పద్యగద్యసూచి - పంచమస్మంధము 


స్థిరమతి రాజ్యాభిషిక్తుండై య 
స్వధర్మ నిరతుందైన పురుషుం 
స్వర్ణాపవర్గ సుద్వారాయ సర్వ 

స్వర్ణ పరిచ్చద స్వచ్చ 
హరపంకేజభవామరాదులు మరీచ్వ్యాది ప్రజానాథు 
హరభటకోటిచేత నిశి తాసి 

హరి దర్శన పూర్వం 

హరి భవదీయ తత్వము 

హరి యీశ్వరుండు విహంగ 

హరి హర హిరణ్యగర్భ, 

హరి! నీ భక్త 

హరి! పరమాత్మ! కేశవ! 

హరి! భజనీయ మార్దనియతాత్మకులై 
హరి! భవ దుఃఖ 

హరి! భవదీయమాయ ననయంబును 
హరిమధ్యల్‌ పురకామినీ తతులు 
హరిహయుం డధ్వర హయ 
హవరక్షా చరణుండ వై 

హా! నరనాథ! హా! 

హార కిరీట కేయూర 

హాహాకారము అెసంగంగ, నోహో 


పంచమస్కంధము 
అంగజుం డెక్కుడించిన శరాసనమున్‌ 


అంత 

అంత నాభరతుం డొక్కనాం 

అంత నావిష్కత కాంత 

అంత విముక్తలింగుండు భగవంతుండునగు 
అంతం గొందజల్ల నన్యోన్య 

అంతటం గొన్ని హాేయనములు 

అందియల వెలయు రత్నము, 

అక్కట! తల్లిం బాసి 


4-6/3 
4-699 
తా-/083 
4-తి[15 
త-201 
గ! 
4-రి9ర 
తాక195 
త-2'/86 
త-ర26 
తా/15 
త-2/6 
తీ-2బరిడ్త 
తా[1ేర/ 
త-928 
తాత్ర[1/ 
4ార్‌బిడీ 
తాకే/ 
తా-రిక4త 
త-2ర్‌1 
త4-380 


5. 1-26 
5. 1-62 
5. 11-101 
5. 1-43 
5. 1-89 
5. 1-1/3 
5. 11-189 
5. 1-31 
51-103 


723 


724 


శ్రీమహాభాగవతము 


అక్కట! యే నింద్రియములచేం 
అక్కట, మానుష జన్మము, 

అచ్చట విప్రసూనుండు 

అట్టి ద్వీపంబుల యందుం 

అతుల మృవ్ణాన్నమైనం గదన్నమైన, 
అది యెతింగి బుషభుం 

అదిగాన నెన్నండు నైశ్వర్యములను 
అదియునుంగాక భూసురోత్తములు 
అని పలికి శుకుండు 

అని యడిగిన యా 

అని యిట్లు హరిణపోతంబుం 
అనిన శుకుం డిట్లనియె 

అనుచు ధారుణీసురాత్మజుం డీ 
అప్పు డావిప్రవరుండు దనకుం 
అరయం గర్మరూప మగు 
అరయంగ మక్షికంబు వినతాత్మజుం 
అరయంగ సంసారాటవిం, దరలక 
అరసి కానలేక 

అలసితి, వెంతయున్‌ ముసలి, 
అల్ప్బధనుండు విశ్రమాన్థానములం దృప్తిం 
అవధూత వేషమున 

ఆ బుషభుండు రాజ్యంబు 

ఆ మహాభారతవర్షంబునందుం దమతమ 
ఆ రీతిని భూసురవరు, 
ఇట్లభ్యంజనాది కృత్యంబులు దీర్చి 
ఇట్లాంగిరసుండు ప్రథమభార్యయందుం బుత్రనవకంబును, 
ఇట్లాగ్నీధ్రుండు రాజ్యంబు సేయుచు 
ఇట్లు బుషభుండు పురందరుండు 
ఇట్లు గృహకర్మ ప్రవర్తనుం 

ఇట్లు దన రథమార్దంబులు 

ఇట్లు ప్రత్యక్ష మగు 

ఇట్లు ప్రియవ్రతుం దేకాదశార్చుద 


5. 1-21 
5. 11-176 
5. 1-1837/ 
51-20 
5. 1-125 
5. 1-59 
5. 1-55 
5. 1-54 
5. 1-24 
5. 1-159 
51-105 
5. 1-54 
51-150 
5. 11-144 
51-70 
5. 1-1/9 
5. 11-165 
5. 11-181 
5. 11-143 
5. 11-172 
51-80 
5. 1-66 
5. 1-64 
5. 1-1932 
5. 1-183 
51-120 
5. 1-26 
51-60 
51-127 
5. 1-22 
5. 1-44 
5. 1-15 


పద్యగద్యసూచి - పంచమస్మంధము 


ఇట్లు ప్రియవ్రతుండు రాజ్యంబు 
ఇట్లు బీభత్సరూపంబున వసుంధరం 
ఇట్లు బ్రాహ్మణకుమారుండు గర్మంబులయందు 
ఇట్లు బ్రాహ్మణకుమారుని సవతితల్లి 
ఇట్లు భరతుండు మృగవియోగ 
ఇట్లు భరతుండు హరిణకుణక 
ఇట్లు భరతుండు హరిణీగర్భంబునం 
ఇట్లు వివాహితుండై యా 

ఇట్లు భీహరి శ్రవణ 

ఇట్లు సదాచారు లగు 

ఇట్లు స్వాయంభువ మనువు 

ఇది సకల కవిజనానందకర 

ఇపుడు మేము నీకు 

ఈ తెజంగు దెలిసి 

ఈ రీతిం గర్మసిద్ధుల, 

ఈ రీతిని గొడుకున 

ఏ మిపుడు సేయు 

ఏ యాశమంబున నిందిరాధీశ్వరుం 
ఏ లోకంబున నుండి 

ఒనర నిట్లు యోగయుక్తుండు 

ఓరి దుర్మద! విన 

కందులేని యిందుకళ మించి 

కట్టా! యీ యాశ్రమమునం, 
కడువేడ్మ నీ వవిద్వాం, సుదవై 
కరువలిం బాయువస్త్రమును గట్ట 
కర్మఫలంబులం గదంక నిచ్చుచు 
కానవచ్చిన ఫలములు కర్మమూల, 
కామక్రోధాదికముల్‌, భూమీశ్వర! కర్మబంధములు 
కారణ విగ్రహంబు నురుకాయము 
కోరి వేడ్మ నీవు 

గరిమ నీ రీతి 

గురువులు వాఠీ బిట్టుటికి 


51-16 
5. 1-52 
5. 1-122 
51-125 
5. 11-114 
51-112 
51-116 
5. 1-93 
5. 1-15 
5. 1-76 
5. 1-14 
5. 1-154 
5. 1-49 
5. 1-7 
5. 1-96 
5. 1-123 
5. 1-46 
5. 1-96 
5. 1-35 
5. 1-1 
5. 11-145 
5. 1-8 
5. 11-111 
5. 11-152 
5. 1-89 
51-100 
5. 1-160 
5. 1-56 
5. 1-156 
51-10 
51-107 
51-106 


725 


726 


శ్రీమహాభాగవతము 


ఘనతపము చలన మొందుట, 
చిరకాల తపము నైనను, 

చెదరంగ వేదముల్‌ సదువు 
జనకుండాంగిరసుండు నాత్మజుని వాత్సల్యంబునం 
జననాథ! మున్ను మోక్షవిరోధ 

జనవర! బుషభుని రాజ్యం, 

జనుకుం డిట్లు విరక్తుం 

జనుల కిట్లు యోగసంచార 

జనులెల్ల నర్ధ వాంఛలం 

జ్బరితార్తుండగు రోగి కౌషధ 

తన మనసు కొలంది 

తనయులార! వినుండు ధరలోనం 

తల్లి చచ్చిన హరిణపోతంబు 

తల్లి తండ్రితోడం దా 

దానం జేసి విగత 

దీక్షితుండై ధరిత్రీపాలనముం దండ్రి 
దేవా! యీ విషమగమనంబు 
ధరణీవల్లభ! నీదు వాక్యములు 
ధరణీవల్లభ! విను మా, 

ధరణీవల్లభుం డా ప్రియవ్రతుండు 
ధరణీశ! మాయచేతను దాంటంగా 
ధరణీసురవర! నీ శ్రీ, 
ధరణీసురులలోనం దలంప నెవ్వండవు 
ధరణీసురులును మంత్రులుం బరివారము 
ధరణీసురోత్తముండు దా, నరుదుగం 
ధరలోన నెవ్వరేనియు, ధరణీసురవరుల 
ధరలోన 'బ్రహ్మంబుం దపమున 

ధవళ కాంతియుక్తిం దనరు 

ధూళిచేత మిగుల ధూసరితంబునై, 
నరదేవాసుర యక్షరాక్షస మునీంద్రస్తుత్య! 
నరవరేణ్యుందైన నాభి సంతానార్థ, 
నరులకు నే తపంబున 


51-102 
51-586 
51-80 
5. 11-121 
51-113 
5. 1-65 
5. 1-25 
5. 1-51 
5. 1-72 
5. 1-157/ 
5. 1-140 
5. 1-67 
51-110 
5. 11-124 
5. 1-99 
5. 1-7 

5. 11-142 
5. 1-55 
5. 1-6 

5. 1-15 
5. 1-164 
5. 11-177 
5. 11-147 
5. 1-5%/ 
5. 1-126 
5. 1-185 
5. 11-162 
51-56 
5. 1-/9 
5. 1-181 
5. 1-41 
5. 1-66 


పద్యగద్యసూచి - పంచమస్మంధము 


నరేంద్రా! నీవు 'సెప్పినది 

నరేంద్రా! భరతుండు సుతదారరాజ్యాదులను 
నరేంద్రా! యేను పూర్వంబున 

నాకాది లోకములలో, నాకున్‌ 
నిత్యానుభూతమౌ నిజరూపలాభ నివృత్తమై 
నిరతము నీ తనుమధ్యముం, 
పటుతాటంక రథాంగ యుగ్మమునకుం 
పరంగం బెద్ద లీ 

పరమపదవాస! దుష్కత, హర!కరుణాకర! 
పరిపూర్ణుం డవై యుండియు, 

పాయక కదంబ పుష్ప, 

పావన శిఖలచే భాండంబు 

పురిలోన వృషలపతి దా, 

పురుహూతుం దతని మహిమలు, 
పొంకములగు కుచములపైం, గుంకుమ 
పొలుపగుచున్న విలాసం, బుల 
బహుకుటుంబి యగుచు బహుధనా 
బాలిశుల మగుచు మిక్షిలి, 
భగవంతుందగు జగద్భరితు నల్చ్పంబులు 
భరతుండు నిజపిత లేలిన, 

భరతుం దడంత ధరాతలంబుం 

భరతుం డల్లన నంత్యకాలము 
భరతుందంతం దన్ఫృగశాబకంబు గానంబడమికి 
భూ నాథుం డుత్తరాత్మజుం, 
భూతజాలములందు భూజముల్‌ వర్యముల్‌ 
భూవరుం డగు బుషభుండు 

భూసురులకు సరిదైవం, వీ 

మంగళం బైన బ్రహ్మస్వరూపంబును 
మరగి కాననమునం గొజివిదయ్యముం 
మతియు ధర్మాధర్మ వాసనాయుక్తంబు 
మథజియు నంగనాసక్తులగు కాముకుల 
మతియు నయ్యె మార్గంబులయందు 


5. 11-146 
5.1-180 
5. 11-163 
5. 1-53 
5. 1-91 
5. 1-33 
5. 1-36 
5. 1-153 
5. 1-182 
5. 1-45 
5. 1-32 
5. 11-149 
5.1-180 
5. 1-55 
5. 1-34 
5. 1-29 
5. 1-169 
5. 1-45 
5. 1-95 
5. 1-94 
5. 1-92 
51-115 
5. 1-1086 
5. 1-3 

5. 1-74 
5. 1-63 
5. 1-75 
5. 1-76 
5. 1-165 
5. 11-155 
5. 1-69 
5. 1-56 


72/7 


728 


శ్రీమహాభాగవతము 


మతియు నా భరతుడు 

మతియు నా విషప్రవరుండు 

మతియు నా విప్రం 

మజతియు నిట్లనుం దపోధనులగు 
మజియు నిస్సంగుండవయి జడుడుంబోలె 
మజథీయు నిస్సంగులై నిశితజ్ఞానంబునం 
మతియు నీ గృహస్థమార్దంబునం 
మతియు నీ వసుంధర 

మజతజియు నీవు సంసారాసక్త 

మటియు నొక్క చోట 

మతియు నొక్కచోట నులూక 

మతియు విప్రవరులయందు యోగేశ్వరు 
మతియు శీహరి యాజ్ఞను 

మతియుం బితృ గురుజననీ 

మజియుం గాలచక్రనియంత్రితుండై చక్రాయుధునిం 
మజియుం బ్రవర్యసంజ్హికంబు లగు 
మతియును 

మలసి సంసృతి ఘోరకానన 

మహాత్మా! నేను రాజు 

మీర లిప్పు డిచటం 

మునివర! యోగజ్ఞానం, బునం 
మునీంద్రా! పరమభాగవతుండు 
మునులార! వేదవాక్యము, లను 
మేరుదేవియందు మేరుధీరుం డగు, 
యజ్ఞాదికములందు నామ్నాయములయందుం దఅచుగాం 
యాదవులకు మీకు నత్యంత 

రాజులు ప్రస్తుతింప సురరాజసమానుందడనై 
వర మీయం దలంచి 

వసుధేశ!ీ యా ప్రియవ్రతుం 

విప్రవర్య! నేను వేడ్మతో 

శరణని వచ్చిన జంతువుం, 

శీకర కరుణా సాగరః!, 


5. 1-97 
5. 11-135 
5. 1-129 
5. 1-40 
5. 11-145 
5. 1-51 
5. 11-167 
5. 1-161 
5. 1-4 
5. 1-17/0 
5. 1-1/1 
5. 11-175 
5. 1-11 
5. 1-78 
5. 1-1/5 
5. 1-42 
5. 1-186 
5. 11-166 
5. 11-151 
5. 11-141 
5. 1-53 
5. 1-4 

5. 1-52 
51-55 
5. 11-154 
5.1-90 
5. 11-117 
51-50 
5. 1-1 
5. 11-155 
5. 11-104 
5. 1-1 


పద్యగద్యసూచి - పంచమస్మంధము 


సంసారమార్గ సంచారుండై యధిక 

సకల పురాణార్థజ్డాన విఖ్యాతుండగు 

సతి! నీ వెవ్వతె 

త్యసంధుండైన స్వాయంభువుం డను, 

రస జంబూఫప్లక్ష శాల్మలిద్వీప 

రస హృదయవాసా! చారులక్ష్మీ 

రసత నే నృపాలకుని 

రసిజాసనుండు స్వాయంభువుని చేత, 
ర్వభూతములకు సఖుండును 'బబ్రహ్మభూతాత్ముండు 
హరి నా ముఖమున 

హరిచరణాంబుజ మకరం, ద 

హరిణ దేహముం బాసి 

హరిణపోతంబ! నీకు వనాంతమందుం, 
హరిసేవనాప్రియవ్రతుం దరయంగం గైవల్యపదవి 
హాసావలోకనంబుల, భాసిల్లెడు నీ 

అంత నసంఖ్యంబులైన దివ్య 


జన ఉన జ 


జ 


జ జ 


అందు శాల్మలీ వృక్షంబు 

అట మీందం దారల 

అట్టి గయునివలన నఖీల 

అట్టి పాతాళంబులందును మయకల్పితములగు 
అట్టి పాతాళలోకంబునందు విష్ణు, 

అట్టి బలుని యావలింతలను 

అట్టి భాస్మరుం డుత్తరాయణ 

అట్టి భూమండలంబు క్రింద 

అట్టి మహాపురుషగుణగణ పరిపూర్జ్చుండగు 
అట్టి రామభద్రు నంజనీసుతుండు 

అట్టి రుద్రమూర్తు లతులత్రినేత్రులు, 

అట్టి వర్షమునకు నధిపతి 

అట్టి శాకద్వీప మరికట్టి 

అతలమునందు నమ్మయుని యాత్మజుందైన 
అని పలికిన భూవరునిం, 

అని పలికిన శుకయోగిం, 


5. 1-1/4 
5. 1-2 

5. 1-2 
5. 1-18 
5. 1-19 
5. 11-183 
5. 1-61 
5. 1-12 
5. 1-134 
5. 1-9 

5. 1-5 

5. 1-119 
51-109 
5. 1-23 
5. 1-36 
5.2-88 
5.2-62 
5.2-ర558 
5.2-/ 
52-106 
52-108 
52-110 
52-78 
52-105 
52-10 
5.2-ర52 
5.2-123 
5.2-45 
5.2-69 
5.2-109 
5.2-585 
52-183 


729 


730 


శ్రీమహాభాగవతము 


అనిన శుకయోగీంద్రుం డిట్లనియె 
అనిన శుకయోగీంద్రుం డిట్లనియె 
అనుపమ మగు జంబూనది, 
అరయంగ సీతాలక్ష్మణ, పరివృతుందై 
అసురాధముందగు రాహువు, బిసరుహసంభవుని 
ఆ కుశద్వీపంబు నరికట్టుకొని 

ఆ క్రింద సుతలంబు 

ఆ నదినీటం దోంగి 

ఆ నదీజలంబు లాడిన 

ఆ నరవరునకుం బ్రియతముం, 

ఆ రథంబునకు గాయత్రీచ్చందం 

ఆ వర్ష్నమందు నర్యముం, 

ఆ వర్ష్నమందులను బ్రజ, 

ఆ విరజున కుదయించిరి, 

ఆ శింశు మారాఖ్యమగు 

ఆ సుతలమునకుం గ్రిందై, 
ఇందుకులోద్భవ! వినుమా, క్రిందటి 
ఇట్టి దివ్యశరీర మెవ్వండు 

ఇట్టి మహనీయ సుగుణాకరుండగు 
ఇట్లకుతోభయంబు, పిత్రంబయిన రాజ్యంబు 
ఇట్లు చరణనఖస్పర్శంజేసి భేదింపంబడ్డ 
ఇట్లు దనకు లోపలి 

ఇట్లు పాషండబోధితుండైన సుమతికి 
ఇట్లు పూర్వపశ్చిమంబులు లవణ 
ఇట్లు భారత వర్షంబునందుల 

ఇట్లు వాసుకి ప్రముఖులైన 

ఇట్లు వివిధమంథత్ర గోపనార్థం 

ఇట్లు సీత యను 

ఇట్లు హిరణ్యరేతుసుండు వసుదాన 
ఇది శీ సకల 

ఇనమండలంబునకుం (గిం, దను 
ఇనురథంబున నున్న యిరుసాక్కటియ 


5.2-180 
5.2-1834 
5.2-25 
5.2-51 
52-100 
5.2-65 
52-112 
52-26 
5.2-28 
5.2-40 
5.2-638 
5.2-45 
5.2-50 
52-11 
5.2-98 
52-116 
52-120 
5.2-96 
5.2-58 
52-115 
5.2-82 
5.2-7/0 
5.2-6 
52-20 
5.2-ర558 
52-121 
52-75 
5.2-84 
5.2-64 
5.2-1656 
5.2-99 
5.2-62 


పద్యగద్యసూచి - పంచమస్మంధము 


ఈ నవవర్షంబులయం, దా 

ఉత్తర కురుభూములం దను, 

ఎదతెగక ముజ్జగంబుల, కడపల 
ఎనయ దొడ్లలోన నిండ్లలో 

ఓలిమై నెవ్వని లీలా 

కడు మధురంబునన్‌ సురభిగంధముచే 
కమలజాండ మధ్యగతుందైన సూర్యుండు, 
కరమనురాగంబున నీ, ధరణీమండలము 
కామమోహితుండై యెవ్వండేనియుం దన 
కుముద పర్వత శిఖాగ్రమున 
క్రిమిభోజన మనియెడి నర, 

ఘనుందడు ప్రియవ్రతు వంశం, 
చందురునకు మీందై యా, 
జంతుజాలములకు (శ్రద్ధలు త్రిగుణాత్మ, 
జగతిలో మేరు వాదిగం 

జగతీశ! వినుము క్రాంచద్వీపమును 
జననాథ! రాహువు జన్మకర్మంబులు 
జలజభవాదిదేవ మునిసన్నుత తీర్థపదాంబుజాత! 
జ్ఞంభధణమున నెవందు దంభార్థమై 
తత్పకాశ కృత్త్చ్రధాన మంత్రస్తోత్ర, 
తత్పకాశకృత్త్రధాన మంత్రార్థ 

తన కలిమి నెవ్వందేనియుం, 

తన జన్మ కర్మములనుం, 

తన యింటికి వచ్చిన 

తనదు విభూతులై తనరిన 

తలంపంగ నా క్రింద 

తలక్రిందై వట్రువయై, సలలితమగు 
తల్లిదండ్రులకును ధరణీ సురులకును 
తెలిసినంత వట్టు దెలిపెద 

దండింపం దగని వారల, 
దండితారిసమూహ! భక్తినిధాన! దానవిహార! 
దేవదానవులును దివ్యమునీంద్ర గం, 


5.2-8/ 
5.2-49 
5.2-185 
5.2-159 
5.2-126 
5.2-22 
5.2-// 
52-76 
5.2-154 
5.2-28 
52-147 
52-12 
5.2-8/ 
5.2-181 
5.2-85 
5.2-67/ 
52-101 
5.2-165 
5.2-153 
5.2-46 
52-41 
52-146 
5.2-5%/ 
5.2-160 
5.2-7/4 
52-115 
5.2-96 
52-141 
52-16 
52-143 
5.2-167/ 
5.2-29 


731 


732 


శ్రీమహాభాగవతము 


ధనవంతుండగు మానవుండు గడంకన్‌ 
ధరణీ వల్లభ! విను 

ధరణీతనూజుం డంతటిమీంద రెండు 
ధరణీవల్లభ! నిన్నును, నిరతంబును 
ధరణీవల్లభ! విను పు, 

ధర్మమార్గంబున ధారుణీ జనులను 
ధర్మవంతులెల్లం దప్పక స్వర్గ్ణంబునందు 
నము లగుచు ననుదినంబును 

నరవర! యా రాహువునకు, 

నరవరేణ్య! యిట్టి నరకముల్‌ 

నరేంద్రా! కురంగ కురర 

నరేంద్రా! జంబూద్వీపంబు భూపద్మంబునకు 
నరేంద్రా! ప్రతిషిద్ధలక్షణంబగు నధర్మం 
నరేంద్రా! మోక్షమార్దంబు మున్నా 
నరేంద్రా! యతివేగంబునం దిరుగుచుండు 
నరేంద్రా! యా క్రౌంచద్వీపపతియగు 
నరేంద్రా! యా యిధ్మజిహ్వుం 

నరేంద్రా! యొవ్వండేనిం గుటుంబ 
నరేంద్రా! యెవ్వందేని నీశ్వరకల్పితవృత్తి 
నరేంద్రా! సకల భూతాంతర్యామియుం 
పరకాంత నెవ్వందేనిం, బురుషుం 
పరపుత్ర కళత్రంబులం బరికింపక 
పరమేశ్వరునకు నెప్పటి పదార్థములందు 
పరమేష్టి పట్టణంబున, హరి 

పరికింప సిద్ధ విద్యా, 

పాతాళలోకంబు పాంతున శేషుండు 
పార్థివేంద్ర! నరుండు పాషండదర్శనుం, 
పార్టివేంద్ర! యట్లు భరతాత్మజుందైన, 
పురహరుచే రమేశ్వరుండు భూతహితార్థముగాం 
పాొందుగ జ్యోతిర్గ్ణణముల, నందజ 
ప్రాకటముగ రవి సుతునకు, 
ఫ్లక్షద్వీపము, ద్విగుణిత, లక్షేక్షురసాబ్ధి 


5.2-161 
52-15 
5.2-89 
5.2-5 
5.2-/2 
5.2-9 
5.2-163 
5.2-124 
52-102 
5.2-162 
5.2-80 
5.2-17/ 
5.2-182 
5.2-164 
52-586 
5.2-66 
5.2-60 
52-140 
52-145 
52-113 
5.2-189 
52-187 
52-114 
5.2-81 
52-103 
5.2-122 
5.2-150 
5.2-శ4ీ 
52-117 
5.2-95 
5.2-91 
5.2-61 


పద్యగద్యసూచి - పంచమస్మంధము 


భద్రాశ్వవర్నమందుల, భద్రశ్రవుం దనెడి 
భారతవర్న జంతువుల భాగ్యము 
భారతవర్షమునందుల, సారాంశములైన పుణ్యశైలంబులు 
భారతవర్నాధిపతియైన బదరికాశ్రమమున నున్న 
భూనాథ! యా సురాంభోధికిం 
భూపద్మమునకు మేరువు, దీపించుచుం 
మందరపర్వతంబు తుది మామిడి 

మనుజేశ్వర! యా వర్షం, 

మతియు నట్టి దుష్టమానవుం 

మథియు నట్టి వైతరణీనది 

మజియు నవ్విధంబున బాధితుం 

మతియు నా ధ్రువుండు 

మథజియు నా ప్రియవ్రతపుత్తుం 

మతియు నా శింశుమార 

మతియు నా శేషుని 

మటియు నా సంకర్షణమూర్తిం 

మజియు ని వ్విధంబున 

మతియు నీ భూలోకంబున 

మతియు నీచవర్డుండు నిష్ట 

మతియు పుష్మరద్వీపంబు చతుష్పష్టి 

మతజియు మానసేంద్రియంబుల కానందకరంబులైన 
మతియు వేదమార్దంబు విడిచి 

మజియు సుపార్వ నగాగ్రంబునందుం 

మజియు సురతసుఖానందంబున మోక్షంబునైనం 
మతియుం గేతుమాల వర్షంబునందు 

మటథటియుం బెక్కు గతుల 

మజియును గుహక తక్షక 

మఠఖియును దక్షిణంబున నగ్నిష్వాత్తాది 
మథతియును నా మేరుగిరి 

మలయపర్వతంబును, మంగళ ప్రస్థంబును, 
మించి వృశ్చికాది పంచరాసులను 

మునివర! మేరుఢ్రువులకు, నొనరం 


5.2-89 
5.2-56 
5.2-ర్‌4ీ 
5.2-538 
5.2-683 
52-156 
52-21 
5.2-/1 
5. 2-44 
5.2-151 
5.2-185 
5.2-94 
5.2-656 
5.2-9/ 
5.2-1286 
52-125 
5.2-81 
5.2-145 
5.2-1556 
5.2-/8 
52-107 
52-142 
5.2-2/ 
5.2-86 
5.2-438 
52-127 
5.2-119 
5.2-186 
52-19 
52-55 
5.2-80 
5.2-రి4 


733 


734 


శ్రీమహాభాగవతము 


మునివర! లోక చరిత్రం, 

మునివరేణ్య! నరకములు ముజ్జగంబుల, 
మునిసప్తకమున కెగువం, దనరుచు 
మునీంద్రా! సూర్యరళ్ళి యెందాంకం 
మునులార! బాదరాయణి, యనఘాత్మకుందైన 
మేరు మందరముల మీంద 
మేషతులలయందు మిహిరుం దడహోరాత్రు, 
టొమ్ముం ద్రాక్కి మోము 

లంచంబుం గొని సాక్షి 

లక్షయోజనములు లవణాట్టి పరివృత 

వసుధ నిలావృత వర్షాధిపతియైన 
వారిక్రిందం దగిలి వాయువశంబున, 
వినుము; హిరణ్మయ వర్షం, 

విమలమతిం జిత్తగింపుము, రమణీయంబైన 
శునకములం బెంచి యెవ్వం, 

(శ్రీ తరుణీ హృదయస్థిత!, 
భ్రీకాంతాహృదయప్రియ! లోకాలోకప్రచార! లోకేశ్వర 
సకల పురాణార్థ జ్డాన 

సర్వజంతుజాల సంగమ మొందిెడు, 
సురగురునకు మీందై భా, 

సోమయాజిభార్యం గామించి పొందిన, 
హరివర్ష్న పతియైన నరహరి 

హాటకేశ్వరుందైన యంబికాధీశుండు వితలంబునందున 


5.2-129 
5.2-183 
5.2-92 
52-14 
5.2-8 
5.2-24 
5.2-/9 
5.2-157/ 
5.2-155 
5.2-59 
5.2-858 
5.2-104 
5.2ఐ2-4్వీ/ 
5.2-4ీ4 
5.2-152 
5.2-166 
52-11 
5.2-2 
5.2-149 
5.2-90 
52-156 
5.2-42 
52-111 


